బమ్మెర పోతనామాత్య ప్రణీత 


శ్రమహాభాగవతము 


సరళ వ్యాఖ్యానసహితం 


రండవ సంపుటము 


వ్యాఖ్యాతలు 


ఊఉ కడిమిళ్య వరప్రసాద్‌ 
డా! కసిరెడ్డి వెంకటపతి రెడ్డి 
ఊఉ గల్లా చలపతి 


పాధానీ సంపాదకులు 
విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 





తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
2015 


52000062 ౧౦€2౧2౧౧2€/2 ౧౧౫౧662 
5గ1| [4641164804 64౪/44141 ౮, ౪/10 ౧౦౧౧౧9౧02౧ 
*014/016-1! (520612 - ౩) 


గీర000! : ౦202 [1 2౧౧62౪! 


600%అ61€20/ 0/ 

| [౬201101112 ౪ 2/20/2926 

0! స౭51[(6664/ ౪ [౬202026011 ౧66 6)/ 
0[6241126౧౭౫|2020)| 


601660 0/ 
160020 1 6641721401! కంగ౧6420౧200120/641141 


ర గి|| ౧1౦౧6 గ౧6౪0/60 
1.1.0. ౧61౦1౦౮5 ౧౮6౪01!1041005 5౪1 ఆ [1 0. 1238 


[1/56 60106100 : 201/ 
60016 : ౨౦౦౦ 


౧101150600 0 

010. 5200251౪72 [20, !.4&.5., 
6౫6౮4౪/6 0గ| 6ఈ 

1106002312 11౧౮౦౭6 0 ఆ/256020౧20౧05 
11060026. 


౧.1.0. 
౧011026005 |౪/15100 
1.1.0.. 11060024. 


౧౧|౧౧60 81 
1106002312 11౧4046 0అ/25600202005 ౧౧/55 
1116026 - 51/ 50/ 





ఖ 
. ల శ 
సాయన. 


ల తనో 
న్న్న తో 


/ టు 


లా 


గ్ర 
ర 


ఇ, 


( 
(1 

యా 
షు 


్న 














న. వ్‌ 











ముందుమాట 


భారతీయ సనాతన వాబ్బయంలో అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాలు చాలా ఉన్నాయి. అందులో అమూల్యమైన 
రత్నాల్లాగా శ్రీమద్రామాయణ, శ్రీ మహాభారత, శ్రీమద్భాగవత (గ్రంథాలు సంస్కృత వాజ్మయ ప్రపంచంలో 
ప్రకాశిస్తున్నాయి. 

వాటిల్లో శ్రీమద్రామాయణ మహాకావ్యం ఆదికవి వాల్మీకి మహర్షి ప్రణీతం. కాగా ఇక మిగిలిన భారత 
భాగవత [గ్రంథాలు రెండూ కృష్ణద్వైవాయనుడైన శ్రీవ్యాసమహర్ని రచించినవి. 


తి.తి. దేవస్థానం ధార్మిక సాహిత్య ప్రచురణలో భాగంగా ఇప్పటికే సంస్కృత శ్రీమద్రామాయణ కావ్యాన్సీీ 
తెలుగు కవిత్రయ మహాభారత కావ్యాన్నీ సవ్యాఖ్యానంగా ప్రచురించింది. 


అదే వరుసలో పోతన మహాకవి తెలుగులో రచించిన భాగవతాన్ని కూడా తెలుగువారికి అందించాలన్న 
సదాశయంతో ప్రముఖ పండితులు డా॥ కరుణశ్రీ గారి ప్రధాన సంపాదకత్వంలో సరళమైన తాత్పర్యంతో పోతన 
భాగవత[గ్రంథాన్ని ఐదుసంపుటాలుగా దేవస్థానం అందించింది. ఈ [గ్రంథం పాఠకుల విశేషాదరణకు పాత్రమై 
పలు ముద్రణలను పొందింది. 


ఆ తర్వాత కొందరు పండితుల సలహామేరకు, పాఠకుల అభ్యర్థనలమేరకు, “కవిత్రయ భారతం” మాదిరిగానే 
పోతన మహాకవి భాగవతాన్ని కూడా అందరికీ సులభంగా అర్ధం అయ్యేట్లు సరళమైనశైలిలో వ్యాఖ్యానాన్ని 
అందించాలనే లక్ష్యంతో దేవస్థానం ఆ కార్యక్రమాన్ని చేపట్టింది. 


ప్రస్తుతం బమ్మెర పోతనగారి భాగవత (గ్రంథం, ముప్పైమూడు మంది పండితులు సరళవ్యాఖ్యానాన్ని 
అందించగా ప్రముఖ సాహితీవేత్తలు విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు గారి ప్రధానసంపాదకత్వంలో 
తయారయ్యింది. ఈ వ్యాఖ్యానగ్రంథం తయారీలో కృషిచేసిన దేవస్థానం ప్రచురణల విభాగం అధికారి మరియు 
పోతన భాగవత వ్యాఖ్యాన పర్యవేక్షకులు, సమన్వయకర్త డా॥ సముద్రాల లక్ష్మణయ్య గారికీ, వారి సహాయకులు, 
ఉపసంపాదకులు డా! నొస్సం నరసింహాచార్య గారికీ, ఈ పోతన భాగవత వ్యాఖ్యానగ్రంథ ప్రధాన సంపాదకులు 
విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు గారికీ, వ్యాఖ్యాతలకూ, నంపాదకవుందలి నభ్యులకూ, 
సహాయసహకారాలందించినవారికీ, కన్సల్దెంట్లందరికీ, ఈ [గ్రంథాన్ని చక్కగా ముద్రింపజేసిన తి.తి. దేవస్థానం 
(పైస్సు వారందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. పోతన పద్యాలకు వ్యాఖ్యానాలనదగిన చక్కనైన 
బాపుగారి రేఖాచిత్రాలను ఈ [గ్రంథ సంపుటాల్లో అక్కడక్కడా పొందుపరుచుటకు అనుమతించిన శ్రీ బాపుగారి 
కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 


ఈ సరళవ్యాఖ్యాన (గ్రంథం ఎనిమిది సంపుటాలుగా, ఆయా పుటల్లో అక్కడక్కడ ప్రముఖ చిత్రకారులు 
బాపుగారి బొమ్మల మెరుపులతో సర్వాంగసుందరంగా, శ్రీ హేమలంవి నామసంవత్సరం తెలుగు ఉగాదినాడు 
తెలుగువారందరికి శ్రీ తిరుమలేశుడు అనుగ్రహిస్తున్న ప్రసాదంగా స్వీకరించగలరని ఆకాంక్షిస్తూ... 


నదా శ్రీవారి నేవలో... 


కార్యనిర్వపాణాధకారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


శ్రీరస్తు 


బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీమహాభాగవత ప్రాజెక్టు 
పుట్టుపూర్వోత్తరాలు 


వేదకల్పవృక్షవిగళితమై శుక 
ముఖసుధాద్రవమున మొనసియున్న్క 
భాగవతపురాణఫలరసాస్వాదన 
పదవి గనుడు రసికభావవిదులు. 
అని భాగవత రచనకు ఉపక్రమించిన సహజకవి పోతనామాత్యుడు భాగవత ప్రాశస్యాన్ని ఉగ్గడించాడు. 


వాల్మీకి విరచితమైన ఆదికావ్యం రామాయణం. “వేదః ప్రాచేతసాదాసీత్‌ సాక్షా ద్రామాయణాత్మనా” 
అన్నట్లు వేదానికి మారురూపంగా అది ప్రసిద్ది పొందింది. వ్యాసవిరచితమహాభారతాన్ని పంచమవేదంగా 
(భారతం పంచమో వేదణ) భావిస్తారు. సనాతనధర్నానికి అనల్పమైన వ్యాప్తిని గావించిన ఈ మూడు[గ్రంథాలు 
భారతీయ సాహిత్యంలో సాటిలేని మేటిరచనలుగా ప్రసిద్ధి పొందాయి. 


తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచారంకోసం ఆధ్యాత్మికగ్రంథాలను పెద్ద ఎత్తున ప్రచురిస్తోంది. 
దేశంలో మరే ఇతరదేవస్థానం కూడా ధర్మప్రచారంకోసం (గ్రంథముద్రణను ఇంత పెద్ద ఎత్తున చెయ్యడం లేదని 
చెప్పడం అతిశయోక్తి కాదు. వేదార్జాలను ప్రతిపాదించే వాబ్మయాన్ని వివిధ భాషల్లో ప్రచురించి ప్రచారం చేయడం 
తిరుమల తిరుపతి దేవస్థానం తన బాధ్యతగా స్వీకరించింది. అనేకభాషల్లో దేవస్థానం ద్వారా వెలువడుతున్న 
ధార్మికగ్రంథాలలో రామాయణ, భారత, భాగవతాలు మిక్కిలి ప్రధానమైనవని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 


1982లో జరిగిన భక్తకవి పోతన పంచశతాబ్బి జయంతి ఉత్సవాలలో పోతన భాగవతాన్ని తాత్పర్యంతో 
ముద్రించాలని దేవస్థానం సంకల్పించింది. కరుణశ్రీ జంధ్యాలపాపయ్యశాస్త్రి గారి నేతృత్వంలో 15 మంది పండితులు 
పోతనభాగవతానికి తాత్పర్యాన్ని సమకూర్చారు. తొలిసారిగా 1987లో తాత్చర్యసహిత పోతన భాగవతాన్ని తిరుమల 
తిరుపతి దేవస్థానం పాఠకలోకానికి అందించింది. 


కవిత్రయవిరచితమహాభారతానికి ప్రసిద్ధపండితులచేత ప్రతిపదార్థతాత్పర్యవిశేషవివరణలు వ్రాయించి 
ప్రచురించాలన్న సంకల్పం 1983లో తిరుమల తిరుపతి దేవస్టానానికి కలిగింది. ముప్పైమంది పండితులు 
ఈ పద్ధతిలో భారతానికి వ్యాఖ్యానం రచించారు. 2005వ సంవత్సరంలో మహాభారతం సంపూర్ణంగా సవ్యాఖ్యానంగా 
వెలువడింది. 


ప్రతిపదార్థ, తాత్పర్య, విశేషవ్యాఖ్యానాలతో కవిత్రయభారతం, తాత్పర్యసహితభాగవతం తిరుమల తిరుపతి 
దేవస్థానముల ప్రచురణలలో అగ్రశ్రేణికి చెందినవిగా రూపొంది అతివిస్తృతమైన ప్రజాదరణకు పాత్రమైనాయి. 
వేలకొలది ప్రతులు భక్తులకు, పాఠకులకు అందుతున్నాయి. 


1981లో డా॥ పన్నాల రాధాకృష్ణశర్మగారి నేతృత్వంలో వ్యాసవిరచితసంస్కృతభాగవతాన్ని ద్వైత, అద్వైత, 
విశిష్టాద్వైత సిద్దాంతాలను సమన్వయించే మూడువ్యాఖ్యానాలతో పరిష్కరించి ప్రచురించాలని దేవస్థానం 
నిర్ణయించింది. ఆ నిర్ణయం వరకు భాగవతం (ప్రాజెక్టు ఏర్పాటైంది. డా॥ రాధాకృష్ణ శర్మ, 
డా ఎన్‌.సి.వి.నరసింహాచార్యులు, శ్రీ మల్లంపల్లి శరభేశ్వరశర్మ, డా॥ సముద్రాల లక్ష్మణయ్య గార్ల నేతృత్వంలో 
శ్రీధరీయం (అద్వైతం), వీరరాఘవీయం (విశిష్టాద్వైతం), విజయధ్వజీయం (ద్వైతం) అన్న మూడువ్యాఖ్యానాలతో 
సమగ్రంగా 14 బృహత్‌ సంపుటాలుగా 2006 నాటికి భాగవతం సిద్ధమయింది. 

ఈ పరిష్కరణ కార్యక్రమం ముగియగానే పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా॥ సముద్రాల లక్ష్మణయ్య 
నాటి తితిదే శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ ఎ.పి.వి.ఎన్‌. శర్మ ఐ.ఏ.ఎస్‌., గారి వద్దకు వెళ్ళి వ్యాసభాగవత పరిష్కరణ 
పూర్తి అయిందని విన్నవించారు. అప్పుడు కార్యనిర్వహణాధికారిగారు ఎంతో సంతోషించి “పోతన భాగవతాన్ని 
తాత్పర్యంతో మాత్రమే ముద్రించగలిగాం. తెలుగు ప్రజలందరికీ ఎంతో ప్రియమైన భాగవతాన్ని కూడా అర్ధ 
తాత్పర్య వివరణలతో సిద్ధం చేస్తే బాగుంటుంది. ఇందుకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చెయ్యండి” అని నిర్దెశించారు. 

ఈ బృహత్‌కార్యక్రమం భాగవత(ప్రాజెక్టుద్వారా కాకుండా కవిత్రయ మహాభారతానికి వ్యాఖ్యానం 
సమకూర్చడంలో అనుభవం గడించిన సప్తగిరి సంపాదక కార్యాలయం ద్వారానే నిర్వహించడం సముచితంగా 
ఉంటుందని తెలుపుతూ డా॥ సముద్రాల లక్ష్మణయ్య వ్యాఖ్యాన రచనకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి 
కార్యనిర్వహణాధికారివారికి పంపగా వారు ఆమోదించారు. 


డా॥ సముద్రాల లక్షణయ్యగారి ప్రతిపాదనలో సారాంశం 


అ వ్యాఖ్య సామాన్యులకు కూడా అర్ధమయ్యే తీరులో ఉండాలి. 

అ శిష్వ్యావహారికభాషను ప్రయోగించాలి. 

అ వ్యాకరణాదివిశేషాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండరాదు. 

అ ఆధ్యాత్మిక అంశాలను పరిమితంగా విశేషాంశాలలో చెప్పవచ్చు. 

అ కార్యనిర్వహణాధికారి వారి అధ్యక్షతన తితిదే ప్రజాసంబంధాధికారి, సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
తితిదే స్థానిక పండితులతో ఒక సంఘాన్ని ఏర్పాటుచేసి వ్యాఖ్యాతలను, సంపాదకమందలిని ఎన్నుకోవాలి. 


అ వ్యాఖ్యాత లందరితో తిరుపతిలో ఒక కార్యశాలను నిర్వహించి అందరి వ్యాఖ్యానం ఒకే విధంగా 
ఉండేలా చూడాలి. 


అ ఇంతకు మునుపు తితిదే ముద్రించిన తాత్పర్యసహిత భాగవతానికి తాత్పర్యం వ్రాసిన పండితులలో 
సమర్భులైనవారిని ఈ కార్యక్రమంలో వినియోగించుకోవచ్చు. 


2007లో కార్యనిర్వహణాధికారి డా॥ కె.వి.రమణాచారి ఐ.ఏ.ఎస్‌., గారి ఆమోదంమేరకు నాటి సప్తగిరి 
సంపాదకులు డా॥। సి.శ్రైలకుమార్‌, భాగవత ప్రాజెక్టు ప్రధానసంపాదకులుగా విద్వాన్‌ ముదివర్తి 
కొండమాచార్యులు గారిని నియమించారు. ఆ తరువాత ఈ బృహత్‌కార్యాచరణకు సలహాలు, సూచనలు చేసేందుకు 
కవిత్రయభారత వ్యాఖ్యాననిర్వహణలాగే తొమ్మిదిమందితో కూడిన సలహామండలిని ఏర్పాటు చేశారు. దీనికి 
తితిదే కార్యనిరర్వహణాధికారి గౌరవ సంపాదకులుగా వ్యవహరించారు. 


సలహామండలి 
శ్రీ కార్యనిర్వహణాధికారి - గౌరవ సంపాదకులు 
విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, తిరుపతి. - ప్రధాన సంపాదకులు 
డా॥ సముద్రాల లక్ష్మణయ్య, తిరుపతి - సభ్యులు 
డా॥ దేవళ్ళ చిన్నికృృష్ణయ్య, మద్రాసు - సభ్యులు 
డా॥ శలాక రఘునాథశర్మ, రాజమండ్రి - సభ్యులు 
ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి - పదవీ నిమిత్త సభ్యులు 
సప్తగిరి సంపాదకుడు - సి. శైలకుమార్‌, కన్వీనర్‌ 
తితిదే ప్రజాసంబంధాధికారి -.. విశేష ఆహ్వానితులు 
తితిదే ప్రెస్‌ మేనేజర్‌ - విశేష ఆహ్వానితులు 


ఈ సంపాదక మండలిలోని పండితవర్గమైన విద్వాన్‌ ముదివర్తి కొందమాచార్యులు, డా॥ సముద్రాల లక్ష్మణయ్య, 
దా॥ దేవళ్ళ చిన్నికృష్ణయ్య, దా।॥ శలాక రఘునాథశర్మ గార్లతో ప్రధాన సంపాదకమండలిని నెలకొల్పారు. 
ఆ తరువాత కారణాంతరాలవల్ల డా॥ దేవళ్ళ చిన్నికృష్ణయ్య గారి స్థానంలో డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
గారు సంపాదక మండలి సభ్యులుగా నియమితులయ్యారు. ఈ ప్రధాన సంపాదక మండలివారు భాగవత 


16 


వ్యాఖ్యాన రచనకు ముప్పైమంది పండితులను ఎంపికచేసి ఒక్కొక్కరికి 300 - 350 పద్యగద్యాలకు వ్యాఖ్యాన 
రచనా బాధ్యతలను అప్పగించారు. 


ఆ తరువాత అనుకున్నంత వేగంగా ఈ కార్యక్రమం ముందుకు సాగలేదు. 


తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రచురణలను, సవ్వ్యాఖ్యాన భాగవతాన్ని త్వరితగతిన వ్యాప్తిలోకి తేవాలన్న 
ఉద్దేశ్యంతో 2011లో ద్రవిడ విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపకులపతి ఆచార్య రవ్వా శ్రీహరిగారిని ప్రచురణల 
విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నియమిస్తూ వీరికి సహాయకులుగా డా॥ నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తరవఫల్తుణి గారను ప్రచురణల విభాగానికి ఉపసంపాదకులుగా, విద్వాన్‌ ముదివర్తి 
జాని ౧ గా అని 

కొండమాచార్యులు, శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం గార్లు కన్సల్టెంట్‌లుగా నియమితులయ్యారు. 


అప్పటిదాకా మందకొడిగా సాగుతున్న ప్రచురణ కార్యక్రమంతోపాటు వ్యాఖ్యాన రచనా కార్యక్రమం కూడా 
ఆచార్య రవ్వా శ్రీహరి గారి సారథ్యంలో వేగాన్ని పుంజుకున్నది. వ్యాఖ్యాన రచయితలతో నిరంతరం ఉత్తర 
ప్రత్యుత్తరాలు జరుపుతూ రాయలేమని తెలిపిన వారి భాగాలను వేరే పండితులకు అప్పగిస్తూ 2018 నాటికి 
దాదాపు పండితులందరినుండి భాగవత వ్యాఖ్యానాలను తెప్పించారు. వెనువెంటనే డి.టి.పి. వగైరా పనులుకూడా 
ముమ్మరంగా సాగాయి. పుటల సంఖ్య ఆధారంగా 12 స్మంధాల భాగవతాన్ని 8 సంపుటాలుగా ముద్రించేందుకు 
ప్రణాళికలు సిద్ధం చేశారు. 


ఆచార్య రవ్వా శ్రీహరిగారి తదనంతరం 2014లో ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన పురాణ ఇతిహాస 
ప్రాజక్టు ప్రత్యేకాధికారి డా॥ సముద్రాల లక్ష్మణయ్య ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేశారు. వ్యాఖ్యాన 
రచనలను పరిష్కరించడానికి, అక్షర దోషాలను తొలగించడానికి మరి కొందరు పండితులు అవసరం కావడంతో 
అప్పటికే భాగవతం కన్సల్టెంటుగా ఉన్న డా॥ గల్లా చలపతి గారితోపాటుగా దా॥॥ ముదివేడు ప్రభాకరరావు, 
శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు, శ్రీ కట్టా నరసింహులు గార్లు భాగవతం ప్రాజెక్టు కన్స్ఫల్టెంట్‌లుగా 
నియమితులయ్యారు. భాగవత స్మంధాలను సంపాదకమందలి పరిష్కరణ న్థాయికి వీరు తీసుకువచ్చారు. 2015 
ఏప్రిల్‌ 15వ తేదీన తితిదే కార్యనిర్వహణాధికారి డా॥ డి.సాంబశివరావు ఐ.ఏ.ఎస్‌., మరియు సంయుక్త 
కార్యనిర్వహణాధికారి (తిరుపతి) శ్రీ పోల భాస్కర్‌ ఐ.ఏ.ఎస్‌., గార్ల ఆధ్వర్యంలో 


విద్వాన్‌ ముదివర్తి కొందమాచార్యులు 
డా॥ సముద్రాల లక్షణయ్య 
దా।॥ శలాక రఘునాథశర్మ 


డా॥॥ అప్పజోడు వేంకటసుబ్బయ్యగార్లతో కూడిన పోతనభాగవత సంపాదకమండలి తొలి సమావేశం 
జరిగింది. త్వరితగతిన పరిష్కరణ పూర్తిచేసేందుకు గాను అనుసరించాల్సిన ప్రణాళికను ఈ సమావేశంలో సిద్ధం 


1/7 


చేశారు. ఆ తరువాత డా॥ సముద్రాల లక్ష్మణయ్య గారి సంయోజకత్వంలో జరిగిన సంపాదక మండలి సమావేశాలలో 
మూడుస్మంధాల పరిష్కరణ పూర్తిచేసి ముద్రణార్హమైన (ప్రతిని సిద్ధం చేశారు. అనివార్యకారణాలవల్ల 
సంపాదకమండలిలో కొందరు సభ్యులు తదుపరి సమావేశాలకు హాజరు కాలేకపోయారు. 

2016లో ప్రచురణల విభాగానికి శ్రీ ప్రయాగ రామకృష్ణగారు ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. 
కార్యనిర్వహణాధికారి గారి అమోదం మేరకు వీరు భాగవత పరిష్కరణ కార్యక్రమం త్వరితగతిన పూర్తికావడానికి 
అంతకు మునుపున్న సంపాదకమండలి స్థానంలో 

డా సముద్రాల లక్ష్మణయ్య (ప్రధాన సంపాదకులు) 

శ్రీ గరిమెళ్ళ అచ్యుత సత్య శేషగిరి సోమయాజి శర్మ 

డా॥ తిప్పాభట్ల రామకృష్ణమూర్తి 

డా॥ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి 

దా॥ ధూళిపాళ రామకృష్ణ 

డా॥ పమిడికాల్వ చెంచుసుబ్బయ్య 

డా॥ కసిరెడ్డి వెంకటరెడ్డి 

దా॥ కె.వి. సుందరాచార్యులు 

డా॥ కొంపెల్ల రామసూర్యనారాయణగార్లతో కొత్త సంపాదకమండలిని ఏర్పాటు చేశారు. అప్పటినుంచి 
వ్యాఖ్యాన పరిష్మరణ కార్యక్రమం వేగవంతం అయింది. కాగా 2017 ఉగాదినాటికి సవ్వ్యాఖ్యాన భాగవతం 
ముద్రించబడి ప్రజలకు అందుబాటులోకి రావాలన్న తితిదే సంకల్పాన్ని అనుసరించి పరిష్కరణ కార్యక్రమాన్ని 
మరింత త్వరగా పూర్తి చేసేందుకుగాను కార్యనిర్వహణాధికారి వారి ఆమోదంమేరకు 

డా॥ నిట్టల సుబ్రహ్మణ్యేశ్వర శాస్ర్రి 

దా॥ మరడాన శ్రీనివాసరావు 

డా॥ గల్లా చలపతి గార్లకు సంపాదకమండలిలో స్థానం కల్పించారు. 2016 సెప్టెంబరునుండి 
పండితులందరితో ప్రతినెలా దాదాపు 20 రోజులపాటు తిరుపతి శ్వేత సమావేశ మందిరంలో సమావేశాలు 
ఏర్పాటుచేసి పండితులందరి ఆమోదంమేరకు పరిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించి శుద్ధప్రతిని 
ముద్రణకు పంపేందుకు సిద్ధం చేశారు. ఇలా అనుకున్న సమయానికి శ్రీమహాభాగవతాన్ని ప్రకటించగలిగినందుకు 
సంతోషిస్తున్నాము. 


సామాన్య పాఠకులను దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానం సరళంగా ఉండాలన్న కార్యనిర్వహణాధికారి, సంయుక్త 
కార్యనిర్వహణాధికారిగార్ల సూచనలమేరకు వ్యాఖ్యాన రచనలో విసృతంగా విశేషాలను వ్రాసిన పండితుల 
రచనల్లోంచి సంపాదకమండలి సూచనల ప్రకారం అవసరమైన మేరకు మాత్రమే విశేషాలను స్వీకరించడమయింది. 


కృతజ్ఞతలు 


ఈ ప్రణాళిక ఫలప్రదం కావడానికి ఆధికారికమైన ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థానముల 
పాలకమండలి అధ్యక్షులకు మరియు పాలకమండలి సభ్యులందరికీ కృతజ్ఞతలు. 


లోగడ తితిదేవన్ధానం కార్యనిర్వహణాధికారిగా ఉండి భాగవత ప్రాజెక్టు ప్రారంభానికి కారకులైన 
త్రీ ఎ.పి.వి.ఎన్‌. శర్మ ఐ.ఏ.ఎస్‌., గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదే పరంపరలో తితిదే 
కార్యనిర్వహణాధికారులుగా బాధ్యతలు నిర్వహించి భాగవత ప్రాజెక్టుకు సంపూర్ణ సహకారాన్ని అందించిన 
డా॥ కె.వి.రమణాచార్య ఐ.ఏ.ఎస్‌., శ్రీ ఐ.వై.ఆర్‌.కృష్ణారావు ఐ.ఏ.ఎస్‌. శ్రీ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం ఐ.ఏ.ఎస్‌., 
త్రీ ఎమ్‌. బి.గోపాల్‌ ఐ.ఏ.ఎస్‌.. గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. 


పోతనభాగవతం ముద్రణదశకు చేరుకునేందుకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చిన సలహామండలి 
సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. 


సవ్వాఖ్యాన భాగవత ప్రచురణలో ఆసక్తిని కనబరుస్తూ అన్నివిధాలా అందుకు తగిన ప్రోత్సాహాన్ని అందజేసిన 
గౌరవ శ్రీ కార్యనిర్వహణాధికారి డా॥ డి.సాంబశివరావు ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారి 
శ్రీ పోల భాస్మర్‌ ఐ.ఏ.ఎస్‌., గారికి మా హృదయపూర్వక నమోవాకాలు. 


భాగవత వ్యాఖ్యాన రచనకు అవసరమైన పండితులను ఎన్నుకొని వారికి వ్యాఖ్యాన బాధ్యతలను అప్పగించడంలో 
కృషిచేసిన నాటి సప్తగిరి ప్రధాన సంపాదకులు డా॥ సి.తైలకుమార్‌ గారికి, సంపాదకులు డా॥ కె.రాధారమణ 
(ప్రస్తుత ప్రధాన సంపాదకులు) గార్లకు కృతజ్ఞతలు. 

వ్యాఖ్యాతలందరినుండి వ్యాఖ్యాన భాగాలను రప్పించడంలో (మించి, విశేష కృషిచేసిన నాటి ప్రచురణల 
విభాగం అధికారి ఆచార్య రవ్వా శ్రీహరి గారికి, పరిష్కరణ కార్యక్రమాన్ని వేగవంతంచేసిన తదుపరి అధికారి 
దా సముద్రాల లక్ష్మణయ్య గారికి, కృతజ్ఞతాపూర్వక నమస్కతులు. 


పోతన భాగవత పరిష్మరణలో తమ అమూల్య సహాయసహకారాలనందించి శుద్ధప్రతిని తయారు చేయడంలో 
సహకరించిన పోతన భాగవత సంపాదకమండలి సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. 


19 


ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ అన్నివిధాలా సంపూర్ణ సహాయ సహకారాలందించిన ప్రచురణల 
విభాగ ఉపసంపాదకులు డా! నొస్సం నరసింహాచార్య గారికి, పరిష్కరణ, అక్షరదోష సవరణల్లో సహకరించిన 
కార్యాలయ పండితులు విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, డా॥ గల్లా 
చలపతి, దా॥ ముదివేడు ప్రభాకరరావు, శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు, త్రీ కట్టా నరసింహులుగార్లకు, 
ప్రచురణల విభాగంలో కొంతకాలం ఉపసంపాదకురాలుగా పనిచేసి భాగవత పరిశీలనా కార్యక్రమంలో సహకరించిన 
శ్రీమతి మొలకా ఉత్తరఫల్గుణి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. 


సవ్యాఖ్యాన పోతన భాగవత ముద్రణకు సంబంధించిన దస్తాలను నదపడంలోను, సంపాదకమందలి 
సమావేశాలను ఏర్పాటు చేయడంలోను సహకరించిన ప్రచురణల విభాగ కార్యాలయ సిబ్బందికి నా ధన్యవాదాలు. 


సవ్యాఖ్యాన పోతన భాగవతం ఎనిమిది సంపుటాలలో చివరన ముద్రించిన అకారాదిక్రమ పద్యగద్య సూచికను 
తయారు చేయడంలో సహకరించిన త్రీ వాడపల్లి శేషతల్పశాయి (ఆంధ్రభారతి. కామ్‌) గారికి మా కృతజ్ఞతలు. 


ఈ పుస్తకాలను అందంగా డి.టి.పి. చేసి చక్కటి వర్ణచిత్రాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలో 
సహకరించిన ప్రచురణల విభాగ కార్యాలయ డి.టి.పి. సిబ్బంది శ్రీమతి ఎమ్‌.సుబ్బరత్నమ్మ, శ్రీమతి జె.కరుణ, 
కుమారి ఎమ్‌.మానస, శ్రీ ఎమ్‌.రెడ్డిప్రసాద్‌ గార్లకు ధన్యవాదాలు. 


ఈ (గ్రంథంలో ప్రసిద్ధ చిత్రకారులు బాపుగారి అద్భుత వర్ణచిత్రాలను ముద్రించేందుకు అనుమతించిన 
బాపుగారి కుటుంబసభ్యులకు మా ప్రత్యేకధన్యవాదాలు. 


తక్కువ వ్యవధిలో (గ్రంథ ముద్రణను పూర్తిచేసి పాఠకులకు అందించేందుకు తోడ్పడిన టిటిడి ముద్రణాలయ 
ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎమ్‌.గౌతమి గారికీ, వారి సిబ్బందికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. 


నదా శ్రీవారి నేవలో... 


ర్స సవ. 
(ప్రయాగ రామకృష్ణు 
కన్వీనర్‌ 
ప్రత్యేకాధికారి, ప్రచురణల విభాగం 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


సంవాదక మండలి 


అధ్యక్షులు 
డౌ ఉ.నాంబశివరావు, ఐ.ఏ.ఎస్‌, 
కార్యనిర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి 


పర్యవేక్షకులు 
శ్రీ పోల భాస్కర్‌, ఐ.ఏ.ఎస్‌, 


సంయుక్త కార్యనిర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి 


ప్రధాన సంపాదకులు : విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 


డా॥ సముద్రాల లక్ష్మణయ్య 
డా॥ శలాక రఘునాధశర్మ 
డా॥ అప్పజోడు వేంకటసుబీయ్య 


కన్వనర్‌ ; డా॥ సముద్రాల లక్ష్రణయ్య, ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌, ప్రచురణల విభాగం 


హో? కన్వీనర్‌ : డా॥ నొస్సం నరసింహాచార్య, ఉపసంపాదకులు, ప్రచురణల విభాగం 





22 


అ(ఫ్రల 
బమ్మెర పోతనామాత్య ప్రణీత 
శీమహాభాగవతము 





శ్రే 


వ్యాఖ్యాతలు 


డా॥ కేసాప్రగడ సత్యనారాయణ 


స్కంధాలు 


ప్రథమస్కంధము (1-275) 


2) డా॥ మల్లెల గురవయ్య ప్రథమస్కంధము (276-529) 

3) డా॥ సముద్రాల లక్షణయ్య ద్వితీయస్కంధము (1-288) 

4) దాః కడిమిళ్ళ వరప్రసాద్‌ తృతీయస్కంధము (1-388) 

5) డా! కసిరెడ్డి వెంకటపతిరెడ్డి తృతీయస్కంధము (389-717) 

6) డా॥ గల్లా చలపతి తృతీయస్కంధము (718-887) 

7 డా! కసిరెడ్డి వెకటపతిరెడ్డి తృతీయస్కంధము (888-1 055) 

8) డాః దావులూరి కృష్ణకుమారి చతుర్ధస్క్మంధము (1-322) 

9) డా! ఆర్‌. అనంతపద్మనాభరావు చతుర్ధస్కంధము (323-636) 

10) డా॥ శలాక రఘునాథశర్మ చతుర్ధస్క్మంధము (637-977) 

11) డా॥ 3. సర్వోత్తమరావు పంచమస్కంధము 
ప్రథమాశ్వాసము (1-183) 
ద్వితీయాశ్వాసము (1-167) 

12) డా॥ జోస్యుల సూర్యప్రకాశరావు షష్టస్కంధము (1-251) 

13) దా॥ కొంపెల్ల రామసూర్యనారాయణ ప ష్టస ౧ధము (252-346) 

14) డా॥ ఆకురాతి పున్వారావు ప ష్టస్కంధము (347-440) 

15) శ్రీ కోట వేంకట లక్ష్మీనరసింహం షష్టస్కంధము (441-530) 

16) డా॥ ఆకెళ్ళ విభీషణశర్మ సప్తమస్కంధము (1-186) 








11/7 
18) 
19) 
20 


నా 


21 


లో 


22 


వ 


23 


లో 


24 


లో 


256 
26 
2/7 


లో 


28 


ూ. 


29) 
30 


నా 


3] 


లో 


32 


లో 


33) 


డా॥ ఆకురాతి పున్వారావు 

డా॥ హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద 

శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు 
డా! డి. మీరాస్వామి 

శ్రీ కోట వేంకట లక్ష్మీనరసింహం 
డా॥ అప్పజోడు వేంకటసుబ్దయ్య 
డా॥ ఎ.ఎస్‌. గోపాలరావు 

శ్రీ ప్రభల సుబ్రహ్మణ్యశర్మ 

డా॥ పి. నరసింహారెడ్డి 

విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 
డా! పి.ఆర్‌. హరినాథ్‌ 

డా॥ నాగళ్ళ గురుప్రసాదరావు 
డా॥ ఎన్‌.వి.ఎస్‌. రామారావు 
డా॥ 38. మలయవాసిని 

డా! కె.జె. కృష్ణమూర్తి 

డా॥ సంగనభట్ల నరసయ్య 


డా॥ గల్లా చలపతి 


పోతన భాగవతప్రొజెక్టు కన్స్నల్డెంట్స 


శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం * డా॥ గల్లా చలపతి * డా॥ ముదివేడు ప్రభాకరరావు 
శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులు * శ్రీ కట్టా నరసింహులు 


అ(శ్రల 


23 


సప్తమస్కంధము (187-482) 

అష్టమస్కంధము (1-391) 

అష్టమస్కంధము (392-744) 

నవమస్కంధము (1-364) 

నవమస్కంధము (365-737) 

దశమస్కంధము పూర్వభాగము (1-288) 
దశమస్కంధము పూర్వభాగము (289-610) 
దశమస్కంధము పూర్వభాగము (611-912) 
దశమస్కంధము పూర్వభాగము (913-1188) 
దశమస్కంధము పూర్వభాగము (1189-1485) 
దశమస్కంధము పూర్వభాగము (1486-1792) 
దశమస్కంధము ఉత్తరభాగము (1-245) 
దశమస్కంధము ఉత్తరభాగము (246-537) 
దశమస్కంధము ఉత్తరభాగము (538-764) 
దశమస్కంధము ఉత్తరభాగము (765-1033) 
దశమస్కంధము ఉత్తరభాగము (1034-1343) 
ఏకాదశస్కంధము (1-127) 

ద్వాదశస్కంధము (1-54) 





అ(ఫ్రం 


24. 


ర 


య 


బ్‌ 


వ స 
( 


లట 


ర 


సంకతాక్షర సూచి 

కందం య. ఆ యగణం 
ఆటవెలది మ. ఆ మగణం 
తేటగీతి త. ఆ తగణం 
సీసపద్యం ర. రగణం 
ఉత్పలమాల జ. జగణం 
చంపకమాల భ. ఆ భగణం 
మత్తకోకిల న. ల్ల నగణం 
మత్తేభవిక్రీడితం స. -.. సగణం 
శార్జూలవిక్రీడితం -.... లఘువు 
శ్లోకం డై గురువు 
వచనం వ. ఆ వగణం 
అలంకారం 

అవ. - అవతారిక 

తా. - తాత్పర్యం 

ప్రతి. - ప్రతిపదార్థం 

విశే. - విశేషార్ధం 

ప్ర.ఆ. -_ ప్రథమాశ్వాసం 

ద్వి ఆ. ఆ ద్వితీయాశ్వాసం 

క్రీశ. - క్రీస్తుశకం 

సం - సంవత్సరం 

మొ. - మొదలైన 


- తరువాతి పద్యం / వచనంతో అన్వయం 


25 


తృతీయస్కంధ ప్రాశస్యం 


భాగవతంలోని పూర్వార్థంలో మూడవస్మంధం చాల పెద్దది. విదురుని తీర్థయాత్రలు, విదుర - ఉద్ధవ 
సంవాదం, విదుర మైత్రేయ సంవాదం, శ్రీయజ్ఞవరాహస్వామి హిరణ్యాక్షుని సంహరించడం, కపిలుడు తన తల్లి 
దేవహూతికి వేదాంత బోధ చేయడం - ఈ స్మంధంలోని ప్రధాన విషయాలు. 


శ్రీకృష్ణుడు రాయబారియై కారవసభకు వచ్చాడు. పాండవుల కర్టరాజ్యమిమృ్మని ధృతరాష్రు నడిగినాడు. 
శ్రీకృష్ణుడు చెప్పిందే న్యాయమని, ఆయన పరమాత్ముడైన మహావిష్ణువని విదురుడు చెప్పాడు. అది విన్న దుర్యోధనుడు 
శకునిని, దుశ్చాసనుణ్ణి చూచి, “ఈ దాసీ పుత్రుణ్ణి ఎవరు పిలిచారు? వీడు పాండవ పక్షపాతిగా నోటికి వచ్చినట్లు 
పేలుతున్నాడు. వీడిని సభనుండి గెంటి వేయండి” అని ఈసడిస్తూ పలికాడు. 


విదురుడు వెంటనే విల్లంబులు విసిరిపారవేసి, అడవులకు వెళ్ళి తీర్థయాత్రలు చేశాడు. పవిత్ర క్షేత్రాలను, 
పుణ్యనదుల్నీ సేవించి ప్రభాసతీర్దానికి వచ్చాడు. కురుక్షేత్రంలో కారవపాందవులకు యుద్ధం జరిగి కౌరవులంతా 
చచ్చారని తెలిసింది. సరస్వతీ నదిలో స్నానం చేసి యమునానది ఒడ్డున ఉన్న ఉద్ధవుణ్ణి చూశాడు. ఉద్ధవుడు 
శ్రీకృష్ణనిర్యాణాన్ని చెప్పాడు. శ్రీకృష్ణుని కథలు సంగ్రహంగా చెప్పాడు. శ్రీకృష్ణ లీలల్ని గానం చేశాడు. తన కథ 
చెప్పాడు, ఉద్ధవుడు శ్రీకృష్ణుని దర్శించి ఉప్పాంగిన హృదయంతో ఇలా స్తుతించాడు. 


మత్తకోకిల 
కంటిం గంటి భవాబ్ధి దాంటంగ గంటి నాశ్రిత రక్షకుం 
గంటి యోగి జనంబు డెందముం గంటిం జుట్టముం గంటి ము 
క్కంటికిం గనరాని యెక్కటిం గంటిం దామరకంటిం జే 
కొంటి ముక్తి నిధానముం దలకొంటి సౌఖ్యము లందంగన్‌ - భాగవతం (3-146) 


ఇక్కడ మహాకవి పోతన గానానికి అనుకూలమైన “మత్తకోకిల అనే విశేష వృత్తాన్ని వాడి వృత్తౌచిత్యాన్ని 
పాటించాడు. పోతనకు సామాన్య వృత్తాలలో మత్తేభం, విశేషవృత్తాలలో “మత్తకోకిల ఎంతో ఇష్టం! 


అదే సమయంలో, వ్యాసమహర్షి మైత్రేయ మునితో కలసివచ్చి శ్రీకృష్ణుని దర్శించాడు. శ్రీకృష్ణుడు ఉద్ధవునికి 
తన మాహాత్యాాన్ని తెలియజెప్పాడు. శ్రీకృష్ణుడెంత ఆత్మారాముడైనప్పటికీ, పదహారువేల గోపికలతో రమించడం 
ఒక లీల అని ఉద్ధవుడు స్తుతించి బదరీవనానికి వెళ్ళాడు. విదురుడు తీర్థయాత్రలు చేస్తూ, గంగలో స్నానం చేసి 
ఆ నది ఒడ్డున ఉన్న మైత్రేయుని చూశాడు. ఈ సన్నివేశంతోనే విదుర మైత్రేయ సంవాదం ఆరంభమైంది. 


సత్త్వం, రజస్సు, తమస్సు, అనే మూడు గుణాలతో కూడిన మాయను తన అదుపులో పెట్టుకొనే భగవంతుడు 
ఏయే అవతారాలను ఎత్తాడు? ఏయే గొప్ప కార్యాలు చేశాడు? ఏ క్రియలూ చేయని ఈశ్వరుడు ఈ ప్రపంచాన్ని 
ఎలా సృష్టించాడు? ఈ జగత్తును ఆయన ఏ విధంగా భావించాడు? నివృత్తి మార్గంలో ఉన్న దేవుడు యోగమాయలో 


26 శ్రీమహాభాగవత తృతీయస్కంధ పీఠిక 


ఎలా నివసించాడు? బ్రహ్మమొదలైన రూపాలను పొంది బ్రహ్మాండంలో ఎలా క్రీడించాడు? బ్రాహ్మణుల్ని, గోవుల్సి 
దేవతల్ని రక్షించడానికై మత్స్య, కూర్మ, వరాహవాది అవతారాలను (రూపాలను) ధరించి, ఏయే ప్రయోజనాలను 
సాధించాడు? లోకాలనూ, లోకపాలురనూ, లోకాలోక పర్వతాలనూ ఎలా సృజించాడు? వివిధ తత్వాలను ఎలా 
ఏర్పరచాడు? ఈ జీవకోటి ఎవరిని సేవించడం వల్ల బ్రతుకుతూ ఉంది? ఈ ప్రజలకు పనుల్నీ పేర్లను, రూపాలను 
ఎలా నిర్దేశించాడు? యోగీశ్వరేశ్వరుడైన పుండరీకాక్షుని చరిత్ర విన్నగాని జన్మమరణాది దుఃఖాలు తొలగవు - 
అని విదురుడు మైత్రేయుణ్లి అడిగాడు. ఈ ప్రశ్నలకన్నింటికీ మైత్రేయుడిచ్చిన సమాధానమే తృతీయస్మంధం. 


“విదురా! నీవు మాండవ్య మహర్షి శాపంచే వ్యాసునికి శూద్రకాంత గర్భంలో పుట్టిన యమధర్మరాజువి. 
గొప్ప జ్ఞానివి. శ్రీవిష్ణువుకు ప్రియుడివి. నీ వడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను. విను. శ్రీమహావిష్ణుని 
యోగమాయచే ఈ సమస్తవిశ్వం పుట్టింది. మొదట విరాట్పురుషుడు పుట్టాడు. విష్ణుమూర్తి బొడ్డులో ఉన్న 
పద్మంనుంది బ్రహ్మదేవుడు జన్మించాడు. బ్రహ్మసృష్టి తొమ్మది విధాలు. దీనినె నవసర్ధాత్మక సృష్ట అంటారు. 

1. మహత్తత్వసృస్టి 2. అహంకారసృష్టి 3. సూక్ష్మ భూతాల సృష్టి 4 ఇంద్రియసృష్టి 5. దేవతాసృష్టి 
6. జీవసృష్టి - ఇవి ఆరూ ప్రాకృతసృష్ణులు 

7. వృక్షసృష్టి 8. జంతు సృష్టి 9. మానుషసృష్టి - ఇవి మూడూ వైకృత సృష్టులు. 

ఇలా, బ్రహ్మదేవుడు దేవతల్ని మనువుల్ని మునుల్ని వేదాల్ని శాస్త్రాల్సి యజ్ఞాల్ని సృష్టించాడు. బ్రహ్మదేహం 
నుండి 'సరస్వతి' పుట్టింది. ఆ సరస్వతి అందాన్ని చూచి కూతురని భావించక బ్రహ్మయే మోహించాడు. బ్రహ్మ 
ఒక్కొక్క శరీరాన్ని విడిచిపెట్టి నప్పుడొక్కొక్క సృష్టి జరిగింది. స్వయంభువుని కుమారుడు స్వాయంభువ మనువు. 
అతని వలన ప్రజాసంతతి వృద్ధి పొందింది. 

సనకుడు, సనందనుడనే బ్రహ్మమానసపుత్రులు శ్రీమహావిష్ణువును దర్శించడానికై వైకుంఠానికి పోయారు. 
ద్వారపాలకులైన జయ, విజయులు వారిని అడ్డగించారు. సనకాదులు కోపించి మీరు భూమిపై పుట్టండని 
శపించారు. కశ్యపప్రజాపతికి, దితికి జయవిజయులు కవల పిల్లలుగా హిరణ్యాక్ష - హిరణ్యకళశిపులై జన్మించారు. 
వారు పెద్దవారై తపస్సు చేసి బ్రహ్మవలన వరాలు పొందారు. హిరణ్యాక్షుడు సముద్రాన్ని అల్లకల్లోలం గావించాడు. 
చాపగా చుట్టి భూచక్రాన్ని దొంగిలించాడు. భూదేవిని రక్షించడానికై విష్ణువు వరాహావతార మెత్తాడు. రసాతలంలో 
ఉన్న భూగోళాన్ని తన కోరపై నిలిపాడు. వరాహస్వామికి, హిరణ్యాక్షునికి భయంకరమైన యుద్ధం జరిగింది. 
హిరణ్యాక్షుడు మాయతో భూత -పిశాచ -శాకినీ సమూహాల్ని సృష్టించాడు. శ్రీహరి సుదర్శనచక్రంతో ఆ మాయా 
భూతాలనన్నిటిని పటాపంచలు చేశాడు. మల్ల యుద్ధంలో వరాహస్వామి రాక్షసుణ్ణి అరచేత కొట్టీ, మొత్తి చంపాడు. 


క. దిటచెడి లోంబడె దైత్యుండు, సటికిన్‌ దం్షావిభిన్న శత్రమహోర 
స్తటికిన్‌ ఖరఖుర పుటికిం, గటితట హతకమలజాందడఘటికిం గిటికిన్‌. 


లోకంలో “హిరణ్యాక్ష వరాలిని సామెత ఉంది. 'హిరణ్యాక్షుడెటువంటి తపస్సు చేశాడో! బ్రహ్మనుంది 
ఎటువంటి వరాలు పొందాడో తదితర పురాణ పరిశీలనం చేతనే తెలుసుకోవాలి. 


శ్రీమహాభాగవత తృతీయస్కంధ పీఠిక 2/7 

ప్రప్రథభమదర్శనమైన సాంఖ్యతత్త్వ ప్రవర్తకాచార్యుడు కపిలమహర్షి 
ప్రజాపతుల్లో ప్రథముడు కర్టముడు. ఆయన ధర్మపత్ని దేవహూతి. కర్దముడు తన యోగప్రభావంతో ఒక 
దివ్యవిమానాన్ని సృష్టించి భార్యతో విహరిస్తూ, భోగాల్ని అనుభవించాడు. ఈ దంపతులకు విష్ణువు కపిలుడనే 
పేరుతో జన్మించాడు. అతడు తీవ్రమైన తపస్సు చేసి విష్ణుభక్తుడైనాడు. తల్లికి వేదాంత తత్త్వజ్ఞానం ఉపదేశించాడు. 


సాంఖ్యతత్త్వం వివరించాడు. యోగాభ్యాసం నేర్పాడు. భక్తియోగాన్ని విశదీకరించాడు. పాపాత్ముల్ని పట్టి 
యమకింకరులు పెట్టే యాతనల్ని ఇలా చెప్పాడు. 


క. _పట్టుదురు కొజవులను వడిం, బెట్టుదు రసిపత్రికలను బెనుమంటలయం 
దొట్టుదు రొడళ్లు నలియన్‌, ముట్టుదు రష్పాపచిత్తు మత్తున్‌ బెలుచన్‌ 


ఉ. ముంతురు తప్తతోయముల మొత్తుదు రుగ్ర గదాసిధారలన్‌ 
ైంతురు పొట్టప్రేవులు, వధింతురు, మీంద నిభేంద్రపంక్తి టౌ 
ప్పింతురు, ఘోరభంగిం గజపింతురు పాములచేత, బిట్టు ద్రా 
బ్బింతురు మీంద గుండు, తినిపింతురు దేహము గోసి కండలన్‌ - భాగవతం (3-989) 
కాబట్టి, మానవుడు పాపాలు చేయడం మాని విష్ణుభక్తుడై ధర్మజీవనం గదిపి ముక్తుడు కావాలి. పోతనగారి 
మాటల్లో కపిలమహర్షి సాంఖ్య యోగదర్శన ప్రవర్తకాచార్యవర్యుడు. 
అలంకార యోజనం 
తృతీయ స్కంధంలో వేదాంత విషయాలెక్కువగా ఉన్నాయి. విదురమైత్రేయ సంవాదంలో తాత్విక వషయాలు 
ఎక్కువగా ఉన్నాయి. కపిల దేవహూతి సంవాదమంతా వేదాంతమే. ఇటువంటి ఘట్టాలను చదివే పాఠకుల 
హృదయాలను రంజింపజేయడానికి పోతన ప్రబంధ పద్ధతిలో అర్భాలంకారాల్ని, శబ్దాలంకారాల్ని విరివిగా వాడాడు. 
అన్వయక్షేశంలేని పద్యాలను రచించాడు. ఇది వాల్మీకి పద్ధతి. 
త్రిప్రాసం 
క. ఆ చక్రభానుదీప్తి ధ, రా చక్రమునందు నిండి రయమున నమ్మా 
యాచక్రము నడంగించెను, నీ చక్రముండైన యామినీచరు నెదురన్‌ (38-694) 
ఈ త్రిప్రాసంలో మరోచమత్సారం కూడ పాటించాడు పోతన 


1. ఆ-చక్ర 2. ధ-రాచక్ర 3. మా-యాచక్ర 4. నీచక్ర-ము(డు). ఇది హిరణ్యాక్షుడైన యామినీచరుడు పుట్టించిన 
మాయాకోటిని వరాహస్వామి సుదర్శన చక్రంతో అణచివేసిన విధాన్ని వర్ణిస్తోంది. 


రూపకాలంకారం 


సీ  వరపీతకౌశేయ పరిధానకాంతి సంధ్యాంబుద రుచినిచయంబుగాంగం 
గమనీయ నవహేమకలిత కిరీటంబు, రమణకాంచన శిఖరంబుగాంగ (38-287) 


28 శ్రీమహాభాగవత తృతీయస్కంధ పీఠిక 


ఈ పద్యమంతా రూపకాలంకారం. బ్రహ్మ చూచిన శ్రీ మహావిష్ణువు మరకతపర్వతంలాగా ఉన్నాడని 
వర్ణింపబడ్ద్డాడు. ఈ పద్యం కింద పెద్దవచనంలో మహావిష్ణువు దివ్యమంగళ విగ్రహం దండి దశకుమారచరిత్ర 
శైలిలో పదలాలిత్యంతో వర్ణింపబడి ఉంది. 


మ. వరవైకుంఠము సారసాకరము... భృంగాకృతిన్‌ (38-518) 


వైకుంఠం సరస్సు. దానిలోని బంగారు భవనం పద్మం. చుట్టచుట్టుకొని ఉన్న శేషుడు కర్ణిక (దుద్దు.. 
దానిపై పడుకొన్న విష్ణువు తుమ్మెదవలె ఉన్నాడు. పద్యమంతా రూపకం. పద్మమెంతో సుందరం. అది చివరికి 
ఉపమాలంకారంలో పర్యవసించింది. 


విరోధాలంకారం 
తే.గీ. పుండరీకాక్షుండయ్యును భూరిరోషనిరతిం దరుణారుణాంభోజనేత్రుం డగుచు (38-672) 


తెల్లని పద్మాలవంటి కన్నులుండే వరాహమూర్తి కోపంతో ఎర్రని కన్నులు గలవాదైనాదని విరోధం స్ఫురిస్తూ 
ఉంది. సరిగ్గా, తిక్కన సోమయాజిగారు ఆంధ్రమహాభారతం ఉద్యోగపర్వంలో శ్రీకృష్ణరాయబారఘట్టంలో 
దుర్యోధనుడు సూదిమొననేలపై మోపిన భూమికూడ పాండవుల కివ్వనని, తనతో యుద్ధంచేసి గెలిచి 
తీసుకోవలసిందేనని తన నిశ్చయాన్ని తెలిపిన సందర్భంలో- 


“పుండరీకాక్షుండగుటెల్లం బోయి, యప్పుం 
డరుణ కమలాక్షుండగుచు మురాంతకుండు - తిక్కన ఉద్యోగపర్వం - (38-864) 


అనే పద్యంలోని భావాన్నే పోతన స్వీకరించినాడని చెప్పవచ్చు. 


తిక్కన పద్యంలో “'మురాంతకుడనే సాభిప్రాయ విశేషణం కథాఘట్టాన్ని మరింతగా రక్తికట్టించేదిగా ఉంది. 
పోతనకు తిక్కనగారిపైగల గౌరవభావానికిది తార్మాణంగా గ్రహించాలి. 


గౌడీర్‌తి 


బ్రా 


కఠిన సటాచ్చటోత్కట జాతవాత నిర్జూత జీమూత సంఘాతమగుచు... 
పొరలుంగెరలు నటించు నంబరము దెరల, రొప్పనుప్పర మెగయునం గొప్పరించు 
ముట్టె బిగియించు ముసముస మూరుకొనును, నడరు సంరక్షిత క్షోణి యజ్ఞఘోణి (38-414) 


సీసపద్య పాదాలన్నీ గౌడీరీతిలో నడిచాయి. ఎత్తుగీతి తెలుగు పదాలతో, క్రియాసముచ్చయాలతో 
కూర్చబడ్డాయి. శ్రీయజ్ఞవరాహస్వామి విగ్రహం కన్నులయెదుట సాక్షాత్మరిస్తోంది. 


పునరావృత్తభావాలు - ఏకసమాసాలు 


ఒక అందమైన చిన్ని కందపద్యంలో చెప్పి, దాన్నే మరల వృత్తపద్యంలో చెప్పి, ఆ భావాన్నే ఒక సుందర 
గద్యంలో చెప్పడం ఛందస్సు బాగా వశమైన మహాకవికి మాత్రమే సాధ్యం! 


శ్రీమహాభాగవత తృతీయస్కంధ పీఠిక 29 
క. అతుల తమాల మహీజ - ప్రతతిక్షణజాత జలద పరిశంకాంగీ 
కృత తాండవ ఖేలన విల - సిత పింఛవిభాసి బాలశిఖి సేవ్యంబై (38-768) 
ఇది స్వాయంభువ మనువు చూసిన కర్దమ ప్రజాపతి ఆశ్రమం. నల్లని చీకటిచెట్ల గుంపుల్ని చూచి 
నల్లనిమేఘా లనుకొని అక్కడ చిన్న నెమళ్లు పింఛాలు విప్పి నాట్యం చేస్తున్నవట! 
ఈ భావాన్నే ఉత్పలమాలలో ఇలా చెప్పాడు. 


ఉ. ఆయత వజనీలమణి హాటక నిర్మిత హర్యసౌధవా 
తాయనరంధ్ర నిర్గత సితాభ్ర మహాగరు ధూపధూమముల్‌ 
తోయద పంక్తులో యనుచుం దుంగమహీరుహ రమ్యశాఖలన్‌ 
జేయుచునుండుం దాండవవిశేషము లప్పురిం గేకి సంఘముల్‌. (భాగవతం -దశమ-పూర్వ-1597) 


దీన్నే (11-255) (10-1-1529) రెండుమార్లు వచనంలో చెప్పాడు. పోతన తన పద్యాల్నీ భావాల్నీ, 
మరల మరల తానే అనుకరిస్తాడు. పై కందపద్యం ఏకసమాసంలో సాగింది. ఇలాంటి పద్యాలు ఈ తృతీయస్మంధంలో 
మూడున్నాయి. (3-769), (38-812) (3-1044. 


శాస్రపరిచయం 
విశిష్టాద్వైతం - పాంచరాత్ర వైశిష్ట్రం 


క. _దివ్యమగు *“వాసుదేవాది వ్యూాహచతుష్టయంబు” త్రిజగములయందున్‌ 
సేవ్యంబని చెప్పంబడు, భవ్యగుణా! దాని నెజుగంబలికెద నీకున్‌ - (38-892) 


తే.గీ. బాల శీతాంశురేఖా విభాసమాన, ధవళదంన్షాగ్రమున నున్న ధరణియొప్పె 
హరికి “నిత్యానపాయిని యైన లక్ష్మినెరయం బూసిన కస్తూరి నికరమనంగ - (3౩-421) 


బ్రా 


నిత్య నైమిత్తిక నిజధర్మమున గురుశ్రద్ధా గరిష్టతం జతుర పాంచ 
రాత్రోక్తహరి సమారాధన క్రియలను...” - (38-959) 


పాంచరాత్ర ఆగమవిధానం ద్వాపరయుగాంతంలోని మహాభారతకాలంలో ఏర్పడిందని ఆర్‌. జి.భాండార్మర్‌ 
వంటి మహాపండితులు తీర్మానించారు. శ్రీమహావిష్ణువు బుషులకు ఐదురాత్రుల్లో ఈ ఆగమాన్ని ఉపదేశించడంవల్ల 
దీనికి 'పాంచరాత్రిమనే పేరు ఏర్పడింది. ఈ పాంచరాత్ర ఆగమంలో నాల్గువ్యూహాలుంటాయి. భగవంతుడు 
వ్యూహగతుడై ఉంటాడు. సాధనచేత ఆయన ఉనికిని సాధకుడు తెలుసుకోవాలి. అంచెలంచెలుగా మోక్షాన్ని 
సాధించాలని చెప్పేదే పాంచరాత్రం. ఈ ఆగమంలో వాసుదేవుడు షాద్దుణ్య ప్రపూర్ణుడు. జ్ఞాన, శక్తి బల, ఐశ్వర్య, 
వీర్య, తేజస్సులు అనే షద్దుణాలు సంపూర్ణంగా గలవాడు వాసుదేవుడు. ఈయన వసుదేవుని కుమారుడు వాసుదేవుడా? 
అనే ప్రశ్న తలెత్తగా, శ్రీశంకరులపూర్వం శ్రీ వైకుంఠంలోని “'పరవాసుదేవమూర్తి అని నిర్ణయించారు. కాని, 
భాగవతపురాణకాలంలో విష్ణవుయొక్క సంపూర్ణశక్తి సామర్థ్యాలు వసుదేవుని పుత్రుడైన వాసుదేవ కృష్ణునిలో 


30 శ్రీమహాభాగవత తృతీయస్కంధ పీఠిక 


ఉన్నాయని భాగవతపురాణం పలుమార్లు నిరూపించదడంచేత వైకుంఠ వాసుదేవుడే, భాగవత వాసుదేవుడైన శ్రీకృష్ణుడని 
గుర్తింపబడింది. ఈయన “షాద్దుణ్య విగ్రహుడుగా చెప్పబడినాడు. భాగవత వాసుదేవ శ్రీకృష్ణుణ్ది, విష్ణువు 
సంపూర్జావతారంగా వ్యాఖ్యాతలు నిరూపించారు. 


వాసుదేవ వ్యూహం సర్వోతృష్టమైంది. ఇందులో పై చెప్పబడిన ఆరుగుణాలు ఉంటాయి. తక్కిన మూడు 
వ్యూహాలలో రెండేసి గుణాల చొప్పున ఉంటాయి. దీని తర్వాతిదే సంకర్ప్షణవ్యూహం. సంకర్షణుడంటే బలరాముడు. 
“సం-కర్షయతీతి ఇతి సంకర్షణ” - బీడుభూమిగా ఉన్న మనస్సును దున్ని పంటభూమిగా మార్చి, భక్తిబీజాలను 
నాటేవాడు - బలరాముడు. భగవంతునికి ఉన్ముఖంగా జీవుని మలిచేవాదని అర్థం. ముక్తికి మార్దం చూపేవాడు 
సంకర్షణుడు. “నాగలి బలరాముని ఆయుధం. ఆయన ఆదిశేషుని అపరావతారం. దీక్షితవాదం ప్రకారం సృష్టిలో 
తొట్టతొలి జీవుడు. 'నిత్యులులో మొట్టమొదటివాడు. ఈ ఆదిశేషుని అవతారమే భగవద్రామానుజాచార్యులవారని 
శ్రీవైష్ణవ సంప్రదాయం చెబుతున్నది. ఈ సంకర్షణుడనే పేరుగల బలరాముడు శ్రీకృష్ణుని అన్న ఈయనను 
గురించి భాగవతదశమస్మంధ ఉత్తరభాగంలో విపులంగా చెప్పబడింది. 

ప్రద్యుమ్నవ్యూహం శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుని పేరు మీదనే ఏర్పడింది. ఈయన క్రోధానికి 
ప్రతీక. దీని తర్వాతిదే అనిరుద్ధవ్యూహం. శ్రీకృష్ణుని మనుమడు, ప్రద్యుమ్నుని కుమారుడే అనిరుద్ధుడు. ఈయన 
అహంకారానికి ప్రతీక. ఒక దీపంనుండి మరోదీపం వెలిగేటట్లుగా ఒక వ్యూహం నుండి మరో వ్యూహానికి 
జీవుడు ఎదుగుతూ పైకి సాగాలి. అహంకార, (కోధాలను జయించి, లయకారకుడైన సంకర్షణ వ్యూహంలో 
'భక్తిచే హృదయాన్ని పవిత్రీకృతం చేసికొని వాసుదేవుని మెప్పించి ముక్తి పొందాలి. ఇది ఊర్ధ్వగమనం! 


ఈ “పాంచరాత్రం'లోనే కాదు, శ్రీవైష్ణవ సంప్రదాయంలో, పురాణ సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవి విష్ణుదేవనికి 
'నిత్యానపాయిని” - 


“భగవతీం, శ్రియం, దేవీం, నిత్యానపాయినీం, 

నిరవద్యాం, దేవదేవ దివ్యమహిషీమ్‌, 

అఖిల జగన్నాతరమ్‌, అస్మన్మాతరమ్‌, అశరణశృరణ్యామ్‌ 

అనన్య శరణ శృరణమహం ప్రపద్యే” - శరణాగతి గద్య 

అని భగవద్రామానుజులు 'శరణాగతిగద్య'లో చెప్పారు. దీని ననుసరించే వాదిఖీకర మహాగురు అణ్జన్‌ 
శ్రీవేంకటేశ ప్రపత్తిలో - 

“ఈశానాం జగతో౭_స్య వేంకటపతే ర్విష్టోత్సరాం (ప్రేయసీమ్‌ 

తద్వక్షస్థ్రృల నిత్యవాసరసికాం తత్‌క్షాంతి సంవర్ధనీమ్‌” అన్నారు. 


ఉత్తర భారతదేశంలోని యమునా నదీతీరంలోగల వడమదురై (ఉత్తరమధుర) ప్రాంతంనుండి దక్షిణ 
భారతదేశానికి వలసగా వచ్చిన శ్రీనాథమునులు (క్రీ. శ. 823-900) పాంచరాత్ర ఆగమాన్ని తమతో తెచ్చి ప్రచారం 
చేశారు. వీరే శ్రీవైష్ట్ర సంప్రదాయంలోని తొట్టతొలి ఆచార్య పురుషులు. రెండవ ఆచార్యుడు ఈయన మనుమడైన 


శ్రీమహాభాగవత తృతీయస్కంధ పీఠిక 31 


యామునాచార్యులు. ఈ పేరే వీరు బెత్తరాహులని స్పష్టం చేస్తున్నది. (క్రీ.శ. 9118-1087) వీది తర్వాత వచ్చిన 
మూడవ ఆచార్యపురుషుడే భగవద్రామానుజాచార్యులవారు (క్రీశ. 1017-1187) వీరు తమ గురుతుల్యులు, 
పూర్వాచార్యులైన నాథ, యామునులచే ప్రవర్తితమైన పాంచరాత్రాన్ని ప్రధానీకరించుకొని 108 దివ్యదేశాల్లోని 
విష్ణుదేవాలయాల్లో ప్రవేశ పెట్టించారు. వీటికి కొన్ని అపవాదాలుండవచ్చు. తిరుమలలో అదివరకే వైఖానస 
ఆగమం ఉండగా అది అలాగే కొనసాగించారు. అనంతరకాలంలో తిరుచానూరులోని అమ్మవారి గుడిలోమాత్రం 
పాంచరాత్రాన్ని ప్రవేశపెట్టారు. 


పాంచరాత్ర ఆగమంప్రకారం విష్ణువును రోజుకు ఐదుసార్లు పూజచేయాలి. దీనికే పంచకాలకృత్యాలు, 
పంచకాలవిధులు అంటారు. అవి - 


1.  అభిగమనం - మనోవాక్కాయకర్మలచే జపధ్యానాదుల ద్వారా భగవంతునికి అభిముఖుడుకావడం. 
2.  ఉపాదానం - పూజానిమిత్తం ఫలపుష్పాదులను సేకరించడం. 

తి. ఇజ్యా - విష్ణుప్రతిమను పూజించడం 

4 స్వాధ్యాయం - పూజానంతరం ఆగమ[గ్రంథపఠనం చేయడం. 

5. యోగం - సాయంకాలాల్లో కుండలినీ యోగానుష్రానం చేయడం. 


ఈ విధంగా రోజుకైదు వేళల్లో శ్రీవిష్ణుదేవుని ఆరాధించే వైష్ణవుని 'పంచకాల పరాయణుడు”, 'పంచకాలజ్ఞుడు” 
అని పిలుస్తారు. (చూ॥ పాద్మసంహిత (196 అధ్యాయం, శ్రీప్రశ్నసంహిత (17వ అధ్వ్యాయం,) 


ఈ చెప్పబడిన ఐదుక్రియలనే పోతనగారు “పాంచరాత్రోక్త హరిసమారాధన క్రియలు” అని చెప్పారు. 


శ్రీ శంకర భగవత్పాదులవారు కూడ నారాయణుడు “సర్వాత్మ అని స్థాపించి, వాసుదేవాది పూజనం 
వలననే “ముక్తి లభిస్తుందన్న విషయం అంగీకరించారు. విష్ణుసాలగ్రామార్చనను కూడ వారు చెప్పారు. వాసుదేవ, 
సంకర్షణాది వ్యూహాలలోనివారికి జన్నాదులు లేవని, వారు నిత్యులని చెప్పారు. శ్రీయామునాచార్యులవారు 
సిద్ధిత్రయమ్‌, ఆగమ “ప్రామాణ్యమ్‌' వంటి గ్రంథాలు వ్రాశారు. 'ఆగమ” మంటే వారి తాతగారు నాథమునిచే 
ప్రవర్తితమైన 'పాంచరాత్ర ఆగమ ప్రామాణ్యమ్‌ అని అర్థం. శ్రీవేదాంతదేశికులవారు (క్రీ.శ. 1269-1870) 
“పాంచరాత్ర ఆగమరక్షా' అనే గ్రంథం వ్రాశారు. 


సాంఖ్యం 
స్ప “ధృతిం బూని కాలచోదితము నవ్యక్తంబుం బ్రకృతియు నను పేళ్లం బరంగు మాయి(3-201) 
“అందుం బ్రకృతి చతుర్వింశతి తత్వాత్శకంబె యుండు (39-891) 


1 మూల ప్రకృతి+1మహత్తు (బుద్ధి+1 అహంకారం (అభిమానం) +5 తన్మాత్రలు (సూక్ష్మభూతాలు)+5 
మహాభూతాలు (భూమి మొ1[)+5 జ్ఞానేంద్రియాలు +5 కర్మేంద్రియాలు+1 పురుషుడు = 24 తత్వాలు. 


32 శ్రీమహాభాగవత తృతీయస్కంధ పీఠిక 


ఇవి కపిలమహర్షి చెప్పిన 24 తత్వాలు. ప్రకృతికి వేరైనవాడు పురుషుడు. పతంజలి మహర్షి యోగశాస్త్రంలో 
భగవంతుని కూడా అంగీకరించాడు. అప్పుడివి 25 తత్పాలు. 
భాగవతం 27 తత్వాలు చెప్పింది (93-204) కాలాన్ని 25వ తత్తంగా పేర్కొన్నది (3-891) 


శో. సాంఖ్య, యోగౌ పృథక్‌, బాలాప్రవదంతి, న పందితాః । 
ఏకమప్యాస్థితః సమ్యక్‌ ఉభయోర్విన్దతే ఫలమ్‌ ॥ (భగవద్గీత - కర్మసన్వ్యాసయోగం - 4) 


కర్మసన్యాస పూర్వకమైన జ్ఞానయోగం, కర్మయోగం వేర్వేరని అవివేకులు చెబుతారేగాని, వివేకులు 
ఆరెండింటిలో ఏ ఒక్కదాన్నైనా బాగా అనుస్టిస్తే రెండింటి ఫలాన్ని పొందుతారని చెబుతున్నారు. జ్ఞానయోగులు ఏ 
స్థానాన్ని (మోక్షాని పొందుతారో కర్మయోగులు కూడ ఆ స్థానాన్నే పొందుతారు (శో. రు జ్ఞానయోగ, కర్మయోగాలకు 
భక్తియోగాన్ని “భాగవతం” జోడించింది. 


వ. ఈ ప్రకారంబున సాంఖ్యంబునందు నిరూపింపంబడునట్టి ప్రకారంబును, భక్తియోగ మాహాత్యంబును, 
బురుషుండు భక్తి యోగంబునంజేసి సర్వలోక విరక్తుం డగు (భాగవతం -8-950). ఇది భాగవత భక్తివైళిష్ట్రం. 


పంచవిభముక్త్తులు 


పురాణాలన్నీ 'సాలోక్యం'” మొదలైన నాల్దువిధాలైన ముక్తులనే పేర్ళొన్నాయి. కానీ, భాగవతం పంచవిధముక్తుల్ని 
పేర్కొంటున్నది. క. సాలోక్యం ల సార్‌ష్టి 8. సామీప్యం శ్తే సారూప్యం ర్‌. సాయుజ్యం (39-958). అద్వైతులు 
సాయుజ్యాన్న కోరుకొంటారు. సాయుజ్యమంటే జీవాత్మ తన ఉనికిని, వ్యక్తిత్వాన్ని పోగొట్టుకొని, పరమాత్మలో 
లీనమైపోవడం. ఉదాహరణకు ధూర్జటి శ్రీకాళహస్తి మాహాత్యంలో శివుడు సాలెపురుగు, పాము, ఏనుగులకు 
సాయుజ్యాన్ని అనుగ్రహించాడు. “శ్రీకాళహస్తి పురదైవంబిచ్చె సాయుజ్యమున్‌” అని ధూర్జటి వాక్యం. కాని, 
విశిష్టాద్వైతులు ఈ విధమైన ముక్తిని కోరరు. వారుకోరేది సామీప్యముక్తి లేదా సాలోక్యముక్తి. భగవంతునికి 
సమీపంలోనే ఉంటూ తమ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా భగవద్వైభవ దర్శనంచేస్తూ ఉందే ముక్తిని కోరుకుంటారు. 
'సారూప్యముక్తి? దీనిలో అంతర్భవిస్తుంది. జయవిజయులు సామీప్య, సారూప్య, సాలోక్యముక్తిని పొందినవారు. 
అయితే ఇటువంటి ముక్తిలో జీవునికి అహంకారం పొటమరించే అవకాశం ఉంది. అందుచేతనే జయవిజయులు 
సారూప్యదశనుండి పతనమై భూమిపై మరల జన్మించారు. సాయుజ్యంలో ఎటువంటి బెడదాలేదు. జీవాత్మ 
పరమాత్మలో ఐక్యమైపోతాడు. కులశేఖర ఆళ్వారాదులు సామీప్య, సాలోక్యముక్తినే కోరుకొన్నారు. క్షణక్షణమూ 
పొటమరించే అహంకారాన్ని భక్తుల పాదధూలళిచే పోగొట్టుకుంటూ, స్వామి సౌందర్య వైభవాల్ని చూచి తన్మయత్వాన్ని 
పొందుతూ ఉంటారు. ప్రహ్లాదాది పరమభాగవతులు మోక్షాన్నికూడ వద్దన్నారు. వారెప్పుడూ ముక్తస్థితిలో ఉండే 
పరమైకాంతులు. 

విశిష్టాద్వైతుల ఈ పంచవిధముక్తులను గురించిన సమగ్రవిషయాలు తెలియగోరేవారు శ్రీవేదాంతదేశికుల 
రహస్యత్రయసారం, శ్రీ శ్రీనివాసాచార్యుల యతీంద్రమత దీపిక; విలక్షణ మోక్షాధికారి నిర్ణయంవంటి గ్రంథాలు 
చూడవచ్చు. 


శ్రీమహాభాగవత తృతీయస్కంధ పీఠిక 33 


వృక్షశాస్త్రం 
వ. పుష్పోత్పత్తిరహితంబులై ఫలించెడు నశ్వత్లోదుంబర పనస న్యగ్రోధాదులైన వనస్పతులును, బుప్పితంబులై 
ఫలపాకాంతంబులైన వ్రీహి యవ ముద్దా ద్యోషధులును, నారోహణాన పేక్షంబులైన మాలతీమల్లికాదిలతలును, 
ద్వక్సారంబులైన వేణ్వాదులును; గరఠినీభూతమూలంబులును, శిభావిసృతంబులు నగు లతా విశేషరూపంబులైన 
వీరుధంబులును; బుష్పవంతంబు లయి ఫలప్రాప్తంబులగు చూతాది ద్రుమంబులును (భాగవతం-8-344) 
ఇది భగవంతుని ఏడవసృష్టి పువ్వలు పూయక కాయలు కాచేవి అశ్వత్థం, ఉదుంబరం (మెడిచెట్టు), పనసచెట్టు, 
న్యగ్రోధ (మర్రిచెట్టు), రావిచెట్టు, బిల్వవృక్షం మొదలైనవి. ఇటువంటి వృక్షాలకు వనస్పతులనిపేరు. పూలు పూచి 
ఫలించేవి మినుము, పెసర మొదలైనవి. 
జంతుశాస్త్రం 
వ. శ్వస్తనాది జ్ఞానశూన్యంబులయి యాహారాది జ్ఞానమాత్ర నిష్టంబులయి, ఘ్రాణంబువలన నెఖుంగం దగినవాని 
ఇ ఇ అ 
నెజుంగుచు హృదయంబున దీర్దానుసంధాన రహితంబులై వర్తించు ద్విశఫంబులు గల వృషభ మహిషాజ కృష్ణ 
సూకరోష్ట గవయ రురు మేష ముఖర నవకంబును, నేక శఫంబు గల ఖరాశ్వాశ్వతర గౌర శరభ చమర్వాది 
షట్మంబును, బంచనఖంబులు గల శునక సృగాల వృక వ్యాఘ్ర మార్దార శశ శల్యక సింహ కపి గజ కూర్మ గోధాముఖ 
భూచర ద్వాదశకంబును, మకరాది జలచరంబులును, గంక గృధ్ర బక శ్యేన భాస భల్లూక బర్డి హంస సారస 
చక్రవాక కాకోలూకాది ఖేచరంబులును మొదలుగా గలది తిర్యక్సర్ణంబయ్యె” - (భాగవతం-8-344) 


ర్త గిట్టలు చీలి ఉండే జంతువులు - ఎద్దు, దున్న మొదలైనవి. 
2. చీలని గిట్టలుందే జంతువులు - గాడిద, గుర్రం మొదలైనవి. 
8. ఐదుగోళ్లు గలజంతువులు - కుక్క నక్క మొదలైనవి. 
ఇది భగవంతుని పశుపక్ష్యాది సృష్టి 

వైశేషిక దర్శనం (తర్కశాస్రం) 
భువిం దనకార్యాంశమునకు నంతము నన్య వస్తుయోగంబు నేవలన లేక 
ఘటపటాదిక జగత్కార్యంబునకు నిజ సమవాయకారణత్వమునం బరంగి 


జాలసూర్య మరీచి సంగతగగనస్థ మగు త్రసరేణు షడంశమరయం 
బరమాణు వయ్యెం; దత్పరమాణువం దర్శ గతి యెంత తడవు దత్మాల మగును 


బ్రా 


తే. సూక్ష్మకాలంబు; విను మది సూర్యమండ, లంబు ద్వాదశ రాశ్యాత్మకం బనంగం 
గలుగు జగమున నొక యేండు గడచి చనినం, గాల మెంతగు నది మహత్మాల మనఘ! (8-845) 


వ. అందుం బరమాణు ద్వయంబొక్క “యణు” వగు; నణుత్రితయం బొక్క “త్రసరేణు” వగు... (38-846) 


34 శ్రీమహాభాగవత తృతీయస్కంధ పీఠిక 


పరమాణువుల్ని గూర్చి మొట్టమొదట చెప్పినవాడు కణాదమహర్షి ఈయన రచించిన సూత్రగ్రంథం పేరు- 
“వైశేషికదర్భనమ్‌”. ఇంటి కప్పు రంధ్రం నుండిగాని, కిటికీనుండిగాని వచ్చే సూర్యకిరణాలలోని సూక్ష్మరజఃకణం 
త్రసరేణువు. దానిలోని ఆరవభాగం *పరమాణువుి. రెండు పరమాణువులు కలిస్తే ఒక “అణువు. 
ఈ పరమాణువులనుండి పంచభూతాలు పుడుతున్నాయి. 
సమవాయికారణం, మొదలైనవి తార్మికులు ఎక్కువగా వాడే 


పైన యు ఘటం, పటం, కార్యం, కారణం, 
పదా 
వ. నభో౭_ సాధారణ శబ్ద విశేష గ్రాహకంబు (శోత్రంబును, వాయ్వసాధారణ గుణ విశేష గ్రాహకంబు స్పర్శంబును, 
దేజో౭_ సాధారణ గుణ విశేష గ్రాహకంబు చక్షురింద్రియంబును, నంభో౭_ సాధారణ గుణ విశేషగ్రాహకంబు 
రసనేంద్రియంబును, భూమ్యసాధారణ గుణ విశేషగ్రాహకంబు ఘ్రాణేంద్రియంబును.” (38-896) 

శబ్దాన్ని మాత్రమె గ్రహించేది చెవి. స్పర్శాన్ని మాత్రమె [గ్రహించేది చర్మం. తేజస్సును (రూపాన్ని మాత్రమే 
గ్రహించేది కన్ను. రసాన్ని మాత్రమే (రుచిని) గ్రహించేది నాలుక. వాసనను మాత్రమే గ్రహించేది ముక్కు ఇవి 
పంచేంద్రియాల అసాధారణ గుణాలు. “అసాధారణ మనే విశేషదళాన్ని తర్మశాస్త్రం బాగా చదివిన పండితులు 
మాత్రమే వాడుతారు. 


అసాధారణమంటే ఏమిటి? అని ప్రశ్నించవచ్చు. 

“స్నేహత్వ సామాన్యవాన్‌ ద్రవత్వత్వ శూన్యః ।; సంగ్రహాసాధారణ కారణం స్నేహః । ధర్మ్శ్మత్వ సామాన్యవాన్‌ 
సుఖా సాధారణ కారణం ధర్మః । అధర్శత్వ సామాన్యవాన్‌ దుఃఖాసాధారణకారణ మధర్శ్మః 1” 

అని శివాదిత్యుని “సప్తపదార్థి”. అసాధారణం = ప్రధానకారణం. 

కాలగణనం 

వ. “అవి (త్రసరేణువులు) మూండు గూడ నొక్కతుటియగు నా త్రుటి శతం బొక్క వేధయనం బరంగు... వత్సర 
నామంబుల” (8-8346) 

మూడుత్రసరేణువుల కాలం= ఒక త్రుటి 

నూరుత్రుటులు= ఒకవేధ 

మూడు వేధలు= ఒక లవము 

మూడు లవాలు= ఒక నిమేషం (కనురెప్పపాటు) 

మూడు నిమేషాలు= ఒక క్షణం 

ఐదు క్షణాలు= ఒక కాష్ట 

పది కాష్టలు= ఒక లఘువు 

పదునైదు లఘువులు= ఒక నాడి 


శ్రీమహాభాగవత తృతీయస్కంధ పీఠిక 35 
రెండు నాడులు= ఒక ముహూర్తం 
మూడు ముహూర్తాలు= ఒక ప్రహరం (యామం,) 
నాల్దుయామాలు= ఒక పగలు లేదా ఒక రాత్రి 
ఎనిమిదియామాలు= ఒక దినం 
పదునైదు దినాలు= ఒక పక్షం (శుక్ల లేదా కృష్ణు 
రెండుపక్షాలు= ముప్పెదినాలు (ఒక నెల లేదా మాసం) 
రెందునెలలు= ఒక క 
ఆరునెలలు= ఒక అయనం 
పన్నిందు నెలలు= ఒక సంవత్సరం 
నూరు సంవత్సరాలు= మానవుని పరమాయువ. 
సంవత్సర ప్రమాణాలు 
1. సౌరం (సూర్యుని అనుసరించేది) 
2. బార్హస్పత్యం (గురువు గతిని అనుసరించేది) 
8. సావనం (80 దినాలుగల కాలం) 
4. చాంద్రం (చంద్రుని అనుసరించేది) 
5. నాక్షత్రం (నక్షత్రాన్ని అనుసరించేది) 
అని సంవత్సర ప్రమాణం ఐదువిధాలు. 
భారతీయుల కాలమానం 


క సంవత్సరం ల పరివత్సరం 8. ఇడావత్సరం (ఇద్వత్సరం) త్తే అనువత్సరం ర్‌. వత్సరం - అని 
సంవత్సరాలు ఐదు విధాలు. ఇది భారతీయుల కాలమానం. 


చతుర్యుగాల కాలపరిమితి 


క్రమసంఖ్య యుగంపేరు దివ్యసంవత్సరాలు మానవసంవత్సరాలు 


1... | కృతయుగం 1728000 మానవ వర్షాలు 
.. ల్రేతాయుగం. | 3,000 దివ్వసంవత్సరాలు 12,96,000 మానవ వర్షాలు 
ద్వాపరయుగం |, 2,000 దివ్యసంవత్సరాలు 8,64,000 మానవ వర్వాలు 
కలియుగం 1000 దివ్యసంవత్సరాలు 432,000 మానవ వర్షాలు 

















మ్‌ రు! [ 








36 శ్రీమహాభాగవత తృతీయస్కంధ పీఠిక 


పంచాంగ గణనాన్ని అనుసరించి కలియుగంలో 5116 సంవత్సరాలు గడిచాయి. ప్రస్తుతం 5117 కల్యబ్దం 
నడుస్తూ ఉంది. కలియుగ ప్రమాణమింకా 4,26,884 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. 


కాలాన్నికొలిచే నీటి గడియారం 


వ. షట్పల తామంబునం బాత్రంబు రచియించి, చతుర్మాష సువర్ణంబునం జతురంగుళాయామశలాకంబుం 
గల్పించి, దానం దత్పాత్రమూలంబున ఛిద్రంబుం గల్పించి తచ్చిద్రంబునం బ్రస్థమాత్ర తోయంబు పరిపూర్ణంబు 
నొందునంత కాలం బొక్క “నాడికొ యగు (38-846) 


నాల్గుపలాలతో రాగిపాత్ర చేయాలి. నాల్దుమాషాల (మినుపగింజలు) బంగారంతో నాలుగు అంగుళాలపొడవు 
గలిగిన గొట్టంచేసి, దానితో రాగిపాత్ర కింద బెజ్జం చేయాలి. ఆ పాత్రను నీటితో నింపిన పెద్దపాత్రలో ఉంచాలి. 
ఆ కన్నం ద్వారా ప్రస్థమాత్రం నీటితో ఆ పాత్ర నిండటానికి పట్టే కాలం "నాడికి అనబడుతుంది. ఈ మానం 
(కొలత) సంస్కృత భాగవతంలో ఉన్నదే! 
శో. ద్వాదశార్ధ వలోన్నానం చతుర్శి శ్చతురంగులటై ః | 

స్వర్ణ మాషైః కృతచ్చిద్రం యావత్‌ ప్రస్థ జలవ్లతమ్‌ 1” (38-11-9) 

ఈ తూకాలు, ఘటికాయంత్ర నిర్మాణ పద్ధతులు ఈనాడు తెలియవు. ఇది నీటి గడియారం. పోతన 
వీరభద్ర విజయంలో (38-124) కూడా నీటిగడియారాన్నే వర్ణించాడు. 


అఆౌతం 


బ్రా 


త్వక్కున నఖీిలవేదములు, రోమంబుల యందును బర్స్హిస్సు లక్షులందు 
నాజ్యంబు పాదంబులందుం జాతుర్దోత్ర కలితంబులగు యజ్ఞకర్మములును 
స్రుక్కు తుండంబున స్రువము నాసికను... (38-425) 


వ. వెండియు ముహుర్ముహుర్భగవ దావిర్భావంబు దీక్షణేష్టి యగు నీదు దంష్టలు ప్రాయణీయంబను 
దీక్షనంతరేష్టియు నుదయనీయంబను సమాప్తేష్టియు యుష్మద్రేతంబు సోమంబును ద్వదీయావస్థానంబు 
ప్రాతస్సవనాదులు నీదు త్వజ్మాంసాది సప్తధాతువులగ్ని ష్టోమోక్ట్య షోడశీ వాజపేయా తిరాత్రా ప్తోర్యామంబులను 
సంస్థాబేధంబులును ద్వాదశాహాది రూపంబులైన బహుయాగ సంఘాతరూపంబులునగు సర్వ సత్రంబులు భవదీయ 
శరీర సంధులు, ససోమాసోమంబులగు యజ్ఞ క్రతువులు నీవ మజియును నీవు యజన బంధనంబులచే 
నొప్పుచుందు వదియునుంగాక!” 


క. హవరూపివి, హవ నేతవు, హవ భోక్తవు, నిఖిల హవఫలాధారుందవన్‌ 
హవ రక్షకుండవు నగు నీ క వితతముగ నుతులొనర్తుమయ్య! ముకుందా! 


ఇది యజ్ఞవరాహన్వామి స్పుతి! 


శ్రీమహాభాగవత తృతీయస్కంధ పీఠిక 3/7 


ఇక్కడ యజ్ఞపాత్రలు, దీక్షణీ యేష్టి, ప్రాయణీ యేష్టి, అగ్నిష్టోమం, ఉక్థ్యం, షోడశి, వాజపేయం, అతిరాత్రం, 
ఆపోర్యామం - మొదలైన యజ్ఞాలు, సవనాలు, చెప్పబడ్డాయి. భాగవతంలో యజ్ఞాలు వచ్చిన ఘట్టాలలో (ౌత 
సంప్రదాయాలను పోతన (శ్రద్ధతో చూపారు. 
జ్యోతిశ్యాస్తం 
క. గుహలు రొదలిచ్చెం బాప, గ్రహమిత్రతం జెంది వక్రగతులను సౌమ్య 
[గ్రహములు వర్తించెను దుస్సహతేజోదితి తనూజ సంభవ వేళన్‌ (83-606) 


1 మేష 2. వృషభ 8. మిథున 4 కర్మాటక 5. సింహ 6. కన్యా '7 తులా 6. వృశ్చిక 9. ధనుః 
10. మకర 11. కుంభ 12. మీనములు ద్వాదశ రాసులు. 


1. సూర్య 2. చంద్ర 8. కుజ 4ఉ బుధ 5. గురు 6. శుక్ర 7. శని 8. రాహు 9. కేతువులు నవగ్రహాలు. 
రాహుకెతువులు ఛాయాగ్రహాలు. రాహుకేతువులను విడిచి తక్కిన ఏడు గ్రహాలనుబట్టి వారాల పేర్లు వచ్చాయి. 
గురుడు, శుక్రుడు, శుద్ధ బుధుడు, పూర్ణచంద్రుడు, చరరాసులలో ఉన్న కేతువు శుభగ్రహాలు. 


రవి, కుజుడు, పాపగ్రహాలతో ఉన్న బుధుడు, క్షీణచంద్రుడు, రాహువు, చర రాసుల కంటె, ఇతర రాసులలో 
ఉన్న కేతువు పాపగ్రహాలు. 


మేషం నుండి వృషభరాశిలో ప్రవేశింపవలసిన గ్రహం మీనానికివస్తే వక్రగతి. సూర్య, చంద్ర, రాహు, 
కేతువులకు వక్రగతి లేదు. తక్కిన గ్రహాలు వక్రిస్తాయి. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టినప్పుడు శుభగహాలతో 
కూడి పాపగ్రహాలు వక్రించాయని భావం. ఇవి ఉత్పాతాలు. 


వ. శింశుమారచక్రంబునుం బోలె గురు మకరకుళలీర మిథునంబై (8-108) 
మ. రవి మధ్యాహ్నమునం జరింప గ్రహతారాచంద్ర భద్రస్థితిన్‌  _ (86-506) 


వ. గ్రహశాస్తంబు పరిపాటిని గర్మట మీన మిథున మకరరాశి సుందరంబై (9-280); గ్రహమండలంబునుం 
బోలె గురు, బుధ, కవిరాజ మిత్ర విరాజితంబయి (10-2-601) మొదలైన చోట్ల జ్యోతిశ్శాస్త్ర ప్రశంస 
చేయబడింది. 


ధర్మశాస్తం - కవలపిల్లల్లో ఎవరు పెద్ద? 
కవలపిల్లల్లో ముందుపుట్టినవాడు 'పెద్దవాడా? లేక వెనుకపుట్టినవాడా? అనే సందేహం లోకంలో ఉంది. 
దానికి ధర్మశాస్త్రప్రమాణాన్ని చూద్దాం! 
“అధ యమలయోః: సంస్కారక్రమార్థం జ్యేష్ట కనిష్ట భావ ఉచ్యతే ఆ 
దేవలః - యస్యజాతస్య యమయోః పశ్యంతి ప్రథమం ముఖమ్‌ । 
సంతానః పితరశ్చెవ తస్మిన్‌ జ్యెష్ట్రం ప్రతిష్టితమ్‌ 1 


38 శ్రీమహాభాగవత తృతీయస్కంధ పీఠిక 


భాగవతే తు - ద్వౌ తదా భవతో గర్భా నూతిర్వేశ విపర్యయాత్‌ । 
ఇత్యుక్తేః పశ్చాదుత్పున్నస్య జ్యెష్ట ముక్తమ్‌ | 
దేశాచారతో వ్యవస్థా పూర్వమెవ తు యుక్తమ్‌ ॥” 
కవలపిల్లల్లో ముందు పుట్టినవాడే పెద్దవాడని దేవలమహర్షి చెప్పారు. భాగవతంలో మాత్రం వెనుక పుట్టినవాడే 
పెద్దవాదని చెప్పబడింది. దేశాచారాన్ని బట్టి నామకరణాది సంస్కారాలు చేయాలి. దేవలమహర్షి అభిప్రాయమే 
సముచితమైందని కమలాకరభట్టు “నిర్ణయసింధువు” లో చెప్పాడు. 


భాగవతంలోని వచనమిది 


“ప్రజాపతిర్నామ తయో రకార్షీద్యః ప్రాక్‌ స్వదేహాద్యమయో రజాయిత । తం వై హిరణ్యకశిపుం విదుః 
ప్రజాయంతం హిరణ్యాక్ష మసూత సాగ్రతః 1” 


హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కవలపిల్లలు. దితికి ముందు పుట్టినవాడు హిరణ్యాక్షుడు. వెనుక పుట్టినవాడు 
హిరణ్యకశిపుడు. కాని, కశ్యపప్రజాపతి హిరణ్యకళిపుడే 'పెద్దవాదని నిశ్చయించి నామకరణం చేశాడు. 


దీనికి త్రీధరవ్యాఖ్య 

“యమయోర్శధ్యే యః స్వదేహాత్‌ ప్రథమ మజాయత । తం తదా హిరణ్యకళశిపుం విదుః సాదితిః ప్రథమం 
యమసూత తం హిరణ్యాక్షం యదా విదుస్తదానామ కృతవానిత్యర్థః । అయం భావః - యదాహి గర్భాధాన 
సమయే యోని పుష్పం విశే ద్వీర్యం ద్విధావిభక్త మాది పశ్చాద్భావేన ప్రవిశతి తదా యమౌ భవతః । త యోశ్చ 
పితృతః ప్రవేశక్రమ విపర్యయేణ మాతృతః ప్రసూతిః ॥ 
శ్లో, యదా విశేద్‌ ద్విధా భూతం బీజం పుష్పం పరిక్షరత్‌ | 

ద్వౌతరా భవతో గర్భా సూతిర్వేశ విపర్యయాత్‌ ॥ 

ఇతి పిందసిద్ధి స్మరణాత్‌ ॥ అతః, స్వదేహాత్‌ పూర్వం యోజాతః తస్య హిరణ్యకళిపు రితి, దితిః ప్రథమం 
యమసూత తస్య హిరణ్యాక్ష ఇతి నామకృతవా నితి ॥ 
తాత్పర్యం : గర్భాధాన సమయంలో స్తీ గర్భకోశం లోకి పురుషుని శుక్రకణాలు రెండు ప్రవేశించడం వలన 
కవలలు పుడతారు. గర్భకోశంలో ఉన్న శుక్రకణాలు శిశువులుగా వృద్ధి చెందిన తర్వాత ప్రసూతి (పురిటి) 
సమయంలో ముందు ప్రవేశించిన శిశువు వెనుకగా, వెనుక ప్రవేశించిన శిశువు ముందుగా పుడతారు. అందుచేత, 
ముందు పుట్టిన హిరణ్యాక్షుడు చిన్నవాడుగాను, వెనుకపుట్టిన హిరణ్యకశిపుడు పెద్దవాడు కావడం తటస్థించింది. 
ఈ విషయంలో స్కృతిని (ధర్మశాస్త్రం) ఉదాహరించి శ్రీధరాచార్యులు సమన్వయం చేశారు. 


పై సందర్భానికి పోతన చేసిన అనువాదం 


వ. “కశ్యపుండు నిజతనూభవులం జూడం దలంచి దితి మందిరంబునకుం జనుదెంచి, సుతులం గనుంగొని 
వారలకు నామకరణంబు సేయం దలంచి” 


శ్రీమహాభాగవత తృతీయస్కంధ పీఠిక 39 


చ. దితి, జఠరంబునందుం దన తేజము మున్నిడి నట్టి పుత్తున 
ద్భుత చరితున్‌ హిరణ్యకళిపుండను పేరం, బ్రసూతివేళ, నా 
దితి మును గన్నయట్టి రవితేజుని గాంచన లోచనుండు నా 
హిత మతి పేరు పెట్టి చనియెన్‌ నిజనిర్మల పుణ్యభూమికిన్‌ - భాగవతం (3-611) 


మూలంలోని కిష్టమైన శ్లోకాలను ఇంతముద్దుగా తెనిగించేశక్తి ఆంధ్రవాబ్బయంలో ఒక్క పోతనకే చెల్లింది. 
పోతన ఈ రహస్యం ఇక్కడ వెల్లడించి - “నాకుం దమ్ముండు మీకు నెచ్చెలి (7-80) కోడంబై పినతండ్రిం 
జంపెనని” (₹-185) అనే హిరణ్యకశిపుని వాక్యాలలో ధ్వనింపజేశాడు. పోతన సర్వధర్మశాస్తరహస్యజ్ఞ మూర్ధన్యుడు 


ఇ 
అనడానికి ఇంతకంటె ప్రబల ప్రమాణం ఏం కావాలి? 


వేదాంతం - పిండోత్సత్తి 
సీ దొరకొని పురుషరేతోబిందు సంబంధియెై వధూగర్భంబు నందుం జొచ్చి... 


స్త్రీలు గర్భం ధరించినప్పుడు కడుపులోని పిండం ఏ విధంగా వృద్ధిపొందుతుందో, కపిల - 
దేవహూతిసంవాదంలో (1-991.... 1006) విపులంగా చెప్పబడింది. పురుషుని వీర్యం స్తీ గర్భంలో ప్రవేశిస్తుంది. 
మొదటి రాత్రి భర్త శుక్రకణం భార్య అండంతో కలుస్తుంది. అది ఐదు రాత్రులకు బుడగ అవుతుంది. పది 
రాత్రులకు రేగుపండంత అవుతుంది. తరువాత జిద్దుతో గుద్దుగా మారుతుంది. నెలరోజులకు తల ఏర్పడుతుంది. 
రెండు నెలలకు కాళ్ళు, చేతులు ఏర్పడుతాయి. మూడు నెలలకు గోళ్లు, వెంట్రుకలు, ఎముకలు, చర్మం ఏర్పడుతాయి. 
ఆ నెలలోనే ఆడ, మగ భేదము ఏర్పడుతుంది. నాల్దవనెల సప్తధాతువులు, ఐదవనెల ఆకలిదప్పులు కల్గుతాయి. 
ఆరవనెల మావి (పిండం చుట్టూ సంచిలో ఉంటుంది. తల్లి కడుపులో కుడి భాగంలో తిరుగుతూ బొడ్డులో ఉన్న 
గొట్టం (నాభఖీనాళం) తో తల్లి తిన్న అన్నపానాలు (గ్రహిస్తుంది. ఏడవనెల జ్ఞానముదయిస్తుంది. కాళ్ళు చేతులు 
కదలుతాయి. 7-9 నెలల్లో గర్భనరక మనుభవిస్తూ బయటకు వచ్చే మార్గం తెలియక తలకిందై కాళ్లుమీదై 
మలమూత్రల మధ్య కొట్టుకొంటూ, “తనను గర్భనరకం నుండి విముక్తుణ్జి చేయుమని భగవంతుని ప్రార్థిస్తుంది. 
“నెలలు నిండిన తర్వాత పదవనెలలో అథోముఖమై పుడుతుంది. భూమిమీద పడగానే మాయ కమ్ముతుంది. 
పెద్దవాడైన తర్వాత శారీరకసుఖాలు అనే మాయలోపడి పెండ్లాడి స్త్రీ సంగమం చేసి, కాముకుడై అహంకార 
మమకారాలతో శిశ్నీదరపరాయణుడై కాలం వెళ్లగడుపుతాడు. దీనికంతటికీ స్తీ సంగమం కారణం. కాబట్టి, 
ముక్తి కోరేవాడు స్తీ సంగమాన్ని విడిచి, సంసారంలో పదకుండా, నిత్యం సృష్టికర్తయైన భగవంతుణ్ణి తలచుకొంటూ, 
సేవాధర్మాన్ని అవలంబించి, సాధుజీవనాన్ని గడుపుతూ ఉండాలి. 


భాగవతంలో ఈ పిండోత్పత్తి (కమం శాస్రజ్ఞానం కోసం చెప్పబడలేదు. గర్భనరకయాతనల్ని తెలుసుకొని, 
పురుషుడు వైరాగ్యాన్ని పొంది, భక్తితో శ్రీమహావిష్ణువును ధ్యానిస్తూ ఉండాలి అనే నిరంతర భక్తిభావన కోసమే! 


40 శ్రీమహాభాగవత తృతీయస్కంధ పీఠిక 
జీవన్ముక్తి 


తే.గీ. తవిలి సుఖరూపమును మోక్షదాయకంబునైన యా యోగమార్గంబు నంబ నీకు! 
నెజుంగ వివరించి చెప్పితి నిది దృఢంబుగాంగ భక్తి ననుష్టింపు కమలనయన! 


క. “జీవన్ముక్తి అభితచున్‌ (టంట ) (3-1041, 1042) 


కపిలమహర్షి తన తల్లియైన దేవహూతికి సాంఖ్యమార్షం, యోగమార్దం చెప్పి, వాటికి భక్తియోగాన్ని 
జోడించాడు. భగవంతుని భక్తితో కొలుస్తూ యోగాభ్యాసం చేసినవానికే ముక్తి లభిస్తుంది. భక్తి లేకుండా యోగసనాలు 
వేయడం వట్టి వ్యాయామమే అవుతుంది. భాగవతం జీవన్ముక్తి నంగీకరించింది. శంకరుల వివేక చూడామణి, 
'జీవన్ముక్తివివేక చూడామణి”యే! శంకరుల తర్వాత వచ్చిన విద్యారణ్యులవారు 'జీవన్ముక్తివివకమినే గ్రంథం 
రాశారు. అద్వైతులు జీవన్ముక్త స్థితిని కోరుతారు. అవధూత అయిన శుకమహర్షి జీవన్ముక్తుడే కదా! 


ప్రయోగ విశేషాలు 
1. కలుషగహన దమునన్‌ యమునన్‌ (8-170) 
“దమనూ శబ్దం సకారాంతం కావడంచేత *'దమున సన్‌ అని ఉండాలి. అంగిరసుందు -అంగిరుందు; 


దుర్వాససుండు-దుర్వాసుండు-అని తెలుగుకవులు సకారాంత శబ్బాలను నకారాంతాలుగా వాడారు. కాబట్టి, 
దోషంలేదు. “పాపాలనే అడవులకు నిప్పులాంటిది యమున” అని భావం. 


లె బిందుసరము-బీిందుసరస్సు 


“బిందుసరంబు వినిర్ల్గమించి” (3-760), బిందు సరంబున కేంగి (3-761) సముదంచిత బిందు సరస్సరస్వతీ 
(౩8-798) అని పోతన రెండు విధాలుగా ప్రయోగించాడు. 


సూ. సాంతంబుల తుది సకారంబునకు లోపంబు బహుళంబుగానగు” 
(బాల-తత్సమ-80) 
ఉరము-ఉరస్సు... బహుళ గ్రహణంబునం జేసి పయః ప్రభృతుల సకారంబునకు లోపంబు లేదు. 
“పయస్సు-వయస్సు-సరస్సు” అని చిన్నయసూరి చెప్పడంవల్ల “బిందుసరస్సు” అని ఉండాలి. 
“అట్టి బిందు సరమునందున్న....” (భార - సభా) (1-9) 
సీ “బిందుసరంబులోం గుందనపుం దమ్మి (ప్రభా-1-20) 
అని నన్నయ, పింగళి సూరనలు ప్రయోగించడంచే “బిందుసరంబన్ను ప్రయోగం సాధువు. 


చ. మును వృషవర్వుం డన్న సురముఖ్యునకై మయుందన్‌ సురారి శి 
ల్పినిపుణతన్‌ రచించుటకు బిందుసరంబున నుంది.... - ఆంధ్రమాఘం (18-50) 


అని బుద్ధవరపు మహాదేవకవి కూడా ప్రయోగించాడు. 


శ్రీమహాభాగవత తృతీయస్కంధ పీఠిక త 
8. దేహళి-గేహళి 
దండధర మందిర ద్వార దేహళీ (3-26) 
విద్రుమ దేహళీ వీథు లమర (38-808) 
దేహళీ గోపురముల నొప్పి. _ (4-744) 


చారుకవాట గేహళీ (3-45) 
కుద్యకవాట గేహళీ (3౩-518) 
వలభీస్తంభార్గళాగేహళీ (దశమ-పూర్వ-1594) 


అని పోతన రెండువిధాలుగా ప్రయోగించాడు. 


సంస్కృత నిఘంటువుల్లో 'దేహళీ శబ్దం ఉంది కానీ, '“గేహళీ శబ్దం లేదు. 'గేహళి సం.వి.ఈ ప్రీ 
(దీనిని “'దేహళీ పర్యాయంగా వాడుతున్నారు, అని శబ్దరత్నాకరం స్వీకరించింది. 


ఛందస్సులు 
వ. హృదయాకాశంబువలనం బ్రణవంబును, రోమంబులవలన నుష్టిక్సందంబును, త్వగింద్రియంబు వలన 
గాయత్రీ ఛందంబును... (38-888) 
ఇక్కడ 1. ఉప్టిక్కు 2. గాయత్రి 3. ్రిష్టుప్పు 4. అనుష్టుప్పు 5. జగతి 6. పంక్తి 7. బృహతి అనే 
ఛందస్సులు పేర్కొనబడ్డాయి. ఇవి 26 ఛందస్సులలోనివి. ఇవి ద్వితీయస్కంధంలో (2-88) విష్ణుమూర్తి వర్ణనలో 
కూడా ఉన్నాయి. 


పోతన భాగవతంలో రెండు దండకాలు కూడా వాడాడు. 
శ్రీనాథ! నాథా! జగన్నాథ!......నమస్తే నమః (38-203) 
శ్రీ మానినీ మానచోరా! శుభాకార!....నమః (10-1-1239) 
ఈ రెండూ “తి గణ దందకాలే! ఇష్టమైనన్ని తగణాలు వాటి చివర ఒక గురువును నిల్చ్పడం దండక లక్షణం! 
పూర్వకవుల అనుకరణాలు 
భర్భహరి - పోతన 


శో. న ధ్యాతం పదమీశ్వరస్య విధివత్‌ సంసార విచ్చిత్తయే హ్‌ 
మాతుః కేవలమేవ యౌవన వనచ్చేదే కుఠారావయమ్‌ ॥ - వైరాగ్య శతకమ్‌ 


42 శ్రీమహాభాగవత తృతీయస్కంధ పీఠిక 


“ఈ సంసారాన్ని ఛేదించడానికి భగవంతుని పాదాలు స్మరింపలేదు. స్వర్గ ద్వారానికి గల తలుపులు 
తెరుచుకోవడానికై ధర్మాలు ఆచరింపలేదు. సుందరులైన కాంతల బలిసిన వక్షోజాలను, తొడలను కలలోకూడా 
కౌగిలించుకోలేదు. కాని, తల్లి యావనమనే వనాన్ని ఛేదించడానికై గండ్రగొడ్డళ్లలాగా పుట్టాము” అని భరృహరి 
వాస్తవాన్ని చెప్పాడు. 

వ. ఎంతకాలంబునకుం బాప నివృత్తిం గానక “మాతృ యౌవనవనకుఠారులై జనియించి... (3౩-181) 
పోతన భర్శహరి శ్లోకపాదాన్ని యథాతథంగా [గగ్రహించాడు. 


మాఘుడు - పోతన 


౩క1 


పతత్పతంగ ప్రతిమ స్తపోనిధిః (శిశు. 1-12) 
కిందపడుతున్న సూర్యునివలె నారదుడు ఆకాశంనుండి కిందికి దిగినాడని మాఘుడు వర్ణించాడు. 


బ్రా 


లలిత పల్లవ పాణితలమునం జెన్నాందు, చెండు పతత్పతంగుండు గాంగ (8-7384) 


సంధ్యాదేవి మెత్తని చేతిలో ఉండే పూలబంతి పడుతున్నసూర్యబింబంవలె ఉందని పోతన వర్ణించాడు. 
“ఇక్కడ సూర్యుడు కిందపడటం అనేది ఉండదు. ఇది అసంభవం, కాబట్టి, దీన్ని “అభూతోపమి అని దండి 
మొదలైన ఆలంకారికులు చెప్పారు. '“ఉత్రేక్షు అని ఆధునిక ఆలంకారికులు చెప్పారు అని మల్లినాథుని 
సర్వంకషావ్యాఖ్య. పోతన సీసపద్యంలో మాత్రం పూర్తిగా రూపకాలంకారముంది. 
తిక్కన - పోతన 


క. కౌరవ పాండవు లిరువురు, నారయ నీకొక్కరూప యవనీవర! నీ 
వేరీతినైనం బాండుకు, మారుల పాలొసంగితేని మను నుభయంబున్‌ (8-21) 


ఈ పోతన పద్యాన్ని పరాకుగా చదివితే, ఇది తిక్కనదేమోనన్న భ్రాంతి కలుగుతుంది. 


ఈ పీఠికలోనే తిక్కన వాడిన “పుండరీకాక్ష అరుణకమలాక్షు సమాసాలను విరోధాలంకారంలో పోతన 
యథాతథంగా [గ్రహించడం చూశాం. కవిబ్రహ్మ తిక్కన సోమయాజిపై పోతనకు గల అత్యంత గౌరవానికి ఇది 


అఖీజ్ఞ! 
పోతనను అనుకరించిన కవులు 
పోతన - శ్రీకృష్ణదేవరాయలు 


సీ తలంప బ్రాహ్మణులుత్తములు, వారికంటెను వేదవేత్తలు, వేదవిదులకంటె 
విలసిత వేదార్థ విదులు, వారలకంటె... (38-969) 


శ్రీమహాభాగవత తృతీయస్కంధ పీఠిక 43 


బ్రా 


ఉండు నప్రాణులం దొక్కించు కాశక్తి స్థావరశ్రేణిం దజ్ఞాతి కంటె, 
నెజ్బరోకటిబండ జెట్టి మన్దిండిము, న్నగు సరీసృపములందంత కంటె -ఆముక్త (8-80) 


సంస్కృత వాక్యానుకరణాలు 


గూ 


. “అహమేవ మృతో౭_ స్మి (38-867) 


2. కామాంధో౭_పి న పశ్యతి (38-882) 
8. దేవజితం జితంతే పరమేశ్వర (38-428) 
4. ఆత్నావై పుత్రః (38-456) 
ర. మా మా జక్షత రక్షత (3౩-729) 


అనే సంస్కృత సూక్తుల్ని పోతన ప్రయోగించాడు. 
పోతన్న పేర్కొన్న శాస్త గ్రంథాలు 
1. రతిరహస్యము (3-807) కొక్కోకుడు రచించిన కామశాస్త్ర గ్రంథం 
2. పాంచరాత్రము (83-959) శ్రీవైష్ణవ్రులకు పరమ ప్రమాణమైన ఆగమ శాస్త్ర గ్రంథం. 


తిరుమల తిరుపతి దేవస్థానంవారు ప్రాచీనబుషిప్రోక్తమైన ఆగమశాస్త్ర గ్రంథాలనేకం ప్రచురించారు. 
అందులో వైఖానస మఠానికి చెందిన పండితమండలిచే పరిష్కృతమైన ఆగమశాస్త్ర గ్రంథాలేగాక టి.టి.డి. వారి 
ఆర్థిక సహాయంతో అనేక పాంచరాత్ర ఆగమశాస్తగ్రంథాలు వెలువడ్డాయి. వెలువడుతున్నాయి. ఈ విధంగా 
టి.టి.డి. వారు సాటిలేని సాహిత్య సరస్వతీసేవ చేస్తున్నారు. 


శ్రీమత్పరమేశ్వరార్చణ మస్తు 


విజయవాడ, ఇట్లు 
04-01-2017 సకలసుకవిబుధజనవిధేయుడు 


గరిమెళ్ళ సోమయాజులు శర్మ 


44 
తృతీయస్కంధం - కథాసారం 


శుకయోగి పరీక్షిత్తుతో ఇలా చెప్తున్నాడు. ఓ రాజేంద్రా! అంధుడైన ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహ 
మమకారాంధుదైన మూఢుడు. పాండురాజు మరణానంతరం పాండవులు దిక్కులేనివారై పెదతండ్రి ధృతరా్షుని 
పంచన చేరారు. కాని, దుర్యోధనాది కౌరవులు బాల్యంనుండది పాందవులపట్ల అసూయాగ్రస్తులై, వారికి అన్నివిధాలా 
కీడు తలపెట్టేవారు. విషాన్నం పెట్టి, తాళ్లతో కట్టి, నదిలోకి నెట్టి, లక్కయింటిలో ఉండగా నిప్పు పెట్టి, ఇలా ఎన్నో 
దుష్కత్యాలకు పాల్పడ్డారు. నిండు కొలువులో పాంచాలిని కొప్పుపట్టి యీద్చి, వివస్త్రను చేయడానికి ప్రయత్నించినా 
ఆ గుడ్దిరాజు కొడుకులను మందలించలేదు. చివరకు మాయాజూదంలో అన్యాయంగా పాందవులను ఓడించి, 
రాజ్యం లాక్కొని, వారిని అదవులకు వెళ్లగొడితే, వారు పదమూడేండ్లు అరణ్య, అజ్ఞాతవానాలను పూర్తి చేసుకొని, 
తమ రాజ్యభాగాన్ని ఇమ్మని అడిగితే ఇవ్వ లేదు. చివరకు ధర్మరాజు కోరికపై సాక్షాత్తూ శ్రీకృష్ణభగవానుడే రాయబారిగా 
వెళ్లి ధృతరాష్ట్రునికి, కౌరవులకు అనేకవిధాలా హితబోధ చేసినా భీష్మద్రోణాదులూ రాజగ్రేష్టులూ అందరూ 
సంతోషించినా, శ్రీకృష్ణుని హితబోధలు ధృతరాష్రునికి రుచించలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు అశేషనీతి విశారదుడైన 
విదురుణ్ణి రప్పించగా, అతడు వచ్చి విషయాన్ని తెలుసుకొని అన్న అయిన ధృతరాష్లునితో “మహారాజా! కౌరవపాండవు 
లిద్దరూ నీకు సమానులే. నీ తమ్ముడైన పాండురాజు యొక్క కుమారులను రక్షించడం మన ధర్మం. అందుచేత 
అందరూ అన్యోన్యంగా ఉంటే సుఖశాంతులతో వర్ధిల్లి, శత్రువిజయాలను పొందుతారు. నీ కొడుకుల ఆర్భాటాలూ, 
కర్ణాదుల ప్రగల్ఫాలూ విని అకారణంగా వంశనాశనం చేసుకోవద్దు. సాక్షాత్తూ భగవంతుడైన శ్రీకృష్ణుడే ధర్మపక్షం 
వహించి, పాండవులకు చెలికాడై, చుట్టమై, హితుడై, స్నేహితుడై, ప్రభువై, ప్రబోధకుడై, రక్షకుడై ఉండగా, వాళ్లను 
ఎవరూ ఏమీ చేయలేరు. పైగా వారికి హాని తలపెట్టిన వారికి హాని కలగడం తథ్యం. 


కాబట్టి, అన్నయ్యా! నా మాటలాలకించి, బంధుమిత్రపుత్రులను, వంశాన్ని దేశాన్ని కాపాడు. దుష్టవతుష్టయం 
యొక్క దుర్చోధలు విన్నావా సకల నాశనం తప్పుదు అని చెప్పిన విదురుని మాటలు విన్న దుర్యోధనుడు 
కోపోద్రిక్తుడై “ఈ దాసీపుత్రుని నిండు సభలోకి ఎందుకు రానిచ్చారు? ఉచితాసనం వేసి ఎందుకు గౌరవించారు? 
అనవసర అధిక ప్రసంగాలు చేస్తున్న ఈ తుంటరిని గెంటివేయండి” అని కేకలు వేయగా విదురుని మనసు 
చివుక్కుమంది. సభలోని పెద్దలందరూ మౌనంగా దుఃఫ్‌ంచారు. విదురుడు ప్రశాంతచిత్తుడై భగవంతుని స్మరించగా, 
అతనికి కర్తవ్యం బోధపడింది. మనసు దిటవు చేసుకొని నెమ్మదిగా లేచి, తన విల్లమ్ములను సభాద్వారం వద్ద 
విడిచిపెట్టి, వెనుదిరిగి చూడకుండా రాబోయే కురుపాండవ సంగ్రామానికి దూరంగా వెళ్లిపోయాడు. 


విదురుడు రాగద్వేషరహితుడై, సన్వా్యాసియై, దేశసంచారం చేస్తూ, పుణ్యక్షేత్రాలను, పవిత్ర నదినదాలనూ, 
ఆశ్రమప్రదేశాలనూ, తపోవనాలనూ సంచరిస్తూ, కందమూలాదులను తింటూ కొన్ని సంవత్సరాలకు ప్రభాస 
తీర్ధం చేరుకొన్నాడు. అప్పటికి కురుక్షేత్రయుద్ధం జరిగి కౌరవులు నశించి శ్రీకృష్ణుని అనుగ్రహంచే ధర్మరాజు 
హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇవన్నీ తెలుసుకొన్న విదురుడు తన తీర్థయాత్ర ముగించుకొని 


శ్రీమహాభాగవత తృతీయస్కంధ కథాసారం 45 


హస్తినాపురం వెళ్లే ఉద్దేశంతో ముందుకు సాగిపోతుండగా కొంతదూరం తర్వాత, యమునానదీతీరం చేరుకొన్నాడు. 
అక్కడ మహాభాగవతోత్తముడూ, శ్రీకృష్ణునికి ప్రియతమ భక్తుడూ అయిన ఉద్ధవుని చూసి, గాధాలింగనం చేసుకొని 
యాదవవీరులనందరినీ పేరుపేరునా అడిగి కుశలప్రశ్నలు వేశాడు. బలరామకృష్ణుల గురించి అడిగేసరికి దుః 
ఖాన్ని ఆపుకోలేక ఉద్ధవుడు బిగ్గరగా రోదించసాగాడు. కొంతసేపటికి సత్తువ కూడ దీసుకొని - “ఓ విదుర 
మహాశయా! జగద్బంధువూ, మహాతేజస్వీ అయిన శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు. ధర్నానికి చీకట్లు 
కమ్ముకొన్నాయి. భగవల్లీలాప్రభావంచే ఆ కృష్ణుని యాదవులు తమ సఖునిగా, చుట్టంగా నాయకుడుగానే భావించారు. 
కాని, లీలామానుషరూపుడైన పరమేశ్వరుడని తెలుసుకోలేకపోయారు. మదోన్మత్తులైన శిశుపాల జరాసంధాది 
దుష్టులుకూడా ఆయనను దేవదేవుడుగా తెలుసుకోలేక నానాదుర్భాషలాదారు. 


కృష్ణపరమాత్మ వారి వారి స్వభావాలనుబట్టి కొందరికి శాంతుడుగా, కొందరికి భయంకరుడుగా, వారి వారి 
స్వభావాల్నిబట్టి వివిధరకాలుగా కనిపించినా, అందరినీ మన్నించి వాత్సల్యాన్నే ప్రదర్శించాడు. శత్రుత్వభావం 
వహించిన శిశువాలాదులకు, విషపు చనుబాలిచ్చిన పూతనకు, కంసాది రాక్షసులకు, తనను చంపటానికి వచ్చిన 
'క్రూరులకు కూడా మోక్షపదాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణుడు ఇకలేదయ్యా! కురుక్షైత్రయుద్ధంలో ఆ దేవదేవుని 
ముఖారవిందాన్ని చూస్తూ ప్రాణాలు విడిచిన శత్రురాజులందరికీ పుణ్యలోకప్రాప్తిని కలిగించిన కరుణామూర్తి ఆ 
శ్రీకృష్ణుడు. 

కంసుడు పంపిన రాక్షసులతోపాటు, ఆ కంసుని కూడా చంపి, ఆ రాజ్యాన్ని చేజిక్కించుకోకుందా, కంసుని 
తండ్రి అయిన ఉగ్రసేనుని సింహాసనం ఎక్కించి, “ఓ రాజా! నీ ఆజ్ఞలను శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నాం” 
అని పలికిన మహాత్ముడు మన శ్రీకృష్ణుడు. అంతేకాదు, యమునానదిలో కాళింది మడుగులో కాళియసర్పంయొక్క 
మదాన్ని అణచి బృందావనాన్ని రక్షించాడు. ఇంద్రుడు కురిపించిన పిడుగుల, రాళ్ల వర్షంనుండి గోపాలురను 
రక్షించడానికి గోవర్టనగిరిని ఎత్తి ఒక గొడుగులా పట్టుకొని ఆబాలగోపాలం దానికింద తలదాచుకొనేటట్లు 
ఏడురోజులు అందరినీ కాపాడాడు. తానే జగద్దురువు అయినా లోకాచారాన్నిబట్టి సాందీపని మహర్చివద్ద సమస్త 
వేదశాస్త్రాల్ని అభ్యసించాడు. పంచజనుడనే రాక్షసునిచే మృతుదైన గురుపుత్రుని బతికించి తెచ్చి గురుదక్షిణగా 
సమర్పించాడు. భీష్మక పుత్రిక అయిన రుక్మిణీదేవి స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ జయించి, ఆమెను 
అపహరించి తీసుకుపోయి పెళ్లి చేసుకొన్నాడు. ఎవరికీ సాధ్యంకాని ఏడు పొగరుబోతు ఎద్దులను ఒకేసారి 
లొంగదీసుకొని, బంధించి నాగ్నజితిని చేపట్టాడు. దేవలోకం నుండి పారిజాత వృక్షాన్ని పెకలించి భూలోకానికి 
తెచ్చి సత్యభామకు బహుమతిగా ఇచ్చాడు. భూపుత్రుదైన నరకాసురుని చంపి, అతనిచేత బంధింపబడిన పదహారువేల 
రాజకాంతలను విడిపించి, వారి ప్రార్ధన మన్నించి, వారినందరినీ భార్యలుగా స్వీకరించి, వారందరినీ పదహారువేల 
కృష్ణరూపాలతో ఆనందింపజేసిన అత్యద్భుత అనురాగమూర్తి శ్రీకృష్ణపరమాత్మ, 


అలాగే మధురను చుట్టుముట్టిన జరాసంధాది దుష్టులను సైన్యసమేతంగా అంతం చేయించాడు. పాండవుల 
శత్రువులను నశింపజేశాడు. మహాభారతయుద్ధంలో ఇరుపక్షాలా ఉన్న పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యాలు, వారితో 


46 శ్రీమహాభాగవత తృతీయస్మంధ కథాసారం 


ఉన్న మదాంధులైన రాజులు అందరూ నళశించిపోయినా, ఇంకా మరింత భూభారం నశింపవలసి ఉన్నదని 
గమనించి, సరైన అదనుకై వేచి ఉన్నాడు. 


శ్రీకృష్ణపరమాత్మ రాజయోగియైె, వైదిక లౌకికకర్మలన్నింటినీ నిర్వహిస్తూ, ఏ కర్మలచేత బంధింపబడనివాడై 
నిరంతరం బ్రహ్మానందభరితుడై, అందరినీ ఆనందింపజేసేవాడు. ఒకసారి ద్వారకకు కొందరు మహామునులు 
వచ్చారు. గర్వోన్ముత్తులైన కొందరు యాదవయోధులు ఆ మహర్షులను సమీపించి పరిహాసాలాడగా, వారు 
కోపించి యాదవకులంలో ముసలం పుట్టి నశించిపోతారని శపించి వెళ్లిపోయారు. శ్రీకృష్ణుడు భూభారాన్ని 
తగ్గించే ప్రయత్నంలో భాగంగా పన్నిన వ్యూహమిది. కొన్ని మాసాల తరువాత యాదవులంతా ఒక మహోత్సవం 
చేసే నిమిత్తం ప్రభాసతీర్థం వెళ్ళి, సుష్టుగా మృష్టాన్నాలను భుజించి, మితిమీరి మద్యం తాగి, మత్తెక్కి పరస్పరం 
కలహించుకొని, పరిహాసాలతో పోరాడి చంపుకొన్నారు. అంతా గమనిస్తున్నప్పటికీ, శ్రీకృష్ణుడు నిర్వికారుడై 
యాదవులందరికీ ఉత్తరక్రియలు జరిపించాడు. బలరాముడు దేహత్యాగం చేసి వెళ్లిపోయాడు. 


ఇంకా ఉద్ధవుడు విదురునితో ఇలా చెప్పసాగాడు. ఓ మహాశయా! శ్రీకృష్ణుని విడిచి ఉండలేక నేను పరిపరి 
విధాలా ఆయనను వెదుక్కొంటూ పోయి పోయి పరితపిస్తూ ఉన్న నాకు, ఒకచోట చతుర్చాహువులతో, అపార 
దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ, ఒక రావిచెట్టును ఆనుకొని కూర్చున్న దివ్యమంగళరూపుడైన వాసుదేవుని దర్శించి, 
అమందమైన ఆనందాన్ని అనుభవించాను. సరిగ్గా అదే సమయానికి వేదవ్యాసుని సహాధ్యాయుడు, భక్తాగ్రేసరుడు 
అయిన మైత్రేయమహర్షి తీర్ధయాత్రలు చేస్తూ, మహాయోగీంద్రవందితుడూ, మహాతేజోరూపుడూ అయిన 
శ్రీకృష్ణభగవానుణ్ణి దర్శిస్తూ, కనులు మూసి ఆ దివ్యసుందరమూర్తిని పదే పదే హృదయపద్మంలో పదిలపరుచుకొంటూ, 
పులకాంకితుడై, పరవశిస్తూ అలాగే నిలబడిపోయాడు. పక్కనే ఉన్న మైత్రేయుడు వింటుండగా ఆ శ్రీకృష్ణప్రభువు 
నాతో ఇలా చెప్పాడు. ఓ ఉద్ధవా! నీవు పూర్వజన్మలో దేవపురోహితుడైన వసువువు. మీవారు అందరూ చేస్తున్న 
సత్రయాగంలో నీవు ఏ ఇతర వాంఛలూ లేనివాడవై, నిరంతరం నా పాదసేవనే అభిలషించావు. కనుకనే నేనెప్పుడూ 
నీ హృదయంలోనే ఉంటాను. నీకిదె చివరి జన్మ కనుక నేను పద్మకల్పసమయంలో బ్రహ్మకిచ్చిన దివ్యజ్ఞానాన్ని 
నీకు ఇస్తాను. తద్వారా నీకు సాంసారికబంధాలు తొలగి నా దివ్య్వమహత్య్వం అర్ధమౌతుంది” అని వాసుదేవుడు 
చెప్పాడు. అది విన్ననా శరీరం సంతోషంతో పులకించి కండ్లనుండి ఆనందబాష్పాలు ధారలుగా వెలువడ్డాయి. 
స్వామిపాదాలపై ప్రణమిల్లాను. ఆ పరమేశ్వరుడు నాకు ఆ పరతత్త్వజ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ దేవదేవుని విడిచి 
ఉండలేక నేను తిరిగి తిరిగి బదరికాశ్రమానికి చేరుకున్నాను - అని చెప్పి ఉద్ధవుడు విదురునితో కొంతదూరం 
ప్రయాణం చేస్తూ ఇలా అన్నాడు. 


“ఓ విదురా! సాక్షాత్తూ భగవత్సమానుడైన మైత్రేయుడు తన చిత్తంలో శ్రీహరినే నిలుపుకొని మరికొద్ది 
రోజుల్లో దేహత్యాగం చేసే తలంపులో ఉన్నాడు. పైగా, శ్రీకృష్ణుడు నీకు తత్త్వజ్ఞానాన్ని బోధించమని మైత్రేయునికి 
ఆదేశించాడు కనుక, నీవు ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్లి మైత్రేయుని అర్ధిస్తే, అతడు నీకు పారమార్ధిక 
తత్త్వజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు” అని చెప్పి ఉద్ధవుడు వెళ్లిపోయాడు. 


శ్రీమహాభాగవత తృతీయస్కంధ కథాసారం త 


ఆ తరువాత విదురుడు యమున దాటి గంగానదీతీరాన్ని చేరాడు. అక్కడ గంగ ఒడ్డున ఇసుకతిన్నెలమీద 
పద్మాసనస్టుడై శ్రీకృష్ణుని ధ్యానించే యోగిపుంగవుడూ, పరమపవిత్రుడూ అయిన మైత్రేయుణ్లి దర్శించి, సాష్టాంగ 
దందప్రణామం చేసి మహాత్మా! లోకంలో మానవులు అనేకరకాల సుఖాల్ని వాంఛిస్తూ కర్మలను ఆచరిస్తున్నారు. 
కానీ, వారికి చివరికి మిగిలేది దుఃఖమే కదా. అటువంటి వారిని సక్రమమార్గంలో నడపడానికే తమబోటివారు 
లోకంలో అవతరించి పుణ్యాత్ములై లోకకళ్యాణకాంక్షతో జీవయాత్ర సాగిస్తారు. ఇప్పుడు మీద్వారా ఆ పురుషోత్తముని 
గాథలు వినాలని కుతూహలపడుతున్నాను. శ్రీమన్నారాయణ కథాసుధారసాన్ని ఆస్వాదించిన వారికి ఇతరాలన్నీ 
గరళప్రాయాలే కదా! కనుక తమరు నన్ను అనుగ్రహించి ఆ పరమపురుషునితత్తాన్ని ఉపదేశించండి. 
క్రియారహితుడైన భగవంతుడు తనను తాను ఎందుకు, ఏవిధంగా సృష్టించుకొన్నాడు? సృష్టి స్థితి లయకార్యాలను 
ఏవిధంగా నిర్వహిస్తున్నాడు? ఈ లోకంలో మానవులందరూ సౌఖ్యభోగాలకోసం ఏవేవో కర్మలు ఆచరిస్తూ, 
ఆశించిన ఫలితం లభించక దుఃఖాత్ములౌతున్నారు. పైగా ఈ కర్మలన్నీ బంధహేతువులు. బంధాలు దుఃఖానికి 
కారణాలు. అంతటితో ఆగకుండా చేసిన కర్మల ఫలాలను అనుభవించడానికి పుడుతూ చస్తూ ఈ చట్రంలో 
చిక్కుకొంటున్నారు. అందువల్ల అలాంటివాటినుండి విముక్తికై అనుసరించదగిన దారి చూపండి. నాకు భగవత్‌తత్త్వ 
జ్ఞానబోధ చేయండి - అని విదురుడు వేడుకోగా మైత్రేయ మహర్షి మిక్కిలి సంతోషించి ఇలా చెప్పసాగాడు. ఓ 
పుణ్యాత్నా! నీవు సాక్షాత్తూ యమధర్మరాజువు. మాందవ్యముని శాపంవలన శూద్రకాంతయందు మానవదేహంతో 
జన్మించావు. మీదు మిక్కిలి శ్రీమన్నారాయణునకు మిక్షిలి ఇష్టుడవు కనుక శ్రీకృష్ణుడు నన్ను చేరబిలిచి ఆయన 
నాకు బోధించిన గొప్ప తత్త్పజ్ఞానాన్ని నీకు బోధించుమని నన్ను ఆదేశించాడు. అందుచేత నేను నీకు అంతా 
బోధిస్తాను. నేను నీకు చెప్పబోయే ఈ పరమరహస్యాలను ఏకాగ్రచిత్తంతో ఆలకించు. వీటిని విన్నవారికి సమస్త 
శుభాలు కలుగుతాయి. 


“భాగవత శిరోమణివైన ఓ విదురా! ఈ సృష్టికి ఆరంభంలో దేవాధిదేవుడు తన అంశతో మహాపురుషుణ్ణి 
సృష్టించి, అనంతరం మాయామయంగా మహత్తత్త్ష్వం కల్పించాడు. దానినుండి కార్య, కారణ, కర్తలు, పంచభూతాలు, 
అందులోనుండి పంచేంద్రియాలు, మనస్సు ఏర్పడ్డాయి. 


సత్వరజస్తమోమయమైన అహంకారం పుట్టింది. తర్వాత సాత్పికాహంకారం ఇంద్రియాధివ్రాన దేవతలయిన 
దేవగణాలు వచ్చాయి. ముందుగా శబ్దం ఉద్భవించింది. తరువాత జ్లానేంద్రియాలు (నేత్ర, నాసికా, జిహ్వ, కర్ణ, 
ఈ. ఠా ల 

చర్మాలు), కర్మేంద్రియాలు (వాక్‌, పాణి, పాద, పాయు, ఉపస్థలు) వచ్చాయి. 


తామసాహంకారం వలన శబ్ద, స్పర్శ, రూప రస, గంధాలూ; శబ్దంవలన ఆకాశం; అది స్పర్శతో కలిసి 
గాలి ఈ రండూ కలిసి తేజస్సు, తర్వాత జలం; అనంతరం గంధగుణంతో భూమి ఉద్భవించాయి. ఇందులో 
ఆకాశానికి శబ్దగుణం, వాయువుకు శబ్దస్పర్భగుణాలు; నీటికి శబ్ద్బస్పర్భ రస రూపగుణాలు; భూమికి శబ్ద్బస్పర్భ 
రసరూపగంధాలనే అయిదు గుణాలు వచ్చాయి. అయితే ఇవి ఒకదానితో ఒకటి కలిస్తేనే సృష్టి సాగుతుంది కనుక 


48 శ్రీమహాభాగవత తృతీయస్మంధ కథాసారం 


ఆ సమ్మేళనంతో ప్రాణికోటిని సృష్టించాడు. అలాంటి వాసుదేవుని మహిమను తెలుసుకోవడం బ్రహ్మకు కూడా 
శక్యంకాదు. అందుచేతనే గోవింద పాదారవిందసేవ అందరికీ అవశ్య కర్తవ్యం. 


అయితే అఖిలాండకోటి బ్రహ్మాండ భాండాలలో విస్తరించిన శ్రీహరికి కర్మబంధాలు లేవా? అని అనిపించవచ్చు. 
ఆకాశంలోని చంద్రుడు నీటిలో ప్రతిబింబిస్తూ ఉంటాడు. నీరు కదిలితే ప్రతిబింబం కూడా కదులుతూ ఉంటుంది. 
అంతమాత్రాన ఆకాశంలోని చంద్రుడు ఊగిసలాడటం లేదు కదా! అలాగే ఆదిదేవుని లీలలు కూడా ఇట్లాంటివే. 
అజ్ఞానంతో కొట్టుమిట్టులాడే జీవుణ్ణి పట్టుకొన్న ఈ కర్మబంధాలన్నీ తొలగిపోవాలంటే భగవన్నామస్మరణం ఒక్కటే 
శరణ్యం”. 

“ఓ విదుర మహాశయా! మరికొన్ని విశేషాలు చెప్తాను విను. వాసుదేవనామంతో ప్రకాశించే పురాణపురుషుడు 
వేదసారమైన భాగవతాన్ని చేతపట్టి, పాతాళలోకానికి వెళ్లి ధ్యానంలో ఉండగా, అక్కడికి సనకసందనాదులు వచ్చారు. 
శ్రీహరి వారిని అనుగ్రహించడానికి కన్నులు విప్పి చూశాడు. వారు ఆయనను పరిపరివిధాల ప్రస్తుతించారు. 
అప్పుడు ఆయన భాగవతగాథను సనత్ముమారునికి వివరించాడు. ఆ సనత్కుమారుడు దీనిని సాంఖ్యాయన 
మునికి, ఆయన పరాశరునికి, పరాశరుడు బృహస్పతికి, ఆయన నాకు ఉపదేశించగా దాన్ని నేను నీకు బోధిస్తున్నాను. 


విశ్వమంతా జలమయమై ఉన్నప్పుడు వేయిపడగల శేషసర్పతల్పం పై లీలావిలాసంగా ఉన్నవేళ 
మాయావిదూరుడై ఆనందంతో ఉండే సమయంలో మరలా ప్రపంచాన్ని సృష్టించే కోరికతో ఆయన తన నాఖభినుండి 
ఒక పద్మాన్ని, దానినుండి వేదరూపుడైన చతుర్ముఖ (బ్రహ్మను సృష్టించాడు. ఆ (బ్రహ్మ నాలుగు ముఖాలతో 
నలుదిక్కులు చూస్తూ ఏమీ తెలియక ఆ తామరపూవు కింద ఉన్న తూడుద్వారా దాని మూలం కనుక్కొందామని 
ప్రయత్నించి, ఏమీ కనిపించకపోవడంచేత మళ్లీ తామరపువ్వు పైకి వచ్చి, సుఖాసీనుడై యోగవిద్యతో దర్శింపగా 
పద్మపత్రాలవంటి కన్నులు గలిగి, గరుదడవాహనంతో, శేషతల్పంమీద ఉన్న శ్రీమన్నారాయణుని దివ్యరూపం 
గోచరించింది. ఆ విరాట్పురుషునికి అభివాదనం చేసి, ఆయన అనుమతితో సృష్టి చేయడానికి సంకల్పించి 
తపస్సమాధిలో కొన్ని సంవత్సరాలు గడిపి, అనంతరం మూడులోకాలూ సాక్షాత్మరించగా వాటికి రూపం ఇచ్చాడు. 


ఈ సృష్టిలో ముందుగా వృక్షాలూ, అందులోనూ పూలతో నిమిత్తంలేని విత్తనాలు గల రావి, మర్రివంటి 
చెట్లూ (వనస్పతులు), అనంతరం పుష్పించి ఫలించి విత్తనాలయ్యే కాయధాన్యాలూ మొక్కలూ సృష్టింపబడ్ద్డాయి. 
తరువాత కేవలం చర్మమే ఉండే వెదురూ, తర్వాత మామిడి మొదలైన ఫలవ్ఫుక్షాలూ, పిమ్మట రెండుగిట్టలుందే 
పశుజాతులూ, ఒకేడెక్క గల జంతుజాతులూ, అనంతరం అయిదు మార్ష్దాల, మర్మట, సింహ, గజ, కూర్మాదులూ, 
ఆ పిమ్మట జలపక్షులూ, జలచరాలూ, ఎగిరివెళ్లే పక్షులూ, అనంతరం మనిషీ బ్రహ్మసృష్టి నుండి ఉద్భవించాయి. 
ఆయన మళ్లీ విబుధులూ, పితృదేవతలూ, గరుడగంధర్వ, కిన్నర, కింపురుష, అప్సరస సమూహాలూ, యక్షరాక్షస 
వర్గమూ, భూతప్రేతపిశాచ కూటాలూ, సిద్ధ, సాధ్య, చారణ, విద్యాధర బృందమూ వివిధ దేవగణాలూ ఇలా 
('క్రమెణా ఒక్కొక్కటిగా అన్నింటినీ సృష్టించాడు. అలాగే కాలస్వరూపం చెప్తాను. పరమాణువు, అణువు, (త్రసరేణువు, 


శ్రీమహాభాగవత తృతీయస్కంధ కథాసారం 49 


త్రుటి, వేధ, లవం, నిమెషం, క్షణం, కాష్ట్ర లఘువు, నాడి, ముహూర్తం, ప్రహరం, యామం, పూట (పగలు / 
రాత్రి, దినం, పక్షం, నెల, బుతువు, అయనం, సంవత్సరం, దివ్యవర్షం, యుగం, మహాయుగం - ఈ రీతిగా 
కాలమానం ఏర్పరచబడింది. ధర్మం - కృతయుగంలో నాలుగు పాదాలతోనూ, శ్రేతాయుగంలో మూడు పాదాలతోనూ, 
ద్వాపరయుగంలో రెండు పాదాలతోనూ, కలియుగంలో ఒకేపాదంతోనూ నడుస్తుంది. అందుచేతనే కలియుగంలో 
ధర్మబుద్ధి నశించి దుష్టచింతనలు, పాపకర్మలు అధికమౌతాయి. నాలుగుయుగాలు ఒక మహాయుగం. అటువంటి 
వేయిమహాయుగాలైతే బ్రహ్మకు ఒక పగలు. అప్పుడు ఆయన నిద్రకు ఉపక్రమిన్తాడు. అప్పుడు పదునాలుగు 
లోకాలూ పరమాణురూపుడైన పరమాత్మలోనే లీనమౌతాయి. నిద్ర లేచాక మళ్లీ బ్రహ్మసృష్టి ప్రారంభమౌతుంది”. 


ఇంకా మైత్రేయుడు ఇలా చెప్పసాగాడు. ఓ విదురమహాశయా! ప్రతికల్పారంభంలోనూ సృష్టి జరుగుతుంది. 
ఇప్పుడు బ్రహ్మ చేసిన సృష్టిక్రమాన్ని వివరిస్తాను. సావధానంగా విను. పూర్వం బ్రహ్మదేవుడు “నేను సృష్టిస్తాను” 
అని సంకల్పించగానే దేహాభిమానంతో అహంకారపూరితమైన 'మోహం” పుట్టింది. భోగాసక్తితో కూడిన “'మహామోహంి 
పుట్టింది. కోర్కెలకు విఘ్నం కలుగగానే కనులుగానని *క్రోధం'” పుట్టింది. మృత్యుభయంతోకూడిన “తామిస్రంి, 
“అంధతామిస్రం” పుట్టాయి. వీటివలన కలిగే చిత్తవిభ్రమాన్న “అవిద్యాపంచకం” అంటారు. అవిద్యాపంచకంతో 
భూతకోటిని సృష్టించడం పాపకార్యమని గుర్తించి, పశ్చాత్తాపపడి, భగవద్దానం చేసి పవిత్రహృదయంతో సనక, 
సనందన, సనత్ముమార, సనత్సుజాతులను సృష్టించి సదాచారతత్పరత కలిగిన ప్రజలను ఉత్పత్తి చేయండి అని 
బ్రహ్మ వారిని ఆదేశించగా 'మోక్షధర్ములమై శ్రీహరి పాదాలను సేవిస్తాము కాని సంసారులము కాలేము' అని 
వారు అతనిమాట తోసిపుచ్చారు. 


అప్పుడు (బ్రహ్మకు పట్టరానంత కోపంవచ్చి, ఆయన 'భూమధ్యం నుండి క్రోధస్వరూపుడైన నీలలోహితుడు 
ఉద్భవించాడు. అతడు పుడుతూనే రౌద్రంగా రోదించడంచేత రుద్రుదయ్యాడు. “నీవు ఆకాశంనిండా వ్యాపించి 
చంద్రసూర్యాగ్ని వాయుజలప్ప్ఫథివీ ప్రాణాలతో ఉంటావు అని బ్రహ్మ ఆ పరమశివునికి సృష్టికార్యం అప్పగించాడు. 
ఆయన అన్ని విషయాలలో తననె పోలేవిధంగా గణాలను సృష్టించాడు. ఆ రుద్రగణాలు విశ్వాన్నే మింగగా (బ్రహ్మ 
వారిని వారించి మీరు “తపోదీక్ష వహించండి అని పంపివేసి, తర్వాత పదిమందిని సృష్టించాడు. వారే దక్ష నారద, 
పులహ, పులస్య, భృగు, క్రతు, అంగీరస, వశిష్ట మరీచి, అత్రి మహర్షులు. అదే సమయంలో ధర్మదేవత, 
మృత్యుదేవతలు, మన్మథుడు పుట్టారు. అప్పుడే పుట్టిన సరస్వతీదేవిని బ్రహ్మ కామీంచగా అంతకుముందు పుట్టిన 
అత్రి మొదలైన మునులు నిందించారు. 

అప్పుడు బ్రహ్మ తన దేహాన్ని త్యజించి, మరొక శరీరాన్ని ధరించి సృష్టికార్యం గురించి ఆలోచిస్తుండగా 
ఆయన నాలుగు ముఖాలనుండి చతుర్వేదాలు పుట్టాయి. (క్రమేణా సర్వశాస్తాలు పుట్టాయి. బ్రహ్మ ప్రజాసృష్టి 
కోసం ఆలోచించగా స్వాయంభువమనువు, శతరూప ప్రభవించారు. ఈ దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు 
అనే కొడుకులూ, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ఆడపిల్లలూ పుట్టారు. ఆ ఆకూతిని రుచికుడు, దేవహూతిని 
కర్దముడు, ప్రసూతిని దక్షుడు పెళ్లి చేసుకొని మానవ ప్రపంచాన్ని ప్రవృద్ధం చేశారు. స్వాయంభువుని కోరికపై 


50 శ్రీమహాభాగవత తృతీయస్కంధ కథాసారం 


జలమయంగా ఉన్న ప్రదేశంలో నివాసయోగ్యమైన స్థలం కావాలి అని బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్ధించాడు 
- అని మైత్రేయ మహర్షి విదురునితో ఇలా చెప్పసాగాడు. 


ఓ విదురా! కశ్యపప్రజాపతి భార్యలలో 'దితి ఒకతె. ఆమె ఒకనాటి సాయంసంధ్యలో భర్తను చేరి 'ఓ నాథా! 
నా సవతులందరూ సంతానవతులై సుఖంగా ఉన్నారు. నాకుకూడా సంతానవతి అయ్యె భాగ్యాన్ని ఈ క్షణంలో 
అనుగ్రహించండి అని కోరింది. సంధ్యాసమయం అందుకు సముచితం కాదని చెప్పినా ఆమె పట్టుబట్టదంవల్ల 
కాదనలేకపోయాడు. ఆమెగర్భంలో పుట్టే బిడ్డలు క్రూరస్వభావులైన రాక్షసులవుతారని, వారిని శ్రీహరి సంహరిస్తాడని 
చెప్పాడు. అప్పుడామె దీనంగా ప్రార్థించగా కశ్యపుడు వారికి కలిగే బిడ్డడు మాత్రం శాశ్వత సత్మీర్తికారకుడౌతాడని 
చెప్పాడు. దితికి నెలలు నిండుతున్నాయి. ఆమె గర్భస్థ శిశువులు సకల లోకాలకు దుస్సహం కాగా దేవతలందరూ 
శ్రీమన్నారాయణుణ్జి వేడుకోగా ఆయన వారితో 'ఓ దేవతలారా! కొంతకాలం ఓపికపట్టండి. ఒకనాడు నా 
సందర్శనకై వచ్చిన సనకాదిమహర్నులను జయవిజయులు అడ్డగించి ఆగ్రహించి శపించారు. ఆ ద్వారపాలకులే 
దితి గర్భంలో జన్మిస్తున్నారు అని వివరించాడు. దితి గర్భంలో పుట్టినవారే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. 
వారిద్దరూ అపారపరాక్రమంతో సకల భువనాలను జయించి సర్వలోకాధీశులయ్యారు. 


ఒకనాడు హిరణ్యాక్షుడు యుద్దానికై వరుణుని ఆహ్వానించగా 'ఆయన దానవేంద్రా! నేను యుద్ధప్రీతిని 
విడిచి శాంతచిత్తుడనై ఉన్నాను. అంతేకాదు” నీవంటి మహావీరునికి తగినవాడు వైకుంఠంలో శ్రీమహావిష్ణువు 
ఉన్నాడు. నీవు ఆయనతో తలపడితే ఎవరి శక్తి ఎంతటితో సకల లోకాలకు తెలుస్తుంది. అంతేకాక, ఆయన 
రాక్షస సంహారదీక్షలో ఉన్నాడని విన్నాను - అని చెప్పగా హిరణ్యాక్షుడు ఆవేశంతో వైకుంఠానికి బయలుదేరాడు. 
త్రోవలో ఎదురైన నారదునిద్వారా శ్రీమన్నారాయణుడు భూభారాన్ని వహిస్తూ రసాతలంలో వరాహరూపంలో 
ఉన్నాడని తెలుసుకొని గదాదండం తిప్పుతూ రసాతలం చేరుకొన్నాడు. వస్తున్న రాక్షసుణ్ణి చూస్తూ శ్రీహరి కోపంతో 
చూపులతోనే వాడి దేహకాంతిని హరించి, ఒక్కసారి తన ముట్టెతో కిందికి పొడిచి, కాలితో తవ్వి పైకెగిరి, తన 
కోర పైభాగంపై భూమిని నిల్పి, పరుగెత్తుతుండగా, ఆ దానవరాజు వెంట తరుముతూ, నిందిస్తూ రాగా, శ్రీహరి 
భూమిని సాగరంమీద ఉంచి యుద్ధసన్నద్దుడయ్యాడు. 


హిరణ్యాక్షుడు విసిరిన గదాదండాన్ని ముక్కలుగాచేసి కొంతసేపు పోరు సాగించి, హిరణ్యాక్షుని మాయలన్నింటిని 
నిరోధించాడు స్వామి. అపుడు హిరణ్యాక్షుడు మల్లయుద్దానికి దిగాడు. ఆ పోరాటంలో మహావిష్ణువు తన అరచేతితో 
హిరణ్యాక్షుని రొమ్ము బద్దలుగొట్టి, వజఘాతాల వంటి పిడిగుద్దులతో హిరణ్యాక్షుని నేలగూల్చాడు. అపుడు సకల 
దేవతాగణాలు, మహర్షులు, సాధుసజ్జ్ఞనులందరూ ప్రార్ధించగా శ్రీహరి శాంతించి వైకుంఠ లోకానికి చేరుకొన్నాడు. 
ఓ విదురా! స్వాయంభువమనువు తన కుమార్తె అయిన దేవహూతిని వెంటబెట్టుకొని కర్ట్వమప్రజాపతి వద్దకు 


వెళ్ళి ఆర్యా! ఈమె నా కూతురు. ఈమె శ్రీహరిని దర్శించినవారికి తప్ప ఇతరులకు గోచరించదు. ఈమెను 
కామదృష్టితో చూచినవారు మృత్యువాతపడతారు. అటువంటి పవిత్రగుణవతి అయిన నా కుమార్తె నిన్ను భర్తగా 


శ్రీమహాభాగవత తృతీయస్కంధ కథాసారం ర్‌] 


వరిస్తున్నది అని చెప్పగా కర్దముడు సంతోషించి అంగీకారం తెలిపాడు. కాని, దాంపత్య జీవితఫల పరమావధి 
అయిన సంతానం కలుగగానే నేను యోగాభ్యాసంతో శ్రీహరి ధ్యానంలోనే గడుపుతాను. ఇది నా నియమమని 
చెప్పాడు. అపుడు స్వాయంభువప్రజాపతి భార్య శతరూపయొక్క కుమార్తె దేవహూతియొక్క అంగీకారం తీసుకొని 
వివాహం జరిపించాడు. ఆమె తన భర్తయైన కర్దముని అత్యంత భక్తిశద్ధలతో సేవిస్తుండగా ఆయన సంతోషించి 
నీవు చేసిన సేవలకు సంతుష్టి కలిగి నీకు దివ్యదృష్టిని ప్రసాదిస్తున్నాను అన్నాడు. 

అప్పుడు ఆమె భర్తతో '“ఓ నాథా! మీ సేవలో నాకు సర్వశక్తులూ లభిస్తాయని తెలుసు. కాని, మన పెళ్లిలో 
మీరు వాగ్దానం చేసిన సంతాన విషయాన్ని విస్మరించరని నమ్ముతున్నాను అని ప్రార్థించింది. అప్పుడు కర్టమప్రజాపతి 
తన తపోబలంతో శక్తియుక్తులతో నవరత్నఖచిత సాధాల్నిి ఉద్యానవనాల్ని సృష్టించి నవయౌవనరూపంతో సాంసారిక 
భోగాలను అందించాడు. కొంతకాలానికి ఆయన అనుగ్రహంతో దేవహూతి తొమ్మిదిమంది ఆడపిల్లలను 
ప్రసవించింది. అప్పుడు కర్దముడు సన్యాసం పుచ్చుకుంటానన్నాడు. ఆమె “స్వామీ! ఈ బాలికలకు వివాహంచేసి, 
నాకు తత్తోపదేశం చేయగల కుమారుణ్ణి ప్రసాదించి మీరు సన్యాసం తీసుకోండి అని వినయంగా ప్రార్థించింది. 
ఆయన అంగీకరించి దైవనిర్ణయానుసారం ఆమెను పుత్రవతిని చేశాడు. ఆమె గర్భంలో కపిలుడు జన్మించాడు. 
ఈ కపిలుడు విష్ణుమూర్తి అవతారం. దేవహూతి తన కొడుకైననూ, కపిలుణ్లీ మహానుభావుడుగా గుర్తించి 
మోక్షమార్దాన్ని ప్రసాదించమని కోరింది. అప్పుడు కపిలమహర్షి దయామయుడై, తన తల్లికి సాంఖ్యమార్దాన్ని, 
యోగాభ్యాసాన్ని వేదాంతసారాన్ని బోధించి, వీటిని భగవద్భక్తితో ఆచరించమని ఉపదేశించాడు. దేవహూతి 
భక్తియోగంతో ముక్తిని పొందింది. ఈ విధంగా కపిలుడు సాంఖ్యశాస్తాన్ని లోకంలో ప్రవర్తింపజేశాడు. సాక్షాత్తూ 
శ్రీమన్నారాయణావతార స్వరూపుడైన కపిలమహర్షి కూడా కర్మయోగంకంటె, జ్ఞానయోగంకంటె భక్తియోగానికి 
ఎక్కువ ప్రాధాన్యమిచ్చాడు. 


- డా॥ మరడాన శ్రీనివాస ద్విశతావధాని 


విషయము 
విదురుండు తీర్థయాత్ర సేయుట 
విదురుం డుద్ధవుం గని కృష్ణాదుల వృత్తాంతం బడుగుట 
విదురమైత్రేయ సంవాదము 
స్వాయంభువ మనువు ప్రజావృద్ధి సేయుట 
శ్రీ యజ్ఞవరాహావతార వర్ణనము 
శ్రీ యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మాదులు స్తుతియించుట 
మైత్రేయ మహాముని విదురునకు హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వృత్తాంతం బెజింగించుట 
సనక సనందనాదులు వైకుంఠమున కరుగుట 
సనకాదులు నారాయణుని స్తుతించుట 
జయవిజయులు దితియందు హిరణ్యాక్ష హిరణ్యకళశిపులై పుట్టుట 
హిరణ్యాక్షుండు యజ్ఞవరాహంబగు హరి నెదిరించి పోరుట 
చతుర్ముఖుం డొనర్చు యక్షాది దేవతాగణ సృష్టి దెలుపుట 
కర్ణముండు భగవదనుజ్ఞ వడసి దేవహూతిని బెండ్రియాడుట 
కర్దమ ప్రజాపతి యోగ ప్రభావంబుచే విమానంబు గల్పించి భార్యతోంగూడి విహరించుట 
దేవహూతి గర్భంబున విష్ణుండు గపిలాచార్యుండుగా నుదయించుట 
దేవహూతి పుత్రుందైన కపిలాచార్యునివలన తత్త్వజ్ఞానంబు వడయుట 
కపిలుండు దేవహూతికి భక్తి యోగమును తెలియంజేయుట 
కపిలుండు దేవహూతికిం బిండోత్పత్తి 'క్రమంబుం దెలుపుట 
గర్భస్థుండగు జీవుండు భగవంతుని స్తుతించుట 


186 
193 
20౦0 
213 
౨2౩4 
ఐర54్క 
2/5 
౨86/7 


386 
3686 
855 
899 
463 
తరి 
483 





శ్రీరస్తు 


శీమహాభాగవతము 
తృతీయస్కంధము 


క. _ శ్రీమహిత వినుతదివిజ, స్తోమ! యశస్సీమ! రాజసోమ! సుమేరు 
స్టేమ! వినిర్జితభార్గవ, రామ! దశానన విరామ! రఘుకులరామా! క్ష 


ప్రతిపదార్థం : శ్రీ మహిత= సంపదచేత గొప్పవాడా!; వినుత = కీర్తింపబడిన; దివిజ= దేవతలయొక్క స్తోమ= సమూహం 
కలవాడా!; యశస్‌+సీమ = కీర్తి అంచులు ముట్టినవాడా!; రాజసోమ= రాజులలో శ్రేష్టుడా!; సుమేరుస్టేమ= మేరువువలె 
మిక్కిలి శక్తిగలవాడా!; వినిర్దిత భార్దవరామ= పరశురాముని జయించినవాడా! (జయించబడిన పరశురాముడు కలవాడా! ); 
దశ+ఆననవిరామ= పదిముఖాలు గల రావణుని సంహరించినవాడా!; రఘుకులరామా= రఘువంశసంజాతుడవైన ఓ 
శ్రీరామా! 


తాత్పర్యం : శ్రీమంతుడా! దేవతలచే కొనియాడబడువాడా! దిగంతాలు తాకిన కీర్తి గలవాడా! రాజులలో శ్రేష్టుడా! 
మేరుపర్వతంవలె మిక్కిలి శక్తికలవాడా! పరశురాముని జయించినవాడా! రావణుని తుదముట్టించినవాడా! 
రఘువంశసంజాతుడవైన ఓ శ్రీరామా! 


విశేషం : ఇది ఆశ్వాసాది పద్యం. భాగవతకావ్వాన్ని శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు పోతన మహాకవి. ఆశ్వాసంలోని 
ఆద్యంత పద్యాలు కృతిపతి సంబోధనాత్మకంగా ఉండటం సంప్రదాయం. 'మంగళాదీని అనే సంప్రదాయానికి అనుగుణంగా 
పద్యం శ్రీకారంతో ఆరంభమయింది. 


వ. మహనీయగుణగరిష్టులగు నమ్ముని శ్రేష్టులకు నిఖీలపురాణవ్యాఖ్యాన వైఖరీ సమేతుందైన సూతుం 
డిట్లనియె. అట్లు ప్రాయోపవిష్టుందైన పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె. 2 


ప్రతి: మహనీయ గుణగరిష్టులు +అగు= విశేషమైన గుణాలచే గొప్పవారైన; ఆ+మునిశ్రేష్టులకున్‌= ఆ మహామునులైన 
శౌనకాదులకు; నిఖీల= సమస్తములైన; పురాణ= అవ్టాదశ పురాణముల; వ్యాఖ్యాన = వివరణలతో కూడిన; వైఖరీ= 
విధానంతో; సమేతుండు+ఐన = కూడియున్న సూతుండు= సూతమహర్షి ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా (చెప్పబోవు 
విధంగా) పలికాడు; అట్లు= ఆ విధంగా? ప్రాయ+ఉపవిష్టుండు+ఐన= మరణానికి సిద్ధమై కూర్చున్నవాడైన; పరీక్షిత్‌+ 
నర+ఇంద్రునకున్‌= పరీక్షిన్మహారాజుతో; శుకయోగి+ఇంద్రుండు= శుకుడు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తా : విశేషగుణాలతో గొప్పవారైన శౌనకాది మహామునులకు సమస్త పురాణాలను వ్యాఖ్యానించడంలో నేర్పరియైన 
సూతమహర్షి ఇలా చెపుతున్నాడు. ఆ విధంగా మరణానికి సిద్ధపడి ప్రాయోపవిష్టుడై ఉన్న పరీక్షిన్మహారాజుతో శుకయోగీంద్రుడు 
తదుపరి భాగవతాన్ని ఇలా వివరిస్తున్నాడు. 

విశే ; మునిశాపం వల్ల సర్పదష్టుడు కాబోయే పరీక్షిత్తు కోరికమేరకు వ్యాసమహర్షి కుమారుడైన శుకమహర్షి భాగవతం 
మొత్తం ఏడు రోజుల్లో వివరించాడు. ఆతడు చెప్పినట్లుగా సూతమహర్షి సత్రయాగం చేస్తున్న శౌనకాది మహామునులకు 
వివరించాడు. 


2 శ్రీమహాభాగవతము 


శ విదురుండు తీర్థయాత్రసేయుట + 


ట్‌. పాండునృపాలనందనులు బాహుబలంబున ధార్తరాఘ్ట్రులన్‌ 
భండనభూమిలో గెలిచి పాండురశారదచంద్రచంద్రికా 
ఖందడయశఃప్రసూనకలికావళిం గౌరవరాజ్యలక్ష్మి నొం 
దొండ యలంకరింపుచు జయోన్నతి రాజ్యము సేయుచుండంగన్‌. తి 


ప్రతి : పాండునృపాల నందనులు= పాండురాజు కుమారులు; బాహుబలంబునన్‌= భుజబలంతో; ధార్తరాష్ష్రులన్‌= 
ధృతరాష్ట్రుని కుమారులైన దుర్యోధనాదులను; భందనభూమిలోన్‌= యుద్ధభూమియందు; గెలిచి= జయించి; కౌరవరాజ్యలక్ష్మిన్‌= 
కురువంశీయుల సామ్రాజ్యలక్ష్మిని పాండుర= స్వచ్చమైన (తెల్లనైన); శారద= శరత్క్మాలంనాట్సి చంద్ర= చంద్రుని; చంద్రికా= 
వెన్నాలవంటి; అఖండ= అవిచ్చిన్నమైన (సార్వకాలికమైన); యశస్‌= కీర్తి అనెడి; ప్రసూనకలికా+ఆవళిన్‌= పూమొగ్గల 
గుత్తులతో; ఒండు+ఒందడన్‌= ఒక్కొక్కరుగా అలంకరింపుచున్‌= భూపషిస్తూ జయ+ఉన్నతిన్‌= విజయాత్మకమైన గొప్పతనంతో; 
రాజ్యము +చేయుచున్‌+ఉండంగన్‌= రాజ్యపరిపాలనం చేస్తుండగా. 


తా : పాందురాజకుమారులైన ధర్మరాజాదులు బాహువిక్రమంతో ధృతరాష్ష్రుని కొడుకులైన దుర్యోధనాదులను రణరంగంలో 
జయించారు. స్వచ్చమైన శరత్కాలపు పండు వెన్నెలలాంటి అఖండకీర్తిని ఆర్జించారు. అటువంటి యశస్సు అనే పూలమొగ్గలతో 
కౌరవరాజ్యలక్ష్మిని అలంకరించారు. ఈవిధంగా వారు విజయోల్లాసంతో రాజ్యపాలనం సాగించారు. 


క. మనుజేంద్ర! విదురుం డంతకు, మును వనమున కేంగి యచట మునిజనగేయున్‌ 
వినుతతపోధౌరేయున్‌, ఘను ననుపమగుణవిధేయుంగనె మైత్రేయున్‌. త్త 


ప్రతి : మనుజ+ఇంద్ర!= పరీక్షిన్మహారాజా!; విదురుండు= ధృతరాష్ష్రుని తమ్ముడైన విదురుడు; అంతకు మును= యుద్దానికి 
ముందే; వనమునకున్‌ +ఏంగి= అడవికి వెళ్ళి; అచటన్‌= అక్కడ; మునిజనగేయున్‌= మహర్షిగణంచే కీర్రింపబడేవాడును; 
వినుత= కొనియాడబడిన; తపస్‌= తపస్సుయొక్క ధౌరేయున్‌= భారం వహించినవాడును; ఘనున్‌= గొప్పవాడును; 
న+ఉపమ= సాటిలేని; గుణవిధేయున్‌= గుణాలకు అనుకూలుడై ఉండేవాడును అయిన; మైత్రేయున్‌= మైత్రేయుడు అను 
పేరుగల మహర్షిని; కనెన్‌= చూశాడు. 


తా : రాజా! యుద్దానికి ముందే విదురుడు విరక్తితో అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ మునులందరూ కీర్తించే విధంగా 
తపస్సు చేసేవాడు, మంచి గుణాలకు విధేయుడై ఉండేవాడు అయిన మైత్రేయమహర్షిని దర్శించాడు. 


క. కనుంగొని తత్పాదంబులు, దన ఫాలము సోక మొక్కి తగ నిట్లనియెన్‌ 
మునివర! సకల జగత్సా, వన చరితుండు గృష్టుం దఖిలవంద్యుండెలమిన్‌. ర్‌ 


ప్రతి : తద్‌+పాదంబులు= ఆ మైశ్రేయుని పాదాలు; కనుంగొని= చూచి; తన ఫాలము సోకన్‌= తన నుదురు పాదాలకు 
తగులునట్లుగా, మొక్కి= నమస్మరించి; తగన్‌= తగినవిధంగా; ఇట్లు +అనియెన్‌= ఇలా అన్నాడు; మునివర!= మునులలో 
(శ్రేష్టుడా!; సకల జగత్‌= సమస్త ప్రపంచమును; పావన చరితుండు= పవిత్రంగా చేసే నడవడిక కలవాడు; అభీలవంద్యుండు= 
అందరిచే కొనియాదడబదేవాడు అయిన; కృష్ణుందు= శ్రీకృష్ణుడు; ఎలమిన్‌= సంతోషంతో... 


తృతీయస్కంధము 3 


తా: ఆ మైత్రేయుని దర్శించి, ఆయన పాదాలకు తన నుదురు తగిలే విధంగా నమస్మరించి అడుగుతున్నాడు. మహర్షి! 
ప్రపంచాన్ని పవిత్రంచేసే ఆదర్శప్రాయమైన నడతతో అందరి ప్రశంసలు అందుకొనే శ్రీకృష్ణుడు సంతోషంగా, 
క. మండిత తేజోనిధి మై, పాండవ హితమతిని దూతభావంబున వే 

దండపురి కేగి కురుకుల, మండనుండగు ధార్తరాహ్ష్రు మందిరమునకున్‌. 6 
ప్రతి ; మండిత= కొనియాడదగిన; తేజస్‌+నిధి+ఐ= కాంతికి నిలయమైనవాదైన శ్రీకృష్ణుడు; పాండవ హితమతిన్‌= 
పాండవుల మేలు కోరుకొన్నవాడై; దూతభావంబునన్‌= రాయబారితనంతో; వేదండపురికిన్‌ ఏగి= హస్తినాపురానికి చేరి 
(అక్కడ); కురుకుల మండనుండు +అగు= కౌరవవంశ శ్రేష్టుడైన; ధార్తరాఘ్లు మందిరమునకున్‌= ధృతరాష్ల్రుని కుమారుడైన 
సుయోధనుని మందిరానికి... 


తా : మైత్రేయుని విదురుడు అడుగుతున్నాడు. మహర్షీ! మహాతేజోవంతుడైన శ్రీకృష్ణుడు పాండవుల మేలు కోరుకొన్నవాడై 
హస్తినాపురం చేరుకొని, అక్కడ కురుకుల్రేష్టుడైన దుర్యోధనుని మందిరానికి వెళ్లలేదు. 


తే. చనంగ నొల్లక మదహంబునకు భక్త, వత్సలుండగు కృష్ణుండు వచ్చుటేమి 
కతము? నాకది యొజింగింపు కరుణతోడ, ననుచు విదురుండు మైత్రేయు నడిగె ననిన. 7 


ప్రతి : చనంగన్‌ ఒల్లక= వెళ్ళటానికి ఇష్టపడక; భక్తవత్సలుండు+అగు= భక్తులపై అమితమైన (ప్రేమగల; కృష్ణుండు= 
వాసుదేవుడు; మత్‌+గృహంబునకున్‌= మా ఇంటికి; వచ్చుట= అతిథిగా రావటం; ఏమి కతము?= కారణం ఏమై 
ఉంటుంది?; కరుణతోదన్‌= దయతో; అది= ఆ కారణం; నాకున్‌+ఎటింగింపు= నాకు తెలియజెయ్యి, అనుచున్‌= అంటూ; 
మైత్రేయున్‌= మైత్రేయ మహర్షిని; అడిగెన్‌+అనినన్‌= అడిగాడని శుకమహర్షి చెప్పగా... 


తా : భక్తవత్సలుదైన కృష్ణుడు దుర్యోధనుని మందిరానికి వెళ్ళక మా ఇంటికి అతిధిగా రావటానికి గల కారణం దయచేసి 
నాకు చెప్పవలసిందని విదురుడు మైత్రేయుని అడిగాడని శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు చెప్పాడు. అలా చెప్పగా 


విశే : వత్స అంటే ఆవుదూడ. ఆవు ఈనినపుడు దూడ శరీరంపై గల మాలిన్యాన్ని తన నాలుకతో నాకి శుభం చేస్తుంది. 
అటువంటి అసాధారణమైన (ప్రేమను వాత్సల్యమంటారు. 


క. విని వెజంగంది పరీక్షి న్నృనుజవరేణ్యుండు విమలమతి నిస్తంద్రున్‌ 
మునికుల జలనిధి చంద్రున్‌, సునిశిత హరిభక్తిసాంద్రు శుకయోగీంద్రున్‌. 8 


ప్రతి : పరీక్షిత+మనుజవరేణ్యుండు= మానవ శ్రేష్టుడైన పరీక్షిత్తు; విని= విదురుడు మైత్రేయుని అడిగిన విషయం విని; 
వెజంగు+అంది= ఆశ్చర్యపడి; విమలమతిన్‌= స్వచ్చమైన మనస్స్ఫుచేత; నిస్‌+*తంద్రున్‌= అలసత లేనివాడును; మునికుల= 
బుషిసమాజమనే; జలనిధి= సముద్రానికి; చంద్రున్‌= చంద్రునివంటివాడును; సునిశిత= మిక్కిలి తీవ్రతతో కూడిన 
(అకుంఠిత దీక్షతో కూడిన); హరిభక్తిసాంద్రున్‌= విష్ణుభక్తి మిక్కిలిగా కలిగిన; శుకయోగి+ఇంద్రున్‌= శుకమహర్నిని... 
తా : విదురుడు మైత్రేయుని అడిగిన విషయం విని పరీక్షిత్తు ఆశ్చర్యపోయాడు. అపుడా రాజు తనకు భాగవతకథను 
వినిపిస్తున్నవాడు, స్వచ్చమైన మనస్సు కలవాడు, అలసత ఎరుగనివాడు, సముద్రాన్ని చంద్రునివలె మునిజనుల మనస్సును 
పొంగించేవాడు, అసాధారణమైన హరిభక్తి కలవాడు అయిన శుకయోగీంద్రుని ఇలా అడిగాడు. 


గ శ్రీమహాభాగవతము 


క. కని యిట్లనె మైత్రేయుని, ననఘుండగు విదురుం డేరహస్యము లడిగెన్‌? 
ముని యేమి చెప్పె? నేపగి, దిని దీర్ధము లాడె? నెచటం దిరుగుచు నుందెన్‌? రి 


ప్రతి : కని= అట్టి శుకయోగీంద్రుని చూచి; ఇట్లు+అనెన్‌= పరీక్షిన్మహారాజు ఇలా పలికాదు; అనఘుందు +అగు = 
పాపరహితుడైన (పుణ్యాత్ముడైన) విదురుండు= విదురుడు; మైత్రేయునిన్‌= మైత్రేయమహర్షిని; ఏ రహస్యములు= రహస్యాలైన 
ఏ విశేషాలను; అడిగెన్‌= ప్రశ్నించాడు?) ముని= మైత్రేయుడు; ఏమి చెప్పెన్‌= ఏమని చెప్పాడు?; ఏ షగిదినిన్‌= 
ఏ విధంగా; తీర్థములు +ఆదెన్‌= పుణ్యనదీ స్నానాలు ఆచరించాడు?; ఎచటన్‌= ఎక్కడ; తిరుగుచున్‌+ఉండెన్‌= సంచరిస్తూ 
ఉందినాడు? 


తా :; అటువంటి శుకయోగీంద్రుణ్ణి చూచి, పరీక్షిత్తు పలుకుతున్నాడు. మహార్నీ! పుణ్యాత్ముడైన విదురుడు ఏయే రహస్య 
విషయాలను అడిగాడు? మైభట్రేయముని ఏమని చెప్పాడు? ఇంకా విదురుడు ఏ విధంగా పుణ్యనదులలో స్నానాలు 
చేశాడు? ఎక్కడ తిరుగుతూ ఉండినాడు? 


తే. ఇన్ని దెలియంగ నానతి యిచ్చి నన్ను, నర్ధి రక్షింపవే విమలాంతరంగ! 
ఘన దయాపాంగ! హరిపాద కమలభృంగ!, మహిత గుణసంగ! పాపతమఃపతంగ! 10 


ప్రతి : విమల+అంతరంగ! = స్వచ్చమైన మనస్సు కలవాడా!; ఘనదయా+అపాంగ= గొప్ప కరుణతో కూడిన కడగంటి 
చూపులు కలవాడా!; హరి= శ్రీహరియొక్క పాదకమల= పాదములనెడి పద్మములపై వ్రాలే; భృంగ!= తుమ్మెదవంటివాడా!; 
మహితగుణసంగ! = గొప్ప గుణములతో సాంగత్యం కలవాడా!; పాప= పాపమనే; తమస్‌= చీకటిని పోగొట్టే; పతంగ!= 
సూర్యుని వంటివాడా!; ఇన్ని తలియంగన్‌= నేనడిగిన విషయాలన్నిటికీ నాకు తెలియునట్లుగాా ఆనతి+ఇచ్చి= అనుగ్రహ 
పూర్వకంగా చెప్పి; అర్ధిన్‌+నన్నున్‌= జ్ఞానాన్ని పొందగోరే నన్ను; రక్రింపుము+ఏ! = కృతార్జుణ్ణి చెయ్యి. 
తా : స్వచ్చమైన మనస్సు కలిగి, విశేషమైన దయతోకూడిన విష్ణుమూర్తి పాదపద్మాలపై వ్రాలే తుమ్మెదవంటివాడవినీవు. 
గొప్ప గుణాలతో పాపాలనే చీకట్లను పోగొట్టే సూర్యునివంటివాడవైన ఓ శుకమునీ! నేనడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పండి. 
జ్ఞానార్థినైన నన్ను కృతార్ణుని చేయుమని పరీక్షిత్తు శుకమునిని ప్రార్ధించాడు. 
చ. అనవుడు బాదరాయణి ధరాధిపుతో ననుం బూరువంశ వ 

ర్ధన! విను కష్టుందైన ధృతరాష్టనృపాలుండు పెంపుతో సుయో 

ధన ముఖ పుత్రులం గడు ముదంబునం బెంపుచుం బాండురాజు ద 

ప్పిన పిదపన్‌ దదాత్మజులు పెల్కుణి తన్నని చేర వచ్చినన్‌. క్ష 
ప్రతి : అనవుదున్‌= ఆ విధంగా పరీక్షిత్తు పల్మగ్గాా బాదరాయణి= వ్యాసుని కుమారుడైన శుకుడు; ధరా+అధిపుతోన్‌+అనున్‌= 
ఆ మహారాజుతో ఇలా అంటున్నాడు; పూరువంశవర్ధన! = పూరువంశానికి వృద్ధికరుడవైన ఓ రాజా!; విను= ఆలకించు; 
కష్టుండు +ఐన= గుణహీనుదైన; దృతరాష్టనృపాలుండు= దృతరాష్టమహారాజు; పెంపుతోన్‌= ఎంతో వైభవంగా, సుయోధనముఖ 
పుత్రులన్‌= దుర్యోధనుడు మొదలైన తన కొడుకులను; కడు ముదంబునన్‌= మిక్కిలి సంతోషంతో; పెంపుచున్‌= సాకుతూ, 
పోషిస్తూ పాండురాజు= తమ్ముడైన పాండురాజు; తప్పిన పిదపన్‌= మరణించాక; తద్‌ +ఆత్మజులు= అతని కుమారులైన 


తృతీయస్కంధము ర్‌ 


ధర్మజాదులు; పెల్ముజి= భయవిహ్వలులై; తన్ను+అని= తననే (ధృతరాష్షునే తండ్రిగా భావించి; చేరవచ్చినన్‌= 
ఆ(శయింపగా... 

తా ; పరీక్షిత్తు అలా అడగ్గానే, శుకయోగీంద్రుడు చెపుతున్నాడు. రాజా! ధృతరాష్ట్రుడు తన పిల్లలను గారాబంగా 
పెంచుతున్నాడు. ఇదిలా ఉండగా ఆకస్మికంగా పాండురాజు మరణించటంతో తన తమ్ముని పిల్లలుకూడా పెదతండ్రియైన 
ఆ ధృతరా్షునే ఆశ్రయించి, ఆయన పంచకు చేరారు. 


విశే : బదరీవనంలో జన్మించాడు కనుక వ్యాసుడు బాదరాయణుడు. వాని కుమారుడు బాదరాయణి శుకుడు. కష్టం అస్య 
అస్తి ఇతి కష్టః. కష్టం కలవాడు కష్టుడు. ఇక్కడ కష్టుడు అనగా చెడుబుద్ధి కలవాడని అర్థం. 


వ. ఇట్లు వచ్చిన పాండవులయెడ నసూయానిమగ్నులై సుయోధనాదులు 12 
ప్రతి : ఇట్లు వచ్చిన= ఇలా ధృతరాష్ట్రుని పెదతండ్రిగా భావించి వచ్చిన; పాండవుల యెొదడన్‌= పాండుకుమారుల యొడల; 
సుయోధన +ఆదులు= దుర్యోధనుడు మొదలైనవారు; అసూయానిమగ్నులై= అసూయాగ్రస్తులై. 
తా : ఇలా వచ్చిన పాండవుల శౌర్యపరాక్రమాది విషయంలో అసూయా[గ్రస్తులైన దుర్యోధనాదులు. 
క. పెట్టిరి విషాన్న మంటం, గట్టిరి ఘనపాశములను, గంగానదిలో 

నెట్టిరి, రాజ్యము వెడలం, గొట్టిరి, ధర్మంబు విడిచి కుటిలాత్మకులై. 18 
ప్రతి : కుటిల+ఆత్మకులు+ఐ= వంకరబుద్ది కలవారై ధర్మంబు వదలి= ధర్మమార్దాన్ని విడిచిపెట్టి; విష+అన్నము= విషం 
కలిపిన తిండిని; పెట్టిరి= తినిపించారు; ఘనపాశములను= గట్టి త్రాళ్ళతో; అంటన్‌+కట్టిరి= బిగించి బంధించారు; 
గంగానదిలోన్‌= గంగానదిలో; నెట్టిరి= పడద్రోశారు; రాజ్యము = రాజ్యంనుంది; వెడలన్‌+కొట్టిరి= వెడలగొట్టారు. 
తా : కౌరవులు వంకరబుద్ధి కలిగినవారై ధర్మమార్గం తప్పి పాండవులకు విషాన్నం పెట్టారు. త్రాళ్ళతో బంధించారు. 
గంగానదిలోకి నెట్టేశారు. రాజ్యంనుండి వెడలగొట్టారు. 


క. క్రూరాత్ములగుచు లాక్షా, గారంబున వారు నిద్ర గైకొని యుందన్‌ 

దారుణశిఖీ దరికొలిపిరి, మారణకర్మముల కప్రమత్తులు నగుచున్‌. క్షేడ్ష 
ప్రతి : వారు= ఆ పాండవులు; లాక్షా+ఆగారంబునన్‌= లక్క ఇంటిలో; నిద్ర+కైకొని+ఉండన్‌= నిద్రపోతూ ఉండగా; 
క్రూర +ఆత్ములు +అగుచున్‌= కఠినమైన మనస్సులు గల వారగుచూ మారణ కర్మములకున్‌= పాండవులను మట్టుపెట్టు 
పనులలో; అప్రమత్తులు అగుచున్‌= ఏమరపాటు లేకుండా; దారుణ శిఖీన్‌= భయంకరమైన అగ్నిని; దరికొలిపిరి= 
ప్రజ్వలింపజేశారు. 
తా: లక్క ఇంటిలో పాండవులు నిద్రపోతుండగా వారిని చంపడమే పనిగా పెట్టుకొన్న దుర్మార్సులైన కౌరవులు ఆ ఇంటికి 
దారుణంగా నిప్పు పెట్టారు. 
విశే : శిఖ= జ్వాల. శిఖి= జ్వాలలు కలది. 


తే. _సూరిజనగేయ మగు రాజసూయ యజ్ఞ, విలస దవభృథస్నాన పవిత్రమైన 
ద్రౌపదీచారువేణీభరంబు వట్టి, కొలువులోపల నీడ్చిరి కుత్సితమున. 15 


6 శ్రీమహాభాగవతము 


ప్రతి : సూరిజన= పండితులచే; గేయము +అగు = కీర్తింపదగిన; రాజసూయ= రాజసూయం అనే పేరుగల; యజ్ఞ= 
యాగంలో; విలసత్‌= ప్రకాశమానమైన; అవభృథస్నాన= అవభృథం అనే పేరుగల యాగాంతస్నానంచేత; పవిత్రము+ఐన= 
పావనమైన; ద్రౌపదీ= ద్రుపదుని కొమార్తెయైన పాందవపత్నియొక్క చారు= అందమైన; వేణీభరంబు= దట్టమైన జడను; 
పట్టి= పట్టుకొని; కుత్సితమునన్‌= పాడుబుద్ధితో; కొలువులోపలన్‌+ఈద్చిరి= రాజసభలోనికి బలవంతంగా ఈడ్బుకొని 
వచ్చారు. 
తా : వివేకం కలవారంతా ప్రశంసించిన రాజసూయయాగంలో అవభృథమనే యాగాంతస్నానం చేయడంచేత పరమపావనమైన 
ద్రౌపదీదేవియొక్క అందమైన, దట్టమైన జుట్టు పట్టుకొని దుర్మార్గంగా కౌరవులు ఆమెను రాజసభలోకి ఈడ్చుకు వచ్చారు. 
విశే ; ఏ యాగం చేసినా చివరన ఏదేని నదిలో మంగళస్నానం సమంత్రకంగా చేస్తారు. దానితో యాగదీక్ష పూర్తవుతుంది. 
ఆ స్నానానికే అవభృథస్నానమని పేరు. 
క. కావున వారల కపకృతిం, గావింపని దొక దినంబు గలుగదు, తమ జ 

న్మావధి నిజనందనులను, వావిరి న య్యంధనృపతి వలదనండయ్యెన్‌. 16 
ప్రతి : కావునన్‌= అందుచేత; వారలకున్‌= పాండుకుమారులకు; అపకృతిన్‌= అపకారమును; కావింపనిది= చెయ్యనిది; 
ఒక దినంబును= ఒక్క రోజుకూడా; కలుగదు= లేదు; తమ= తమయొక్క (ధార్తరాఘ్టులయొక్క; జన్మ+అవధి= పుట్టుక 
మొదలు; నిజనందనులను= తన కొడుకులను; ఆ+అంధనృపతి= ఆ (గ్రుద్దిరాజు (ధృతరాష్ట్రుడు); వావిరిన్‌= క్రమపద్ధతిలో; 
వలదు+ అనండు+అయ్యెన్‌= వారించని వాడయ్యెను. 
తా : కౌరవులు పాండవులకు అపకారం చెయ్యని రోజంటూ లేదు. పుట్టినది మొదలు వారు అలా దురాగతాలను చేస్తున్నా 
ఏనాడూ ఇది తప్పని [గ్రుద్డివాడైన తమ తండ్రి వారిని మందలించలేదు. 
తే. మాయజూదంబు వన్ని దుర్మార్గవృత్తిం, బుడమింగొని యదవులకుంబోనడువ నచటం 

దిరిగి వారలు సమయంబు దీర్చి యేంగు, దెంచి తమ యంశ మడిగినం బంచి యిదక. 17 
ప్రతి : మాయజూదంబు= మోసంతో కూడిన జూదమును; పన్ని= ఏర్పరచి; దుర్మార్లవృత్తిన్‌= అన్యాయంగా; పుడమిన్‌+కొని= 
వారి రాజ్యభాగమైన భూమిని గ్రహించి; అడవులకున్‌= అరణ్యములకు; పోన్‌+అడువన్‌= పంపగా వారలు= ఆ పాండవులు; 
అచటన్‌= ఆ అరణ్యములయందు,; తిరిగి= సంచరించి; సమయంబిున్‌+తీర్చి= పదమూడు సంవత్సరముల గడువును 


పూర్తి చేసికొని; వంగుదెంచి= తిరిగివచ్చి; తమ= వారియొక్క అంశము+అడిగినన్‌= రాజ్యభాగమును తిరిగి యిమ్మని 
అడుగగా; పంచి+ఇదక = పంచిపెట్టకుండా... 


తా : మోసంతో జూదంలో పాండవులను ఓడించారు. వారి రాజ్యభాగాన్ని అన్యాయంగా ఆక్రమించారు. అడవులకు 
పంపించేశారు. వారు అలాగే అడవులకు పోయి, పదమూడేండ్ల గడువును పూర్తి చేసికొని, తిరిగి వచ్చి వారి రాజ్యాన్ని 
తిరిగి ఇమ్మంటే అంగీకరించలేదు. 


వ. ఉన్న యెద. 18 


తా; ఉండగా 


తృతీయస్కంధము / 


చ. సకలనియంతయైన హరి సర్వశరణ్యుండు మాధవుండు సే 

వక నవకల్పకంబు భగవంతుం డనంతుం దనంతశక్తి నం 

దకధరుం డబ్దలోచనుండు ధర్మతనూభవుచే నియుక్తుందై 

యకుటిల భక్తియోగమహితాత్మకుందై ధృతరాుపాలికిన్‌. 19 
ప్రతి : సకల నియంత+ఐన= సమస్త సృష్టికి శాసకుదైన; హరి= శ్రీకృష్ణుడు; సర్వశరణ్యుండు = అందరికీ దిక్షైనవాడు; 
మాధవుందడు= లక్ష్మీపతి; 'సేవక= సేవించువారి పాలిటి నవకల్పకంబు= నూతన పారిజాతమువంటివాడయిన; భగవంతుండు= 
దైవము; అనంతుండు= అంతము లేనివాడు; అనంతశక్తి= అంతము లేని శక్తి కలవాడు; నందకధరుండు= నందకమనే 
పేరు గల ఖద్గ్దమును చేత ధరించినవాడు; అబ్ద్బలోచనుండు= పద్మములవంటి కన్నులు కలవాడు (అయిన వాసుదేవుడు); 
ధర్మతనూభవుచేన్‌= ధర్మరాజుచేత; నియుక్తుండు+ఐ= నియోగింపబడినవాడై; అకుటిల= కపటము లేని; భక్తియోగ= భక్తి 
అనే యోగముచేత; మహితాత్మకుండు+ఐ= కొనియాడబడదేవాడై; ధృతరాష్షుపాలికిన్‌= ధృతరాఘ్ష్రుని వద్దకు... 


తా : కౌరవులు రాజ్యభాగాన్ని ఇవ్వకపోవడంచేత ధర్మరాజు సకలసృ్ఫృష్టికి నియంత, అందరికీ దిక్షైనవాడు, ఆశితులకు 
పారిజాతంవంటివాడు, అంతంలేనివాడు, అంతులేని శక్తి కలవాడు, నందకమనే ఖద్దాన్ని ధరించినవాడు, పద్మాలవంటి 
కన్నులు కలవాడు అయిన శ్రీకృష్ణుని రాయబారిగా పంపించాడు. అకళంకమైన భక్తికి మాత్రమే వశమయ్యె మనసు 
కలవాడైన వాసుదేవుడు ధర్మజుని పంపున ధృతరాష్షునివద్దకు 

విశే ;: సకలనియంత అయిన శ్రీహరి సర్వశరణ్యుడు కనుక ధర్మరాజు తనముందు సామాన్యుదైనా వానిచే నియుక్తుడై 
రాయబారిగా హస్తినకు వెళ్లాడు. 


క. చని యచట భీష్మ గురు త, తనయ కృపాచార్య నిఫీల ధాత్రీపతులున్‌ 

విని యనుమోదింపంగ ని, ట్లనియెన్‌ ధృతరాష్ర్రుతోడ నవనీనాథా! 20 
ప్రతి : అవనీనాథా! = పరీక్షిన్మహారాజా!; చని= ఆ విధంగా ధర్మజుని పంపున శ్రీకృష్ణుడు కౌరవసభకు వెళ్ళి, అచటన్‌= 
ఆ సభలో; భీష్మ= భీష్ముడు; గురు= ద్రోణుడు; తద్‌+తనయ= వాని కుమారుడైన అశ్వత్థామ; కృపాచార్య= కృపాచార్యుడు; 
నిఖిలధాత్రీపతులున్‌ = అనెకులైన రాజులును; విని= తాను (శ్రీకృష్ణుడు) చెప్పే మాటలను విని; అనుమోదింపంగన్‌= 
అంగీకరించే విధంగా; ధృతరాష్టుతోడన్‌= ధృతరాష్టమహారాజుతో; ఇట్లు= ఈ చెప్పబోవు విధంగా; అనియెన్‌= పలికెను. 
తా : మహారాజా! అలా వెళ్ళిన వాసుదేవుడు అక్కడ భీష్ముడు, ద్రోణుడు, వాని కుమారుడైన అశ్వత్థామ, కృపాచార్యుడు, 
ఇంకా ఎందరో రాజులు విని అంగీకరించే విధంగా ధృతరాష్టమహారాజుతో ఇలా పలికాడు. 
క. కౌరవపాండవు లిరువురు, నారయ నీ కొక్క రూప యవనీవర! నీ 

వే రీతి నైనంబాండు కు, మారుల పాలొసంగితేని మను నుభయంబిున్‌. ల 
ప్రతి : అవనీవర!= ధృతరాష్టమహారాజా!; ఆరయన్‌= ఆలోచింపగా; కౌరవపాందడవులు= నీ కుమారులు మరియు నీ 
తమ్ముని కొడుకులు; ఇరువురున్‌= ఇద్దరూ; నీకు+ఒక్కరూపు +అ= నీకు సమానమే కాని వేరుకాదు; నీవు+ఏ రీతిన్‌+ఐనన్‌= 
నీవు ఏ విధంగానైనా (నయాన్నో భయాన్నో ఒప్పించి); పాండుకుమారుల పాలు= పాండవులకు రావలసిన రాజ్యభాగాన్ని 
ఒసంగితి+ఏనిన్‌= ఇచ్చినట్లయితే; ఉభయంబున్‌= రెండు వంశములును; మనున్‌= బ్రతుకును. 


8 శ్రీమహాభాగవతము 


తా :; మహారాజా! (శ్రీకృష్ణుడు చెపుతున్నాడు) నీకు నీ కుమారులు, నీ తమ్ముని కొడుకులైన పాండవులు ఇరువురూ వేరు 
కాదు. ఒకలాంటివారే. అందువల్ల నీ కొడుకులను ఏదోవిధంగా ఒప్పించి, పాండవుల రాజ్యభాగాన్ని వారికి ఇచ్చినట్లయితే, 
రెండు పక్షములు హాయిగా బ్రతికి బట్టకట్టును. 
క. అని ధర్మబోధమునం బలి, కిన మాటలు చెవుల నిడమింగృష్టుడు విదురున్‌ 
ఘన నీతిమంతుంబిలువం, బనిచినం జనుదెంచెంగురుసభాస్థలమునకున్‌. 22 
ప్రతి : అని= పైని చెప్పిన విధంగా; ధర్మబోధమునన్‌= ధర్మాన్ని బోధించే మార్గంలో; కృష్ణుందు= వాసుదేవుడు; పలికిన 
మాటలు = చెప్పిన పలుకులు; చెవులన్‌+ఇడమిన్‌= చెవుల బెట్టకపోవటంచెత; ఘన నీతిమంతున్‌= గొప్ప నీతికోవిదుదైన; 
విదురున్‌= విదురుని; కురుసభాస్థలమునకున్‌= కౌరవసభకు; పిలువన్‌+పనిచినన్‌= రప్పించుమని చెప్పగా చనుదెంచెన్‌= 
ఆతడు ఆ సభకు వచ్చాడు. 
తా: శ్రీకృష్ణుడు ధర్మమార్గంలో చెప్పిన మాటలు కౌరవులకు చెవికి ఎక్కలేదు. అందువల్ల నీతికోవిదుడైన విదురుణ్సి 
ఆ సభకు రప్పించుమన్నాడు వాసుదేవుడు. అప్పుడు విదురుడు ఆ సభకు చేరుకొన్నాడు. 
వ. చనుదెంచి యచటి జనంబులచేత నుపస్థితంబైన కార్యంబు దెలుపంబదినవాండై ధృతరా్రు నుద్దేశించి 
యిట్లనియె. 23 
ప్రతి :; చనుదెంచి= విదురుడు ఆ కౌరవసభకు వచ్చి; అచటి జనంబులచేతన్‌ = అక్కడ ఉన్న భీష్మాది ప్రముఖులవలన; 
ఉపస్థితంబు+ఐన కార్యంబు= జరుగుతున్న విషయం; తెలుపన్‌+పడినవాండు +ఐ = తెలిసికొన్నవాడై; ధృతరాష్షున్‌ ఉద్దేశించి= 
ధృతరాహ్ష్రనితో; ఇట్లు+అనియెన్‌= ఈ చెప్పబోవు విధంగా అన్నాడు. 
తా : విదురుడు కౌారవసభకు వచ్చాడు. అంతవరకు ఏమి జరిగిందో భీష్మాదులద్వారా తెలిసికొన్నాడు. అప్పుడు కౌరవపతితో 
ఇలా అంటున్నాడు. 


మ. ధరణీనాయక! పాండుభూవిభుండు నీ తమ్ముండు; దత్పుత్రులన్‌ 
బరిరక్షించిన ధర్మముందగవునుంబాటిల్లు; వంశంయు సు 
స్ధిర సౌభ్యోన్నతిం జెందు; శత్రుజయమున్‌ జేకూరు; గోపాల శే 
ఖరు చిత్తంబును వచ్చు నట్లగుటయౌం గౌరవ్యవంశాగ్రణీ! 224 


ప్రతి : కౌరవ్యవంశ+అ(గ్రణీ! = కురువంశ ్రేష్టుడవైన ధృతరాషష్ట మహారాజా!; పాండుభూవిభుండు= పాండుమహారాజు; 
నీ తమ్ముండు= నీ తోడబుట్టినవాడు; తద్‌+పుత్రులన్‌= అతని కుమారులైన పాండవులను; పరిరక్షించినన్‌= జాగ్రత్తగా 
రక్షించినట్లయితే (న్యాయంగా వారి రాజ్యభాగాన్ని ఇచ్చినచో); ధర్మమున్‌= ధర్మమును; తగవునున్‌= న్యాయమున్నూ 
పాటిల్లున్‌= నిలబడును; వంశంబు= నీ కురువంశము; సుస్థిర= మిక్షిలి స్థిరమైన; సౌఖ్య+ఉన్నతిన్‌= సుఖములతో 
బెన్నత్యమును; చెందున్‌= పొందును; శత్రుజయమున్‌= శత్రువులపై విజయమూ; చేకూరున్‌= లభించును; గోపాలశేఖరు= 
గోపాలకులలో శ్రేష్టుడైన శ్రీకృష్ణుని; చిత్తంబును= మనస్సును; వచ్చునట్లు +అగుట+బెన్‌= ఆనందపరచినట్లునూ అవుతుంది. 


తృతీయస్కంధము ౦ 


తా : కురుకుల (్రేష్టుడవైన ఓ ధృతరాష్టమహారాజా! పాండురాజు ఎవరో కాదు, నీ తమ్ముడు. అందువల్ల అతని 
కుమారులకు చెందిన రాజ్యభాగం పంచి ఇవ్వటం ధర్మమూ, న్యాయమూ కూడ. అలా చేస్తే నీ వంశం అచంచలమైన 
గొప్ప సుఖాన్ని పొందుతుంది. మీ ఉభయులు కలసి మెలసి ఉండటంవల్ల శత్రువులవరూ మీవంక కన్నెత్తి చూడలేరు. 
అదీగాక అలా చేస్తే గోపాలచూడామణియైన శ్రీకృష్ణునికి ఆనందం కలిగించినవారౌతారు. అది చాలా క్షేమదాయకం. 


ఆ. వారి తండ్రి పాలు వారికి నొసంగి నీ, పాలు సుతుల కెల్లంబంచి యిచ్చి 

చలము విడిచి ధర్మమలవడ స్స్‌ బుద్ధిం, జొనుపవయ్య! కులము మనుపవయ్య! లెగ్‌ 
ప్రతి : వారి తండ్రిపాలు= పాండు కుమారుల తండ్రికి చెందిన రాజ్యభాగాన్న్వి వారికిన్‌= పాండవులకు; ఒసంగి= ఇచ్చి; 
నీ పాలు= నీకు సంబంధించిన రాజ్యభాగాన్ని సుతులకు +ఎల్లన్‌= నీ కొడుకులకు అందరికీ; పంచి ఇచ్చి= పంచిపెట్టి; 
చలమున్‌+విడిచి= మొండిపట్టు వదలి; ధర్మము+అలవడన్‌= ధర్మము నిలబడునట్లుగా; సీ బుద్ధిన్‌= నీ జ్ఞానమును; 
చొనుపుము+అయ్య= ప్రవర్తింపజేయుము; కులమున్‌= వంశమును; మనుపుము+అయ్య= నిలబెట్టమయ్యా!. 
తా : రాజా! నీ తమ్ముని కొడుకులకు వారి తండ్రి భాగాన్ని పంచి ఇయ్యి. నీ భాగాన్ని నీ కొడుకులందరికీ పంచిపెట్టు. 
పట్టుదలకు పోకుము. మంచిబుద్ధితో ప్రవర్తించి, వంశాన్ని నిలబెట్టుము. 


చ. వినుము నృపాల! నా పలుకు, వేయును నేల సమీరసూతి నీ 

తనయుల పేరు విన్నం బదతాడిత దుష్టభుజంగమంబు చా 

డ్పునం గనలొందు నింతయును మున్నునుం జెప్పితింగాదె వాని చే 

తన భవదీయపుత్రులకుందప్పదు మృత్యు వదెన్ని భంగులన్‌. 26 
ప్రతి : నృపాల!= మహారాజా!) నా పలుకు వినుము= నా మాట విను; వేయునున్‌+ఏల= వేయి మాటలెందుకు; 
సమీరసూతి= వాయుపుత్రుడైన భీమసేనుడు; నీ తనయుల పేరు= నీ కుమారుల పేరు; విన్నన్‌= వినగానే) పద= 
కాలిచేత; తాడిత= త్రొక్కబడిన; దుష్ట= క్రోధంతో ఒళ్ళు తెలియని; భుజంగమంబు చాడ్పునన్‌= పామువలె; కనలు+ఒందున్‌= 
కోపంతో మండిపోతున్నాడు; ఇంతయును= ఈ సంగతంతా; మున్నునున్‌= ఇంతకు ముందుకూడ; చెప్పితిన్‌+కాదె= 
చెప్పాను కదా!; వానిచేతను+అ= ఆ భీమసేనుని చేతిలోనే) భవదీయపుత్రులకున్‌= నీ కొడుకులకు; ఎన్ని భంగులన్‌= 
ఎన్ని విధాలుగానైనా సరే; మృత్యువు+అది= ఆ రానున్న చావు; తప్పదు= తప్పిపోదు. 
తా :; రాజా! నామాట విను. వెయ్యిమాటలు చెప్పనవసరం లేదు. నీ కొడుకుల పేర్లు వింటేనే చాలు, భీముడు తోక 


త్రొక్కిన త్రాచువలె మండిపడుతున్నాడు. ఇదంతా ముందే నీకు చెప్పాను. ఎలాగైనా నీ కుమారులకు వాని చేతిలో చావు 
తప్పదు. 


వ. అదియునుంగాక 27/ 
ప్రతి :; అదియునున్‌+కాక 


తా : అంతే కాకుండగా 


10 శ్రీమహాభాగవతము 


క. నీ పుత్రుల శౌర్యంబును, చాపాచార్యాపగాత్మజాత కృపభుజా 

టోపంబును గర్జు దురా, లాపంబును నిజముగాందలంతె మనమునన్‌. 28 
ప్రతి : నీ పుత్రుల= నీ కుమారులయొక్క శౌర్యంబును = వీరత్వమును; చాప+ఆచార్య= ద్రోణునియొక్క ఆపగా+ఆత్మజాత = 
గంగాసుతుడైన భీష్మునియొక్క కృప= కృపాచార్యునియొక్క భుజ+ఆటోపంబును = భుజబలమును; కర్ణు= కర్ణునియొక్క 
దుర్‌+ఆలాపంబునున్‌= అసందర్భ ప్రలాపాన్ని మనమునన్‌= నీ మనస్సులో; నిజముగాన్‌= నిజమేనని; తలంతు+ఎ= 
భావిస్తున్నావా? 
తా : రాజా! నీ కొడుకుల వీరత్వం, భీష్మద్రోణకృపుల భుజబలం, కర్ణుని (ప్రేలాపనలు ఇవన్నీ నిజమే అనుకొంటున్నావా? 
వ. అట్లేని వినుము. 29 
ప్రతి : అట్లు+ఏనిన్‌= అలా అయినట్లయితే; వినుము= ఆలకించు. 
తా : అలా అయితే నేను చెప్పేది విను. 


ఏ పరమేశుచే జగము లీ సచరాచరకోటితో సము 

ద్దీపిత మయ్యె; నే విభుని దివ్యకళాంశజు లబ్జ్బగర్భ గౌ 

రీపతి ముఖ్యదేవ ముని బృందము; లెవ్వం డనంతుం డచ్యుతుం 

దా పురుషోత్తముండు కరుణాంబుధి గృష్టుండు వో నరేశ్వరా! 380 


ప్రతి : నర+ఈశ్వరా= మహారాజా!) ఏ పరమేశుచేన్‌= ఏ పరమేశ్వరునివలన; జగములు= లోకములు; ఈ సచర+అచర 
కోటితోన్‌= కోట్లకొలదిగా ఉన్న న్ధ్థావర జంగమములతో కలిసి; సమ్‌ +ఉద్దీపితము +అయ్యెన్‌= ప్రస్ఫుటంగా ఏర్పడినవో!; 
అబ్ద్బగర్భ= (బ్రహ్మ గౌరీపతి= ఈశ్వరుడు; ముఖ్య= మొదలైన; దేవ= దేవతలు; మునిబ్బందము= మహర్షుల సముదాయము; 
ఏ విభుని= ఏ ప్రభునియొక్క దివ్యకళా+అంశజులు= దివ్యకళలనుండి అంశభూతంగా ఆవిర్భవించారో; అనంతుందు= 
అంతము లేనివాడు; ఎవ్వండు= ఎవదో; అచ్యుతుందడు = జారుపాటు లేనివాడు; ఆ+పురుష+ఉత్తముండు= అటువంటి 
ఆ పురుషక్రేష్టుడు; కరుణా+అంబుధి= దయాసముద్రుడు; కృష్ణుండు +పో= కృష్ణుడే కదా! 


ఉం 


తా ; మహారాజా! ఏ పరమేశ్వరుని అనుగ్రహంవల్ల ఈ లోకాలు స్థావరజంగమాలతో కూడి ప్రకాశిస్తున్నాయో; బ్రహ్మ, 
శంకరుడు మొదలైన దేవతలు, మహర్షులూ అందరూ ఏ ప్రభువు దివ్యకళలనుండి జన్మించారో; ఎవ్వడు అనంతుడో; 
ఎవ్వడు అచ్యుతుడో; ఆ పురుషోత్తముడే దయాపయోనిధి అయిన శ్రీకృష్ణుడు. 
ట్‌. అట్టి జగన్నివాసుండు మురాసురఖేది పరాపరుండు చే 

పట్టి సఖుండు వియ్యమును బాంధవుండున్‌ గురుండున్‌ విభుండునై 

యిట్టల మైన (ప్రేమమున నెప్పుడుం దోడ్పడుచుండు వారలన్‌ 

జుట్టనవైేల నెవ్వరికిం జూపంగ వచ్చును బార్థివోత్తమా! త 
ప్రతి : పార్థివ+ఉత్తమా! = మహారాజా!; అట్టి= పైని చెప్పిన విధంగా? జగత్‌+నివాసుండు= ప్రపంచమంతయూ తన 
నివాసంగా కలవాడు; ముర+అసురభీది= మురుదనే రాక్షసుని చంపిన విష్ణుస్వరూపుడు; పర+అపరుందు=హూపరములన్నియు 


తృతీయస్కంధము 111 


తానే అయినవాడు; సఖుందడు= స్నేహితుడు; వియ్యమును= వియ్యంకుడు; బాంధవుండున్‌= బంధువు; గురుండున్‌= 
మార్గదర్శియు; విభుండున్‌+ఐ= ప్రభువును అయి; చేపట్టి= స్వీకరించి; ఇట్టలము+ఐన= అధికమైన; (ప్రేమమునన్‌= 
అనురాగంతో; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; తోద్పడుచుండున్‌= ఎవరికి సాయపడుతూ ఉంటాడో; వారలన్‌= అటువంటి 
పాండవుల; జుట్టనవ్రేలన్‌= చూపుడు వైలితో; ఎవ్వరికిన్‌+చూపంగవచ్చును= ఎవరు చూపించగలరు? 

తా : అటువంటి జగన్నివాసుడు, మురాసురుని చంపినవాడు, పరాపరస్వరూపుడు (సర్వశ్రేష్టుడు) అయిన శ్రీకృష్ణుడు 
పాండవులకు స్నేహితుడై, వియ్యంకుడై, బంధువై, గురుడై, ప్రభువై ఎంతో (ప్రేమతో ఎల్లపుడూ కాపాడుతుంటాడు కదా! 
అటువంటి పాండవులను కనీసం వైలెత్తి చూపించేందుకు ఎవరికైనా సాధ్యమవుతుందా? 


విశే ; పరాపరుండు, ప్రకృతికంటె జీవునకంటె వెరయినవాడు. 


ఉ. కావునం బాండునందనులం గాజియపెట్టక రాజ్యభాగమున్‌ 
వావిరి నిచ్చి రాజ్యమును వంశముం బుత్రుల బంధువర్గమున్‌ 
గావుము; కాక లోభియగు కష్టసుయోధను మాట వింటీవే 
భూవర! నీ యుపేక్ష నగుంబో కులనాశము బంధునాశమున్‌. తై 


ప్రతి : భూవర!= మహారాజా!; కావునన్‌= అందుచేత; పాండునందనులన్‌= పాండురాజుకుమారులను; కాజియ పెట్టక = 
బాధపెట్టకుండా; రాజ్యభాగమున్‌= రాజ్యంలో వారి భాగాన్ని వావిరిన్‌+ఇచ్చి= పద్ధతిగా పంచి ఇచ్చి; రాజ్యమును= 
రాజ్యాన్ని వంశమున్‌= వంశాన్ని పుత్రులన్‌= కొడుకులను; బంధువర్గమున్‌= చుట్టాలను; కావుము= రక్షించుము; 
కాక= అలా కాకుండా; లోభి+అగు= పరద్రవ్యాన్ని ఆశించే; కష్టసుయోధనుమాటన్‌= దుష్టుడైన దుర్యోధనుని మాటను; 
వింటివి+ఏన్‌ = విన్నట్లయితే (లేదా); నీ+ఉపేక్షన్‌= నీవు అంటీ ముట్టకుండగా మౌనం వహించినా, ఆ తటస్థ వైఖరివలన; 
కులనాశమున్‌= వంశనాశనమును; బంధునాశమున్‌= బాంధవవినాశనమును; అగున్‌+పో= జరుగును సుమా! 


తా : అందువల్ల పాండవులను బాధపెట్టకుండా వారి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చి, దేశాన్ని కులాన్ని కుమారులను, 


మిగిలిన బంధువర్గాన్ని రక్షించు. అలా కాకుండా లోభియైన దుర్మార్డుడైన దుర్యోధనుని మాట విన్నాా ఉదాసీనంగా 
వ్యవహరించినా దానివల్ల కులనాశం, బంధునాశం కూడా జరుగుతుంది. 


తే. ఒకనికై యిట్లు కుల మెల్ల నుక్కడంప, నెత్తుకొనంజూచె దిది నీతియే నృపాల! 

వినుము నా మాట; నీ సుయోధనుని విడిచి, కులము రాజ్యంబుందేజంబు నిలుపవయ్య! 38 
ప్రతి: నృపాల! = మహారాజా!; ఒకనికి+ఐ = ఒక్కడికోసం; ఇట్లు= ఈ విధంగా; కులము+ఎల్లన్‌ = వంశమంతటినీ; 
ఉక్కడంపన్‌= నశింపజేసికోవడానికి; ఎత్తుకొనన్‌+చూచెదు= ప్రయతల్నిస్తున్నావు; ఇది నీతి+వ?= ఇది న్యాయమేనా?; 
నా మాటన్‌ వినుము= నా పలుకును ఆలకించు; ఈ సుయోధనునిన్‌ విడిచి= ఈ దుర్యోధనుని విడిచిపెట్టి; కులమున్‌= 
వంశాన్ని; రాజ్యంబున్‌= దేశాన్ని తేజంబున్‌= ప్రతాపాన్ని నిలుపుము+అయ్య! = కాపాడవయ్యా! 


తా ; మహారాజా! ఒక్కడికోసం మొత్తం వంశాన్ని పాడు చేసుకుంటావా? ఇది న్యాయమేనా? నా మాట విని, 
ఈ దుర్యోధనుణ్ణి విడిచిపెట్టి నీ కులాన్ని ఈ దేశాన్ని నీ పరువును, ప్రతిష్టను కాపాడుకో. 


12 శ్రీమహాభాగవతము 


క. అని యిట్లు దథఖిమి చెప్పిన, విని దుర్యోధనుండు రోషవివశుందై తా 
నినతనయ శకుని దుశ్చా, సనుల నిరీక్షించి తామసంబునం బలికెన్‌. తశ 


ప్రతి : అని ఇట్లు= అని ఈ విధంగా; తటిమి చెప్పినన్‌= వేగంగా (ఆవేశంగా) విదురుడు చెప్పగా; దుర్య్వోధనుండు = 
సుయోధనుడు; విని= ఆలకించి; రోషవివశుండు+ఐ= కోపంతో ఒళ్ళు తెలియనివాదై; తాను= అతడు; ఇనతనయ = 
కర్ణుడు; శకుని= శకుని; దుశ్చాసనులన్‌= దుశాసనులను; నిరిక్షించి= చూచి; తామసంబునన్‌= అహంకారంతో; పలికెన్‌= 
మాట్లాడాడు. 


తా :; విదురుడు అలా చెప్పేసరికి దుర్యోధనుడు కోపంతో ఊగిపోయాడు. తనను తాను మరచిపోయాడు. వెంటనే కర్ణుణ్ణి, 
శకునిని, దుశ్చాసనుణ్ణి చూచి ఇలా అన్నాడు. 


క. దాసీపుత్రుని మీర లు, దాసీనుంజేయ కిటకుందగునె పిలువంగా? 
నాసీనుండై ప్రేలెడు, గాసిలి చెడిపోవ వెడలంగా నడువుండింకన్‌. తిర 


ప్రతి : మీరలు= మీరందరూ; దాసీపుత్రునిన్‌= దాసీపుత్రుదైన విదురుని; ఉదాసీనున్‌+చేయక= తటస్థంగా ఉండేలా 
చేయకుండా; ఇటకున్‌= ఈ సభకు; పిలువంగాన్‌ తగునె? = పిలువవచ్చునా?; ఆసీనుండు +ఐ= అతడిక్కడ కూర్చున్నవాడైై; 
ప్రేలెడున్‌= నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు; గాసిలి చెడిపోవన్‌= బాధతో కుమిలిపోయే విధంగా; ఇంకన్‌= వెంటనే; 
వెడలన్‌+కాన్‌= ఈ సభనుండి వెలుపలికి వెళ్ళునట్లు; నదడువుండు= గెంటివేయండి. 


తా : కర్ణశకుని దుశ్శాసనులారా! ఈ దాసీపుత్రుడు ఏదీ పట్టనట్లుగా ఒకమూల కూర్చోదగినవాడు. ఇతనిని ఇక్కడకు 
ఎందుకు రానిచ్చారు. వచ్చినవాడు మౌనంగా కూర్చోకుండా నోటికి వచ్చినట్లు ప్రేలుతున్నాడు. వెంటనే ఇతనిని బయటకు 
గెంటివేయండి అన్నాడు దుర్యోధనుడు. 


వ. అని యిట్లు దుర్యోధనుం డాడిన దురాలాపంబులు దనకు మనస్తాపంబుసేయం గార్యంబు విచారించి 
ధైర్యం బవలంబించి యొండు పలుక నొల్లక శరశరాసనంబులు విడిచి క్రోధంబు నడంచి వనంబునకు జని 
యందు. 86 


ప్రతి : అని+ఇట్లు= అని ఆ విధంగా; దుర్యోధనుండు= సుయోధనుడు; ఆడిన = పలికిన; దుర్‌+ఆలాపంబులు= ప్రేలాపనలు; 
తనకున్‌= విదురునకు; మనస్‌+తాపంబు = మానసికవేదనను; చేయన్‌= కలిగింపగా; కార్యంబున్‌= కర్తవ్యాన్ని విచారించి= 
ఆలోచించి; థైర్యంబు= ధీరత్వాన్ని అవలంబించి= పూని; ఒండు పలకన్‌ ఒల్లక= మరేదీ మాట్లాడేందుకిష్టపడక; 
శరశరాసనంబులు విడిచి= ధనుర్చాణాలను విడిచిపెట్టి; కోధంబున్‌= కోపాన్ని అడంచి= అణచిపెట్టి వనంబునకున్‌+చని= 
అడవికిపోయి; అందున్‌= ఆ అరణ్యంలో... 

తా; ఈ విధంగా దుర్యోధనుడు అహంకారంతో మాట్లాడిన మాటలకు ఎంతో మానసిక వ్యధను అనుభవించాడు 


విదురుడు. వెంటనే ఆలోచించాడు. ధైర్యం వహించాడు. మరొకమాట మాట్లాడకుండా, విల్లమ్ములు అక్కడే విడిచిపెట్టి, 
కోపాన్ని అణచిపెట్టుకుని, అడవికి వెళ్ళిపోయాడు. 


విశే : దుర్యోధనుని మాటలకు విదురునికి కోపం వచ్చింది. కాని సమయము కాదని దానిని దిగమింగాడు. 'తన 
కళ్లముందు తప్పు జరుగుతున్నా స్పందించకపోతే అది వారల చేటగు అని భారతంలో కృష్ణుడన్నాడు. సమయాసమయాలు 


తృతీయస్కంధము 13 


గుర్తించకుండా తీవ్రంగా స్పందిస్తే “తన కోపమె తన శత్రువు అవుతుంది. అందుకని తగిన సమయంకోసం నిరీక్షిస్తూ, 
అంతవరకూ తన కోపాన్ని దిగమింగగలిగే వారినే జితక్రోధులు అంటారు. 


వ. విష్ణస్వయంవ్యక్త విమలభూములను బవిత్రంబులగు హరిక్షేత్రములను 
నెలకొని దేవతానిర్మితహరిదివ్యభూముల గంగాదిపుణ్యనదుల 
సిద్ధపురాణప్రసిద్ధ పుణ్యాశ్రమ స్థలముల నుపవనస్థలములందు 
గంధమాదనముఖక్ష్యాభృత్తటంబుల మంజులగిరికుంజపుంజములను 


తే. వికచకైరవ పద్మ హల్లక మరంద, పాన పరవశ మధుకర గాన బుద్ధ 
రాజహంస విలాస విరాజమాన, మగుచుం జెలువొందు పంకేరుహాకరముల. త్రి 


ప్రతి : విష్ణస్ప్తయంవ్యక్త= విష్ణువు స్వయంగా వెలసిన; విమల= స్వచ్చమైన; భూములను= ప్రదేశాలను; పవిత్రంబులు+అగు= 
పవిత్రములైన; హరిక్షేత్రములందు = వైష్ణవక్షేత్రములను; దేవతానిర్మిత= అమరులచే నిర్మించబడిన; హరి= హరియొక్క 
దివ్యభూములన్‌= దివ్యస్థలాలలోను; గంగా+ఆది పుణ్యనదులన్‌= గంగ మొదలగు పుణ్యనదులలోను; సిద్ధ= సిద్ధులు 
నివసించిన; పురాణ= పురాతన; ప్రసిద్ధ= ఖ్యాతి చెందినటువంటి; పుణ్య+ఆశ్రమ స్థలములన్‌= పవిత్రమైన ఆశ్రమ 
ప్రదేశములలోను; ఉపవనస్థలములు +అందున్‌= వాటికి సమీపమందున్న వనములలోను; గంధమాదన ముఖ= 
గంధమాదనము మొదలైన; క్షాభృత్‌+తటంబులన్‌= కొందచరియలలోను; మంజుల = అందమైన; గిరి= కొందలలోగల; 
కుంజపుంజములను= పొదరిండ్ల సముదాయములలోను; వికచ= వికసించిన; కైరవ= కలువల; పద్మ= తామరల; 
హల్లక = ఎలజ్జికలువలలోని; మరంద= తేనెను; పాన= త్రాగుటచే; పరవశ= పరవశించిన; మధుకర= తుమ్మెదలు చేయు; 
గాన= గానమునకు; బుద్ధ= మేలుకొనిన; రాజహంస= రాజహంసలయొక్క విలాస= విలాసములచే; విరాజమానము+ 
అగుచున్‌= ప్రకాశిస్తూ; చెలువు+ఒందు= ఒప్పుచున్న పంకేరుహ+ఆకరములన్‌= పద్మాకరములయందు 
(సరస్సృమీపములయందు); నెలకొని= నిలిచి... 


తా; అలా అన్నీ విడిచిపెట్టి వెళ్ళిన విదురుడు శ్రీహరి స్వయంగా వెలసిన పవిత్ర ప్రదేశాలను, వైష్ణవ క్షేత్రాలను, దేవతలు 
నిర్మించిన దివ్యస్థలాలను, గంగ మొదలైన పుణ్యనదులను, పురాణ ప్రసిద్ధములైన సిద్ధాశ్రమాలను, తపోవనాలను, ఇంకా 
గంధమాదనంవంటి కొండచరియలను, అక్కడి చక్కని పొదరిండ్లను, వికసించిన కలువలు, చెంగలువలు, పద్మాలలోని 
మకరందాన్ని త్రాగి పరవశించిన తుమ్మెదలు చేసే రుంకారాలకు మేలుకొన్న రాజహంసల విలాసాలతో అందగించుచున్న 
సరోవరాలను చూస్తూ ఉన్నాడు. 

క. మజణజియును బుష్యాశ్రమ వన, సరి దుపవన నద పుళింద జనపద గిరి గ 

హ్వర గోష్ట యజ్ఞశాలా, పుర దేవాయతన పుణ్యభూములయందున్‌. 88 

ప్రతి : మజియును= అంతేకాక; బుషి+ఆశ్రమ= మునుల ఆ(శమాలు; వన= తపోవనాలు; సరిత్‌= నదులు; ఉపవన= 
వాటికి సమీపమున ఉన్న చిన్న చిన్న వనాలు; నద= నదాలు; పుళింద జనపద= బోయవారు నివసించు ప్రదేశాలు; 
గిరిగహ్వర= పర్వత గుహలు; గోష్ట= గోశాలలు; యజ్ఞశాలా= యాగశాలలు; పురదేవాయతన= ఆయా జనపదాలలోని 
దేవాలయాలు; పుణ్యభూముల+అందున్‌= ఇంకా ఎన్నో పుణ్యభూములలో (సంచరించాదడు.. 


14 శ్రీమహాభాగవతము 


తా : అంతేకాకుండగా మునుల ఆశ్రమాలను సందర్శించాడు విదురుడు. తపోవనాలు, నదులు, వాటికి దాపుననున్న చిన్న 
చిన్న వనాలు, నదాలు, జోయవారు నివసించే ప్రదేశాలు, కొండగుహలు, గోశాలలు, యజ్ఞవాటికలు, జనపదాలలోని 
దేవాలయాలు మరెన్నో పుణ్యభూములను చూస్తూ సంచరించాడు. 


విశే ; నదము అనగా తూర్పునుండి పడమరకు ప్రవహించే ఏరు. 


క. కూరలుం గాయలునీ ళ్శా, హారముగాం గొనుచు నియమ మలవడంగ నసం 

స్మార శరీరుం డగుచు ను, దారత నవధూతవేషధరుండై వరుసన్‌. 39 
ప్రతి :; కూరలున్‌= ఆకుకూరలు; కాయలున్‌= కాయలును; నీళ్ళు= నీరు మాత్రమే; ఆహారముగాన్‌= భోజనంగా; 
కొనుచున్‌= స్వీకరిస్తూ నియమము= ఆహారవిహారాలలో నియమాలు; అలవడంగన్‌= అభ్యాసంలోకి రాగా అసంస్మార 
శరీరుండు+అగుచున్‌= స్నానాదులు లేనివాడు; ఉదారతన్‌= బెదార్యగుణం కలిగినవాడై; అవధూత వేషధరుండు+ఐ= 
పరివ్రాజకవేషాన్ని ధరించినవాడై; వరుసన్‌= క్రమంగా... 


తా : విదురుడు ఆయా ప్రదేశాలు తిరుగుతున్నాడు. ఆకులు, కూరలు, నీళ్ళు తప్ప వేరే ఆహారమేదీ తీసుకోవడం లేదు. 
శరీరసంస్కారంకూడా చేసుకోవడం లేదు. అవధూతవేషంలో అడవులలో సంచరిస్తున్నాడు. 


విశే ; అవధూత అంటే దిగంబర సన్వా్యాసి అని శబ్బరత్నాకరం. కేవల బ్రహ్మనిష్టతో వర్ణాశ్రమాలను విడిచిన సన్వాాసి అని 
సూర్యరాయాంధ్ర నిఘంటువు. అవధూత అనడమే వాడుక. 


క. హర్షము గదురంగ భారత, వర్షమునంగలుగు పుణ్యవరతీర్థము లు 
తృర్షంజూచుచు విగతా, మర్షుండై సంచరించె మనుజవరేణ్యా! శ్షే0 
ప్రతి: మనుజవరేణ్యా! = పరీక్షిన్మహారాజా!; హర్షము+కదురంగన్‌= సంతోషం అతిశయించగ్గా; భారతవర్షమునన్‌+కలుగు = 


భరతఖండంలో ఉన్న; పుణ్యవరతీర్ధములు = మిక్కిలి పుణ్యప్రదాలైన నదీనదాలు; ఉత్మర్షన్‌+చూచుచున్‌= ఉత్సాహంతో 
చూస్తూ విగత +అమర్చుండు +ఐ= కోపము లేనివాడై (ప్రశాంతచిత్తుడై); సంచరించెన్‌= విదురుడు సంచరించాడు. 


తా; పరీక్షిన్మహారాజా! (శుకమహర్షి చెప్పుచున్నాడు) విదురుడు సంతోషంతో; కోపాది వికారాలు లేనివాడై, భరతఖందంలో 

ఉన్న పుణ్యనదీనదాలనన్నిటిని చూస్తూ సంచరించాడు. 

వ. ఇట్లు సంచరించుచుం బ్రభాసతీర్ధమ్మునకు వచ్చునపుడు త్తే 

ప్రతి : ఇట్లు= ఇలా; సంచరించుచున్‌= తిరుగుతూ; ప్రభాసతీర్ధమునకున్‌= ప్రభాసమనే తీర్చానికి; వచ్చునపుడు= వచ్చే 

సందర్భంలో 

తా : విదురుడు అలా సంచరిస్తూ క్రమంగా ప్రభాసతీర్థానికి చేరుకొన్నాడు. అప్పుడు 

చ. అరుగుచు దైత్యభేదన దయాపరిలబ్ధ సమస్త మేదినీ 
భరణధురంధరుండగుచుంబాందుసుతాగ్రజుండొప్పుచుండ న 


త్తజి విదురుందుందత్సరిదుదంచిత సాల రసాల మాధవీ 
కురవక మాలతీ వకుళ కుంజ లసత్తటమందు నున్నెడన్‌. శ్త2 


తృతీయస్కంధము 15 


ప్రతి : దైత్యభేదన= దైత్యులను మర్దించే శ్రీకృష్ణుని; దయా= అనుగ్రహంచేత; పరిలబ్ధ= సంప్రాప్తించిన; సమస్త= 
పూర్ణమైన; మేదినీ భరణ= భూమిని భరించడంలో; ధురంధరుండు +అగుచున్‌= సమర్భుడగుచు; పాండుసుత+ 
అగ్రజుండు= ధర్మరాజు; ఒప్పుచుందన్‌= ప్రకాశిస్తూ ఉండగా; ఆ+తటిన్‌= ఆ సమయంలో; అరుగుచున్‌= సర్వపుణ్యక్షేత్రాలు 
సంచరిస్తున్నవాడై; తద్‌= ఆ ప్రభాసతీర్థ 'ప్రాంతమందున్న సరిత్‌= నదులు; ఉదంచిత= గొప్పవైన; సాల= మద్దిచెట్లు; 
రసాల= మామిడిచెట్టు; మాధవీ= గురువెందలతలు; కురవక = ఎట్టి గోరంట చెట్లు; మాలలీ= జాజిలతలు; వకుళ= 
పొగడచెట్లు; కుంజ= పొదరిండ్లు; వీటితో; లసత్‌= ప్రకాశించుచున్న తటము+అందున్‌= నది ఒడ్డున; విదురుండున్‌= 
విదురుడు; ఉన్న+ఎడన్‌= ఉండగా. 

తా ; విదురుడు అలా సంచరిస్తూ, శ్రీ కృష్ణుని దయవల్ల సంప్రాప్తమైన రాజ్యాన్ని ధర్మరాజు పాలిస్తున్న ప్రదేశానికి చేరుకొన్నాడు. 
అక్కడి మద్ది, మామిడి, గురివెంద, ఎర్రగోరింట, మాలతి, పొగడ మొదలైన చెట్లు, తీగలతోకూడిన ఒక నది ఒడ్డున 
నివసించాడు. 


చ నరవర! వేణుజానలవినష్ట మహాటవిమాడ్మిం బాండు భూ 

వర! ధృతరాష్ట్ర సూను లనివార్య నిరూఢ విరోధ మెత్తి యొం 

డొరుల జయింపంగోరి కదనోర్వింగురుక్షితిపాలముఖ్యు లం 

దజు మృతు లౌటయున్‌ విని ఘనంబుగ శోకనిమగ్నదచిత్తుండై. త్తి 
ప్రతి : నరవర= పరీక్షిన్మహారాజా!; వేణుజ+అనల= వెదురులలో పుట్టిన అగ్నిచేత; వినష్ట= నశించిన; మహా+అటవి 
మాడిన్‌= గొప్ప అరణ్యంవలె; పాండుభూవర ధృతరాషష్ట సూనులు= పాండురాజుయొక్క ధృతరాహునియొక్క కుమారులు; 
అనివార్య= వారింపనలవికాని; నిరూఢ= ప్రసిద్ధమైన; విరోధము+ఎత్తి= కలహం పెట్టుకొని; ఒండొరులన్‌= ఒకరిని 
మరొకరు; జయింపన్‌+కోరి= గెలవాలని ఆశించి; కదన +ఉర్విన్‌= రణభూమిలో; కురుక్షితిపాలముఖ్యులు = దుర్యోధనుడు 
మొదలగు ప్రసిద్దులు; అందజున్‌= అందరూ; మృతులు+బెటయున్‌= చనిపోవుటనుగూర్చి; విని= ఆలకించి; ఘనంబుగన్‌= 
మిక్కిలిగా; శోక నిమగ్నచిత్తుందు+ఐ= దుఃఖంలో మునిగిపోయిన మనస్సు కలవాడై... 
తా; పరీక్షిన్మహారాజా! ధర్మరాజు పరిపాలిస్తున్న ప్రాంతానికి చేరువలోనున్న విదురుడు మహాభారత సంగ్రామం గురించి 
విన్నాడు. వెదుళ్లలో పుట్టిన అగ్ని మొత్తం అడవిని కాల్చివేసినట్టు, కారవపాండవుల మధ్య పుట్టిన కలహం దుర్యోధనుడాదిగా 
ఎందరో మహారాజులను పొట్టన బెట్టుకొన్నదని విని ఎంతో దుఃఖించాడు. 
ఉ. అఆ యెడం గాలు దన్నక రయంబున నెంగి సరస్వతీనదీ 

తోయములందుంగ్రుంకి మునితుల్యుండు వే చనియెం దనూనపా 

త్రోయరుహాప్తభార్గవ పృథుత్రిత సోమ సుదాస శక్తి భృ 

ద్వాయు యమాభిధానయుత వాహినులందనురక్తింగ్రుంకుచున్‌. డ్తే్ష 
ప్రతి : మునితుల్యుండు= బుషివంటివాడైన విదురుడు; ఆ యెడన్‌= ధర్మరాజు పరిపాలనలో ఉన్న ఆ ప్రాంతమందు; 
కాలు+తన్నక= కాలు నిలువక; రయంబునన్‌+ఏంగి= వేగంగా బయలుదేరి; సరస్వతీనదీతోయముల +అందున్‌= సరస్వతీనది 
నీళ్లలో; క్రుంకి= మునిగి; తనూనపాత్‌= అగ్ని తోయరుహ+ఆప్త= సూర్యుడు; భార్గవ= శుక్రుడు; పృథు= పృథువు; త్రిత= 


16 శ్రీమహాభాగవతము 


త్రితుడు; సోమ= సోముడు; సుదాస= సుదాసుడు; శక్తిభృత్‌= శక్తి అను ఆయుధమును ధరించిన కుమారస్వామి; 
వాయు= వాయువ్వు యమ= యముడు; అభిధానయుత= అనువారి యొక్క పేర్లతో కూడి ప్రసిద్ధములైన; వాహినులు+ 
అందున్‌= నదులయందు; అనురక్తిన్‌= ఆసక్తితో; క్రుంకుచున్‌= స్నానంచేస్తూ; వే చనియెన్‌= వేగంగా వెళ్ళాడు. 
తా; జ్ఞాతి (దాయాది) వర్దంలో పెక్కురు యుద్ధంలో మరణించారని తెలిసి, అక్కడ ఉండడానికి కాలు నిలువలేదు 
విదురునికి. బుషికల్పుడైన అతడు అక్కడనుంది బయలుదేరి, సరస్వతీనదిలో స్నానం చేశాడు. అక్కడనుండి అగ్ని సూర్య, 
శుక్ర, పృథు, త్రిత, సోమ, సుదాస, కుమార, వాయు, యమ నామధేయాలతో ప్రసిద్ది పొందిన అన్ని నదులలోనూ 
స్నానం చేస్తూ వేగంగా ప్రయాణం సాగించాడు. 
ఉ. వెందియుం బుణ్యభూములం బవిత్రసరిత్తులం జూచుచున్‌ రమా 

మండనుండుండు దివ్యరుచిమన్మణి చారుకవాట గేహళీ 

మండిత సౌధగోపుర విమానము లున్నతభక్తిం జూచుచున్‌ 

నిండిన వేడ్మం గృష్టపద నీరజచింతనుందై క్రమంబునన్‌. శీర్‌ 
ప్రతి : వెండియున్‌= మరియు; పుణ్యభూములన్‌= పుణ్యభూములందున్ను పవిత్రసరిత్తులన్‌= పవిత్రములైన నదులను; 
చూచుచున్‌= దర్శిస్తూ రమామందనుందడు = లక్ష్మీవల్లభుడైన విష్ణుమూర్తి ఉండు = నివసించు; దివ్య= శ్రేష్టమైన; రుచిమత్‌= 
కాంతితో నిండిన; మణి= మణులను పొదిగిన; చారు= అందమైన; కవాట= తలుపులు; గేహళ్లీ= గదపలతో; మండిత = 
విరాజిల్లుచున్ను సౌధ= రాజగ్భహాలను; గోపుర= గోపురాలను; విమానముల్‌= విమానాలను; ఉన్నతభక్తిన్‌= మిక్కిలి 
భక్తితో; చూచుచున్‌= సందర్శిస్తూ నిండిన వేడ్మన్‌= మిక్కిలి సంతోషంతో; కృష్ణ= కృష్ణునియొక్క పదనీరజ= పాదపద్మముల; 
చింతనుండు+ఐ= స్మరణ కలవాడై) క్రమంబునన్‌= క్రమంగా... 
తా : విదురుడు పుణ్యస్టలాలను చూస్తున్నాడు. పవిత్ర తీర్థాలను సేవిస్తున్నాడు. మాధవుడు కొలువుండే దేవాలయాలను, 
రకరకాల మణులను పొదిగిన ఆ మందిరాల తలుపులను, గదడపలను, రాజగ్భహాలను, గోపురాలను, విమానాలను 
చూస్తూ, గోవిందుని పాదపద్నాలనే స్మరించుకొంటూ క్రమంగా ముందుకు సాగిపోయాడు. 


ఆస్థి విదురుం డుద్ధవుంగని కృష్ణాదుల వృత్తాంతం బడుగుట ఆస్థిం 
చ. చని చని తొంటి మత్స్య కురుజాంగలభూము లతిక్రమించి చ 
య్యన యమునానదింగదిసి యచ్చట భాగవతున్‌ సరోజ లో 
చన దృఢభక్తు సద్దుణవిశారదు శాంతుని దేవమంత్రి శి 
ష్యుని మహితప్రసిద్ధుం బరిశోషితదోషుం బ్రబుద్దు నుద్ధవున్‌. 46 
ప్రతి : చని చని= విదురుడు అలా వెళ్ళి వెళ్ళి; తొంటి= ముందుగా? మత్స్య కురు జాంగల భూములు= మత్స్య కురు 
జాంగల భూములను; అతిక్రమించి= దాటి చయ్యన= వేగంగా; యమునానదిన్‌= యమునానదిని; కదిసి= సమీపించి; 


అచ్చటన్‌= అక్కడ; భాగవతున్‌= భగవంతునిపై అనురక్తి కలవాడు; సరోజలోచన= శ్రీహరియందు; దృఢభక్తున్‌= చెదరని 
భక్తి కలవాడు; సద్దుణ విశారదున్‌= ఉత్తమమైన గుణములు కలవాడు; శాంతునిన్‌= శాంతస్వభావం కలవాడు; 


తృతీయస్కంధము 1/7 


దేవమంత్రిశిష్యునిన్‌= రాజనీతిలో దేవతలమంత్రియైన బృహస్పతి శిష్యునివంటివాడు; మహితప్రసిద్దున్‌= మిక్కిలి ప్రసిద్దుడు; 
పరిశోషితదోషున్‌= పూర్తిగా శుష్కింపజేయబడిన దోషములు గలవాడు (దోషరహితుడు); ప్రబుద్దున్‌= మిక్ళిలి చైతన్యవంతుడును 
అయిన; ఉద్ధవున్‌= ఉద్ధవుని... 

తా; అలా ముందుకు సాగి, మత్స్య కురు జాంగల భూములను దాటి, యమునానదిని చేరుకున్నాడు. ఆ సమీపంలో ఉన్న 
గొప్ప భాగవతుడు, విశేషించి విష్ణుభక్తుడు, మంచి గుణాలు కలవాడు, శాంతస్వభావుడు, రాజనీతిలో బృహస్పతి 
శిష్యునివంటివాడు, లోకమంతా తెలిసినవాడు, దోషాలు లేనివాడు, బైతన్యస్వరూపుడు అయిన ఉద్ధవుని దర్శించాడు. 


క. కని యనురాగవికాసము, దన మనమునం దొంగలింపం దగ గాధాలిం 

గన మాచరించి నెయ్యం, బునం గుశలప్రశ్న సేసి ముదమునం బలికెన్‌. డా 
ప్రతి : కని= ఆ ఉద్ధవుని చూచి; అనురాగ వికాసము= అధికమైన స్నేహం; తన మనమునన్‌= తన హృదయంలో; 
తొంగలింపన్‌= ప్రకాశించగా; తగన్‌= ఆ స్నేహానికి తగినట్లుగ్యా గాధ+ఆలింగనము = బిగి కౌగిలిని; ఆచరించి= ఏర్పరచి, 
చేసి (గట్టిగా కౌగిలించుకొని) నెయ్యంబునన్‌= స్నేహపూర్వకంగా కుశలప్రశ్న+చేసి= క్షేమసమాచారాలు అడిగి తెలిసికొని; 
ముదమునన్‌= ఆనందంతో; పలికెన్‌= మాట్లాడాడు. 


తా:ఆ ఉద్ధవుని చూడగానే విదురుని మనసు ఆనందంతో పరవశించింది. గట్టిగా కౌగిలించుకొన్నాడు. కుశల ప్రశ్నలు 
వేశాడు. ఆనందంగా మాట్లాడసాగాడు. 


క. హరిభక్తులు పుణ్యాత్ములు, దురితవిదూరులు విరోధిదుర్షమమబలులుం 
గురుకులతిలకులు గుంతీ, వరసూనులు గుశలులే యవారితభక్తిన్‌. శీర 

ప్రతి : హరిభక్తులు= కృష్ణునియందు భక్తిగలవారు; పుణ్య+ఆత్ములు= పవిత్రమైన చరిత్ర కలవారు; దురితవిదూరులు = 
పాపరహితులు; విరోధి దుర్ద్మమబలులున్‌= శత్రువులు సాధింపలేని బలం కలవారు; కురుకులతిలకులు = కురువంశానికే 
అలంకారమైనవారు అయిన; కుంతీవరసూనులు = కుంతీదేవియొక్క కుమార ్రేష్టులు; అవారితభక్తిన్‌= తిరుగులేని భక్తితో; 
కుశలులు +ఏ= క్షేమంగా ఉన్నారా? 

తా : విదురుడు అడుగుతున్నాడు. ఉద్ధవా! కృష్ణభక్తులు, పవిత్ర చరిత్రులు, పాపరహితులు, శత్రువులకు అసాధ్యులు, 
కురుకులాలంకారులు అయిన కుంతీకుమారులు భక్తిప్రపత్తులతో క్షేమంగా ఉన్నారా? 


విశే :; మాద్రి చనిపోయిన తరువాత కుంతి నకులసహదేవులనుకూడ తన పిల్లలుగానే ప్రేమగా పెంచింది. కనుక 
కుంతీకుమారులు అంటే పాండవులు ఐదుగురు అని అర్థం. పూర్వం తనకు తెలిసినపుడు పాందవులందరూ కృష్ణునియందు 
మిక్కిలి భక్తితత్పరులు. ఇప్పుడు రణరంగంలో విజయం సాధించి, రాజ్యాధికారం పొందిన తరువాత కూడా అహంకారం 
పొందకుండగా కృష్ణునియందు మునుపటివలె భక్తితో ఉంటున్నారు కదా! అని '“అవారితభక్తిన్‌” అనే మాటకు అర్థం. 


చ. హరి దన నాభిపంకరుహమందు జనించిన యట్టి భారతీ 
శ్వరుం డతిభక్తి వేండ యదువంశమునన్‌ బలకృష్ణమూర్తులై 
పరంగ జనించి భూభరముంబాపిన భవ్యులు రేవతీందిరా 
వరు లట శూరసేనుని నివాసమునన్‌ సుఖ మున్నవారలే? త్త 


18 శ్రీమహాభాగవతము 


ప్రతి : హరి= విష్ణుమూర్తి తన= తనయొక్క నాభిపంకరుహము +అందున్‌= బొడ్దుతామరయందు; జనించిన +అట్టి= 
ఉద్భవించినట్టి; భారతీ+ఈశ్వరుండు = శారదాపతియైన బ్రహ్మ అతిభక్తిన్‌= మిక్షిలి భక్తితో; వేండన్‌= ప్రార్థింపగా; 
యదువంశమునన్‌= యాదవకులమందు; బలకృష్ణమూర్తులు+ఐ= బలరాముడుగా, కృష్ణుడుగా; పరంగన్‌= ఒప్పిదముగా; 
జనించి= అవతరించి; భూభరమున్‌= పుడమి బరువును; పాపిన= పోగొట్టిన; భవ్యులు= మహాత్ములు; రేవతీ+ఇందిరావపలు = 
రేవతికి మరియు లక్ష్మికి నాథులు; అటన్‌= అక్కడ; శూరసేనుని= తాతగారైన శూరసేనునియొక్క నివాసమునన్‌= 
ఇంటిలో; సుఖమున్నవారలు +ఏ? = కుశలంగా ఉన్నారా? 


తా : పూర్వం తన నాభికమలంలో పుట్టిన బ్రహ్మ వేడుకొనడంచేత బలరాముడుగా, కృష్ణుడుగా యదువంశంలో అవతరించి, 
భూభారాన్ని తగ్గించారు. వారు తాతగారైన శూరసేనుని ఇంట క్షేమంగా ఉన్నారా? 


చ. కురుకులు లాదరింపంగ సఖుండును నాప్ప్తుండునై తనర్చి సో 
దర తరుణీజనంబులను దత్పతులంగడు గారవంబునం 
గరుణ దలిర్చ నాత్మజులకంటెం బ్రియోన్నతిం బ్రోచువాండు సు 
స్థిరమతి నున్నవాండె వసుదేవుండు వృష్టికులప్రదీపకా! ర్‌0 


ప్రతి : వృష్టికులప్రదీపకా! = వృష్టి వంశమునకు దీపమువంటి ఉద్ధవుడా!; కురుకులులు +ఆదరింపంగన్‌ = 
కురువంశీయులందరు ఆదరిస్తూండగా; సఖుండునున్‌= వారికి 'స్నేహితుడును; ఆప్తండును+ఐ= హితుడును అయి; తనర్చి= 
ప్రవర్తించి; సోదర= తోడబుట్టిన; తరుణీజనంబులను= ప్రీలను; తత్పతులన్‌= వారి భర్తలను; కడు గారవంబునన్‌ = 
మిక్కిలి గౌరవంతో; కరుణ తలిర్చన్‌= దయ అతిశయించగా; ఆత్మజులకంటెన్‌= తన కన్నబిడ్డ్దలకంటె; ప్రియ+ఉన్నతిన్‌= 
ఎక్కువ (ప్రేమతో; ప్రోచువాందడు = కాచుకొనువాడు అయిన; వసుదేవుందు= బలరామకృష్ణుల తండ్రి అయిన వసుదేవుడు; 
సుస్థిరమతిన్‌= ప్రశాంతమైన మనస్సుతో (క్షేమంగా); ఉన్నవాండు+ఎ? = ఉన్నాడు కదా! 


తా ; కురువంశీయులందరూ ఎంతో ఆదరిస్తూందడగా అందరికీ స్నేహితుడుగా, వియ్యంకుడుగా, చెల్లెళ్ళను, వారి భర్తలను 
ఎంతో ఆదరంగా, ఆప్యాయంగా అందరినీ కన్నబిద్దలకంటె ఎక్కువ (ప్రేమగా చూసుకొనే వసుదేవుడు కుశలంగా ఉన్నాడా? 


శా. కందర్పాంశమునం దనూజుంబడయంగామించి భూదేవతా 
బృందంబున్‌ భజియించి తత్మరుణ దీపింపం బ్రభావంబు పెం 
పొందన్‌ రుక్మిణి గన్న నందనుండు ప్రద్యుమ్నుండు భాస్వచ్చమూ 
సందోహంబులు దన్నుంగొల్వ మహితోత్సాహంబునన్‌ మించునే. ర్‌1 


ప్రతి : కందర్ప+అంశమునన్‌= మన్మథుని అంశతో; తనూజున్‌= కుమారుని; పదయన్‌= పొందవలెనని; కామించి= 
కోరుకొని; భూదేవతాబ్బందంబున్‌= బ్రాహ్మణుల సమూహమును; భజియించి= సేవించి; తద్‌+కరుణ= వారి దయ; 
దీపింపన్‌= వెలుగొంద; ప్రభావంబు= ఆ ఆశీశ్ళక్తి పెంపు+ఒందన్‌= అతిశయించగా; రుక్కిణి+కన్న= రుక్ళిణికి పుట్టిన; 
నందనుండు= కుమారుడైన; ప్రద్యుమ్నుండు= ప్రద్యుమ్నుడు అను పేరు గలవాడు; భాస్వత్‌+చమూ సందోహంబులు= 
ప్రకాశించే సేనాసమూహాలు; తన్నున్‌+కొల్వన్‌= తనను 'సేవిస్తుండగా; మహిత +ఉత్సాహంబునన్‌= మిక్కిలి ఉత్సాహంతో; 
మించును+ఏ= అతిశయించుచున్నాడు కదా! 


తృతీయస్కంధము 19 


తా: తనకు మన్మథుని అంశతో కొడుకు పుట్టాలని రుక్కిణి ఎందరో (బ్రాహ్మణులను సేవించి, వారి సూచనలమేరకు 
నోములు, వ్రతాలు ఆచరించి, చివరకు వారి దీవనలమేరకు ప్రద్యుమ్నుడికి జన్మనిచ్చింది. అతడు వీరుడై 'సేనాసమూహాలు 
సేవిస్తుండగా వైభవంతో వెలుగొందుతున్నాడు కదా! 


క. సరసిజలోచను కరుణా, పరిలబ్ధ సమస్త ధరణిపాలన మహిమం 

బరమప్రీతి సుఖించునె, చిరవిభవోదారుండుగ్రసేనుండు జగతిన్‌. ర్‌2 
ప్రతి : సరసిజలోచను= కృష్ణునియొక్క కరుణా= దయవలన; పరిలబ్ధ= పొందబడిన; సమస్తధరణి= మొత్తం భూమియొక్క 
పాలనమహిమన్‌= పరిపాలనయొక్క గొప్పతనంచేత; పరమప్రీతిన్‌= మిక్కిలి ఆనందంతో; చిరవిభవ +ఉదారుండు = 
శాశ్వతవైభవంతో కూడినవాడగు; ఉగ్రసేనుండు= ఉగ్రసేనుడు అనుపేరు కలవాడు; జగతిన్‌= ధరణియందు;, సుఖించును+ఎ= 
సుఖంగా ఉన్నాడు కదా! 
తా; శ్రీకృష్ణుని దయతో పొందిన సమస్తభూమిని పాలిస్తూ, మిక్కిలి ఆనందంతో, శాశ్వత వైభవంతో ఉగ్రసేనుడు సుఖంగా 
ఉన్నాడు కదా! 
విశే : ఉగ్రసేనుడు కంసుని తండ్రి. ద్రమిళుడనే రాక్షసుడు ఉగ్రసేనుని రూపం ధరించి ఉగ్రసేనుని భార్యను వంచనతో 
కలిశాడు. అందువలన జన్మించినవాడు కంసుడు. కనుకనే అతనికి రాక్షసప్రవృత్తి ఏర్పడింది. అతడు తండ్రియైన ఉగ్రసేనుని 


బంధించి బలవంతంగా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొన్నాడు. తరువాత కృష్ణుడు కంసుని సంహరించి, వాని తండ్రియైన 
ఉగ్రసేనుని చెర విడిపించి, రాజ్యాభిషిక్తుని చేశాడు. 


చ. లలిత పతివ్రతామణి విలాసవతీ తిలకంబు పార్వతీ 

లలన గుమారుంగన్నటు సులక్షణ జాంబవతీలలామ ని 

ర్మృలగతింగన్న పట్టి సుకుమారతనుండు విరోధిభంజనో 

తృలిక సుఖీించునే గుణకదంబుండు సాంబుడు వృష్టిపుంగవా! ర్‌తి 
ప్రతి : వృష్టిపుంగవా= వృష్టివంశ శ్రేష్టుడవైన ఉద్ధవా!; పార్వతీ లలన = పార్వతీదేవి; కుమారున్‌= కుమారస్వామిని; 
కన్న+అటు= ప్రసవించినట్లుగా? లలిత పతివ్రతామణి= సుకుమారంగా పాతివ్రత్యాన్ని పాటించుటలో (శ్రేష్టురాలు; విలాసవతీ 
తిలకంబు= విలాసవతులలో శ్రేష్టురాలు; సులక్షణ= మంచి లక్షములు కలది అయిన; జాంబవతీ లలామ= జాంబవతి 
అను పేరుగల స్త్రీ; నిర్మలగతిన్‌= ప్రశాంత మనస్సుతో; కన్నపట్టి= కన్న కుమారుడు; సుకుమార తనుండు= కోమలమైన 
శరీరం కలవాడు; విరోధిభంజన +ఉత్కలికన్‌= శత్రువులను నశింపజేయుటలో ఉత్సాహంతో ఉంటూ; గుణకదంబుందు = 
సద్దుణముల సముదాయం గలవాడు అయిన; సాంబుండు= సాంబుడను పేరుగలవాడు; సుఖించును+ఏ= సుఖంగా 
ఉన్నాడు కదా! 
తా; ఉద్ధవా! పతివ్రతాశిరోమణి, సౌందర్యవతి, సద్దుణవతి అయిన జాంబవతి, పార్వతి కుమారస్వామిని కన్నట్లుగా 
సాంబుని కన్నది. సుకుమారుడయ్యును శత్రువులను చీల్చి చెండాడే ఆ సాంబుడు కుశలంగా ఉన్నాడు కదా! 


క. హరిపదసేవకుం దరి భీ, కరుం డర్దునువలన మిగులంగార్ముకవిద్యల్‌ 
దిరముగంగజచిన సాత్యకి, వరసుఖవిభవముల నున్నవాండె ధరిత్రిన్‌? ర్‌4& 


20 శ్రీమహాభాగవతము 


ప్రతి : హరిపదసేవకుండు= కృష్ణుని పదాలను 'సేవించేవాడు; అరి భీకరుందు= శత్రుభయంకరుడు; అర్జునువలనన్‌= 
అర్జునునిద్వారా; మిగులన్‌= మిక్కిలిగా కార్ముకవిద్యల్‌= ధనుర్విద్యలను; తిరముగన్‌= స్థిరంగా (శ్రద్ధగా); కజఅచిన= 
నేర్చుకొన్న సాత్యకి; ధరిత్రిన్‌= భూమిపై; వరసుఖవిభవములన్‌ = గొప్ప సుఖాలతోను, వైభవములతోను; 
ఉన్నవాండు+ఎ= ఉన్నాడు కదా! 

తా: కృష్ణపాదసేవకుడు, శత్రుభయంకరుడు, అర్జునునివద్ద క్షుజ్ణంగా విలువిద్య నభ్యసించినవాడు అయిన సాత్యకి 
సుఖాలతో, వైభవాలతో సుఖంగా ఉన్నాడు కదా! 


మ. జలజాతాంకుశ చక్ర చాప కులిశ చ్చత్రాది రేఖాంకితో 
జ్వల గోవింద పదాబ్ద లక్షిత విరాజన్మార్గ ధూళిచ్చటా 
కలితాంగుండు విధూతకల్మషుండు నిమ్మామైకధర్ముండు స 
త్కులజాతుండన నొప్పునట్టి ఘనుండక్రూరుండు భద్రాత్ముందే? ర్‌త్‌ 


ప్రతి : జలజాత= పద్మము; అంకుశ= అంకుశము; చక్ర= చక్రము; చాప= ధనుస్సు; కులిశ= వజ్రాయుధము; 
ఛత్ర+ఆది= గొడుగు మొదలైన; రేఖా+అంకిత= శుభరేఖల గుర్తులు గల; ఉజ్జల= ప్రకాశవంతమైన; గోవిందా కృష్ణునియొక్క 
పద+అబ్ద= పాదపద్మములచే; లక్షిత= రూపింపబడుటచే (అడుగుజాడలు పడుటచే); విరాజత్‌= ప్రకాశించుచున్న; 
మార్గ= బాటయందలి; ధూళిచ్చటా= ధూళిరేణువులతో; ఆకలిత= వ్యాప్తమైన (కూడిన) అంగుండు= శరీరం కలవాడు; 
విధూత కల్మషుండు= ఎగురగొట్టబడిన మాలిన్యము కలవాడు; నిష్కామ +ఏకధర్ముండు = ఏ కోరికా లేకుండా కేవలం 
ధర్మాన్న ఆచరించేవాడు; సత్ములజాతుండు +అనన్‌= మంచి వంశంలో జన్మించినవాడు అనగా; ఒప్పునట్టి ఘనుండు= 
ప్రవర్తించే గొప్పవాడు; అక్రూరుండు= అక్రూరుడు; భద్ర+ఆత్ముండు +ఏ= క్షేమంగానే ఉన్నాడు కదా! 

తా: శ్రీకృష్ణుని పాదాలు పద్మం, అంకుశం, చక్రం, ధనుస్సు, వజం, ఛత్రం వంటి శుభరేఖలతో ప్రకాశిస్తూ ఉంటాయి. 
అటువంటి పాదాలతో నడిచిన త్రోవలో ఏర్పడిన అడుగుజాడలు గమనించి ఆ దుమ్మును శరీరంపై అలదుకొని 
ఆనందించేవాడు, మనసులో కపటం లేనివాడు, ఏ కోరికలూ లేకుండా కేవల ధర్మాచరణం చేసేవాడు, సద్వంశసంజాతుడు 
అయిన అక్రూరుడు క్షేమంగా ఉన్నాడు కదా! 


క. శ్రుతులును గ్రతుజాతము స, మృతిం దాబ్చినయట్టి వేదమాతగతిన్‌ శ్రీ 

పతిం దన గర్భమ్మున ర, క్షితుం జేసిన గరిత దేవకీసతి సుఖమే. ర5్‌6 
ప్రతి : (శ్రుతులును= వేదాలునుు క్రతుజాతము= యాగ సముదాయమును; సమ్మతిన్‌= ఆదరంగ్యా తాల్చిన +అట్టి= 
తనలో ధరించినటువంటి; వేదమాత గతిన్‌= వేదమాతవలె; శ్రీపతిన్‌= లక్ష్మీపతియైన విష్ణువును; తన గర్భమ్మునన్‌= తన 
ఉదరంలో; రక్షిత్రున్‌+చేసిన= భద్రంగా కాపాడిన; గరిత= స్రీ అయిన; దేవకీసతి= దేవకీదేవి సుఖము+ఏ!= కుశలమే 
కదా! 


తా ; వేదాలను, యజ్ఞయాగాలను తనలో ఇముడ్చుకొన్న వేదమాతలాగా సాక్షాత్తు లక్ష్మీపతినే తన గర్భంలో ధరించి 
కాపాడిన గొప్ప ఇల్లాలైన దేవకీదేవి సుఖంగానే ఉంది కదా! 


తృతీయస్కంధము 21 


వ. మథజియు మహాత్మా! మహితోపాసకులగువారల కోర్కులు నిండింపంజాలిన భగవంతుందును, 
శబ్బశా(స్తంబునకుం గారణంబని తన్ను నఖిలదేవతాజనంబు లగ్గింప గల మేటి యగుటంజేసి 
మనోమయుండును, సకలజీవ చతుర్విధాంతఃకరణంబులయిన చిత్తాహంకారబుద్ధిమనంబులకుం [గ్రమంబున 
వాసుదేవ సంకర్షణ ప్రద్యు మ్నానిరుద్దు లధిదైవతంబు లగుదు రట్టి చతుర్విధ తత్త్ప్వంబులకుం దుర్యంబైన 
తత్త్పంబునునైన యనిరుద్ధకుమారుండు సంతోషచిత్తుం దగునే యని. ర్‌? 


ప్రతి : మహాత్మా! = మహనీయుడవైన ఉద్ధవా!; మటథజియున్‌= ఇంకా మహిత+ఉపాసకులు= గొప్ప ఉపాసనాపరులు; 
అగువారల= అయినవారియొక్క కోర్ములు= ఇష్టాలను; నిందింపన్‌+చాలిన = తీర్చగలిగిన; భగవంతుందును= భగవానుడను; 
శబ్దశాస్తంబునకున్‌= వ్యాకరణ శాస్త్రానికి; కారణంబు+అని= హేతువు అని; తన్నున్‌= తనను; అభిలదేవతాజనంబులు = 
సమస్త దేవతలు; అగ్గింపంగల మేటి= ప్రశంసించే జాణ; అగుటన్‌+చేసి= అగుటచేత;ు మనోమయుండును= 
మనోమయస్వరూపంగా ఉందేవాడును; సకల= సమస్తమైన; జీవ= ప్రాణులయొక్క చతుర్విధ= నాలుగువిధములైన; 
అంతకరణంబులు +అయిన = అంతఃకరణములుగా పేర్కొనబడే; చిత్త+అహంకార, బుద్ది, మనంబులకున్‌= చిత్తము, 
అహంకారము, బుద్ది, మనస్సులకు; క్రమంబునన్‌= వరుసగా; వాసుదేవ= వాసుదేవుడు; సంకర్షణ= సంకర్షణుడు; 
ప్రద్యుమ్న= ప్రద్యుమ్నుడు; అనిరుద్దులు= అనిరుద్ధుడు అనువారు; అధిదైెవతంబులు = అధిపతులైన దైవతములు; అగుదురు = 
అగుచుందురు; అట్టి= అటువంటి; చతుర్విధ తత్వంబులకున్‌= నాలుగు రకాలైన తత్వాలకు; తుర్యంబు+ఐన= నాల్దవదైన; 
తత్త్వంబునున్‌+ఐన = తత్వము అయిన; అనిరుద్ధ కుమారుండు= కుమారుడైన అనిరుద్దుడు; సంతోషచిత్తుండు +అగునే= 
సంతోషంతో కూడిన మనస్సు కలవాడుగా ఉన్నాడు కదా! 


తా : మహాత్మా! తనను భక్తితో సేవించేవారి కోర్కెలు తీర్చగల భగవంతుడు, శబ్దశాస్తానికి కారకుడని దేవతలంతా 
కొనియాడే మనోమయుడు, జీవులందరికీ చిత్త, అహంకార, బుద్ధి, మనస్సులనే నాలుగింటికీ అధిదేవతలైన వాసుదేవ, 
సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్దులలో మనస్సునకు అధిపతియైన అనిరుద్ధుడు సంతోషంగానే ఉన్నాడు కదా! అని. 


మ. ఇతరారాధన మాని కృష్ణుంగమలాధీశుం బయోజాసనా 

ర్పితు భక్తిన్‌ నిజనాథుంగా సతతమున్‌ సేవించు పుణ్యుల్‌ జగ 

న్నుతు లధ్యాత్మవిదుల్‌ మహాభుజులు మాన్యుల్‌ ధర్మమార్లుల్‌ సము 

న్నతి సత్యాత్మజచారుధేష్టగదు లానందాత్ములే యుద్ధవా! ర్‌తి 
ప్రతి : ఉద్దవా!= ఉద్ధవుడా!; ఇతర+ఆరాధన మాని= వేరే ఎవరిని పూజించకుండా; కమలా +అధి+ఈశున్‌ = లక్ష్మీపతిని; 
పయోజ+ఆసన +అర్చితున్‌= బ్రహ్మచేత అర్చింపబడేవాడు అయిన; కృష్ణున్‌= శ్రీకృష్ణుని; భక్తిన్‌= భక్తితో; నిజనాథున్‌+కాన్‌= 
తమకు రక్షకునిగా సతతమున్‌= ఎల్లప్పుడూ; సేవించు పుణ్యుల్‌= ఆరాధించే పుణ్యాత్ములు; జగత్‌+నుతులు= లోకంచేత 
కానియాదబదేవారు; అధ్యాత్మవిదుల్‌= వేదాంతజ్ఞానం కలవారు; మహాభుజులు= గొప్ప భుజబలం కలవారు; మాన్యుల్‌= 
అందరిచే గౌరవింపబదేవారు; ధర్మమార్దుల్‌= ధర్మమార్గంలో సంచరించేవారు అయిన; సత్యా+ఆత్మజ= సత్యభామాదేవి 
కుమారులైన; చారుధేష్ట గదులు = చారుధేష్టుడు, గదుడు; సమున్నతిన్‌= మిక్కిలి బెన్నత్యంతో; ఆనంద +ఆత్ములు +ఏ= 
ఆనందంగానే ఉన్నారు కదా! 


22 శ్రీమహాభాగవతము 


తా: ఓ ఉద్ధవుడా! ఇతరులను ఎవరిని ఆరాధించకుండా అనన్యభక్తితో బ్రహ్మదేవుడు కూడా ఆరాధించే మాధవుడైన 
శ్రీకృష్ణునే భక్తితో "సేవించేవారు, లోకులందరిచే స్తుతింపబడేవారు, పుణ్యాత్ములు, వేదాంతజ్ఞానులు, భుజబలసంపన్నులు, 
గౌరవార్డులు, ధర్మమార్గంలో సంచరించేవారు అయిన సత్యభామా కుమారులైన చారుధేష్టుడు, గదుదడు బెన్నత్యంతో ఆనందంగా 
ఉన్నారు కదా! 


తే. క్రోధమాత్సర్యధనుండు సుయోధనుండు, వొలుచు నెవ్వనిసభం జూచి కలుష మొదవి 
మనములోన నసూయానిమగ్నుం డయ్యె, నట్టి ధర్మజుం డున్నాంచె యనఘచరిత! 59 
ప్రతి : అనఘచరిత!= పాపరహితమైన నడవడిక గల ఉద్ధవా!; క్రోధమాత్సర్యధనుండు = కోపము, ఈర్ష్య మాత్రమే 
ధనంగా గల; సుయోధనుందడు = దుర్యోధనుడు; పొలుచు= విరాజిల్లు; ఎవ్వని సభన్‌+చూచి= ఎవని మయసభను 
కనుగొని; కలుషము+ఒదవి= పాపభావం పుట్టి; మనములోనన్‌= హృదయంలో; అసూయా నిమగ్నుండు +అయ్యెన్‌= 
అసూయలో మునిగిపోయాడో; అట్టి= తన వైభవంతో మ హైశ్వర్యవంతుదైన దుర్యోధనునకు కూద అసూయ పుట్టించిన; 
ధర్మజుండు= ధర్మరాజు; ఉన్నాండు+ఎ! = క్షేమంగా ఉన్నాడు కదా! 
తా :; పాపరహితమైన నడవడిక గల ఉద్ధవా! ఎవరి మయసభా విశేషాలను చూచి, దుర్య్వోధనుడుకూడా అసూయకు 
లోనయ్యాడో అటువంటి ధర్మరాజు కుశలంగానే ఉన్నాడు కదా! 


తే. ఘనగదాభ్యాస చిత్రసంగతుల మెజసి, కురుకుమారుల భూరిసంగరములోన 

హతులం గావించి వెలసినయట్టి జెట్టి, వాయుతనయుండు గుశలియై వజలునయ్య! 60 
ప్రతి : ఘన= గొప్పదైన; గదా+అభ్యాస= గదాయుద్ధముయొక్క అభ్యాసంవల్ల పట్టుబడిన; చిత్రసంగతుల= విచిత్రమైన 
విన్యాసాలతో; మెజసి= శోఖభిల్లి భూరి సంగరములోనన్‌= గొప్ప యుద్ధంలో; కురుకుమారులన్‌= ధార్తరాష్ష్రులను; 
హతులన్‌+కావించి= చంపి; వెలసిన +అట్టి జెట్టి= వీరుడుగా ప్రకాశించిన అలాంటి యోధుడు; వాయుతనయుండు= 
వాయుదేవుని కుమారుడైన భీముడు; కుశలి+ఐ= క్షేమము కలవాడై; వజలును+అయ్య! = ప్రకాశిస్తున్నాడు కదా! 
తా; గదాయుద్దాన్ని గొప్పగా అభ్యసించి, విచిత్రవిన్యాసాలను సాధించి, భయంకర రణరంగంలో కౌరవులనందరినీ 
మట్టు పెట్టిన వీరుడు వాయుపుత్రుడైన భీమసేనుడు కుశలంగానే ఉన్నాడు కదా! 


చ. హరికరుణాతరంగిత కటాక్ష నిరీక్షణ లబ్ద శౌర్య వి 

స్పురణందనర్చి తన్ను నని బోయగతిన్‌ గిరిశుం దెదిర్చినన్‌ 

బరవస మొప్పంగా గెలిచి పాశుపతాస్త్రముంగొన్న శత్రు భీ 

కరుండు ధనంజయుందు సుభగస్థితి మోదము నొందుచుందునే? 61 
ప్రతి : హరి= శ్రీకృష్ణుని; కరుణా= దయతో; తరంగిత = పొంగులువారిన; కటాక్ష నిరీక్షణ = కటాక్ష వీక్షణములచేత; లబ్ద్బ= 
పొందబడిన; శౌర్య విస్ఫురణన్‌= పరాక్రమప్రాభవంతో; తనర్చి= ఒప్పి; తన్నున్‌= తనను (అర్జునుని); అనిన్‌= యుద్ధమునందు; 
బోయగతిన్‌= కిరాతవేషంలో; గిరిశుందు= ఈశ్వరుడు; ఎదిర్చినన్‌= తలపడినాా బరవసము+ఒప్పంగాన్‌= ధైర్యం వెలయగాా; 
గెలిచి= విజయం పొంది; పాశుపతాస్తమున్‌+కొన్న= పాశుపతము అను అస్త్రాన్ని సంపాదించిన; శత్రుభీకరుండు= 


తృతీయస్కంధము 23 


శత్రువులకు భయంకరుడైన; ధనంజయుండు = అర్జునుడు; సుభగస్థితిన్‌= సుఖంగా; మోదమున్‌+ఒందుచుండును+ఏ= 
సంతోషంగా పొందుతున్నాడు గదా! 

తా; శ్రీకృష్ణుని దయాతరంగాలతో కూడిన కడగంటి చూపులవలన పొందిన పరాక్రమ ప్రాభవంతో రణరంగంలో తనను 
కిరాతవేషంలో ఎదిరించిన పశుపతిని కూడా గెలిచి, పాశుపతాన్ని సంపాదించిన శత్రుభయంకరుడైన అర్జునుడు సుఖంగా 
ఆనందంగానే ఉన్నాడు కదా! 


మ. తెజంగొప్పన్‌ జననీవియోగమునం గుంతీస్తన్యపానంబు సో 
దర సంరక్షయుంగల్లి దేవవిభు వక్రన్ధామృతంబుం ఖగే 
శ్వరుం దర్ధిం గయికొన్నమాడ్మిం గురువంశత్రేణి నిర్ణించి త 
ద్ధరణీరాజ్యముంగొన్న మాద్రికొడుకుల్‌ ధన్యాత్ములే? యుద్ధవా! 62 


ప్రతి : ఉద్ధవా!= ఉద్ధవుడా!; జననీ వియోగమునన్‌= తల్లిని కోల్పోవటంచేత; కుంతీ స్తన్యపానంబున్‌= కుంతి చనుబాలు 
త్రాగుట; తెజంగు +ఒప్పన్‌= అదే క్రమంలో; సోదర సంరక్షయున్‌= అన్నల లాలనమును; కల్లి= పొంది; దేవవిభు= 
ఇంద్రునియొక్క వక్షస్థ+అమృతంబున్‌= నోటియందున్న (అధీనమందున్ను అమృతాన్ని ఖగ+ఈశ్వరుండదు = గరుత్మంతుడు; 
అర్ధిన్‌= కోరికతో; కయికొన్న మాడ్మిన్‌= సంపాదించినట్లుగా; కురువంశశ్రేణిన్‌= కౌరవులనందరినీ; నిర్ణించి= ఓడించి; 
తత్‌ +ధరణీరాజ్యమున్‌= వారు ఆక్రమించిన భూభాగాన్ని కొన్న= తిరిగి సంపాదించిన; మాద్రి కొడుకుల్‌= మాద్రి 
కుమారులైన నకులసహదేవులు; ధన్య+ఆత్ములు +ఏ = కుశలంగానే ఉన్నారు గదా! 
తా : ఉద్ధవా! చిన్నతనంలోనే విధి విలాసంవల్ల తల్లిని కోల్పోయి, కుంతి ఇచ్చిన చనుబాలు త్రాగి, అన్నల అనురాగాన్ని 
పొంది, పెరిగి 'పెద్దవారై, దేవేంద్రుని అధీనంలో ఉన్న అమృతాన్ని గరుత్మంతుడు సంపాదించినట్లుగా, కౌరవులను నిర్జించి, 
వారి అధీనంలో ఉన్న రాజ్యాన్ని సంపాదించిన మాద్రికుమారులైన నకులసహదేవులు క్షేమంగా ఉన్నారు కదా! 
తే. పాండుభూమీశ్వరుండు సంప్రాప్త్రమరణుం, డైన శిశువులంబ్రోచుటకై నిజేశుం 

గూడి చనకున్న యట్టి యా కుంతిభోజ, తనయ జీవించునే నేండు? మనుచరిత్ర! 63 
ప్రతి : మనుచరిత్ర! = యుగధర్మప్రవర్తకుడైన మనువు యొక్కనడవడికవంటి నడవడిక గలవాడా; పాండుభూమి +ఈశ్వరుండు= 
భూమికి అధిపతియైన పాండు మహారాజు; సంప్రాప్త మరణుందు+ఐనన్‌= మరణం పొందినవాడుకాగా (మరణించగా); 
శిశువులన్‌= పిల్లలను; ప్రోచుటకున్‌+ఐ= సాకుటక్రై; నిజేశున్‌+కూడి= తన భర్తతో కలిసి; చనకున్న+అట్టి= సహగమనము 
చేయకుండా ఆగినట్టి; ఆ కుంతిభోజ తనయ = ఆ కుంతిభోజుని కూతురు (కుంతీదేవి); నేండు జీవించును+ఏ= ఇప్పుడు 
బ్రతికియే ఉన్నది కదా! 


తా : మనుచరిత్ర కల ఉద్ధవా! ఆనాడు పాండురాజు అకాలమరణం చెందినా భర్తతోపాటు సహగమనం చేయకుండా 
పిల్లలను సాకేందుకు బ్రతికి ఉన్న కుంతీదేవి కుశలంగానే ఉంది కదా! 


వ. అని వెండియు. 64 


తా : అని అడిగి ఇంకా ఇలా అంటున్నాడు విదురుడు. 


24 శ్రీమహాభాగవతము 


మ. అనుజాతుండగు పాండుభూవిభుండు నిర్యాణంబునంబొంద నా 

తని పుత్రుల్‌ దనుంజేర వచ్చినను మాధ్యస్థంబుంబోందట్టి యె 

గ్లొనరించెన్‌ ధృతరాషష్ట భూమివిభుం డట్లూహింపంగా నెగ్గు సే 

సిన వాండే యగుంగాక మేలు గలదే చింతింపంగా నుద్ధవా! 65 
ప్రతి: ఉద్ధవా!= ఉద్ధవుడా!; అనుజాతుండు+అగు = తమ్ముడైన; పాండుభూవిభుండు= పాండురాజు; నిర్యాణంబునన్‌+ 
పొందన్‌= మరణించగా; ఆతని పుత్రుల్‌= అతనియొక్క కుమారులు; తనున్‌= తనను (ధృతరాషుని); చేరన్‌+వచ్చినను= 
చేరరాగా; మాధ్యస్థంబున్‌+పోన్‌+తట్టి= మధ్యస్థుడు చేయవలసిన తీర్పును వదిలేసి; ఎగ్గు+ఒనరించెన్‌= కీడు చేశాడు; 
ధృతరాష్ట్ర భూమివిభుండు= భూభర్త అయిన ధృతరా్షులుడు; చింతింపన్‌+కాన్‌= ఆలోచించగా; ఎగ్గు+చేసినవాండు+ఏ= 
కీడు చేసినవాదే; అగున్‌+కాక= కావచ్చుగాక; మేలు కలదు+ఏ= అయినా ఆ ధృతరా(్ల్రుడు కుశలంగానే ఉన్నాడా? 
తా : ఉద్ధవా! తమ్ముడైన పాండురాజు మరణించినపుడు పాండురాజు కొడుకులు ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చారు. కాని 


అతడు మధ్యస్థుడుగా చేయవలసిన న్యాయమైన తీర్చును వదిలేసి నిజానికి వారికి కీడే చేశాడు. సరే! కానీ. ఇంతకూ 
అతడు క్షేమంగానే ఉన్నాడు కదా! 


విశే : మధ్యస్థుడు అనగా తగవు పరిష్కరించు తీర్పరి. న్యాయం చేయువాడు. మాధ్యస్థ్యం అంటే న్యాయం. 
క. అనుజుండు వీం దనకయ తన, తనయులు నను వెడల నడువందా నూరక యుం 

డిన ధృతరాషుండు నరకం, బునం బడు నాదైన దుఃఖమున ననఘాత్నా! 66 
ప్రతి : అనఘ+ఆత్మా! = పాపరహితమైన చరిత్ర కలవాడా!; వీండు= ఇతడు (విదురుడు); అనుజుండు= తమ్ముడు; 
అనక+అ= అని ఆలోచించకుండా; తన తనయులు= తన (ధృతరాష్ట్రుని) కుమారులు; ననున్‌= నన్ను (విదురుడు 
చెప్పుచున్నాడు); వెడలన్‌ +అడువన్‌= వెళ్ళిపొమ్మని తరుమగ్గా; తాన్‌+ఊరకయుండిన= తాను మౌనం వహించిన; ధృత 


రాష్టుండు= ఆ ధృతరాష్ట్ర మహారాజు నాది+ఐన దుఃఖమునన్‌= నాకు కలిగిన శోకం కారణంగా (నా ఉసురు తగిలి); 
నరకంబునన్‌ +పడున్‌= నరకలోకంలో పడిపోతాడు. 


తా : పుణ్యచరిత్రుడవైన ఉద్ధవా! నేను తమ్ముడననికూడా ఆలోచించకుండా, తన కొడుకులు నన్ను బయటకు పొమ్మన్నప్పుడు 
మౌనం వహించాడు ధృతరాష్షుడు. అందువల్ల నాకు కలిగిన మానసిక క్షోభ ఊరికే పోదు. తప్పక అతడు నరకవాసాన్ని 
అనుభవిస్తాడు. 


వ. అదియునుంగాక పరమశాంతుండ వైన నీ మనంబున దుఃఖంబు గర్తవ్యంబు గాదంటేని. 67 


ప్రతి : అదియునున్‌+కాక= అంతేగాక; పరమశాంతుందవు+ఐన = గొప్పశాంతికలవాదవైన; నీ మనంబునన్‌= నీ మనస్సులో; 
దుఃఖంబు= దుఃఖం; కర్తవ్యంబు= ఉండటం; కాదు +అంటేని= కూడదంటే; 


తా; మహార్నీ! మునివృత్తితో శాంతస్వభావుడవై ఉన్న నీకు ఈ దుఃఖం తగదంటావేమో. 


క. నరలోకవిడంబనమున, హరి పరమపరుండు మానవాకృతితో ని 
ద్ధరంబుట్టి యాత్మమాయా, స్ఫురణన్‌ మోహింపంజేయు భూజనకోటిన్‌. 68 


తృతీయస్కంధము 25 


ప్రతి : నరలోక విడంబనమునన్‌= లోకంలోని నరులను అనుకరిస్తూ పరమపరుండు= పరాత్పరుడైన; హరి= శ్రీమహావిష్ణువు; 
మానవ +ఆకృతితోన్‌= మనుష్యుని ఆకారంతో; ఈ+ధరన్‌= ఈ పుడమిపై; పుట్టి= జన్మించి; ఆత్మమాయాస్ఫురణన్‌= తన 
మాయావిశేషంతో; భూజనకోటిన్‌= పుడమిపై గల ప్రజలను; మోహింపన్‌+చేయున్‌= అజ్ఞానులుగా చేస్తుంటాడు. 


తా: మహర్షీ! ఇంత మునివృత్తిలో ఉండికూడా ఎవరో ఎప్పుడో చేసిన అన్యాయాన్ని గూర్చి బాధపడాలా అంటే, పరమాత్మ 
ఈ లోకంలో లీలామానుష విగ్రహుడై సంచరిస్తూ ఎటువంటివారినైనా మోహానికి గురి చేస్తుంటాడు. ఆ మాయను 
దాటడం అంత తేలిక కాదుగదా! 


ఉ. కావున న మహాత్ముని వికారవిదూరుని సర్వమోహ మా 
యావిల మానసుండనగునప్పుడు సంసృతిదుఃఖీ నాదున 
ద్దేవుని సత్భృపామహిమం దేలిన వేళ సుఖీింతు నేన కా 
దా విధి శంకరప్రభృతు లఅవ్విభుమాయం దరింప నేర్తురే? 69 


ప్రతి : కావునన్‌= అందువలన; వికారవిదూరుని= నిర్వికారుడైన; ఆ+మహాత్ముని= ఆ శ్రీహరియొక్క సర్వమోహ మాయా= 
అంతటా ఆవరించిన మాయచేత; ఆవిల= కలుషితమైన; మానసుండన్‌= మనస్సు కలవాడినిగా? అగునప్పుడు= ఐన 
వేళలో; సంసృతి దుఃఖిన్‌= సంసారసంబంధమైన శోకం కలవాడిని; బెదున్‌= అగుచుందును; ఆ+దేవుని= ఆ పరత్పరునియొక్క 
సత్‌+కృపామహిమన్‌= గొప్ప దయావిశేషమునందు; తేలిన వేళన్‌= తేలియాదే సమయంలో; సుఖింతున్‌= ఏ చింతలూ 
లేకుండగా ఆనందిస్తుంటాను; నేను+అ కాదు= నేనే కాదు (విదురుడు); ఆ విధి= ఆ బ్రహ్మ శంకరప్రభృతులు= 
ఈశ్వరుడు మొదలగువారుకూడ; ఆ+విభుమాయన్‌= ఆ శ్రీహరిమాయను; తరింపన్‌+నేర్తురు+ఏ= దాటగలరా? 


తా : అందుచేత నిర్వికారుడైన మహాత్ముడు ఆ శ్రీహరిమాయలో పడినప్పుడు నేనుకూడా సామాన్య సంసారిలాగా శోకిస్తుంటాను. 
ఆ పరాత్పరుని దయ నాపై నిండినపుడు ఎంతో ఆనందంగా జీవిస్తుంటాను. నేనే కాదు బ్రహ్మ శివాది దేవతలుకూడా 
శ్రీహరి మాయనుండి బయటపడలేరు గదా! 


వ. అయిన నమ్మహాత్ముని కరుణాతరంగితాపాంగ పరిలభ్ధ విజ్ఞానదీపాంకుర నిరస్త సమస్త 
దోషాంధకారుండనగుటంజేసి మదీయచిత్తంబు హరిపదాయత్తంబయిన కారణంబునను దత్త్ప్వంబు సతతంబు 
నిరీక్షించుచు నుండుదు; మజియును. 70 


ప్రతి : అయినన్‌= అయినప్పటికిని; ఆ+మహాత్ముని= మహానుభావుడగు ఆ శ్రీహరియొక్క కరుణా= దయతో; తరంగిత= 
పొరలెత్తిన (తరంగితమవుతున్ను; అపాంగ= క్రీగంటి చూపులచేత; పరిలబ్ధ= బాగుగా పొందబడిన; విజ్ఞానదీప+అంకుర= 
విజ్ఞానమనే దీపపు మొలకచేత; నిరస్త= పోగొట్టబడిన; సమస్త= సమస్తములైన; దోష+అంధకారుండను= పాపములనే 
చీకట్లు కలవాడిన్సి అగుటన్‌+చేసి= అవుటచేతు మదీయ చిత్తంబు= నా మనస్సు; హరిపద+ఆయత్తంబు= శ్రీహరి 
పాదములయందు లగ్నమైనది; అయిన కారణంబునను= అయిన కారణంగా; సతతంబున్‌= ఎల్లపుడును; తత్త్వంబున్‌= 
ఆ పరతత్వాన్నిి నిరీక్షించుచున్‌+ఉండుదున్‌= ఎదురుచూస్తూ ఉంటాను; మజియును= ఇంతేగాక. 


తా ; అయినా మహార్నీ! ఆ మహనీయుని దయారసంతో కూడిన కటాక్షవీక్షణాలు నా పై ప్రసరించి విజ్ఞానమనే దీపపు 
కళికద్వారా సమస్తదోషాంధకారం పోయింది. నా మనస్సు శ్రీహరి పాదాలయందే లగ్నమైపోయింది. అందువల్ల 
ఆ పరతత్త్వం కోసమే ఎల్లపుడూ ఎదురుచూస్తుంటాను. 


26 శ్రీమహాభాగవతము 


స్ప అట్టి సరోజాక్షుం డాత్మీయ పదభక్తు లడవుల నిడుమలం గుడుచుచుండ 
దౌత్యంబుసేయం గొందటు విరోధులు పట్టి బద్భునించేయ సన్నద్ధులైన 
బలహీనుమాడ్కి మార్పడలేండ యసమర్జుందని తలంచెదవేని నచ్యుతుండు 
పరుల జయింప నోపక కాదు విద్యాభిజన ధనమత్తులై జగతిం బెక్కు 


తే. బాధల నలంచు దుష్టభూపతుల నెల్ల, సైన్య యుక్తంబుగా నని సంహరించు 
కొణకు సభలోన నప్పు దా కురుకుమారు, లాడు దుర్భాషణములకు నలుగండయ్యె. 77 


ప్రతి : అట్టి సరోజ+అక్షుండు= అటువంటి కమలనేత్రుడైన హరి; ఆత్మీయ పదభక్తులు= తన పాదాలను ఆశ్రయించిన 
భక్తులైన పాండవులు; అదడవులన్‌= అరణ్యములలో; ఇడుమలన్‌= బాధలను; కుడుచుచుండన్‌= అనుభవిస్తుండగా; 
దౌత్యంబు+చేయన్‌= దూతగా తాను వెళ్ళినపుడు; కొందజు విరోధులు= కొంతమంది శత్రువులు; పట్టి= శ్రీహరిని 
పట్టుకొని; బద్దునిన్‌-+చేయన్‌= బంధించుటకు; సన్నద్దులు+ఐనన్‌= సిద్ధమైనవారుకాగా; బలహీను మాడిన్‌= దుర్చలునివలె; 
మార్చడలేండు+అ= ఎదురుతిరుగలేదు; అసమర్భుండు+అని= సామర్ధ్యము లేనివాడని; తలంచెదవు +ఏనిన్‌= భావిస్తావేమో; 
అచ్యుతుండు= శ్రీహరి; పరులన్‌= శత్రువులను; జయింపన్‌= నిర్ణించుటకు; ఓపక కాదు= శక్తిలేక కాదు; విద్యా= 
పాండిత్యంచేతనో; అభిజన= వంశముచేతనో; ధన= ధనంచేతనో; మత్తులు+ఐ= అహంకారంలో కూరుకుపోయి; జగతిన్‌= 
లోకాన్ని; పెక్కు బాధలన్‌= రకరకాల బాధలతో; అలంచు= పీడించు; దుష్ట భూపతులన్‌+ఎల్లన్‌= చెడ్డ రాజులందరినీ; 
అనిన్‌= యుద్ధంలో; సైన్య యుక్తంబుగాన్‌= ససైన్యంగా; సంహరించుకొజణకున్‌= సంహరించేందుకు; అప్పుడు= రాయబార 
సమయంలో; సభలోనన్‌= కౌరవసభలో; ఆ కురుకుమారులు= ఆ కౌరవులు; ఆదు= పలికిన; దుర్‌+భాషణములకున్‌ = 
పాడుమాటలకు; అలుగండు +అయ్యెన్‌= కోపగించుకోలేదు. 

తా; శ్రీహరి తనకు ఎంతో ఆల్మీయులైన పాండవులు అడవులలో ఎన్నో బాధలు పద్దారు. తరువాత వారి రాజ్యభాగాన్ని 
వారికి ఇప్పించేందుకు తానే స్వయంగా రాయబారిగా వెళ్ళాడు. అక్కడ దుర్శార్డులైన కౌరవులు ఎన్నో దుర్భాషలాడి 
స్వామినే బంధించేందుకు ప్రయత్నించారు. అయినా హరి బలహీనుడులాగ వారిని ఏమాత్రమూ ఎదిరించలేదు. అందుకు 
కారణం అసమర్ధత కాదు. విద్యవల్ల, వంశంవల్ల, ధనంవల్ల మదించిపోయిన రాజులనందరినీ ససైన్యంగా రణరంగంలో 
సంహరింపజేయాలనే ఆలోచనవల్లనే ఆ సమయంలో ఆగ్రహానికి లోను కాలేదు. 


మ. జననంబందుట లేని యీశ్వరుండు దా జన్మించు టెల్లన్‌ విరో 

ధి నిరాసార్థము; వీతకర్ముండగు న ద్దేవుండు గర్మఫప్రవ 

ర్తనుండౌటెల్లం జరాచర ప్రకట భూత డశ్రేణులం గర్మవ 

ర్తనులంజేయందలంచికాక కలవే దైత్యారికింగర్మముల్‌. 772 
ప్రతి : జననంబు= పుట్టుకను; అందుట= పొందుట; లేని= లేనట్టి; ఈశ్వరుండు= జగన్నాథుడు; తాన్‌= స్వయంగా; 
జన్మించుట +ఎల్లన్‌= పుట్టుట యన్నది; విరోధి నిరాస+అర్థము = శత్రువులను మట్టు పెట్టుటకొజికే; వీతకర్ముండు+అగు= 
కర్మరహితుడైన; ఆ+దేవుందు= ఆ పరాత్పరుడు; కర్మప్రవర్తనుడు +బెట= కర్మలను ఆచరించుట; ఎల్లన్‌= అదియంతయు; 
చర+అచర= న్థావర జంగమరూపంగా (కదిలేవి, కదలనివి); ప్రకట= వ్యక్తమయ్యే, భూత= జీవజాలముయొక్క (శ్రేణులన్‌= 


తృతీయస్కంధము 2/7 


సముదాయములను; కర్మవర్తనులన్‌+చేయన్‌= కర్మలయందు ప్రవర్తించునట్లు చేయుటకు; తలంచి కాక= ఆలోచన 
చేసియే కాని; దైత్య+అరికిన్‌= రాక్షసవిరోధియైన శ్రీకృష్ణునికి; కర్మముల్‌= జన్మించుటకు కారణమైన కర్మలు; కలవు+ఏ = 
ఉన్నవా? (లేవని అర్థము). 


తా: జన్మరహితుదైన భగవంతుడు పుట్టెది దుర్మార్గులను అంతమొందించటానికే. కర్మలంటని దేవుడు కర్మలాచరించుట 
చరాచర జీవకోటికి కర్మపరత కలిగించుటకే తప్ప భగవంతునికి కర్మలుంటాయా! 


క. హరి నరుల కెల్లంబూజ్యుండు, హరి లీలామనుజుండును గుణాతీతుందునై 
పరంగిన భవకర్మంబులం, బొరయండంట; హరికింగర్మములు లీల లగున్‌. "78 


ప్రతి : హరి= విష్ణువు; నరులకున్‌+ఎల్లన్‌= మానవులకందరిక్రీ; పూజ్యుండు= పూజింపదగినవాడు; హరి= మాధవుడు; 
లీలామనుజుండును= విలాసార్థముగా మానవశరీరాన్ని ధరించినవాడు; గుణ+అతీతుందును+ఐ= టత్రిగుణములకు 
అందనివాడునై; పరంగిన= పైకి కనిపించుచున్న భవ కర్మంబులన్‌= సంసార సంబంధమైన కర్మలను; పొరయండు+ 
అంట= పొందడట; హరికిన్‌= వాసుదేవునకు; కర్మములు= కనిపించే కర్మబంధాలు; లీలలు +అగున్‌= విలాసములు 
మాత్రమే. 


తా; శ్రీహరి నరులందరికీ పూజ్యుడు. లీలగా మానవరూపిాన్ని ధరించినవాడు. గుణాలకు అతీతుడు. సంసారసంబంధమైన 
కర్మలు ఆయనను అంటవు. కనిపించే కర్మబంధాలు విలాసాలు మాత్రమే. 


క. మదిందన శాసన మిడి నిజ, పదములు సేవించు లోకపాలాదుల పెం 
పొదవింప యదుకులంబున, నుదయించెను భువిని బలసహోదరుం డగుచున్‌. "/డ్త 


ప్రతి : మదిన్‌= మానసమందు; తన శాసనము+ఇడి= తనయొక్క ఆజ్ఞను నిలిపి; నిజ పదములు 'సేవించు= తన 
పాదాలను కొలిచే; లోకపాల+ఆదుల= లోకపాలకులవంటివారి; పెంపు +ఒదవింపన్‌= అభ్యుదయాన్ని కలిగించటానికి; 
భువినిన్‌= భూలోకంలో; యదుకులంబునన్‌= యాదవవంశంలో; బల సహోదరుండు +అగుచున్‌= బలరాముని తమ్ముడుగా; 
ఉదయించెను= శ్రీహరి అవతరించెను. 


తా ; తన శాసనాన్ని తలదాల్సే భక్తులందరికీ అభ్యుదయాన్ని కలిగించేందుకై శ్రీహరి భూలోకంలో యాదవవంశంలో 
బలరాముని సోదరుడుగా అవతరించాడు. 


తే. చలన మందక భూరి సంసరణ తరణ, మైన సత్మీర్తి దిక్కుల నతిశయిల్లి 
వజల సమమతియై యున్నవాందె కృష్ణుం, డనుచు నుద్ధవుని విదురుండడుగుటయును. 75 


ప్రతి : చలనము+అందక= నిశ్చలతత్త్వంతో; భూరి= విస్తారమైన; సంసరణ= సంసారమును; తరణము+ఐన= 
తరింపజేయునదైన; సత్‌+కీర్తి= గొప్ప యశస్సు; దిక్కులన్‌= అన్నిదిక్కులయందును; అతిశయిల్లి= విస్తరించి; వజలన్‌= 
ప్రకాశించునట్లుగా; కృష్ణుందు = వాసుదేవుడు; సమమతి+ఐ = రాగద్వేషములు లేనివాడై; ఉన్నవాండు+ఎ= ఉన్నాడు 
కదా!; అనుచున్‌= అని ఈ విధంగా; ఉద్ధవునిన్‌= ఉద్ధవమహర్షిని; విదురుండు= విదురుడు; అడుగుటయును= అడుగగా... 


తా : నిశ్చలతత్వంతో సంసారసముద్రాన్ని తరింపజేయగలడనే కీర్తిని దశదిశల వ్యాపించునట్లు ప్రవర్తించే శ్రీకృష్ణుడు 
రాగద్వేషాలకు అతీతంగా ప్రశాంతచిత్తుడై ఉన్నాడు కదా! అని ఉద్ధవుని విదురుడు అడిగాడు. అలా అడుగగా 


28 శ్రీమహాభాగవతము 


వ. అట్టి యెడ నయ్యుద్ధవుందు. 76 
ప్రతి: అట్టియెడన్‌= అప్పుడు; ఆ+ఉద్ధవుండు= ఆ ఉద్ధవుడు. 
తా ; అప్పుడు ఆ ఉద్ధవుడు. 
క. యదుకులనిధి యగు కృష్ణుని, పదజలజ వియోగతాపభరమున మాటల్‌ 

ప్రిదులక హృదయం బెరియంగం, బెదవులు దడుపుచును వగలం బెంపజణియుందిెన్‌. "77 
ప్రతి : యదుకులనిథి +అగు = యాదవవంతశానికే పెన్నిధివంటివాడైన; కృష్ణుని = వాసుదేవుని; పదజలజ = 
పాదపద్మములయొక్క వియోగతాపభరమునన్‌= ఎడబాటువల్ల ఏర్పడిన తాపాతిశయంతో; మాటల్‌= పలుకులు; ప్రిదులక= 
బయలువెదలక; హృదయంబు= గుండె; ఎరియంగన్‌= మండగా; పెదవులు +తడుపుచును= నోరు తడి ఆరిపోవటంచేత 
పెదవులు తడుపుకుంటూ; వగలన్‌= దుఃఖంతో; పెంపు+అటి = వన్నెచెడి; ఉండెన్‌= ఉండిపోయెను. 


తా : వాసుదేవుని పాదపద్మాలకు దూరమై ఆ వియోగతాపాన్ని భరించలేక, గుండె మండగా, నోరు తడియారిపోయి, ఏమీ 
మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. 


క. అని చెప్పి బాదరాయణి, మనుజేంద్రుని వలను సూచి మజథి యిట్లనియెన్‌ 

విను మొకనాం డీ యుద్ధవుం, డనయము నైదేండ్ల బాలుండై యున్న తటిన్‌. 78 
ప్రతి : బాదరాయణి= బాదరాయణుని కుమారుడైన శుకమహర్షి అని చెప్పి= పై విధంగా చెప్పి మనుజ+ఇంద్రుని 
వలను= రాజువైపు; చూచి= దృష్టి సారించి మటి ఇట్లు+అనియెన్‌= ఇంకా ఇలా చెపుతున్నాడు; వినుము= రాజా! 
ఆలకింపుము; ఒకనాండు= పూర్వం; ఈ ఉద్ధవుండు= ఈ ఉద్ధవుడనే మహానుభావుడు; ఐదు+ఏండ్ల బాలుండు+ఐ= 
ఐదేండ్ల ప్రాయమువాదై; ఉన్న తటిన్‌= ఉన్న సమయంలో... 
తా; శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు ఈ కథాభాగం వివరిస్తూ, ఒక్క క్షణం ఆగి, రాజువైపు చూచి, ఆ ఉద్ధవునిగూర్చి 
చెపుతున్నాడు. రాజా! ఈ మహర్షి ఐదేండ్ల చిన్నవాడిగా ఉండినాడు. 
వ. మున్ను కృష్ణునిం గూడి యాడు బాలకులలో నొక్కబాలునిం గృష్టునింగా భావించి పరిచర్య సేయుచుండ 
గుణవతీమతల్లియగు తల్లి సనుదెంచి “యాంకొంటి; విదియేల రావన్న” యని పిలిచిన జననీ వాక్యంబులు 
గైకొనక యఖందతేజోనిధియైెన పుండరీకాక్షు పాదారవింద మకరంద సేవానురక్తిం జేసి యున్న యుద్ధవుండు 
నేండు కృష్ణ వియోగతాపంబున హరివార్త విదురునకుం జెప్పజాలక యొప్పజి యుండుట యేమి చిత్రంబని 
వెండియు నిట్లనియె; నంత నుద్ధవుండు సరోజాక్ష పాదారవింద మకరంద సుధాజలనిధి నిమగ్న మానసుండై 
సముత్మంఠం జింతించి యొక్క ముహూర్తమాత్రంబునకు బాప్పజల పూరితలోచనుండై గద్దదకంఠుండగుచు. 79 
ప్రతి : మున్ను పూర్వం; కృష్ణునిన్‌+కూడి= వాసుదేవునితో కలిసి; ఆడు బాలకులలోన్‌= క్రీడిస్తున్న బాలురలో; ఒక్క 
బాలునిన్‌= ఒక బాలకుని; కృష్ణునిన్‌+కా= వాసుదేవునిగా? భావించి= తలంచి; పరిచర్య చేయుచుండన్‌= సేవ చేయుచుండగా; 
గుణవతీమతల్లి+అగు= గుణవంతురాండ్రలో శ్రేష్టరాలైన; తల్లి= ఉద్ధవుని తల్లి చనుదెంచి= అక్కడకు వచ్చి; ఆతొంటివి= 


తృతీయస్కంధము 29 


ఆకలితో ఉన్నావు; ఇది+ఏల, రావన్న= ఇది యెందుకు? రా నాయనా; అని పిలిచినన్‌= అంటూ పిలువగా; 
జననీవాక్యంబులు= తల్లిమాటలు; కైకొనక= స్వీకరించక; అఖండ తేజస్‌+నిధి+ఐన= మొక్కవోని కాంతికి నిలయుడైై; 
పుండరీకాక్షు= శ్రీకృష్ణునియొక్క పాద+అరవింద= పాదపద్మ్నాలలోని; మకరంద= తేనెను; సేవా+అనురక్తిన్‌ +చెసి= 
ఆస్వాదించుటయందు కోరికతో నిండి; ఉన్న+ఉద్ధవుండు= అక్కడే అలాగే ఉండిపోయిన ఉద్ధవుడు; నేండు= ఈనాడు; 
కృష్ణవియోగతాపంబునన్‌= కృష్ణవిరహంవలన ఏర్పడే బాధతో; హరివార్త= శ్రీకృష్ణనిర్యాణమునకు సంబంధించిన విషయాన్ని 
విదురునకున్‌= విదురునికి; చెప్పన్‌+చాలక= చెప్పలేక ఒప్పు+అటి+ఉండుట= ఉదాసీనంగా ఉండిపోవుట; ఏమి 
చిత్రంబు+అని= ఆశ్చర్యమేమిటని; వెండియున్‌= మజియును; ఇట్లు+అనియెన్‌= ఈ విధముగా పలికెను; అంతన్‌= 
అంతట; ఉద్ధవుండు= ఉద్ధవుడు; సరోజ+అక్ష= శ్రీకృష్ణుని; పాద+అరవింద= పాదపద్మములందలి; మకరంద= మధువనెడు; 
సుధాజలనిధి= అమృతసాగరంలో; నిమగ్న= మునిగిపోయిన; మానసుండు+ఐ= చిత్తము కలవాడై; సముత్మంఠన్‌= 
మిక్షిలి ఉద్విగ్నతతో; చింతించి= విచారించి; ఒక్క ముహూర్తమాత్రంబునకున్‌= ఒక్క క్షణకాలానికి; బాప్పజలపూరిత 
లోచనుండు+ఐ= కన్నీళ్లతో నిండిన కన్నులు కలవాడై గద్దదకంఠుండు +అగుచున్‌= బొంగురుపోయిన కంఠం కలవాడగుచు... 
తా : ఒకనాడు ఉద్ధవుడు కృష్ణునితో కలిసి ఆడుకొంటూ ఉండగా అతని తల్లి భోజనానికి రమ్మని పిలిచినా పట్టించుకోకుండా 
ఆ సేవలోనే నిమగ్నమైపోయాడు. అటువంటి ఆ ఉద్ధవుడు ఈనాడు కృష్ణుడు లేడన్న దిగులుతో, ఆ విషయాన్ని విదురునికి 
చెప్పలేక మౌనంగా ఉండిపోవడంలో వింత ఏముంది? అని శుకుడు పరీక్షిన్మహారాజుతో ఇంకా ఇలా అన్నాడు. అపుడు 
శ్రీకృష్ణపాదారవిందంలోని మకరందమనే అమృతసాగరంలో మునిగిపోయిన మనస్సుతో కాసేపు ఉద్విగ్నతకు లోనైన 
ఉద్ధవునికి ఒక క్షణంలో కళ్లలో నీళ్లు తిరిగి, కంఠంలో గాద్గద్యం ఏర్పడింది. 
క. ఘనముగ నెమ్మనమున మిం, చిన కృష్ణవియోగ జనిత శిఫ్‌ దరికొనంగాం 

గనుంగవం బెడచే నొత్తుచుం, బెనుపొందిన దురితశిఖరిభిదురున్‌ విదురున్‌. 80 
ప్రతి : ఘనముగన్‌= పెద్దగా; నెజ+మనమునన్‌= నిందైన మనస్సులో; మించిన= అతిశయించిన; కృష్ణవియోగ= కృష్ణుని 
ఎడబాటువలన,; జనిత = పుట్టిన; శిఖీ= అగ్ని దరికొనంగాన్‌= మండుచుండగా; కనుంగవన్‌= కన్నుల జంటను; 'పెడచేన్‌= 
అరచేయి వెనుకభాగంతో; ఒత్తుచున్‌= తుడుచుకుంటూ (కన్నీటిని); 'పెనుపు+ఒందినన్‌= దుఃఖం పెరిగిపోగా; దురిత = 
పాపములనే; శిఖరి= పర్వతాలపాలిటి; భిదురున్‌= వజ్రాయుధమైన; విదురున్‌= విదురుని... 
తా: కృష్ణవియోగంవల్ల ఏర్పడ్డ దుఃఖం అగ్నిలాగా తన గుండెలో మండుతుండగా, వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ, 
పాపపుపర్వతాల రెక్కలు నరికే వజ్రాయుధంవంటి విదురుని చూశాడు. 


వ. కనుంగొని యిట్లనియె. 81 
ప్రతి : కనుంగొని= చూచి; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా : చూచి, ఇలా అన్నాడు. 


క. యముందడను ఘనకాలభుజం, గమ పుంగవుందెగచి పట్టంగా యదువంశో 
త్తముల చరిత్రలుం దత్కుశ, లము లేమని చెప్పుదుంగలంగెడి మనమున్‌. 82 


30 శ్రీమహాభాగవతము 


ప్రతి : యముండు+అను= యమధర్మరాజు అను పేరుగల; ఘన = గొప్పదైన; కాల= కాలస్వరూపమైన (నల్లని భుజంగమ 
పుంగవుండు= సర్ప్రేష్టము; ఎగచి పట్టంగాన్‌= ఒడిసి పట్టగా (కాటువేయగా);: యదువంశ+ఉత్తముల చరిత్రలు = 
యాదవవంశశ్రేష్టులయొక్క వృత్తాంతాలు; తద్‌+కుశలములు= వారి క్షేమసమాచారాలు; ఏమి+అని చెప్పుదున్‌= ఏ 
విధంగా చెప్పగలను?; మనమున్‌+కలంగెడిన్‌= మనసు కలత చెందుచున్నది. 


తా: యముదనే పెద్దకాలసర్పం ఒడిసి పట్టి కాటువేసిన యాదవోత్తముల విశేషాలను వారి క్షేమసమాచారాలను ఏమని 
చెప్పగలను. మనసు కలతపడుతుంది అని ఉద్ధవుడు విదురునితో అన్నాడు. 


స్ప మునిజనముఖపద్మములు ముకులింపంగ ఖలజనలోచనోత్పలము లలర 
జారచోరుల కోర్కి సఫలత నొందంగ దానవదర్పాంధతమస మడర 
వరయోగి జనచక్రవాకంబు లడలంగం గలుషజనానురాగంబు పర్వ 
భూరిదోషానలస్స్ఫూర్తి వాటిల్లంగ నుదితధర్మ్శ్మక్రియ లుడిగి యడంగ 


తే. మానుషాకారరుచికోటి మందపథిచి, యనఘ! యే మన నేర్తుం గృవ్హాభిధాన 
లోకబాంధవుం దుత్తమశ్లోకమూర్తి, మించు తేజంబుతో నస్తమించెనయ్య! 88 


ప్రతి : అనఘ! = పాపరహితుడవైన విదురా!; మునిజన = మౌనులయొక్క ముఖపద్మములు = పద్మములవంటి ముఖములు; 
ముకుళింపంగన్‌= ముడుచుకొనగా; ఖలజన = దుష్టులయొక్క లోచన= కన్నులనెడి; ఉత్పలములు = కలువలు; అలరన్‌= 
వికసింపగా; జారచోరుల= విటులయొక్క దొంగలయొక్క కోర్మి= అభిలాష సఫలతన్‌+ఒందంగన్‌= ఫలించగా; దానవ= 
రాక్షసులయొక్క దర్చ అంధ తమసము= గర్వమనే కాజుచీకటి; అడరన్‌= వ్యాపించగ్యా వరయోగిజన= పరమబుషులనే; 
చక్రవాకంబులు= చక్రవాక పక్షులు; అడలంగన్‌= దిగులు చెందగా; కలుషజన= దుర్మార్డుల; అనురాగంబు= ఆనందము; 
పర్వన్‌= అతిశయింపగా, వ్యాపించగ్యా భూరి= గొప్పదైన; దోష+అనల= పాపమనే అగ్నియొక్క స్ఫూర్తి= ఉనికి; వాదిల్లంగన్‌= 
ఏర్పడగా; ఉదిత ధర్మక్రియలు= గొప్పవైన ధర్మాచరణాలు; ఉడిగి+అడంగన్‌= నశించగా, మానుష+ఆకార= మానవ 
ఆకారంలో ఏర్పడిన; రుచికోటిన్‌= కాంతిపుంజాన్ని మందపజచి= హీనపరచి; ఉత్తమశ్లోకమూర్తి= గొప్ప కీర్తియే ఆకారంగా 
కలవాడు; కృష్ణ+అభీిధాన = కృష్ణుడు అను పేరుగల; లోకబాంధవుండు = సూర్యుడు, జగద్భంధువు; మించు తేజంబుతోన్‌= 
తనదైన గొప్ప తేజస్సుతోపాటుగా; అస్తమించెను +అయ్య! = భౌతిక శరీరాన్ని విడిచి పెట్టాడయ్యా!; ఏమి+అనన్‌ +నేర్తున్‌= 
ఇంక ఏమి చెప్పగలను? 

తా : విదురా! ఏమి చెప్పమంటావు. మునుల ముఖపద్మాలు ముకుళించాయి. దుష్టుల కనుకలువలు వికసించాయి. 
జారులకు చోరులకు కోర్కెలు తీరాయి. దానవుల గర్వాంధకారాలు విజ్బంభీంచాయి. పరమబుషులనే చక్రవాకాలు 
అలమటించాయి. కల్మషచిత్తుల అనురాగాలు వ్యాపించాయి. పాపార్షి ప్రజ్బరిల్లింది. ధర్మవర్తనలు అడుగంటాయి. ఎందుకంటే 
మానవాకారంలో ఉన్న మహాతేజస్సు, లోకబాంధవుడు, క్రీర్షిమంతుడు అయిన శ్రీకృష్ణుడు తన తేజస్సుతోపాటుగా తనువు 
చాలించాడు. 


వ. మథతియును. 84 


తా :; అంతేగాక 


తృతీయస్కంధము 31 


క. హల కులిశ జలజరేఖా, లలిత శ్రీకృష్ణ పాదలక్షితయైె ని 

ర్మలగతి నొప్పెడు ధరణీ, లలనామణి నేం దభాగ్యలక్షణ యయ్యెన్‌. 8ిర్‌ 
ప్రతి : హల= నాగలి; కులిశ= వజ్రాయుధం; జలజ = పద్మం; రేఖా= మొదలగు రేఖలతో; లలిత= సుకుమారమైన; 
శ్రీకృష్ణ= వాసుదేవునియొక్క పాద= పాదములచేత (యొక్క); లక్షిత+ఐ= గుర్తులు పొందినదై (అడుగుజాడలు తాల్చినదై); 
నిర్మలగతిన్‌= స్వచ్చంగా; ఒప్పెడు= ప్రకాశించే; ధరణీ లలనామణి= భూదేవి అనే కాంత; నేందు= కృష్ణనిర్యాణం 
తరువాత; అభాగ్యలక్షణ +అయ్యెన్‌= సౌభాగ్యపు గుర్తులు లేనిదయింది. 
తా; శ్రీకృష్ణుని పాదాలలో నాగలి, వజ్రాయుధం, పద్మంవంటి శుభరేఖలు ఉంటాయి. ఆయన నడవటంచేత భూమిపై 


ఆ పాదముద్రలు పడి భూదేవి శుభలక్షణాన్వితగా ప్రకాళించేది. ఇప్పుడాయన లేకపోవడంతో ఈ ధరిత్రి అశుభలక్షణాలతో 
కూడి నిస్తేజంగా ఉంది. 


క. యాదవులవలన రాజ్య, శ్రీ దొలంగెను; ధర్మగతి నశించెను; భువిమ 

ర్యాదలు దప్పె నధర్మో, త్పాదనమున; దైత్యభేది దప్పిన పిదపన్‌. 86 
ప్రతి : దైత్యభేది= దానవాంతకుదడైన శ్రీకృష్ణుడు; తప్పిన పిదపన్‌= ఈ లోకం విడిచిపెట్టిన తరువాత; యాదవులవలనన్‌= 
యాదవుల క్రమశిక్షణలోని లోపంవల్ల; రాజ్యల్రీ= రాజ్య సంపద; తొలంగెను= వారివద్దనుండి వెళ్ళిపోయింది; ధర్మగతి= 
ధర్మమార్గ్దం; నశించెను= పాడైపోయింది; అధర్మ+ఉత్పాదననమునన్‌= అధర్మం ఏర్పడటంతో; భువిన్‌= నేలమీద; 
మర్యాదలు +తప్పెన్‌= చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా పోయింది. 


తా :; దానవాంతకుడైన శ్రీకృష్ణుడు దేహత్యాగం చేసిన తరువాత యాదవులను విడిచి రాజ్యలక్ష్మి వెదలిపోయింది. ధర్మమార్గం 
పాడైపోయింది. అధర్మం పెచ్చు మీరింది. అందువలన చిన్న పెద్ద తారతమ్యాలు నశించిపోయాయి. 


వ. మథజియు లలిత నికషణ విరాజమాన మణిగణ కిరణ సుషమా విశేష విడంబిత విమల సలిలం 
బులందుం బ్రతిఫలిత సంపూర్ణ చంద్రమండల రుచి నిరీక్షించి జలచర బుద్ధిం దేసి తజ్జల విలోలమీనంబు 
లఅనూన స్నేహంబునం దలంచు చందంబునం గృవ్హానుచరులైన యదు వృష్టికుమారు లమ్మహనీయ మూర్తిం 
దమకు నగ్రేసరుందని కాని లీలామానుష విగ్రహుందైన పరమాత్ముండని యెజుంగక హరిమాయా జనితంబగు 
నసద్భావంబునంజేసి భోజనశయనాసనానుగమనంబులం జేరి సహోదరాదిభావంబులం గూడి చరియింతు; 
రద్దేవుని మాయా పయోనిధి నిమగ్నులు గాకుండ నబ్దభవాదులకైనం దీఅదు. సర్వగుణ గరిష్టులును, 
సత్పురుషడ్రేష్టులును నగు పరమభాగవతులకుం దక్కం దక్కినవారలకుం జెప్పనేల? అదియునుంగాక 
యఖభిజన విద్యాధన బలగర్వ మదాంధీభూత చేతస్కులైన శిశువాలాది భూపాలకు లమ్మహాత్మునిం బరతత్త్వంబని 
యొబజుంగక నిందించు దుర్భాషలు దలంచి మనస్తాపంబు నొందుచుండుదు నని వెండియు. 87 

ప్రతి : మజియున్‌= అదియునుగాక!; లలిత= సుకుమారమైన; నికషణ = ఒరపిడిచే; విరాజమాన= ప్రకాశించు; మణిగణ = 
రత్నాల సముదాయముయొక్క కిరణ సుషమా= కిరణముల కాంతితో; విశేష= మిక్కిలిగా విడంబీత= అనుకరించబడిన; 
విమల= స్వచ్చమైన; సలిలంబులందున్‌= నీళ్లలో; ప్రతిఫలిత= ప్రతిబింబించిన; సంపూర్ణ = పదునారు కళలతో నిండిన; 


32 శ్రీమహాభాగవతము 


చంద్రమండలరుచిన్‌= చంద్రమండలముయొక్క కాంతిని; నిరీక్షించి= చూచి; జలచరబుద్ధిన్‌ +చేసి= నీటిలో తిరిగే ప్రాణి 
అనుకొని; తద్‌+జల= ఆ నీటియందు; విలోల= తిరుగాడుచుందడు; మీనంబులు= చేపలు; అనూన స్నేహంబునన్‌= 
అధికమైన మైత్రీభావంతో; తలంచు= భావించు; చందంబునన్‌= విధముగా; కృష్ణ+అనుచరులు+ఐన= వాసుదేవునితో 
కలిసి తిరిగినవారైన; యదు వృష్టికుమారులు= యాదవులు, వృష్టి వంశజులు; ఆ మహనీయమూర్తిన్‌= ఆ మహానుభావుడైన 
వాసుదేవుని; తమకున్‌= తమ వారందరికీ; అగ్రేసరుండు+అని కాని= నాయకునివంటివానిగానే తప్ప; లీలామానుష 
విగ్రహుందడు+ఐన = వినోదార్థము మానవశరీరాన్ని ధరించిన; పరమాత్ముండు +అని= పరమాత్మయే అని; ఎజుంగక= 
(గ్రహించలేక; హరిమాయాజనితంబు +అగు = విష్ణమాయవలన పుట్టిన; అసద్భావంబునన్‌+చేసి= మోహముతో; భోజన = 
భుజించుట; శయన = నిదురించుట; ఆసన= కూర్చుండుట; అనుగమనంబులన్‌= కూడా తిరుగుట వంటి విషయాలలో; 
చేరి= కృష్ణునితో కలసియుండి; సహోదర+ఆది భావంబులన్‌= సోదరుడు మొదలగు వావివరుసలతో; కూడి చరియింతురు= 
కలసి సంచరిస్తారు; ఆ+దేవుని= ఆ పరమాత్మయొక్క మాయాపయోనిధిన్‌= మాయ అనెడి సాగరములో; నిమగ్నులు= 
మునిగినవారు; కాకుందడన్‌= కాకుండుటకు; అబ్ద్బభవ +ఆదులకైనన్‌ +తీఅదు= బ్రహ్మాదులకు కూడ సాధ్యం కాదు; 
సర్వగుణగరిష్టులును= సకల సద్దుణాలతో గొప్పవారైనవారును; సత్పురుషశ్రేష్టులును = పురుషోత్తములైనవారును; అగు= 
అయిన; పరమ భాగవతులకున్‌= భాగవతశ్రేష్టులకు; తక్కన్‌= తప్ప; తక్కినవారలకున్‌+చెప్పనేల? = మిగిలినవారి విషయంలో 
చెప్పేదేముంటుంది?; అదియునున్‌+కాక= అంతియగాక; అభిజన= గొప్పవంశములో జన్మ; విద్యా= విద్య; ధన= 
ధనము; బల= బలము; వీటిచే కలుగు; గర్వ అహంకారంచేత; మద= మదంచేత (వివేకం కోల్పోయిన మనస్సులు 
కలవారు); అంధీభూతచేతస్ములు +ఐన = గుద్దితనాన్ని పొందిన మనస్సులు కలవారైన (వివేకం కోల్పోయిన మనస్సులు 
కలవారై) శిశుపాల+ఆది భూపాలకులు= శిశుపాలుడు మొదలగు రాజులు; ఆ+మహాత్మునిన్‌= మహనీయుడైన ఆ 
శ్రీకృష్ణుని; పరతత్త్వంబు +అని= పరమాత్మయే అని; ఎజుంగక= (గ్రహించలేక; నిందించు= దూషించే; దుర్భాషలు= 
చెడుమాటలు; తలంచి= గుర్తుకు తెచ్చుకొని; మనస్‌+తాపంబున్‌= మనోవిచారాన్నిి ఒందుచున్‌+ఉండుదును= 
పొందుతుంటాను; అని వెండియున్‌= అని చెప్పి మజియు... 


తా : అంతేకాక విదురా! సుకుమారంగా ఒరపిడి పెట్టబడిన మణుల కిరణకాంతితో నీటిలో ప్రతిబింబించిన చంద్రమండలాన్ని 
చూచి, ఆ నీటిలో తిరిగే చేపలు తమకు చెందినదే అనుకొని ఆ తారాచంద్ర ప్రతిబింబాలతో చనవుగా తిరిగినట్లుగా 
కృష్ణుని అనుసరించి తిరిగిన యాదవులు, వృష్టివంశీయులు ఆయనను తమలో ఒక ప్రధానవ్యక్తిగా భావించారు. కాని, 
లీలగా మానవశరీరాన్ని ధరించిన పరమాత్మగా (గ్రహించలేకపోయారు. విష్ణమాయవల్ల ఏర్పడిన మోహంతో కృష్ణునితో 
కలిసి తినడం, పడుకోవడం, తిరగడంవంటివి చేసి, సోదరభావం వంటి భావాన్నే పొందారు. ఆ దేవుని మాయాసముద్రంలో 
మునిగిపోకుండటం బ్రవ్మాదులకే సాధ్యం కాదు. గొప్ప గుణవంతులు, సత్పురుషులలో శ్రేష్టులు అయిన పరమభాగవతులు 
తప్ప మిగిలినవారు ఆ మాయను దాటలేరు. అంతేగాక కులగర్వం, విద్యాగర్వం, ధనగర్వం, బలగర్వం వీటివల్ల ఏర్పడిన 
మదంతో గుడ్డిగా తయారైన మనసుగల శిశుపాలునివంటి రాజులు ఆ మహాత్ముని పరమదైవంగా గుర్తించలేక నిందిస్తూ 
ఆడిన దుర్భాషలు గుర్తుకు వచ్చినపుడెల్లా మనసెంతో పరితపిస్తూంటుంది అని చెప్పి ఉద్ధవుడు ఇంకా ఇలా అంటున్నాడు. 


మ. అవితృష్తేక్షణ ధీసమాహిత తపోవ్యాసంగు లైనట్టి భా 
గవతత్రేష్టుల కాత్మమూర్తి నిఖీలైక జ్యోతిమైం జూపి శో 


తృతీయస్కంధము 33 


క విశోకంబులు నిర్దహించి కమలాకాంతుండు శాంతుండు మా 
నవరూపంబగు దేహమున్‌ వదలి యంతర్జ్థానుందయ్యెంజుమీ. 88 


ప్రతి : అవితృప్త= తనివితీరని;ి ఈక్షణ= చూపులతోను; ధీసమాహిత= జ్ఞానంతో కూడిన; తపస్‌= తపస్సుతోను; 
వ్యాసంగులు+ఐనట్టి= కూడి ప్రవర్తించువారైన; భాగవత శ్రేష్టులకున్‌= గొప్పవారైన భగవద్భక్తులకు; నిఖిల+ఏక జ్యోతిమైన్‌= 
అంతట ఆవరించిన ఒకే వెలుగురూపంగా; ఆత్మమూర్తిన్‌= నిజస్వరూపాన్ని చూపి= కనబరచి; శోకవిశోకంబులు = చిన్న 
పెద్ద దుఃఖాలను; నిర్దహించి= బూది సేసి; శాంతుండు = శాంతస్వరూపుడైన; కమలాకాంతుందు= లక్ష్మీపతియైన శ్రీహరి; 
మానవరూపంబు +అగు= నరాకృతితో ఉన్న; దేహమున్‌= శరీరాన్ని వదలి = విడిచిపెట్టి; అంతర్జానుండు +అయ్యెన్‌+చుమీ! = 
అదృశ్యమైపోయాడు సుమా! 

తా : ఎవరైతే తనను తనివితీరా చూడాలనుకుంటారో, ఎవరు జ్ఞానులై తపస్సు చేస్తారో అటువంటి మహాభాగవతులకు 
లోకమంతటా నిండిన ఒకేఒక వెలుగైన తన రూపాన్ని సందర్శించే అవకాశం కల్పించి, వారివారి రకరకాలైన శోకాలన్నీ 
దహించి, శాంతస్వరూపుడైన మాధవుడు తన మానవశరీరాన్ని విడిచిపెట్టి అదృశ్యమైపోయాడు సుమా! 


సీ, మానవైకవికాసమానమై తనకును విససయజనకమై వెలయునట్టి 
యాత్మీయ యోగమాయాశక్తిం జేపట్టి చూపుచు నత్యంతసుభగ మగుచు 
భూషణంబులకును భూషణంబై వివేకముల కెల్లను బరాకాష్ట యగుచు 
సకలకల్యాణసంస్థానమై సత్యమై తేజరిల్లెడునట్టి దివ్యమూర్తి 


తే. తాన తనమూర్తి నిజశక్తిం దగ ధరింప, యమతనూభవు రాజసూయాధ్వరంబు 
నందు నెవ్వని శుభమూర్తి నర్థితోడ, నిండు వేడుకం జూచి వర్ణించి రెలమి. 89 


ప్రతి ; మానవ+ఏక+వికాసమానము+ఐ= మానవుల అభ్యుదయానికి మూలమై; తనకును= తనకు కూడ; విస్మయ 
జనకము+ఐ= ఆశ్చర్యం కలిగించునదై; వెలయు +అట్టి= ప్రకాళిస్తున్నటువంటి; ఆత్మీయయోగమాయాశక్తిన్‌= తనదైన 
యోగమాయాశక్తిని; చేపట్టి= స్వీకరించి; చూపుచున్‌= ప్రదర్శించుచు; అత్యంత సుభగము+అగుచు = మిక్కిలి సుందరమవుతూ; 
భూషణంబులకును = అలంకారాలకే; భూషణంబు +ఐ = అలంకారమై; వివేకములకున్‌+ఎల్లను = విజ్ఞానములకన్నింటికి; 
పరాకాష్ట్ర+అగుచున్‌= సర్వోన్నత స్థితి కలిగినదై; సకలకల్యాణసంన్థానము+ఐ= అన్ని శుభాలకు న్థానమై; సత్యము+ఐ = 
శాశ్వతమైనదై; తేజరిల్లెడు +అట్టి= ప్రకాశించునట్టి; దివ్యమూర్తి= మంగళమూర్తి తాను+అ= స్వయంగా; తన మూర్తిన్‌= 
తన ఆకారాన్ని; నిజశక్తిన్‌= తన శక్తితో) తగన్‌= ఒప్పునట్లుగా; ధరింపన్‌= వహించగా; యమ తనూభవు= ధర్శరాజుయొక్క 
రాజసూయ +అధ్వరంబునందున్‌= రాజసూయయాగంలో; ఎవ్వని శుభమూర్తిన్‌= ఎవని దివ్యమంగళ విగ్రహాన్ని అర్థితోదన్‌= 
కోరికతో; నిండు వేడుకన్‌ = మిక్కిలి ఆనందంగా; చూచి= సందర్శించి; ఎలమిన్‌= సంతోషంతో; వర్ణించిరి= వర్ణించారో! 
అతడే ఆ శ్రీకృష్ణరూపంలో ఉన్న పరమాత్మ! 


తా : మానవుల ప్రగతికి కారణమై, తనకుకూడ ఆశ్చర్యాన్ని కలిగించి ప్రకాశిస్తున్నటువంటి తనదైన యోగమాయాబలాన్ని 
స్వీకరించి, ప్రదర్శించి, అందాలకే అందమై, అలంకారాలకే అలంకారమై, వివేకాలకు అతిశయరూపమై, సకల శుభాలకు 


34 శ్రీమహాభాగవతము 


ఆశ్రయమై, సత్యమై తేజరిల్లే దివ్యమూర్తి తన శక్తితో తానే ధరించిన ఆ శ్రీకృష్ణుని దివ్యమంగళ విగ్రహాన్ని వేడుకతో చూచి, 
ఆనాడు ధర్మరాజు నిర్వహించిన రాజసూయయాగంలో అందరూ ఎంతో ఆనందంగా ప్రస్తుతించారు. 


క. ప్రకటముగం గమలభవ సృ, పష్టికిం గారణ మి మృహాత్ముండే యనుచును ను 
త్సుకులై తన్మూర్తినిం ద, ప్పక చూచిరి గాదె తత్సభాజను లెల్లన్‌. 90 


ప్రతి : ప్రకటముగన్‌= స్పష్టంగా, కమలభవసృష్టికిన్‌= బ్రహ్మ సృష్టికి కారణము= హేతువు; ఈ+మహాత్ముండు+ఏ= ఈ 
మహనీయుడదే; అనుచునున్‌= అంటూ; ఉత్సుకులు+ఐ= ఎంతో కుతూహలం కలవారై; తద్‌+మూర్తినిన్‌= ఆ శ్రీకృష్ణుని; 
తద్‌+సభాజనులు+ఎల్లన్‌= ఆ రాజసూయయాగసభలోని వారంతా; తప్పక= దృష్టి మరల్చకుండా; చూచిరి+కాదు+ఎ= 
దర్శించారు కదా! 


తా ; ఆనాడు ఆ ధర్మజుని రాజసూయయాగంలో అగ్రపూజా సందర్భంలో జరిగిన సభలో ఈతడే కదా బ్రహ్మ సృష్టికి 
కూడా మూలమైనవాడు అనుకుంటూ ఎంతో కుతూహలంతో అందరూ కనురెప్ప ఆర్పకుండా శ్రీకృష్ణుని దర్శించారు కదా! 


వ మజియు శాంతోగ్రరూపధరుందైన సర్వేశ్వరుండు శాంతరూపుండు గావునం బరకృతాపరాధ 
నిపీద్యమాన మానసుండయ్యు ననుకంపాయత్తచిత్తుండై వర్తించు పరాపరుండును బ్రకృతికార్యం బైన 
మహత్త్వరూపుండును జననవిరహితుం డయ్యును దారువులవలన ననలంబు దోంచు చందంబున జననంబు 
నందుచుండు నట్టి సరోజనాభుని హాసరాస లీలానురాగ విలోకన ప్రతిలబ్ధృమానలభైన గోపకామినులు తన్నూర్తి 
దర్శనానుషక్తమనీషలంగలిగి వర్తించి రదియునుంగాక. ట్రే 


ప్రతి ;: మజియున్‌= అంతేకాక; శాంత +ఉగ్రరూపధరుండు +ఐన= శాంతము ఉగ్రరూపమూ కలవాదైన; సర్వేశ్వరుండు = 
పరమాత్మయైన శ్రీకృష్ణుడు; శాంతరూపుండు+కావునన్‌= శాంతమూర్తి కనుక; పరకృత= శత్రువులచే చేయబడిన; అపరాధ= 
దోషములచేత; నిపీద్యమాన= పీడింపబడిన; మానసుండు+అయ్యును= మనసు కలవాడైనా? అనుకంపా+ఆయత్త చిత్తుండు+ఐ= 
దయతో కూడిన మనసు కలవాడై; వర్తించు= ప్రవర్తించు; పరాపరుండును = పరమాత్మయు; ప్రకృతికార్యంబు +ఐన = 
ప్రకృతికి కార్యరూపమైన; మహత్వరూపుండును = మహత్తురూపంలో ఉండేవాడును; జననవిరహితుండు +అయ్యును = 
పుట్టుక లేనివాడయ్యును; దారువుల వలనన్‌= కొాయ్యలవలన; అనలంబు= అగ్ని తోంచు చందంబున = బయల్పడునట్సు; 
జననంబున్‌ +అందుచుండున్‌= పుట్టుకను పొందుతుంటాడు; అట్టి= అటువంటి; సరోజనాభుని= నారాయణస్వరూపుడైన 
శ్రీకృష్ణుని; హాస= నగవులు; రాసలీలా= రాసక్రీడలు; అనురాగ విలోకన= ప్రేమతోకూడిన చూపులతో; ప్రతిలబ్బమానలైన= 
ఆకర్షితలైన; గోపకామినులు= గోపకాంతలు; తద్‌+మూర్తి= ఆ శ్రీకృష్ణుని దివ్యమంగళవి[గ్రహాన్ని దర్శన= దర్శించుటయందు; 
అనురక్త మనీషలన్‌= ఆసక్తి కలిగిన బుద్ధులను; కలిగి= పొంది; వర్తించిరి= ప్రవర్తించారు; అదియునున్‌+కాక = 
అంతేకాకుండా... 


తా : అంతేకాకుండా, అవసరాన్నిబట్టి శాంతరూపాన్ని ఉగ్రరూపాన్ని కూడా ధరించే శ్రీకృష్ణుడు సహజంగా శాంతస్వడాపుడు. 
అందువల్ల శత్రువులు చేసే అపరాధాలకు మనస్సులో నొచ్చుకున్నా దయాచిత్తుడై ప్రవర్తించే పరమాత్మ. ఆయన ప్రకృతికి 
మూలమైన మహత్ష్వమే తన రూపంగా కలవాడు. పుట్టుక లేనివాదే అయినా కొయ్యనుండి అగ్ని పుట్టినట్లుగా తాను 
జన్న్మిస్తుంటాడు. అటువంటి పద్మనాభుని చిరునవ్వులు, రాసలీలలు, అనురాగద్భృష్టులు గోపకామినులను ఆకర్షిస్తే, ఆయన 
దివ్యమంగళవి[గ్రహాన్ని దర్శించేందుకు వారు ఎంతో ఆసక్తిని ప్రదర్శించారు. 


తృతీయస్కంధము 35 


చ. దివిజుల కోర్కిం దీర్చ వసుదేవుని యింట జనించి కంస దా 

నవుండు వధించునన్‌ భయమునం జని నందుని యింట నుంటకున్‌ 

యవన జరాసుతాదులకు నాజి నెదుర్చడలేక సజ్జన 

స్తవ మథురాపురిన్‌ విడిచి దాంగుటకున్‌ మదింజింతనొందుదున్‌. 92 
ప్రతి : దివిజుల= దేవతల; కోర్మిన్‌= కోరికను; తీర్చన్‌= తీర్చుటకు; వసుదేవుని= వసుదేవునియొక్క ఇంటన్‌= గృహంలో; 
జనించి= పుట్టుకనంది; కంసదానవుండు= కంసుడనే రాక్షసుడు; వధించును+అన్‌ భయమునన్‌= చంపుతాడు అనే 
భయంతో; చని= అక్కడనుండి వెళ్ళిపోయి; నందుని+ఇంటన్‌= నందుని గృహంలో; ఉంటకున్‌= నివసించటానికిి యవన= 
కాలయవనుడు; జరాసుత+ఆదులకున్‌= జరాసంధుడు మొదలగువారలకు; ఆజిన్‌= యుద్ధంలో; ఎదుర్పడన్‌ లేక= 
ఎదురుగా నిలబడలేక; సత్‌+జన స్తవ= మంచివారందరూ మెచ్చుకొనే) మథురాపురిన్‌= మథురానగరాన్ని విడిచి= 
వదలిపెట్టి దాంగుటకున్‌= రహస్యంగా తలదాచుకున్నందుకు; మదిన్‌= మనసులో; చింతన్‌+ఒందుదున్‌= బాధుడుతుంటాను. 
తా; అట్టి మహనీయుడు దేవతల కోర్కె తీర్చడంకోసం వసుదేవుని కుమారుడుగా జన్మించడం, రాక్షసుడైన కంసునికి 
భయపడి నందుని ఇంట్లో పెరగటం, కాలయవన జరాసంధాదులను రణరంగంలో ఎదిరించలేక అందరూ ఎంతో 
ఇష్టపడే మథురానగరాన్ని విడిచి పెట్టి, ఎక్కడో తలదాచుకోవటం ఇవన్నీ గుర్తుకు వచ్చి ఎంతో బాధపడుతుంటాను. 


వ. అదియునుంగాక. 098 
తి ; అదియునున్‌+కాక= అంతేగాక. 


కడంగి పెక్కిడుమలంగుడుచుచుం జిత్తముల్‌ గలంగంగ బంధనాగారములను 
వనరిన దేవకీవసుదేవులను డాయంజనుదెంచి భక్తి వందన మొనర్చి 
తలిదండ్రులార! యేంగలుగంగ మీరలు కంసుని నలజడి గ్రాంగుచుండం 
గడంగి శత్రునింజంపంగా లేక చూచుచు నున్న నా తప్పుం బ్రసన్ను లగుచుం 


తే. గావుందని యానతిచ్చిన దేవదేవు, నద్భుతావహమధురవాక్యములం దలంచి 
తలంచి నా చిత్తమునం బెద్ద గలంగుచుందుం, బృథులపాతక భూమిభృద్భిదుర! విదుర! 94 


గి 


బ్ర 


ప్రతి : పృథుల= గొప్పవైన; పాతక= పాపములనే; భూమిభృత్‌= పర్వతములపాలిటి; భిదుర!= వజ్రాయుధమువంటి; 
విదుర!= ఓ విదురా !; కడంగి= పూనుకొని; పెక్కు+ఇడుమలన్‌= ఎన్నో కష్టాలను; కుడుచుచున్‌= అనుభవిస్తూ చిత్తముల్‌= 
మనసులు; కలంగంగన్‌= కలతపడగా; బంధన +అగారములను= కారాగారాలలో; వనరిన= బాధపడిన; దేవకీవసుదేవులను; 
డాయన్‌+చనుదెంచి= సమీపించి; భక్తిన్‌= భక్తితో; వందనమున్‌+ఒనర్చి= నమస్మరించి; తలిదండ్రులార!= మాతాపితరులారా!; 
ఏన్‌+కలుగంగన్‌= నేను ఉండగా; మీరలు= మీరు ఇరువురు; కంసునిన్‌+అలజడిన్‌= కంసుడు పెట్టే బాధలకు; క్రాం 
గుచుండన్‌= పీడింపబడుచుండగా; కడంగి= ప్రయత్నించి; శత్రునిన్‌+చంపంగాన్‌+లేక= విరోధియెన కంసుని చంపలేక; 
చూచుచున్‌+ఉన్న= ఉదాసీనంగా ఉండిపోయిన; నా తప్పున్‌= నా దోషాన్ని ప్రసన్నులు +అగుచున్‌= దయ కలిగినవారై; 
కావుండు +అని= క్షమించండి అని; ఆనతి+ఇచ్చిన = విన్నవించుకొన్న; దేవదేవున్‌= శ్రీకృష్ణునియొక్క అద్భుత+ఆవహ= 


36 శ్రీమహాభాగవతము 


ఆశ్చర్యమును కల్గించు; మధుర వాక్యములన్‌= తియ్యనైన మాటలను; తలంచి+తలంచి= మరల మరల గుర్హు తెచ్చుకొని; 
నా= నాయొక్క చిత్తమునన్‌= మనసునందు; పెద్ద= ఎంతగానో; కలంగుచున్‌+ఉందున్‌= బాధపడుతుంటాను. 


తా : పాపాలనే కొండలపాలిటి వజాయుధంవంటి విదురా! శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీవసుదేవులకు నమస్కరిస్తూ, 
కంసుడు మిమ్మల్ని చెరసాలలో పెట్టి బాధిస్తుంటే నేనుండికూడా ఇంతకాలం ఉపేక్ష వహించాను. అతనిని ఏమీ చేయకుండా, 
మిమ్మల్ని కారాగార విముక్తుల్ని చేయకుండా ఉన్నందుకు నన్ను మన్నించండని వేడుకొన్నాడు. ఆ మధురవాక్యాలు గుర్తుకు 
వచ్చినపుడల్లా ఇంత సంస్మ్కారవంతుడు ఇప్పుడు భౌతికంగా మన కళ్ళ ఎదుట లేడే అని మనసెంతో కలత చెందుతుంటుంది. 


క. విమలమతిందలంప నెవ్వని, బొమముడి మాత్రమున నిఖిల భూదేవీ భా 
రము వాయు నట్టి హరిపద, కమలమరందంబు [గ్రోలు ఘనుందెవ్వాండో? 905 


ప్రతి ; విమలమతిన్‌= స్వచ్చమైన మనసుతో; తలంపన్‌= ఆలోచింపగ్గా; ఎవ్వని= ఎవనియొక్క్స బొమముడిమాత్రమునన్‌= 
కోపంతో కనుబొమలు ముడిచినంతమాత్రమున; నిఖిల= సమస్తమైన; భూదేవీ= భూదేవికి ఏర్పడిన; భారము= పాపాత్ములు 
తనపై నివసిస్తున్నందున ఏర్పడిన బరువు; పాయును= పోవునో (దుష్టశిక్షణ జరుగునో); అట్టి= అటువంటి; హరి= 
శ్రీమహావిష్ణువుయొక్క పదకమల= పాదపద్మములయొక్క మరందంబు= మకరందము; క్రోలు= ఆస్వాదించు; 
ఘనుండు+ఎవ్వాండు +ఓ= భాగ్యవంతుడు ఎవడో కదా! 


తా : వాస్తవంగా ఆలోచిస్తే ఎవరు కోపంతో ఒక్కమారు కనుబొమలు ముడువగానే దుష్టశిక్షణ జరిగి భూదేవికి భారం 
తొలగిపోతుందో అటువంటి శ్రీహరి పాదపద్మాలలోని మకరందాన్ని ఆస్వాదించగలిగే అదృష్టవంతుడు ఎవడో కదా! 


క. మందప్రజ్ఞుందనై గో, విందుని మురదైత్యహరుని విష్ణునిం బరమా 
నందుని నందతనూజూని, మందరధరుం జిత్తమందు మజతునె యెందున్‌. 06 


ప్రతి : గోవిందునిన్‌= గోపాలకుడు; మురదైత్యహరుని= మురుడనే రాక్షసుని మట్టు పెట్టినవాడు; పరమ+ఆనందునిన్‌= 
శాశ్వతానందస్వరూపుడు; నందతనూజునిన్‌= నందుని కుమారుడును; మందరధరున్‌= అమృతోత్పాదన సమయంలో 
కూర్మరూపం ధరించి మందరగిరిని మోసినవాడునయిన; విష్ణునిన్‌= శ్రీమహావిష్ణువును; మందప్రజ్ఞుండను+ఐ= బుద్ధి 
మందగించినవాడనై్వై ఎందున్‌= ఎక్కడైనా (ఎప్పుడైనా); చిత్తము +అందున్‌= మనసులో; మజతును+ఎ= మరచిపోగలనా! 


తా: ఉద్ధవుడు పలుకుచున్నాడు. విదురా! గోపాలకుడు మురుదనే రాక్షసుని చంపినవాడు, అంతటను వ్యాపించియున్నవాడు, 
మహానందస్వరూపుడు, నందనందనుడు, అమృతోత్సాదన సమయంలో పాలకడలిని చిలుకుతున్నప్పుడు మందరపర్వతాన్ని 
మోసేందుకు తాబేటి రూపాన్ని ధరించినవాడు అయిన శ్రీకృష్ణుని ఎక్కడైనా బుద్ధి మందగించి మజిచిపోవడం జరుగుతుందా? 


విశే : మురుడు అనే రాక్షసుడు బ్రహ్మనుగూర్చి తపస్సుచేసి, తన అరచేతితో ఎవరిని తాకితే వారు భస్మమైపోవాలని వరం 
కోరుకొన్నాడు. బ్రహ్మ 'తథాస్తు అన్నాడు. యముని తాకేందుకు ప్రయత్నించాడు. అతడు భయంతో పరుగున విష్ణువును 
ఆశ్రయించాడు. మురుడు విష్ణువును యుద్దానికి ఆహ్వానించాడు. నాతో యుద్ధం చేసే ధైర్యమే నీకుంటే నీ గుండె ఎందుకు 
అలా దడదడ కొట్టుకొంటోందని అడిగాడు శ్రీహరి. లేదే అని తన అరచేతిని గుండెకు ఆనించి చూసుకున్నాడు. వెంటనే 
భస్మమైపోయాడు. నాటినుండి విష్ణుమూర్తికి మురారి అనే ప్రసిద్ధి ఏర్పడింది. 


తృతీయస్కంధము 3/7 


చ. అదియునుగాక మీరు నృపులందజుంజూడంగ ధర్మసూతి పెం 

పొదవిన రాజసూయసవనోత్సవమందును జన్మమాదిగాం 

బదపడి యొగ్గానర్చు శిశుపాలుండు యోగిజనంబు లిట్టి ద 

ట్టి దని యెజుంగ నోపని కడిందిపదంబును బొందెనే కదా! 97 
ప్రతి : అదియును +కాక = అంతే కాకుండా; ధర్మసూతి= ధర్మరాజుయొక్క పెంపు+ఒదవిన = గొప్పగా జరిగిన; రాజసూయ = 
రాజసూయమను పేరుగల; సవన +ఉత్సవము+అందునున్‌= యాగమునకు సంబంధించిన వేడుకలో; జన్మము+ఆదిగాన్‌= 
పుట్టినది మొదలుకొని; పదపడి= ఆ వెనుకు ఎగ్గు+ఒనర్చు= కీడు చేయు(బేసిన); శిశుపాలుండు= శిశుపాలుడు; 
యోగిజనంబులు= మునిగణములుకూడ; ఇట్టిది+అట్టిది+అని= ఇటువంటిది, అటువంటిది అని; ఎజుంగన్‌+ఓపని= 
తెలిసికొనలేని; కడింది పదంబునున్‌= పరమపదాన్ని మీరు= మీ (విదురుని) కుటుంబసభ్యులు; నృపులు+అందటజున్‌= 
రాజులందరూ; చూడంగన్‌= చూస్తూండగా; పొందెను+ఏ కదా!= పొందెను కదా! 
తా ; అంతే కాక, ధర్మరాజు రాజసూయయాగం చేస్తున్న సమయంలోను, అసలు పుట్టి బుద్ధి ఎరిగిననాటినుండి శ్రీకృష్ణునికి 
కీడే చేశాడు శిశుపాలుడు. అయినా మీరు, మిగిలిన రాజులందరూ చూస్తూండగా అతడు మహర్ష్చిగణంకూడా ఇట్టిది 
అట్టిది అని తెలుసుకోలేని పరమపదాన్ని పొందాడు కదా! 


చ. కురున్ఫప పాండునందను లకుంఠితకేళింజమూసమేతులై 

యరిగి రణోర్వి నెవ్వని ముఖాంబురుహామృత మాత్మలోచనో 

తృరములంగ్రోలి పార్ధ విశిఖప్రకర క్షత పూతగాత్రులై 

గురుతరమోక్షధామమునకుం జని సౌఖ్యము నొందిరో గదా! 08 
ప్రతి : కురున్ఫ్నప= కురురాజులు; పాండునందనులు= పాండవులు; అకుంధితకేళిన్‌ = మొక్కవోని రణకక్రీదతో; 
చమూసమేతులు+ఐ= సైన్యసహితులై అరిగి= వెళ్ళి; రణ+ఉర్విన్‌= యుద్ధభూమిలో; ఎవ్వని= ఏ శ్రీకృష్ణుని ముఖ+ 
అంబురుహ+అమృతము = ముఖపద్మమునుండి జాలువారే అమృతరూపమైన; ఆత్మలోచన +ఉత్మరములన్‌= ఆయన చూపుల 
గుంపులను; క్రోలి= ఆస్వాదించి; పార్ధ= అర్జునుని; విశిఖ= బాణాలయొక్క ప్రకర= సముదాయంచేత ఏర్పడిన; క్షత= 
గాయాలచే), పూత= పవిత్రమైన; గాత్రులు+ఐ= శరీరాలు కలవార్రై గురుతర= గొప్పదైన; మోక్షధామమునకున్‌= పరమపదానికి; 
చని= వెళ్ళి; సౌఖ్యమున్‌+ఒందిరో+కదా! = సుఖపడ్డారో కదా! 
తా : కౌరవపాండవులు ససైన్యంగా రణభూమికి వెళ్ళి ఎవరి ముఖపద్మాన్ని చూస్తూ, చూపులనే అమృతాన్ని త్రాగుతూ, 
అర్జునుని బాణాలచే ఏర్పడిన గాయాలవల్ల శరీరాలు పవిత్రం కాగా మోక్షపదానికి చేరుకొన్నారో అతదే శ్రీకృష్ణుడు. 
స్స్‌ అట్టి సరోజాక్షుండాద్యంత శూన్యుండు సుభగుండు తైలోక్యసుందరుండు 

కమనీయసాగరకన్యకా కుచకుంకుమాంకిత విపులబాహాంతరుండు 

సకలదిక్పాలభాస్వత్మిరీటన్యస్తపద్మరాగారుణ పాదపీఠుం 

డజుం దనంతుండు సమానాధికవిరహితుం డిద్ధమూర్తిత్రయాధీశ్వరుండు 


38 శ్రీమహాభాగవతము 


తే. నైన హరి యుగ్రసేనుని నఖీలరాజ్య, రుచిరసింహాసనమునంగూర్చుండంబెట్టి 
భృత్యభావంబు నొంది సంప్రీతి నతని, పనుపుసేయుట కెపుడు నా మనము గుందు. ంం 


ప్రతి : అట్టి= అటువంటి; సరోజ +అక్షుండు= పద్మనేత్రుడు; ఆది+అంత శూన్యుండు= మొదలు, తుద అనునవి లేనివాడు; 
సుభగుండు= మనోహరుడు; తైలోక్యసుందరుందడు= ముల్లోకాలకు అందమైనవాడు; కమనీయ= అందమైన; సాగరకన్యకా= 
సముద్రుని కూతురైన లక్ష్మీదేవియొక్క కుచ= స్తనములకు పూసుకొన్న కుంకుమ +అంకిత= కుంకుమయొక్క గుర్తులంటిన; 
విపుల= విశాలమైన; బాహా+అంతరుండు= బాహువుల మధ్యభాగం (వక్షోభాగం) కలవాడు; సకల దిక్పాల= సర్వ 
దిక్సాలుకులయొక్క భాస్వత్‌+కిరీట= ప్రకాశించే కిరిటాలయందు; న్యస్త= పొదిగిన; పద్మరాగ+అరుణ = పద్మరాగమణుల 
కాంతిచే ఎర్రబారిన; పాదపీఠరుండు= పాదపీఠం కలవాడు; అజుండు= పుట్టుక లేనివాడు; అనంతుందు = అంతం లేనివాడు; 
సమాన= తనతో సమానులు కాని; అధిక= తనకంటె అధికులు కాని; విరహితుండు= లేనివాడు; ఇద్ధ= ప్రసిద్దులైన; 
మూర్షిత్రయ= బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు; అధి+ఈశ్వరుండున్‌= అధిపతియు; ఐన+హరి= అయిన శ్రీకృష్ణుడు; ఉగ్రసేనునిన్‌= 
కంసుని తండ్రియైన ఉగ్రసేనుని; అఖిల= సమస్తమైన; రాజ్య= రాజ్యభాగముచేత; రుచిర= శోభావంతమైన; సియాసనమునన్‌= 
సింహాసనమునందు; కూర్చుందడన్‌+పెట్టి= ఆసీనుని చేసి; భృత్యభావంబున్‌+ఒంది= 'సేవాభావమును పొంది; సంప్రీతిన్‌= 
మిక్షిలి ప్రీతితో; అతని పనుపు= ఆ ఉగ్రసేనుని ఆజ్ఞలను (రాజుగా); చేయుటకున్‌= నెరవేర్చు, పాటించు విషయంలో; 
ఎపుడు= ఎల్లపుడూ; నా మనము= నా మనస్సు; కుందున్‌= బాధ చెందుతుంటుంది. 

తా ఏ; అటువంటి పద్మనేత్రుడు, ఆద్యంతరహితుడు, మనోహరుడు, ముల్లోకాలలో అందగాడు, సాగరకన్య లక్ష్మీదేవి 
స్తనద్వయానికి పూసుకున్న కుంకుమయొక్క గుర్తులంటిన ఉరము కలవాడు, దేవతలందరూ తలలు ఆని పాదనమస్మారం 
చేయటంచేత వారి కిరీటాలలోని పద్మరాగాల కాంతిచే ఎ(ర్రగా మారిన పాదపీఠం కలవాడు, పుట్టుక లేనివాడు, అంతం 
లేనివాడు, తనతో సమానులు కాని, అధికులు కాని లేనివాడు, త్రిమూర్తులకే అధీశ్వరుడు, అయిన శ్రీకృష్ణుడు కంసుని 
తండ్రియైన ఉగ్రసేనునికి రాజ్యాధికారం కల్పించి, తాను కేవలం సేవకునిగానే ఉండిపోవటం నా మనస్సుకు కలత 
కలిగిస్తుంటుంది. 


వ. అని వెండియు నిట్లనియె, *ననఘా! పరాత్పరుండును యోగీశ్వరేశ్వరుండును నగు కృష్ణుండు 
భగవద్భక్తుందును బరమభాగవతోత్తముండును నైన యుగ్రసేనుని సేవించుట యాశ్చర్యంబు కాదు; తన్ను 
హరియింపందలంచి కుచంబుల విషంబు ధరియించి స్తన్యపానంబు 'సేయించిన దుష్టచేతన మైన పూతనకుం 
జన్నిచ్చి పెంచిన యశోదాదేవికి నైన నందరాని పదంబు గారుణ్యాయత్తచిత్తుండై యొసంగె' ననిన “నిజపద 
ధ్యానపరాయణులగువారల ననుసరించి సేవించుట సెప్పనేల? యనిన నుద్ధవునికి విదురుం డిట్లనియె; 
భక్తవత్సలుండును గారుణ్యజలనిధియునై భాగవతజనుల ననుగ్రహించు పుండరీకాక్షుందు నిజదాస లోకంబున 
కొసంగు పరమపదంబు నుగ్రకర్ములైన రాక్షసుల కెట్లాసంగె న త్తెణం గెజింగింపు” మనిన విదురునకు నుద్ధవుం 
డిట్లనియె. 100 


ప్రతి : అని= ఆ విధంగా పలికిన ఉద్ధవుడు; వెండియున్‌= ఇంకా విదురునితో; ఇట్లు+అనియెన్‌= ఇలా పలికాడు; 
అనఘా! = పుణ్యాత్ముడవైన విదురా!; పరాత్పరుండును= పరమాత్మయును; యోగి+ఈశ్వర+ఈశ్వరుండును= మునీశ్వరులకే 


తృతీయస్కంధము 39 


ప్రభువువంటివాడును; అగు కృష్ణుండు= అయిన శ్రీకృష్ణుడు; భగవద్భక్తుండును= భగవంతునియందు భక్తి కలవాడును; 
పరమ భాగవత+ఉత్తముందడును = గొప్ప భాగవతులలో శ్రేష్టుడును; ఐన +ఉగ్రసేనునిన్‌= అయిన ఉగ్రసేనుని; సేవించుట = 
కటాక్షించుట; ఆశ్చర్యంబు కాదు= అబ్బురపడాల్సిన విషయం కాదు; తన్నున్‌= తనను (కృష్ణుని); హరియింపన్‌+తలంచి= 
చంపనెంచి; కుచంబులన్‌= స్తనములందు; విషంబు ధరియించి= గరళాన్ని నింపుకొని; స్తన్యపానంబు+చేయించిన = 
చనుబాలు త్రావించిన; దుష్టచేతన +ఐన= చెడు మనసు కల; పూతనకున్‌= పూతన అను రాక్షసిక్సి చన్ను+ఇచ్చి= చనుబాలిచ్చి; 
పెంచిన= సాకిన; యశోదాదేవికిన్‌+ఐనన్‌= యశోదాదేవికికూడా; అందరాని పదంబున్‌= లభించని మోక్షపదవిని; 
కారుణ్య+ఆయత్త చిత్తుండు +ఐ= దయతోకూడిన మనసు కలవాడై; ఒసంగెన్‌+అనినన్‌= అనుగ్రహించాడంటేే నిజపద= 
తన (కృష్ణుని) పాదాలను; ధ్యాన పరాయణులు= ధ్యానించుటయే జీవితలక్ష్యంగా కలవారు; అగువారలన్‌= అయినవారిని; 
సేవించుట +చెప్పన్‌+ఏల= అనుగ్రహించే విషయంలో చెప్పేదేముంటుంది?; అనినన్‌= అని చెప్పగా; ఉద్ధవునికిన్‌= 
ఉద్ధవునితో; విదురుండు= విదురుడు; ఇట్లు+అనియెన్‌= ఇలా అడిగాడు; భక్తవత్సలుండును= భక్తులయందు వాత్సల్యం 
కలవాడును; కారుణ్యజలనిధియును+ఐ= దయాసముద్రుడునై భాగవతజనులను= పరమభక్తులైనవారిని; అనుగ్రహించు= 
కటాక్రించు; పుండరీక +అక్షుందు = తెల్లదామరల వంటి కనులుగల వాసుదేవుడు; నిజదాసలోకంబునకున్‌= తనను 
'సేవించువారికి; ఒసంగు= అనుగ్రహించు; పరమపదంబును= మోక్షధ్రామాన్ని, ఉగ్రకర్ములు +ఐన= దారుణకృత్యాలను 
చేసే; రాక్షసులకున్‌= అసురులకు, రక్క్మసులకు; ఎట్లు+ఒసంగెన్‌= ఎలా అందించాడు?; ఆ+తెజంగు= ఆ విషయాన్ని 
ఎతింగింపుము+అనినన్‌= తెలియజేయుమనగ్గా; విదురునకున్‌= విదురునకు; ఉద్ధవుండు = ఉద్ధవుడు; ఇట్లు +అనియెన్‌= 
ఇలా తెలియజేశాడు. 


తా : ఇంకా అంటున్నాడు ఉద్ధవుడు, 'పాపరహితుడవైన విదురా! పరమాత్మ స్వరూపుడు, యోగీశ్వరేశ్వరుడు అయిన 
శ్రీకృష్ణుడు భగవద్భక్తుడూ, మహాభాగవతోత్తముడూ అయిన ఉ(గ్రసేనుని సేవించటం వింత కాదు. తనను చంపటంకోసం 
స్తనాలకు విషం పూసుకుని పాలిచ్చిన దుష్పురాలైన పూతనకు, (గ్రేమతో పాలిచ్చి పెంచిన యశోదకు కూడా అందని గొప్ప 
పరమపదాన్ని అందించిన దయాశాలి శ్రీహరి. అటువంటివాడు తనను సేవించినవారిని సేవించటంలో ఆశ్చర్యమేముంది?” 
అని అనగానే విదురుడు ఉద్ధవునితో అంటున్నాడు, “స్వామీ! భక్తవత్సలుడు, దయాసముద్రుడునై భాగవతులను అనుగ్రహించి, 
తనదాసులకు ఇచ్చే పరమపదాన్ని శ్రీహరి తీవ్రకర్ములైన రాక్షసులకు ఎందుకిచ్చాడు. ఆ విషయం చెప్పుమని అడిగిన 
విదురునికి ఉద్ధవుడు ఈ విధంగా సమాధానం చెపుతున్నాడు. 
మ. దనుజానీక మనేకవారములు దోర్దర్చంబు సంధిల్లంగా 

వినతాసూను భుజావరోహుండగు నవ్విష్ణున్‌ సునాభాస్తుం దా 

రనిలో మార్శొని పోకు పోకు హరి! దైత్యారాతి యంచుం దదా 

ననముంజూచుచుంగూలి మోక్షపదమున్‌ బ్రాపింతు రత్యున్నతిన్‌. 101 
ప్రతి : వినతాసూను= వినత కుమారుడైన గరుత్మంతునియొక్క భుజ+అవరోహుండు+అగు= భుజములపై అధిరోహించువాడైన 
(వాహనముగా గల); సునాభ+అస్తున్‌= చక్రము ఆయుధముగా గల; ఆ+విష్ణున్‌= ఆ శ్రీహరిని; దనుజ+అనీకము= 
రాక్షస సముదాయము; అనేకవారములు= పెక్కుమార్హ్లు; దోర్‌ దర్పంబు (దోః+దర్చంబు) సంధిల్లగాన్‌= భుజపరాక్రమం 
ఏర్పడునట్లుగా; అనిలోన్‌= యుద్ధంలో; మార్శొని= ఎదుర్శొని; హరి!= ఓ నారాయణా; దైత్య+అరాతి= రాక్షస శత్రువా! 


40 శ్రీమహాభాగవతము 


పోకు పోకు= పోవద్దు పోవద్దు; అంచున్‌= అంటూ తద్‌+ఆననమున్‌= ఆ శ్రీహరి మోమును; చూచుచున్‌= వీక్షిస్తూ 


కూలి= యుద్ధరంగంలో మరణించి; అతి+ఉన్నతిన్‌= మిక్కిలి గొప్పగా; మోక్షపదమున్‌= పరంధామాన్ని ప్రాపింతురు = 
పొందుచుందురు. 
తా : గరుడవాహనుడూ, చక్రాయుధుడూ అయిన శ్రీహరిని రాక్షసులు ఎందరో ఎన్నోమార్లు ఎదిరించి, ఓయీ హరీ! 


రాక్షసశత్రువా! పారిపోకు, ఆగు అంటూ పోరాడి అతని ముఖాన్నే చూస్తూ అతనిచేతిలో మరణించి, అత్యున్నతమైన 
పరమపదాన్ని పొందుతుంటారు. 


క. ధీరజనోత్తమ! నవ సిత, సారసలోచనుండు కృష్ణు జననంబును ద 

చ్చారిత్రము నెటింగింతు ను, దారత నీ విపుడు వినుము తద్విధ మెల్లన్‌. 102 
ప్రతి : ధీరజన+ఉత్తమా!= పండితోత్తముడైన విదురా!; నవ= అప్పుడే వికసించిన; సితసారస= తెల్ల దామరలవంటి; 
లోచనుండు= కన్నులు కలవాడైన; కృష్ణు జననంబును = శ్రీకృష్ణుని పుట్టుకయు; తద్‌+చారిత్రమున్‌= అతని చరిత్రమును; 
తద్‌+విధమెల్లన్‌= ఆతని లీలావిశేషాలనన్నింటినీ; ఉదారతన్‌= నీపై గల ప్రేమతో; ఎథింగింతును= తెలియజేస్తాను; 
నీవు+ఇపుడు, వినుము= ఇప్పుడు నీవు ఆ విశేషాలన్నీ విను. 
తా : విద్వద్వరేణ్యుడవైన విదురా! తెలదామరలవంటి కన్నులు గల శ్రీకృష్ణుని జన్మవృత్తాంతాన్నీ, ఇంకా అతని చరిత్రనూ 
ప్రేమగా నీకు వినిపిస్తాను. సావధానంగా విను. 


చ. ధరణిభరంబుంబాపుటకుందామరసాసను ప్రార్ధనన్‌ రమా 

వరుండల కంసబంధననివాసమునన్‌ వసుదేవదేవకీ 

వరులకు నుద్భవింప బలవంతుండు కంసుండు హింస సేయున 

న్వెజపున నర్ధరాత్రి సుతునింగొని య వ్వసుదేవుండిమ్ములన్‌. 103 
ప్రతి : తామరస+ఆసను= పద్మం ఆసనంగా గల బ్రహ్మయొక్క ప్రార్ధనన్‌= అభ్యర్థనతో,; రమావరుండు= లక్ష్మీదేవి 
భర్తయైన విష్ణువు; అల= ప్రసిద్ధమైన; కంసబంధన = కంసుడు ఏర్పరచిన చెజిసాలరూపమైన; నివాసమునన్‌= గృహంలో 
(కారాగృహంలో); వసుదేవ= వసుదేవుడు; దేవకీవరులకున్‌= దేవకి అను పుణ్యదంపతులకు; ఉద్భవింపన్‌= జన్మించగా; 
బలవంతుండు= బలవంతుడైన; కంసుండు= కంసచక్రవర్తి హింస+చెయున్‌= హింసిస్తాడు (త మారుస్తాడు); అను+ 
వెజిపునన్‌= అనే భయంతో; ఆ+వసుదేవుందు= కృష్ణునికి తండ్రియైన వసుదేవుడు; అర్ధరాత్రి= నడిరేయి; సుతునిన్‌+ 
కాని= కుమారుని తీసికొని; ఇమ్ములన్‌= తగినవిధంగా... 
తా : పాపులవల్ల భూమికి పెరిగిన బరువును తగ్గించుమని బ్రహ్మ విష్ణువును వేడుకొన్నాడు. అతని కోరికమేరకు హరి 
కంసుని చెరసాలలో బంధితులై ఉన్న దేవకీవసుదేవుల కుమారునిగా కారాగారంలోనే జన్మించాడు. దుర్మార్డుడైన కంసుడు 
తన కుమారునికి ఏ అపకారం చేస్తాడో అని వసుదేవుడు అర్ధరాత్రివేళ తన కొడుకును తీసుకొన్నాడు. 


క. నందుని మందకుం జని త, త్సుందరి తల్పమునంబరులు సూడకయుండన్‌ 
నందనుని నునిచి యానక, దుందుభి మజలంగ నేంగెం దొల్లిటి పురికిన్‌. 104 


తృతీయస్కంధము త్న] 


ప్రతి : నందుని= నందునియొక్క మందకున్‌+చని= గోసముదాయములున్న వ్రేపల్లెకు వెళ్ళి తద్‌+సుందరి= ఆతని 
భార్యయైన యశోదయొక్క తల్చ్పమునన్‌= ప్రక్కలో; పరులు= ఇతరులు; చూడకయుండన్‌= చూడకుండా; నందనునిన్‌= 
కుమారుడైన కృష్ణుని ఉనిచి= ఉంచి; ఆనకదుందుఖి= వసుదేవుడు; తొల్లిటి పురికిన్‌= తన గ్రామమైన మథురానగరానికి; 
మఅలంగన్‌ ఏంగెన్‌= తిరిగి వెళ్ళాడు. 

తా : వసుదేవుడు బిడ్డను తీసికొని వ్రైపలైకు వెళ్ళి, అక్కడ నందుని భార్యయైన యశోదపక్కలో రహస్యంగా పడుకోబెట్టి, 
ఎవరూ చూడకుండా తిరిగి తన ఊరు మథురానగరానికి వెళ్ళిపోయాడు. 


విశే ; ఆనకదుందుఖి వసుదేవుడు. వసుదేవుడు జన్మించినపుడు దేవతలు ఆనకములు, దుందుభులు అనే వాద్యాలను 
'మోగించారట. అందువల్ల ఆతనికి 'ఆనకదుందుఖి” అనే పేరు వచ్చింది. 


క. హరి యేకాదశ సంవ, తృరములు నందవ్రజమునం దను హరి యని యె 

వ్వరు నెజుంగకుండ నా హల, ధరుతోం గ్రీడించుచుందెందద్దయుంట్రీతిన్‌. 105 
ప్రతి : హరి= శ్రీకృష్ణుడు; ఏకాదశ సంవత్సరములు = పదునొకండు ఏండ్లు; నందవ్రజమునన్‌= వ్రేపల్లెలో) తను= తాను 
(శ్రీకృష్ణుడు); హరి+అని= శ్రీమహావిష్ణువని; ఎవ్వరున్‌= ఎవరూ; ఎజుంగకుందన్‌= గ్రహించకుండునట్లుగా; ఆ వలధరుతోన్‌= 
నాగలి ఆయుధముగా గల అన్న బలరామునితో; తద్దయున్‌= మిక్కిలి; ప్రీతిన్‌= సంతోషముతో; క్రీడించుచుండెన్‌= 
ఆడుకొనసాగెను. 


తా : శ్రీకృష్ణుడు పదకొండేళ్ళపాటు వ్రేపల్లెలో తాను శ్రీహరి యనే విషయం ఎవ్వరికీ తెలియకుండా తన అన్నగారైన 
బలరామునితో కలిసి ఆడుకుంటూ గడిపేశాడు. 


క. గోపాల వరుల కైనను, నాపోవంగం దన సమంచితాకార మొగిం 
జూపని శ్రీపతి వేడుక, గోపాలురం గూడి కాచె గోవత్సములన్‌. 106 

ప్రతి : గోపాలవరులకున్‌+ఐననున్‌= ఇంద్రుడు మొదలగు దేవతలకుకూడ; ఆపోవంగన్‌= తృప్తి కలుగునట్లుగాా తన= 
తనయొక్క సమంచిత = కొనియాదదగిన; ఆకారము = దివ్యమంగళస్వరూపము; ఒగిన్‌= క్రమముగా; చూపని = దర్శించే 
అవకాశమొసంగని; శ్రీపతి= శ్రీమహావిష్ణువు; వేడుకన్‌= ఆనందముగా; గోపాలురన్‌= గోవులను కాచుకొనే గొల్లవారితో; 
కూడి= కలిసి; గోవత్సములన్‌= ఆవులను, దూడలను; కాచెన్‌= మేపెను. 

తా : ఇంద్రాది దేవతలకు కూడా పూర్తిగా తృప్తి కలిగేలా తన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించే అవకాశమొసంగని శ్రీహరి 
ఆనందంగా గొల్లవారితో కలిసి ఆవులను, దూడలను మేపుతూ గడిపాడు. 

విశే ; గోవు అనే శబ్దం అనేక అర్జ్భాలు కలిగినది. ఆవు అనేది ప్రసిద్ధమైన అర్ధం కాగా స్వర్గం, వజ్రాయుధం అనే అర్ధాలు 
ఉన్నందున గోపాలవరులు అన్నపుడు ఇంద్రాదిదేవతలు అని అర్థం. గోపాలురు అన్నపుడు ఆవులను మెపే గొల్లవారని 


అరం. 
థి 


వ అయ్యవసరంబునంగృష్టుండు లీలావినోదంబులు దోడి గోపాలబాలురకుంజూపందలంచి. 107 


42 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; కృష్ణుండు = వాసుదేవుడు; లీలావినోదంబులు = అద్భుతాలను; తోడి= తన 
తోటివారైన; గోపబాలురకున్‌= గోవులను మెపే బాలురకు; చూపన్‌+తలంచి= ప్రదర్శించాలని భావించి... 


తా : శ్రీహరి కృష్ణునిగా గోపకులంలో గడిపే కాలంలో తన లీలలను విశేషాలను గోపబాలురకు చూపించాలనుకొన్నాడు. 


చ. వరయమునానదీసలిల వర్ధిత సౌరభయుక్తపుష్ప మే 
దుర మకరంద పాన పరితుష్ట మధువ్రతయూథ మాధవీ 
కురవక కుంద చందన నికుంజములందు మయూర శారికా 
పరభృత రాజకీరమృదుభాషలభంగింజెలంగి పల్ముచున్‌. 108 


ప్రతి : వర= గొప్పదైన; యమునానదీ= యమునానదియొక్క సలిల= నీటిచేత; వర్టిత= పుష్టినందిన; సౌరభయుక్త= 
మంచి సువాసనలతో కూడిన; మేదుర= మనోహరమైన; మకరంద= పూలనుండి స్రవించే తేనెను; పాన= త్రాగుటచేత; 
పరితుష్ట= మిక్కిలి తృప్తిపొందిన; మధువతయూథ= తుమ్మెదల గుంపుతోకూడిన; మాధవీ= పువ్వుల గురివెంద; కురవక = 
ఎ(ర్రగోరంట; కుంద= మొల్ల చందన = గంధపుచెట్లతో కూడిన; నికుంజములందున్‌= పొదరిండ్లలో; మయూర= నెమళుల; 
శారికా= గోరువంకల; పరభృత= కోయిలల; రాజకీర= రాచిలుకల; మృదుభాషలభంగిన్‌= సుకుమారములైన కూతలవలె; 
చెలంగి= ఒప్పునట్లుగా; పల్ముచున్‌= ధ్వనులు చేస్తూ... 

తా: బాలకృష్ణుడు యమునానది నీటితో పెరిగి 'పెద్దవగుతున్న చెట్ల, తీగెల చక్కని సువాసనలనీనే పుష్పాలలో ఉందే 
తేనెను తాగి ఆనందిస్తున్న తుమ్మెదలతో కూడిన గురివెంద, ఎర్రగోరంట, మొల్ల, చందనవృక్షాలతో కూడిన పొదరిళ్ళలో 
దూరి, నెమళ్ళలాగ, గోరువంకలలాగ, కోయిలలలాగ, రాచిలుకలలాగ వింత వింత ధ్వనులు చేస్తూ గోపబాలురనందరినీ 
ఆనందపరుస్తున్నాడు. 

విశే : పూర్వకాలంనుండి ధ్వన్యనుకరణ అనే విద్య (మిమిక్రీ) ఉంది. రామాయణంలో మారీచుడు రాముని గొంతును 
అనుకరించాడు. ఇంద్రుడు కోడి గొంతును అనుకరించాడు. కృష్ణుడు రకరకాల పక్షుల గొంతులను అనుకరించాడు. 
అయితే మారీచుడు, ఇంద్రుడు వారి అనుకరణవిద్యను వంచనకు ఉపయోగించారు. కాని కృష్ణుడు కేవలం ఇతరుల 
వినోదానికే ఉపయోగించాడు. ఈ అనుకరణచేత సర్వభూతమయత్వం అభివ్యక్తమవుతున్నది. 


ఉ. శ్రీరమణీమనోవిభుండు సింహకిశోరముంబోలి లీలం గౌ 

మారదశన్‌ రమా విమల మందిరముంబురుడించు గోతతిన్‌ 

వారక మేపుచుండెం దన వంశ రవస్ఫుట మాధురీ సుధా 

సారముచేత గోపజనసంఘములన్‌ ముదమందంజేయుచున్‌. 109 
ప్రతి : శ్రీరమణీ మనోవిభుండు = లక్ష్మీదేవికి భర్తయైన శ్రీమహావిష్ణువు; సింహ కిశోరమున్‌+పోలి= సింగపు పిల్లవలె ఉండి 
(బాలకృష్ణుడుగా); లీలన్‌= విలాసంగా; కౌమారదశన్‌= కుమారప్రాయంలో; తన= తనయొక్క వంశరవస్ఫుట= 
వేణునాదముచేత స్పష్టమైన; మాధురీ= తీయనైన (చెవులకు) సుధాసారముచేతన్‌= అమృతపు సారముతో; 
గోపజనసంఘములన్‌= గోపాలుర గుంపులకు; ముదము+అందన్‌ +చేయుచున్‌ = ఆనందాన్ని కలిగిస్తూ: రమా= 


తృతీయస్కంధము 43 


లక్ష్మీదేవియొక్క; విమల= స్వచ్చమైన; మందిరమున్‌= భవనాన్ని పురుడించు= పోలి ఉందే; గోతలిన్‌= ఆలమందను; 
వారక మేపుచుండెన్‌= ఎల్లపుడూ పోషించుచున్నాడు. 

తా : శ్రీపతి బాలకృష్ణుడుగా అవతరించి, సింగపు పిల్లలాగా ఉన్నాడు. అతని కౌమారదశలో తన వేణునాదామృత 
సారంతో గోపాలురనందరినీ ఆనందపరుస్తూ స్వచ్చమైన లక్ష్మీనివాసంలా ఉన్న ఆలమందను మేపుతున్నాడు. 


విశే : గోవు లక్ష్మీస్వరూపంగా భావింపబడుతుంది. అందుకే గోమహాలక్ష్మి అంటారు. మరింకే జంతువునూ అలా లక్ష్మి పేరుతో 
పిలవరు. ముఖ్యంగా యాదవులకు గోవులే సంపద. అందువల్ల ఆలమంద సాక్షాత్తు లక్ష్మీదేవియొక్క భవనంలాగా 
భావింపబడింది. 


వ. మజథతియును. 110 
ప్రతి ; మజియును= అంతే కాకుండా. 
తా : ఇంకా 


మ. చిరకేలీరతి బాలకుల్‌ తృణములన్‌ సింహాదిరూపంబులం 

గరమొప్పన్‌ విరచించి వాని మరలన్‌ ఖండించు చందంబునం 

గరుణాతీతులం గామరూపులగు న క్కంసప్రయుక్తక్షపా 

చరులం గృష్టుండు సంగరస్థలములం జక్కాడె లీలాగతిన్‌. 111 
ప్రతి: చిరకేళీరతిన్‌= ఎక్కువ సమయం ఆటలయందు ఆసక్తితో; బాలకుల్‌= చిన్నపిల్లలు; తృణములన్‌= గడ్డిపరకలతో; 
సింహ+ఆది= సింహము మొదలైన; రూపంబులన్‌= బొమ్మలను; కరము+బఒప్పన్‌= చాల అందముగా; విరచించి= 
తయారుచేసి; వానిన్‌= ఆ బొమ్మలను; మరలన్‌= తిరిగి (ఆట అయిపోయిన తరువాత); ఖండించు= ముక్కలుగా చేయు; 
చందంబునన్‌= విధముగా; కరుణా+అతీతులన్‌= దయావిహీనులైన; కామరూపులు+అగు= కోరిన రూపం ధరించగలవారును 
అయిన; ఆ+కంస= ఆ కంసునిచేత; ప్రయుక్త= ప్రయోగింపబడిన (పంపబడిన ) క్షప్రాచరులన్‌= నిశాచరులను (రాక్షఘులను) 


ఆ 


కృష్ణుందు= వాసుదేవుడు; సంగరస్థలములన్‌= యుద్ధభూములలో,; లీలాగతిన్‌= ఆటలాగ; చక్కాడెన్‌= చంపివైచెను. 


తా : చిన్నపిల్లలు సరదాగా ఆడుకోవడానికి గడ్డిపరకలతో సింహం, పులివంటి బొమ్మలను తయారుచేసుకొంటారు. 
ఆడుకోవడం అయిపోయాక చాలా సులువుగా వాటిని చించి అవతల పారవేస్తారు. అలాగే కంసుడు పంపించిన 
దయావిహీనులైన ఎందరో రాక్షసులను బాలకృష్ణుడు పిల్లాటలాగ ఆయా యుద్ధభూములలో చీల్చి చెండాడినాదు. 


చ. వరయమునానదీజల నివాస మహోరగ విసృృతాస్య వి 

స్పురితవిషానలప్రభల సోంకునం గ్రాంగిన గోపగోధనో 

తృరముల నెల్లంగాచి భుజగప్రవరున్‌ వెడలంగందోలి త 

తృరిదమలాంబుపానమున సంతసమందంగంజేసె గోతతిన్‌. 112 
ప్రతి : వర= గొప్పదైన; యమునానదీ= యమున అనుపేరుగల నదియొక్క జల= నీటియందు; నివాస= నివాసముగల; 
మహా+ఉరగ= పెద్దపాముయొక్క (కాళియుడు అను పేరుగల మహాసర్పం యొక్క); విస్ఫత+ఆస్య= విశాలమైన నోటినుండి; 


44 శ్రీమహాభాగవతము 


విస్ఫురిత= వెలిగ్రక్కబడుచున్ను విష+అనల= విషమనెడి అగ్నికి సంబంధించిన; ప్రభల= జ్వాలలయొక్క సోంకునన్‌= 
తాకిడివలన; క్రాంగిన= తపించిపోయిన; గోప= గోపాలకుల; గోధన= గోసంపదయొక్క ఉత్మరముల= సముదాయములను; 
ఎల్లన్‌= సమస్తమును; కాచి= రక్షించి; భుజగప్రవరున్‌= ఆ మవిసర్పాన్ని; వెడలంగన్‌+తోలి= బయటకు గెంటి; తద్‌+ 
సరిత్‌= ఆ యమునానదియొక్క అమల= స్వచ్చమైన; అంబు= జలముల; పానమునన్‌= త్రాగుటద్వారా; గోతరిన్‌= 
ఆలమందను; సంతసము= ఆనందము; అందంగన్‌+చేసెన్‌ = పొందునట్లుగా చేశాడు. 

తా ; పవిత్రమైన ఆ యమునానదిలో కాళియుడనే ఒక భయంకర సర్పం ఉండేది. అది భయంకర విషాగ్ని జ్వాలలను 


కక్కుతుండడంతో గోపాలకులకు కాని, గోవులకు కాని ఆ నీరు తాగేందుకు పనికిరాకుండా పోయింది. అప్పుడు ఆ 
బాలకృష్ణుడు దానిని దూరంగా తరిమివేసి, గోప గోతతి ఆ నదీజలంద్వారా దప్పిక తీర్చుకొనే అవకాశం కల్పించాడు. 


మ. దివిజాధీశు గుఠించి వానకొజకై దీపింప నందాది వ 

ల్లవు లేం టేంట ననూనసంపదల నుల్లాసంబునంజేయు ను 

త్సవముం గృష్టుండు మాన్ని గోపగణముల్‌ సంప్రీతినొందన్‌ శచీ 

ధవు గర్వంబదడంపంగ నవ్యయముగాం దాంజేసె గోయాగమున్‌. 113 
ప్రతి : దివిజ+అధీశు గుజటించి= దేవతలకు ప్రభువైన ఇంద్రుని ఉద్దేశించి; వానకొజకై= వర్షంకోసమని; దీపింపన్‌= 
వైభవంతో; నంద+ఆది వల్లవులు= నందుడు మొదలైన గొల్లలు; ఏంటన్‌+ఏంటన్‌= ప్రతి సంవత్సరం; అనూన సంపదలన్‌= 
అధికమైన [ద్రవ్యములతో (వ్యయంతో); ఉల్లాసంబునన్‌+చేయు= ఉత్సాహంగా నిర్వర్తించు; ఉత్సవమున్‌= పండుగను; 
కృష్ణుండు; మాన్సి= ఆపివైచి; గోపగణముల్‌= గోపాలకులందరూ; సంప్రీతిన్‌ +ఒందన్‌= ఆనందించేటట్లుగా; శచీధవు= 
శచీదేవి భర్తయైన ఇంద్రునియొక్క గర్వంబు= అహంకారం; అడంపంగన్‌= అణచుటకోసమని; అవ్యయముగాన్‌= ఎడ 
తెగకుండా; తాన్‌= బాలకృష్ణుడు; గోయాగమున్‌= గోపూజాప్రధానమైన యాగాన్ని చేసెన్‌= జరిపించాడు. 
తా : మేఘాలకు అధిపతి ఇంద్రుడు. కనుక వానలు బాగా కురిస్తే, పంటలు బాగా పండుతాయి. గోవులకు మేతకూడా 
బాగా లభిస్తుందనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం నందుని యాజమాన్యంలో గోపాలకులంతా మహావైభవంగా ఇంద్రయాగం 
చేసేవారు. నా దయవల్లనే ఈ భూలోకవాసులు బ్రతుకుతున్నారనుకొంటున్న ఇంద్రుని గర్వం అణచాలన్న ఉద్దేశంతో 
కృష్ణుడు ఆ యాగాన్ని మానిపించి, అటుపై నిరంతరంగా సాగేట్లు నిరాడంబరంగా గోయాగాన్ని జరిపించాడు. గోవర్దనగిరికి 
పూజ చేయించాడు. అందరికీ ఆనందాన్ని కలిగించాడు. 


చ. హరిహయుండంత రోషవివశావిలమానసుండై సరోరుహో 

దరు మహిమంబెజబుంగక మదంబడరంగ వలాహకాది ఖీ 

కరఘనపంక్తింబంపిన నఖండశిలామయభూరివర్షముల్‌ 

గురిసె ననూనగర్జనల గోకుల మాకుల మౌచుంగుందంగన్‌. కడ 
ప్రతి : అంతన్‌= కృష్ణుడు ఇంద్రయాగాన్ని మాన్పించి, గోయాగాన్ని చేయగా; హరిహయుండు= పచ్చని గుర్రాలు 
వాహనాలుగా గల ఇంద్రుడు; రోషవివశ= ఆగ్రహానికి వశమైపోయి; ఆవిల= మలినమైన; మానసుండు+ఐ= మనస్సు 
కలవాడై; సరోరుహ+ఉదరు= పద్మనాభుడైన కృష్ణుని మహిమంబు= శక్తిని ఎఖుంగక= తెలిసికోలేకు మదంబు +అడరంగన్‌= 


తృతీయస్కంధము ఉర్‌ 


గర్వం అతిశయించగా; వలాహక+ఆది= వలాహకము మొదలైన; భీకర= భయంకరమైన; ఘనపంక్తిన్‌= మేపఫ్రసముదాయాన్ని; 
పంపినన్‌= పంపించగా; అఖంద= ఎడతెరిపి లేని; శిలామయ = రాళ్ళతో నిండిన; భూరివర్షముల్‌= పెనువానలను; 
అనూనగర్జనలన్‌= ఆ మేఘాలు చేసే పెద్ద పెద్ద పెళపెళార్భటులకు; గోకులము= గోపజనమంతా; ఆకులమౌచున్‌ = 
కలత పొందుతూ, కకావికలమైపోతూ; కుందగన్‌= బాధ చెందగా; కురిసెన్‌= వర్షింపజేసెను. 


తా; కృష్ణుడు పద్మనాభుడైన శ్రీమహావిష్ణువే అని గుర్తించలేక, వాని శక్తిని (గ్రహించలేక యాగం మానివేశారన్న కోపంతో 
మనస్సు కలుషితమైపోయి, ఆ[గ్రహోదగ్రుడై వలాహకాది మేఘాలను శాసించి రాళ్ళ వర్షాన్ని కురిపించాడు ఇంద్రుడు. ఆ 
వానలకు, మేఘాలు చేసే భయంకరధ్వనులకు గోకులమంతా కకావికలమైపోయింది. 


ఉ. ఆ తటి మంద కొందలము నందంగ వల్లవులెల్లం గృష్ట యీ 
చేతను లెల్ల నిట్టి జదిం జిందజవందజలై కలంగుచుం 
గాతరులైరి నీవు కృపంగావుము కావు మనాథనాథ! ని 
ర్భూతకళంక! భక్తపరితోషణ భూషణ! పాపశోషణా! 115 


ప్రతి : ఆ తలిన్‌= ఆ సమయంలో; మంద= ఆవులగుంపు; కొందలమున్‌ +అందంగన్‌= బాధపడగా; వల్లవులు +ఎల్లన్‌= 
గోపాలురందరూ; కృష్ణ! = ఓ కృష్ణుడా!; ఈ చేతనులు+ఎల్లన్‌= ఈ జీవులందరూ; ఇట్టి జదిన్‌= ఇటువంటి భయంకరమైన 
రాళ్ళవానలో; చిందజవందఅలు +ఐ= కకావికలై; కలంగుచున్‌= బాధపడుతూ; కాతరులు+ఐరి= భయభ్రాంతులైపోయారు; 
అనాథనాథ! = దిక్కులేనివారికి దిక్షైనవాదా!; నిర్ధూతకళంక= ఎటువంటి కళంకమూ లేనివాడా!; భక్తపరితోషణ భూషణ! = 
భక్తులకు ఆనందాన్ని కలిగించుటయే అలంకారంగా కలవాడా!; పాపశోషణా!= పాపాలను ఎండగట్టెవాడా!; నీవు; 
కృపన్‌= దయతో; కావుము కావుము= రక్షింపుము రక్షింపుము... 


తా ; అలా భయంకరమైన రాళ్ళవాన పడుతుండడంతో గోవులు, గోపాలురు అందరూ కకావికలైపోయారు. అందరూ 
కృష్ణుణ్ణి శరణు వేడుతున్నారు. కృష్ణా! నీవే దిక్కు లేనివారికి దిక్కు ఎటువంటి దోషమూ లేని జీవనం నీది. భక్తులను 
రక్షించడమే నీకు అలంకారం. పాపాలను ఎండగట్టి భక్తులను నిష్పాపులుగా చేస్తావు. ఇదిగో ఇక్కడ ఈ రాళ్ళవానకు 
ఆవులు, ఆలకాపరులు అందరూ భయభ్రాంతులై తలా ఒక దిక్కుకు పారిపోతున్నారు. మమ్మల్నందరినీ నీవే రక్షించాలి. 


మ. అని యిబ్భంగి విపన్నులై పలుకం గుయ్యాలించి కృష్ణుండు స 
జ్ఞనవర్ధిష్ణుండు గోప గోనివహ రక్షాదక్షుందై దేవతా 
జను లగ్గింపంగరాంబుజాతమున సచ్చత్రంబుంగాం దాల్బె బో 
రన గోవర్ధనశైలముందటచరద్రమ్యామరీజాలమున్‌. 116 


ప్రతి : అని= అంటూ; ఈ+భంగిన్‌= ఈ విధంగా (పై పద్యంలో చెప్పిన విధంగా); విపన్నులై పలుకన్‌= గోపాలురందరూ 
దీనులై పలుకగా; కుయ్యి+ఆలించి= మొరనాలకించి; సజ్జనవర్ధిష్టుండు = మంచివారికి మేలు కలిగించేవాడైన; కృష్ణుండు = 
శ్రీకృష్ణుడు; గోప= గోపాలురను; గోనివహ= ఆలమందను; రక్షా= రక్షించుటయందు; దక్షుందై= సమర్థత కలవాడై; 
దేవతాజనులు = దేవతలందరూ; అగ్గింపన్‌= పొగడుచుండగా; బోరన= వెంటనే; తట= చరియలయందు, సానువులందు; 
చరత్‌= సంచరించుచున్ను రమ్య= అందమైన; అమరీజాలమున్‌= దేవతాప్రీ సముదాయం కలదియైన; గోవర్ధనశైలమున్‌= 


46 శ్రీమహాభాగవతము 


గోవర్ధనమను పేరుగల పర్వతాన్ని కర+అంబుజాతమునన్‌= పద్మమువంటి తన చేతిలో; సత్‌+ఛత్రంబున్‌+కాన్‌= గొప్ప 
గొడుగులాగ; తాల్చిన్‌= ధరించెను. (గొడుగును ఎత్తిపట్టినట్లు కొండను ఎత్తెను) 


తా : అని గోపకులంతా దీనులై మొరపెట్టుకోగానే మంచివారికి మేలుచేసే శ్రీకృష్ణుడు గోవులను, గోపాలకులను కూడా 
రక్షించే సమర్భుడై, దేవతలంతా పొగడుతుండగా చరియలలో దేవతాప్రీలు విహరించే గోవర్ధనగిరిని పద్మంలాంటి తన 
చేతితో గొడుగును పైకెత్తినట్లు వేగంగా ఎత్తి పట్టుకొన్నాడు. 


వ. వెండియు. క1/ 


తా; మళియు 


సీ. శరదాగమారంభ సంపూర్ణ పూర్ణిమాచంద్ర సాంద్రాతపోజ్జ్వలిత మగుచు 
వెలయు బృందాటవీవీథియందొకనాండు రాసకేళలీమహోల్లాసుండగుచు 
రుచిరసౌభాగ్యతారుణ్య మనోరమస్స్ఫూర్తింజెన్నాందిన మూర్తి దనర 
సలలిత ముఖచంద్రచంద్రికల్‌ గోపికా నయనోత్పలముల కానంద మొసంగ 


తే. భవ్యచాతుర్యభంగిం ద్రిభంగి యగుచు, నబ్దనాభుండు సమ్మోద మతిశయిల్ల 
లీలం బూరించు వరమురళీ నినాద, మర్ధి వీతేర విని మోహితాత్మ లగుచు. 118 


ప్రతి : శరద్‌+ఆగమ = శరత్మాలం రాకయొక్క ఆరంభ= ఆరంభంవలన,; సంపూర్ణ= పదునారు కళలతో నిండిన; 
పూర్ణిమాచం[ద్ర= పున్నమ చంద్రుని సాంద్ర+ఆతప= నిండువెన్నెలచేత; ఉత్‌+జ్వలితము+అగుచున్‌= బాగుగా 
ప్రకాళశించుచున్నదై; వెలయు = ఒప్పుచున్న బృంద+అటవీ= బృందావనంయొక్క వీథియందున్‌= మార్గంలో; ఒకనాడు = 
ఒకానొకనాడు; రాసక్తేల్లీ= రససంబంధమైన క్రీడయందు; మహా+ఉల్లాసుండు +అగుచున్‌= మిక్కిలి ఉత్సాహం కలవాడగుచు; 
రుచిర= మనోహరమైన; సౌభాగ్య= మంచిభాగ్యముతో కూడిన; తారుణ్య= పడుచుదనముతో; మనోరమస్స్ఫూర్తిన్‌= మనసులను 
రంజించేవిధంగా; చెన్ను+ఒందిన= అందగించిన; మూర్తి+తనరన్‌= శరీరాకృతి ఒప్పగ్యా సలలిత = సౌకుమార్యంతో 
కూడిన; ముఖచంద్ర= ముఖమనే చంద్రునియొక్క చంద్రికల్‌= వెన్నెలలు; గోపికా= గోపకాంతలయొక్క నయన= 
కన్నులనే; ఉత్పలములకున్‌= కలువపూవులకు; ఆనందము+ఒసంగన్‌= సంతోషాన్ని కలిగిస్తుండగా; భవ్య చాతుర్యభంగిన్‌= 
గొప్ప చతురతతోకూడిన విధంగా; త్రిభంగి+అగుచున్‌= మూడు వంపులు కలవాడగుచు; అబ్దనాభుండు= పద్మము 
నాభియందు గల విష్ణువు (కృష్ణుడు); సమ్మోదము+అతిశయిల్లన్‌= ఆనందం అధికమగునట్లుగా; లీలన్‌= విలాసంగా; 
పూరించు= గాలిని నింపడంద్వారా ధ్వనింపజేయు; వరమురళీనినాదము= మేలైన పిల్లనగ్రోవి శబ్దం; వీతేరన్‌= రాగా 
(గాలిద్వారా చెవులకు చేరగా); అర్ధిన్‌= కోరికతో; విని= ఆలకించి; మోహిత +ఆత్మలు +అగుచున్‌= గోపికలు పరవశమందిన 


మనసులు కలవారై... 


తా : శరత్కాలం వచ్చింది. పూర్ణిమనాడు నిండుచంద్రుడు స్వచ్చంగా వెలుగుతున్నాడు. ఆ కాంతిలో సహజంగానే 
అందమైన బృందావనం మరింత శోభాయమానంగా కనువిందు చేస్తోంది. ఆ సమయంలో రాసకేళలియందు ఆసక్తుదైన 


తృతీయస్కంధము డగ 


శ్రీకృష్ణుడు అసలే అందమైన శరీరం, ఆపై ముఖచండద్రుడు వెన్నెలలు కురుస్తూ గోపికల కనుకలువలకు ఆనందాన్ని 
ఇస్తున్నాడు. మూడు వంపులతో నిలబడి, మురళి ఊదుతుంటే ఆ పాట వింటున్న గోపికలు పరవశలగుచున్నారు. 


చ. పతులు మజందులున్‌ సుతులు బావలు నత్తలు మామలున్‌ సము 
న్నతి వలదన్న మానక మనంబునంగ్భష్టపదాబ్ద 'సేవనా 
న్వితరతి గోపకామినులు వే చనుదేర దయాపయోధి శో 
భితగతి రాసకేళి సలిపెం దరుణీనవపుష్పచాపుందై. 119 


ప్రతి : పతులున్‌= భర్తలును)ు మజందులున్‌= భర్తల తమ్ముళ్ళును; సుతులున్‌= కుమారులును; బావలున్‌= భర్తల 
అన్నలును; అత్తలున్‌= భర్తల తల్లులును; మామలున్‌= భర్తల తండ్రులును; సమున్నతిన్‌= పెద్దగా వలదు+అన్నన్‌ = 
వద్దని వారించినా; మానక= ఆగకుండా; మనంబునన్‌= చిత్తములో; కృష్ణ= శ్రీకృష్ణునియొక్క పద+అబ్ద= పద్మములవంటి 
పాదాలను; సేవన= ఆరాధించు టయందు; అన్విత= లగ్నమైన; రతిన్‌= కోరికతో; గోపకామినులు= గోపకాంతలు; వే= 
వేగముగా; చనుదేరన్‌= వాసుదేవునివద్దకు రాగా దయాపయోధి= కరుణాసముద్రుడైన కృష్ణుడు; శోభితగతిన్‌= అందము 
చిందునట్లుగా; తరుణీ= గొల్లపడుచుల పాలిట; నవ= నూతన (అభినవ); పుష్పచాపుండు+ఐ= మన్మథుడై; రాసకేళిన్‌= 
రాసమను పేరుగల క్రీడను; సలిపెన్‌= చేసెను (క్రీడించెను). 


తా : గోపికలందరూ శ్రీకృష్ణుని పాదపద్మారాధనలో అనురక్తలయ్యారు. వారి వారి భర్తలూ, మరదులూ, పిల్లలూ, 
బావలూ, అత్తమామలూ ఎంతమంది వద్దని ఎంతగా వారించినా వినకుండా కృష్ణుని చూసేందుకు అదేపనిగా వెళ్ళిపోతున్నారు. 
వారి భక్తి, అనురాగాలకు ముగ్దుడైన హరి వారిపాలిటి నవమన్మథుదై, కరుణాసముద్రుదై వారందరినీ రాసకేళి నాట్యంతో 
ఆనందపరిచాడు. 


ఉ. రాముండు దానుగూడి మధురాపురికిం జని యందు వైభవో 
ద్దామన్ఫృపాసనంబున ముదంబున నున్న దురాత్ముం గంసు దు 
వ్టామరశత్రుం ద్రుంచి ముదమారంగం దల్లినిం దండ్రి నంచిత 
శ్రీమహితాత్ములై తనరం జేసె సరోరుహనాభుం డున్నతిన్‌. 120 


ప్రతి : సరోరుహనాభుండు= పద్మము నాభియందు గల శ్రీహరి (కృష్ణుడు); ఉన్నతిన్‌= గొప్పగా; రాముండు= తన 
అన్నగారైన బలరాముడు; తాను+కూడి= తాను (కృష్ణుడు) కలిసి; మధురాపురికిన్‌= మధురానగరానికి చని= వెళ్ళి; 
అందున్‌= అక్కడ; వైభవ +ఉద్దామ= వైభవంగా ప్రకాశిస్తున్న నృప+ఆసనంబునన్‌= రాజసింహాసనం మీదు ముదంబునన్‌= 
సంతోషంగా; ఉన్న= కూర్చుని ఉన్న దురాత్మున్‌= దుర్మార్డుడైన; దుష్ట౪అమరశత్రున్‌= దుష్ట రాక్షసుడైన; కంసున్‌= 
కంసుని; త్రుంచి= సంహరించి; ముదము+ఆరంగన్‌= ఆనందంగా; తల్లినిన్‌ +తండ్రిన్‌= తల్లిదండ్రులిద్దరినీ; అంచిత= 
కొనియాడదగిన; శ్రీమహితాత్ములు +ఐ= సంపదతో విలసిల్లువారై; తనరన్‌+చేసెన్‌= ఉండునట్లు చేసెను. 


తా: శ్రీకృష్ణుడు తన అన్నగారైన బలరామునితో కలిసి, మథురానగరానికి వెళ్ళి, అక్కడ మహావైభవంగా సింహాసనారూఢుడై 
రాజ్యపాలనం చేస్తున్న దుర్మార్లుడు, దుష్టరాక్షసుడూ అయిన కంసుని చంపి, కారాగారంలో మగ్గిపోతున్న తన తల్లిదండ్రులైన 
దేవకీవసుదేవుల చెర విడిపించి, వారిని మహావైభవంతో తులతూగేలా చేశాడు. 


48 శ్రీమహాభాగవతము 


మ. నలువొప్పంగ షడంగయుక్త మహితామ్నాయంబు చౌషష్టి వి 
ద్యలు సాందీపనిచే నెణింగెంజెలువొందన్‌ విన్నమాత్రంబు లో 
పలనే లోకగురుండు దాన తనకున్‌ భావింప నన్యుల్‌ గురు 
ల్గలరే లోకవిడంబనార్థ మగు లీలల్‌ గావె యమ్మెటికిన్‌. 121 


ప్రతి :; నలువు= సామర్ధ్యము; ఒప్పంగన్‌= ప్రకాశించునట్లుగా; షడంగయుక్త= ఆరు అంగములతో కూడిన; మహిత= 
కొనియాడదగిన; ఆమ్నాయంబున్‌= వేదమును; చౌషష్టి విద్యలు= అరువది నాలుగు కళలు; సాందీపనిచేన్‌= సాందీపని 
అను గురువువద్ద; ఎలఅింగెన్‌= అభ్యసించెను; లోకగురుండు= జగద్దురువైన శ్రీకృష్ణుడు; విన్నమాత్రంబు లోపలనే= 
విన్నంతమాత్రము చేతనే; చెలువు+ఒందన్‌= విషయమంతా అవగాహనమగునట్లుగ్యా తాన తనకున్‌ భావింపన్‌= తనకు 
తానుగా విషయాన్ని భావించగలుగుతుండగ్గా అన్యుల్‌= ఇతరులు; గురులు= గురున్థానమును పొంది విద్యనేర్చగలవారు; 
కలరే= ఉన్నారా?; ఆ+మేటికిన్‌= ఆ జగద్దురునకు వేరొకరివద్ద; విద్య నేర్చుకొనుట అనునది; లోక విడంబన = లోకాన్ని 
అనుసరించుటయే; అర్థము+అగు= ప్రయోజనముగా గల; లీలల్‌+కావె! = చేష్టలు కాక మరేమి! 


తా; శ్రీకృష్ణుడు బాల్యంలో సాందీపని అనే గురువు వద్ద చేరి, వేదం, దానికి సంబంధించిన ఆరు అంగాలు, వాటితోపాటుగా 
అరువది నాల్గు కళలు క్షుణ్ణంగా నేర్చుకొన్నాడు. ఏదైనా వినడమే తరువాయి వెంటనే ఆ విద్య స్వాధీనమవుతోంది. అయినా 
తనకు తానుగానే ప్రపంచాన్ని భావించగలవానికి వేరే గురువులు ఉంటారా? లోకాచారాన్ని తానుకూడా అనుసరించి, 
పదిమందికి ఆదర్శంగా నిలబడటానికే వాసుదేవుని విద్యాభ్యాసం. 


ఉ. మించి ప్రభాసతీర్థమున మృత్యువశంబునంబొందిపోయి యా 
పంచజనోదరస్థుండగు బాలకు దేశికనందనుం బ్రభో 
దంచిత లీలందెచ్చి గురుదక్షిణగా నతిభక్తి యుక్తి న 
ర్పించె గురుండు చిత్తమునంబెంపెసలార మురారి వెండియున్‌. 122 


ప్రతి : మించి= లోకాచారముననుసరించి విద్యాభ్యాసం చేయడమేకాక; ప్రభాసతీర్ధమునన్‌= ప్రభాసము అను పేరగల 
జలాశయంలో; మృత్యువశంబునన్‌+పొంది= చావు సమీపించినవాడై; పోయి= ఆ నీటిలోపలికి పోయి; పంచజన 
ఉదరస్థుండు+అగు= పంచజనుడు అను పేరుగల రాక్షసుని కడుపులో ఉన్న దేశికనందనున్‌= గురుపుత్రుడైన; బాలకున్‌= 
బాలకుని; ప్రభా+ఉదంచితలీలన్‌ = పూర్వపు తేజస్సు తగ్గకుండగా సజీవంగా; తెచ్చి= తీసికొనివచ్చి; గురుదక్షిణగాన్‌= 
విద్యనేర్చినందుకు గురువుకు ప్రతిఫలంగా; అతిభక్తియుక్తిన్‌= మిక్కిలి గురుభక్తితో కూడినవాదై; గురుండు= గురువైన 
సాందీపని; చిత్తమునన్‌= మనసులో; పెంపు+ఎసలారన్‌= ఆనందం కలుగునట్లుగా, ముర+అరి= మురుడు అనువానికి 
శత్రువైన శ్రీకృష్ణుడు; అర్చించెన్‌= సమర్ప్చించెను; వెండియున్‌= మరియు... 


తా : విద్యాభ్యాసం పూర్తి అయ్యాక గురుదక్షిణ కోరుకొమ్మంటే అకాలమృత్యువును పొందిన తన బిడ్డను బతికించి 
తీసుకువచ్చి, తనకిమ్మన్నాడు సాందీపని. ఆ గురుపుత్రుడు చావు సమీపించి ప్రభాసమనే జలాశయంలో క్రీడిస్తూండగా 
పంచజనుడనే రాక్షసుడు అతనిని మింగేశాడు. అది గ్రహించి, ఆ రాక్షసుని చంపి, ఆ బిడ్డను బ్రతికించి గురుదక్షిణగా 
సమర్పించాడు శ్రీకృష్ణుడు. 


తృతీయస్కంధము ఉం 


బ్ర 


ఘనుండు విదర్భేశుండననొప్పు భీష్మకు వరసుతామణి నవవారిజాక్షిం 
బద్మాసమానరూపశ్రీవిభాసితం గమనీయభూషణం గంబుకంఠిం 
జతురస్వయంవరోత్సవ సమాగత చైద్య సాల్వ మాగధ ముఖ్య జనవరేణ్య 
నికరసమావృతం బ్రకట సచ్చారిత్ర, రుక్మిణి నసమానరుకృకాంతి 


తే. నమరగుష్తామృతంబు విహంగవిభుండు, గొనిన కైవడి మనుజేంద్ర కోటిం దోలి 
కమలనాభుండు నిజభుజాగర్వ మలరం, దెచ్చి వరియించె నతని నుతింప వశమె! 128 


ప్రతి : ఘనుండు= గొప్పవాడైన; విదర్భా+ఈశుండు +అనన్‌= విదర్భ దేశమునకు రాజనగ్గా; ఒప్పు= ప్రకాశించే, ప్రసిద్ధుడైన; 
భీష్మకు= భీష్మకునియొక్క వరసుతామణిన్‌= పుత్రికారత్నమును; నవవారిజాక్షిన్‌= అప్పుడే వికసించిన పద్మములవంటి 
కన్నులు కలది; పద్మా= లక్ష్మీదేవితో; సమాన= సమానమైన; రూపశ్రీ= రూపకాంతితో; విభాసితన్‌= ప్రకాశించునదియు; 
కమనీయ భూషణన్‌= అందమైన నగలను ధరించునదియు; కంబుకంఠిన్‌= శంఖమువంటి కంఠము కలది; చతుర= 
చాతుర్యముతో ఏర్పరచిన; స్వయంవర+ఉత్సవ= వరుని స్వయముగా వరించుటకు ఏర్పరచిన ఉత్సవమునకు; సమాగత= 
వచ్చిన; చైద్య= చేదిభూపాలుడైన శిశుపాలుడు; సాల్వ= సాల్వుడు; మాగధ= మగధదేశాధీశుడైన జరాసంధుడు; ముఖ్య= 
మొదలైన; జనవరేణ్య నికర= రాజుల సముదాయంతో; సమావృతన్‌= కూడియున్నది; ప్రకట సత్‌+చారిత్రన్‌= లోకానికి 
తెలిసిన చక్కని నడవడి కలది; అసమాన రుకృకాంతిన్‌= సాటిలేని మేలిమి బంగారుచాయ గలది; అయిన రుక్కిణిన్‌= 
రుక్ళిణినిి కమలనాభుండు= పద్మము నాఖీయందుగల విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు; నిజ భుజాగర్వము= తన 
భుజబలము; అలరన్‌= ప్రకాశించునట్లుగాా అమర= దేవతలచేత; గుప్త= కాపాడబడుచున్న; అమృతంబు= సుధను; 
విహంగవిభుండు= గరుత్మంతుడు; కొనిన కైవడిన్‌= తీసుకుపోయినట్లుగాా మనుజ+ఇంద్రకోటిన్‌= రాజసమూహాన్నిి 
తోలి= చెల్లాచెదరు చేసి; తెచ్చి వరియించెన్‌= ఎత్తుకుపోయి వివాహమాడెను; అతనిన్‌= ఆ వాసుదేవుని; నుతింపన్‌= 
ప్రశంసించుటకు; వశమె!= సాధ్యమా! 

తా : విదర్భ మహారాజు చాల గొప్పవాడు. పేరు భీష్మకుడు. ఆతని ముద్దులకూతురు రుక్కిణి. ఆమె కన్నులు అప్పుడే 
వికసించిన పద్మాల్లాగా ఉంటాయి. రూపంలో సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంటుంది. చక్కగా అలంకరించుకొంటుంది. ఆమె 
కంఠం శంఖంవలె ఉంటుంది. ఆమెకు స్వయంవరాన్ని ప్రకటించాడు మహారాజు. దేశం నలుచెరగులనుండి ఎందరో 
రాజులు వచ్చారు ఆమెను పెండ్డాడాలని. వారిలో శిశుపాలుడు, సాల్వుడు, జరాసంధుడువంటి ప్రముఖులు కూడా 
ఎందరో ఉన్నారు. వారినందరినీ తన భుజబలంతో ఎదిరించి చెల్లాచెదరు చేసి, గరుత్మంతుడు దేవలోకంనుండి అమృతాన్ని 
ఎత్తుకుపోయినట్లుగా రుక్కిణిని తీసుకుపోయి పెండ్లాడాడు శ్రీకృష్ణుడు. ఆ వాసుదేవుని పొగడడం ఎవరితరం! 


చ. పరువడింబట్టి సప్తవృషభంబుల ముక్కులు గుట్టందదృల 
స్ఫురణ సహింపంజాలక నృపుల్‌ దలపడ్డ జయించి నగ్నజి 
ద్ధరణిపు నందనన్‌ వికచతామరసాక్షింబ్రమోదియై స్వయం 
వరమునంబెండ్లియాడె గుణవంతుం దనంతుం డనంతశక్తితోన్‌. 124 


50 శ్రీమహాభాగవతము 


ప్రతి : పరువదిన్‌= క్రమముగా; సప్త్రవృషభంబులన్‌= ఏడు ఎద్దులను; పట్టి= పట్టుకొని; ముక్కులు+కుట్టన్‌= ముకుత్రాళ్ళు 
వేసి కుట్టగా; తద్‌+బలస్స్ఫురణన్‌= శ్రీకృష్ణుని బలాన్ని సహింపన్‌+చాలక= ఓర్వలేక; నృపుల్‌= ఇతరరాజులు; తలపడ్డన్‌= 
ఎదిరింపగా; జయించి= వారిని ఓడించి; వికచ తామరస +అక్షిన్‌= వికసించిన పద్మములవంటి కన్నులు గల; నగ్నజిత్‌= 
నగ్నజిత్తు అను పేరుగల; ధరణిపు= మహారాజుయొక్క నందనన్‌= కొమార్తెయైన నాగ్నజితిని; ప్రమోదియై= ఆనందము 
గలవాడై; గుణవంతుండు= సద్దుణములు కలవాడు; అనంతుండు= అంతము లేనివాడైన వాసుదేవుడు; అనంత శక్తితోన్‌= 
అంతులేని బలంతో; స్వయంవరమునన్‌= స్వయంవరవిధానముతో; పెండ్లి+ఆదెన్‌= వివాహము చేసికొనెను. 


తా :; మదించిన ఏడు ఆబోతులు కృష్ణుని చంపబోయాయి. వాటిని పట్టి, ముక్కుత్రాళ్ళు బిగించి, లొంగదీసుకున్నాడు. 
ఆయన బలపరాక్రమాలకు అసూయపడి ఎదిరించిన ఎందరో రాజులను ఓడించాడు. అంతము లేనివాదైన వాసుదేవుడు 
అనంతమైన బలంతో స్వయంవరంలో వికసించిన తామరలవంటి కన్నులు గల నగ్నజిత్తు మహారాజుగారి కొమార్తె 
నాగ్నజితిని ఆనందంగా వివాహమాడాడు. 


మ. ప్రతివీరక్షయకారినాం బరంగి సత్రాజిత్తనూజా హృ దీ 

ప్పితముం దీర్చందలంచి నాకమునకుం బెంపారంగా నేంగి వ 

ర్జిత శౌర్యోన్నతిం బారిజాత మిలకున్‌ లీలాగతిం దెచ్చెను 

ద్ధతి దేవేంద్రు జయించి కృష్ణుండన నేతన్మాత్రుండే చూడంగన్‌. 125 
ప్రతి : ప్రతివీరక్షయకారినాన్‌= శత్రువీరులను నశింపజేయువానిగాా పరంగి= ఒప్పి; సత్రాజిత్‌= సత్రాజిత్తు 
మహారాజుయొక్కతనూజా= కొమార్తెయైన సత్యభామకు కలిగిన; హృద్‌+ఈప్సితమున్‌= మనోవాంఛను; తీర్చన్‌= 
నెరవేర్చవలెనని; తలంచి= భావించి; నాకమునకున్‌= స్వర్గమునకు; 'పెంపారంగాన్‌= అతిశయించుచు; ఏంగి= వెళ్ళి; 
వర్ణిత శార్య+ఉన్నతిన్‌= ప్రశంసాత్మకమైన పరాక్రమవైభవంతో; ఉద్ధతిన్‌= బలాధిక్యంతో; దేవేంద్రున్‌= మహేంద్రుని; 
జయించి= ఓడించి; పారిజాతము = పారిజాతవ్చక్షాన్ని లీలాగతిన్‌= అవలీలగా; ఇలకున్‌= భూమికి; తెచ్చిన్‌= తీసుకువచ్చెను; 
చూడంగన్‌= పరిశీలింపగా; కృష్ణుండు +అనన్‌= వాసుదేవుడంటే; వఏతత్‌+మాత్రుందే = సామాన్యుడా? 
తా ; శత్రువులను చీల్చిచెండాడడంలో ప్రసిద్ది పొందిన కృష్ణుడు తన భార్య సత్యభామ కోరిక తీర్చేందుకు స్వర్గానికి వెళ్ళి, 
అక్కడ అసమాన పరాక్రమంతో దేవేంద్రుని ఎదిరించి, జయించి, నందనవనంలోని పారిజాతవృక్షాన్ని పెకలించి, 
సునాయాసంగా భూలోకానికి తెచ్చాడు. వాసుదేవుడంటే సామాన్యుడా? 


వ మానితాఖిలజగన్మయదేహమునంబొల్బు ధరణిదేవికింబియతనయుందడైన 
నరకదానవుని సునాభాఖ్యంజెన్నాందు ఘనచక్రధారావిఖందితోత్త 
మాంగునింజేయ న య్యవనీలలామంబు వేండినం దత్పుత్తు విపులరాజ్య 
పదమున నిల్పి లోపలి మందిరంబులం జిరముగ నరకుండు సెజలం బెట్టి 


తే. నట్టి కన్యలు నూజుంబదాలబువేలు, నార్తబంధువుండైన పద్నాక్షుంజూచి 
హర్షబాష్పాంబుధారాప్రవర్ష్న మొదవం, బంచశరబాణనిర్భిన్నభావలగుచు. 126 


తృతీయస్కంధము 51 


ప్రతి : మానిత= పొగడదగిన; అఖిల= సమస్తమైన; జగత్‌+మయ= ప్రపంచముతో కూడిన; దేహమునన్‌= శరీరముతో; 
పొల్చు= ఒప్పు; ధరణిదేవికిన్‌= భూదేవికి; ప్రియతనయుండు+ఐన= గారాల కొమరుదైన; నరకదానవునిన్‌= నరకుడు 
అను పేరుగల రాక్షసుని; సునాభ+ఆఖ్యన్‌= సునాభము అను పేరుతో; చెన్ను-+ఒందు= ప్రసిద్ధి పొందిన; ఘన= గొప్పదైన; 
చక్ర= సుదర్శన చక్రముయొక్క ధారా= వాదజతో, వేటుతో; విఖండిత= ఖండింపబడిన; ఉత్తమ+అంగునిన్‌= తలగులవానిగా; 
చేయన్‌= చేయగా; ఆ+అవనీలలామంబు= ఆ భూదేవి; వేండినన్‌= ప్రార్ధింపగా; తద్‌+పుత్రున్‌= ఆ నరకాసురుని 
కుమారుని; విపుల రాజ్యపదమునన్‌= సువిశాల రాజ్యమునకు రాజుగా, నిల్పి= పట్టాభిపిక్తుని చేసి, లోపలి మందిరంబులన్‌= 
అంతపురమందిరాలలో; చిరముగన్‌= చాలకాలముగా; నరకుండు= నరకుడు; చెజిలన్‌ పెట్టినట్టి= బంధించి ఉంచిన; 
కన్యలు= కన్నెలు; నూజున్‌+పదాబువేలున్‌= పదియారువేల వందమందియు; ఆర్తబంధువుండు+ఐన = చెజ విడిపించి 
ఆర్తి బాపుటచే చుట్టమైన; పద్మాక్షున్‌+చూచి= శ్రీకృష్ణునిచూచి; హర్ష ఆనందముచే పుట్టిన; బాష్ప+అంబు= కన్నీటియొక్క 
ధారా= జాలురూపంలో ఉన్న ప్రవర్షము= పెనువాన; ఒదవన్‌= ఏర్పడగా; పంచశర= మన్మథునియొక్క బాణ= 
బాణములచేత; నిర్భిన్న= చీల్చబడిన; భావలు+అగుచున్‌= భావములు కలవారగుచు... 


తా :; జగమంతా తనరూపంగా కలిగిన భూదేవికి ప్రియసుతుడైన నరకాసురుని తలను కృష్ణుడు సునాభము అనే పేరుగల 
తన చక్రాయుధంతో ఖండించాడు. ధరణీదేవి కోరికమేరకు అతని కుమారుని రాజ్యపట్టాభిషిక్తుని చేశాడు. నరకునిచే 
ఎంతో కాలంగా బంధింపబడిన పదియారువేల వందమంది కన్నెలు వాసుదేవునిచే బంధవిముక్తలయ్యారు. వారందరికీ 
ఆయనయందు అనురాగం ఏర్పడింది. 


చ. లలితతదీయసుందరవిలాసవిమోహిత లైన వారి నిం 
పొలసిన కోర్కిందీర్చుటకు నొక్క ముహూర్తమునన్‌ వరించి క 
న్యల లలితావరోధభవనంబుల నందజ కన్ని రూపుబై 
కలసి సుఖస్థితిం దనిపెం గాంతల భక్తినితాంతచిత్తలన్‌. 127 


ప్రతి : లలిత= లాలిత్యముతో గూడిన; తదీయ= శ్రీకృష్ణుని; సుందర= అందమైన; విలాస= చేష్టావిశేషములకు; విమోహితలు+ 
ఐన= మిక్కిలి ఆకర్చితలైన; వారినిన్‌= ఆ కన్యలను; ఇంపు+ఒలసిన= ఇష్టము వ్యాపించునట్లుగా; కోర్మిన్‌= కోరికను; 
తీర్చుటకున్‌= నెరవేర్చుటకు; ఒక్క ముహూర్తమునన్‌= ఒకే ముహూర్తమందు; వరించి= పెండ్లాడి; కన్యల= ఆ కన్యలకు 
కేటాయింపబడిన; లలిత= అందమైన; అవరోధ భవనంబులన్‌= అంతఃపుర మందిరాలలో; అందజకున్‌= పదియారువేల 
వందమందికిని; అన్నిరూపులు+ఐ= పదియారువేల వంద రూపాలను ధరించి; కలసి= వారందరినీ ఒకే సమయంలో 
కలిసి; భక్తి నితాంత చిత్తలన్‌= తనయందే భక్తితోకూడిన మనసులు గల; కాంతలన్‌= ఆ ప్రీలను; సుఖస్థితిన్‌ +తనిపెన్‌= 
తనివితీర సుఖపెట్టెను. 


తా :; ఆ పదియారువేల వందమంది కన్యలు తన సౌందర్యవిలాసాలను చూచి, అనురక్తలయ్యారని గమనించిన శ్రీకృష్ణుడు 
వారందరినీ ఒకే ముహూర్తంలో వివాహమాడాడు. అందరినీ వేరువేరు అంతపురమందిరాలలో ఉంచాడు. తానుకూడా 
అన్నిరూపాలు ధరించి, ఏకకాలంలో అందరితోనూ క్రీడించి, అందరికీ పరిపూర్ణమైన ఆనందాన్ని కలిగించాడు. 


విశే : కృష్ణునికి భార్యలు ఎనమండుగురు. వారుగాక పదియారువేలమంది గోపికలతో సహవాసం చేసేవాదడనే ప్రచారం 
లోకంలో ఉంది. ఆ ఎనమండుగురు పట్టమహిషులు. కాని అందరూ భార్యలే అనడానికి ఈ పద్యమే ప్రమాణం. పైగా 
పదారువేలమంది మాత్రమే కాదు, పైన ఒక వందమందికూడా ఉన్నారు. 


52 శ్రీమహాభాగవతము 


క. చతురతతో నం దొక్కొక, యతివకుం బదురేసి సుతుల నాత్మసముల ను 
న్నతభుజశక్తులంగాంచెను, వితతంబై కీర్తి దిశల వినుతికి నెక్కన్‌. 128 


ప్రతి : వితతంబు+ఐ= విస్తారమై; కీర్తి యశస్సు; దిశలన్‌= నలుదెసల; వినుతికిన్‌+ఎక్కన్‌= పొగడ్త చెందగా; చతురతతోన్‌= 
చాతుర్యంతో; అందున్‌= ఆ పదియారువేల వందమందిలోను; ఒక్కొక్క+అతివకున్‌= ఒక్కొక్క స్త్రీకి; ఆత్మసములన్‌= తనతో 
సమానమైన; ఉన్నత భుజశక్తులన్‌= గొప్ప భుజబలం కలిగిన; సుతులన్‌= కుమారులను; పదురేసి= పదిమంది చొప్పున; 
కాంచెను= పొందెను. 


తా : ఆ పదారువేల వందమందియందు ఒక్కొక్క ప్రీద్వారా పదిమంది చొప్పున పుత్రసంతానాన్ని పొందాడు శ్రీకృష్ణుడు. 
వారందరూ భుజబలంలో తనకు ఏ మాత్రమూ తీసిపోనివారు. అందువల్ల ఆయన కీర్తి మరింతగా నలుదెసల వ్యాపించింది. 


సీ మధురాపురముం జతుర్విధబలౌఘములతో నావరించిన కాలయవన సాల్వ 
మగధ భూపాలాది మనుజేంద్ర లోకంబు సైన్యయుక్తము గాంగ సంహరించి 
తన బాహుశక్తిం జిత్తముల నర్థించిన భీమపార్ణులకు నుద్దామవిజయ 
మొసంగి తద్వైరుల నుక్కడంగంగం ద్రుంచి బాణశంబరమురపల్వలాది 


తే. దనుజనాయక సేనావితానములను హలధరాదిసమేతుందై హతులం జేసె 
దంతవక్రాదిదైత్యులు దన్ను నెదుర భండనములోనంద్రుంచె దోర్చలము మెజసి. 120 


ప్రతి ;: మధురాపురమునన్‌= మధుర అను పేరుగల పురమునందు; చతుర్విధ= నాలుగు విధములైన (రథములు, 
ఏనుగులు, గుర్రములు, కాల్బలములు); బల+ఓఘములతోన్‌= సేనా సముదాయములతో; ఆవరించిన = చుట్టుముట్టిన; 
కాలయవన= కాలయవనుడు; సాల్వ= సాల్వుడు; మగధ భూపాల+ఆది= మగధ మహారాజైన జరాసంధుడు మొదలైన; 
మనుజ+ఇంద్రలోకంబున్‌= రాజశ్రేష్టుల సమూహమును; సైన్యయుక్తము+కాంగన్‌= సేనలతో పాటుగా; సంహరించి= 
వధించి; చిత్తములన్‌= మనసులలో; తన= తనయొక్క (శ్రీకృష్ణునియొక్క; బాహుశక్తిన్‌= భుజబలమును; అర్ధించిన= 
కోరుకొన్న భీమపార్ణులకున్‌= భీమునకును, అర్జునునకును; ఉద్దామవిజయము+ఒసంగి= గ్రేష్టమైన విజయాన్ని ఇచ్చి; 
తద్‌+వైరులన్‌= పాండవుల శత్రువులైన ధార్తరాష్లులను; ఉక్కడంగంగన్‌= వారి శౌర్యములు చెడునట్లుగా; క్రుంచి= 
సంహరించి; బాణ= బాణుడు; శంబర= శంబరుడు; ముర= మురుదు; పల్వల+ఆది= పల్వలుడు మొదలైన; దనుజనాయక= 
రాక్షసనాయకుల; 'సేనావితానములను = సేనల గుంపులను; హలధర+ఆదిసమేతుందై= బలరాముడు మొదలగువారితో 
కూడి; హతులన్‌+చేసెన్‌= సంహరించెను; దంతవక్ష+ఆది దైత్యులు= దంతవక్రుడు మొదలైన రాక్షసులు; తన్నున్‌+ఎదురన్‌= 
తనను ఎదిరింపగా (కయ్యమునకు కాలుదువ్వగ్గా,; భండనములోనన్‌= యుద్ధమునందు; దోర్చలము మెజసి= బాహుబలము 
ప్రకాశించునట్లుగా; త్రుంచెన్‌= చంపెను. 


తా : కొంతమంది రాజులు వారి సేనలతో మధురాపురాన్ని చుట్టుముట్టారు. వారిలో కాలయవనుడు, సాల్వుడు, జరాసంధుడు 
వంటి ప్రముఖులున్నారు. వారందరినీ ససైన్యంగా మట్టు పెట్టాడు శ్రీకృష్ణుడు. తన సాయం కోరిన భీమ, అర్జునులచేత 
శత్రుసంహారం చేయించి, వారికి విజయాన్ని చేకూర్చాడు. బలరామాదుల సాయంతో బాణ శంబర, ముర, పల్వలాది 


తృతీయస్కంధము 53 


రాక్షస నాయకులను సేనలతో కూడ తుదముట్టించాడు. సంగ్రామరంగంలో తనను ఎదిరించిన దంతవక్రుడు మొదలగు 
రాక్షసులను హతమార్చాడు. ఆ విధంగా తన బాహుబలాన్ని లోకానికి చాటాడు. 


వ. వెండియుం గృష్టుండు కౌరవ పాండవ భండనంబునకుం దోద్పడి రాజన్యు లన్యోన్య మాత్స 
ర్యోత్సాహసమేతులై సైనిక పాదఘట్టనంబుల ధరాచక్రంబు కంపింప ననన్య సామాన్యంబు లైన శంఖ ఖేర్‌ 
ప్రముఖ తూర్యఘోషంబుల నింగి మింగం దురంగమ రింఖా సముద్దూత ధూళి పటల పరిచ్చన్న 
భానుమందడలంబుగాం జనుదెంచి కురుక్షేత్రంబున మోహరించిన నుభయపక్షబలంబులం దునుమాడి 
నిఖీలరాజ్యవైభవ మదోన్మత్తుం డయిన సుయోధనుండు నిఖీలరాజ సమక్షంబునం గర్హశకుని దుశ్చాసనాదుల 
దుర్మంత్రంబున నిరంతరంబుం గుంతీనందనుల కెగ్గు చేసిన దోషంబునం జేసి సంగరరంగంబున భీమ 
గదాఘాతంబునం దొడలు వితిగి పుడమింబడి గతాయు శ్రీవిభవుండై యుండం జూచినంగదా పరితుష్ట 
చిత్తుండ నగుదు నని యపరిమిత బాహుబలోత్సాహులైన భీష్మ ద్రోణ భీమార్జునులచేత నిఖిలధరాపతుల 
నష్టాదశాక్షౌహిణీ బలంబులతోడం దునిమించి మజియు స్వసమానబలులైన యదువీరుల జయింప 
నెంతవారల కైనం దీరదు; మధుపాన మదవిఘూర్ణితాతామ విలోచనులై ప్రవర్తించు యాదవుల కన్యోన్య 
వైరంబులు గల్పించి పోరించి యితరేతర కరాఘాతంబుల హతులై తన్నుం గలసినంగాని భూభారం బుడుగదని 
చిత్తంబునం దలంచి యంత ధర్మనందనుచే నిస్సపత్నంబగు రాజ్యంబు పూజ్యంబుగాం జేయించుచు 
మరులకుం గర్తవ్యంబులైన ధర్మపథంబులు సూపుచు, బంధుమిత్రుల నెల్లం బరితోషంబు నొందించుచుం 
దత్పరోక్షంబున వారి వంశం బుద్ధరింపం దలంచి యభిమన్యువలన నుత్తర యందు గర్భంబు నిలిపి, 
గురుతనయ ప్రయుక్తమహిత బ్రహ్మాస్త్రపాతంబునం దధ్గర్భదళనంబు గాకుండ నర్భకుని రక్షించి, 
నిజపదారవింద సేవారతుందైన ధర్మసుతుచేం గీర్తిప్రతాపంబులు నివ్వటిల్లం దురంగమేధంబులు మూండు 
'సేయించి వెండియు. 180 

ప్రతి : వెందియున్‌= మరియును; కృష్ణుండు= వాసుదేవుడు; కౌరవపాందవ భండనంబునకున్‌= ధార్తరాఘ్లులకు పాండుసుతులకు 
మధ్య జరిగిన సంగ్రామానికి; తోద్బ్చడి= సాయపడి, రాజన్యులు= రాజులు; అన్యోన్య= పరస్పరము; మాత్సర్య= మచ్చరము; 
ఉత్సాహసమేతులై= ఉత్సాహంతో కూడినవార్రె; సైనిక పాదఘట్టనంబులన్‌= సేనల కాలితాకిడులతో; ధరాచక్రంబు కంపింపన్‌= 
భూమి అనే గోళం అదరిపోగా; అనన్య సామాన్యంబులు +ఐన = ఇతరులకు సాధ్యములుకాని; శంఖ= శంఖములు; భేరీ= 
దుందుభులు; ప్రముఖ= మొదలుగా గల; తూర్యఘోషంబులన్‌= వాద్యముల ధ్వనులు; నింగిన్‌+*మింగన్‌= ఆకాశమంతట 
వ్యాపింపగా? తురంగమ = గుజ్జములయొక్క రింఖా= గిట్టలచేత; సముడ్దూత= ఎగురగొట్టబడిన; ధూళిపటల= మట్టికణముల 
సముదాయముతో; పరిచ్చన్న= కప్పబడిన; భానుమండలముగాన్‌= సూర్యమండలము కలిగినట్లుగా; చనుదెంచి= వచ్చి; 
కురుక్షేత్రంబునన్‌= కురుక్షేతమను పేరుగల యుద్ధభూమిలో; మోహరించిన= రణమునకు సిద్ధపడిన; ఉభయపక్ష బలంబులన్‌= 
రెండువైపులనున్న సైన్యాన్ని తునుమాడి= సంహరించి; నిఖిల= సమస్తమైన; రాజ్యవైభవ= రాజ్యభోగముచేత; 
మద+ఉన్మత్తుండు= మదంచేత ఒడలు తెలియనివాడు; అయిన సుయోధనుండు= అయినటువంటి దుర్యోధనుడు; 
నిఖిలరాజసమక్షంబునన్‌= అందరు రాజుల ఎదుట; కర్ణశకునిదుశ్చాసన +ఆదుల = కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు 


ర్‌4 శ్రీమహాభాగవతము 


మొదలగువారి; దుర్మంత్రంబునన్‌= చెడు ఆలోచనలతో; నిరంతరంబున్‌= ఎల్లప్పుడు; కుంతీనందనులకున్‌= పాందవులకు; 
ఎగ్గు చేసిన= కీడొనరించిన; దోషంబునన్‌+చేసి= పాపముచేత; సంగరరంగంబునన్‌ = యుద్ధభూమిలో; 
భీమగదాఘాతంబునన్‌= భీముని గద తాకిడితో; తొడలు విజిగి= ఊరుభంగము జరిగి; పుడమిన్‌+పడి= నేలపై కూలి; 
గతాయుస్‌+శ్రీవిభవుండు+ఐ= ఆయువు భాగ్యం నశించినవాడై (మరణించినవాడై); ఉండన్‌+చూచినన్‌+కదా= ఉండగా 
చూచినప్పుడు కదా పరితుష్ట చిత్తుండన్‌= సంతోషముతోకూడిన మనసు కలవాదడను; అగుదున్‌+అని= కాగలను అని; 
అపరిమిత= అధికమైన; బాహుబల= భుజబలంతో; ఉత్సాహులు+ఐన= ఉద్యమించగలిగిన; భీష్మద్రోణభీమ+అర్జునుల 
చేతన్‌= భీష్ముడు, ద్రోణుడు, భీముడు, అర్జునుడు అను వారిచేత; నిఖిల ధరా+అధిపతులన్‌= సకల భూపాలకులను; 
అష్టాదశ+అక్షాహిణీ బలంబులతోడన్‌= పదునెనిమిది అక్షౌహిణుల బలాలతో; తునిమించి= చంపించి; మజియున్‌= 
ఇంకను; స్వసమానబలులైన= తనతో సమానమైన బలము కలవారైన; యదువీరుల జయింపన్‌= యాదవవీరులను 
జయించుటకు; ఎంతవారలకు+ఐనన్‌= ఎట్టి వీరులకైనను; తీరదు= సాధ్యముకాదు; మధుపాన= మద్యాన్ని త్రాగటంచేత 
కలిగిన; మద= మదంతో; విఘూర్ణిత= తిరుగుడుపడిన;) ఆతామ= బాగా ఎఖల్జిబడిన; విలోచనులు+ఐ= నేత్రములు 
కలవారై; ప్రవర్తించు= విహరించు; యాదవులకున్‌= యదువంశ్యులకు; అన్యోన్య వైరంబులు= పరస్పర కలహాలను; 
కల్పించి= పుట్టించి; పోరించి= కొట్టుకొనునట్లు చేసి; ఇతర+ఇతర కర+ఆఘాతంబులన్‌= ఒందొరులయొక్క చేతిదెబ్బలకు; 
హతులై= మరణించినవార్రై తన్నున్‌+కలిసినన్‌ +కాని = తనలో ఐక్యమయితే తప్ప; భూభారంబు+ఉడుగదు +అని= పుడమికి 
బరువు తగ్గదని; చిత్తంబునన్‌+తలంచి= మనసులో భావించి; అంతన్‌= అప్పుడు; ధర్మనందనునిచేన్‌= ధర్మరాజుచేత; 
నిస్సపత్నంబు +అగు= శత్రురహితమైన; రాజ్యంబు = రాజ్యపాలనము; పూజ్యంబుగాన్‌= గౌరవాస్పదముగా; చేయించుచున్‌= 
కావిస్తూ మర్ష్యులకున్‌= మానవులకు; కర్తవ్యంబులు+ఐన = చేయదగినవైన; ధర్శ్మపథంబులు = ధర్మమార్లములు; చూపుచున్‌= 
దర్శింపజేస్తూ బంధుమిత్రులన్‌+ఎల్లన్‌= చుట్టాలను పక్కాలను అందరినీ; పరితోషంబున్‌+ఒందించుచున్‌= మిక్కిలి 
సంతోషపరుస్తూ తద్‌+పరోక్షంబునన్‌= వారికి తెలియకుండానే; వారి వంశంబు= వారి వంశాన్ని ఉద్ధరింపన్‌+తలంచి= 
వృద్ధి కావింపదలచి; అభిమన్యువలనన్‌ = అభిమన్యునిచేత; ఉత్తరయందున్‌= అతని భార్యయైన ఉత్తరయందు; 
గర్భంబున్‌+నిలిపి= వంశాంకురం ఏర్పడునట్లు చేసి గురుతనయ= ద్రోణుని కుమారుడైన అశ్వత్థామచేత; ప్రయుక్త= 
ప్రయోగింపబదిన; మహిత= మహాశక్తిమంతమైన; బ్రహ్మాస్తపాతంబునన్‌= బ్రహ్మాస్తము పడుటవలన; తద్‌+గర్భదళనంబు= 
ఉత్తర గర్భమునకు విచ్చిత్తి కాకుందన్‌= కలుగకుండా; అర్భకుని రక్షించి= గర్భస్థ శిశువును కాపాడి; నిజ= తనయొక్క 
(శ్రీకృష్ణునియొక్క; పద+అరవింద= పాదపద్మాల; 'సేవారతుండు+ఐన= సేవయందే ఆసక్తుడైన; ధర్శసుతుచేన్‌= ధర్మరాజుచేత; 
క్రీర్తిపతాపంబులు= యశస్సు మరియు పరాక్రమం; నివ్వటిల్లన్‌= వెల్లడియగునట్లు; తురంగమేధంబులు మూండు= 
మూడు అశ్వమేధయాగాలు; చేయించి; వెండియున్‌= మరియును... 


తా : అంతేకాదు, కౌరవులకు పాండవులకు మధ్య ఏర్పడిన యుద్ధంలో సాయపడి రాజులందరూ పరస్పరం మాత్సర్యంతో 
సేనల పాదఘట్టనలచేత భూచక్రం వణకిపోయేలా అసామాన్యములైన శంఖాలు, భేరీలు మొదలైన వాద్యాల ధ్వని 
ఆకాశాన్ని అంటుతుండగా, గుర్రాల డెక్కలనుండి ఏర్పడిన దుమ్ము సూర్యమండలాన్ని కప్పేసేలా వచ్చి, కురుక్షేత్రంలో 
యుద్దానికి సిద్ధపడిన రెండువైపులవారిని చంపి, రాజ్యగర్వంతో మదమెక్కిన ఉన్నాది దుర్యోధనుని రాజులందరూ చూస్తూండగా 
కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు మొదలైనవారి తప్పుడు మాటలు విని, నిరంతరం పాండవులకు కష్టాలను కలిగించిన 
పాపానికి పరిహారంగా సంగ్రామరంగంలో భీముని గదవేటుతో తొడలు విథిగి, నేలమీద పడి, ఆయువు, సంపద, 


తృతీయస్కంధము 55 


వైభవం అన్నీ పోగొట్టుకొని కదలలేక మెదలలేక పడి ఉండగా చూచినపుడుగాని తనకు సంతోషం కలుగదని భావించాడు 
శ్రీకృష్ణుడు. మహాబాహుబలసంపన్నులైన భీష్మ ద్రోణులను, భీమార్జునులను రెండుపక్షాలలోను నిలబెట్టి, వారిచేత పదునెన్న్మిది 
అక్షౌహిణుల సేనను చంపించాడు. తనతో సమానబలవంతులైన యదువీరులను జయించడం ఇతరులకు సాధ్యం కాదు 
కనుక తప్పత్రాగి వారిలో వారికే వైరం పుట్టి, ఒకరినొకరు కొట్టుకొని చచ్చి అంతా తనలో కలిసేలా చేస్తే తప్ప భూభారం 
తగ్గదని ఆలోచించాడు. ధర్మరాజుచే నిష్కంటకంగా పవిత్రంగా రాజ్యపాలన చేయించాడు. మానవులకు 
అవశ్యాచరణీయములైన ధర్మమార్దాలను చూపించాడు. బంధుమిత్రులకు ఆనందాన్ని కలిగించాడు. పరోక్షంగా వారి 
వంశాన్ని నిలబెట్టెందుకు అభిమన్యుని భార్యయైన ఉత్తర గర్భాన్ని అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వల్ల విచ్చిన్నం 
కాకుండా కాపాడాడు. తన పాదపద్మాలను సేవించుటయందే ఆసక్తుడైన ధర్మరాజుచేత అతని కీర్తిప్రతాపాలు ప్రకాశించేలా 
మూడు అశ్వమేధయాగాలు చేయించాడు. 


స్స్‌ వలనొప్ప లౌకికవైదికమార్గముల్‌ నడపుచు ద్వారకానగరమందు 
నవిదితాత్మీయ మాయా ప్రభావమున నిస్సంగుండై యుండి సంసారిపగిదిం 
జెంది కామంబులచేత విమోహితుం దై సుఖీంచుచు ముదితాత్ముండగుచు 
నంచితస్నిగ్ధస్మితావలోకముల సుధాపరిపూర్ణసల్లాపములను 
తే. శ్రీనికేతనమైన శరీరమునను, బాండునందనయదుకులప్రకరములను 
లీలం గారుణ్య మొలయం బాలించుచుండె, నార్తరక్షాచణుండు నారాయణుండు. 1381 


ప్రతి : ఆర్త= దీనులయొక్క రక్షా= రక్షణమునందు; చణుందు= సమర్ధుడైన; నారాయణుండు= శ్రీమహావిష్ణువు; శ్రీనికేతనమైన = 
సౌందర్యలక్ష్మీనిలయమైన; శరీరమునను= దేహముతో (శ్రీకృష్ణునిగా); వలను +ఒప్పన్‌= పద్దతిప్రకారము; లౌకిక= 
ఇహసంబంధమైన; వెదిక= ఆధ్యాత్మికమైన; మార్గముల్‌= ఆచారములను; నడపుచున్‌= నిర్వహిస్తూ ద్వారకానగరమందున్‌= 
ద్వారకాపట్టణంలో; అవిదిత= తెలియబదని; ఆత్మీయ= తనదైన; మాయాఫ్రభావమునన్‌= మాయామహత్తంతో; నిస్సంగుం 
డు+ఐ+ఉంది= ఏ కర్మలూ అంటనివాడై ఉండి కూడా; సంసారిపగిదిన్‌+చెంది= సామాన్య గృహస్థునివలె ధర్మాన్ని 
పొంది; కామంబులచేతన్‌= కోరికలతో; విమోహితుండు +ఐ= మోహపెట్టబడినవాడై; సుఖీంచుచున్‌= సౌఖ్యములను 
పొందుతూ; ముదిత+ఆత్ముండు +అగుచున్‌= ఆనందిస్తున్నవాడై; అంచిత= గొప్పదైన; స్నిగ్ధ మనోజ్ఞమైన; స్మిత్ర= చిరునవ్వుతో 
కూడిన; అవలోకములన్‌= చూపులతోను; సుధా= అమృతముతో; పరిపూర్ణ= పూర్తిగా నిండిన; సల్లాపములను = 
సంభాషణలతోను; పాండునందన = పాండవులయొక్క మరియు; యదుకుల= యాదవులయొక్క ప్రకరములను= 
సముదాయములను; లీలన్‌= విలాసముగా; కారుణ్యము+ఒలయన్‌= దయ జఒప్పునట్లుగా?, పాలించుచు+ఉందెన్‌= 
రక్షించుచుందెను. 


తా : శ్రీహరి లక్ష్మీనివాసమైన శరీరంతో ప్రకాశిస్తూ, భక్తరక్షాదక్షుడై, ద్వారకానగరంలో జాగ్రత్తగా లౌకిక వైదిక ధర్మాలను 
ఆచరిస్తూ, తన మాయ ఇతరులకు తెలియకుండా సామాన్య సంసారిలాగా నిస్సంగుడై కూడా కోరికలకు వశమైనవానివలె 
సుఖాలను అనుభవిస్తూ పాండుకుమారులు మరియు యాదవులందరినీ చక్కని స్నేహంతోను, ఆనందాన్ని కలిగించే 
మాటలతోను అలరిస్తూ దయావంతుడై రక్షిస్తున్నాడు. 


56 శ్రీమహాభాగవతము 


సంపూర్ణ పూర్ణిమాచంద్రచంద్రిక నొప్పు రమణీయశారదరాత్రులందు 
సలలితకాంచన స్తంభసౌధోపరిచంద్రకాంతోపలస్థలములందు 
మహిత కరేణుకా మధ్య దిగ్గజముల గతిని, సౌదామనీ లతల నడిమి 
నీలమేఘంబుల లీల, ముక్తా మధ్య లాలిత శక్ర నీలములభాతి 


బ్ర 


తే. సతతయౌవనసుందరీయుతవిహారుం డగుచు సతు లెంద అందజ కన్ని రూప 
ములను గ్రీడించెం బెక్కబ్బములు సెలంగి, నందనందనుం డభినవానందలీల. 132 


ప్రతి : సంపూర్ణ= పూర్తిరూపము గల; పూర్ణిమా= పున్నమనాటి; చంద్ర= చంద్రునియొక్క చంద్రికన్‌ = వెన్నెలతో; ఒప్పు= 
ప్రకాశించే; రమణీయ = అందమైన; శారద= శరత్మాలమునాటి; రాత్రులందున్‌= రాత్రులలో; సలలిత= లాలిత్యము గల; 
కాంచన= బంగారముతో నిర్మింపబడిన; స్తంభ= స్తంభములతో కూడిన; సాధ+ఉపరి= భవనముల పైభాగములలో; 
చంద్రకాంత +ఉపల= చంద్రకాంత శిలలను అమర్చిన; స్థలములందున్‌= నేలలపై; మహిత= గొప్పవైన; కరేణుకా= ఆదు 
ఏనుగుల; మధ్య= నడుమ ఒప్పు; దిగ్రజములగతినిన్‌= ఎనిమిది దిక్కులలో భూమిని మోసే దిగజములవలెను; సౌదామనీ 
లతల= మెజుపుతీగల; నడిమిన్‌= మధ్యభాగమున,; నీలమేఘంబుల లీలన్‌= నల్లని మబ్బులవలెను; ముక్తామధ్య= 
ముత్యముల నడుమ; లాలిత= అందగించు; శక్రనీలములభాతిన్‌= ఇంద్రనీలమణులవలెను; సతత= ఎల్లప్పుడూ) యౌవన= 
ప్రాయమునందున్న; సుందరీయుత= అందగత్తెలతో కూడిన; విహారుండు +అగుచున్‌= విహారం కలవాడౌతూ; సతులు+ 
ఎందజు= ఎంతమంది ప్రీలు ఉన్నారో; అందఅకున్‌= అంతమందికి; అన్ని రూపములన్‌= అన్ని రూపాలతో; 
నందనందనుండు= నందుని కుమారుడైన కృష్ణుడు; పెక్కు+అబ్బములు = ఎన్నో సంవత్సరాలు; అభినవ +ఆనందలీలన్‌= 
నిత్యనూతనమైన ఆనందంతో; చెలంగి= ప్రవర్తించి; క్రీడించెన్‌= విహరించెను. 


తా; శరత్మాలంలోని పున్నమరాత్రులలో, నిండుగా జాబిల్లి వెలుగుతూ కురిపించే వెన్నెలలో, బంగారపు స్తంభాలతో 
నిర్మించిన మేడల పైభాగంలో, చంద్రకాంతశిలలతో తయారైన తిన్నెలపై పదియారువేలమంది స్త్రీలతో పదియారువేల 
రూపాలను ధరించి (క్రీడించాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఆయన ఆడు ఏనుగుల మధ్యనగల దిగజాలవలె, మెజుపుతీగల 
నడుమగల మేఘాలవలె, ముత్యాలనడిమి ఇం(ద్రనీలమణులవలె కనిపించాడు. ఇలా ఎన్నో సంవత్సరాలు నిత్యనూతనమైన 
ఆనందంతో క్రీడించాడు వాసుదేవుడు. 


వ. అంత నొక్కనాండు 1338 
ప్రతి : అంతన్‌+ఒక్కనాండు= అంతలో ఒకనాడు 
తా : అలా శ్రీకృష్ణుడు నిత్యనూతన క్రీడాపరాయణుడై ఉండగా ఒకనాడు 


చ. మునివరు లేంగుదేర యదుభోజవరేణ్యులు గూడి ముట్టం బ 
ల్మినంగనలొంది వారు దమకించి శపించినంగొన్ని మాసముల్‌ 
సనునెడ దైవయోగమున జాతరంబో సమకట్టి వేడుకల్‌ 
మనములందొంగలింప గరిమన్‌ నిజయానము లెక్కి యాదవుల్‌. 134 


తృతీయస్కంధము 5/7 


ప్రతి :; మునివరులు= మునీశ్వరులు; ఏంగుదేరన్‌= ద్వారకానగరానికి రాగా; యదుభోజవరేణ్యులు = యదుభోజవంశాలకు 
చెందినవారు; కూడి ముట్టన్‌+పల్మినన్‌= చెంతచేరి నొప్పించే మాటలు మాట్లాడగా; వారు= ఆ మునులు; కనలు+ ఒంది= 
కోపగించి; తమకించి= తొందరపడి; శపించినన్‌= శాపం ఇవ్వగా; కొన్ని మాసముల్‌= కొన్ని నెలలు; చను+ఎదడ= 
గతించగా; దైవయోగమునన్‌= విధివశమున; జాతరన్‌= ఉత్సవము పేరుతో; పోన్‌ సమకట్టి= బయలుదేర నిశ్చయించి; 
వేడుకల్‌= వినోదాలు; మనములన్‌= చిత్తములలో; తొంగలింపన్‌= అతిశయించగా; గరిమన్‌= గొప్పగ్యా యాదవుల్‌= 
యాదవులందరూ; నిజయానములు +ఎక్కి= తమ తమ వాహనాలను అధిరోహించి... 


తా : ఒకనాడు ద్వారకానగరానికి మునివరులు వచ్చారు. అక్కడ యాదవపాొరులు కొందరు వారి దగ్గరకు వెళ్లి ఎత్తిపొడుపు 
మాటలతో ఆటపట్టించారు. వారు కోపించి శపించారు. ఆ శాపప్రభావంతో కొన్ని నెలల తరువాత యాదవులందరూ 
విధిప్రేరణవల్ల పెద్ద జాతర చేయడానికి ప్రయత్నించారు. వినోదాలు మనసులలో అతిశయించగా తమ తమ వాహనాలిెక్కి 
జాతరకోసం ప్రయాణమైనారు. 


ఉ కోరి ప్రభాసతీర్ధమునకుం జని తన్నదిం[గ్రుంకి నిర్మలో 
దారత నందు దేవమునితర్పణముల్‌ పితృతర్పణంబులున్‌ 
వారని భక్తింజేసి నవవత్సలతోంబొలుపారు గోవులన్‌ 
భూరిసదక్షిణాకముగ భూసురకోటికి నిచ్చి వెండియున్‌. 185 


ప్రతి : కోరి= కోరికతో; ప్రభాసతీర్ధమునకున్‌= ప్రభాసము అను పేరుగల తీర్థక్షేత్రానికి; చని= వెళ్లి తద్‌+నదిన్‌= అక్కడి 
నదిలో; క్రుంకి= మునిగి; నిర్మల+ఉదారతన్‌= స్వచ్చమైన బెదార్యంతో; అందున్‌= ఆ నదియందే; దేవ= దేవతలకోసం; 
ముని= మునులకోసం; తర్పణముల్‌= జలతర్పణములు; పితృతర్పణంబులున్‌= అలాగే పితృదేవతలకోసం తర్పణాలు; 
వారని భక్తిన్‌= మిక్కుటమైన భక్తితో; చేసి= నిర్వహించి; నవవత్సలతోన్‌= లేతదూడలతో; పొలుపారు= ఒప్పుచున్న; 
గోవులన్‌= ఆవులను; భూరిసదక్షిణాకముగన్‌= విశేషమైన దక్షిణలతో పాటుగా; భూసురకోటికిన్‌= ఎందరో బ్రాహ్మణులకు; 
ఇచ్చి= దానముచేసి వెండియున్‌= మరియును... 

తా ; యాదవులంతా ప్రభాసతీర్థానికి వెళ్లారు. అక్కడ ఆ నదిలో స్నానం చేశారు. అరమరికలు లేని బెదార్యంతో 


దేవతలకు, మునులకు తర్పణాలు విడిచిపెట్టారు. అపారమైన భక్తితో లేగదూడలతో కూడిన గోవులను విశేషమైన 
దక్షిణలతోపాటుగా ఎందరో బ్రాహ్మణులకు దానం చేశారు. 


క. అజినపటరత్నకంబళ, రజత మహారజతతిలధరావరకన్యా 

గజతురగరథములను స, ద్విజకోటికి నిచ్చి పెంపు దీపింపంగన్‌. 136 
ప్రతి : అజిన= జింక చర్మాలు; పట= వస్తాలు; రత్నకంబళ= రత్నములు పొదిగిన కంబళ్లు; రజత= వెండి మహారజత= 
బంగారము; తిల= నువ్వులు; ధరా= భూములు; వరకన్వా= చక్కని కన్నెలు; గజ= ఏనుగులు; తురగ= గుర్రములు; 
రథములను= తేరులను; సత్‌ +ద్విజకోటికిన్‌= (శోత్రియబ్రాహ్మణులకు; పెంపు దీపింపంగన్‌= తమ గొప్పతనానికి వెలుగు 
కలిగించెట్లుగ్యా ఇచ్చి= దానంచేసి... 


58 శ్రీమహాభాగవతము 


తా; నదీస్నానం, దేవ ముని తర్పణాలు చేసి, గోదానం చేసి, ఇంకా జింకచర్మాలు, వస్త్రాలు, రత్నాలు పొదిగిన కంబళ్తు, 
వెండి, బంగారం, నువ్వులు, భూములు, కన్నెలు, ఏనుగులు, గుర్రాలు, రథాలవంటివాటిని తమ తమ శక్తికి ఏమాత్రం 
తగ్గకుండగా యాదవులు సద్పాహ్మణులకు దానం చేశారు. 

విశే :; ఈ దానాలలో షోడశ మహాదానాలుగా ప్రసిద్ధి చెందినవానిలో అనేకం ఉన్నాయి. గోదానం, భూదానం, తిలదానం, 
హిరణ్యదానం, రత్నదానం, విద్యాదానం, కన్యాదానం, దాసీదానం, శయ్యాదానం, గృహదానం, అ(గ్రహారదానము, 
రథదానం, గజదానం, అశ్వదానం, ఛాగదానం, మహిషీదానం, ఇవి షోడశదానాలు. 


వ. ఇట్లు సఫలంబు లయిన భూదానంబు మొదలుగాం గల దానంబు లనూనంబులుగా భగవదర్పణబుద్ధిం 
జేసి యనంతరంబ. 137 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; సఫలంబులు +అయిన = పంటలతోకూడిన; భూదానంబు= భూమిదానం; మొదలుగాన్‌+కల= 
మొదలైనవాటితో కూడిన; దానంబులు= దానాలు; అనూనంబుగా= విరివిగా; భగవత్‌ +అర్పణబుద్ధిన్‌= భగవంతునికే 
సమర్పిస్తున్నామనే భావంతో చేసి; అనంతరంబు+అ= తరువాత. 


తా : ఈ విధంబుగా పంటలతోకూడిన భూమి మొదలైనవాటిని చాల ఎక్కువగా భగవంతునకు సమర్పిస్తున్నామన్న 
భావంతో దానాలు చేశారు. 


తే. ఎసంగు మోదంబు సంధిల్ల నిష్టమైన, రసికమృదులాన్న మర్ధింబారణలు సేసి 
మంజులాసవరసపానమత్తు లగుచుం, గడంగి యన్యోన్యహాస్యవాక్యములం గలంగి. 188 
ప్రతి : ఎసంగు మోదంబు= అతిశయించిన ఆనందం; సంధిల్లన్‌= ఏర్పడగా; ఇష్టమైన = నచ్చిన; రసికమృదుల +అన్నము = 
కమ్మని విందుభోజనము; అర్ధిన్‌= కోరికతో; పారణలు+చేసి= ఆరగించి; మంజుల= మనోహరమైన; ఆసవరస= మద్యమును; 
పాన= క్రాగుటచే; మత్తులు +అగుచున్‌= ఒడలు తెలియనివార్రె, కడంగి= పూనుకొని; అన్యోన్య= పరస్పరం; హాస్యవాక్యములన్‌= 
వెక్కిరింత మాటలతో; కలంగి= కలతపడి (కలతపడ్డారు,. 
తా : అలా దానధర్మాలు చేసిన తరువాత హాయిగా విందుభోజనం చేశారు. ఇష్టమైన మద్యాన్ని కుత్తుకబంటిగా సేవించి 
మత్తుగలవారైనారు. సరదాగా ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఛలోక్తులు విసరుకున్నారు. ఆయా మాటలచే కొందరు 
నొచ్చుకున్నారు. 
వ. ఇట్లు దమలోన మదిరాపాన మద విఘూర్షిత తామలోచనులై మత్సరంబుల నొండొరులం బొడిచి 
సమస్త యాదవులును వేణు జాతానలంబునం దద్వంశపరంపరలు దహనంబు నొందుచందంబునం బొలిసి; 
రది యంతయుంగనుంగొని శ్రీకృష్ణుం డప్పుడు. 189 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; తమలోనన్‌= వారిలోవారు; మదిరాపాన = మద్యపానముచేతనైన; మద= ఒదలెరుగని 
స్థితివలన; విఘూర్ణిత= తిరుగుడు పడిన; తామలోచనులు+ఐ= ఎర్రబడిన కళ్లు కలవారై; మత్సరంబులన్‌ = 
మాత్సర్యస్వ్పభావాలతో; ఒండు+ఒరులన్‌= ఒకరినొకరు; పొడిచి= కొట్టుకొని; సమస్తయాదవులును= యదువంశం వారందరు; 
వేణుజాత +అనలంబునన్‌= వెదురుపొదలో పుట్టిన అగ్నిచేత; తద్‌+వంశపరంపరలు= మిగిలిన వెదురుపాదలన్నియు; 


తృతీయస్కంధము 59 


దహనంబున్‌+ఒందు= కాలిపోవు; చందంబునన్‌= విధముగా; పొలిసిరి= మరణించిరి; అది+అంతయున్‌= ఆ 
వ్యవహారమంతా; కనుంగొని= కన్నులార చూచి; అప్పుడు= ఆ సమయంలో; శ్రీకృష్ణుందు= వాసుదేవుడు... 

తా : ఈ విధంగా మధుపానంవల్ల ఎర్రబడ్డ కళ్లతో ఒళ్లు తెలియని స్థితిలో ఒకరినొకరు కొట్టుకొన్నారు. వెదురు పొదలలో 
పుట్టిన అగ్నివల్ల ఆ వెదురుపొద దగ్ధమైపోయినట్లు వారిలో వారికే కలహం ఏర్పడి వారంతా నశించిపోయారు. ఆ 
వ్యవహారమంతా శ్రీకృష్ణుడు గమనించాడు. 


క. చతురతతో నిజమాయా, గతిం జూచి లసద్విలోలకల్లోలసమం 
చితవిమలకమలసార, స్వత జలముల విహితవిధులు సలిపినవాందై. 140 


ప్రతి : చతురతతోన్‌= నేర్పుతో; నిజ= తనయొక్క మాయాగతిన్‌= మాయావిలాసాన్ని చూచి= గమనించి; లసత్‌= 
ప్రకాశించు; విలోల= చలనములతోకూడిన; కల్లోల= తరంగములతో; సమంచిత = ఒప్పిదమైన; విమల= స్వచ్చమైన; 
కమల= పద్మములు కలిగిన; సారస్వత= సరస్వతీ నదియొక్క జలములన్‌= నీటితో; విహిత విధులు= ఉత్తరక్రియలు; 
సలిపినవాండు+ఐ = నిర్వహించినవాడై... 

తా ; యాదవులందరూ అలా పరస్పర కలహంతో చనిపోవడం చాతుర్యంతోకూడిన తన మాయావిలాసంగా గమనించి, 


తరువాత అందమైన తరంగాలతో, స్వచ్చమైన పద్మాలతో ప్రకాశించే సరస్వతీనదీ జలాలతో చనిపోయినవారందరికీ 
విధివిధానాన్ని అనుసరించి తర్పణాలు విడిచిపెట్టాడు శ్రీకృష్ణుడు. 
క. ఒక వృక్షమూలతలమున, నకలంక గుణాభిరాముం దాసీనుండై 

యకుటిలమతి బదరీవన, ముకు ననుంబొమ్మనుచు మొజంగి పోయిన నేనున్‌. కేశ 
ప్రతి : అకలంక గుణ +అభిరాముండు= మచ్చలేని గుణములచేత మనోహరుడైన శ్రీకృష్ణుడు; అకుటిలమతిన్‌= స్వచ్చమైన 
మనస్సు కలవాడై; ఒక వృక్షమూల తలమునన్‌= ఒకానొక చెట్టు మొదట; ఆసీనుండు +ఐ= కూర్చున్నవాడై; ననున్‌= నన్ను 
(ఉద్ధవుని) బదరీవనముకున్‌= బదరీవనానికి; పొమ్ము+అనుచున్‌= వెళ్లిపొమ్మని చెపుతూ; మొజంగిపోయినన్‌= తాను 
(శ్రీకృష్ణుడు) ఎటో వెళ్లిపోగా నేనున్‌= నేనుకూడ (ఉద్ధవుడు)... 
తా : మచ్చలేని గుణాలతో అందరి మనసులను ఆకర్షించే శ్రీకృష్ణుడు ప్రశాంతమనస్స్ముడై ఒకచెట్టుమొదట కూర్చుని, నన్ను 
బదరీవనానికి వెళ్లిపొమ్మని చెప్పి, నాకు తెలియకుండా ఎక్కడికో వెళ్లిపోయాడని ఉద్ధవుడు విదురునితో పలికాడు. 


క. క్రమమున నిజకుల సంహా, రము సేయంగడంగు టెజింగి రమణీయ శ్రీ 
రమణు చరణాబ్దయుగ విర, హమునకు మది నోర్వలేక యనుగమనుండనై. 142 


ప్రతి : క్రమమునన్‌= నెమ్మదిగా; నిజకులసంహారము= తనవంశ నిర్మూలనం; చేయన్‌= చేయుటకు; కడంగుట= 
పూనుకొనుట (శ్రీకృష్ణుని పూనికను); ఎటింగి= గ్రహించి; రమణీయ = సుందరమైన; శ్రీరమణు= శ్రీకృష్ణునియొక్య చరణ-+అబ్ద= 
పాదపద్మముల; యుగ= జంటనుండి; విరహమునకున్‌= ఎడబాటునకు; మదిన్‌= మనస్సునందు; ఓర్వలేక= సహించలేక; 
అనుగమనుండను+ఐ= అడుగుజాడలను అనుసరించి పోయినవాడనై... 


60 శ్రీమహాభాగవతము 


తా : ఉద్ధవుడు చెపుతున్నాడు. శ్రీకృష్ణుడు అలా నాకు తెలియకుండా ఎక్కడికో వెళ్లిపోయాడంటే నెమ్మదిగా తన వంశాన్ని 
సమాప్తం చేసే సంకల్పంలో ఉన్నాడని గ్రహించాను. ఆ స్వామి అందమైన పాదపద్మాలను విడిచి ఉండలేక నేనుకూడా 
ఆయన అడుగుజాడలను అనుసరించి బయలుదేరాను. 


క. హరి నరయుచుంజని చని యొక, తరుమూలతలంబునందుందన దేహరుచుల్‌ 
పరంగంగ నున్న మహాత్మునిం, బరునిం బ్రపన్నార్తిహరుని భక్తవిధేయున్‌. 143 

ప్రతి : హరిన్‌= శ్రీకృష్ణుని; అరయుచున్‌= వెదుకుతూ; చని చని= వెళ్లి వెళ్లి ఒక= ఒకానొక; తరుమూల తలంబునందున్‌= 
చెట్టు మొదలుండే ప్రదేశములో; తన= తనయొక్క దేహరుచుల్‌= శరీరకాంతులు; పరంగంగన్‌= ప్రసరించుచుండగాా; 
ఉన్న= ఒప్పుచున్ను మహాత్మునిన్‌= మహానుభావుడు; పరునిన్‌= పరమాత్మ స్వరూపుడు; ప్రపన్న= ఆశయించినవారి; 
ఆర్తి= కష్టములను; హరునిన్‌= పోగొట్టెడివాడు; భక్తవిధేయున్‌= భక్తులకు వశమై ఉండెడివాడు ఐన శ్రీకృష్ణుని చూచితిని... 
తా; ఉద్ధవుడు చెపుతున్నాడు. నేను స్వామిని వెదకుతూ వెళ్లి వెళ్లి ఎక్కడో దూరంలో తన శరీరకాంతులతో చుట్టుప్రక్కల 
ప్రదేశాన్ని తేజోమయం చేస్తున్నవాడు, మహానుభావుడు, పరమాత్మస్వరూపుడు, ఆ(థశయించినవారి కష్టాలను రూపుమాపేవాడు, 
భక్తులకు వశవర్తిగా ఉందేవాడు అయిన శ్రీకృష్ణుడు ఒకానొక చెట్టుమొదట కూర్చుని ఉండగా చూచాను. 


వ. మఠతియును. కేశ4 
తా :; అంతే కాకుండా 


స్స్‌ అస్మత్ర్రియస్వామి నచ్యుతుం బరు సత్త్వగుణగరిష్టుని రజోగుణవిహీను 
సురుచిరద్వారకాపురసమాశ్రయు ననాశ్రయు నీలనీరదశ్యామవర్డు 
దళదరవిందసుందరపత్రనేత్రు లక్ష్మీయుతుంబీత కౌశేయవాసు 
విలసితవామాంకవిన్యస్తదక్షిణ చరణారవిందు శశ్వత్రకాశు 


తే. ఘనచతుర్చాహు సుందరాకారు ధీరుం, జెన్నుగల లేంత రావిపై వెన్ను మోపి 
యున్న వీరాసనాసీను నన్నుం గన్ను తండ్రి నానంద పరిపూర్ణు దనుజహరుని. 145 


ప్రతి : అస్మత్‌ ప్రియస్వామిన్‌= నాకు (ఉద్ధవునికి) ఇష్టుడైన ప్రభువు; అచ్యుతున్‌= జారుపాటు లేనివాడు; పరున్‌= 
పరమాత్మ స్వరూపుడు; సత్వగుణ గరిష్టునిన్‌= ప్రశాంతతనిచ్చు సత్వగుణముచేత గొప్పవాడైనవాడు; రజోగుణవిహీనున్‌ = 
ఉద్రేకాన్ని కలిగించు రజోగుణము లేనివాడు; సురుచిర= అందమైన; ద్వారకాపుర= ద్వారకానగరమును; సమాశ్రయున్‌= 
ఆభ్రయించినవాడు; అనాశ్రయున్‌= ఎవరినీ ఆశ్రయింపనివాడు; నీల= నల్లనైన; నీరద= మేఘమువలె; శ్యామవర్ద్హున్‌= 
నల్లని శరీరకాంతి గలవాడు; దళత్‌= వికసించుచున్ను అరవింద= పద్మములయొక్క సుందర= అందమైన; పత్రనేత్రున్‌= 
రేకులవంటి కన్నులు కలవాడు; లక్ష్మీయుతున్‌= తేజస్సుతో కూడినవాడు; పీత= పచ్చని; కౌశేయవాసున్‌= పట్టువస్తము 
గలవాడు; విలసిత= ప్రకాశించుచున్న వామ +అంక= ఎడమతొడప్రై; విన్యస్త= ఉంచిన; దక్షిణ= కుడి; చరణ +అరవిందున్‌= 
పాదపద్మము కలవాడు; శశ్వత్‌ ప్రకాశున్‌= ఎల్లప్పుడూ ప్రకాశించేవాడు; ఘన చతుర్చాహున్‌= బలిష్టములైన నాలుగు 
భుజములు కలవాడు; సుందర+ఆకారున్‌= అందమైన రూపం కలవాడు; ధీరున్‌= గంభీరుడు; చెన్నుగల= అందమైన; లేం 


తృతీయస్కంధము 61 


త రావిపైన్‌= లేత రావిచెట్టునకు; వెన్నున్‌ మోపి+ఉన్న= తన వీపు ఆన్సి కూర్చున్న వీర+ఆసన+ఆసీనున్‌= వీరాసనము 
వేసికొని ఉన్న ఆనంద పరిపూర్ణున్‌= ఆనందముతో నిండియుండువాడు; దనుజహరునిన్‌= రాక్షసులను చంపువాడు; 
నన్నున్‌+కన్న తండద్రిన్‌= నా కన్న తండ్రియు; ఐన కృష్ణుని... 


తా; ఉద్ధవుడు చెపుతున్నాడు. నాకు మిక్కిలి ఇష్టుడు, సత్యధర్మాలలో జారుపాటు లేనివాడు, పరమాత్మ స్వరూపుడు, 
సత్వగుణంతో ప్రశాంతంగా ఉండేవాడు, ఉద్రేకాన్నిచ్చే రజోగుణం లేనివాడు, అందమైన ద్వారకలో ఉందేవాడు, ఎవరైనా 
తనను ఆథశ్రయించడమే తప్ప తానుగా ఎవరినీ ఆశయించనివాడు, నీలమేఘచ్చాయగల దేహమువాడు, అప్పుడే వికసించిన 
తామర రేకులవలె అందమైన కన్నులు కలవాడు, తేజోవిరాజితుడు, పచ్చని పట్టువస్తం ధరించినవాడు, ఎడమతొడపై 
ఉంచిన కుడిపాదపద్మం గలవాడు, గంఛభీరుడు, వీరాసనంతో లేత రావిచెట్టును ఆనుకొని కూర్చున్నవాడు, ఆనందమే తప్ప 
విచారం తెలియనివాడు, రాక్షససంహారి అయిన నా కన్నతండ్రి (శ్రీకృష్ణుని చూచాను). 


మత్త. కంటింగంటి భవాబ్ధి దాంటంగంగంటి నాశితరక్షకుం 
గంటి యోగిజనంబు డెందముంగంటిం జుట్టముంగంటి ము 
క్కంటికింగనరాని యెక్కటింగంటి దామరకంటిం జే 
కొంటి ముక్తినిధానముందలకొంటి సౌఖ్యము లందంగన్‌. 146 


ప్రతి : కంటిన్‌+కంటిన్‌= చూచాను చూచాను శ్రీకృష్ణుని (ద్విరుక్తి ఆనందాతిశయ సూచకం); భవ+అబ్బిన్‌= సంసారమనే 
సముద్రాన్సి దాంటంగన్‌= తరించుటకు; కంటిన్‌= నోచుకొంటిని; ఆభ్రితరక్షకున్‌= శరణన్నవారిని కాపాదేవానిని; కంటిన్‌= 
దర్శించాను; యోగిజనంబు= మునిజనముయొక్క డెందమున్‌= హృదయాన్ని (యోగిజనుల గుండెలలో కొలువుందేవానిని); 
కంటిన్‌= సందర్శించాను; చుట్టమున్‌+కంటిన్‌= ఆత్మబంధువును దర్శించాను; ముక్కంటికిన్‌= మూడుకన్నులు కల 
శివునికికూడా; కనరాని= దర్శింపశక్యము కాని; ఎక్కటిన్‌= ఒకే ఒక్కడైనవానిని; కంటిన్‌= తిలకించాను; తామరకంటిన్‌= 
పద్మములవంటి నేత్రములు కలవానిని; చేకొంటిన్‌= చేపట్టాను; సౌఖ్యములు +అందంగన్‌= సుఖములు పొందునట్లుగా; 
ముక్తినిధానమున్‌= మోక్షనిధిని (ముక్తినందించువానిని) తలకొంటిన్‌= అందుకొన్నాను. 


తా : చూచాను, చూచాను. సంసారసాగరాన్ని తరించే స్థితిని పొందాను. ఆశితరక్షకుని, యోగిజనుల గుండెలలో 
కొలువుందేవానిని, పరమేశ్వరుడుకూడా దర్శించలేని మహానుభావుని, కమలాక్షుని, ముక్తిప్రదాతను సందర్శించగలిగాను. 


వ. అయ్యవసరంబునం బరమ భాగవతోత్తముండును, మునిజన సత్తముందును, ద్వైపాయన సఖుండును, 
మహాయోగిప్రముఖుండును, నఘశూన్యుండును, నఖీలజనమాన్యుండును, బుధజనవిధేయుండును నగు 
మైత్రేయుండు తీర్ధాచరణంబు సేయుచుం జని చని. 147 
ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; పరమభాగవత +ఉత్తముండును = మహాభాగవత(శ్రేష్టుడును; 
మునిజనసత్తముండును = మునిజన (శ్రేష్ణుడును; ద్వైపాయననఖుండును= వ్యాసమమహార్ని స్నేహితుడును; 
మహాయోగిప్రముఖుందును= మహాయోగులలో ముఖ్యుడును; అఘశూన్యుందును= పాపరహితుడును; అభిలజన మాన్యుండు = 
అందరిచేత పూజింపబడువాడు; బుధజనవిధేయుందడును = జ్ఞానులయెడ వినయంగా ఉందేవాడును; అగు మైభత్రేయుండు= 
అయిన మైశ్రేయమహర్ని తీర్ర+ఆచరణంబు= తీర్థయాత్రా పర్యటనం; చేయుచున్‌+చని చని= చేస్తూ నడచి, నడచి... 


62 శ్రీమహాభాగవతము 


తా : విదురా! నేను శ్రీకృష్ణుని దర్శించి ఆ ఆనందంలో ఉండగా అదే సమయంలో పరమ భాగవతోత్తముడు, ముని్రేష్టుడు, 
వ్యాసునికి మిత్రుడు, మహాయోగులలో ముఖ్యుడు, పాపరహితుడు, అందరిచేత గౌరవింపబడదేవాడు, పండితులకు విధేయుడుగా 
ఉండేవాడు అయిన మైత్రేయుడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి వచ్చాడు. 


మ. కనియెం దాపసపుంగవుం దభిలలోకభఖ్యాతవర్ధిష్టు శో 

భన భాస్వత్పరిపూర్ణ యౌవనకళాభ్రాజిష్టు యోగీంద్ర హృ 

ద్వనజాతైకచరిష్టుం గౌస్తుభముఖోద్యద్భూషణాలంకరి 

ష్టు నిలింపాహితజిష్టు విష్ణుం బ్రభవిష్ణుం గృష్టు రోచిష్టునిన్‌. 148 
ప్రతి : అభిలలోక = ముల్లోకాలలోను; ఖ్యాత= ప్రఖ్యాతుడు; వర్ధిష్ణున్‌= అభ్యుదయాన్ని పొందేవాడు; శోభన = శోభతో; 
భాస్వత్‌= ప్రకాశించే; పరిపూర్ణ= నిండైన; యౌవనకళా= యౌవనవిస్సూర్తితో; భ్రాజిష్టున్‌= ప్రకాశించువాడు; యోగి+ఇంద్ర= 
ముని శ్రేష్టలయొక్క హృద్‌వనజాత+ఏక= హృదయపద్మములయందే; చరిష్ణున్‌= సంచరించువాడు; కౌస్తుభముఖ= కౌస్తుభము 
మొదలైన; ఉద్యద్‌ భూషణ = గొప్ప నగలను; అలంకరిష్టున్‌= అలంకరించుకొనువాడు; నిలింప= దేవతలకు; అహిత = 
శత్రువులైన రాక్షసులను; జిష్టున్‌= జయించువాడు; విష్ణున్‌= సర్వత్ర వ్యాపించి ఉండువాడు; ప్రభవిష్ణున్‌= అంతటా 
కాంతిని విరజిమ్మినవాడు; రోచిష్లున్‌= ప్రకాశించువాడు అయిన; కృష్ణున్‌= శ్రీకృష్ణుని; తాపసపుంగవుండు= ముని శ్రేష్టుడైన 
మైత్రేయుడు; కనియెన్‌= దర్శించెను. 
తా; తీర్ధయాత్రలు చేస్తూ అక్కడికి వచ్చిన తపోగరిష్టుడైన మైత్రేయుడు కీర్తిమంతుడు, కాంతిమంతుడు, నిత్యయౌవనుడు, 
యోగిజనమానస పద్మాలలో విహరించేవాడు, కౌస్తుభాది దివ్యాభరణాలు ధరించేవాడు, రాక్షసళశిక్షకుడు, సర్వాంతర్యామి, 
అంతటా కాంతిని వెదజల్లినవాడు, తేజోమూర్తి అయిన శ్రీకృష్ణుని దర్శించాడు. 
క. తదనంతరంబ హరిం దన, హృదయాబ్దమునందు ముకుళితేక్షణముల స 

మృదమునంజూచుచు నానత, వదనుందై యుండె ముదము వజలంగ ననఘా! 149 
ప్రతి : అనఘా= పాపరహితుడవైన విదురా!; తద్‌+అనంతరంబ= అటుతరువాత; హరిన్‌= శ్రీకృష్ణుని; ముకుళిత+ 
ఈక్షణములన్‌= మూసికొన్న కన్నులు గలవాడై; తన= తనయొక్క హృదయ +అబ్ద్బమునందున్‌= పద్మంవంటి హృదయంలో; 
సమ్మదమునన్‌= ఆనందంతో; చూచుచున్‌= దర్శిస్తూ ముదము వజలంగన్‌= సంతోషము అతిశయించునట్లుగా? ఆనత 
వదనుండు+ఐ= వినయంతో తల వంచుకొనినవాడై; ఉండెన్‌= ఉండెను. 


తా; శ్రీకృష్ణుని దర్శించిన మైత్రేయుడు అటుపైని కన్నులు మూసికొని తన హృదయంలోనే స్వామిని దర్శించగలిగాడు. 
అలా దర్శించుటవల్ల ఎనలేని ఆనందాన్ని పొంది, తలవంచుకొని ఉన్నాడు. 


వ. అంత డగ్గజ నేతెంచి యున్న మైత్రేయుండు వినుచునుండ దరహాస చంద్రికా సుందర వదనార 
విందుండును, నానంద సుధానిష్యంద కందళిత హృదయుందును, భక్తానురక్త దయాసక్త విలోకనుండును 
నగు పుందరీకాక్షుండు నన్ను నిరీక్షించి యిట్లని యానతిచ్చె; పూర్వభవంబున వసుబ్రహ్మలు సేయు సత్రయాగంబున 
వసువై, భవదీయహృదయంబున నితర పదార్ధంబులు గోరక మదియపాదారవిందసేవం గాంక్షించితివి, కావునం 


తృతీయస్కంధము 63 


దన్నిమిత్తంబున నేనునీ పహృదయంబున వసియించి సమస్తంబును గనుచుండుదు; నాత్మారాముండ నైన 
నన్ను నెవ్వరేని సదసద్వివేకులై యెటుంగంజాలరు వారలకు నేను నగోచరుండనై యుండుదు; మత్పరిగ్రహంబు 
గల నీకు నీజన్మంబ కాని పునర్భవంబు నొంద కుండుటకు భవదీయ పూర్వజన్మకృత సుకృత విశేషంబు 
కతంబున నియ్యాశ్రమంబున మత్పాదారవింద సందర్భ్శనంబు గలిగె; నదియునుంగాక పద్మకల్పంబునందు 
మన్నాఖి పద్మ మధ్య నిషణ్డుం డయిన పద్మసంభవునకు జన్మమరణాది సంసృతి నివర్తకంబును నవిరతానశ్వర 
సౌఖ్యప్రవర్తకంబును నగు మన్మహత్త్వంబుం దెలియం జేసితి నట్టి దివ్యజ్ఞానంబు నీకు నెజింగింతు నని య 
మృహనీయ తేజోనిధి యానతిచ్చిన సుధాసమాన సరసాలాపంబులు కర్ణకలాపంబులై మనస్తాపంబులం బాపిన 
రోమాంచ కంచుకిత శరీరుందడును, నానంద బాప్పధారా సిక్త కపోలుండును, బరితోష సాగరాంతర్నిమగ్న 
మానసుండును నయి యంజలిపుటంబు నిటలతటంబున ఘటియించి యిట్లంటి. 150 


ప్రతి : అంతన్‌= మైత్రేయుడు శ్రీకృష్ణుని దర్శించి ఆనంద పరవశుడై ఉండగా; డగ్గజన్‌= సమీపానికి; ఏతెంచి+ఉన్న= 
చేరియున్ను మైశ్రేయుండు= మైత్రేయమహర్ని వినుచు+ఉందన్‌= వినుచుండగా; దరహాస= నగవులనెడి; చం(దికా= 
వెన్నెలచేత; సుందర= అందగించిన; వదన +అరవిందుందును = ముఖపద్మం కలవాడును; ఆనంద= ఆనందమనేెడి; 
సుధా= అమృతముయొక్క నిష్యంద= ప్రవించుటచేత; కందళిత= వికసించిన; పృదయుండును= హృదయము కలవాడును; 
భక్త= భక్తులయందు; అనురక్త= అనురాగముతోకూడిన; దయా= కరుణతో; ఆసక్త= కూడియున్న విలోకనుండును= 
చూపులు కలవాడును; అగు పుండరీక +అక్షుండు= అయిన శ్రీకృష్ణుడు; నన్నున్‌ +నిరీక్షించి= ఉద్ధవుడనగు నన్ను చూచి; 
ఇట్లని +ఆనతి+ఇచ్చెన్‌= ఈ విధముగా ఆదేశించెను; పూర్వభవంబునన్‌= పూర్వజన్మలో; వసుబ్రహ్మలు+చేయు= వసువులు 
బ్రహ్మ కలిసి చేయు; సత్రయాగంబునన్‌= సత్రము అనుపేరు గల యాగమునందు; వసువు+ఐ= నీవొక వసువువై; 
భవదీయ పహృదయంబునన్‌= నీ మనస్సులో; ఇతర పదార్థంబులు= వేరు వేరు ద్రవ్యములను; కోరక= ఆశించక; మదీయ 
పాద+అరవిందసేవన్‌= నా పాదపద్మాల సేవను; కాంక్షించితివి= కోరుకొంటివి; కావునన్‌= అందువలన; తద్‌+ 
నిమిత్తంబునన్‌= ఆ కారణముగా; నెను= కృష్ణుడనైన నేను; నీ హృదయంబునన్‌= ఉద్ధవుడవైన నీ మనస్సులో; వసియించి= 
నివసించి; సమస్తంబునున్‌= సర్వమును; కనుచుండుదున్‌= చూస్తుంటాను; ఆత్మ+ఆరాముండను+ఐన = ఆత్మయే విహారవనంగా 
కలిగిన; నన్నున్‌= శ్రీహరినైన నన్ను ఎవ్వరేనిన్‌= ఎవరైనా సత్‌+అసత్‌+వివేకులు+ఐ= సత్తు అసత్తులకు సంబంధించిన 
జ్ఞానం కలిగికూడా; ఎజుంగన్‌+చాలరు = తెలిసికోలేరు; వారలకున్‌ = అట్టివారికి; నేనున్‌= నేను; అగోచరుందను +ఐ + 
ఉండుదున్‌= దర్శింపశక్యము కానివాడుగా ఉందును; మత్‌+పరిగ్రహంబు+కల= నా ప్రియస్వీకరణము కల; నీకున్‌+ఈ 
జన్మంబు +అని= నీకు ఈ జన్మయే తప్పు పునర్‌+భవంబున్‌= మరల పుట్టుకను; ఒందక +ఉండుటకున్‌= పొందకుండా 
ఉందేందుకు; భవదీయ = నీయొక్క పూర్వజన్మ కృత= గతజన్మలో చేయబడిన; సుకృతవిశేషంబు = పుణ్యవిశేషముయొక్క 
కతంబునన్‌= కారణముగా; ఈ+ఆ(శమంబునన్‌= ఈ ఆశ్రమంలో; మత్‌+పాద+అరవింద సందర్శనంబు= నా 
పాదపద్మాలను దర్శించగలుగుట; కలిగెన్‌= ఏర్పడినది; అదియునున్‌+కాక = అంతేగాక; పద్మకల్పంబునందున్‌= పద్మమను 
పేరుగల కల్పంలో; మత్‌+నాభిపద్మమధ్యనిషణ్డుండు = నా బొద్దుతామరనడుమ ఆవిర్భవించినవాడైన; పద్మసంభవునకున్‌= 
బ్రహ్మకు; జన్మ= పుట్టుక; మరణ +ఆది= గిట్టుట మొదలగు; సంసృతి= సంసారమును; నివర్తకంబును= మరల్చునదియును; 
అవిరత= ఎడతెగని; అనశ్వర= నాశము లేని; సౌఖ్యప్రవర్తకంబును= సుఖమును కలిగించునదియును; అగు 


64 శ్రీమహాభాగవతము 


మత్‌+మహత్వంబున్‌= అయిన నా మాహాత్యాన్ని; తెలియన్‌+చేసితిని= ఎజుకపరచితిని; అట్టి దివ్యజ్ఞానంబున్‌= అటువంటి 
దివ్యమైన జ్ఞానాన్ని; నీకున్‌+ఎటింగింతున్‌= నీకు తెలియజేస్తాను అని= అంటూ; ఆ+మహనీయ తేజస్‌+నిధి= గొప్పకాంతికి 
నిలయుదైన ఆ శ్రీహరి; ఆనతి+ఇచ్చినన్‌= తెలియజేయగా; సుధాసమాన సరస+ఆలాపంబులు= అమృతసమానములయిన 
రసవంతములైన పలుకులు; కర్ణకలాపంబులు+ఐ= చెవులకు అలంకారములై; మనస్‌ +తాపంబులన్‌+పాపినన్‌= మానసిక 
తాపాలను పోగొట్టగా; రోమాంచ= వెండ్రుకలు నిక్కబొడుచుటచే; కంచుకిత= కవచము తొడిగినట్లయిన; శరీరుండును= 
శరీరము కలవాడును; ఆనందబాప్పధారా= సంతోషమువలన ఏర్పడిన కన్నీటిధారతో; సిక్త కపోలుండును= తడిసిన 
చెక్కిళ్లు కలవాడును; పరితోష= ఆనందమనెడి; సాగర= సముద్రముయొక్క అంతర్‌+నిమగ్న= లోపల మునిగిన; 
మానసుందను +అయి= మనసు కలవాదనునై అంజలిపుటంబు= దోయిలిని; నిటలతటంబునన్‌= నెన్నుదుట; ఘటియించి= 
చేర్చి ఇట్లు+అంటిన్‌= ఈ విధంగా అన్నాను. 


తా : ఆ విధంగా తనను చేరిన మైత్రేయ మహర్షి వింటూండగా చిరునవ్వుల వెన్నెలలు రువ్వే అందమైన మోము కలవాడు, 
ఆనందామృతంతో వికసించిన ముఖం కలవాడు, దయావీక్షణాలతో భక్తులను ఆదరించేవాడు అయిన పద్మనేత్రుడైన 
శ్రీకృష్ణుడు నా వైపు చూచి ఇలా అన్నాడు. “ఉద్ధవా! పూర్వజన్మలో వసుబ్రహ్మలు సత్రయాగం చేశారు. ఆ వసువులలో 
నీవొకడివి. నీవు వేరేమీ కోరుకోకుండా నా పాదాబ్దాలనే కోరుకొన్నావు. అందువల్ల నేను ఇకపై నీ హృదయంలోనే ఉండి 
అంతా చూస్తుంటాను. ఆత్మారాముడినైన నన్ను 'ఇది సత్తు, ఇది అసత్తు అనే పాండిత్యపరమైన జ్ఞానంతో దర్శించలేరు. 
నీకిదే చివరి జన్మ. నీ పూర్వజన్మ పుణ్యంవల్ల నన్ను ఈ ప్రదేశంలో దర్శించగలిగావు. నా నాఖికమలంలో సంభవించిన 
బ్రహ్మకు ఉపదేశించిన దివ్యజ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తాను” అని చెప్పగా అమృతోపమానములైన స్వామి పల్కులు నాకు 
కర్ణాభరణాలయ్యాయి. నా మనస్తాపాన్ని తొలగించాయి. నా ఒడలు ఆనందంతో గగుర్పొడిచింది. ఆనందబాష్ట్పాలతో 
చెక్కిళ్లు తడిశాయి. అంతరంగం ఆనందతరంగితమయింది. నేను దోసిలి నుదుటిపై పెట్టుకొని ఇలా విన్నవించాను. 


క. పురుషోత్తమ! నీ పద, సర సీరుహ ధ్యానామృతాభిషేక స్ఫురణం 

గర మొప్పిన నా చిత్త మి, తరవస్తువులందు వాంఛం దగులునె యెందున్‌. 151 
ప్రతి : పురుషోత్తమ!= ఓ పురుషోత్తముడవైన శ్రీకృష్ణా! న్‌= నీయొక్క పదసరసీరుహ= పదములనెడి పద్మములను; 
ధ్యాన= ధ్యానించుటయను; అమృత= అమృతముయొక్క అభిషేక స్ఫురణన్‌= స్నానమాడిన స్ఫూర్తితో; కరము+ఒప్పిన= 
మిక్కిలి ఆనందించు; నా చిత్తము= నా మనస్సు; ఇతర వస్తువులందున్‌= వేరే విషయములందు; వాంఛన్‌= కోరికతో; 
ఎందున్‌= ఏ విధముగానైనాా తగులునె= చిక్కుకొనునా? చిక్కుకొనదని భావం. 
తా : ఓ పురుషోత్తమా! నీ పాదపద్మ ధ్యానామృతంతో అభిషిక్తమవుతూ ఆనందించే నా మనస్సు వేరే విషయాలను ఎందుకు 
కోరుతుంది? (కోరదు) 


చ. జననము లేని నీవు భవసంగతి నొందుట కేమి కారణం 
బనియును, గాలసంహరుండవై జగముల్‌ విలయించు నీవు పా 
యని రిపుభీతికై సరిదుదంచితదుర్గము నాశ్రయించు టె 
ట్లనియును దేవ! నామనమునందుందలంతు సరోజలోచనా! 152 


తృతీయస్కంధము 65 


ప్రతి : సరోజలోచనా! = పద్మములవంటి నేత్రములు కల శ్రీకృష్ణా!; దేవ!= పరమాత్మస్వరూపా!; జననము లేని నీవు= 
పుట్టుక లేని నీవు; భవసంగతిన్‌= జన్మబంధమును; ఒందుటకున్‌= పొందుటకు; ఏమి కారణంబు+అనియును= కారణమేమై 
ఉండుననియు; కాలసంహరుందవు+ఐ= కాలమును నిలిపివేయువాడవై; జగముల్‌= లోకములను; విలయించు= 
లయముచేసెడి (లోగొనెడి); నీవు= పరమాత్మ స్వరూపుడవైన నీవు; పాయని= విడువని; రిపుఖీతికై= శత్రుభయంతో; 
సరిత్‌+ఉదంచిత దుర్గమును= సముద్రమధ్యమునందలి కోటను; ఆశ్రయించుట= నివాసముగా చేసికొనుట; 
ఎట్లు+అనియును= ఎందుకు జరిగిందనియు; నా మనమునందున్‌= నా మనసులో; తలంతున్‌= ఆలోచిస్తుంటాను. 

తా : దేవా! పద్మనేత్రా! పుట్టుకే లేని నీవు జన్మించడమేమిటో! కాలస్వరూపుడవై లోకాలను లయం చేసే నీవు శత్రుభయంతో 
ఎక్కడో సముద్రమధ్యంలో కోట కట్టుకొని అందులో తలదాచుకోవడమేమిటో అర్థం గాక దానినిగూర్చియే ఆలోచిస్తుంటాను. 


వ. అదియునుంగాక. 1538 
ప్రతి :; అదియునున్‌+కాక 


తా : అంతేగాకుండా 


క. శ్రీ రమణీశ్వర! నీ వా, త్మారాముండవయ్యు లీలం దరుణీకోటిం 

గోరి రమించితి వనియును, వారక యేందలంతు భక్తవత్సల! కృష్ణా! 154 
ప్రతి : శ్రీరమణీ+ఈశ్వర! = లక్ష్మీవల్లభా!; భక్తవత్సల= భక్తులయందు వాత్సల్యము కలవాడా!) కృష్ణా! = శ్రీకృష్ణా; నీవు= 
పరమాత్మస్వరూపుడవైన నీవు; ఆత్మారాముండవు +అయ్యున్‌= ఆత్మయే క్రీడాస్థలముగా గలవాడవయ్యును; తరుణీకోటిన్‌= 
ఎందరో ప్రీలను; కోరి రమించితివి= కోరి క్రీడించితివిి అనియును= ఇదేమిటా అనికూడా; వారక= మానక; ఏన్‌= నేను; 
తలంతున్‌= ఆలోచిస్తుంటాను. 


తా; లక్ష్మీవల్లభా! భక్తవత్సలా! కృష్ణా! నీయందు నీవే ఆనందించగల ఆత్మారాముడవై కూడా ఎందరో ప్రీలను చుట్టూ 
పెట్టుకొని వారితో క్రీడించి ఆనందించడమేమిటా అనికూడా నేను ఆలోచిస్తుంటాను. 


క. పరతత్త్వజ్ఞులు కరుణా, కర! నిను సంసారి వనుచుం గడంకందలంప 

న్నరసి ననుంగాచు టెల్లను, గర మరుదు తలంచి చూడం గమలాధీశా! 155 
ప్రతి: కమలా+అధీశా= శ్రీనాథా!; పరతత్త్ప్వజ్ఞులు= పరమాత్మతత్త్స్వమును తెలిసినవారుకూడా; నినున్‌= నిన్ను సంసారివి+ 
అనుచున్‌= సామాన్య సంసారివే, గృహస్టుడవే అని; కదంకన్‌+తలంపన్‌= ప్రయత్నపూర్వకముగా భావిస్తుండగా; ననున్‌= 
సామాన్యుడనైన నన్ను అరసి= గమనించి; కాచుట+ఎల్లను= రక్షించుట అంతా; తలంచి చూడన్‌= ఆలోచించి చూడగా; 
కరము +అరుదు = మిక్షిలి ఆశ్చర్యకరమైన విషయము. 
తా : శ్రీనాథా! వేదాంతులుకూడా నిన్ను తెలుసుకోలేక తర్మించుకొని సామాన్య సంసారివనుకొంటున్నారు. కాని నీవు 
మాత్రం ఏ పరతత్త్వజ్ఞానమూ లేని, పండితుదనుకాని నన్ను కటాక్షించావు. ఇది చాల వింతైన విషయం. 
వ. దేవా! నీవఖండిత విజ్ఞాన రూపాంతంకరణుండ వయ్యును ముగ్ధభావంబునం 'బ్రమత్తుని చందంబున 
విమోహికైవడిం బ్రవర్తించుచు నెందేని నొదిగి యుండుటం దలంచి నా దెందంబు గుందుచుందడు; 


66 శ్రీమహాభాగవతము 


నరవిందలోచన! సురవందిత! ముకుంద! యిందిరా సుందరీ రమణ! సరస్వతీరమణునకుం గరుణించిన 
సుజ్ఞానంబు ధరించు శక్తి నాకుం గలదేనిం గృపసేయుము! భవదియశాసనంబు ధరియించి భూరిసంసార 
పారావారోత్తరణంబు సేయుదు నని విన్నవించి బహుభంగులం (బస్తుతించిన భగవంతుండును 
బ్రపన్నపారిజాతంబును నైన కృష్ణుండు పరతత్త్వనిర్ణయంబు నెజింగించిన. 156 


ప్రతి : దేవా!= శ్రీకృష్ణా! నీవు= భగవానుడవైన నీవు; అఖండిత= మొక్కవోని; విజ్ఞానరూప= విజ్ఞానము రూపుకట్టిన; 
అంతఃకరణుండవు +అయ్యున్‌= అంతరంగం కలవాడదవయ్యును; ముగ్ధభావంబునన్‌= అమాయకునివలె; ప్రమత్తుని 
చందంబునన్‌= జాగరూకత లేనివానివలెను; విమోహి కైవడిన్‌= అజ్ఞానివలెను; ప్రవర్తించుచున్‌= మసలుచు; ఎండు+ఏనిన్‌= 
ఎక్కడైనా, ఏ విషయంలోనైనా; ఒదిగి+ఉండుటన్‌= ఇమిడిపోవుచుండుట; తలంచి= ఆలోచించి; నా డెందంబు= నా 
హృదయం; కుందుచు+ఉండున్‌= కుములుచుండును; అరవిందలోచన = పద్మాక్షా!; సురవందిత!= దేవతలచే 
నమస్మరింపబడువాడా!; ముకుంద! = మోక్షప్రదాయకా!; ఇందిరాసుందరీరమణ! = లక్ష్మీవల్లభా!; సరస్వతీరమణునకున్‌= 
సరస్వతి భర్తయైన బ్రహ్మకు; కరుణించిన= అనుగ్రహించి ఇచ్చిన; సుజ్ఞానంబు= వేదాంతజ్ఞానాన్నిి ధరించు శక్తి= 
అవగాహన చేసుకోగల సామర్థ్యం; నాకున్‌+కలదు+ఏనిన్‌= నాకు (ఉద్ధవునికి) ఉన్నట్లయితే; కృప+చేయుము= 
ప్రసాదింపుము; భవదీయ శాసనంబున్‌= నీ ఆజ్ఞను; ధరియించి = స్వీకరించి; భూరి= విశాలమైన; సంసార= జననమరణ 
రూపమైన; పారావార= సముద్రమును; ఉత్తరణంబు+చేయుదున్‌= దాటెదనుు అని విన్నవించి= అని విజ్ఞాపనము 
చేసుకొని బహుభంగులన్‌= అనేక విధములుగా; ప్రస్తుతించినన్‌= నుతి చేయగా; భగవంతుండును= జ్ఞానబలైశ్వర్య 
వీర్యశక్తి తేజస్సులనే షడ్డుణసంపన్నుదైన భగవానుడును; ప్రపన్నపారిజాతంబునున్‌= ఆశ్రయించినవారి పాలిటి 
కల్చవృక్షమైనవాడును; ఐన కృష్ణుందు= అయిన వాసుదేవుడు; పరతత్త్వనిర్ణయంబున్‌= వేదాంతవిజ్ఞానాన్ని ఎలింగించినన్‌= 
తెలియజేయగా... 


తా : దేవా! నీ అంతరంగమే తిరుగులేని విజ్ఞానానికి మరోరూపు. అయినా ఏమీ తెలియనివాడిలా ప్రవర్తిస్తుంటావు. అది 
తలచుకొన్నప్పుడు నా మనసెంతో దిగులుపడుతుంది. దేవతలే నిన్ను కొనియాడుతారు. నీవు మోక్షప్రదాతవు. లక్షీవల్లభుడవు. 
బ్రహ్మదేవునకు అనుగ్రహించిన తత్త్వజ్ఞానాన్ని అర్థం చేసుకోగల శక్తి నాకు ఉందని నీవు భావిస్తే అలాగే ప్రసాదించు. నీ 
శాసనాన్ని పాటించి విస్తారమైన సంసారసముద్రాన్ని దాటుతానని అనేకవిధాలుగా స్వామిని ప్రస్తుతించగా భగవంతుడు, 
ఆథశ్రయించినవారిపాలిట కల్పవృక్షము అయిన కృష్ణుడు నాకు తత్త్వజ్ఞానాన్ని అనుగ్రహించాడు. 


క. సరసిజలోచన కరుణా, పరిలబ్ధ జ్ఞానకలితభావుండ నగుటం 

బరతత్త్వవేత్తనై త, చ్చరణసరోజముల కెజంగి సమ్మతితోడన్‌. 157 
ప్రతి : సరసిజలోచన = పద్మములవంటి నేత్రములు గల కృష్ణునియొక్క కరుణా= దయచేత; పరిలబ్ధ= పొందబడిన; 
జ్ఞానకలిత= జ్ఞానముతో కూడిన; భావుండను+అగుటన్‌= మనస్సు కలవాడనగుటచే; పరతత్త్పవేత్తను+ఐ= వేదాంతజ్ఞానినై 
సమ్మతితోడన్‌= ఇష్టంగా; తద్‌= ఆ శ్రీకృష్ణుని; చరణ= పాదములనెడి; సరోజములకున్‌= పద్మములకు; ఎజంగి= 
నమస్కరించి... 


తా ; వారిజాక్షుడైన శ్రీకృష్ణుని కరుణవల్ల లభించిన వేదాంతజ్ఞానంతో నా మనసు నిండింది. ఎంతో భక్తితో ఆయన 
పాదపద్మాలకు నమస్మరించాను. 


తృతీయస్కంధము 6/7 


క. హరిపద జలరుహ విరహా, తురతన్‌ దుర్ధాంత దుఃఖతోయధిం గడవన్‌ 

వెరవేది తిరుగ వలసెను, సరసిజభవకల్ప విలయ సమయముదాంకన్‌. 158 
ప్రతి :; హరి= శ్రీకృష్ణుని; పాదజలరుహ= పాదపద్మములనుండ్వి విరహ= ఎడబాటువలన; ఆతురతన్‌= బాధతో; 
దుర్దాంత= అణగారని; దుఃఖతోయధిన్‌= శోకసముద్రమును; కడవన్‌= దాటుటకు; వెరవు+ఏది= ఉపాయమేమున్నది; 
సరసిజభవకల్ప= బ్రహ్మకల్పముయొక్క విలయ సమయముదాంకన్‌= అంతము ఏర్పడువరకు; తిరుగవలసెను= 
తిరుగుతుందవలసినదే. 


తా : కృష్ణుని ఎడబాటు నాకు భరింపరాని వేదన కలిగించింది. ఆ శోకసముద్రాన్ని తరించే ఉపాయం కనబడటం లేదు. 
స్వామి కనబడేందుకు వెదకుతూ ప్రళయం వచ్చి బ్రహ్మాండం నశించిపోయేంతవరకు ఇలా తిరుగుతూ ఉండాల్సిందే. 


వ. ఇట్లు దిరుగుచు. 159 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; తిరుగుచున్‌= తిరుగుతూ. 
తా ; ఈ విధంగా తిరుగుతూ. 


మ. నరనారాయణతాపసాశ్రమపదౌన్నత్యంబునంబొల్పు భా 

సురమందారరసాలసాలవకుళాశోకామ్లపున్నాగ కే 

సరజంబీరకదంబనింబకుటజాశ్వత్థ స్ఫురన్మల్లికా 

కరవీరక్షితిజాఖిరామబదరీకాంతార సేవారతిన్‌. 160 
ప్రతి : నరనారాయణ = నరుడు, నారాయణుడు అను మహర్షుల; తాపస+ఆశ్రమపద= తపస్సు చేసిన ప్రదేశముయొక్క 
బెన్నత్యంబునన్‌+పొల్ప్చు = గొప్పతనంతో అలరారు; భాసుర= అందమైన; మందార= మందారములు; రసాల= మామిడి; 
సాల= మద్ది; వకుళ= పొగడ; అశోక= అశోకము (కంకేళి); ఆమ్ల= చింత పున్నాగ= సురపొన్న్య కేసర= పొన్న జంబీర= 
నిమ్మ కదంబ= కడిమి; నింబ= వేప; కుటజ= కొందడమల్లె; అశ్వళ్థ= రావి; స్ఫురత్‌+మల్లికా= ప్రకాశించే మళ్లి; కరవీర= 
గన్నేరు మొదలైన; క్షితిజ= చెట్లచేత;ు అభిరామ = మనోహరమైన; బదరీకాంతార = బదరికారణ్యముయొక్క 'సేవారతిన్‌= 


ఆ్ము గం 


సేవించుటలోని ఆసక్తితో (ఆ అరణ్యమునందు ఉండాలనే ఆసక్తితో)... 
తా : నరనారాయణులు అనే మహామునులు ఎక్కడ తపస్సు చేశారో ఆ బదరీవనానికి వెళ్లాలని బయలుదేరాను. ఆ వనం 
మందారవృక్షాలతో, తీయమామిడిచెట్లతో, మద్దిచెట్లతో, పొగడచెట్లతో, అశోకతరువులతో, చింతవెట్లతో, పున్నాగభాజములతో, 
సురపొన్న, పొన్న, నిమ్మ, కడిమి, వేప, కొందడమల్లె, రావి, మల్లె, గన్నేరు చెట్లతో మనస్సును హరిస్తూంటుంది. ఆ వనాన్ని 
సేవించాలనే ఆసక్తి ఉంది అని చెప్పాడు ఉద్ధవుడు. 
క. చనుచున్నవాండ నని ప, ల్మిన పలుకుల కులికి కళవళించుచు విదురుం 

డనుపమశోకార్ణవమున, మునింగియు నిజయోగసత్త్వమునం దరియించెన్‌. 161 
ప్రతి ; చనుచున్‌+ఉన్నవాండను +అని= వెళ్లుచున్నాను అని; పల్మిన= ఉద్ధవుడు చెప్పిన; పలుకులకున్‌= మాటలకు; 
విదురుండు= విదురుడు; ఉలికి= కంపించి; కళవళించుచున్‌= కలతపడుతూ; అనుపమ = సాటిలేని (అధికమైన); శోక+ 


68 శ్రీమహాభాగవతము 


అర్జవమునన్‌= దుఃఖసాగరములో; మునింగియున్‌= మునిగిపోయినా; నిజయోగ సత్త్వమునన్‌= తన యోగసాధనవల్ల 
లభించిన నిబ్బరమువలన; తరియించెన్‌= ఆ శోకమునుండి బయటపడగలిగాడు. 


తా : తాను బదరికాశ్రమానికి వెళ్లిపోతున్నానని ఉద్ధవుడు చెప్పిన మాట వినేసరికి విదురుడు కలతపడ్డాడు. కంపించిపోయాడు. 
శోకసాగరంలో మునిగిపోయాడు. అయినా యోగసాధకుడు కనుక ఆ బలంతో తిరిగి గుందెను నిబ్బరం చేసుకొని తిరిగి 
మామూలు స్థితికి వచ్చాడు. 


వ. ఇట్లు విదురుండు శోకపావకునిం దన వివేకజలంబుల నార్చి యుద్ధవున కిట్లనియె. 162 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; విదురుండు; శోకపావకునిన్‌= శోకాగ్నిని; తన; వివేకజలంబులన్‌= విజ్ఞానమనే నీళ్లతో; 
ఆర్చి= చల్లార్చి ఉద్ధవునకున్‌= ఉద్ధవునితో; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా : ఆ విధంగా విదురుడు దుఃఖమనే అగ్నిని తన విజ్ఞానమనే జలంతో చల్లార్చి, ఉద్ధవునితో ఇలా అంటున్నాడు. 


మ. అనఘా! యుద్ధవ! నీకుం గృష్టుం డసురేంద్రారాతి మన్నించి చె 
ప్పిన యధ్యాత్మరహస్యతత్త్వ విమలాభిజ్ఞానసారంబు బో 
రన నన్నుం గరుణించి చెప్పినంగృతార్థత్వంబునంబొందెదన్‌ 
విను పుణ్యాత్ములు శిష్యసంఘముల నుర్వింబ్రోవరే వెండియున్‌. 163 


ప్రతి : అనఘా! = పుణ్యాత్ముదా!; ఉద్ధవ!= ఉద్ధవుడా!; నీకున్‌= నీకు; అసుర +ఇంద్ర+అరాతి= రాక్షసశ్రేష్టుల శత్రువైన; 
కృష్ణుందు= వాసుదేవుడు; మన్నించి= ఆదరించి; చెప్పిన= ఉపదేశించిన; అధ్యాత్మ= వేదాంతరూపమైన; రహస్య= 
గురూపదేశముద్వారా సంపాదించవలసిన; తత్వ= ఆత్మవిద్యారూపమైన విమల= స్వచ్చమైన; అభిజ్ఞాన = గొప్ప జ్ఞానముయొక్క 
సారంబు= సారాంశమును; బోరనన్‌= వెంటనే; నన్నున్‌+కరుణించి= నాయందు దయజంచి; చెప్పినన్‌= ఉపదేశించినచో; 
కృతార్ధత్వంబునన్‌ +పొందెదన్‌ = చరితార్ధతను పొందెదను; విను= ఈ విషయము వినుము; పుణ్య+ఆత్ములు= 
పుణ్యసంపాదనపరులు; వెండియున్‌= జ్ఞానార్ణనము చేసినపిమ్మట; శిష్యసంఘములన్‌= విద్యార్ధిసముదాయమును; ఉర్విన్‌= 
ఈ నేలపై; ప్రోవరు+ఏ= రక్షింపరే. 
తా : ఉద్ధవుడు బదరీవనానికి వెళ్లిపోతున్న విషయం విని శోకాక్రాంతుడైన విదురుడు అంతలోనే తేరుకొని ఇలా అడుగుతున్నాడు. 
పుణ్యాత్ముడవైన, ఉద్ధవా! రాక్షసులకు శత్రువైన కృష్ణుడు దయతో నీకు అనుగ్రహించిన వేదాంతవిద్యాతత్వరహస్యాన్ని నాకు 
కూడా ఉపదేశించి పుణ్యం కట్టుకో. లోకంలో జ్ఞానులెవరైనా వారికి తెలిసిన విద్యను శిష్యులకు బోధించి వారిని 
కృతార్జులను చేస్తారు కదా! 
క. భగవద్భక్తులు సుజనులు, దగ వెటింగి పరోపకారతాత్పర్య ప్‌వే 

క గరిష్టులై చరింతురు, జగతిం బొగడొంది వృష్టిసత్తమ! యొందున్‌. 164 
ప్రతి : వృష్టిసత్తమ! = వృష్టివంశతిలకుడవైన ఉద్ధవా!; ఎందున్‌= ఎక్కడైనా భగవద్భక్తులు= భగవంతునియందు భక్తిగలవారు; 
సుజనులు= మంచివారు; తగవు= న్యాయాన్ని ఎటింగి= గ్రహించి; జగతిన్‌= ప్రపంచములో; పొగడు +ఒంది= కీర్తిపొంది; 
పర+ఉపకార= ఇతరులకు ఉపకారము చేయుటయే; తాత్పర్య= తత్పరత్వముగా గల; వివేక= జ్ఞానముచేత; గరిష్టులై= 
గొప్పవారై; చరింతురు= ప్రవర్తిస్తారు. 


తృతీయస్కంధము 69 


తా; వృష్టివంశంలోనే గొప్పవాడవైన ఉద్ధవా! ఎక్కడైనా భగవద్భక్తులైన పుణ్యాత్ములు ధర్మాన్ని అనుసరించి పోపకారపహపరాయణులై 
ప్రవర్తించి కీర్తిమంతులవుతారు గదా! 
క. అనవుడు నుద్ధవుం దవ్విదు, రున కిట్లను ననఘ! మునివరుండు సాక్షాద్వి 

ష్టునిభుండగు మైత్రేయుండు, దన మనమున మనుజగతి వదలం దలంచి తగన్‌. 165 
ప్రతి : అనవుడున్‌= విదురుడట్లు పలుకగా; ఉద్ధవుండు= ఉద్ధవుడు; ఆ+విదురునకున్‌= ఆ విదురునకు; ఇట్లు+అనున్‌ = 
ఈ విధముగా చెప్పసాగెను; అనఘ! = పుణ్యాత్ముడా!; మునివరుండు = ముని్రేష్టుడును; సాక్షాత్‌ +విష్ణునిభుండు +అగు= 
సాక్షాత్తుగా శ్రీహరితో సమానుడును అయినటువంటి; మైశత్రేయుండు= మైత్రేయమహర్షి తన మనమునన్‌= తన మనసులో; 
మనుజగతిన్‌= మనుష్యత్వమును; వదలన్‌+తలంచి= విడిచిపెట్టాలనే తలంపునకు వచ్చి; తగన్‌= అందుకు తగినట్లుగా... 
తా : విదురుని మాటలు విన్న ఉద్ధవుడు ఇలా అంటున్నాడు. విదురా! మైత్రేయమహర్షి సాక్షాత్తు విష్ణుసమానుడు. ఆ 
మహానుభావుడు మానవదేహాన్ని విడిచిపెట్టాలని ఆలోచించాడు. 


క. హరి మురఖేదిం బరాత్పరుం, గరుణాకరుందలంచునట్టి ఘనుం డమ్ముని కుం 

జరు కదకేంగిన నాతండు, గర మర్ధిందెలుపు తాత్వికజ్ఞానంబున్‌. 166 
ప్రతి: మురభఖేదిన్‌= మురుడు అనే రాక్షసుని సంహరించినవాడు; పరాత్పరున్‌= పరమాత్మ కరుణాకరున్‌= దయావంతుడు 
అయిన; హరిన్‌= శ్రీమహావిష్ణువును; తలంచునట్టి= నిరంతరం ధ్యానించునట్టి; ఘనుండు= మహానుభావుడైన; ఆ+మునికుంజరు 
కడకున్‌= ఆ మైత్రేయ మునిసత్తమునివద్దకు; ఏంగినన్‌= వెళ్లినచో; ఆతండు= ఆ మహర్షి కరము+అర్ధిన్‌= మిక్కిలి 
(ప్రేమతో; తాత్తికజ్ఞానంబున్‌= పారమార్థిక జ్ఞానాన్ని తెలుపున్‌= ఉపదేశిస్తాడు. 
తా: ఉద్ధవుడు చెపుతున్నాడు. విదురా! నేను కాదు. త్వరలోనే భౌతికదేహాన్ని విడిచి పరమాత్మలో ఐక్యం కావాలని 


నిశ్చయించుకొని దానికి తగినవిధంగా పరాత్పరుడు, మురారి అయిన శ్రీహరిని తదేకంగా ధ్యానం చేస్తూ కాలం 
గడుపుతున్నాడు మైత్రేయుడు. ఆ మహర్షి వద్దకు వెళితే నీవు కోరిన పరమార్థజ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తాడు. 


వ. అని యుద్ధవుందు విదురుం గూడి చని చని. 167 

ప్రతి : అని= అని చెప్పి; ఉద్ధవుండు; విదురున్‌+కూడి= విదురునితో కలసి; చని చని= వెళ్లి వెళ్లి. 

తా : అలా పలికిన ఉద్ధవుడు విదురుని తీసికొని బయలుదేరాడు. చాలదూరం ప్రయాణం చేశారు. 

ఉ. ముందటంగాంచె నంత బుధముఖ్యుండు హల్లకపుల్లపద్మ ని 
ప్యందమరందపానవిలసన్మదభృంగం, జలత్తరంగ, మా 


కంద లవంగ లుంగ లతికాచయసంగ, సురాంగనాణశితా 
నందితపుణ్యసంగ, యమునన్‌, భవభంగ, శుభాంగ నర్శిలిన్‌. 168 


ప్రతి : అంతన్‌= అలా ప్రయాణించగాా ముందటన్‌= చాలదూరం వెళ్లాక ఎదురుగా; బుధముఖ్యుండు= పండితవరేణ్యుడైన 
ఉద్ధవుడు; హల్లక= కలువ పూవులనుండి; ఫుల్లపద్మ= వికసించిన పద్మాలనుండి; నిష్యంద= జాలువారుచున్ను మరంద= 


70 శ్రీమహాభాగవతము 


మకరందాన్ని పాన= (త్రాగుటచేత; విలసత్‌= ప్రకాశవంతంగా; మద= మదించి ఉన్న భృంగన్‌= తుమ్మెదలతో కూడినది; 
చలత్‌+తరంగన్‌= కదలుచున్న అలలు కలది; మాకంద= మామిడిచెట్లుు లవంగ= లవంగముల; లుంగ= మాదీఫలముల; 
లతికాచయ= తీగలతో; సంగన్‌= కూడినది; సుర+అంగనా= దేవకాంతలచేత; ఆశిత= ఆశ్రయింపబడి; ఆనందిత= 
ఆనందపెడుతున్న్య పుణ్యసంగన్‌= పవిత్రమైన కలయిక కలది; భవభంగన్‌= స్నానమాత్రముచేత సంసారదుఃఖమును 
ఛేదించునది; శుభ+అంగన్‌= శుభాత్మకమైన స్వరూపము కలది; అయిన; యమునన్‌= యమునానదిని; అర్మిలిన్‌= 
(ప్రేమతో; కాంచెన్‌= దర్శించెను. 

తా :; అలా విదురునితో ప్రయాణిస్తున్న ఉద్ధవుడు కొంతదూరం వెళ్లాక ఎదురుగా కలువలతో పద్మాలతో ప్రకాశిస్తున్న 
యమునానదిని దర్శించాడు. ఆ కలువలలోని, పద్మాలలోని మకరందాన్ని గ్రోలి మత్తెక్కి విహరిస్తున్న తుమ్మెదలు 
కనిపిస్తున్నాయి. అలలు కదులుతున్నాయి. ఒద్దున మామిడి, లవంగ, మాదీఫల వృక్షాలు, లతలు కనువిందు చేస్తున్నాయి. 
అక్కడి పొదరిండ్లలో సురాంగనలు విహరిస్తున్నారు. సంసారవిచ్చేదం చేయగలది, శుభాకారం కలది, పుణ్యప్రదమైనది ఆ 
యమునానది. 


క. కని డాయ నేంగి మోదం, బునం దత్సరిదమలపులినభూములం దగనా 

దిన శేషము నివసించెను, వనజోదరపాదపద్మవశమానసుండదై. 169 
ప్రతి : కని= ఆ యమునా నదిని చూచి; డాయన్‌+ఏంగి= సమీపించి; మోదంబునన్‌= సంతోషముతో; తద్‌+సరిత్‌= ఆ 
యమునానదియొక్క అమల= స్వచ్చమైన; పులినభూములన్‌ = ఇసుకతిన్నెల పై; తగన్‌= హాయిగా; ఆ దినశేషము= 
మిగిలిన ఆ రోజంతా; వనజ+ఉదర= పద్మనాభుని; పాదపద్మ= పద్మములవంటి పాదములయందే; వశ= లగ్నమైన; 
మానసుండు+ఐ= మనస్సు కలవాడై; నివసించెను= ఉండిపోయెను. 
తా : అందమైన ఆ యమునానదిని చూచిన ఉద్ధవుడు అక్కడనుండి కదలలేక అక్కడగల ఇసుకతిన్నెలపై శ్రీహరి పాదహ్నూలనే 
ధ్యానిస్తూ ఆనాడంతా అక్కదే ఉండిపోయాడు. 


క. మలఖునాండు రేపకడ భా, సురపుణ్యుండు ఘనుండు మధు నిషూదన చరణ 
స్మరణ క్రీడాకలితుండు, దరియించెన్‌ గలుష గహనదమనన్‌ యమునన్‌. 170 

ప్రతి : భాసురపుణ్యుందు = ప్రకాశమానమైన పుణ్యము కలవాడు; ఘనుందడు= మహనీయుడు; మధునిషూదన= మధువు 
అను పేరుగల రాక్షసుని తుదముట్టించిన శ్రీహరియొక్క చరణ= పాదములను; స్మరణ= స్మరించుట అనెడి; 
క్రీడాకలితుందు= ఆటతో కూడినవాడు అయిన ఉద్ధవుడు; మటజఖునాండు= మరుసటిరోజు; రేపకడ = ఉదయమే; కలుష= 
పాపసంబంధమైన; గహన = దుఃఖమును; దమనన్‌= అణగార్బెడి యమునన్‌= యమునానదిని; తరియించెన్‌= దాటెను. 
తా; పుణ్యాత్మకుడు, మహనీయుడు, శ్రీహరిపాదపద్మధ్యాన (క్రీడాపరాయణుడు అయిన ఉద్ధవుడు మరునాడు ఉదయమే 
విదురునితో కలిసి కాలుష్యహారిణియైన యమునానదిని దాటాడు. 


వ. ఇట్లుద్ధ వుండదు యమునానది నుత్తరించి బదరికాశ్రమంబునకుం జనియె ననిన విని రాజేంద్రుండు 
యోగీంద్రున కిట్లనియె. క్ష71 


తృతీయస్కంధము ౮/1 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; ఉద్ధవుండు; యమునానదిన్‌= యమునానదిని; ఉత్తరించి= దాటి; బదరికా+ఆ(శ్రమంబునకున్‌= 
బదరికాశ్రమానికి; చనియెన్‌= వెళ్లాడు; అనినన్‌= అని చెప్పగా, విని= ఆలకించి; రాజ+ఇంద్రుండు= రాజ గశ్రేష్టుడైన 
పరీక్షిత్తు యోగి+ఇంద్రునకున్‌= శుకయోగితో; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా: ఇలా ఉద్ధవుడు యమునా నదిని దాటి బదరికాశ్రమానికి వెళ్లాడని శుకమహర్షి చెప్పగానే పరీక్షిన్మహారాజు ఆ 
యోగీంద్రునితో ఇలా అంటున్నాడు. 


క. శౌరియు నతిరథ వరులు మ, హారథ సమరథులు యదు బలాధిపు లెల్లం 

బోరి మృతింబొంద నుద్ధవుం, దేరీతిన్‌ బ్రదికె నాకు నెటింగింపు తగన్‌. 172 
ప్రతి : శౌరియున్‌= శ్రీకృష్ణుడును; అతిరథవరులున్‌ = అతిరథ శ్రేష్టులును; మహారథ సమరథులున్‌= మహారథులును, 
సమరథులును; యదుబల +అధిపులు +ఎల్లన్‌= యాదవ మహాబలురందరూ,; పోరి= యుద్ధముచేసి; మృతిన్‌+పొందన్‌= 
మరణింపగా? ఉద్ధవుండు= ఉద్ధవుడు మాత్రము; ఏ రీతిన్‌= ఏ విధముగా; టబ్రదికెన్‌= సజీవుడుగా ఉండగలిగెను; 
నాకున్‌= నాకు; తగన్‌= స్పష్టముగా; ఎటింగింపు= తెలియజేయుము. 
తా ; యాదవకులంలో ముసలం పుట్టింది. వారిలో వారే కలహించుకొని మహామహావీరులందరూ ప్రాణాలు కోల్పోయారు. 
శ్రీకృష్ణుడు తనకు తానుగా అవతారం చాలించాడు. మరి ఈ ఉద్ధవుడు మాత్రం ఎలా బ్రతికి ఉన్నాడో స్పష్టంగా 
తెలియజేయుమని పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రుని అభ్యర్థించాడు. 
విశే ; 1. అతిరథుడు - పెక్కండ్రు విలుకాండ్రతో ఒక్కడై పోరాదేవాడు. 

2. సమరథుడు - తనకు సాటియైన ఒక్కవీరునితో పోరాదేవాడు. 

3. మహారథుడు - పదునొకండు వేల యోధులతో పోరాడేవాడు. 


నావుడు రాజేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లను మున్ను లోకేశుచేత 
సం్రార్ధితుందైన జలరుహనాభుండు వసుమతిపై యదువంశమందు 
నుదయించి తనుం దాన మదిలోనం జబింతించి తెలివొంది యాత్మీయ కులవినాశ 
మొనరించి తాను బంచోపనిషన్మయ మగు దివ్యదేహంబునందుం జెందం 


తే. దలంచి విజ్ఞానతత్త్వంబు ధరణిమీందం, దాల్చి జనకోటి కెజింగింపందగిన ధీరుం 
డుద్ధవుండు దక్క నితరులే నోప రితండు, నిర్ణితేంద్రియుండాత్మసన్నిభుండదటంచు. 178 


బ్ర 


ప్రతి : నావుదున్‌= అనగా? రాజ+ఇంద్రునకున్‌= పరీక్షిన్మహారాజునకు; శుకయోగి+ఇంద్రుండు= శుకమహర్షి ఇట్లు+అనున్‌= 
ఈ విధముగా చెప్పసాగెను; మున్ను పూర్వకాలమునందు; లోక +ఈశుచేతన్‌= బ్రహ్మదేవునిచేత; సంప్రార్ధితుండు+ఐన= 
ప్రార్ధ్థింపబడిన; జలరుహనాభుందడు = పద్మనాభుడు; వసుమతిపైన్‌= భూమిపై యదువంశమందున్‌= యాదవకులమున; 
ఉదయించి= (కృష్ణుడుగా) అవతరించి; తనున్‌+తాన= తనకుతానుగా; మదిలోనన్‌= ఆత్మలో; చింతించి= విచారణచేసి; 
తెలివి+ఒంది= ఆలోచనకు వచ్చి; ఆత్మీయకులవినాశము= తన వంశానికి సమాప్తిని; ఒనరించి= కలిగించి; తాను= 
శ్రీకృష్ణుడు; పంచ+ఉపనిషద్‌-+మయము+అగు= పంచోపనిషత్తులతో కూడిన; దివ్యదేహంబునందున్‌= తేజోమయ శరీరాన్ని 


72 శ్రీమహాభాగవతము 


చెందన్‌+తలంచి= పొందవలెనని భావించి; విజ్ఞానతత్త్సంబున్‌= పారమార్థికజ్ఞానాన్ని ధరణిమీందన్‌= నేలపై; తాల్చి= 
వహించి; జనకోటికిన్‌= ప్రజలకు; ఎథలింగింపన్‌= తెలియజేయుటకు; ధీరుండు= విద్వాంసుడైన; ఉద్ధవుండు +తక్కన్‌= 
ఉద్ధవుడు తప్ప; ఇతరులు +ఏన్‌= వేరెవ్వరును; ఓపరు= సమర్భులు కారు; ఇతండు= ఈ ఉద్ధవుడు; నిర్దిత +ఇంద్రియుండు= 
ఇంద్రియాలను జయించినవాడు; ఆత్మసన్నిభుండు = నాతో సమానమైనవాడు; అటంచున్‌= అని భావించి... 

తా ; ఈ విధంగా అడిగిన పరీక్షిన్మహారాజునకు శుకయోగీంద్రుడు ఇలా చెపుతున్నాడు. మహారాజా! పూర్వకాలంలో 
బ్రహ్మదేవుడు శ్రీహరిని ప్రార్ధించాడు. భూలోకంలో పాపం పెరిగి, భూభారం అధికమైపోయింది. అందువల్ల ధర్మాన్ని 
నిలబెట్టేందుకు ఆ హరి యదువంశంలో అవతరించాడు. ఇక ఆ వంశం అవసరం తీరిపోయిందని భావించి తానుగా ఆ 
వంశానికి భరతవాక్యం పలికాడు. పంచభూతాత్మకమైన దేహాన్ని విడిచిపెట్టి, పంచోపనిషద్రూపమైన తేజశ్శరీరాన్ని 
ధరించాలనుకొని, తన తర్వాత తత్వజ్ఞానాన్ని లోకానికి అందించగల సమర్హుడు, జితేంద్రియుడు, తనంతటివాడు ఉద్ధవుడే 
అని భావించాడు. 


క. క్షితిపై నిలిపిన కతమున, నతనికి మృతి దొరక దయ్యె నవనీశ! రమా 

పతి యభిమానము గలిగిన, యతిపుణ్యుండు సనియె బదరికాశమమునకున్‌. 11/4 
ప్రతి : అవనీ+ఈశ!= పరీక్షిన్మహారాజా!; క్షితిపైన్‌= భూమిపైన; నిలిపిన కతమునన్‌= ఉద్ధవుని నిలిపిన కారణంగా; 
అతనికిన్‌= అతనికి; మృతి దొరకదు+అయ్యెన్‌= మరణము లేకుండా పోయింది; రమాపతి= శ్రీహరియొక్క అభిమానము = 
ప్రేమ; కలిగిన= పొందిన; అతిపుణ్యుండు= మహాపుణ్యాత్ముడైన ఉద్ధవుడు; బదరికా+ఆశ్రమమునకున్‌= బదరిక అను 
పేరుగల ఆశ్రమానికి; చనియెన్‌= వెళ్ళాడు. 
తా : శ్రీకృష్ణుడు ఉద్ధవుని కావాలని భూమిపై నిలిపి ఉంచాడు కనుక ఆతనికి మృత్యువు లేదు. శ్రీహరి అభిమానాన్ని 
పొందిన మహాపుణ్యుడైన ఉద్ధవుడు బదరికాశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు. 


వ. అంత. 175 
ప్రతి : అంతన్‌= అటుపైని. 
క. _ఉద్ధవుందరిగిన పిదప స, మిద్ధ పరిజ్ఞాను, సుజనహితు, మైత్రేయున్‌ 

వృద్ధ్దజనసేవ్యుం, దాపస, వృద్ధశవుం జూడంగోరి విదురుండు గడంకన్‌. 176 

థ్‌ థ్‌ 

ప్రతి : ఉద్ధవుండు= ఉద్ధవుడు; అరిగిన పిదపన్‌= బదరికాశ్రమానికి వెళ్ళిపోయిన తరువాత; విదురుండు= విదురుడు; 
సమిద్ధపరిజ్ఞానున్‌= ప్రకాశించు పరిజ్ఞానము కలవాడును; సుజనహితున్‌= మంచివారి మెలుకోరువాడును; వృద్ధజన 
సేవ్యున్‌= పెద్దవారిచేతకూడ 'సేవింపబడదగినవాడును; తాపన వృద్ధశ్రవున్‌= మునీంద్రుడును అయిన; మైశ్రేయున్‌= 
మైత్రేయ మహర్షిని; చూడన్‌+కోరి= దర్శించదలచి; కడంకన్‌= ప్రయత్నపూర్వకముగా ముందుకు సాగెను... 
తా : ఉద్ధవుడు బదరికాశమానికి వెళ్లిపోయాడు. ఆతడు చెప్పినప్రకారం గొప్ప జ్ఞాని సుజనహితుడు, తపస్వి అయిన 
మైత్రేయ మహర్షిని దర్శించేందుకు ముందుకు సాగాడు విదురుడు. 
వ. యమునానది దాంటి కతిపయ ప్రయాణంబులం బుణ్యనదుల, హరిక్షేత్రంబులను దర్శించుచు నతిత్వరిత 

గమనంబున. 177 


తృతీయస్కంధము 73 


ప్రతి; యమునానదిన్‌= యమునానదిని; దాంటి= దాటుకొని; కతిపయ ప్రయాణంబులన్‌= కొన్ని రోజులు ప్రయాణంచెేసి; 
పుణ్యనదులన్‌= పవిత్రమైన నదులను; హరిక్షేత్రంబులను= వైష్ణవక్షేత్రాలను; దర్శించుచున్‌= చూస్తూ అతిత్వరిత 
గమనంబునన్‌= వేగంగా ప్రయాణిస్తూ, 

తా : విదురుడు యమునానదిని దాటాడు. కొన్ని దినాలు ప్రయాణం చేశాడు. దారిలో తగిలిన పుణ్యనదులను, వైష్ణవ 
క్షేత్రాలను దర్శించాడు. వేగంగా ముందుకు సాగాడు. 


క. చని చని ముందటంగనుంగొనె, ఘనపాప తమఃపతంగం, గరుణాపాంగన్‌, 
గనదుత్తుంగతరంగన్‌, జనవరనుత బహుళపుణ్యసంగన్‌, గంగన్‌. 178 
ప్రతి : చని చని= విదురుడు అలా ముందుకు సాగి; ముందటన్‌= చాలదూరం వెళ్లాక ఎదురుగా; ఘన= అధికమైన; 
పాప= పాపములనెడి; తమస్‌= చీకటిపాలిటి; పతంగన్‌= సూర్యునివంటిది; కరుణా+అపాంగన్‌= దయావీక్షణములు 
కలది; కనత్‌+ఉత్తుంగతరంగన్‌= అందమైన ఎత్తెన తరంగాలు కలది; జనవర= గొప్పవారిచేత; నుత= కొనియాడబడే; 
బహుళపుణ్య= విస్తారమైన పుణ్యముతో; సంగన్‌= కూడినది ఐన; గంగన్‌= గంగానదిని; కనుంగొనెన్‌= దర్శించెను. 


తా : విదురుడు చాలదూరం ప్రయాణం చేశాక పాపాలనే చీకట్లను పోగొట్టే సూర్యునివంటిది, దయార్టమైన చూపులతో 
మనను చూస్తున్నట్లనిపించేది, ఎత్తెన తరంగాలతో కనువిందు చేసేది, మహాత్ముల ప్రశంసలు అందుకొనేది అయిన 
గంగానదిని దర్శించాడు. 


విశే ; పతంగము - పక్షి సూర్యుడు, మిడుత. 


క. అందు నరవిందసౌరభ, నందితపవమానధూతనటదూర్శి పరి 
స్పందితకందళశీకర, సందోహలస త్రవాహజలమజ్జనుందై. 179 

ప్రతి : అందున్‌= ఆ గంగానదియందలి; అరవింద= పద్మములయొక్క సౌరభ= సువాసనలచేత; నందిత= సంతోషపెట్టబడిన; 
పవమాన = గాలిచేత; ధూత= కదల్పబడుచు; నటత్‌= నృత్యము చేయుచున్నట్లుగా చలించుచున్న; ఊర్మి= తరంగాలతో; 
పరిస్పందిత= అంతట చిమ్మబడుచున్న కందళ= అవ్యక్తమధురమైన ధ్వని చేయుచున్న; శీకర= తుంపురుల; సందోహ= 
సముదాయముతో; లసత్‌= ప్రకాశించుచున్న ప్రవాహ= ప్రవాహరూపమైన; జల= నీటియందు; మజ్జనుండు+ఐ= 
మునిగినవాడై (స్నానం చేశాడు). 

తా : గంగానదిలోని పద్మాల సువాసలను మోస్తూ గాలి దాని తరంగాలను కదుపుతుంటే అవి నాట్యం చేస్తూ, తుంపరలను 
అన్నినెపులకు చిమ్ముతున్నాయి. వినసొంపైన నాదంకూడా ఆ తరంగాలనుండి వస్తోంది. అందులో స్నానమాడాడు విదురుడు. 


సీ. ఘనసారరుచివాలుకాసముదంచిత సైకతవేదికాస్టలమునందు 
యమనియమాదియోగాంగక్రియా నిష్టం బూని పద్మాసనాసీనుండగుచు 
హరిపాదసరసీరుహ న్యస్తచిత్తుండై బాహ్యేంద్రియవ్యాప్తింబాజందోలి 
సకలవిద్వజ్ఞనస్తవనీయసముచితాచార వ్రతోపవాసములం గ్రుస్పి 


74 శ్రీమహాభాగవతము 


తే. యున్న పుణ్యాత్ము, విగతవయోవికారు, వినుతసంచారు, భువనపావనవిహారు 
యోగిజనగేయు, సత్తతి భాగధేయు, నాశ్రితవిధేయు, మైత్రేయు నచటంగాంచె. 180 


ప్రతి : ఘనసార= కర్పూరమువంటి; రుచి= కాంతితోకూడిన; వాలుకా= రేణువులతో; సముదంచిత= కొనియాదడదగిన 
అందముతో ప్రకాశించుచున్న; 'సైకతవేదికా= ఇసుకతిన్నెల; స్థలమునందున్‌= ప్రదేశమునందు; యమనియమ+ఆది= 
యమము, నియమము మొదలగు; యోగ+అంగ= యోగశాస్త్రమునకు చెందిన; క్రియా= విధులయందు; నిస్టన్‌= 
(శ్రద్ధను; పూని= వహించి; పద్మ+ఆసన +ఆసీనుండు +అగుచున్‌= పద్మాసనం వేసి కూర్చుని; హరి= శ్రీహరి; పాద= 
పాదములనెడి; సరసీరుహ= పద్మములయందు; న్యస్త= ఉంచబడిన; చిత్తుండు+ఐ= మనస్సు కలవాడై బాహ్య+ 
ఇంద్రియవ్యాప్తిన్‌= ఇంద్రియములు బయటివిషములపై తగుల్కొనుటను; పాజన్‌+తోలి= నివారించి; సకల= సమస్తమైన; 
విద్వత్‌+జన= పండితులచెత; స్తవనీయ= క్రీర్తింపబడదగిన; సముచిత+ఆచార= శిష్టాచారములతోను; వ్రత+ఉపవాసములన్‌= 
వ్రతములతోను, ఉపవాసములతోను; క్రుస్సియున్న= కృశించియున్న పుణ్య+ఆత్మున్‌= పుణ్యాత్ముడు; విగత వయస్‌+వికారున్‌= 
వార్ధక్యలక్షణాలు శరీరమునందు కనిపించనివాడు; వినుత సంచారున్‌= స్త్రవనీయమైన నడవడిక కలిగినవాడు; భువన 
పావన విహారున్‌= నేలను పవిత్రం చేయగల సంచారము కలవాడు; యోగిజన గేయున్‌= యోగులచేత కీర్తింపబడువాడు; 
సత్‌+తతి భాగధేయున్‌= సాధుజనుల సముదాయమునకు భాగ్యమైనవాడు; ఆభ్రిత విధేయున్‌= తనను ఆశ్రయించినవారికి 
అనుకూలుడై ఉండేవాడును అయిన; మైశ్రేయున్‌= మైత్రేయమహర్నిని; అచటన్‌= ఆ గంగానది ఒడ్డున; కాంచెన్‌= విదురుడు 
దర్శించాడు. 

తా : కర్పూరంలా మిలమిలా మెరిసిపోతున్న ఇసుక తిన్నెపై యమ నియమాది అమహ్రాంగయోగ నిష్టను పూని పద్మాసనం 
వేసికొని కూర్చుని ఉన్నవాడు; శ్రీహరిపాదపద్మాలయందే మనస్సును లగ్నంచేసి, బాహ్యవిషయాలపై ఇంద్రియాలు 
ప్రసరించకుండా నియమించినవాడు; విద్వాంసులు మెచ్చుకొనే విధంగా శిమ్టాచారపరాయణుడై వ్రతాలతో, ఉపవాసాలతో 
కృశించినవాడు; పుణ్యాత్ముడు; శరీరంపై వార్ధక్య లక్షణాలు కనిపించనివాడు; మెప్పును పొందే నదవడిక కలవాడు; 
అడుగుమోపినచోటును పవిత్రం చేయగలవాడు; యోగులచే కీర్తింపబడువాడు; సాధుజనులకు భాగ్యమైనవాడు; ఆశ్రయించిన 
వారిని కటాక్షించేవాడు అయిన మైశ్రేయమహర్షిని విదురుడు దర్శించాడు. 

విశే ; యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి అను ఈ 
ఎనిమిది అవ్టాంగయోగములు. 

యమము - సత్యము, దయ, క్షమ, ధృతి, మితాహారము, ఆర్జవము, బ్రహ్మచర్యము, అస్తేయము (చౌర్యము లేకుండుట), 
అహింస, శౌచము (వవిత్రముగా ఉండుట) అని పది విధములు. 

నియమము - తపము, సంతోషము, ఆస్ప్తికత్వము, దానము, భగవదర్భన, వేదాంతశవణము, లజ్జ, మతి, జపము, 
వ్రతము అని పది విధములు. 

ప్రాణాయామము - మంత్రసహితముగా ఊపిరిని బిగపట్టుట 

ప్రత్యాహారము - కోరికలనుండి ఇంద్రియాలను మరలించుట 

ధ్యానము - భగవంతునియందు మనసును లగ్నము చేయుట 


తృతీయస్కంధము 75 


ధారణ - భగవంతుడు తప్ప మరియొకటి తెలియకుండుట 
మననము - భగవంతునిగూర్చిన చింతన 
సమాధి - పరమాత్మయందు మనస్సును లయము చేయుట 


$ విదురమైత్రేయ సంవాదము * 


వ. ఇట్లు గనుంగొని యమ్మునీంద్రుని పాదంబులకుం బ్రణమిల్లి ముకుళితహస్తుందై యిట్లనియె 
“మునీంద్రా! లోకంబున సకల జనంబులు మనంబులు ఘనంబులగు సౌఖ్యంబు లందం దలంచి తత్సలప్రాప్తి 
హేతువులైన కర్మంబు లాచరించి దైవోపహతులై తత్మర్శంబులచేత నిష్ఫలారంభు అగుదురు; కర్శంబులు 
బంధకంబులును దుఃఖహేతువులునుం గాని సౌఖ్యదాయకంబులై పాపనివృత్తి జేయనోప; వది యట్లుందె; 
భూరి దుఃఖానుసారంబైన సంసార చక్రంబు నందు బరిభ్రమించుచుం గామవిమోహితులై 
పూర్వకర్మానుగతంబులైన శరీరంబులు దాల్చుచుం జచ్చుచు మరలం బుట్టుచు నెంత కాలంబునకుం 
బాపనివృత్తిం గానక మాతృయౌవన వన కుఠారులై జనియించి వర్తించు మూఢాత్ములం, బశుప్రాయుల 
రక్షించుకొజకుంగాదె నారాయణపరాయణులైన మీవంటి పుణ్యాత్ములు లోకంబునం జరియించుట; 
యదియునుం గాక. 181 


ప్రతి : ఇట్లు+కనుంగొని= అలా విదురుడు మైశ్రేయమహర్షిని దర్శించి; ఆ+ముని+ఇంద్రుని= ఆ మైశ్రేయునియొక్క 
పాదంబులకున్‌= చరణాలకు; ప్రణమిల్లి= నమస్కరించి; ముకుళితహస్తుండు+ఐ= మోద్చిన చేతులు గలవాడై, అంజలి 
ఘటించినవాదై; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; మునీంద్రా! = ముని్రేష్టుడా!; లోకంబునన్‌= ఈ లోకంలో; 
సకలజనంబులు= జనులందరూ; మనంబులు= వారి మనస్సులకు; ఘనంబులు+అగు= గొప్పవగు; సౌఖ్యంబులు= 
సుఖాలను; అందన్‌+తలంచి= పొందగోరి; తద్‌+ఫలప్రాప్తి= ఆ ఫలమును పొందుటకు; హేతువులు +ఐన= కారణములైన; 
కర్మంబులు= కృత్యములు; ఆచరించి= చేసి; దైవ+ఉపహతులు+ఐ = విధిచేత కొట్టబదినవారై; తద్‌+కర్మంబులచేతన్‌= ఆ 
యా కృత్యములచేత; నిష్ఫ్టల+ఆరంభులు +అగుదురు = ఫలించని ప్రయత్నం కలవారగుదురు; కర్మంబులు= ఆచరించు 
కృత్యములు; బంధకంబులును= బంధించునవియు; దుఃఖహేతువులునున్‌= శోకకారణములును; కాని= తప్ప; 
సౌఖ్యదాయకంబులు+ఐ= సుఖాన్ని అందించునవై; పాపనివృత్తిన్‌= పాపరాహిత్యాన్ని చేయన్‌+ఓపవు= చేయుటకు 
సమర్థములు కావు; అది+అట్లుండెన్‌= ఆ విషయం అలా ఉండగా; భూరిదుఃఖ +అనుసారంబు+ఐన = మిక్కిలి దుఃఖాన్ని 
అనుసరించేదైన; సంసారచక్రంబునందున్‌= జననమరణ రూప వలయమునందు; పరిభ్రమించుచున్‌= తిరుగుతూ; 
కామవిమోహితులు +ఐ= కోరికలతో అజ్ఞానులై; పూర్వకర్మ+అనుగతంబులు +ఐన = పూర్వజన్మలలో చేసిన కృత్యాలను 
అనుసరించేవైన (కర్మలకు తగిన); శరీరంబులు +తాల్పుచున్‌= దేహాలను ధరిస్తూ చచ్చుచున్‌= తిరిగి మరణిస్తూ 
మరలన్‌+పుట్టుచున్‌= మళ్లీ జన్మిస్తూ ఎంత కాలంబునకున్‌= ఎంత కాలం గడచినా; పాప నివృత్తిన్‌+కానక = పాపాలు 
తొలగిపోవటం; మాతృ= తల్లియొక్క యౌవన = జవ్వనమనెడి; వన= అరణ్యముపాలిటి; కుఠారులు +ఐ= గొడ్డలివంటివారై 
(బిడ్డకు జన్మనివ్వగానే ప్రీ యెవనము నశించుననుట); జనియించి= పుట్టి; వర్తించు = ప్రవర్తించు; మూఢ +ఆత్ములన్‌= 
మూర్చులను; పశుప్రాయులన్‌= పశువువలె వివేకం కోల్పోయి మసలువారిని; రక్షించుకొజకున్‌+కాదె= రక్షించుటకే కదా; 


76 శ్రీమహాభాగవతము 


నారాయణ పరాయణులు +ఐన = శ్రీహరిధ్యానంపై గొప్ప ఆసక్తిగల; మీవంటి పుణ్య+ఆత్ములు= మీబోటి పుణ్యచరిత్రులు; 
లోకంబునన్‌ +చరియించుట= లోకంలో పుట్టి పెరుగుట; అదియునున్‌+కాక = అంతే కాకుండా... 


తా : మైత్రేయుని పాదాలకు నమస్కరించాడు విదురుడు. చేతులు జోడించి ఇలా అంటున్నాడు. మహర్షీ! లోకంలో 
జనులందరూ సుఖాన్ని కోరుకొని దానికి తగిన ఏవో కర్మలు చేస్తారు. దైవం అనుకూలించక సత్ఫలితాన్ని పొందలేకపోతారు. 
ఇటువంటి కర్మలు దుఃఖాన్ని కలిగించేవే తప్ప పాపాన్ని పోగొట్టలేవు. అంతేగాదు, ఈ లోకులు సంసారచక్రభమణం 
నుండి బయటపడలేక కామమోహితులై కర్మానుగుణమైన శరీరాలు ధరిస్తూ పుట్టుట చచ్చుటలు పొందుతూంటారు. తల్లి 
యౌవనమనే అడవిని నరికే గొడ్డలివంటివి అటువంటి వారి పుట్టుకలు. మనుజులుగా పుట్టినా పశువుల్లా ప్రవర్తించే 
అటువంటి బుద్ధిహీనులను రక్షించడానికే నిరంతరం విష్ణధ్యానపరాయణులైన మీవంటి పుణ్యాత్ములు ఈ లోకంలో 
సంచరిస్తుంటారు. 


మ. అవివేకానుగత స్వకార్యజలవేలాకీర్ణమై మిత్ర బం 
ధు వధూపుత్ర జలగ్రహోగ్రయుతమై దుర్దాంత మైనట్టి దు 
ర్భృవపాథోధిందరింపలేరు హరిసంబంధక్రియాలోల భా 
గవతానుగ్రహనావ లేని యధముల్‌ కారుణ్యసంధాయకా! 182 


ప్రతి :; కారుణ్యసంధాయకా! = దయను సమకూర్చే మైత్రేయా!; అవివేక= అవివేకమును; అనుగత= అనుసరించు; 
స్వకార్య= స్వార్ధమనే; జల= నీటిని అనుసరించు; వేలా+ఆకీర్ణమై = ఒడద్దుచే వ్యాపించినదై మిత్ర= స్నేహితులు; బంధు= 
చుట్టాలు; వధూపుత్ర= ఆలుబిడ్డలు అనెడి; జలగ్రహ+ఉగ్రయుతము+ఐ= భయంకరమైన జలచరములతో కూడినదైన; 
దుర్దాంతము+ఐనట్టి= అణపరానిి దుర్భవ పాథ్గోధిన్‌= పాడు సంసారమనే సముద్రాన్ని హరిసంబంధ= విష్ణుసంబంధమైన; 
క్రియాలోల= పనులయందే ఆసక్తులైయుండు; భాగవత= భగవద్భక్తుల;ు అనుగ్రహ= దయ అనెడి; నావ= పడవ; లేని 
అధముల్‌= లభించని నీచులు; తరింపలేరు= దాటలేరు. 


తా :; ఓ దయాశాలీ! అవివేకమనే జలంతోను, స్వార్ధమనే చెలియలికట్టతోను విస్తరించి, బంధు, మిత్ర, కళత్ర, పుత్రులనే 
భయంకర జలచరాలతో నిండియుండే అంతులేని సంసార సముద్రాన్ని దాటాలంటే మీవంటి భగవద్భక్తుల అనుగ్రహమనే 
నావ ఉండాల్సిందే. దానిని పొందలేని అధములు ఎప్పటికీ ఈ చావుపుట్టుకలనే సముద్రాన్ని దాటలేరు. 


క. మునినాథచంద్ర! ననుం గై, కొని కాచు తలంపు బుద్ధింగూడిన యేనిన్‌ 
వినుము మదీప్పిత మది నా, చనవునంగావింపవయ్య సజ్జనతిలకా! 1838 


ప్రతి : మునినాథచంద్ర!= మునులలో శ్రేష్టుడా!; సజ్జనతిలకా! = సుజనులకే తిలకమువంటివాడవైన మైత్రేయా!; ననున్‌= 
నన్ను, కైకొని= ఆదరించి; కాచు= రక్షించే; తలంపు= ఆలోచన; బుద్ధిన్‌= మనసునందు; కూడిన +ఏనిన్‌= ఏర్పడినట్లయితే; 
మద్‌+ఈప్సితము+అది= నా ఈ విన్నపమును; వినుము= ఆలకించుము; నా చనవునన్‌= నాయందుండే అనురాగంతో; 
కావింపవయ్య= నా కోరిక తీర్చుము. 


తా; మునిశ్రేష్టుడా! సుజనతిలకుడా! మైత్రేయా! నన్ను రక్షించే ఆలోచన మీ మనసులో ఉంటే నా విన్నపాన్ని ఆలకించి, 
నా కోరిక తీర్చండి. 


తృతీయస్కంధము 7/7 


వ. అని వెండియు విదురుండు మైత్రేయుం జూచి మునీంద్రా! త్రిగుణాత్మకమాయానియంత యగు 
భగవంతుందడు స్వంతంత్రుండదయ్యు నవతరించి యే యే యవతారంబుల నే కర్మంబు లాచరించె? నదియు 
నిష్కాయుండగు నీశుండు మొదలం బ్రపంచంబు నే విధంబునం గల్ప్సించె? నే పగిదిం బాలించె” మజియు 
నీ విశ్చ్వంబు నాత్మీయ పహృదయాకాశగతముం జేసి నివృత్తవృత్తి యగుచు యోగమాయయం దిట్లు వసియించె? 
బ్రహ్మాండంబునందు నే లీల వర్తించె? నందు బ్రహ్మాదిరూపంబులం బొంది బహుప్రకారంబుల నెట్లు 
క్రీడించె? భూసుర గోసురాదులం బరిరక్షించుటకై మత్స్యాద్యవతారంబులు ధరియించి యేయే 
ప్రయోజనంబులం దీర్చెం? బయోరుహ గర్భాంద కటాహాంతర్గతంబులై లోకపాలసహితంబులైన లోకంబులను 
లోకాలోక పర్యంతంబుల బహిర్భాగంబులను నేయే తత్త్పభేదంబులను నెత్తెజంగునం బుట్టించె? నందు 
బ్రతీతంబగు జీవకోటి యెవ్వనిం గొల్చి బ్రదుకు? జనులకు గర్మ నామ రూప భేదంబు లెట్లు నిర్దేశించె? 
నింతయు సవిస్తరంబుగా వివరింపు; ముత్తమశ్లోకమౌళిమండనుండును, యోగీశ్వరుండును నైన 
పుందడరీకాక్షుని చరిత్ర శ్రవణంబునం గాని జన్మమరణాది సకల దుఃఖాకరంబులును, దుష్కర్మప్రాప్తంబులును 
నగు భవబంధంబులు దెగవని వెండియు నిట్లనియె. 184 


ప్రతి : అని వెండియున్‌= అలా పలికి, మజియును; విదురుండు= విదురుడు; మైత్రేయున్‌+చూచి= మైత్రేయమహర్షిని 
చూచి; మునీంద్రా!= ముని్రేష్టుడా!; త్రిగుణాత్మకమాయానియంత = సత్వరజస్తమోగుణాలను శాసించేవాడు; అగు= 
అయిన; భగవంతుండు= భగవానుడు; స్వతంత్రుండు +అయ్యును = స్వేచ్చగలవాదే అయినా; అవతరించి = క్రిందికి దిగివచ్చి; 
ఏయే అవతారంబులన్‌= ఏయే అవతారాలలో; ఏ కర్మంబులు +ఆచరించెన్‌= ఎటువంటి కృత్యాలను నిర్వహించాడు; 
అదియున్‌= అంతేకాకుండా; నిష్రియుండు+అగు= కర్మలు లేనివాదైన; ఈశుండు= భగవంతుడు; మొదలన్‌= ముందుగా; 
ప్రపంచంబును = విశ్వాన్ని ఏ విధంబునన్‌+కల్పించెన్‌= ఎలా నిర్మించాడు; ఏ పగిదిన్‌+పాలించెన్‌= ఎలా పరిపాలించాడు; 
మజథియున్‌= ఆ పైన; ఈ విశ్వంబును= ఈ ప్రపంచాన్ని ఆత్మీయ హృదయ +ఆకాశగతమున్‌= తన హృదయాకాశంలో 
కలియునట్స్లు; చేసి= లయము కావించి; నివృత్త వృత్తి+అగుచున్‌= తక్కిన జీవులవంటి ప్రవృత్తి కలవాడై; 
యోగమాయయందున్‌= యోగమనే మాయలో; ఎట్లు వసియించెన్‌= ఎలా నివసించాడు; బ్రహ్మాండంబునందున్‌= ఈ 
బ్రహ్మాండంలో; ఏ లీలన్‌ వర్తించెన్‌= ఏ విధంగా ప్రవర్తించాడు; అందున్‌ +బ్రహ్మాదిరూపంబులన్‌= అందులో (బ్రహ్మ 
మొదలగు రూపాలను; పొంది= ధరించి; బహుప్రకారంబులన్‌= అనేక విధాలుగా; ఎట్లు క్రీడించెన్‌= ఎలా విహరించాడు; 
భూసుర గోసుర +ఆదులన్‌ = (బ్రాహ్మణులను, గోవులను, దేవతలను మొదలైనవారిని; పరిరక్షించుటకున్‌ +ఐ= 
సంరక్షించడంకోసం; మత్స్య+ఆది+ అవతారంబులు= చేప మొదలగు అవతారాలు; ధరియించి= స్వీకరించి (అవతారాలెత్తి; 
ఏయే ప్రయోజనంబులన్‌= ఎటువంటి ఫలితాలను; తీర్చెన్‌= సాధించెను; పయోరుహగర్భ+అండ= బ్రహ్మాండమనెడి; 
కటాహ= కడవయొక్క అంతర్‌గతంబులు+ఐ= లోపల ఇమిడియున్నవైై; లోకపాలసహితంబులు +ఐన = లోకాల పాలకులతో 
కూడిన; లోకంబులను= లోకాలను; లోకాలోక పర్యంతంబుల= లోకాలోక పర్యంతం; బహిర్‌+భాగంబులను= 
బాహ్యస్వరూపాలను; ఏయే తత్త్వభేదంబులను= తత్వములయొక్క ఏ యే భేదాలను; ఏ+తెజింగునన్‌ +పుట్టించెన్‌ = ఎలా 
సృష్టించాడు; అందున్‌+ప్రతీతంబు +అగు= అందు తెలియవచ్చే; జీవకోటి= ప్రాణిసముదాయము; ఎవ్వనిన్‌+కొల్చి బ్రదుకున్‌= 


78 శ్రీమహాభాగవతము 


ఎవరిని సేవించి జీవిస్తుంది; జనులకున్‌= ప్రజలకు; కర్మ నామరూపభేదంబులు= పనుల పేర్ల, ఆకృతుల వైవిధ్యాన్ని 
ఎట్లు నిర్దశించెన్‌= ఎలా ఏర్పరిచాడు; ఇంతయున్‌= ఈ విషయమంతా; సవిస్తరంబుగాన్‌= సవివరముగా; వివరింపుము = 
తెలియజేయుము; ఉత్తమ శ్లోకమౌళిమండనుందును= ఉత్తమోత్తములలో కిరీటంలా ్రకాశించేవారు; యోగి+ఈశ్వరుండును= 
యోగులలో శ్రేష్టుడును; ఐన= అయినటువంటి; పుండరీక +అక్షుని= శ్రీహరియొక్క చరిత్ర శవణంబునన్‌+కాని= గాథను 
వింటేనే కాని; జన్మమరణ +ఆది= పుట్టుట, గిట్టుట మొదలగు; సకల దుఃఖ+ఆకరంబులును = సకల శోకాలకు నిలయాలును; 
దుష్కర్మప్రాప్తంబులును= చెడు కృత్యాలచే పొందబడినవియును; అగు భవబంధంబులు= అయిన సంసార బంధాలు; 
తెగవు= విడిపోవు; అని వెండియున్‌ +ఇట్లు+అనియెన్‌= అని విదురుడు మైత్రేయునితో మరియు ఇలా అన్నాడు. 


తా : విదురుడు మైశత్రేయునితో ఇలా అంటున్నాడు. మహార్నీ! సత్త్వరజస్తమోగుణాలతోకూడిన మాయను నియంత్రించే 
భగవంతుడు సర్వస్వతంత్రుడుకదా! అయినా ఎందుకు అవతరించాడు? ఏ యే అవతారాలలో ఏయే కర్మలాచరించాడు? 
నిష్కియుదైన ఈశ్వరుడు ఈ ప్రపంచాన్ని ముందు ఏ విధంగా సృష్టించాడు? ఎలా పాలించాడు? తిరిగి మళ్లీ ఎలా తనలో 
లయం చేసుకొన్నాడు? ఈ బ్రహ్మాండంలో తాను ఎలా ప్రవర్తించాడు? బ్రహ్మాదిరూపాలతో ఎలా క్రీడించాడు? బ్రాహ్మణులను, 
గోవులను, దేవతలను రక్షించేందుకు మత్స్యం మొదలైన అవతారాలు ధరించి, ఏ ప్రయోజనాలు సాధించాడు? బ్రహ్మాండంలో 
లోపలి భాగాలైన ఇంద్రాది లోకపాలురతో కూడిన లోకాలను, లోకాలోక పర్వత ప్రాంతాల బాహ్యరూపాలను ఏ 
తత్త్వభేదాలతో, ఎలా పుట్టించాడు? సృష్టిలోని జీవకోటి ఎవరిని సేవించి బ్రదుకుతుంది? ప్రజలకు కర్మలలో, పేర్లలో, 
రూపాలలో భేదాలను ఎలా ఏర్పరిచాడు? ఇదంతా నాకు సవిస్తరంగా వివరించు. ఉత్తమోత్తములకు శిరోభూషణం 
వంటివాడైన, యోగులకే అధిపతియైన శ్రీహరి చరిత్రను వింటే తప్ప జననమరణరూపాలైన సంసారబంధనాలు వీడవు. 


తర. సతతమున్‌ సరసీరుహోదరసతృ్మథామృతపూరమున్‌ 

(శుతిపుటాంజలిచేత నిమ్ముల జుళ్టియుందనివోదు భా 

రతకథామిషమూని విష్ణుంబరాశరప్రియసూతి స 

న్మతి నుతించిన చోట సన్మునినాథ! నా మది నుబ్బుదున్‌. 185 
ప్రతి : సత్‌+మునినాథ! = ముని ్రేష్టుడా!; సతతమున్‌= ఎల్లపుడు; సరసీరుహ+ఉదర = పద్మనాభునియొక్క సత్కథా= 
చక్కని కథలనెడి; అమృతపూరమున్‌= అమృతసారాన్ని (శ్రుతిపుట +అంజలిచేతన్‌= చెవులనే దోసిళ్ళతో; ఇమ్ములన్‌= 
ఎంతో ఆదరంగా; జుల్టీయున్‌= పూర్తిగా ఆస్వాదించినా; తనివోదు= తృప్తి తీరదు; భారత కథామిషము+ఊని= భారత 
కథ చెపుతున్న వంకతో; పరాశరప్రియసూతి= పరాశరుని ముద్దుల కుమారుడైన వ్యాసుడు; విష్ణున్‌= శ్రీహరిని 
(సందర్భానుసారంగా); సన్మతిన్‌+నుతించిన చోటన్‌= భక్తితో కీర్తించినచోట; నా మదిన్‌+ఉబ్బుదున్‌= మనసులో నేనెంతో 
ఆనందపడిపోతాను. 


తా :; ఓ మునీంద్రా! విష్ణుకథామృతాన్ని నేను చెవులనే దోసిళ్లుగా చేసికొని ఎంత గ్రోలినా తనివితీరదు. భారతకథను 
చెపుతున్న వంకతో వ్యాసుడు సందర్భానుసారంగా విష్ణుకీర్తన చేసినపుడంతా నా మనసులో ఎంతో పొంగిపోతాను. 
క. ఇతర కథాకర్ణనముల, నతి హేయత నొందెం జిత్త మనఘాత్మ! రమా 

పతి చరితామృతరతి సం, సృతి వేదనలెల్లం బాయం జేయు మునీంద్రా! 186 


తృతీయస్కంధము 79 


ప్రతి :; ముని+ఇంద్రా! = మహర్షీ; ఇతర కథా+ఆకర్ణనములన్‌= ఏవో కాకమ్మ కథలను విని; చిత్తము= మనస్సు; అతి 
హేయతన్‌+ఒందెన్‌= వాటిని విడిచిపెట్టాలనే కోరికను పొందింది; రమాపతి= మాధవుని; చరిత+అమృత రతి= కథ అనే 
అమృతంపై కోరిక; సంసృతి వేదనలు +ఎల్లన్‌= సంసార సంబంధమైన బాధలనన్నిటిని, పాయన్‌+చేయున్‌= పోగొట్టును. 
తా; మైత్రేయమహర్నీ! ఏవేవో పిచ్చికథలు చాలానే విన్నాను. వాటిమీద నా మనసులో రోత పుట్టింది. మాధవుని 
చరిత్రమనే అమృతం (గోలాలనే కోరికమాత్రమె సంసారలంపటాలను పోగొడుతుంది. 
తే. భూరివిజ్ఞాననిధులగు నారదాది, నిర్మలాత్ముల కయిన వర్ణింపరాని 

హరికథామృతపానంబునందు, విసివి యొల్ల ననువాడెపో వెళ్టిగొల్లం డనఘ! 187 
ప్రతి : అనఘ! = పుణ్యాత్ముడా!; భూరివిజ్ఞాననిధులు +అగు= గొప్ప విజ్ఞానమునకు నిధులవంటివారైన; నారద+ఆది 
నిర్మల +ఆత్ములకున్‌+అయినన్‌= నారదుడు మొదలగు నిర్మలమైన మనస్సు కలవారికయినా; వర్ణింహాని= వర్ణింపశక్యముకాని; 
హరికథా +అమృతపానంబునందున్‌= విష్ణుకథ అనే అమృతాన్ని ఆస్వాదించడంలో; విసివి= విసుగుచెంది; ఒల్లను+ 
అనువాండెపో= తిరస్మరించువాదే; వెళ్టిగొల్లండు = తెలివితక్కువవాడు. 
తా : ఓ పుణ్యాత్ముదా! మహావిజ్ఞానసంపన్నులైన నారదాదులకుకూడా వర్ణింపశక్యంకాని విష్ణుకథలను వినడానికి ఆసక్తి 
చూపించనివాడు నిజంగా తెలివితక్కువవాదే. 
విశే: గొల్ల శబ్దానికి గోవులను కాచువాడు, తెలివి తక్కువవాడు అని రెండు అర్ధాలు. 


వ. అదియునుంగాక. 188 
ప్రతి : అదియునున్‌+కాక= అంతే కాకుండా. 
సీ, అరవిందనాభుని యపరావతారమై జనన మొందిన పరాశరసుతుందడు 


చతురవర్షాశ్రమాచార ధర్మంబులు ఠవణింప లోకవిడంబనంబు 
లగు (గ్రామ్యకథలు పెక్కర్ధిం గల్పించుచు హరికథావర్ణన మందులోన 
నించుకించుక గాని యేర్చడం జెప్పమి నంచితవిజ్ఞానమాత్మ నిలుప 


తే. కున్నంజింతించి మథి నారదోపదిష్టుం, డగుచు హరివర్దనామృత మాత్మం (గోలి 
విమలసుజ్ఞాననిధి యన వినుతి కెక్కి ధన్యుండయ్యెను లోకైకమాన్యుండగుచు. 189 


ప్రతి : అరవిందనాభుని= పద్మనాభుని; అపర+అవతారమై= మరియొక అవతారము+ఐ; జననము+ఒందిన = జన్మించిన; 
పరాశరసుతుండు = పరాశరుని కుమారుడైన వ్యాసుడు; చతుర= యుక్తియుక్తముగా; వర్ణ= వర్ణముల, బ్రాహ్మణ క్షత్రియ 
వైశ్య శూద్ర కులముల; ఆశ్రమ= బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాల ఆచార ధర్మంబులు= విధివిధానములు; 
ఠవణింపన్‌= ప్రవర్తిల్లునట్లుగా; లోకవిడంబనంబులు +అగు= లోకులు అనుసరింపదగిన; గ్రామ్యకథలు= సామాన్య 
కథలు; పెక్కు ఎన్నింటినో; అర్ధిన్‌= కోరి; కల్పించుచున్‌= భారతకథలో ప్రస్తావించి చెప్పి; అందులోనన్‌= ఆ కథలో; 
హరికథావర్ణనము= విష్ణుమాహాత్యమును తెలిపే విషయాన్ని ఇంచుక +ఇంచుక +కాని= కొద్దికొద్దిగానే తప్ప; 
ఏర్పడన్‌+చెప్పమిన్‌= విశేషంగా చెప్పకపోవడంచేత; అంచిత విజ్ఞానము= గొప్పగా మన్నింపదగిన విజ్ఞానము; ఆత్మన్‌+ 


80 శ్రీమహాభాగవతము 


నిలుపక +ఉన్నన్‌ = పృదయంలో నిలుపకపోవటంవలన; చింతించి= బాధపడి; మథటి= అటుపైన; నారద+ 
ఉపదిష్టుండు+అగుచున్‌= నారదునిచే ఉపదేశింపబడ్డవాడై; హరివర్ణన +అమృతము= శ్రీహరి కీర్తనమనే అమృతాన్ని; 
ఆత్మన్‌+క్రోలి= బుద్ధిచేత ఆస్వాదించి; విమలసుజ్ఞాననిధి+అనన్‌= స్వచ్చమైన మంచి జ్ఞానానికి నిధి అనునట్లుగా; 
వినుతికిన్‌+ఎక్కిా= ప్రశస్తిని పొంది; లోక+ఏకమాన్యుండు+అగుచున్‌= లోకంలో ఒకే ఒక గౌరవాస్పదుడై; ధన్యుయ +అయ్యెను= 
చరితార్థుడు అయ్యెను. 


తా: శ్రీహరి మరాక అవతారమే అయిన వ్యాసమహర్షి అన్ని వర్ణాల, ఆశ్రమాల ధర్మాలను అందంగా చెప్పదలచినవాదై 
తన భారతంలో ఎన్నో సామాన్య కథలను కల్పించాడు. కాని అందులో హరిలీలావిశేషాలను నామమాత్రంగానే తప్ప 
విశేషంగా చెప్పకపోవడంచేత మానసికంగా చింతిల్లుచున్నప్పుడు నారదుడు వచ్చి, విష్ణుకథాలీలలే ప్రధానంగా భాగవతాన్ని 
రచించుమనుటచే అది రచించి, మహాజ్ఞానిగా లోకంలో ఖ్యాతి పొందాడు. 


వ. కావున. 100 
తా ; అందువలన 
క. సరసిరుహోదరు మంగళ, చరితామృత మాత్మంగ్రోలు జనుండితరకథా 

గరళముంగ్రోలునె? హరి సం, స్మరణము జీవులకు నఖిలసౌఖ్యద మనఘా! 191 


ప్రతి : అనఘా! = పుణ్యాత్ముడా!; సరసిరుహ+ఉదరు= పద్మనాభుని; మంగళ= శుభకరమైన; చరిత= కథయనెడి, అమృతము= 
సుధను; ఆత్మన్‌+గ్రోలు= మనసారా ఆస్వాదించే; జనుండు= మానవుడు; ఇతరకథా గరళమున్‌= వేరు వేరు కథలరూపంలో 
ఉండే విషాన్ని; (కోలునె?= త్రాగునా? (త్రాగడు); హరిసంస్మరణము= విష్ణువును ధ్యానించుట; జీవులకున్‌= ప్రాణులకు; 
అభఖిీలసాఖ్యదము = సమస్త సుఖములను ప్రసాదిస్తుంది. 

తా: పుణ్యాత్ముడా! శ్రీహరికథామృతం తాగదానికి అలవాటు పడ్డ మనుజుడు ఇతర కథలనే విషాన్ని (కోలగలడా! 
హరినామస్మరణం మాత్రమే జీవులకు అన్నివిధాల సుఖదాయకం. 


క. శ్రీవనితాధిప! నామ క, థా విముఖుల కిహముంబరము దవ్వై పిదపం 

బోవుదురు నరకమునకున్‌, వావిరి నే వారింజూచి వగతు మునీంద్రా! 192 
ప్రతి : ముని+ఇంద్రా! = మహర్షీ; శ్రీవనితా+అధిప= లక్ష్మీవల్లభుడైన హరియొక్క కథా+విముఖులకున్‌= కథలయందు 
ఇష్టం లేనివారికి; ఇహమున్‌+పరమున్‌= లౌకిక పారలౌకిక సుఖ జీవనములు రెండూ; దవ్వు+ఐ= దూరమై; పిదపన్‌= 
అటుతరువాత; వావిరిన్‌= క్రమముగా; నరకమునకున్‌+పోవుదురు= నరకలోకానికి వెళతారు; నేన్‌= నేను (విదురుడు); 
వారిన్‌+చూచి= అటువంటివారిని కనుగొని, వీక్షించి, వగతున్‌= బాధపడుతుంటాను. 


తా; మహార్నీ! శ్రీహరి కథలను వినుటయందాసక్తి లేనివారికి ఇహపరాలు రెండూ క్రమంగా చెడిపోతాయి. తరువాత 
నరకానికి చేరుకొంటారు. అటువంటివారిని చూచి నేను ఎంతో బాధపడుతుంటాను. 


క. ఏనరుండే నొక నిమిషం, బైన వృథావాదగతిని హరిపదకమల 
ధ్యానానందుండు గాండే, నా నరునకు నాయు వల్పమగు మునినాథా! 1938 


తృతీయస్కంధము 81 


ప్రతి : మునినాథా!= ముని్రేష్టా!; ఏ నరుండు+ఏనిన్‌= ఏ మానవుడైనా? వృథావాదగతినిన్‌= పనికిరాని వాదనలతో 
గడుపుచు; ఒక నిమిషంబు+ఐనన్‌= నిమిషకాలమైనా; హరి= శ్రీమన్నారాయణమూర్తియొక్క పదకమల= పాదపద్మముల 
యొక్క ధ్యాన = ధ్యానముచ్వే ఆనందుండు= ఆనందించువాడు; కాండు+ఏనిన్‌= కాకపోతే ఆ నరునకున్‌= అట్టిమానవనికి; 
ఆయువు= ఆయుస్సు; అల్బ్పమగున్‌= తగ్గిపోతుంది. 

తా :; మునినాథా! మైత్రేయా! ఎవదైతే వృథావిషయవాదనలతో కాలం గడుపుతూ, క్షణకాలమైనా శ్రీహరిపాదకమలాలను 
ధ్యానించుటచే కలిగే ఆనందాన్ని పొందడో అతనికి ఆయుర్దాయం తగ్గిపోతుంది. 


చ. మృదుగతింబువ్వుం దేనియ రమించుచుంబానము సేయం బాజు ష 

ట్పదమునుబోలి యార్తజనబాంధవు విశ్వభవస్థితివ్యయా 

స్పదమహితావతారుండగు పంకరుహోదరు నిత్యమంగళ 

ప్రద గుణకీర్తనామృతముం బాయక గ్రోలెదం జెప్పవే దయన్‌. 194 
ప్రతి : మృదుగతిన్‌= సుకుమారముగా; పువ్వ+లేనియన్‌= పూవులోని మకరందాన్ని గ్రహించి; రమించుచున్‌= ఆనందిస్తూ 
పానము+చేయన్‌+పాఖు= క్రోలుటకు వెళ్లే షట్పదమును+పోలి= తుమ్మెదవలె; ఆర్తజనబాంధవున్‌= ఆపదలో ఉన్నవారిపాలిటి 
బంధువు; విశ్వ= సృష్టియొక్క భవ= పుట్టుక; స్థితి= ఉనికి వ్యయ+ఆస్పద= లయములకు కారణమైన; మహిత= 
స్తవనీయమైన; అవతారుండు +అగు= అవతారము పొందినవాడగు; పంకరుహ+ఉదరు= పద్మనాభునియొక్క నిత్యమంగళప్రద= 
శాశ్వతమైన శుభాన్ని అందించే; గుణ= గుణములను గూర్చిన; కీర్తన +అమృతమున్‌= సంకీర్తనమనెడు అమృతాన్ని 
పాయక= విడువక; క్రోలెదన్‌= ఆస్వాదించెదను; చెప్పవే+దయన్‌= నన్ను అనుగ్రహించి చెప్పుము. 
తా : తుమ్మెద పువ్వు తేనియను ఆనందంగా ఆస్వాదించేందుకు ఎలా వెళుతుందో అలాగే నేనుకూడా ఆపదలో ఉన్నవారి 
పాలిటి బంధువు, ఈ ప్రపంచం సృష్టె స్థితిలయాలకు కారణభూతుదడై అవతరించినవాడు అయిన శ్రీహరిగుణకీర్తనామృతాన్ని 
సంతోషంగా ఆస్వాదిస్తాను. దయచేసి నాకు చెప్పు మహార్నీ! 
క. అని విదురుండు మైత్రేయుం, డను మునినాయకుని నడిగె నని వేదవ్యా 

సుని తనయుం డభిమన్యుని, తనయునకుంజెప్పి మతజియుం దగ నిట్లనియెన్‌. 195 
ప్రతి : అని= ఈ విధముగా; విదురుండు= విదురుడు; మైత్రేయుండు +అను= మైత్రేయుడను పేరుగల; ముని+నాయకునిన్‌= 
మహర్షిసత్తముని; అడిగెన్‌+అని= ప్రార్థించెనని; వేదవ్యాసుని తనయుండు = వేదవ్యాసుని కుమారుడైన శుకమహర్షి 
అభిమన్యుని తనయునకున్‌= అభిమన్యుని సుతుదైన పరీక్షిత్తునకు; చెప్పి= వచించి;ి మజియున్‌= ఇంకా; 
తగన్‌+ఇట్లు+అనియెన్‌= తగిన విధంగా ఇలా పలికాడు. 
తా : అలా విదురుడు మైత్రేయుని ప్రార్ధించాడని శుకుడు పరీక్షిత్తుతో చెప్పి, ఇంకా ఇలా చెప్పాడు. 


వ. ఇట్లు విదురుండు మైత్రేయు నడిగిన నతందతనిం గని యతిమృదుమధుర వచన రచనుండై యిట్లనియె: 
ననఘా! కృష్ణక్షథాశ్రవణ తత్పరుండనై నీవ నన్నడిగితివి గావున భద్రంబయ్యె: నీవు భగవద్భక్తుందవు గావున 
హరికథాసక్తుండవగుట విచిత్రంబు గా దదియును గాక మాండవ్యు శాపంబున సాత్యవతేయువలన 


82 శ్రీమహాభాగవతము 


భ్రాతృక్షేత్రంబున శూద్రయోనిం బుట్టినట్టి ప్రజాసంయమనుండవగు యముండవు: నారాయణునకుం 
బ్రియతముండవు గావునం గృష్టుండు నిర్యాణకాలంబునం దన సన్నిధికిం జనిన నన్ను డాయం జీరి విజ్ఞానం 
బెల్ల నుపదేశించి నీకు నెణింగింపు మని యానతిచ్చుటంజేసి యవశ్యంబును నీకు నెజింగింతు; దత్తావధానుండవై 
వినుము. 106 


ప్రతి : ఇట్లు విదురుండు= ఈ విధంగా విదురుడు; మైత్రేయున్‌ +అడిగినన్‌= మైత్రేయమహర్షిని అడుగగా; అతండు 
అతనిన్‌+కని= మైత్రేయుడు విదురుని చూచి; అతి మృదు= మిక్కిలి మెత్తనైన; మధుర= తియ్యనైన; వచన రచనుండు+ఐ = 
పలుకులను పలికేవాడై; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా పలికెను; అనఘా!= పాపరహితుడవైన విదురా!; కృష్ణకథా 
(శ్రవణతత్పరుండవు+ఐ= వాసుదేవుని కథలను వినుటయందు ఆసక్తుడవై; నీవు+అ= నీవే) నన్నున్‌ +అడిగితివి= నన్ను 
అడిగావు; కావునన్‌+భద్రంబు +అయ్యెన్‌= కాబట్టి మంగళమయింది (హరికథ వక్తకు (శోతకుకూడా మంగళదాయకము); 
నీవు భగవత్‌+భక్తుండవు= నీవు భగవానునియందు భక్తి కలవాడవు; కావునన్‌= అందుచేత; హరికథా +ఆసక్తుండవు +అగుట = 
విష్ణుకథలయందు ఆసక్తి కలవాడవగుట; విచిత్రంబు+కాదు= ఆశ్చర్యకరము కాదు; అదియునున్‌+కాక = అంతేకాకుండా; 
మాందవ్యు శాపంబునన్‌= మాండవ్యమహర్షి శాపంవలన,; సాత్యవతేయువలనన్‌= సత్యవతి కుమారుడైన వ్యాసునివలన; 
బ్రాతృక్షేతంబునన్‌ = వాని సోదరుని క్షేత్రంలో; శూద్రయోనిన్‌ +పుట్టినట్టి= శూ[ద స్తీ గర్భమునుండి పుట్టిన; 
ప్రజాసంయమనుందడవు +అగు= ప్రజలను నియంత్రించు; యముందవు= యమధర్మరాజువు; నారాయణునకున్‌= శ్రీహరికి; 
ప్రియతముండవు = మిక్షిలి ఇష్టుడవు; కావునన్‌= అందువలన; కృష్ణుండు= వాసుదేవుడు; నిర్యాణకాలంబునన్‌= అవసాన 
సమయంలో; తన సన్నిధికిన్‌= ఆయన సమీపమునకు; చనిన నన్నున్‌= వెళ్లిన నన్ను డాయన్‌+చీరి= దగ్గరకు పిలిచి; 
విజ్ఞానంబు+ఎల్లన్‌= వేదాంతజ్ఞానమంతయు; ఉపదేశించి= బోధించి; నీకున్‌ +ఎజింగింపుము+అని= విదురుడవైన నీకు 
తెలియబేయుమని; ఆనతి+ఇచ్చుటన్‌+చేసి= ఆదేశించుటచేత; అవశ్యంబును= తప్పక; నీకున్‌+ఎటింగింతున్‌= నీకు 
తెలియజేస్తాను; దత్త+అవధానుండవై వినుము= సావధానంగా వినుము. 


తా : విదురుడు అడిగినమీదట మైత్రేయుడు అందుకొని సున్నితమైన, తియ్యనైన మాటలతో ఇలా అన్నాడు. పుణ్యాత్ముడా! 
శ్రీకృష్ణుని కథను వినుటయందు మిక్షిలి ఇష్టంతో నీవు నన్నడిగావు. చాలమంచిది. నీవు భగవంతునియందు భక్తిగలవాడవు 
కనుక శ్రీహరికథలను వినుటయందు ఆసక్తి కలిగియుండుట వింత కాదు. అదీగాక నీవు మాండవ్య మహర్షి శాపము 
కారణంగా వ్యాసమహర్షివలన శూద్రప్రీయందు జన్మించిన యమధర్శ్మరాజువు. శ్రీమన్నారాయణునికి (ప్రేమపాత్రుడవు. 
అందుకనే శ్రీకృష్ణుడు చివరి సమయంలో నాకు తత్ప్వజ్ఞానాన్ని అనుగ్రహించి, దానిని నీకు చెప్పుమని ఆదేశించాడు కనుక 
తప్పనిసరిగా నీకు బోధిస్తాను. సావధానుడవై ఆలకించు. 


క. వనజాక్షయోగమాయా, జనితంబగు విశ్వజననసంస్థానవినా 

శనముల తెజంగెజింగింపుచు, ననఘా! విష్ణుని మహత్వ మభివర్ణింతున్‌. 197 
ప్రతి : అనఘా!= పుణ్యాత్ముడా!; వనజాక్ష్హ పద్మనేత్రుడైన విష్ణవుయొక్క యోగమాయా= యోగమాయవల్ల; 
జనితంబు+అగు= ఏర్పడినటువంటి; విశ్వా లోకముయొక్క జనన= సృష్టి సంన్ధాన= స్ధితి; వినాశనముల= లయముల; 
తెజఖంగు= విధానమును; ఎథటింగింపుచున్‌= తెలియజేస్తూ విష్ణుని= శ్రీహరికి సంబంధించిన; మహత్వము= మాహాత్యమును; 
అభివర్ణింతున్‌= తెలియజేస్తాను. 


తృతీయస్కంధము 83 


తా : పుణ్యాత్ముడా! శ్రీమన్నారాయణుని యోగమాయవల్ల ఏర్పడిన జగత్తుయొక్క సృష్టి స్థితిలయాల పద్ధతిని తెలియజేస్తూ 
ఆ శ్రీహరి మాహాత్యంకూడ తెలియజేస్తాను. 


సకలజీవులకెల్లం బ్రకటదేహము నాత్మ నాథుండుంబరుండు నానావిథైక 
మత్యుపలక్షణ మహితుందు నగు భగవంతుందడు సృష్టిపూర్వంబునందు 
నాత్మీయమాయాలయంబు నొందిన విశ్వగర్భుందై తాన యొక్కటి వెలుంగు 
పరమాత్ముం దడభవుం డుపద్రష్ట యయ్యు వస్వంతరపరిశూన్యుండగుటంజేసి 


తే. ద్రష్ట గాకుండు మాయాప్రధానశక్తి, నతుల చిచ్చక్తి గలవాండు నగుచుందన్ను 
లేనివానింగం జిత్తంబులోనందలంచి, ద్రష్ట యగుందన భువననిర్మాణవాంఛ. 108 


ప్రతి : సకల జీవులకున్‌+ఎల్లన్‌= సమస్త జీవులకు; ప్రకటదేహమున్‌= ప్రకటమైన దేహమైనవాడు; ఆత్మనాథుండున్‌= 
తనకు తానే నాథుడైనవాడు; పరుండున్‌= సర్వజగత్తునకు నాథుడైనవాడు; నానావిధ+ఏక= అనేకవిధములుగా కనిపించే 
ఏకరూపమైన; మతి+ఉపలక్షణ మహితుండు = బుద్ధి మొదలగు వానిచేత తెలియదగిన మహిమగలవాడు; భగవంతుందు= 
భగవానుడు; సృష్టిపూర్వంబునందున్‌= సృష్టికి ముందు; ఆల్మీయమాయాలయంబున్‌= తన మాయయందు ఐక్యమును; 
ఒందిన= పొందిన; విశ్వగర్భుండు+ఐ= ప్రపంచము గర్భమునందు కలవాదై; తాన+బఒక్కటి వెలుంగు= తాను ఒకే 
ఒక్కడుగా వెలుగు; పరమాత్ముండు= పరబ్రహ్మ అభవుండు= పుట్టుకలేనివాడు; ఉపద్రష్ట= కార్యవిచారణ చేయువాడు; 
అయ్యున్‌= అయికూడ; వస్తు+అంతర పరిశూన్యుండు = మరే వస్తువు లేక తానే సర్వస్వమైనవాడు; అగుటన్‌+చేసి= 
అగుటచేత; 'ద్రష్టశ+కాకుండున్‌= వేరుగా దర్శించువాడు కాడు; మాయాప్రధానశక్తిన్‌= మాయాసంబంధమైన ముఖ్యశక్తివలన; 
అతుల, చిత్‌ +శక్తి కలవాండున్‌= మిక్కిలి జ్ఞానశక్తి కలవాడును; అగుచున్‌= అవుతున్నవాడై; తన్నున్‌= తనను; లేనివానిం 
గన్‌= కర్తకానివానిగా; చిత్తంబులోనన్‌= అంతరంగమునందు; తలంచి= భావించి; తన= తనయొక్క భువననిర్మాణవాంఛన్‌= 
జగన్నిర్మాణపు కోరికతో; (ద్రష్ట+అగున్‌= గుణదోషములను దర్శించువాడగును. 


బ్ర 


తా: ఈ విశ్వంలోగల సమస్త జీవుల దేహాలూ భగవంతుని స్వరూపాలు. సమస్తమైన ఆత్మలూ ఆయనే. సర్వానికీ ప్రభువు 
ఆయనే. పరాత్పరుడు. అనేకవిధాలైన బుద్దులకు ఉపలక్షణమైన మహానుభావుడు. అటువంటి భగవంతుడు తన మాయవల్ల 
తనలోనే లీనమైన ప్రపంచాన్ని తనగర్భంలో ధరించి ఒక్కడుగా వెలుగుతూ ఉంటాడు. ఆ పరమాత్మ పుట్టుకలేనివాడు. 
సమస్తమూ పైనుండి చూచేవాడైనప్పటికీ వేరే మరేవస్తువూ లేకండా తానే సర్వమూ అయినప్పుడు ఇక (ద్రష్టకాడు. కానీ 
మాయాప్రధాన శక్తి కలవాడై ప్రపంచాన్ని నిర్మించే కోరికతో గొప్ప చిచ్చక్తి గల్గి తనను తాను లేనివాడుగా మనస్సులో 
భావించుకొంటాడు. సృష్టికి ఉపక్రమించిన పిమ్మట ద్రష్ట అవుతాడు. 
తే. బుద్ధిందోంచిన న మృహాపురుషవరుండు, కార్యకారణ రూపమై ఘనత కెక్కి 

భూరిమాయాభిధాన విస్ఫురితశక్తి, వినుతి కెక్కిన యట్టి యవిద్యయందు. 199 
ప్రతి: బుద్ధిన్‌+తోంచినన్‌= జగన్నిర్ధాణము చేయాలని బుద్ధియందు తోచినపుడు; ఆ+మహాపురుషవరుండు= పురుషులలో 
ఉత్తమపురుషుడదైన ఆ పరమాత్మ కార్యకారణరూపమై= కార్యమూ కారణమూ తానే అయి; ఘనతకున్‌+ఎక్కా- ప్రశస్తి 
పొంది; భూరి= గొప్పదైన; మాయా+అభిధాన= మాయ అనుపేరుతో; విస్ఫురితశక్తిన్‌= ప్రకటితమైన శక్తితో; వినుతికిన్‌ + 
ఎక్కిన +అట్టి= పేరుగాంచినటువంటి; అవిద్యయందున్‌= అవిద్యయందు... 


84 శ్రీమహాభాగవతము 


తా : ఆ జగన్నాథుడు జగన్నిర్మాణం చేపట్టాలనుకొన్నప్రడు కార్యకారణరూపమైన మాయ అనే పేరుగల అవిద్య ఏర్పడుతుంది. 
దానిలో 


క. _పురుషాకృతి నాత్మాంశ, స్ఫురణము గల శక్తి నిలిపి పురుషోత్తముం డీ 
శ్వరుం డభవుం దజుండు, నిజో, దరసంస్థితవిశ్వ మపుడు దగం బుట్టించెన్‌. 200 


ప్రతి : పురుష+ఆకృతిన్‌= తాను పరమపురుషరూపంలో ఉండి; ఆత్మాంశ+స్ఫురణము+కల= తన అంశతో ప్రతిఫలించే; 
శక్తిన్‌+నిలిపి= శక్తిని ఆ అవిద్యయందు నిలిపి; పురుషోత్తముండు = పరమాత్మ ఈశ్వరుండు= జగన్నాథుడు; అభవుందడు= 
పుట్టుకలేనివాడు; అజుందు= (బ్రహ్మ అయిన శ్రీమన్నారాయణుడు; నీజ= తనయొక్క ఉదర= గర్భమునందు; సంస్థిత = 
ఉన్నటువంటి; విశ్వము= జగత్తును; అపుడు= ఆ సమయమున; తగన్‌= తగిన విధముగా; పుట్టించెన్‌= సృష్టించెను. 


తా; జగన్నిర్మాణం చేయాలన్న ఆలోచన కలిగినపుడు తననుండి ఏర్పడిన మాయారూప అవిద్యయందు తన పురుషశక్తిని 
ప్రవేశపెట్టి పుట్టుకలేనివాడు, పురుషోత్తముడు, పరమేశ్వరుడు అయిన పరమాత్మ తనలో ఇమిడియున్న జగత్తును బాహిరంగా 
సృష్టించెను. 
సే ధృతింబూని కాలచోదితము నవ్యక్తంబుం బ్రకృతియు నను పేళ్లంబరంగు మాయ 

వలన మహత్తత్త మెలమిం బుట్టించె మాయాంశ కాలాదిగుణాత్మకంబు 

నైన మహత్తత్వ మచ్యుత దృగ్గోచర మగుచు విశ్వనిర్మాణవాంఛ 

నందుటంజేసి రూపాంతరంబునం బొంది నట్టి మహత్తత్వమందు నోలిం 


తే. గార్యకారణ కర్రాత్మకత్వమైన, మహిత భూతేంద్రియక మనోమయ మనంగం 
దగు నహంకారతత్త్వ ముత్పన్న మయ్యెం, గోరి సత్వరజస్తమోగుణక మగుచు. 201 


ప్రతి : ధృతిన్‌+పూని= ధైర్యమును వహించిన; కాలచోదితమున్‌= కాలచోదితము; అవ్యక్తంబున్‌= అవ్యక్తము; ప్రకృతియున్‌= 
ప్రకృతి అను పేళ్లన్‌= అనే పేర్లతో; పరంగు= పిలువబడే; మాయవలనన్‌= మాయనుండి; ఎలమిన్‌= క్రమముగా; 
మహత్తతము +పుట్టించెన్‌= మహత్తత్తాన్ని పుట్టించాడు పరమాత్మ మాయా+అంశ= మాయయొక్క అంశ కలది; 
కాల+ఆదిగుణ +ఆత్మకంబును+ఐన = కాలము మొదలైన గుణములతో కూడినటువంటి; మహత్తత్షము= మహత్‌తత్త్సము; 
అచ్యుత దృగోచరము+అగుచున్‌= శ్రీహరి కంటికి మాత్రమే కనిపించునదై; విశ్వనిర్మాణవాంఛన్‌= ప్రపంచాన్ని నిర్మించాలనే 
కోరికను; అందుటన్‌+చేసి= పొందుటవలన; రూప+అంతరంబునన్‌= వేరు రూపాన్ని పొందినట్టి= పొందినటువంటి; 
మహత్తత్చము+అందున్‌= మహత్తత్చమునందు; ఓలిన్‌= క్రమముగా; కార్యకారణకర్శ +ఆత్మకత్వమైన = కార్యము, కారణము, 
కర్త అను పేర్లు గలదైన; మహిత= గొప్పతనంకల; భూత+ఇంద్రియక= పంచమహాభూతములు కల ఇంద్రియములు; 
మనోమయము+అనంగన్‌= మనస్సులో నిండినది అనగా తగు= తగినట్టి అహంకారతత్వము= అహంకారమను పేరుగల 
తత్త్వము; కోరి= భగవత్‌ సంకల్పము మేరకు; సత్వరజస్తమో గుణకము+అగుచున్‌= సత్వము, రజస్సు, తమస్సు అను 
గుణములు కలదిగా అవుతూ; ఉత్పన్నము +అయ్యెన్‌= ఏర్పడినది. 


తా; మాయకు మూడు పేర్లున్నాయి. కాలచోదితం, అవ్యక్తం, ప్రకృతి అని. ఆ మాయనుండి మహత్తత్వం పుట్టింది. దానికి 
కాలం మొదలైన గుణాలున్నాయి. భగవంతునికి మాత్రమే గోచరమయ్యె ఆ మహత్తత్ష్వంనుండి కార్యకారణ కర్ఫత్వాలనే 


తృతీయస్కంధము 85 


గుణాలు ఏర్పడ్డాయి. వాటినుండి పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు ఏర్పడ్డాయి. వాటినుండి సత్వరజస్తమోగుణాలతో 
కూడిన అహంకారం పుట్టింది. 
విశే ; పంచమహాభూతాలు అయిదు - నేల, నీరు, నిప్పు, గాలి, నింగి. 

జ్ఞానేంద్రియాలు అయిదు - కన్ను, ముక్కు చెవి, నాలుక, చర్మం 

కర్మేంద్రియాలు అయిదు - వాక్కు పాణి, పాదం, మూత్రద్వారం, మలద్వారం. 


వ. వెండియు రూపాంతరంబులం బొందుచున్న సాత్వికాహంకారంబువలన మనంబును, వైకారిక 
కార్యభూతంబులైన దేవతా గణంబులును సంభవించె. ఇంద్రియాధివ్రాతలైన వానివలన శబ్దంబు పూర్వంబునం 
బ్రకాశం బగుటంజేసి జ్ఞానేంద్రియంబులైన త్వకృక్షుశ్పోత్రజిహ్వాఘాణంబులును, కర్మేంద్రియంబు లయిన 
వాక్సాణిపాద పాయూపస్థములును, తైజసాహంకారంబున నుత్పన్నంబు లయ్యెం; దామసాహంకారంబువలన 
శబ్బస్పర్భరూప రసగంధంబు లుదయించె; నందు శబ్దంబు నిజగుణంబైన శబ్దంబు వలన నాకాశంబుం 
బుట్టించె. గగనంబు కాల మాయాంశ యోగంబునం బుందడరీకాక్షు నిరీక్షణంబున స్పర్శతన్నాత్రంబువలన 
వాయువుం గలిగించె; బవనుండు నభోబలంబున రూపతన్మాత్రంబువలన లోకలోచనంబైన తేజంబు 
నుత్సాదించెం; దేజంబు కాల మాయాంశ యోగంబున నుత్తమశ్లోకుని విలోకనంబునం బవమానయుక్తం 
బగుచు రసతన్మాత్రంబువలన నంబువులం బుట్టించె; సలిలంబు కాల మాయాంశయోగంబునం 
బరమేశ్వరానుగ్రహంబు గలిగి తేజోయుక్తంబైన గంధగుణంబువలనం బృథివిం గలిగించె; నందు 
గగనంబునకు శబ్దంబును, వాయువునకు శబ్దస్పర్శంబులును, దేజంబునకు శబ్దస్పర్శరూపంబులును, 
సలిలంబునకు శబ్దస్పర్భరూపరసంబులును, బృథివికి శబ్దస్పర్భరూపరస గంధంబులును గుణంబులై 
యుందుం; గాల మాయాంశ లింగంబులు గలిగి మహదాద్యభిమానంబును నొందిన దేవతలు విష్ణుకళాకలితు 
లగుదు; రట్టి మహదాదితత్త్వంబు లైక్యంబు సాలమిం బ్రపంచంబులు గల్పింప సమర్ధంబులు గాక 
కృతాంజలులై యోగేశ్వరేశ్వరుండైన నారాయణు నిట్లని స్తుతియించె. 202 


ప్రతి : వెండియున్‌= మరియును; రూప+అంతరంబులన్‌+పొందుచున్న= వేర్వేరు రూపాలను పొందుచున్ను సాత్త్విక 
అహంకారంబువలనన్‌= సత్వరూపమైన అహంకారంవలన; మనంబును= మనస్సును; వైకారిక కార్యభూతంబులు+ఐన = 
మార్పునకు మూలకారణములైన; దేవతాగణంబులును= వేల్పుల సముదాయాలును; సంభవించెన్‌= ఏర్పడెను; ఇంద్రియ+ 
అధిష్రాతలు+ఐన = ఇంద్రియాలకు అధిపతులైన; వానివలనన్‌= ఆ దేవతలవలన; శబ్దంబు= శబ్దము; పూర్వంబునన్‌+ 
ప్రకాశంబు +అగుటన్‌ +చేసి= ముందుగా అభివ్యక్తమగుటచేత; జ్ఞాన +ఇంద్రియంబులు+ఐన = జ్ఞానేంద్రియములనబడు; 
త్వక్‌ +చక్షుస్‌+శోత్ర జిహ్వా ఘ్రాణంబులును= చర్మము, కన్ను, చెవి, నాలుక, ముక్కు కర్మ+ఇంద్రియంబులైన = 
కర్మేంద్రియములు అను పేరుగల; వాక్‌+పాణి పాద పాయు+ఉపస్థములును = నోరు, చేయి, కాలు, గుదము, 
జననేంద్రియము; తైజస +అహంకారంబువలనన్‌= తైజసము అను పేరుగల అహంకారమునుండి; ఉత్పన్నంబులు +అయ్యెన్‌= 
పుట్టినవి; తామస+అహంకారంబువలనన్‌= తామసము అను పేరుగల అహంకారమునుండి; శబ్బస్పర్భరూపరసగంధుబులు= 
శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము; ఉదయించెన్‌= పుట్టినవి; అందున్‌= వాటిలో; శబ్దంబు = శబ్దము; నిజగుణంబు+ 


86 శ్రీమహాభాగవతము 


ఐన= తన గుణమైన; శబ్బంబువలనన్‌= శబ్బమునుండి; ఆకాశంబున్‌+పుట్టించెన్‌= నింగిని పుట్టించెను గగనంబు= 
ఆకాశము; కాల మాయ+అంశ యోగంబునన్‌= కాలమాయయొక్క అంశయోగముతో; పుండరీక +అక్షు= నారాయణుని; 
నిరీక్షణంబునన్‌= చూచుటచేత; స్పర్శతత్‌+మాత్రంబువలనన్‌= స్పర్శ అనెడి తన్నాత్రచేత; వాయువున్‌+ కలిగించెన్‌= 
గాలిని పుట్టించెను; పవనుండు= వాయువు; నభోబలంబునన్‌= ఆకాశబలంతో; రూపతన్నాత్రంబువలనన్‌= రూపము 
అనెడి తన్న్మాత్రవలన; లోకలోచనంబు+ఐన = ప్రపంచానికి కన్ను అయిన; తేజంబున్‌+ఉత్పాదించెన్‌= కాంతిని పుట్టించెను; 
తేజంబు= ఆ కాంతి; కాల మాయాంశ యోగంబునన్‌= కాలమాయయొక్క అంశచేత; ఉత్తమశ్లోకుని విలోకంబునన్‌= 
నారాయణుని దృష్టిచేత; పవమానయుక్తంబు +అగుచున్‌= వాయువుతో కూడినదై; రసతన్మాత్రంబువలనన్‌= రసము అనెడి 
తన్మాత్రవలన; అంబువులన్‌ +పుట్టించెన్‌= నీటిని పుట్టించెను; సలిలంబు= ఆ నీరు; కాలమాయాంశయోగంబునన్‌= 
కాలమాయయొక్క అంశయోగంతో; పరమేశ్వర +అనుగ్రహంబు+కలిగి= నారాయణుని అనుగ్రహంతో; తేజోయుక్తంబైన = 
కాంతితో కూడిన; గంధగుణంబువలనన్‌= గంధమనెడి గుణముతో; పృథివిన్‌+కలిగించెన్‌= భూమిని పుట్టించెను; అందున్‌= 
ఆ పంచభూతాలలో; గగనంబునకున్‌ +శబ్దంబును = ఆకాశానికి శబ్దము; వాయువునకున్‌+ శబ్బస్పర్శంబులును = గాలికి 
శబ్దస్పర్భలు; తేజంబునకున్‌= అగ్నికి; శబ్బస్పర్భరూపంబులును = శబ్దము, స్పర్శ, రూపము; సలిలంబునకున్‌= నీటికి; శబ్ద, 
స్పర్శ, రూప, రసంబులును= శబ్దము, స్పర్శ, రూపము, రసము అనేవి; పృథివికిన్‌= భూమికి; శబ్దస్పర్టరూపరసగంధంబులును = 
శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధమును; గుణంబులు +ఐ +ఉందున్‌= గుణములుగా ఉంటాయి; కాలమాయాంశ 
లింగంబులు+కలిగి= కాలమాయయొక్క అంశకు చెందిన గుర్తులు కలిగి మహత్‌+ఆది+అభిమానంబును +ఒందిన = 
మహత్తు మొదలగు తత్ప్వాలై అభిమానాన్ని పొందిన; దేవతలు = వేల్పులు; విష్ణుకళాకలితులు +అగుదురు = నారాయణుని 
అంశతో కూడినవారగుదురు; అట్టి= అటువంటి; మహత్‌+ఆది తత్త్వంబులు= మహత్తు మొదలగు తత్త్వాలు; 
ఐక్యంబు+చాలమిన్‌= ఒకటిగా కలియలేక; ప్రపంచంబులు + కల్పింపన్‌= జగత్తులను సృష్టించుటకు; సమర్థంబులు+కాక= 
శక్తిలేక; కృత +అంజలులు +ఐ= నమస్మరించినవారై (దేవతలు); యోగ +ఈశ్వర +ఈశ్వరుండు +ఐన = యోగేశ్వరులకే 
ప్రభువైన; నారాయణున్‌= శ్రీహరిని; ఇట్లు+అని; స్తుతియించిరి= ఈ విధంగా సోత్రం చేశారు. 


తా : సాత్తికాహంకారం రూపాంతరాన్ని పొంది మనస్సు, దేవతాగణాలు సంభవించాయి. ఇంద్రియాలకు అధిష్టాతలైన 
ఆ దేవతాగణాలనుండి శబ్దం పుట్టింది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు తైజసాహంకారంనుండి పుట్టాయి. 
తామసాహంకారంనుండి శబ్దస్పర్భరూపరసగంధాలు పుట్టాయి. శబ్దంనుండి ఆకాశం పుట్టింది. కాలమాయాంశయోగంతో 
శ్రీహరి దృష్టితో స్పర్శ అనే తన్నాత్రనుండి వాయువు పుట్టింది. వాయువు ఆకాశబలంద్వారా తేజస్సును పుట్టించింది. 
తేజస్సు వాయువును కలుపుకొని నీటిని పుట్టించింది. నీరు భూమిని పుట్టించింది. ఆకాశానికి శబ్దం, వాయువునకు 
శబ్ద్బస్పర్శలు, తేజస్సునకు శబ్ద్బస్పర్భరూపాలు, జలానికి శబ్దస్పర్శరూపరసాలు, భూమికి శబ్ద్బస్పరరూపరసగంధాలు గుణాలుగా 
ఉంటాయి. ఆ యా గుణాలకు అధిష్టానదేవతలందరూ విష్ణుదేవుని కళలే. అయినా వారంతా వేరువేరుగా ఉండడంచేత 
ప్రపంచాన్ని సృష్టించే శక్తి లేక శ్రీమహావిష్ణువును నమస్కరిస్తూ ఇలా స్తుతించారు. 


దండకము 


శ్రీనాథనాథా! జగన్నాథ! నమైకరక్షా! విపక్షక్షమాభృత్సహస్రాక్ష! నీరెజపత్రేక్షణా! దేవదేవా! భవ 
ద్దాసవర్గోపతాపంబులం బాపంగా నోపు దివ్యాతపత్రంబు నాంబొల్పు యుష్మత్పదాంభోజ మూలంబు 


తృతీయస్కంధము 8/7 


పుణ్యాలవాలంబుగాం బొంది యోగీంద్రు లుద్దామ సంసార తాపంబులం బోవంగా మీటి వర్తింతురో 
తండ్రి! యీశా! సమస్తాఘ నిర్జాశ! యీ విశ్వమందెల్ల జీవుల్‌ భవోద(గ్ర దుర్వార తాపత్రయాఖీల దావాగ్నిచేం 
(గ్రాంగి దుఃఖాబ్ధిలోం దోంగి యే కర్మమున్‌ ధర్మముం బొందంగా లేక సంసారచ(క్రంబునందుం 
బరిభ్రామ్యమాణాత్ములై యుందు ర మ్మూఢచేతస్కులం జెప్పంగా నేల యో దేవ! విజ్ఞాన దీపాంకురంబైన నీ 
పాదపంకేరుహచ్చ్భాయం బ్రాపింతు మబ్బాక్ష! సన్మానిసంఘంబు లైకాంతిక స్వాంతతం బేర్చి దుర్దాంత 
పాపౌఘనిర్జాశకాంబుప్రవాహాభ్ర గంగా నివాసంబు గా నొప్పు నీ పాదయుగ్మంబు యుష్మన్ముఖాంభోజ 
నీడోద్గతం బైన వేదాండజ డ్రేణిచేతన్‌ గవేషించి సంప్రాప్తలై యుందు; రో నాథ! వైరాగ్యశక్తిస్ఫుట జ్ఞాన 
బోధాత్ము లైనట్టి ధీరోత్తముల్‌ నిత్య నైర్మల్య భవ్యాంతరంగంబులం దే పరంజ్యోతి పాదాబ్ద పీఠంబు గీలించి 
కైవల్య సంప్రాప్తులై రట్టి నిర్వాణమూర్తిం బ్రశంసింతు; మింద్రాది వంద్యా! ముకుందా! సమస్తంబుం గల్పింపం 
బాలింపం దూలింపంగాం; బెక్కు దివ్యావతారంబులం బొందు నీ పాద పంకేరుహ ధ్యానపారీణ సుస్వాంతులై 
యొప్పు భక్తాళికిన్‌ మోక్షదం బైన మీ పాద కంజాతముల్‌ గొల్లు; మీశా! రమాధీశ! పుత్రాంగనా మిత్ర 
సంబంధ బంధంబులం జెంది నిత్యంబు దుష్ట (క్రియా లోలురై దేహగేహంబుం దోలి వర్తించు దుర్మానవ 
(శ్రేణులం దంతరాత్ముండవై యుండియున్‌ దూరమై తోంచునీ పాదపద్మంబు లర్చింతు; మో దేవ! 
బాహ్యేంద్రియ వ్యాప్తి నుద్వత్తులైనట్టి మూఢాత్ము లధ్యాత్మ తత్త్వ ప్రభావాధ్యులై నీ పదాబ్దాత విన్యాస లక్ష్మీ 
కళావాసముం గన్న యయ్యుత్తమశ్లోకులం గానంగాం జాల; రప్పుణ్యులా దుష్టులం జూడంగా నొల్ల 
రంభోధిరాట్కన్యకాకాంత! వేదాంత శుద్ధాంత సిద్ధాంతమై యొప్పు నీ సత్మథాపార చంచత్సుధాసారపూరంబులం 
గ్రోలి, సౌభ్యోన్నతిన్‌ సోలి, ధీయుక్తులై వ్రాలి, తాపంబులం దోలి, మోదంబులం దేలి, సంపన్నులై మన్న 
నిత్యప్రపన్నుల్‌ మహోత్మంఠతం బేర్చి వైకుంఠ ధామంబు నల్పక్రియాలోలురై కాంతు; రద్దివ్యవాసైక సంప్రాప్తికిం 
గోరుచున్నార; మో దేవ! వైరాగ్యవిజ్ఞాన బోధాత్మ యోగక్రియారూఢి నంతర్చహిర్వాప్తిం జాలించి 
శుద్ధాంతరంగంబు గావించి హృత్పద్మవాసుండవై చిన్మయాకారమై యున్న నీ యున్న తానంత తేజో 
విలాసోల్లన న్మూర్తిం జిత్తంబులం జేర్చి యానంద లోలాత్మతం బొల్చు యోగీశ్వర (శ్రేణికిం 
దావకీనానుకంపానులబ్ధిస్ఫుటజ్ఞానముం గల్గుటం జేసి యూయాసముం జెంద; దో దేవతాచక్రవర్తీ! 
సదానందమూర్తీ! జగద్గీతకీర్తీ! లసద్భూతవర్తి! భవద్దాసులైనట్టి మమ్మున్‌ జగత్మల్పనాసక్త చిత్తుండవై నీవు 
తైగుణ్యవిస్ఫూర్తిం బుట్టించినం బుట్టుటే కాకనీ భవ్యలీలానుమేయంబుగా సృష్టినిర్ధాణముం చేయనే 
మెంతవారౌదు? మీ శక్తి యుక్తిన్‌ భవత్పూజ గావింతు; మట్లుండె నీ సత్మళాజాతులై నట్టి మమ్మెన్నంగా 
నేల? యధ్యాత్మతత్వంబ వన్నం బరంజ్యోతి వన్నం బ్రపంచంబ వన్న న్నధివ్థాతవన్నన్‌ సదాసాక్షి వన్నన్‌ 
గుణాతీత! నీవే కదా పద్మపత్రాక్ష సత్వాదితైగుణ్య మూలంబు నా నొప్పు మాయా గుణంబందు నుద్యన్మహా 
తత్వ మైనట్టి స్ప్‌ వీర్యముం బెట్టుటం జేసి నీ వింతకుం గారణం బౌదు! వాయాయి కాలంబుల న్నీకు 
సౌఖ్యంబు లేమెట్లు గావింతు? మే రీతి నన్నంబు భక్షింతు? మెబ్భంగి వర్తింతు? మే నిల్మడన్నుందు? మీ 


88 శ్రీమహాభాగవతము 


జీవలోకంబె యాధారమై యుండి భోగంబులం బొందుచు న్నున్న యి క్కార్యసంధానులై నట్టి మాకుం 
జగత్కల్పనా శక్తికిన్‌ దేవ! నీ శక్తిం దోడ్పాటు గావించి, విజ్ఞానముం జూపి, కారుణ్య సంధాయివై మమ్ము 
రక్షింపు లక్ష్మీమనఃపల్వలక్రోడ! యోగీంద్ర చేతస్సరోహంస! దేవాదిదేవా! నమస్తే నమస్తే నమః. 208 


ప్రతి : శ్రీనాథనాథా!= ప్రభువైన లక్ష్మీపతీ!; జగన్నాథ! = విశ్వపతీ!; నమ+ఏకరక్షా! = ఆశితులను రక్షించేవాడా!; విపక్ష 
క్షమాభృత్‌+సహసస్రాక్ష! = శత్రువులనే పర్వతాలపాలిటి ఇంద్రుడా!; నీరేజపత్ర+ఈక్షణా! = తామర రేకులవంటి కన్నులు 
కలవాడా!; దేవదేవా!= దేవతలకే దేవుడవైనవాడా!; భవత్‌+దాసవర్గ+ఉపతాపంబులన్‌= నీ దాసవర్గానికి చెందిన 
సంసారతాపాలను; పాపంగాన్‌+ఓపు= పోగొట్టజాలిన; దివ్య+ఆతపత్రంబు నాన్‌= గొప్ప గొడుగనునట్లుగా, పొల్చు= 
ఒప్పు; యుష్మత్‌+పద+అంభోజ = నీ పాదపద్మాల; మూలంబు= మొదలు; పుణ్య+ఆలవాలంబుగాన్‌ = పుణ్యములకు 
పాదుగ్గా? పొంది= గ్రహించి; యోగి+ఇంద్రులు= ముని్రేష్టులు; ఉద్దామసంసారతాపంబులన్‌= ఘోరమైన సాంసారిక 
తాపాలను; పోవంగాన్‌+మీటి= పోవునట్లుగా గెంటి; వర్తింతురు+ఓ తండ్రి!= మసలుకొంటారు తండ్రీ!; ఈశా= ప్రభూ!; 
సమస్త+అఘ నిర్జాశ!= అన్ని పాపాలను నశింపజేయువాడా!; ఈ విశ్వమందున్‌+ఎల్లన్‌= ఈ ప్రపంచమందంతటను; 
జీవుల్‌= ప్రాణులు; భవ= సంసారసంబంధమైన; ఉద[గ్ర= తీవ్రమైన; దుర్వార= వారింప శక్యముకాని; తాపత్రయ= 
అధిభౌతిక, ఆధ్యాత్మిక, ఆధిదైవికములను మూడు తాపాలనే; ఆభీల దావ+అగ్నిచేన్‌= భయంకరమైన అడవులను కూడా 
కాల్చే తీవ్రాగ్నితో; క్రాంగి= తపించిపోయి; దుఃఖ +అబ్ధిలోన్‌ +తోంగి= శోకమనే సముద్రంలో మునిగి; ఏ 
కర్మమున్‌ +ధర్మమున్‌= ఖ్‌ కర్మనుగాని, ధర్మాన్ని గాని; పొందంగాన్‌లేక= సాధించలేక; సంసార చక్రంబునందున్‌= జనన 
మరణరూప చక్రములో; పరిభ్రామ్యమాణ +ఆత్ములై= తిరుగుచున్న మనస్సు కలవారై ఉందురు = ప్రవర్తిస్తుంటారు; ఓ 
దేవ!= ఓ ప్రభూ!; ఆ+మూఢచేతస్ములన్‌= అటువంటి మూర్ధమైన మనస్సు కలవారిని గూర్చి; చెప్పంగాన్‌+ఏల= 
చెప్పేదేముంటుంది; విజ్ఞాన దీప+అంకురంబు+ఐన = విజ్ఞానమనే దీపపు మొలకైన; నీ పాదపంకేరుహ+ఛాయన్‌= నీ 
పాదపద్మాల నీడను; 'ప్రాపింతుము= పొందెదము; అబ్బ +అక్ష= పద్మనే(త్రుడా!; సత్‌ +మౌనిసంవుంబులు = 
గొప్పమునిబృ్బందాలు; ఐకాంతిక స్వాంతతన్‌+పేర్చి= మనస్సును ఏకాగ్రపరచుకొని; దుర్ధాంత= అణపనలవికాని; 
పాప+ఓఘ= పాపపరంపరను; నిర్దాశక = నశింపజేయు; అంబుప్రవాహ= నీటి ప్రవాహము కల; అభగంగా 
నివాసంబుగాన్‌ +ఒప్పు = మిన్నటికి నివాసముగానుండు; నీ పాదయుగ్మంబున్‌ = నీ చరణ సరోజాలజంటను; 
యుష్మత్‌+ముఖ+అంభోజ, నీడ+ఉద్దతంబు+ఐన = మ ముఖపద్మమనే పక్షిగూటిలో పుట్టిన; వేద+అందజ ్రేణిచేతన్‌ = 
వేదములనే పక్షులగుంపుతో; గవేషించి= వెదకి; సంప్రాప్పలై+ఉందురు= బాగుగా పొందుతుంటారు; ఓ నాథ!= ఓ 
ప్రభూ!) వైరాగ్యశక్తి స్ఫుటజ్ఞానబోధ +ఆత్ములు +ఐనట్టి= వైరాగ్యముచే, శక్తిచే ఏర్పడిన స్పష్టమైన జ్ఞానంతో వికసితాత్ములైన; 
ధీర+ఉత్తముల్‌= దేనికీ చలించనివారిలో న్రేష్టులు; నిత్య నైర్మల్య భవ్య+ అంతరంగంబులందున్‌= నిత్యమూ స్వచ్చముగా 
ఉందే గొప్ప మనస్సులయందు; ఏ పరంజ్యోతి పాద+అబ్ద్బపీఠంబున్‌+కీలించి= పరమాత్మవైన ఏ స్త్‌ పాదపద్మాల పీఠాన్ని 
ఏర్పరచి; కైవల్య సంప్రాప్తలు+ఐరి= మోక్షాన్ని పొందారో; అట్టి నిర్వాణమూర్తిన్‌= అలాంటి రూపుకట్టిన ముక్తిని; 
ప్రశంసింతుము= స్తుతించెదము; ఇంద్ర+ఆదివంద్వా! = ఇంద్రాది దేవతలచే నమస్మరింపబదేవాడా!; ముకుందా! = 
మోక్ష్మప్రదాతా!; సమస్తంబున్‌= సర్వజగత్తును; కల్పింపన్‌ +పాలింపన్‌ +తూలింపన్‌ +కాన్‌ = పుట్టించి, పోషించి, 
నశింపజీయుటకు; పెక్కు దివ్య+అవతారంబులన్‌+పొందు= ఎన్నో దివ్యావతారాలను స్వీకరించు; నీ పాదపంకేరుహ= నీ 
పాదపద్మాలను; ధ్యానపారీణ సుస్వాంతులై= ధ్యానించుటలో లగ్నమైన మనస్సు కలవారై; ఒప్పు+భక్త+ ఆళికిన్‌= ప్రవర్తించు 


తృతీయస్కంధము 89 


భక్తసముదాయానికి; మోక్షదంబు+ఐన= ముక్తిని ప్రసాదించు; మీ పాదకంజాతముల్‌+కొల్తుము= మీ పాదపద్మాలను 
సేవిస్తాము; ఈశా! రమా+అధీశ! = ప్రభూ! లక్ష్మీపతీ!; పుత్ర+అంగనా మిత్ర సంబంధ బంధంబులన్‌= కుమారుల, ప్తీల, 
స్నేహితుల సంబంధాలనే బంధాలను; చెంది= పొంది; నిత్యంబు దుష్టక్రియా లోలురు+ఐ= ఎల్లప్పుడూ పాడుపనులయందే 
ఆసక్తికలవారై; దేహగేహంబు+అందు= శరీరాలనే గృహాలలో; ఓలిన్‌+వర్తించు= క్రమముగా ప్రవర్తించే; 
దుర్మానవశ్రేణులందున్‌= కుత్సిత మానవుల బృందాలలో; అంతరాత్ముండవు +ఐ+ఉందియున్‌= అంతరాత్మగా ఉండి 
కూడ్యా దూరమై తోంచు= దూరంగా కనుపట్టే; నీ పాదపద్మంబులు +అర్చింతుము= నీయొక్క చరణసరోజాలను సేవిస్తాము; 
ఓ దేవ!= ఓ భగవానుడా!; బాహ్య+ఇంద్రియవ్వాప్తిన్‌= వెలుపలి ఇంద్రియాల వ్యాప్తిలో; ఉద్వృత్తులు +ఐనట్టి= ఎక్కువగా 
ప్రవర్తించే; మూఢ+ఆత్ములు= అజ్ఞానులు; అధ్యాత్మతత్త ప్రభావ +ఆధ్యులు+ఐ = వేదాంతజ్ఞాన ప్రభావంతో ప్రకాశించేవార్రె; 
నీ పద+అబ్దాత, విన్యాస, లక్ష్మీకళా+ఆవాసమున్‌+కన్న= నీ పాదపద్మాల విన్యాసమనే లక్ష్మీకళానిలయాన్ని గాంచిన; 
ఆ+ఉత్తమశ్లోకులన్‌= ఆ పుణ్యమూర్తులను; కానన్‌+కాన్‌+చాలరు= చూడలేరు; ఆ+పుణ్యులు= నీ పాదపద్మాలను 
దర్శించగలిగిన పుణ్యమూర్తులు; ఆ దుష్టులన్‌= ఇంద్రియలోలురై ప్రవర్తించే చెడ్డవారిని; చూడంగాన్‌+ఒల్లరు= చూచుటకేని 
ఇష్టపడరు; అంభోధిరాట్‌+కన్యకా కాంత! = సముద్రతనయయైైన లక్ష్మికి నాథుడా!; వెదాంత శుద్దాంత సిద్దాంతము +ఐ+ఒప్పు= 
వేదాంతమనే అంతఃపురానికి స్థిరమైన పక్షమై ఉండు; స్‌ సత్మథా+అపార చంచత్‌+సుధాసారపూరంబులన్‌= నీ గొప్పకథలనే 
మిక్కిలి చలించే అమృతవర్న (ప్రవాహాలను; క్రోలి= ఆస్వాదించి; సౌఖ్య+ఉన్నతిన్‌, సోలి= ఉన్నతమైన సుఖంతో పరవశించి; 
ధీయుక్తులు+ఐ వ్రాలి= జ్ఞానంతో కూడినవారై అతిశయించి; తాపంబులన్‌+తోలి= తాపత్రయాన్ని ఆవలకు గెంటి; 
మోదంబులన్‌+తేలి= ఆనందాలలో తేలియాడి; సంపన్నులై మన్న= జ్ఞానసంపదతో బ్రతికిన; నిత్యప్రపన్నుల్‌= నిత్యమూ 
శరణాగతులుగా ఉండేవారు; మహా+ఉత్మంఠతన్‌+పేర్చి= మిక్కిలి ఉత్సుకతను పొంది; వైకుంఠధామంబును = వైకుంఠప్రదేశాన్ని; 
అల్బక్రియాలోలురు+ఐ= కొద్దిపాటి ప్రయత్నంలోనే ఆసక్తి కలవార్రె; కాంతురు= దర్శిస్తారో), ఆ+దివ్యవాస+ఏక, సుప్రాప్తికిన్‌= 
అటువంటి ఒకే ఒక దివ్యమైనచోట నివాసాన్ని పొందడం; కోరుచున్నారము= ఆశిస్తున్నాము; ఓ దేవ= ఓ భగవంతుడా!; 
వైరాగ్య= దేనియందును ఆసక్తిలకయుండుట చేతను; విజ్ఞాన= వేదాంత జ్ఞానము చేతను; బోధ= ఏర్పడిన తెలివితో; 
ఆత్మయోగక్రియా+ఆరూధిన్‌= ఆత్మయోగమనే కృత్యముయొక్క నైపుణ్యముచేత; అంతర్‌+బహిర్‌+వ్యాప్తిన్‌= లోపల బయట 
ఉందుటను; చాలించి= నిలిపి; శుద్ధ+అంతరంగంబు+కావించి= పవిత్రమైన మనస్సును ఏర్పరచి; పహృూద్‌+పద్మవాసుందవు+ఐ+ 
ఉన్న హృదయ పద్మంలో నివసించినవాడవై; చిత్‌+మయ+ఆకారమై +ఉన్నా జ్ఞానమయమైన ఆకారం కలిగి ఉన్న నీ= 
నీయొక్క ఉన్నత= మిక్కిలి గొప్పదైన; అనంత = అంతములేని; తేజస్‌= కాంతియొక్క విలాస= క్రీడచేత; ఉల్లసత్‌+మూర్తిన్‌= 
ప్రకాశించు ఆకారముతోనున్న నిన్ను చిత్తంబులన్‌+చేర్చి=ః మనసులలో నిలిపి ఆనంద లోల+ఆత్మతన్‌ +పొల్చు= 
ఆనందమునకు వశమైన ఆత్మ కలిగినవారుగా ఒప్పు; యోగి+ఈశ్వర శ్రేణికిన్‌= ముని్రేష్టుల బృందమునకు; తావకీన+ 
అనుకంపా+అనులబ్టిన్‌= నీ దయ లభించుటచేత; స్ఫుటజ్ఞానమున్‌= నిస్సంశయ జ్ఞానము; కల్గుటన్‌+చేసి= ఏర్పడుటచేత; 
ఆయాసమున్‌+చెందదు= (ఆ ముని బృందము) ఎటువంటి శ్రమను పొందదు; ఓ దేవతా చక్రవర్తీ!= దేవతలకే 
చక్రవర్తివైన ఓ శ్రీహరీ! సదా+ ఆనందమూర్తి= నిత్యానందస్వరూపా!; జగత్‌ +గీతకీర్తీ!= ప్రపంచముచే గానము చేయబడే 
క్రీర్తకలవాడా!; లసత్‌+భూతవర్తీ= ప్రకాశించే అన్నిప్రాణులయందును ఉండువాడా!; భవత్‌+దాసులు+ఐనట్టి మమ్మున్‌ = 
తమ సేవకులమైన మమ్ము; జగత్‌+కల్పనా+ఆసక్త చిత్తుండవు+ఐ= ప్రపంచాన్ని సృష్టించు టయందు లగ్నమైన మనసు 
కలవాడవై; నీవు= కేశవుడవైన నీవు; తైగుణ్యవిస్ఫూర్తిన్‌= సత్త్వ్వరజస్తమోగుణాల స్ఫురణతో; పుట్టించినన్‌+పుట్టుటే కాక= 
పుట్టిస్తే పుట్టడమే తప్ప; నీ భవ్యలీలా+అనుమేయంబుగాన్‌= నీ గొప్ప లీలలచేత ఊహింపదగినదానినిగా; సృష్టి నిర్మాణమున్‌+ 


90 శ్రీమహాభాగవతము 


చేయన్‌= జగత్తును సృష్టించుటకు; ఏము +ఎంతవారు+బెదుము = మేమెంతవారమవుతాము; ఈ శక్తియుక్తిన్‌= మాకున్న 
ఈ శక్తియుక్తులతో; భవత్‌ +పూజ+కావింతుము= తమను సేవించుకొందుము; అట్లు +ఉందెన్‌= అది అలా ఉండగా; నీ 
సత్‌+కళాజాతులు+ఐనట్టి= స్‌ గొప్ప కళనుండి పుట్టినట్టి; మమ్ము+ఎన్నన్‌+కానేల= మమ్మల్ని గణించుట ఎందుకు; 
అధ్యాత్మతత్త్వ్రంబవు +అన్నన్‌= ఆధ్యాత్మిక తత్వానివి అన్నా పరంజ్యోతివి+అన్నన్‌= ఒకే ఒక్క వెలుగువు అన్నాా 
ప్రపంచంబవు+అన్నన్‌= నీవే ఈ జగత్తువు అన్నా అధిష్టాతవు+అన్నన్‌= నీవే అధినాయకుడివి అన్నా సదాసాక్షివి+అన్నన్‌= 
సర్వకార్యాలకు నీవే సాక్షివి అన్నా గుణాతీత! = త్రిగుణాలకు అతీతుడవైన శ్రీహరీ!; నీవే కదా!= అన్నీ నీవే కదా!; 
పద్మపత్రాక్ష! = సరోజాక్షా!; సత్వాది (ైగుణ్యమూలంబునాన్‌= సత్వరజస్తమోగుణాల మూలమనగా; ఒప్పు= ప్రకాశించు; 
మాయాగుణంబు +అందున్‌= మాయ అనే గుణంలో; ఉద్యత్‌+మహాతత్త్వము +ఐనట్టి= ప్రకాశించే మహాతత్త్వమైన; నీ 
వీర్యమున్‌+పెట్టుటన్‌+చేసి= నీ ఓజస్సును నింపుటచే; నీవు +ఇంతకున్‌ +కారణంబు+బెదువు = ఈ సమస్త జగత్తునకూ 
నీవే కారణమవుతావు; ఆయాయి కాలంబులన్‌= ఆయా కాలాలలో; నీకు; ఏము= మేము; సౌఖ్యంబులు= సుఖాలను; 
ఎట్లు= ఏ విధంగా; కావింతుము= చేయగలము; ఏ రీతిన్‌= ఏ విధంగా; అన్నంబు= ఆహారము; భక్షింతుము= 
తినగలము; ఏ+భంగిన్‌+వర్తింతుము= ఎలా ప్రవర్తిస్తాము; ఏ నిల్మడన్‌+ఉందుము= ఏ ఉనికితో ఉంటాము; ఈ 
జీవలోకంబు+ఎ= ఈ ప్రాణిలోకమే; ఆధారమై+ఉండి= మూలమై ఉండి; భోగంబులున్‌+పొందుచున్‌ +ఉన్న= 
సుఖాలనుభవిస్తున్న; ఈ+కార్యసంధానులు +ఐనట్టి= సృష్టి పనికి పూనుకోవలసివచ్చిన; మాకున్‌= మా అందరికీ; జగత్‌+కల్పనా 
శక్తికిన్‌= విశ్వాన్ని సృష్టించే సామర్దానికి; దేవ!= ప్రభూ!) నీ శక్తిన్‌+తోడ్చాటు +కావించి= నీ సామర్ధాన్ని జతకూర్చి; 
విజ్ఞానమున్‌+చూపి= వివేకాన్ని ప్రసాదించి; కారుణ్యసంధాయివి+ఐ= దయను ప్రసరించినవాడవై; మమ్ము రక్షింపు= 
మమ్మల్ని రక్షించు; లక్ష్మీమనస్‌ +పల్వలక్రోడ! = శ్రీదేవి మనసనే నీటిపడియలో విహరించే వరాహస్వామీ!; యోగి+ఇంద్ర 
చేతస్‌+సరస్‌+హంస!= మునీంద్రుల మానస సరోవరంలో విహరించే హంసమా!; దేవ+ఆదిదేవా!= దేవతలకెల్ల 
ఆదిదేవుడవైనవాడా!; నమః+తే నమః+తే నమః= నీకు నమస్కారము, నీకు నమస్కారము, నమస్కారము. 


తా : ఓ శ్రీవల్లభా! భువననాయకా! ఆథశ్రితరక్షకా! శత్రుపర్వతాలను కూల్చే ఇంద్రా! పద్మనేత్రా! దేవదేవా! నీ దాసుల 
తాపాన్ని పోగొట్టె గొడుగువంటి నీ పాదపద్మాలను ఆశ్రయించి, యోగీంద్రులు సంసారతాపాలనుండి విముక్తులవుతారు. 
సమస్త పాపాలను నశింపజేసేవాడవు. ఈ ప్రపంచంలోని జీవులు సంసారమనే భయంకర దావాగ్నిలో పడి మాడిపోతూ 
మంచికర్మలుగాని, మంచి ధర్మాచరణంగాని లేక సంసారచక్రంలోనే పడి తిరుగుతుంటారు. జ్ఞానజ్యోతితో అజ్ఞానాంధకారాన్ని 
పారద్రోలే నీ పాదపద్మాలనే ఆశ్రయిస్తాం. సకలపాపాలను కడిగివేసే గంగకు నీ పాదాల జంట పుట్టినిల్లు. నీ ముఖమనే 
గూటినుండి బయలువెడలిన పక్షులవంటివి వేదాలు. సన్మునులు వేదాలద్వారా వెదకి నీ పాదాలను పట్టుకొంటారు. 
వైరాగ్యంతో జ్ఞానంతో ధీరులైనవారు నిర్మలమైన మనసులందు ఏ మహాజ్యోతిరూపాన్ని నిలుపుకొని కైవల్యాన్ని పొందారో 
అట్టి మోక్షమూర్తివైన నిన్ను ప్రశంసిస్తాం. సృష్టి స్థితి లయాలను గావించేందుకు ఎన్నో అవతారాలను ధరించి, ధ్యానించువారికి 
మోక్షాన్ని ప్రసాదించే నీ పాదాలనే ఆశ్రయిస్తాం. నిత్యం పుత్రమిత్రకళత్రాది బంధాలలోనే మునిగి, చెడ్డపనులు చేస్తూందేవారి 
అంతరంగాలలో ఉండికూడా దూరంగా తోచే నీ పాదపద్మాలను అర్చిస్తాము. ఇంద్రియలోలురు వేదాంతజ్ఞానులైన నీ 
పాదార్చకుల గొప్పతనాన్ని గ్రహించలేరు. అటువంటి దుష్టులను నీ భక్తులు చూచేందుకుకూడా ఇష్టపడరు. వేదాంతానికే 
అంతఃపురంవంటి నీ కథామృతాన్ని ఆస్వాదించినవారు ఎంతో సౌఖ్యాన్ని పొందుతారు. సులభంగా వైకుంఠాన్ని పొందుతారు. 
అటువంటి స్థితిని మేము కోరుకొంటున్నాము. నీ అనుగ్రహంవలన లభించిన ఆత్మజ్ఞానం కలవారు ఎటువంటి బాధలను 
పొందరు. నీవు పుట్టిస్తే ఈ ప్రపంచం పుడుతుంది తప్ప సృష్టినిర్మాణం చేయడానికి మేమెంతవారం? ఏదో నిన్న అర్చించుకొంటూ 


తృతీయస్కంధము 091 


కాలం గడిపేవారమే తప్ప న్స్‌ కళయొక్క అంశనుండి పుట్టిన మేమేపాటివారం? అధ్యాత్మతత్త్వమన్నాా పరంజ్యోతివన్నా, 
ప్రపంచమన్నా అధివ్రాతవన్నాా సదాసాక్షివన్నా, నీవే కదా. సత్వరజస్తమోగుణాలకు మూలమయిన మాయలో నీ తేజస్సును 
ప్రవేశపెట్టి, ఈ సృష్టికి మూలకారణమయ్యావు. నీకు మేము ఎలాంటి సుఖాలను కలిగించగలము? మా ఆహారమేమిటి? 
మేమెలా ప్రవర్తించాలి? ఎట్టి నిలుకడను కలిగి ఉండాలి. ఈ జీవలోకమే ఆధారంగా భోగాలను పొందుతూ ఇటువంటి 
సృష్టికార్యానికి పూనుకొన్న మాకు జగన్నిర్మాణ విషయంలో నీ తోడ్పాటు కావాలి. తగిన జ్ఞానాన్ని నీవే ప్రసాదించాలి. 
దయామయుడవై మమ్మల్ని రక్షించు. లక్ష్మీదేవి మనస్సనే జలాశయంలో విహరించే మహావరాహమూర్తి! యోగుల మానస 
సరోవరాలలో సంచరించే హంసమా! దేవాదిదేవా! నీకు నమస్మారం. 


సీ, అనినంబ్రసన్నుందై హరి మహదాదుల కన్యోన్యమిత్రత్వ మందకున్న 
కతమున నిఖీలజగత్మల్పనాశక్తి వొాడమ కుండుటందన బుద్ధి నెజింగి 
కైకొని కాలవేగమున నుద్రేకంబు నొందిన ప్రకృతితోంబొంది నిజ బ 
లము నిల్పి తా నురుక్రముండన సప్తవింశతి తత్పములయందు సమత నొక్క 


తే. పరి ప్రవేశించి యా తత్వభవ్యగుణము, నందు జ్యేష్టానురూపంబు లలరం జెంది 
యొకటి నొకటిని గలయక యుండి విశ్వ, రచన మెజుంగని యా తత్వ నిచయమునకు. 204 


ప్రతి : అనినన్‌= ఈ విధంగా స్తోత్రం చేయగా; హరి= శ్రీమవావిష్ణువు; ప్రసన్నుండు+ఐ= దయకలవాదడై మహత్‌+ఆదులకున్‌= 
మహత్తు మొదలగు తత్త్వాలకు; అన్యోన్య మిత్రత్వము= పరస్పర స్నేహము; అందకున్న కతమునన్‌= ఏర్పదకపోవడంచేత; 
నిఖిలజగత్మల్పనాశక్తి= సమస్తప్రపంచ నిర్మాణ సామర్ధ్యము; పొడమక+ఉండుటన్‌= ఏర్పడక ఉండటం; తనబుద్ధిన్‌+ 
ఎలింగి= తన బుద్ధిశక్తితో (గ్రహించి; కైకొని= పూనుకొని; కాలవేగమునన్‌= కాలముయొక్క వేగంతో; ఉదేకంబున్‌+ఒందిన= 
ఉద్రిక్తమైన; ప్రకృతితోన్‌= ప్రకృతిశక్తితో; పొంది= ఏకమై; నిజబలము నిల్పి= తన తేజస్సును ప్రకృతియందు నిక్షేపించి; 
తాను= శ్రీహరి; ఉరుక్రముండు +అనన్‌= మిక్కిలి వేగవంతమైన గమనము కలవాదై; సప్తవింశతి+తత్వములయందున్‌ = 
ఇరువదియేడు తత్త్వములయందును; సమతన్‌= సమానముగా; ఒక్కపరి= ఒకేమారు; ప్రవేశించి= లీనమై; ఆ 
తత్వభవ్యగుణమునందున్‌= ఆ తత్వాల గొప్పగుణమునందు; జ్యేష్టఅనురూపంబులు= పెద్ద, చిన్న రూపాలను; అలరన్‌+ 
చెంది= ఆనందముగా పొంది; ఒకటిన్‌+ఒకటిని= ఒకదానిని మజియొకటి; కలయక+ఉండి= కలియకుండా ఉండి; 
విశ్వరచనము+ఎజుంగని= జగన్నిర్మాణము తెలియని; ఆ తత్వ+నిచయమునకున్‌= ఆ ఇరువది యేడు తత్పాలకును... 


తా : మహత్తు మొదలైన శక్తులన్నీ అలా స్తోత్రం చేయగా శ్రీహరి ప్రసన్నుడయ్యాడు. ఆ శక్తులకు పరస్పర మేళనం 
లేకపోవడం వల్ల జగన్నిర్మాణం కుదరడం లేదని గ్రహించాడు. అపుడు ప్రకృతితో తాను ఒక్కటి అయ్యాడు. తన తేజస్సును 
ఇరువదియేడు తత్పాలలో నిక్షేపించాడు. విడిగా ఉన్న ఆ శక్తులకు ఏకత్వాన్ని కలిగించాడు. 


విశే : పృథివి, జలం, అగ్ని వాయువు, ఆకాశం, గంధం, రసం, రూపం, స్పర్శ, శబ్దం, నేత్రం, నాసిక, శోత్రం, రసన, 
చర్మము, వాక్కు పాణి, పాదము, పాయువు, ఉపస్థ, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, కాలం, ప్రకృతి, మహత్తు, ఇవి 
ఇరవై ఏడు తత్వాలు. మొదటి ఐదు పంచభూతాలు. తరువాతి ఐదు పంచతన్మాత్రలు. తరువాతి ఐదు జ్ఞానేంద్రియాలు. 
తరువాతి ఐదు కర్మేంద్రియాలు. తరువాతి నాలుగు అంతఃకరణచతుష్టయం. కాలం, ప్రకృతి, మహత్తులతో కలిపి మొత్తం 
ఇరువదియేడు తత్వాలు. 


92 శ్రీమహాభాగవతము 


వ. ఇట్లు విశ్వనిర్మాణ నిపుణత్వంబు నెజబుంగం జూపుచు నన్నింటికి నన్యోన్యతం గల్పించి తన 
యనుగ్రహంబునం టబ్రేరితంబై కానంబడి క్రియాసామర్థ్యంబునం జెన్నాందిన తత్ప్వవితానంబు దేవప్రేరితం 
బయి స్వకీయంబు లగు నంశంబులచేతం బుట్టించిన విరాద్విగ్రహంబై తత్వవితతి దమయందుం జెందిన 
పుండరీకాక్షుని కళాంశంబున నొకటి కొకటికి నైక్యంబు వాటిల్లి పరిణతంబై రూపాంతరంబును జెందు;నే 
తత్త్వంబునం జరాచరలోక పుంజంబులు నిండియుండు నా హిరణ్మయంబైన విరాడ్విగ్రహంబు నొందిన 
పురుషుండు సర్వజీవసమేతుండై యుందడె నంత. 205 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; విశ్వనిర్మాణ నిపుణత్వంబున్‌= జగత్‌ సృష్టి నైపుణ్యాన్ని; ఎజుంగన్‌+చూపుచున్‌= తెలిసేలా 
చూపిస్తూ అన్నింటికిన్‌= మహదాది తత్త్వాలకన్నింటికిని; అన్యోన్యతన్‌ +కల్పించి= ఒకదానితో మరొకటి కలియుటను 
నేర్పించి; తన+అనుగ్రహంబునన్‌= తన దయతో; ్రేరితంబు+ఐ= (ప్రైరేపింపబడినదై; కానన్‌+పడి= కనబడి; 
క్రియాసామర్థ్యంబునన్‌= జగన్నిర్మాణ నిపుణతలో; చెన్ను+ఒందిన= ప్రకాశించిన; తత్వవితానంబు= తత్తాల సముదాయము; 
దేవప్రేరితంబు+అయి= భగవంతునిచేత (ప్రేరేపింపబడినడ్రె స్వ్పకీయంబులు +అగు= తమకు సంబంధించిన; అంశంబులచేతన్‌= 
అంశలతో; పుట్టించిన = జనింపజేసిన; విరాట్‌+విగ్రహంబు+ఐ= విరాట్‌ స్వరూపమై; తత్ప్వవితతి= మహదాది 
తత్వసముదాయము; తమయందున్‌+చెందిన= వాటియందు ప్రవేశించిన; పుండరీకాక్షుని కళాంశంబునన్‌= శ్రీహరి 
కళల అంశలో; ఒకటికిన్‌ +ఒకటికిన్‌= ఒకదానికొకటి; ఐక్యంబు వాటిల్లి= ఏకత్వం సిద్ధించి; పరిణతంబు+ఐ = పరిపాకము 
పొందినదై; రూప+అంతరంబును +చెందున్‌= వేరొక రూపాన్ని పొందుతుంది; ఏ తత్త్పంబునన్‌= ఏ మహదాది తత్వంలో; 
చర+అచర లోక పుంజంబులు= న్ధావరజంగమాత్మకమైన జగత్తు నిందియుందున్‌= నిండి ఉంటుందో; ఆ హిరణ్మయంబైన = 
ఆ స్వర్ణ్వమయమైన; విరాట్‌+విగ్రహంబున్‌= ఆ పరాత్పరుని; ఒందిన పురుషుండు= పొందిన పురుషుడు; సర్వజీవసమేతుండు+ 
ఐ= సకలజీవరాసులతోకూడినవాదై; ఉండెన్‌= ఉన్నాడు; అంతన్‌= అటు పిమ్మట... 

తా : అలా ప్రపంచాన్ని ఏర్పరచడంలో ఆ తత్పాలకు శక్తిని కలిగించాడు శ్రీమన్నారాయణుడు. స్వామి (ప్రేరణతో తత్తాలన్నీ 


ఒకదానితో మరొకటి కలిసి మరొక రూపాన్ని ధరిస్తూ అలా విశాలవిశ్వం ఏర్పడింది. ఆ విధంగా ఏర్పడిన జగత్తులోని 
అన్ని జీవరాసులలోనూ తాను అంతర్యామిగా ఉన్నాడు స్వామి. 


క. జలములలోపల నిమ్ముల, జలరుహజాతాండమందు సాహస్రాబ్దం 

బులు నిలిచెం గార్యరూపా, కలితంబగు నవ్విరాట్సుగర్భము వరుసన్‌. 206 
ప్రతి : జలములలోపలన్‌= నీళ్లల్లో ఉన్న జలరుహజాత+అండమందున్‌= బ్రహ్మాండములో; ఇమ్ములన్‌= పొందికగా; 
కార్యరూప+ఆకలితంబు +అగు= సృష్టిరచనా క్రియాశీలుడైన; ఆ+విరాట్‌+సుగర్భము= ఆ విరాట్‌ పురుషుడు; వరుసన్‌= 
క్రమముగా; సాహస్ర+అబ్బంబులు= వేయి సంవత్సరాలు; నిలిచెన్‌= ఉండిపోయాడు. 
తా : విశ్వమంతా జలమయంగా ఉంది. అందులోనే అంతర్లీనమై బ్రహ్మాండం ఉంది. అందులో వేయి సంవత్సరాలు 
శ్రీమన్నారాయణుడు ఉండి బాహ్యప్రపంచాన్ని సృష్టించాడు. 
తే. దైవకర్మాత్మ శక్తి వితానములను, దగిలి తనచేతందనుందాన దైవశక్తి 

యగుచు వెలుంగొందుచును బకారాంతరమునం, దనువు వితతంబు గాని చైతన్య మొంది. 207 


తృతీయస్కంధము 93 


ప్రతి : దైవ= దైవము; కర్మ= కర్మము; ఆత్మ= ఆత్మ శక్తివితానములను= అనే శక్తిసముదాయములతో; తగిలి= కూడుకొని; 
తనచేతన్‌= తనవల్లనే; తనున్‌+తాను+అ= తనకు తానుగానే; దైవశక్తి +అగుచున్‌= దైవశక్తియై; వెలుంగు +ఒందుచున్‌= 
ప్రకాశిస్తూ ప్రకార+అంతరమునన్‌= కల్పాంతంలో; తనువు= శరీరము; వితతంబు+కాని= విస్తరించని; చైతన్యము+ఒంది= 
చేతనారూపాన్ని పొంది... 

తా ; పరమాత్మ దైవం, కర్మ, ఆత్మ అనే శక్తులతో కూడుకొని తనకు తానుగా దైవంగా వెలుగొందుతాడు. కల్పాంతంలో 
శరీరం లేని చేతనారూపంగా ఉంటాడు. 


తే. రూపసంసక్తింజేసి నిరూఢకర్మ, శక్తియును వృత్తిభేదసంసక్తి దశ వి 

ధములు గలిగిన ప్రాణరూపమున నాత్మ, శక్తి బోధత్వ మగుచున్న శక్తి కలిగి. 208 
ప్రతి : రూపసంసక్తిన్‌+చేసి= రూపములతో కలిసియుండుటచే; నిరూఢకర్మ+శక్తియును= స్పష్టమైన కర్మలు చేయగల 
శక్తికలదై) వృత్తిభేద+సంసక్తిన్‌= ప్రవృత్తి భేదములు కలుగుటచే; దశవిధములు +కలిగిన= పదిరకములైన; ప్రాణరూపమునన్‌= 
ప్రాణములుగా; ఆత్మశక్తి బోధత్వము= తనను తాను తెలిసికోగలుగుటగా; అగుచున్న= పరిణతిని పొందుచున్ను శక్తి 
కలిగి= సమర్థత కలిగి; 
తా : ఆ చైతన్యశక్తికి రూపాలను ధరించే శక్తి ఏర్పడుతోంది. అందువల్ల కర్మలను చేసే శక్తి వస్తోంది. ప్రవృత్తి భేదంవల్ల 
పదిరకాలైన ప్రాణాలు స్పందించి తనను తాను గ్రహించే శక్తి ఏర్పడుతోంది. 
విశే : పది విధములైన ప్రాణాలు. 1. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం 

౨. నాగం, కూర్మం, కృకరం, దేవదత్తం, ధనంజయం - మొత్తం పది ప్రాణాలు. 


క. _త్రివిధంబగుచును నాధ్యా, త్మ విభేదంబులను బాపి మతి యధిభూతా 

త్మ విరాడ్రూప మ్మగు నిది, వివిధప్రాణులకు నాత్మవిధమై మణియున్‌. 209 
ప్రతి : త్రివిధంబు+అగుచును= ఆధ్యాత్మ, ఆధిభూత, ఆధిదైవములనెడి మూడువిధములై; ఆధ్యాత్మవిభేదంబులును = 
ఆధ్యాత్మిక భేదాలను; పాపి= పోగొట్టి మజి= మరియు; అధిభూత= అధిభూతమను పేరుగల; ఆత్మ= ఆత్మస్వరూపమైన 
(చేతనారూపమైన); విరాట్‌+రూపమ్ము+అగు= విరాడ్రూపమైన; ఇది= పరబ్రహ్మతత్త్సము; వివిధ ప్రాణులకున్‌= అన్ని 
జీవరాశులకును; ఆత్మవిధమై= తానే ఆత్మస్వరూపమై; మజియున్‌= ఇంకనూ... 
తా: ఆ పరబ్రహ్మతత్త్వమే ఆధ్యాత్మ, ఆధిభౌతిక, ఆధిదైవికములనే రూపాలు కలిగి, ఆధ్యాత్మిక భేదాలను రూపుమాపి, 
అన్ని ప్రాణులకూ తానే ఆత్మస్వరూపంగా వెలుగొందుతుంటుంది. 
క. జీవంబై పరమాత్మకుం, దావలమై యాదిమావతారంబగు న 

ద్దేవుని గర్భంబున భూ, తావలితోడం బ్రపంచ మర్ధిం దోంచెన్‌. 210 
ప్రతి : జీవంబు+ఐ= జీవస్వరూపమై; పరమాత్మకున్‌= పరబ్రహ్మతత్వానికి; తావలము+ఐ = స్థానమై; ఆదిమ +అవతారంబు+ 
అగు= తొలియవతారమైన; ఆ+దేవుని= ఆ పరమాత్మయొక్క గర్భంబునన్‌= గర్భమునుండి; భూత +ఆవలితోడన్‌ = 
సమస్తభూతములతో కూడిన; ప్రపంచము= జగత్తు; అర్ధిన్‌+తోంచెన్‌= మహదాది శక్తుల కోరికమేరకు ఉదయించినది. 


94 శ్రీమహాభాగవతము 


తా : జీవస్వరూపమై, పరమాత్మకు న్థానమై, ఆద్యవతారమూర్తియైన పరమాత్మ గర్భవాసంనుండి సకల జీవరాసులతోకూడిన 
ఈ ప్రపంచం ఉద్భవించింది. 

వ. ఇట్లు దోంచిన విరాట్పురుషుం దాధ్యాత్మి కాధిదైవి కాధిభౌతికంబులను ఖేదంబులచేం బూర్వోక్త 
క్రమంబున వెలుంగొందు ననుచు విదురునకు మైత్రేయుం దెణింగించె నని చెప్పి వెండియు నిట్లనియె. 211 
ప్రతి : ఇట్లు= ఈ విధముగా; తోంచిన= అభీవ్యక్తమయిన; విరాట్‌+పురుషుండు= పరమాత్మ ఆధ్యాత్మిక= దేహసంబంధమైనది; 
ఆధిదైవిక= దైవసంబంధమైనది; ఆధిభౌతికంబులను= భౌతికసంబంధమైనది అను; భేదంబులచేన్‌= భేదాలతో; పూర్వ+ 
ఉక్త క్రమంబునన్‌= ముందు చెప్పిన రీతిగా; వెలుంగొందున్‌+అనుచున్‌= ప్రకాశించుచుండును అంటూ; విదురునకున్‌ 
మైత్రేయుండు= విదురునికి మైత్రేయ మహర్షి ఎటింగించెన్‌+అని= తెలియజేసెనని; చెప్పి= శుకమహర్షి పరీక్షిన్మహారాజునకు 
తెలియజేసి; వెండియున్‌ +ఇట్లు+అనియెన్‌= మరియు ఇలా చెప్పనారంభించాడు. 

తా : అలా స్ఫురించిన పరమాత్మ ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికాలనే భేదాలతో ప్రకాశిస్తూంటాడు అని మైత్రేయుడు 
విదురునకు తెలియజేశాడు అని చెప్పి మళ్లీ శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో ఇలా చెపుతున్నాడు. 


చ. హరి పరమాత్ముం డీశుం డజుం డాధ్యుం డనంతుం డనంతమూర్తి సా 

గర తనయాహృదీశుండు వికారవిదూరుండు నిత్యమంగళా 

కరుండు కృపాపయోనిధి యకల్మషచిత్తుండు సర్వశక్తి తా 

మరసవిలోచనుండు బుధమాన్యచరిత్రపవిత్రుండిమ్ములన్‌. 212 
ప్రతి : హరి= విష్ణువు పరమాత్ముండు= తానే పరబ్రహ్మ ఈశుండు= పాలకుడు; అజుండు= పుట్టుక లేనివాడు; 
ఆధ్యుండు= ప్రభువు; అనంతుండు= అంతము లేనివాడు; అనంతమూర్తి= అంతములేని శరీరము కలవాడు; సాగరతనయా= 
సముద్రుని కొమార్తెయైన లక్ష్మీదేవియొక్క; హృద్‌+ఈశుండు= హృదయానికి అధీశుడు (భర్త); వికార విదూరుండు= 
ఎటువంటి వికారములు లేనివాడు; నిత్యమంగళ+ఆకరుండు= సమస్త శుభములకు నిలయమైనవాడు; కృపాపయోనిధి= 
దయాసముద్రుడు; అకల్మషబచిత్తుందు = కపటములేని మనసు కలవాడు; సర్వశక్తి= సకల శక్తిస్వరూపుడు; తామరస 
విలోచనుండు= కమలములవంటి నేత్రములు కలవాడు; బుధ= పండితులచేత; మాన్య= గౌరవింపదగిన; చరిత్ర= 
నడవడికచేత; పవిత్రుండు= పావనుడు; ఇమ్ములన్‌= ఈ విధముగా సుఖముగానుండువాడు. 
తా: విష్ణువు, పరబ్రహ్మ, ప్రభువు, పుట్టుక లేనివాడు, సంపన్నుడు, అంతం లేనివాడు, అంతంలేని శరీరం కలవాడు, 
సముద్రుని పుత్రికయైన లక్ష్మీదేవి హృదయానికి అధీశుడు, ఎటువంటి మార్పులు లేనివాడు, ఎల్లవేళలయందును శుభాలకు 
నిలయమైనవాడు, దయాసముద్రుడు, కపటంలేని మనస్సు కలవాడు, సకల శక్తిస్వరూపుడు, పద్మాలవంటి కన్నులు 
కలవాడు, జ్ఞానులందరూ గౌరవించే పావనమైన నడవడిక కలవాడు, ఈ విధంగా సుఖంగా ఉందేవాడు శ్రీహరి. 


వ. ఇత్తెజంగున నీశుందగు నధోక్షజుండు మహదాది తత్త్వంబుల మనంబుల ఘనంబులగు తలంపులు 
దానెజింగి యట్టి తత్త్వంబుల వివిధవృత్తి లాభంబునకై స్వకీయ చిచ్చక్తిచే నిట్టు లొనర్తునని చింతించి 
నిజకళాకలితంబగు విరాడ్విగ్రహంబునందు నగ్ని ప్రముఖంబగు దేవతావళి కెల్ల నివాసం బగుచుం 
గానంబడిన వైరాజపురుషుని యాస్యాద్యవయవంబుల వినిపింతు; దత్తావధానుండవై వినుము. 218 


తృతీయస్కంధము 95 


ప్రతి : ఈ+తెజంగునన్‌= ఈ విధముగా; ఈశుండు+అగు = జగన్నాథుడైన; అధస్‌ +అక్షజుండు= ఇంద్రియములను అధః 
కరించినవాడైన విష్ణుమూర్తి మహత్‌+ఆది తత్సంబులన్‌= మహత్తు మొదలగు తత్వాలయొక్క మనంబుల= మనస్సులలోని; 
ఘనంబులు +అగు = గొప్పవైన; తలంపులు = ఆలోచనలు; తాన్‌ +ఎలింగి= శ్రీహరి గ్రహించి; అట్టి తత్వంబుల= అటువంటి 
మహదాదుల; వివిధ వృత్తిలాభంబునకు+ఐ= రకరకాల ప్రవృత్తులను పొందేందుకు; స్వకీయ చిత్‌ +శక్తిచేన్‌= తన 
జ్ఞానబలంతో; ఇట్టులు +ఒనర్హున్‌+అని= ఇలా చేస్తానని; చింతించి= ఆలోచించి; నిజకళాకలితంబు+అగు= తన కళలతో 
కూడిన; విరాట్‌+విగ్రహంబునందున్‌= విరాట్‌ స్వరూపంలో; అగ్నిప్రముఖంబు +అగు= అగ్ని మొదలైన; దేవతా+ఆవరలికిన్‌+ 
ఎల్లన్‌ = దేవతాబ్బందములన్నింటికిని; నివాసంబు +అగుచున్‌ = వాసన్ధానమగుచు; కానన్‌+పడిన= గోచరించిన; 
వైరంజపురుషుని= విరాట్‌ పురుషుని; ఆస్య+ఆది+అవయవంబులన్‌= ముఖము మొదలైన అవయవాలనుగూర్చి, వినిపింతున్‌= 
తెలియజేస్తాను; దత్త+అవధానుండవు+ఐ= ఏకాగ్రత కలవాడవై; వినుము= ఆలకించుము. 


తా : ఈ విధంగా జగన్నాథుడైన విష్ణువు మహదాది తత్వాల మనస్సులోని ఆలోచనలను గ్రహించాడు. ఆ యా తత్త్వాలు 
వివిధములైన ప్రవృత్తులను పొందేందుకు తన శక్తితో ఇలా చేయాలని ఆలోచించి తన కళలతోకూడిన విరాట్‌ స్వరూపంలో 
అగ్ని మొదలైన దేవతలందరికీ నివాసం కల్పించాడు. ఆ విరాట్‌ పురుషుని ముఖము మొదలైన అవయవాల స్వరూపాలను 
వివరిస్తాను. ఏకాగ్రతతో ఆలకించు అని మైత్రేయుడు విదురునితో చెప్పుచున్నాడు. 


సీ నరనుత!ీ యా దివ్యపురుషోత్తముని పృథగ్భావంబు నొంది ముఖంబువలన 
భువనపాలకుందైన పవమాన సఖుం డంత రాత్ముం దీశ్వరు నంశ మైన వాణి 
కనయంబు ననుకూల మగుచు నిజన్ధానమునం బ్రవేశించిన ముఖమునందుం 
బరంగు జీవుండు శబ్దము నుచ్చరించుం బృథగ్భావములను నేత్రముల నినుండు 


తే. _చక్షురింద్రియయుక్తుండై సరవిం జెంది, రూపవిజ్ఞానమహిమ నిరూఢి నొందు 
మజియుంజర్మంబునను బవమానుం దీశ్వ, రాంశమై తత్త్వగింద్రియమందుంగూడి. 214 


ప్రతి : నరనుత!= నరులందరిచే కొనియాడబడదే విదురా!; ఆ దివ్యపురుష+ఉత్తముని= ఆ పరమాత్మనుండి; పృథక్‌ + 
భావంబును+ఒంది= వేరుపడి, ముఖంబువలనన్‌= మోమునందు; భువనపాలకుందు+ఐన = లోకపాలకుడైన; పవమానసఖుం 
డు= వాయుసఖుడైన అగ్ని అంతరాత్ముందు= సర్వాంతర్యామియైన; ఈశ్వరు= పరమాత్మయొక్క అంశమైన= అంశరూపమైన; 
వాణికిన్‌= సరస్వతికి (వాక్కునకు) అనయంబున్‌= ఎల్లపుడు; అనుకూలము +అగుచున్‌= అనుకూలించువాడు అగుచు; 
నిజన్ధానమునన్‌= తనకు పరమాత్మ కల్పించిన న్ధానమైన మోమునందు; ప్రవేశించినన్‌= ప్రవేశింంచుటవలన; ముఖమునందున్‌= 
మోమునందు; పరంగు= ఒప్పు; జీవుండు= జీవాత్మస్వరూపమైన ప్రాణి; శబ్ద్బమున్‌= ధ్వనిని (వాక్కును); ఉచ్చరించున్‌= 
పలుకగలుగుచుందెను; పృథక్‌+భావములను= మరియొక వేరురూపాలైన; నేత్రములను= కళ్లను; ఇనుండు = సూర్యుడు; 
చక్షుస్‌ +ఇంద్రియయుక్తుండు+ఐ= నేత్రేంద్రియముతో కూడినవాదై; సరవిన్‌= క్రమముగ్యాా చెంది= పొంది; 
రూపవిజ్ఞానమహిమన్‌= రూపాన్ని గ్రహించే శక్తిని; నిరూఢిన్‌= స్పష్టముగా; ఒందున్‌= పొందును; మజియున్‌= అంతేగాక; 
చర్మంబునను= చర్మంబునందు; పవమానుండు= వాయువు; ఈశ్వరాంశము+ఐ= పరమాత్మ అంశమై; తద్‌+త్వక్‌ + 
ఇంద్రియమందున్‌= ఆ చర్మేంద్రియమందు; కూడి= కూడియుండి... 


96 శ్రీమహాభాగవతము 


తా : విదురా! పరమాత్మలో కొంతభాగం అవయవాలుగా రూపొందాయి. అందులో ముఖభాగాన్ని వాయుసఖుడైన అగ్ని 
ఆశ్రయించి సరస్వతికి అనుకూలించుటచే జీవుడు నోటితో ధ్వనిని ఉచ్చరించగలుగుతున్నాడు. అలాగే సూర్యుడు 
చక్షురింద్రియరూపంగా నేత్రాలలో ప్రవేశించుటచేత జీవుడు రూపాలను (గగ్రహించగలుగుతున్నాడు. వాయువు 
త్వగింద్రియరూపంలో చర్మాన్ని ఆశయించాడు. అందువలన జీవునకు స్పర్శజ్ఞానము కలుగుచున్నది. 


వ. నిజనివాసంబు నాశయించిన జీవుండు స్పర్శేంద్రియ గతుండగు పృథగ్భావంబైన (శోత్రంబుల దిక్కు 
లచ్యుత కళాంశంబులగు, (శ్రవణేంద్రియ యుక్తంబులై నిజన్ధానంబునం బొందిన జీవుండు శబ్బజ్ఞాన 
గతుండగు; వెండదియుం దాలువు నిర్భిన్నం బయిన లోకపాలుండగు వరుణుం డందుం బ్రవేశించి 
రసనేంద్రియంబుచేం బ్రకాశించినం బ్రాణి రసంబులం [గ్రహించెం; బరమేశ్వరుని నాసికేంద్రియంబు 
పృథగ్భావంబు నొంది యాళశ్వినేయాధిష్టానంబై 'ఘ్రూణాంశంబు నొందిన జంతువు గంధగ్రహణ సమర్ధంబయ్యె; 
వెండియు భిన్నంబయిన చర్మంబును నోషధులును బరమపురుషాంశంబు లయిన కేశంబులంగూడి 
నిజనివాసంబు నొందిన జీవుండు కండూయమానుండగు; భిన్న భూతంబైన మేఢ్రంబునం బ్రజాపతి రేతంబున 
నిజన్థానంబు నొందిన జీవుం డానందంబునం బొరయు; ఖీన్నభావంబైన గుదంబున మిటత్రుం 
డచ్యుతాంశంబును బొంది వాయువుం గూడి నిజాధివ్రానంబు నొందిన జీవుండు విసర్గంబుం జెందు; వేజు 
వేజైన బాహువులం ద్రిదశాధీశ్వరుండయిన పురందరుండు క్రయవిక్రయాది శక్తియుక్తుం డగుచు నిజన్థానంబు 
నొందిన జీవుండు వానిచేత జీవికం బొందు; మజియుం బాదంబులు నిర్భిన్నంబు లయిన విష్ణుండు 
స్వావాసంబు గైకొని గతిశక్తిం బొందిన జీవుండు గమనాగమ నార్దుణడయ్యె; వెండియు భిన్నభావంబయిన 
హృదయంబు మనంబుతోడం గలిసి నిజాధివ్టానంబునం జంద్రుండు ప్రవేశించిన జీవుండు శరీరసంకల్పాది 
రూపంబగు వికారంబునుం బొందు; భిన్నభావంబైన యహంకారంబున నహంకృతి యుక్తుందై రుదుండు 
నిజన్ధానంబుగా వసియించు; నా యహంకృతిచే శరీరి కర్తవ్యంబులు నడపు; బుద్ధి వాగీశ్వరావాసంబై 
హృదయంబు తోడం గలిసి నిజాధిమ్టానంబున బోధాంశంబుచే వెలింగిన శరీరి బోద్ధవ్యతం బొందు; భిన్నంబైన 
చిత్తంబు బ్రహ్మావాసంబై చేతనాంశంబు నొందినం బ్రాణి విజ్ఞానంబునుం బొందు; నట్టి విరాట్పురుషుని 
శీర్షంబున స్వర్గంబును, జరణంబుల వసుమతియు, నాభియందు గగనంబునుం గలిగె; సత్వాదిగుణ 
పరిణామంబుల నమరులైరి; ఊర్జిత సత్వగుణంబున న ద్దేవతలు త్రిదివంబునుం బొందిరి; రజోగుణంబున 
మనుజులును గవాదులును ధరణిం బొందిరి; తామసంబున భూతాదులైన రుద్రపారిషదులు ద్యావాప్ఫథి 
వ్యంతరంబగు వియత్తలంబునుం బొందిరి; ముఖంబువలన నామ్నాయంబు లుత్పన్నంబులయ్యె. వెండియు- 
215 
ప్రతి : నిజనివాసంబున్‌= తన స్థానాన్ని ఆ(శయించిన జీవుండు= చేరిన జీవుడు (వాయువువలన); స్పర్శ 
ఇంద్రియగతుండు +అగున్‌= స్పర్శను గ్రహించగలవాడౌతాడు; పృథక్‌+భావంబు+ఐన = ప్రత్యేక భాగమైన; శ్రోత్రంబులన్‌= 
చెవులయందు; దిక్కులు= దిశలు; అచ్యుత కళా+అంశంబులు +అగు = శ్రీహరి కళాంశములైన; శ్రవణ +ఇంద్రియ 
యుక్తంబులు +ఐ= శవణేంద్రియంతో కూడినవగుటచే; నిజన్ధానంబునన్‌ +పొందినజీవుండు = కర్మానుసారమైన శరీరాన్ని 


తృతీయస్కంధము 9్ర/ 


పొందిన జీవుడు; శబ్బజ్ఞానగతుండు+అగున్‌= వినికిడి శక్తిని పొందుతాడు; వెండియున్‌= మరియును; తాలువు 
నిర్భిన్నంబు +అయిన = పరమాత్మ దౌడ విడివడిన; లోకపాలుండు+అగు వరుణుందడు = దిక్పాలకుదైన వరుణుడు; 
అందున్‌+ప్రవేశించి= కపోల మధ్యభాగమున (నోటిలో) ప్రవేశించి; రసనా +ఇంద్రియంబుచేన్‌= నాలుక అనే ఇంద్రియంతో; 
ప్రకాశించినన్‌= వెలుగొందగా (కూడియుండగా); ప్రాణి= జీవుడు; రసంబులన్‌+(గ్రహించెన్‌= రుచులను 
తెలిసికోగలుగుతున్నాడు; పరమ+ఈశ్వరుని నాసికా+ఇంద్రియంబు= పరమాత్మయొక్క ముక్కురూపమైన ఇంద్రియం; 
పృథక్‌ +భావంబున్‌+ఒంది= ప్రత్యేక భాగమౌటచే; ఆశ్వినేయ +అధిష్టానంబు+ఐ= అశ్వినీదేవతలకు ఆవాసమైై; 
ఘ్రాణ +అంశంబున్‌+ఒందిన జంతువు= ముక్కు అనే అవయవాన్ని పొందిన ప్రాణి; గంధగ్రహణ సమర్థంబు+అయ్యెన్‌= 
వాసనను గ్రహించటంలో సమర్థమైనది; వెండియున్‌= మరియును; భిన్నంబు +అయిన చర్మంబును= పరమాత్మనుండి 
వేరుపడిన చర్మమును; ఓషధులును; పరమపురుష+అంశంబులు+ఐన = విరాట్‌ పురుషుని అంశలైన; కేశంబులన్‌+కూడి = 
వెండ్రుకలను ఆశయించి; నిజనివాసంబున్‌+ఒందిన= తన స్థానాన్ని చేరిన; జీవుండు= ప్రాణి; కండూయమానుండు +అగున్‌- 
దురద అనే లక్షణం కలవాడగును; భిన్నభూతంబు +ఐన = వేరుపడిన; మేఢ్రంబునన్‌= పురుషాంగమునుండి; ప్రజాపతి 
రేతంబునన్‌= పరమపురుషుని వీర్యమునుండి; నిజన్ధానంబున్‌+ఒందిన = తన చోటికి జేరిన; జీవుండు= ప్రాణి; 
ఆనందంబునన్‌+పొరయున్‌= సంతోషంతో తేలియాడుచుండును; భిన్నభావంబు+ఐన = వేరుపడిన; గుదంబునన్‌= 
మలవిసర్షనావయవమునుండి; మిత్రుండు= సూర్యుడు; అచ్యుత +అంశంబును +పొంది= శ్రీహరి అంశను పొంది; 
వాయువున్‌+కూడి= వాయువుతో కూడి; నిజ+అధివ్టానంబున్‌+ఒందిన = స్వప్రదేశానికి చేరిన; జీవుండు= ప్రాణి; 
విసర్జంబున్‌+చెందున్‌= మలవిసర్జన శక్తి పొందును; వేజువేజబు+ఐన బాహువులన్‌= విడివడిన భుజములయందు; 
త్రిదశ+అధీశ్వరుండు +అయిన = దేవతలకు అధిపతియైన; పురందరుండు= ఇంద్రుడు; క్రయవిక్రయ+ఆది= కొనుట 
అమ్ముట మొదలగు; శక్తియుక్తుండు +అగుచున్‌= సామర్థ్యము కలవాడగుచు; నిజన్టానంబున్‌+ఒందిన= స్వస్థ్రానాన్ని చేరిన; 
జీవుండు= ప్రాణి; వానిచేతన్‌= ఆ ఇంద్రునిచేత; జీవికన్‌+పొందున్‌= బ్రతుకుతెరువు గాంచును; మజియున్‌= మరల; 
పాదంబులు= చరణాలు; నిర్భిన్నంబులు +అయిన = విడివడిన; విష్ణుందు= శ్రీహరి; స్వ+ఆవాసంబున్‌+కైకొని= తన 
చోటికి చేరి, గతిశక్తిన్‌+పొందిన జీవుండు= కదలే శక్తిని పొందిన ప్రాణి; గమన +ఆగమన +అర్హుండు +అయ్యెన్‌= వెళ్లుట, 
వచ్చుటలకు సమర్భుడయ్యెను; వెండియున్‌= మరియును; భిన్నభావంబు+ఐన= వేరుపడిన; పహృదయంబు= పరమాత్మ 
పృాదయం; మనంబుతోడన్‌+కలిసి= మనస్సుతో కూడి; నిజ+అధిష్టానంబునన్‌= స్వస్థానంలో; చంద్రుండు ప్రవేశించినన్‌= 
చంద్రుడు ప్రవేశించగా; జీవుందు= ప్రాణి; శరీర సంకల్ప+ఆది రూపంబు+అగు= శరీరముయొక్క సంకల్పము మొదలైన 
రూపమైన; వికారంబునున్‌+పొందున్‌= మార్పును పొందును; భిన్నభావంబు+ఐన= వేరు రూపాన్ని పొందిన; 
అహంకారంబునన్‌= అహంకారతత్త్వంతో; అహంకృతియుక్తుండు +ఐ= అహంకారం కలిగినవాడై; రుద్రుండు= శివుడు; 
నిజన్ధానంబుగా వసియించున్‌= తన స్థానంలో నివసించును; ఆ+అహంకృతిచేన్‌= ఆ అహంకారంతో; శరీరి= దేహి; 
కర్తవ్యంబులు నడపున్‌= చేయదగిన పనులను చేస్తుంటాడు; బుద్ధి= తెలివి; వాక్‌+ఈశ్వర +ఆవాసంబు+ఐ= వాగీశ్చరుడైన 
బ్రహ్మకు నివాసమై; హృదయంబుతోడన్‌+కలిసి= ఎదదతోకూడి; నిజ+అధిష్టానంబునన్‌ = తన ఆవాసంలో; బోధ+ 
అంశంబుచేన్‌= జ్ఞానాంశతో; వెలింగిన= ప్రకాశించిన; శరీరి= దేహి; బోద్ధవ్యతన్‌ +పొందున్‌= ఆ యా విషయాల 
గ్రహణశక్తిని పొందును; భిన్నంబు+ఐన చిత్తంబు= వేరుపడిన మనస్సు; బ్రహ్మ+ఆవాసంబు+ఐ= బ్రహ్మకు నివాసమైై; 
చేతనా +అంశంబున్‌+ఒందిన= చైతన్యశక్తిని పొందగా; ప్రాణి= జీవుడు; విజ్ఞానంబున్‌+పొందున్‌= విజ్ఞానియగును; అట్టి 
విరాట్‌+పురుషుని= అటువంటి పరమాత్మయొక్క శీర్ణంబునన్‌= తలలో; స్వర్గంబును= స్వర్గము; చరణంబులన్‌= పాదాలలో; 


98 శ్రీమహాభాగవతము 


వసుమతియున్‌= భూలోకము; నాఖియందున్‌= బొడ్డులో; గగనంబునున్‌= ఆకాశం; కలిగెన్‌= ఏర్పడ్డాయి; సత్త్వ+ఆది 
గుణంబుల పరిణామంబులన్‌= సత్వరజస్తమోగుణాల మార్చుచేత; అమరులు +ఐరి= కొందరు జీవులు దేవతలయ్యారు; 
ఊర్జిత సత్వగుణంబునన్‌= ప్రకాశించిన సత్షగుణంచేత; ఆ+దేవతలు= ఆ వేల్పులు; త్రిదివంబునున్‌+పొందిరి= స్వర్ణాన్ని 
పొందారు; రజస్‌+గుణంబునన్‌= రజోగుణంచేత మనుజులును= మానవులును; గవాదులును = గోవు మొదలగు రూపాలను; 
ధరణిన్‌+పొందిరి= భూమిపై ధరించారు; తామసంబునన్‌= తమోగుణంచేత; భూత+ఆదులు +ఐన = భూతములు మొదలైన; 
రుద్రపారిషదులు= శివుని ప్రమథగణాలు; ద్యావాపష్పథివీ+అంతరంబు +అగు= భూమి అంతరిక్షాల మధ్యభాగమైన; 
వియత్తలంబునున్‌= ఆకాశభాగాన్ని పొందిరి= చేరిరి ముఖంబువలనన్‌= పరమాత్మ ముఖమునుండి, ఆమ్నాయంబులు = 
వేదాలు; ఉత్పన్నంబులు +అయ్యెన్‌ = ఆవిర్భవించాయి; వెండియున్‌= మరియును... 


తా; చర్మంలో వాయువు ప్రవేశించి జీవునికి స్పర్శజ్ఞానాన్ని కలిగిస్తాడు. దిక్కులు చెవులను చేరి శబ్దజ్ఞానాన్ని కలిగిస్తున్నాయి. 
వరుణుడు నాలుకను ఆశ్రయించుటచే జీవుడు రుచులను తెలుసుకొంటున్నాడు. అశ్వినీదేవతల స్థానమైన ముక్కువాసన 
చూడగలుగుతోంది. చర్మం, ఓషధులు పరమాత్ముని కేశాలను పొందుటచే దురద ఏర్పడుతోంది. పురుషాంగం ప్రజాపతి 
రేతస్సుతో సంయోగమందుటచే జీవునకు ఆనందం కలుగుతోంది. మలరంధ్రంలో సూర్యుడు, వాయువు చేరుటచేత 
మలవిసర్జన శక్తి కలుగుతోంది. ఇంద్రునివలన చేతులకు ఇచ్చిపుచ్చుకొనే శక్తి కలుగుతోంది. విష్ణువువలన పాదాలకు 
నడచే శక్తి కలుగుతోంది. మనస్సులో చంద్రుడు ప్రవేశించదడంచేత సంకల్పవికల్పాలు కలుగుతున్నాయి. అహంకారంలో 
రుద్రుని ప్రవేశంవలన కర్తవ్యనిర్వహణ కలుగుతోంది. బుద్ది వాగీశ్వరుని ఆవాసమై గ్రహణశక్తి కలుగుతోంది. చిత్తం 
బ్రహ్మావాసమై విజ్ఞానం ఏర్పడుతోంది. 

విరాట్‌పురుషుని శిరస్సునుండి స్వర్గం, పాదాలనుండి భూమి, నాభినుండి ఆకాశం ఏర్పడ్డాయి. సత్త్వ్వరజస్తమో 
గుణాల మార్చుచేత జీవులు అమరులయ్యారు. సత్వగుణం అధికంగా ఉన్నవారు అమరులై స్వర్గాన్ని పొందారు. రజోగుణం 
ఎక్కువగా ఉన్న జీవులు గోవులు, మానవులు మొదలైన రూపాలతో భూమిని చేరారు. తామసగుణం అధికమైనవారు 
భూతాదులైన ప్రమథగణాలై భూమ్యాకాశమధ్యభాగాన్ని పొందారు. విరాట్పురుషుని ముఖంనుండి వేదాలు పుట్టాయి. 
క. ధరణీదివిజులు (శుతులును, నరవర! యమ్మెటి ముఖమునంబొదముట భూ 

సురుం డభఖిలవర్ణములకున్‌, గురుండున్‌ ముఖ్యుండు నయ్యె గుణరత్ననిధీ! 216 
ప్రతి : గుణరత్ననిధీ! = సద్దుణనిలయుదైన; నరవర!= పరీక్షిన్మహారాజా!; ధరణీదివిజులు = (బ్రాహ్మణులును; శుతులును= 
వేదములును; ఆ+మేటి ముఖమునన్‌= ఆ పరమాత్మ ముఖమునుండి; పొడముటన్‌= ఉద్భవించుటచేత; భూసురుండు = 
విప్రడు; అఖిలవర్ణములకున్‌= అన్ని వర్ణములవారికిని; గురుండున్‌= ఆచార్యుడును (సన్మార్లనిర్దశకుడును); ముఖ్యుండున్‌= 
శ్రేష్టుడును; అయ్యెన్‌= ఆయెను. 
తా : సద్దుణనిలయుడవైన పరీక్షిన్మహారాజా! విరాట్పురుషుని మోమునుండి వేదాలు పుట్టాయి. ఆదే మోమునుండి విప్రులు 
ఉద్భవించారు. అందువల్ల భూసురుడు అందరికీ గురువు, శ్రేష్టుడు అయ్యాడు. 


క. ధర బ్రాహ్మణాదికము ద, స్మర బాధలం బొందకుండం గైకొని కావం 
బురుషోత్తము బాహువులన్‌, నరనాథకులంబు పుట్టె నయతత్తనిధీ! 2177 


తృతీయస్కంధము 99 


ప్రతి : నయతత్తనిధీ!= నీతివిద్యావిశారదా!; ధరన్‌= భూమియందు; బ్రాహ్మణ+ఆదికము= బ్రాహ్మణులు మొదలగు 
అన్ని జాతులవారును; తస్మరబాధలన్‌= దొంగలు మొదలగువారివల్ల ఏర్పడు బాధలను; పొందకుండన్‌= అనుభవించకుండా; 
కైకొని కావన్‌= ఆ భారాన్ని చేకొని రక్షించుటకు; పురుషోత్తము బాహువులన్‌= విరాట్పురుషుని భుజములనుండి 
నరనాథకులంబు= క్షత్రియజాతి; పుట్టెన్‌= ఉద్భవించినది. 

తా; నీతివిచక్షణా! ఈ లోకంలో (బ్రాహ్మణాది సర్వజాతులవారికి దొంగలవలన, దుర్మార్ద్దులవలన భయంలేకుండా వారిని 
రక్షించేందుకు విరాట్పురుషుని భుజాలనుండి క్షత్రియజాతి ఏర్పడింది. 


క. గణుతింపంగం గృషిగో ర, క్షణవాణిజ్యాది కర్మకలితంబుగ నా 

గుణనిధి యూరువులందుం, బ్రణుతింపంగ వైశ్యజాతి ప్రభవం బయ్యెన్‌. 218 
ప్రతి :; గణుతింపంగన్‌= ప్రశస్తి౭క్కేవిధంగా; కృషి= వ్యవసాయము; గోరక్షణ= ఆవులను పోషించుట; వాణిజ్య+ఆది= 
వ్యాపారము మొదలైన; కర్మకలితంబుగన్‌= పనులతో కూడినదై; ప్రణుతింపంగన్‌= స్తుతింపదగినదై; ఆ గుణనిధి= ఆ 
పరమాత్మయొక్క ఊరువులందున్‌= తొడలనుంది; వైశ్యజాతి= వైశ్య నామంగల జాతి; ప్రభవంబు+అయ్యెన్‌= ఉద్భవించినది. 
తా : వ్యవసాయం, గోపరిపాలనం, వ్యాపారం మొదలైన కార్యకలాపాలతో సమాజసేవ చేసేందుకుగాను పరమాత్మ 
తొడలనుండి వైశ్యజాతి ఆవిర్భవించింది. 


తే. తివిరి సేవక ధర్ములై దేవదేవు, పదములను శూద్రసంతతు లుదయమైరి 

వీర లందజుందమ తమ విహితకర్మ, మలరంజేయుచు జనకుండు నాత్మగురుండు 219 
ప్రతి : తివిరి= ప్రయత్నపూర్వకముగా; సేవకధర్ములై= సమాజసేవకుల ధర్మం కలవారుగా; దేవదేవు= విరాట్పురుషుని; 
పదములను= పాదములనుండి; శూద్రసంతతులు= శూద్రులు అను పేరుగల జాతివారలు; ఉదయము+ఐరి= ప్రభవించిరి; 
వీరలు+అందఖున్‌= వీరందరు; తమ తమ విహితకర్శ్మము= వారికి భగవానుడు ఏర్పరచిన పనిని; అలరన్‌+చేయుచున్‌= 
ఆనందంగా చేస్తున్నవారై; జనకుండున్‌= జగత్పితయును; ఆత్మగురుండున్‌= అందరికీ గురుడును... 


తా; సమాజసేవాధర్శ్మంతో విరాట్పురుషుని పాదాలనుండి శూద్రులు అనుపేరు గల జాతి ఉదయించింది. వారు భగవంతుడు 
నిర్దెశించిన విధంగా ఆ యా విధులను జగల్పిత, విశ్వగురుడు ఆచరించాడు. 


క. అగు సర్వేశుం బరాత్పరు, జగదేకప్రభుని పాదజలజాతంబుల్‌ 

దగిలి భజింతురు సతతము, నిగమోక్తిన్‌ భక్తియోగనిపుణాత్మకులై. 220 
ప్రతి : అగు= జగల్పిత, విశ్వగురుడును అయిన; సర్వ+ఈశున్‌= సర్వమునకును ప్రభువైన; పరాత్పరున్‌= పరమాత్మయెన; 
జగత్‌+వకప్రభుని= జగదేకనాథుని; పాదజలజాతంబుల్‌= ఆతని పాదపద్మాలను; తగిలి= ఆశ్రయించి; నిగమ +జిక్తిన్‌= 
వేదము చెప్పినవిధముగా; భక్తియోగ నిపుణ +ఆత్మకులై= భక్తియోగమునందు పరాయణులైై సతతము భజింతురు= 
ఎల్లప్పుడూ సేవిస్తుంటారు. 
తా : వారంతా జగన్నాథుడైన విరాట్పురుషుని పాదపద్మాలను ఆశ్రయించి, వేదోక్తవిధానంతో భక్తియోగనిపుణులై ఎల్లవేళల 
సేవిస్తుంటారు. 


100 శ్రీమహాభాగవతము 


తే. మహిమ దీపింపం గాలకర్మ స్వభావ, శక్తి సంయుక్తుండగు పరేశ్వరుని భూరి 
యోగమాయా విజ్బంభణోద్యోగ మెవ్వం, దెటింగి నుతియింపంగా నోపు నిద్ధచరిత! ల221 


ప్రతి: ఇద్ధచరిత! = గొప్ప చరిత్రకలవాడా!; మహిమ దీపింపన్‌= మహత్వము వ్యక్తమగునట్లుగా? కాల= కాలముయొక్క 
కర్మ= కర్మముయొక్క స్వభావ= స్వభావమునకు సంబంధించిన; శక్తిసంయుక్తుండు+అగు= శక్తితో కూడియున్న 
పర+ఈశ్వరుని= సర్వేశ్వరుని; భూరి= గొప్పదైన యోగమాయా= యోగసంబంధమైన మాయయొక్క విజృంభణ = 
అతిశయముగా ప్రవర్తించే; ఉద్యోగము= ప్రవర్తనము; ఎవ్వండు= ఏ వ్యక్తి ఎటింగి= గ్రహించి; నుతియింపంగాన్‌= 
కొనియాడుటకు; ఓపున్‌= సమర్జుడగును! (ఎవడును సమర్భుడు కాదనుట) 
తా ; మహనీయచరితుడా! భగవంతుడు తన మహిమ వ్యక్తమయ్యేలా కాలకర్మస్వభావాలే శక్తిగా చేసికొని యోగమాయతో 
విజ్బంభిస్తుంటాడు. వాని ప్రవర్తనను ఎవరు గ్రహించి స్తుతించగలరు? ఎవరూ (గ్రహింపలేరు. 
ఉ అన్యకథానులాపము లహర్నిశముంబరియించి చాల మా 

లిన్యము నాత్మశోభనవిలీనత నొందు మదీయజిహ్వ సౌ 

జన్యము నొందె నేండు హరిసద్దుణ దివ్యకథామృతంబు స 

న్మాన్యచరిత్రమై నెగడు మద్గురువాక్యపదంబుంజెందంగన్‌. 222 
ప్రతి : అన్యకథా +అనులాపములు = వేరే వేరే కథాప్రసంగాలను; అహస్‌+నిశమున్‌= పగలురాత్రి; పఠియించి= చదివి; 
చాల మాలిన్యమున్‌= ఎంతో మలినాన్ని ఆత్మశోభనవిలీనతన్‌= స్వయంప్రకాశకత్వ నాశనమును; ఒందు= పొందే; 
మదీయ జిహ్వ= నా నాలుక; నేండు= ఈనాదు; సౌజన్యమున్‌+ఒందెన్‌= చరితార్థతను పొందినది; మద్దురువాక్యపదంబున్‌= 
మా గురువు నిర్దెశించిన మార్గాన్ని చెందంగన్‌= పొందుటకు తగినట్లుగా? హరి= శ్రీమహావిష్ణువుయొక్క సత్‌+గుణ = 
మంచిగుణములతో కూడిన; కథా+అమృతంబున్‌= కథలనే అమృతము కలదియు; సత్‌+మాన్య చరిత్రము+ఐ= చక్కని 
చరిత్ర కలదియునై; నెగడున్‌= ఒప్పును. 
తా : విదురా! ఇంతకాలం ఏవేవో కాకమ్మకథలతో నా నాలుక మలినమైపోయింది. ఆత్మశోభ అణగారిపోయింది. 


ఈనాడు శ్రీహరి దివ్యకథావిశేషాలను చెప్పి సౌజన్యాన్ని పొందింది. మా గురువు నిర్దేశించిన ముక్తిమార్గంలో ప్రయాణించుటకు 
తగినట్లుగా హరికథామృతంతో కూడి నా నాలుక చక్కని చరిత్ర కలదయ్యింది. 


మ. హరినామాంకిత సత్మథామృతరసవ్యాలోలుందైనట్టి స 
త్పురుషశ్రేష్టుండసతృ్మథాలవణవాఃపూరంబుందాంగ్రోలునే? 
వరమందారమరందపానకుతుకస్వాంతద్విరేఫంబు స 
త్వరమై పోవునె చేందు వేములకుందద్గంధానుమోదాత్మమై. 223 

ప్రతి : హరి= శ్రీమహావిష్ణువుయొక్క నామ+అంకిత= నామముద్ర కలిగిన; సత్మథా+అమృతరస= సత్మథలనే 

అమృతరసమునందు; వ్యాలోలుండు+ఐనట్టి= మిక్షిలి ఆసక్తుడైనట్టి; సత్పురుషశ్రేష్టుండు= గొప్పపురుషుడు; అసత్‌ కథా= 
మంచిని అందించలేని చెడుకథలనెడి; లవణ వాఃపూరంబున్‌= ఉప్పునీటి ప్రవాహాన్ని తాన్‌= ఆ సత్పురుషుడు; క్రోలునే? = 


తృతీయస్కంధము 101 


ఆస్వాదించునా?; వర= శ్రేష్టమైన; మందార= పారిజాతముయొక్క మరంద= మకరందాన్ని పాన= త్రాగుటయందు; 
కుతుక= మిక్కిలి ఆసక్తి కల; స్వాంత= మనస్సుతోకూడిన; ద్విరేఫంబు = తుమ్మెద; చేందు వెములకున్‌= చేదైన వేపచెట్టులవైపు; 
తద్‌ గంధ+అనుమోద+ఆత్మమైన్‌= దానినుండి వచ్చే వాసనకు ఇష్టపడే మనస్సుతో; సత్వరము+ఐ= తొందరపడి పోవునె? = 
వెళుతుందా? 

తా; శ్రీమహావిష్ణువు మహిమను తెలియజేసే మంచి కథలనే అమృతాన్ని త్రాగేందుకు అలవాటుపడిన సజ్జనుడు పనికిమాలిన 


కథలనే ఉప్పునీటిని త్రాగడానికి ఇష్టపడతాడా? పారిజాతపుష్పాలలోని మకరందాన్ని ఆస్వాదించేందుకు అలవాటుపడిన 
తుమ్మెద వేపచెట్టునుండి వచ్చే చేదుగాలికి ఆకర్షింపబడి అటు పరుగెత్తుతుందా? (పరుగెత్తదనుట,) 


క. హరిమహిమముం దన్నాఖీ, సరసిజసంజాతుందైన చతురాననుందుం 
ళు | 

బరికించి యెజుంగండన్న ని, తరమనుజులంజెప్పనేల తత్వజ్ఞనిధీ! 224 
ప్రతి : తత్వజ్ఞనిధీ! = వేదాంతవేత్తవైన ఓ విదురా!; హరిమహిమము= శ్రీమహావిష్ణువు మహిమను; తద్‌= ఆ శ్రీహరియొక్క 
నాఖీ= బొద్దునుండి; సంజాతుందడు +ఐన = జన్మించిన; చతుర+ఆననుండున్‌= నాలుగు మోములు గల 'బ్రహ్మయును; 
పరికించి= గమనించి; ఎజుంగడు +అన్నన్‌= తెలుసుకోలేడన్నచో; ఇతర మనుజులన్‌= ఇంక ఇతరులైన మానవులు 
ఎరుగలేరని; చెప్పన్‌+ఏల= ప్రత్యేకముగా చెప్పవలయునా? 
తా: వేదాంతజ్ఞానవిశారదుడవైన విదురా! నారాయణుని మహిమలను ఆయన నాభికమలంనుండి పుట్టిన బ్రహ్మయే 
పరిపూర్ణంగా తెలుసుకొనలేడన్నచో సాధారణమానవులకు హరిమహిమ తెలియసాధ్యంగాదని వేరే చెప్పవలెనా? 


తే. (శ్రుతులు దమలోన వివరించి చూచి పుండ, రీకలోచను నుత్తమశ్లోకచరితు 
నమరగుణవంద్యమానపాదాబ్దయుగళు, వెదకి కనుంగొనలేవండ్రు విమలమతులు. 225 


ప్రతి : విమలమతులు= స్వచ్చమైన జ్ఞానంకల పండితులు; (శశుతులు= వేదాలు; తమలోనన్‌= వాటిలో అవి; వివరించి 
చూచి= పరిశీలించి చూచి; పుండరీకలోచనున్‌= పద్మములవంటి నేత్రములు గలవాడు; ఉత్తమ శ్లోకచరితున్‌= ఉత్తములచే 
కొనియాదడబడే చరిత్ర కలవాడును; అమరగణ= దేవతాసమూహముచే; వంద్యమాన= నమస్మరింపబడు; పాద+ 
అబ్ద్బయుగళున్‌= పాదపద్మాలజంట కలవాడును; అయిన శ్రీహరిని; వెదకి= అన్వేషించికూడా; కనుంగొనలేవు +అండ్రు= 
వీక్షింపలేవని చెప్పుదురు. 

తా :; ఉత్తములందరూ కీర్తించే చరిత్ర కలవాడు, పద్మంవంటి నేత్రాలు కలవాడు, దేవతలంతా మొక్కే పాదాలు కలవాడు 
అయిన శ్రీమహావిష్ణువును వేదాలు వాటిలో అవి తర్మించుకొని వెదకినా కనుగొనలేవని పండితులు చెపుతారు. 


క. హరియుందన మాయాగతిం, బరికించియుం గానండయ్యెంబరిమితి లేమిన్‌ 

మజథజి మాయావిని మోహిని, చరితముంగనుంగొందు రెట్లు చతురాస్యాదుల్‌? 226 
ప్రతి :; హరియున్‌= శ్రీమహావిష్ణువుకూడా; తన= తనయొక్క మాయాగతిన్‌= మాయయొక్క వర్తనమును; పరికించియున్‌= 
గమనించికూడా; పరిమితి లేమిన్‌= దాని గమనానికి ఒక పరిమితి అంటూ లేకపోవడం చేత; కానండు +అయ్యెన్‌= 
కనుగొనలేకపోవుచున్నాడు; మటథి= అటువంటప్పుడు; మాయావిని= మాయావినియైన; మోహిని= మోహినియొక్క 


102 శ్రీమహాభాగవతము 


చరితమున్‌= ప్రవర్తనమును; చతుస్‌+ఆస్య+ఆదుల్‌= బ్రహ్మ మొదలగువారు; ఎట్లు= ఏ విధముగా; కనుంగొందురు= 
గ్రహించగలుగుతారు? 


తా : విదురా! శ్రీమహావిష్ణువు తన మాయయొక్క ప్రవర్తనను తానే గమనించలేడు. ఎందుకంటే అది పరిమితి లేనిది. 
అటువంటప్పుడు బ్రహ్మాదిదేవతలు ఎలా తెలిసికోగలుగుతారు? 


క. అఆ దివిజాధీశుందు, మహదాదులు, దికృతులుం, బంకజాసనుందున్‌, గౌ 

రీ దయితుండు గనంజాలని, శ్రీ దేవుని పదయుగంబుంజింతింతు మదిన్‌. 2277 
ప్రతి : ఆ= ప్రసిద్ధులైన; దివిజ+అధీశుండు= దేవతలకు ప్రభువైన ఇంద్రుడు; మహత్‌+ఆదులు= మహత్తు మొదలగు 
శక్తులు; దిక్‌+పతులు= ఎనిమిది దిక్కులను పాలించే దిక్పాలకులు; పంకజ+ఆసనుండున్‌= పద్మసంభవుడైన 'బ్రహ్మయు; 
గౌరీదయితుండు= పార్వతీపతియైన ఈశ్వరుడు; కనన్‌+చాలని= దర్శించలేని; శ్రీదేవుని= లక్ష్మీవల్లభుడైన మహావిష్ణువుయొక్క 
పదయుగంబున్‌= పాదముల జంటను; మదిన్‌= మనసులో; చింతింతున్‌= ధ్యానింతును. 
తా : దేవతలనేలే ఇంద్రుడు కాని, దిక్కులనేలే దిక్పాలకులుగాని, బ్రహ్మగాని, ఉమావల్లభుడు గాని దర్శింపలేని శ్రీవల్లభుడైన 
నారాయణుని పాదాలజంటను మనసులో ధ్యానిస్తాను. 
క. అని మైత్రేయుం డవ్విదు, రున కెజింగించిన తెజంగు రుచిరముగా న 

ర్హునపౌత్రునకుం బరాశర, ముని మనుమం డెజుంగంజెప్పి ముదము దలిర్చన్‌. 228 
ప్రతి : అని= ఈ విధంగా; మైఖ్రేయుండు= మైత్రేయమహర్షి ఆ+విదురునకున్‌= ఆ విదురునకు; ఎటింగించిన= 
తెలియజేసిన; తెఖంగున్‌= విధమును (విశేషాలను); రుచిరముగాన్‌= మనోహరముగా; అర్జున పౌత్రునకున్‌= అర్జునుని 
మనుమడైన పరీక్షిత్తునకు; పరాశరముని మనుమండు= పరాశరమహర్షి మనుమదైన శుకమహర్షి ముదము +తలిర్చన్‌= 
ఆనందం కలిగేలా; ఎజుంగన్‌+చెప్పి= తెలియజేసి... 


తా : ఈ విధంగా మైత్రేయుడు విదురునకు చెప్పిన విషయమంతా మనోహరంగా అర్జునుని మనుమడైన పరీక్షిన్మహారాజుకు 
పరాశరమహర్షి మనుమడైన శుకుడు చెప్పి. 


విశే : అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అతని కుమారుడు పరీక్షిత్తు. పరాశరుని కుమారుడు వ్యాసుడు. అతని 
కుమారుడు శుకమహర్షి 'పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌” అని ప్రసిద్ధ శ్లోకం. వక్త శ్రోత ఇద్దరూ వంశగౌరవం 
కలవారైతే ఆ విషయం ప్రామాణికమవుతుంది. అందుకని తాతలను ప్రస్తావించడం. 


వ. వెండియు నిట్లనియె. 220 
ప్రతి : వెండియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా : ఇంకా ఇలా అంటున్నాడు శుకమహర్షి పరీక్షిత్తుతో. 


క. భూమీశ్వర! మైత్రేయ మ, హాముని విదురునకు నట్లు హరి శుభగుణ లీ 
లా మాహాత్యముంజెప్పిన, నా మైత్రేయునకు విదురుండనియెన్‌ మజియున్‌. 2280 


తృతీయస్కంధము 103 


ప్రతి : భూమి+ఈశ్వర! = పరీక్షిన్మహారాజా!; మైత్రేయమహాముని= మైత్రేయమహర్ని విదురునకున్‌= విదురునికి; అట్లు= 
ఆ విధముగా; హరి= నారాయణునియొక్క శుభగుణ= మంగళకరగుణముల; లీలా మాహాత్యమున్‌= విశేషాలను వాటి 
గొప్పతనాన్ని? చెప్పినన్‌= చెప్పగా; మజియున్‌= ఇంకా; ఆ మైశ్రేయునకున్‌= ఆ మైత్రేయ మహర్షితో; విదురుండు +అనియెన్‌= 
విదురుడు ఇలా అంటున్నాడు. 
తా : శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో చెపుతున్నాడు. రాజా! మైశ్రేయుడలా శ్రీహరి దివ్యగుణలీలామాహాత్యాన్ని చెప్పగా 
విని విదురుడు ఇంకా ఇలా అడుగుతున్నాడు. 
క. అగుణుండగు నీశ్వరునకు, జగదవనోదృవవినాశసత్మర్మములుం 

దగులీల లెట్టు లాతండు, సగుణుండై యుండు టెట్లు సౌజన్యనిధీ! 2981 
ప్రతి : సౌజన్యనిధీ!= సుజనత్వము నిండిన మైత్రేయా!; అగుణుండు+అగు= నిర్ణుణస్వ్పరూపుడైన; ఈశ్వరునకున్‌= పరమాత్మకు; 
జగత్‌= ఈ ప్రపంచముయొక్క అవన= పోషణము (రక్షణము); ఉద్భవ= పుట్టించుట; వినాశ= లయము చేయుట 
అనెడి సత్‌+కర్మములున్‌= గొప్ప కర్మలును; తగు లీలలు= దానికి సంబంధించిన లీలలు; ఎట్టులు= ఏ విధముగా 
కుదురుచున్నవి; ఆతండు= నిరణుడైన ఆ పరమాత్మ సగుణుండు+ఐ= గుణాలతో కూడిన స్వరూపము కలిగి; ఉడుట+ఎట్లు= 
ప్రవర్తించుట ఏ విధముగా పొసగుచున్నది? 
తా : సౌజన్యమూర్తివైన మైత్రేయా! పరమాత్మ నిర్దుణుడు కదా! మరి సృష్టిస్థితిలయాలనే కర్మలు, లీలలు ఎలా 
వీలుపడుతున్నాయి? అసలు నిర్దుణ పరబ్రహ్మ సగుణమూర్తిగా ఉండడం ఎలా పొసగుతుంది చెప్పు అని విదురుడు 
అదిగాడు. 


సీ. అని యర్భకునిగతి యనుకొని మైత్రేయమునింజూచి విదురుండిట్లనియె మరల 
బాలుండు క్రీడావిలోలమానసమున దీపించు లీలానురూపుండగుచుం 
గానిచోంగామానుగతుండై రమించును నర్భకుండర్థి వస్వంతరమున 
నర్భకాంతరమున నైనను బాలకేళీసంగుం డగుచు నోలిని జరించు 


తే. హరియు నెపుడు నివృత్తుండత్యంతతృప్తుం, డగుట వర్తించు టెట్లు క్రీడాదులందు? 
మజియుంద్రిగుణాత్మకంబైన మాయంగూడి, యఖిలజగములంగల్పించె ననుట యెట్లు? 282 


ప్రతి : అని= ఆ విధముగా పలికి; అర్భకునిగతి= చిన్నపిల్లవాడులా జగత్తుతో ఆడుకొంటున్నాడేమో; అనుకొని= అని 
భావించి; మైత్రేయమునిన్‌+చూచి= మైత్రేయ మహర్షిని చూచి; మరలన్‌= మళ్లీ; విదురుండు; ఇట్లు+అనియెన్‌= ఇలా 
అన్నాడు; బాలుందు= చిన్నపిల్లవాడు; క్రీడావిలోల మానసమునన్‌= ఆటలయందు లగ్నమైన మనసుతో; లీలా+ 
అనురూపుండు+అగుచున్‌= ఆ ఆటలకు తగినవాడై; దీపించున్‌= ఒప్పును; కానిచోన్‌= అలా కానిపక్షమున; కామ+ 
అనుగతుందు+ఐ= వానియందు కోరిక కలవాడై; రమీంచును= ఆనందాన్ని పొందును; అర్భకుండు= బాలుడు; అర్ధిన్‌= 
కోరికతో; వస్తు+అంతరమునన్‌= వేరు వేరు వస్తువులతో; అర్భక +అంతరమునన్‌+ఐనను = వేరు వేరు బాలకులతోగాని; 
బాలకేళీసంగుండు +అగుచున్‌= పిల్లాటలయందు ఆసక్తి కలవాడౌతూ; ఓలిన్‌+చరించున్‌= క్రమముగా ప్రవర్తిస్తూ ఉంటాడు; 


104 శ్రీమహాభాగవతము 


హరియున్‌= నారాయణుడు; ఎపుడు= ఎల్లపుడు; నివృత్తుండు= ఎటువంటి కోరికలూ లేనివాడు; అత్యంత తృప్తుండు= 
నిత్యమూ సంతృప్తితో ఉందేవాడును; అగుటన్‌= అగుటచేత; క్రీడా+ఆదులందున్‌= ఆటలు మొదలగువాటియందు; 
వర్తించుట+ఎట్లు? = ప్రవర్తించుట ఎట్లు జరుగుచున్నది?) మజియున్‌= అంతే కాకుండగా; త్రిగుణ +ఆత్మకంబు+ఐన = 
సత్త్వ్వరజస్తమోగుణాలతో కూడిన; మాయన్‌+కూడి= మాయతో కలిసి అఖిల జగములన్‌= చతుర్దశభువనాలను; కల్పించెన్‌= 
సృష్టించెను అనుట+ఎట్లు= అని పలుకుట ఎలా పొసగును? 


తా : అలా అడిగిన విదురుడు ఒకవేళ పరమాత్మ ఒక బాలుడులాగ ఈ జగత్తుతో ఆడుకొంటున్నాడా? అనుకొని మళ్లీ 
మైత్రేయుని అడుగుతున్నాడు. మహర్షీ! నిజంగా భగవంతుడు పసివాడిలా ఈ ప్రపంచంతో ఆడుకొంటున్నాడనుకొంటే అపుడా 
ఆటలయందు ఆయనకు కోరిక ఉండాలి. భగవంతుడు కోరికలు లేనివాడు గదా! ఆ ఆటలవల్ల అతనికి ఆనందం కలగాలి. 
భగవంతుడు నిత్యసంతోషి కదా! ఆడుకోవాలంటే వేరు వేరు వస్తువులు కావాలి. ప్రపంచమంతా ఒకటే వస్తువైతే ఎలా 
ఆడుకొంటాడు? అయినా నిర్దుణుదైన పరమాత్మ త్రిగుణాత్మకమైన మాయతో కలిసి ప్రపంచాన్ని సృష్టించడమేమిటి? అని. 


క్స్‌ అమ్మాయచేత నీ యఖీలంబు సృజియించి పాలించి పొలియించి పరమపురుషుం 
దడనఘాత్మ! దేశకాలావస్థలందును నితరులయందు నహీనమైన 
జ్ఞానస్వభావంబుంబూని యా ప్రకృతితో నెబ్బంగింగలసె దా నేకమయ్యుం 
గోరి సమస్తశరీరంబులందును జీవరూపమున వసించి యున్న 


తే. జీవునకు దుర్భగక్షేశసిద్ధి యెట్టి, కర్మమున సంభవించెను? గడంగి నాదు 
చిత్త మజ్ఞానదుర్గమస్థితింగలంగి, యధికఖేదంబు నొందెడు ననఘచరిత! 238 


ప్రతి : అనఘచరిత= పుణ్యాత్ముడా!; ఆ+మాయచేతన్‌= త్రిగుణాత్మకమైన ఆ యోగమాయచేత; ఈ+అభఖిలంబున్‌= ఈ 
సమస్త ప్రపంచాన్ని, సృజియించి= సృష్టించి; పాలించి= పోషించి; పొలియించి= లయంచేసి; పరమపురుషుండు= పరమాత్మ 
దేశకాల+అవస్థలందునున్‌= భిన్న ప్రదేశాలలో, కాలాలలో, సన్నివేశాలలోను; ఇతరులయందున్‌= ఇతర ప్రాణులయందును; 
న+హీనము+ఐన = అధికమైన; జ్ఞానస్వభావంబున్‌= విజ్ఞానతత్వాన్ని; పూని= వహించి; ఆ ప్రకృతితోన్‌= కనిపిస్తున్న 
ప్రకృతితో; ఏ+భంగిన్‌= ఏ విధముగా; కలసెన్‌= ఐక్యమై ఉండెను; తాన్‌= ఆ పరమాత్మ ఏకము +అయ్యున్‌ = ఒక్కడే 
అయ్యును; కోరి= తన సంకల్పంతోనే; సమస్త శరీరంబులందును= అన్ని ప్రాణుల శరీరాలలోను; జీవరూపమునన్‌ = 
ఆత్మరూపంలో; వసించి+ఉన్న= నివసిస్తున్న జీవునకున్‌= జీవాత్మ స్వరూపునికి; దుర్భగక్షేశసిద్ధి= భరింపరాని కష్టము; 
ఎట్టి+కర్మమునన్‌= ఏ కర్మమువలన; సంభవించెను= ఏర్పడినది; కడంగి= పూని; నాదు చిత్తము= నా మనస్సు; అజ్ఞాన = 
(గ్రహించే శక్తి లేకపోవుటచేత; దుర్దమస్థితిన్‌= జ్ఞానమనే గమ్యాన్ని పొందలేని పరిస్థితివల్ల; కలంగి= వికలమై; అధిక 
ఖోదంబున్‌= మిక్కిలి విచారాన్ని ఒందెడున్‌= పొందుచున్నది. 


తా: పుణ్యాత్మా! మైత్రేయా! తన మాయతో ఈ జగత్తును సృష్టించి, పోషించి, చివరకు లయం చేసే పరమాత్మ ఆయా 
జీవులలో జ్ఞానస్వరూపంతో సర్వదేశకాలావస్థలలోనూ ఉంటాడు కదా! తాను జీవులలో ఏకమై ఉన్నపుడు ఆ యా 
జీవులకు దారుణమైన కష్టాలు ఎందుకు కలుగుతున్నాయి? ఏ కర్మమువల్ల సంభవిస్తున్నాయి? ఈ సందేహాలతో నా 
మనస్సు వ్యాకులపడుతోంది. అజ్ఞానావస్థనుండి బయటపడలేకపోతున్నాను అన్నాడు విదురుడు. 


తృతీయస్కంధము 105 


వ. అది గావున సూరిజనోత్తముండవైన నీవు మదీయ మానసిక సంశయంబులం దొలంగింప నర్హుండవని 
విదురుండు మైత్రేయమహామునీంద్రు నడిగె నని బాదరాయణతనూభవుండభిమన్యునందనున కిట్లనియె. 284 


ప్రతి : అది+కావునన్‌= నేను (విదురుడు) సందేహాలతో సతమతమవుతున్నాను కనుక; సూరిజన +ఉత్తముందడవు+ఐన 
నీవు= పండితులలో అగ్రేసరుడవైన నీవు (మైల్రేయుడు); మదీయమానసికసంశయంబులన్‌= నా మనస్సులో ఏర్పడే 
సందేహాలను; తొలంగింపన్‌= నివృత్తి చేయుటకు; అర్హుండవు +అని= సమర్థత కలవాదవని; విదురుండు= విదురుడు; 
మైశ్రేయమహాముని+ఇంద్రున్‌= మైశ్రేయమహర్ని శ్రేష్టుని; అడిగెన్‌+అని= కోరెనన్సి బాదరాయణ తనూభవుందు= వ్యాసుని 
కుమారుడైన శుకమహర్షి అభిమన్యు నందనునకున్‌= అభిమన్యుని కుమారుడైన పరీక్షిన్మహారాజునకు; ఇట్లు +అనియెన్‌= 
ఇలా చెప్పాడు. 


తా ; కావున పండితాగ్రేసరుడవైన నీవు నా సందేహాలను తొలగించేందుకు సమర్దుడవు అని విదురుడు మైత్రేయుని 
అడిగాడని శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో చెప్పి, ఇంకా ఇలా అంటున్నాడు. 


క. సరసిరుహోదరమంగళ, చరితామృతపానకుతుకసంగంబున ని 
ర్భరుండగు విదురునకు మునీ, శ్వరుం డగు మైత్రేయుండనియె సజ్జనతిలకా! 235 


ప్రతి : సత్‌+జనతిలకా!= సుజనులకే తిలకాయమానుడవైన పరీక్షిన్మహారాజా!; సరసిరుహ+ఉదర= ఉదరమునందు 
పద్మము కల నారాయణునియొక్క మంగళ= శుభాస్పదమైన; చరిత= కథ అనే; అమృతపాన= సుధాపానమునందలి; 
కుతుక= ఆసక్తితో; సంగంబునన్‌= కూడియుండుటయందు; నిర్భరుండు+అగు= మిక్కిలి ఆసక్తుడైన; విదురునకున్‌! = 
విదురునితో; మునీశ్వరుండు +అగు= ముని శ్రేష్టుడైన; మైత్రేయుండు = మైత్రేయమహర్షి అనియెన్‌= ఈ విధముగా 
చెప్పనారంభించెను. 
తా :; సుజనతిలకుడవైన పరీక్షిన్మహారాజా! హరికథామృతపానలోలుడైన విదురునితో మైత్రేయుడు అప్పుడు ఇలా 
చెప్పనారంభించాడు అని శుకమహర్షి అన్నాడు. 
చ. వినుము వితర్మవాదములు విష్ణుని ఫుల్లసరోజపత్ర నే 

త్రుని ఘనమాయ నెప్పుడు విరోధము సేయుం బరేశు నిత్య శో 

భనయుతు బంధనాదికవిపద్దశలుం గృపణత్వ మెప్పుడే 

ననయముంబొందలేవు విభుండాద్యుందనంతుండు నిత్యుండౌటచేన్‌. 236 
ప్రతి : వినుము= విదురా! విను; వితర్మవాదములు = పిడివాదాలు; ఫుల్లసరోజపత్రనేత్రుని= వికసించిన పద్మములవంటి 
కన్నులు గల; విష్ణుని= నారాయణుని; ఘనమాయన్‌= గొప్పదైన మాయను; ఎప్పుడున్‌= ఎల్లపుడూ; విరోధము+చేయున్‌= 
వ్యతిరేకంగానే ఆలోచింపజేస్తాయి; విభుండు = జగన్నాథుడు; ఆద్యుండు= మొదటివాడు; అనంతుండు = తుది లేనివాడు; 
నిత్యుందు= శాశ్వతమైనవాడు; బెటచేన్‌= కావడంచేత; నిత్యశోభనయుతున్‌= నిత్యమంగళ స్వరూపుడైన; పర+ఈశున్‌= ఆ 
పరమాత్మను; బంధన +ఆదిక= సంసారబంధనాలు మొదలైన; విపత్‌+దశలున్‌= కష్టాలు; కృపణత్వము= లోభము; 
ఎప్పుడేన్‌= ఎప్పుడైనాసరే) అనయమున్‌= ఎల్లప్పుడు; పొందలేవు= అంటవు. 


106 శ్రీమహాభాగవతము 


తా : విదురా! పిడివాదాలతో భగవత్తత్ష్రం తెలుసుకోవాలనుకోవడం వెర్రితనం. ఆ వాదాలకు పరమాత్మతత్త్వం అందదు. 
ఆయన ఆద్యంతరహితుడు, నిత్యమంగళస్వరూపుడు కనుక ఏ బంధాలు, ఏ బాధలు అతనిని అంటవు. స్వామి అన్నింటికీ 
అతీతుడు. 


వ. మజథతియును. 2377 
ప్రతి ; మజియును= అంతేకాక. 


చ. పురుషుండు న్మదవో6 గలలంబొందు సమస్తసుఖంబు లాత్మ సం 
హరణశిరోవిఖందడనము లాదిగ జీవునికింబ్రబోధమం 
దరయంగం దోంచుచున్న గతి నాదిం బరేశుండు బంధనాదులం 
బొరయక తక్కు టెట్లనుచు బుద్ధిని సంశయ మందె దేనియున్‌. 238 


ప్రతి :; పురుషుండు= శరీరి; నిద్ర+పోన్‌= నిద్రపోయినపుడు; కలలన్‌= స్వప్నాలలో; పొందు= పొందునట్టి సమస్త 
సుఖంబులు= సర్వసుఖాలు; ఆత్మసంహరణ = తనను ఎవరో చంపుట; శిరస్‌+విఖందనములు= తలలను నరకుటలు; 
ఆదిగ= మొదలైనవి; జీవునికిన్‌= మానవునకు; ప్రబోధమందు; మేలుకొన్న తరువాత; అరయంగన్‌= ఆలోచించగా; 
తోంచుచున్న గతిన్‌= ఇది కలయే కాని నిజముకాదని గ్రహించినట్లుగా; ఆదిన్‌= అనుభవించు ముందుకాలంలో; పర+ 
ఈశుండు= పరమాత్మకూడా; బంధనాదులన్‌= సంసారబంధములవంటి కష్టాలను; పొరయక= పొందకుండా; తక్కుట+ 
ఎట్లు+అనుచున్‌= తప్పించుకోవడం ఎలా అని; బుద్ధినిన్‌= నీ మనస్సులో; సంశయము +అందెదు +ఏనియున్‌ = 
సందేహిస్తున్నట్లయితే (విను). 

తా : విదురా! నిద్రపోవునపుడు కలలో మానవునికి ఎన్నో సుఖాలు కలుగుతాయి. అవి ఆనందంగా అనుభవిస్తాడు. కొన్ని 
మారులు తనను ఎవరో చంపినట్టు, తన తల నరికివేసినట్లు కలగంటాడు. అపుడు ఎంతో విచారిస్తాడు. మెలకువ వచ్చాక 
ఆ సుఖంగాని, కష్టంగాని అంతా కలయే తప్ప నిజం కాదని (గ్రహిస్తాడు. భగవంతుని లీలకూడా అట్టిదే. ఆయన జీవుడుగా 
నటిస్తున్నాడు తప్ప నిజం కాదు గనుక ఆయనను ఏమీ అంటవు. మానవుడు మెలకువ వచ్చాక అసత్యమని తెలుసుకొన్నా 
కలగంటున్న సమయంలో సుఖమైతే ఆనందాన్ని, కష్టమైతే విచారాన్ని పొందుతాడు కదా! అలాగే భగవంతునికి కూడా 
జీవుడుగా నటించే సమయంలోనైనా వచ్చే కష్టసుఖాలు అంటకుండా ఎలా ఉంటాయని సందేహిస్తున్నావా! అయితే విను. 


వ. అవ్విధంబతనికింగలుగ నేర దది యెొట్లంటేని- 239 


ప్రతి : ఆ+విధంబు= ఆ రకమైన సుఖదుఃఖ ద్వంద్వము; అతనికిన్‌= పరమాత్మకు; కలుగనేరదు= కలుగదు; అది= ఆ 
విషయం; ఎట్లు+అంటేని= ఎలాగంటే; 


తా : ఆ రకమైన సుఖదుఃఖాలు పరమాత్మకు అంటవు. ఎందుకంటే. 


చ. లలితవిలోలనిర్మలజలప్రతిబింబిత పూర్ణచంద్ర మం 
డలము దదంబుచాలనవిడంబన హేతువు నొందియున్‌ వియ 


తృతీయస్కంధము 10/ 


త్తలమునంగంప మొందని విధంబున సర్వశరీరధర్మముల్‌ 
గలిగి రమించు నీశునకుంగల్గంగనేరవు కర్మబంధముల్‌. 240 


ప్రతి : లలిత= సుకుమారంగా; విలోల= చలించుచున్న; నిర్మల= స్వచ్చమైన; జల= నీటియందు; ప్రతిబింబిత= ప్రతిఫలించే; 
పూర్ణదంద్రమండలము= నిండు జాబిలి బింబము; తద్‌+అంబు= ఆ నీటియొక్క చాలన = కదలికవల్లు విడంబన -+హేతువున్‌= 
అనుకరణ కారణాన్ని (తానూ కదలుతున్నట్లుగా కనిపించే హేతువును) ఒందియున్‌= పొందికూడా (తానూ కదలుతున్నట్లుగా 
భ్రాంతి కల్పించినా): వియత్‌+తలమునన్‌= స్వన్థానమైన ఆకాశంలో; కంపము= చలనమును; ఒందని విధంబునన్‌= 
పొందనట్లుగా; సర్వశరీర ధర్మముల్‌= శరీరానికి ఉండే అన్ని లక్షణాలను; కలిగి= పొంది; రమించు= ఆనందించే; 
ఈశునకున్‌= పరమాత్మకు; కర్మబంధముల్‌= కర్మబంధాలు; కల్గంగన్‌+నేరవు= అంటవు. 


తా : నిర్మలమైన నీటిలో నిండు జాబిల్లి ప్రతిబింబిస్తూ ఉంటుంది. నీటిలో అలలు నెమ్మదిగా కదలుతుంటే చంద్రుడు కూడా 
కదలుతున్నట్లనిపిస్తాడు. కాని నిజానికి ఆకాశంలోని చందమామ కదలదు కదా! అలాగే శరీరధర్మాలన్నీ కలిగి, ఒక 
శరీరిగా (క్రీడారూపంగా సుఖాదులనుభవించే పరమాత్మకు కూడా ఏ కర్మబంధాలూ అంటవు. 


వ. కావున జీవునకు నవిద్యామహిమంజేసి కర్మబంధనాదికంబు సంప్రాప్తం బగుంగాని సర్వభూతాంతర్వామి 
మైన యీశ్వరునకుంబ్రాప్తంబు గానేరదని వెండియు 241 


ప్రతి : కావునన్‌= పరమాత్మకు ఏ కర్మబంధాలు అంటవు కనుక; జీవునకున్‌= ప్రాణికి అవిద్యామహిమన్‌+చేసి= 
అజ్ఞానమువలన; కర్మబంధన +ఆదికంబు= కర్మబంధం మొదలైనది; సంప్రాప్తంబు +అగున్‌+కాని= ఏర్పడుతుంటుంది 
కాని సర్వభూత +అంతర్యామి +ఐన = అన్ని ప్రాణులలోను నివసించే; ఈశ్వరునకున్‌= పరమాత్మకు; ప్రాప్తంబు+కానేరదు+ 
అని= కర్మలు అంటవు అని చెప్పి వెండియున్‌= మరియును... 


తా : కాబట్టి జీవాత్మస్వరూపుడైన మానవునికి అజ్ఞానమనేది ఉంటుంది కనుక దానివల్ల కర్మలు చేయడం, వాటివల్లనే 
బంధనాలలో పడటం వంటివి ఉంటాయి. కాని అన్ని జీవులలో అంతర్యామిగా ఉందే పరమాత్మకు ఆ అజ్ఞానం ఉందదు. 
అందువల్ల ఆ సర్వజ్ఞునికి ఎటువంటి కర్మబంధాలు అంటవు. 


చ నరునకు నాత్మదేహజగుణంబులంబాపంగ నోపుం బంకజో 
దరచరణారవిందమహితస్పుటభక్తియ; యింద్రియంబు లీ 
శ్వరవిషయంబులైన మది సంచితనిశ్చలతత్వ మైనచో 
సరసిజనేత్రు కీర్తనమె చాలు విపద్దశలన్‌ జయింపంగన్‌. 242 


ప్రతి : నరునకున్‌= మానవునకు; ఆత్మ= తనయొక్క దేహజ= శరీరమునుండి పుట్టిన; గుణంబులన్‌= తొలగించుకోవలసిన 
గుణాలను; పాపంగన్‌= పోగొట్టుటకు; పంకజ+ఉదర= పద్మనాభుని; చరణ+అరవింద= పాదపద్మములపై; మహిత = 
గొప్పదైన; భక్తి+అ= భక్తియే; ఓపున్‌= సమర్థమగును; ఇంద్రియంబులు= జ్ఞానకర్మేంద్రియాలు పది ఈశ్వరవిషయంబులు+ 
ఐనన్‌= పరమాత్మభావనలో లగ్నమైతే; మది= మనస్సు; సంచిత= కూడబెట్టబడిన; నిశ్చలతత్వము= ఏకాగ్రభావము 
కలిగినది; ఐనచోన్‌= అయినట్లయితే; విపద్‌+దశలన్‌= ఆపదలను కలిగించే పరిస్థితులను; జయింపంగన్‌= దాటి 
బయటపడేందుకు; సరసిజనేత్రు= పద్మనేత్రుడైన నారాయణుని; కీర్తనమె చాలున్‌= కీర్తిస్తే సరిపోతుంది. 


108 శ్రీమహాభాగవతము 


తా :; మానవునికి తన దేహంనుండి పుట్టె అవాంఛనీయ గుణాలను పోగొట్టుకోవాలంటే నారాయణునిపై భక్తి ఉంటే చాలు. 
అలాగే సంసారంలో వచ్చే రకరకాల ఈతిబాధలనుండి బయటపడాలంటే ఇంద్రియచాపల్యం విడిచిపెట్టి, మనస్సును 
నిశ్చలం చేసి స్వామిసంకీర్తనం చేస్తే సరిపోతుంది. 
చ. హరిచరణారవిందయుగళార్చనసన్నుతి భక్తియోగముల్‌ 

నిరతముంగల్లువారు భవ నీరజగర్భుల కందరాని భా 

సురపదమందుంజేరుదురు; సూరిజనస్తవనీయ! యట్టి స 

త్పురుషుల పూర్వజన్మఫలమున్‌ గణుతింపం దరంబె యేరికిన్‌. 243 
ప్రతి : సూరిజనస్తవనీయ! = పండితకీర్తనీయుడైన విదురా!; హరి= శ్రీమన్నారాయణుని; చరణ+అరవింద= పాదపద్మముల; 
యుగళ= జంటయొక్క అర్చన= పూజ; సత్‌+నుతి= శ్రీహరికీర్తన; భక్తియోగముల్‌= భక్తి అనే యోగము; నిరతమున్‌= 
ఎల్లప్పుడును; కల్చువారు= కలిగియుండేవారు; భవనీరజగర్భులకున్‌= శివ 'బ్రహ్మలకును; అందరాని= అందుకొన 
సాధ్యముకాని; భాసురపదమందున్‌= పరంధామంలోకి; చేరుదురు= చేరుకొంటారు; అట్టి= అటువంటి; సత్పురుషుల= 
సజ్జనుల; పూర్వజన్మఫలమున్‌= పూర్వజన్మ సుకృతాన్ని గణుతింపన్‌= స్తుతించేందుకు; ఏరికిన్‌= ఎవరికైనా తరంబు+ఎ= 
సాధ్యమా? 
తా : పండితులుకూడా పొగడే విదురా! ఎవరైతే నారాయణ పాదపద్మాలను అర్చిస్తూ, స్తుతిస్తూ నిరంతరమైన భక్తియోగంతో 
ఉంటారో వారు శివబ్రహ్మలకు కూడా పొంద సాధ్యంకాని పరంధామాన్ని పొందుతారు. అటువంటి పుణ్యాత్ముల పూర్వజన్మ 
సుకృతం ఇట్టిది అట్టిది అని పొగడుట ఎవరికిని సాధ్యం కాదు. 


వ. అని చెప్పిన విదురుండు మైత్రేయుం గనుంగొని ముకుళిత హస్తుందును వినమిత మస్తకుండును 
నగుచుం దన మనంబున శ్రీహరిం దలంచుచు వినయ వచనరచనుండై యిట్లనియె. మునీంద్రా! భవదీయ 
వాక్యంబులచేత నా మనంబున నారాయణుండు లోకైకనాథుం డెట్లయ్యె ననియు, శరీరధారియైన జీవునికిం 
గర్మబంధంబు లేరీతి సంభవించె ననియునుం బొడమిన సంశయంబు నేండు నివృత్తం బయ్యె; నెట్లనిన 
లోకంబున కీశ్వరుండు హరి యనియు జీవుందు పరతంత్రుం డనియును దలంపుదు; నారాయణభక్తిప్రభావంబు 
ప్రాణిగోచరంబైన యవిద్యకు నాశనకారణం బనం దనరుచుండు; నారాయణుండు దనకు నాధారంబు లేక 
సమస్తంబునకుం దాన యాధారభూతుండదడై విశ్వంబుం బొదివి యందుం దా నుండు తెజంగెట్లు? 
శరీరాభిమానంబును బొంది యెవ్వండు మూధతముందై సంసారప్రవర్తకుం దగు? నెవ్వండు భక్తిమార్గంబునం 
బరమాత్ముండైన పుండరీకాక్షునిం జెందు? వీర లిద్దణును సంశయ క్లేశంబులు లేమింజేసి సుఖానంద పరిపూర్ణులై 
యఖివృద్ధి నొందువార లగుదు; రెవ్వండు సుఖదుఃఖానుసంధానంబుచే లోకానుగతుం డగుచుం బ్రమోద 
వేదనంబుల నొందు; నతండు దుఃఖాశయుండగు; నారాయణ భజనంబున సమస్త దుఃఖనివారణం బగునని 
భవదీయచరణ సేవానిమిత్తంబునం గంటిం: బ్రపంచంబు ప్రతీతిమాత్రంబు గలిగి యున్న దయిన నందులకుం 
గారణంబు లేకుండుటంజేసి తెలియనివాందనై వర్తింతునని వెందియు. బైడ్తడ 


తృతీయస్కంధము 109 


ప్రతి : అని చెప్పినన్‌= హరిభక్తుల సుకృతం గణుతింపరానిదని మైత్రేయుడు చెప్పగా విదురుండు= విదురుడు; 
మైభత్రేయున్‌+కనుంగాొని= మైత్రేయమహర్షిని చూచి; ముకుళిత హస్తుండును= దోయిలించినవాడును; వినమిత మస్తకుండును= 
వినయముతో వంచిన శిరస్సు కలవాడును; అగుచున్‌= అవుతూ తన మనంబునన్‌= తన మనస్సులో, శ్రీహరిన్‌+తలంచుచున్‌= 
శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ వినయవచన రచనుండు+ఐ= వినయముతోకూడి పలుకుచున్నవాడై; ఇట్లు +అనియెన్‌= 
ఇలా అన్నాడు; మునీంద్రా! = మైశ్రేయమహర్నీ; భవదీయవాక్యంబులచేతన్‌= నీ మాటలవలన; నా మనంబునన్‌= నా 
మనస్సులో; నారాయణుండు= శ్రీహరి; లోక +ఏకనాథుండు= లోకాలన్నింటికీ ఒకడే అయిన ప్రభువు; ఎట్లు +అయ్యెన్‌ + 
అనియున్‌= ఎలా కాగలిగాదనియు; శరీరధారి+ఐన జీవునికిన్‌ = దేహాన్ని ధరించిన ప్రాణికి; కర్మబంధంబులు= 
కర్మసంబంధమైన బంధనాలు; ఏ రీతి సంభవించెన్‌+అనియున్‌= ఎలా సంప్రాప్తించాయనియు; పొడమిన సంశయంబు = 
ఏర్పడిన సందేహం; నేండు నివృత్తంబు +అయ్యెన్‌= ఈనాడు తొలగిపోయినది; ఎట్లు+అనినన్‌= ఎలా అంటే; లోకంబునకున్‌= 
జగత్తునకు; ఈశ్వరుండు = ప్రభువు; హరి+అనియున్‌= నారాయణుడనియు; జీవుండు= ప్రాణి; పరతంత్రుండు+అనియున్‌= 
పరమాత్మకు వశమై ఉండువాడనియు; తలంపుదున్‌= భావిస్తాను; నారాయణ భక్తిప్రభావంబు = విష్ణుభక్తియొక్క ప్రభావం; 
ప్రాణిగోచరంబైన+ అవిద్యకున్‌= జీవులకు గల అజ్ఞానము; నాశనకారణంబు+అనన్‌= నశించుటకు కారణము అనునట్లుగా; 
తనరుచుండున్‌= ఒప్పుచుండును; నారాయణుండు = శ్రీహరి; తనకున్‌+ఆధారంబు లేక= తనకెటువంటి ఆలంబనం 
లేకుండా; సమస్తంబునకున్‌= సర్వజగత్తునకు; తాన +ఆధారభూతుండు +ఐ= తానే ఆధారమవుతూ; విశ్వంబున్‌+పొదివి= 
ప్రపంచాన్ని ఆవరించి; అందున్‌ +తాన్‌+ఉండు = అందులోనే తానుండే; తెజంగు +ఎట్లు= పద్దతి ఏమిటి; శరీర+ 
అభిమానంబును +పొంది= దేహాభిమానం పొంది; ఎవ్వండు మూఢతముండు+ఐ= ఏ మానవుడు అజ్ఞానియై; 
సంసారప్రవర్తకుండు +అగున్‌= సంసారచక్రంలో పడి తిరుగుతుంటాడో; ఎవ్వండు= ఏ మానవుడు; భక్తిమార్గంబునన్‌= 
భక్తిమార్గంలో; పరమాత్ముండు+ఐన = విరాట్‌ పురుషుడైన; పుండరీకాక్షునిన్‌+చెందున్‌= నారాయణుని చేరుకొంటాడో; 
వీరలు ఇద్దజణును= ఈ ఉభయులును; సంశయక్షేశంబులు +లేమిన్‌చేసి= సందేహాలనే కష్టాలు లేకపోవుటచే; సుఖ ఆనంద 
పరిపూర్ణులు+ఐ= సుఖాలతోను, ఆనందంతోను నిండినవారై; అభివృద్ధిన్‌+ఒందువారలు= ఉన్నతిని పొందేవారు; అగుదురు = 
అవుతుంటారు; ఎవ్వండు= ఏ మానవుదైతే; సుఖదుఃఖ+అనుసంధానంబుచేన్‌= సుఖాల దుఃఖాల కలయికచే; లోక+ 
అనుగతుండు +అగుచున్‌= లోకాన్ని అనుసరిస్తూ ప్రమోద వేదనంబులన్‌+ఒందున్‌= సంతోష విచారాలను పొందుతుంటాడో; 
అతండు= ఆ మానవుడు; దుఃఖ+ఆశయుందడు +అగున్‌ = కష్టాలకు నిలయుడౌతాడు; నారాయణ భజనంబున్‌= శ్రీహరి 
సేవతో; సమస్త దుఃఖ నివారణంబు +అగున్‌+అని= అన్నీ కష్టాలు కడతేరునని; భవదీయ చరణ సేవానిమిత్తంబునన్‌= నీ 
పాదాలను సేవించుటచేత (మైజత్రేయుని); కంటిన్‌= గ్రహించితిని (విదురుడు); ప్రపంచంబు= జగత్తు ప్రతీతిమాత్రంబు= 
ఉన్నట్లుగా అనిపించే లక్షణం; కలిగి+ఉన్నది+అయినన్‌= కలిగి ఉన్నట్లయితే; అందులకున్‌+ కారణంబు= దానికి తగిన 
హేతువు; లేక+ఉందుటన్‌ +చేసి= లేకపోవుటచేత; తెలియనివాందన్‌+ఐ= అజ్ఞానినై; వర్తింతున్‌= ప్రవర్తిస్తుంటాను; అని 
వెండియున్‌= అని విదురుడు పలికి మరియును... 


తా : మైత్రేయ మహర్షి అలా చెప్పగా విదురుడు రెండుచేతులూ జోడించి ఆ మునీంద్రుని చూస్తూ శ్రీహరిని ధ్యానిస్తూ ఇలా 
అంటున్నాడు. మునీంద్రా! నీ మాటలవల్ల నా సందేహాలు తొలగిపోయాయి. నారాయణుడు లోకనాథుడు ఎలా అయ్యాడో, 
శరీరధారులైన జీవులకు కర్మబంధాలు ఎలా అంటుతున్నాయో అన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. నారాయణుడు 
సర్వస్వతంత్రుడనీ, ఆయనమీద భక్తిమాత్రమె అవిద్యానాశనానికి మూలమనీ తెలిసింది. 


110 శ్రీమహాభాగవతము 


తనకు ఏ ఆధారం అవసరం లేకుండా తానే విశ్వమంతటికీ ఆధారమై ఎలా ఉంటున్నాడు నారాయణుడు, ఎటువంటి 
దేహాభిమాని సంసారంలోనే పడి కొట్టుకుంటుంటాడు, ఎటువంటివాదడు భక్తిమార్దంతో పుండరీకాక్షుని పొందగలుగుతాడు, 
నిజానికి ఇద్దరూ సుఖాలు అనుభవిస్తుంటారు కాని ఎవడు సుఖదుఃఖాలవల్ల కలిగే సంతోషవిచారాలతో కూడుకొని 
ఉంటాడో, ఎవడు నారాయణ సేవతో సకల దుఃఖాలనుండి బయటపదతాడో, ఇదంతా నా 'సేవవల్ల నాకు బోధపడింది. 
కాని, లేని ప్రపంచం ఉన్నట్లుగా మనకు గోచరిస్తోందన్నావు. అందుకు కారణం నాకు తెలియడం లేదు. 


క. లలినా మదిం దలంపుదు సుమ, తులు గొనియాడంగందగిన తోయజనాభుం 
డలవడం డల్పతపోనిరతుల, తలపోంతలకు మిగుల దుర్లభుం డనియున్‌. 245 


ప్రతి : సుమతులు= ధీమంతులు; కొనియాడంగన్‌+తగిన = స్తుతింపదగిన; తోయజనాభుందడు= పద్మనాభుడు; అల్ప 
తపస్‌ +నిరతుల= అతంతమాత్రం తపస్సు చేసినవారి; తలపోంతలకున్‌= భావనలకు; మిగులన్‌ = మిక్కిలి; 
దుర్లభుందు +అనియున్‌= చిక్కేవాడు కాదని; లలిన్‌= క్రమముగా; నా మదిన్‌+*తలయపుదున్‌= నా మనస్సులో భావిస్తుంటాను. 


తా : జ్ఞానులు ప్రశంసించే పద్మనాభుడు కొద్దిపాటి తపస్సు మాత్రమే కలవారి ఆలోచనలకు లభించడని క్రమంగా నేను 
నా మనస్సులో భావిస్తుంటాను అని విదురుడు అన్నాడు. 


క్స్‌ ఇంద్రియంబులతోడ నెలమి నొప్పెడి మహదాదుల నితరేతరానుషంగ 
ముగంజేసి వానియందొగి విరాద్దేహంబు పుట్టించి యందుంజేపట్టి తాను 
వసియించు నాతండు వరుస సహస్ర సంఖ్యాకంబులగు మస్తకాంఘ్రిబాహు 
కలితసత్పురుషునిగా బ్రహ్మవాదులు పలుకుదు రా విరాట్ర్రభువునందు 


తే. భువనజాలంబు లలజడిం బొరయకుండుం, బ్రాణదశకంబు నింద్రియార్థములు నింద్రి 
యాధిదైవతములుంగూడ ననఘ! త్రివిధ, మగుచు విప్రాదివర్ణము లయ్యె నందు. 246 


ప్రతి : అనఘ! = పుణ్యాత్ముడా!; ఎలమిన్‌= ప్రీతితో; ఇంద్రియంబులతోడన్‌= కర్మ, జ్ఞానేంద్రియాలతో; మహత్‌+ఆదులన్‌= 
మహత్తు మొదలగు శక్తులను; ఇతర +ఇతర +అనుషంగముగన్‌= ఒకదానితో మరొకదానికి సంబంధము కలుగునట్లుగా; 
చేసి= ఏర్పరచి; వానియందున్‌= ఆ శక్తుల ఇంద్రియముల సమ్మేళనమునందు; ఒగిన్‌= క్రమముగా; విరాట్‌+దేహంబున్‌= 
అన్ని అవయవాలతో కూడిన పూర్ణశరీరాన్ని పుట్టించి= పుట్టునట్లు చేసి; చేపట్టి= దానిని స్వీకరించి; అందున్‌= ఆ 
శరీరములో; తాను= పరమాత్మ వసియించున్‌= నివసించును; ఆతండు= ఆ పరంధాముడు; వరుసన్‌= క్రమముగా; 
సహస్ర సంఖ్యాకంబులు +అగు = వేయి వేయి చొప్పున సంఖ్యగల; మస్తక= తలలు; అం(ఘ్రి= పాదములు; బాహు= 
చేతులతో; కలిత= కూడిన; సత్‌ పురుషునిగాన్‌= పరమపురుషునిగా; బ్రహ్మవాదులు = వేదాంతజ్ఞానులు; పలుకుదురు= 
పలుకుచుందురు; ఆ విరాట్‌ ప్రభువునందున్‌= ఆ పరమపురుషునియందు; భువన జాలంబులు= పదునాల్లు లోకాలు; 
అలజడిన్‌= ఆపదను; పొరయక+ఉండున్‌= కలుగక ఉండును; ప్రాణదశకంబున్‌= పది ప్రాణాలు; ఇంద్రియ +అర్ధములున్‌= 
ఇంద్రియ గోచరములయ్యే విషయాలు; ఇంద్రియ +అధిదైవతములున్‌+కూడ= ఆ ఇంద్రియాలకు అధిష్టానదేవతలు 
కూడా; త్రివిధము+అగుచున్‌= గుణభేదముచే మువ్విధములగుచు; అందున్‌= ఆ వ్యవస్థనుండి; విప్ర+ఆది వర్ణములు+ 
అయ్యెన్‌= బ్రాహ్మణాదిజాతులు ఆవిర్భవించాయి. 


తృతీయస్కంధము 111 


తా; పుణ్యాత్ముడవైన మైత్రేయా! భగవంతుడు ఇంద్రియాలతో మహదాదులకు పరస్పర సంబంధం కలిగించి వాటినుండి 
విరాద్దేహాన్ని పుట్టిస్తాడు. అందులో తాను కూడా ప్రవెళిస్తాడు. అతడు వేయి వేయి శిరస్సులు, పాదములు, హస్తములు 
కలవాదని జ్ఞానులు చెపుతుంటారు. ఈ లోకాలన్నీ ఆ విరాట్పురుషునిలో ఉండి, ఎటువంటి ఆపద లేకుండా హాయిగా 
ఉంటాయి. పది ప్రాణాలు, ఇంద్రియ విషయాలు, ఇంద్రియ అధిదేవతలు మువ్విధములుగా మారి అందులోనుండి 


బ్రాహ్మణాదిజాతులు ఆవిర్భవించాయి. 


క. ఇలం బుత్రపొత్రసంపద, గలిగిన వంశములతోడం గడుం జోద్యముగా 

లలిం బ్రజ లే గతిం గలిగిరి?, కలిగిన యాప్రజలచే జగము లెట్లుందెన్‌? బ2డ్న7 
ప్రతి : ఇలన్‌= ఈ భూమిపై; పుత్ర పౌత్ర సంపద= కొడుకులు, మనుమలు అనే సంపద; కలిగిన= ఏర్పడిన; వంశములతోడన్‌= 
వంగడములతో పాటుగా; కడున్‌+చోద్యముగాన్‌= మిక్కిలి వింతగా లలిన్‌= క్రమముగా; ప్రజలు= మానవులు; ఏ 
గతిన్‌= ఏ విధముగా; కలిగిరి= ఏర్పడ్డారు; కలిగిన = సంభవించిన; ఆ ప్రజలచేన్‌= ఆ జనులతో; జగములు= లోకాలు; 
ఎట్లు+ఉండెన్‌= ఏ విధంగా ఉన్నాయి. 
తా : ఈ లోకంలో కొడుకులు, వారి పిలలతోకూడిన వంశాలలో జనులు ఎలా ఏర్పడ్డారు? వారితో ఈ ప్రపంచం ఏ 
విధంగా ప్రవర్తిస్తోంది? 
క. చతురత దీపింపం బ్రజా, పతులకుం బతి యనంగ వెలయు పద్మాపతి యే 

గతిం బుట్టించెను స్రష్ట, ప్రతతులచే నవవిధప్రపంచము మతియున్‌. 248 
ప్రతి : ప్రజాపతులకున్‌= ప్రజాపతులకు; పతి+అనంగన్‌= నాయకుడు అనగా; వెలయు= ఒప్పు; పద్మాపతి= మాధవుడు; 
చతురత = నేర్పరితనము; దీపింపన్‌= ప్రకాశించునట్లుగా; ప్రష్ట్రప్రతతులచేన్‌= బ్రహ్మ మొదలగువారితో; నవవిధ 
ప్రపంచము= వినూతనమైన ఈ ప్రపంచాన్ని ఏ గతిన్‌= ఏ విధముగా; పుట్టించెను = సృష్టింపజేసెను?; మతజియున్‌= 
అంతే కాకుండా... 
తా : ప్రజాపతులకే పతియైన లక్ష్మీపతి చాతుర్యం మెరిసేటట్లుగా బ్రహ్మ మొదలగువారితో ఈ ప్రపంచాన్ని ఎలా 
సృష్టింపజేశాడు? 
తే. వాని భేదంబులును మనువంశములును, మనుకులాధీశ్వరులును దన్మనుకులాను 

చరితములు నే విభూతి నే జాడ దీని, నింతయునుంబుట్టంజేసె? నా కెజబుంగంబలుకు. 249 
ప్రతి : వాని భేదంబులును= ఆ సృష్టి భేదాలు; మనువంశములును= పదునాలుగు మనువుల వంశాలు; మను కుల 
అధీశ్వరులును= ఆ మనువంశ అధిపతులు; తద్‌+మనుకుల+అనుచరితములున్‌= ఆ వంశాల క్రమచరిత్రములు; ఏ 
విభూతిన్‌= ఏ శక్తితో), ఏ జాడన్‌= ఏ పద్ధతిగా; పుట్టన్‌+చేసెన్‌= పరమాత్మ సృష్టించెనో; ఇంతయునున్‌= ఈ విషయమంతా; 
నాకున్‌= నాకు; ఎజుంగన్‌= బోధపడేటట్లుగా; పలుకు= వివరింపుము. 
తా: సృష్టిభేదాలు, మనువంశాలు, వంశాధిపతులు, వంశానుచరితలు ఇవన్నీ భగవంతుడు ఎలా ఏర్పరిచాడో నాకు 
స్పష్టంగా తెలియజేయి. 


112 శ్రీమహాభాగవతము 


విశే ; మనువులు పదునలుగురు. స్వాయంభువుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, 
వైవస్వతుడు, సూర్యసావర్ణి, దక్షసావర్ష్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్యుడు, భౌత్యుడు. వారి ఏలుబడిలోనివె 
ఆ యా మన్వంతరాలు. ప్రస్తుతం నదచుచున్నది వైవస్వత మన్వంతరం. 


క. సరవిం గ్రిందన్‌ మీందం, ధరణికింగల లోకములను దత్తత్‌స్థితులన్‌ 
వరుసంబరిణామంబుల, నెజింగింపం గదయ్య నాకు నిద్ధచరిత్రా! 250 


ప్రతి : ఇద్ధచరిత్రా!= పవిత్ర చరిత్రుడవైన మైత్రేయా!; సరవిన్‌= క్రమముగా; ధరణికిన్‌= భూమికి; క్రిందన్‌= క్రిందు 
భాగమున; మీందన్‌= పైభాగమున; కల= ఉన్నటువంటి; లోకములను= భువనాలను; తద్‌+తద్‌+స్థితులన్‌= వాటి వాటి 
పరిస్థితులనుగూర్చి; వరుసన్‌= వరుసగా; పరిణామంబులన్‌= వాటిలో వచ్చే మార్పులను గురించి; నాకున్‌= విదురుడనైన 
నాకు; ఎటింగింపన్‌+కదయ్య= తెలియజేయుము. 


తా : జగమెరిగిన పవిత్రమైన నడత గల మైత్రేయా! భూలోకానికి క్రింద ఎన్ని లోకాలున్నాయి, పైన ఎన్ని లోకాలున్నాయి, 
వాటి వాటి సంగతులు, వాటిలో క్రమంగా వచ్చే మార్పులు నాకు తెలియజెయ్యి. 


క. సురతిర్యబ్బరరాక్షస, గరుడోరగసిద్ధసాధ్యగంధర్వ నభ 
శ్చరముఖభవములు మునికుం, జర! గర్భజ స్వేదజాండజముల తెజంగున్‌. 281 


ప్రతి : మునికుంజర! = మునిశ్రేష్టా! మైత్రేయా!; సుర= దేవతలు; తిర్యక్‌= పశుపక్ష్యాదులు; నర= మానవులు; రాక్షస= 
రక్క్మసులు; గరుద= గరుడపక్షులు; ఉరగ= పాములు; సిద్ధ= సిద్దులు; సాధ్య= సాధ్యులు; గంధర్వ గంధర్వులు; నభస్‌+చర= 
ఖేచరులు; ముఖ= మొదలైన; భవములు= ప్రాణులు; గర్భజ= గర్భమునుండి పుట్టునవి; 'స్వేదజ= చెమటనుండి పుట్టునవి; 
అందజముల = (గ్రుద్దునుండి పుట్టునవి అయిన ప్రాణుల; తెజంగున్‌= పుట్టుకకు సంబంధించిన వివరమును... 


తా: ముని్రేష్టుడా! దేవతలు, పశుపక్ష్యాదులు, మనుజులు, రాక్షసులు, గరుడులు, ఉరగులు, సిద్దులు, సాధ్యులు, 
గంధర్వులు, ఖేచరులు మొదలైన జన్మములను గురించి, అలాగే గర్భంనుండి పుట్టే ప్రాణులు, గుడ్డునుండి పుట్టే ప్రాణులు, 
చెమటనుండి పుట్టె ప్రాణులు వాటిని గురించి తెలియజేయి. 


క. త్రిగుణప్రధానకంబుగ, నగు నవతారములంబూర్హమై వెలసిన యా 
జగదుత్పత్తి స్థితిలయ, నిగమముల విధంబు వాని నిలుకడలు దగన్‌. 252 


ప్రతి : త్రిగుణ ప్రధానకంబుగన్‌= సత్త్వరజస్తమోగుణాల 'ప్రాధాన్యంతో; అగు= సంభవించే; అవతారములన్‌= 
భగవదవతారములను గూర్చి; పూర్ణము+ఐ= పరిపూర్ణ స్థితితో; వెలసిన= ఏర్పడిన; ఆ= ప్రసిద్ధమైన; జగత్‌= హ్రంచముయొక్క 
ఉత్పత్తి= పుట్టుక; స్థితి= ఉనికి లయ= నశించుట; నిగమముల= వేదములయొక్క విధంబు= రీతి; వాటియొక్క 
నిలుకడలు = స్థితులు ఎలాంటివో; తగన్‌= తగినవిధంగా (తెలియజేయుము,). 

తా ; మునివర్యా! సత్వరజస్తమోగుణాల ఆధారంగా ఏర్పడే భగవదవతారాలు, సమ(గ్రరూపాన్ని సంతరించుకొన్న ఈ 


ప్రపంచంయొక్క పుట్టుక, మనుట, పోవుటలు గురించి, వేదాలగురించి, వాటి నిలుకడలను గురించి నాకు వివరంగా 
తెలియజెయ్యి. 


తృతీయస్కంధము 113 


క. చక్రాయుధుసౌందర్య ప, రాక్రమముఖగుణములును, ధరామరముఖ వ 

ర్హ క్రమములు, నాశ్రమ ధ, ర్మక్రియలును, శీలవృత్తమతభావములున్‌. 253 
ప్రతి : చక్రాయుధు= చక్రధారియైన శ్రీహరియొక్క సౌందర్య= అందము; పరాక్రమముఖ= శౌర్యము మొదలైన; 
గుణములను= లక్షణాలను; ధరా+అమరముఖ= (బ్రాహ్మణులు మొదలైన; వర్ణక్రమములు = జాతుల పద్ధతులు; 
ఆశ్రమధర్మ్శ్మక్రియలును= బ్రహ్మచర్యాది ఆశ్రమాల ధర్మాలు; శీల= ఆ యా ఆశ్రమవాసులకు ఉండవలసిన స్వభావం; 
వృత్త= నడవడిక మతభావములున్‌= అభిప్రాయాలు, భావాలు (తెలియజేయుము). 
తా : మైత్రేయ మహర్షీ! చక్రియొక్క అందచందాలు, వీరత్వం మొదలైన గుణాలు, బ్రాహ్మణులు మొదలగు నాలుగు 
వర్జాలవారి విధానాలు, బ్రహ్మచర్యం మొదలైన నాలుగు ఆశ్రమాలు, వారి వారి ధర్మాచరణములు, స్వభావాలు, నడతలు, 
అభిప్రాయాలు ఇవన్నీ సవివరంగా తెలియజేయవలసింది. 
తే. యోగవిస్తారమహిమలు యాగములును, జ్ఞానమార్గములును బరిజ్ఞానసాధ 

నములునై యొప్పు సాంఖ్యయోగములు వికచ, జలజనయన స్కృతంబులౌ శాస్త్రములును. 254 
ప్రతి : యోగ= యోగవిద్యయొక్క విస్తార= విపులమైన; మహిమలు = విశేష లక్షణాలు; యాగములును= యజ్ఞములు, 
యాగములవంటి కర్మకాండలు; జ్ఞానమార్గములును= జ్ఞానముద్వారా మోక్షము పొందు విధానము; పరిజ్ఞానసాధనములునై= 
పరమాత్మజ్ఞానాన్ని సంపాదించేందుకు ఉపకరణములుగా; ఒప్పు= ఉపయోగపడు; సాంఖ్యయోగములు= సాంఖ్యము, 
యోగము అను దర్శనములు; వికచ= వికసించిన; జలజ= పద్మమువంటి; నయన = నేత్రములు కల శ్రీమహావిష్ణువుచేత; 
సృృతంబులు+బె= స్మరింపబడిన; శాస్త్రములును= శాస్త్రములను గురించియు నాకు తెలియజేయుము. 
తా; మహర్షీ! యోగవిద్య, దాని మహిమలు, యాగాదికర్మకాండలు, జ్ఞానమార్గాలు, విజ్ఞానసాధనాలైన సాంఖ్యయోగాలు, 
శ్రీమన్నారాయణుని స్మరణమాత్రంచేత పుట్టిన శాస్త్రాలు వీటన్నిటిని గురించి తెలియజేయి. 


స్ప పాషండమార్గంబుం బ్రతిలోమకుల విభాగములు జీవులు గుణకర్మములును 
బలుకులు గతులును గలిగెడి ధర్మమోక్షములయందలి పరస్పరవిరోధ 
ములు లేని సాధనములు భూమిపాలక నీతివార్తలు దండనీతి జాడ 
యును బృథగ్భావంబులును విధానములును బితృమేధములును దత్పితృవిసర్ల 


తే. గతులుం దారాగ్రహంబులుం గాలచక్ర, మున వసించిన నిలుకడలును దపములు 
దానములుం దత్సలంబులుం దనరు ప్రబల, ధర్మములు బజ లొనరించు కర్మములును.. 2585 


ప్రతి : పాషండమార్గంబున్‌= నాస్తికమతమును; ప్రతిలోమకుల విభాగములు= అశాప్రీయ వివాహంవలన పుట్టినవారి 
విభాగములు; జీవులు= ప్రాణులు; గుణకర్మములును= వారి వారి గుణాలు కర్మలు; పలుకులు= మాటలతీరు; గతులును= 
వాటి విధానములు; కలిగెడి= ఏర్పడే; ధర్మమోక్షములయందలి = ధర్మమోక్షాలకు సంబంధించి; పరస్పరవిరోధములు = 
ఒకదానికొకటి పొసగకపోవటాలు; లేని= ఉండని; సాధనములు = ఉపకరణాలు; భూమిపాలకనీతి= రాజనీతి; వార్తలు = 
రాజ్యవిశేషాలు; దందనీతి= రాజదందనకు సంబంధించిన నీతి; జాడయును = వాటి విధానమును; పృథక్‌+భావంబులును= 


114 శ్రీమహాభాగవతము 


వేరుపాటు విధానములును; పితృమేధములును= పితృయజ్ఞాలు; తద్‌ +పితృవిసర్షగతులు = ఆ పితృతర్పణాలు; 
తారాగ్రహంబులున్‌= నక్షత్రాలు, గ్రహాలు; కాలచక్రమునన్‌= కాలమనే చక్రంలో; వసించిన నిలుకడలును = నిలిచియుండదే 
వాటి ఉనికి తపములు= తపస్సులు; దానములున్‌= దానములు; తద్‌+ఫలంబులున్‌= వాటివల్ల కలిగే ఫలితాలు; 
తనరు= ఒప్పుచున్ను ప్రబల ధర్మములు= గొప్పవైన ధర్మాలు; ప్రజలు+బఒనరించు = మానవులు నిర్వర్తించు; కర్మములును= 
కర్మకాండలను గూర్చి (తెలియజేయుము). 


తా :; మహర్షీ! నాస్తికవాదమంటే ఏమిటో, అశాస్త్రీయ వివాహంవల్ల కలిగే సంతానం ఏ విభాగంలోకి వస్తుందో, జీవుల 
గుణకర్మాలు ఏమిటో, పలుకుల గతులేమిటో, ధర్మమోక్షాలకు పరస్పర వైరుద్ధ్యం లేని సాధనాలేమిటో, రాజనీతి, దండనీతి 
వాటి విధానమేమిటో, వేర్పాటువిధానమేమిటో, పితృయజ్ఞాలు, తర్పణాల విధానమేమిటో, తారాగ్రహాలు కాలచక్రంలో 
ఎలా నిలుకడను పొందగలుగుతున్నాయో, తపోదానఫలాలు ఎటువంటివో, విశేషధర్మాలేమిటో, ప్రజలు చేసే కర్మలు 
వాటి ఫలితాలు ఏమిటో అవన్నీ నాకు తెలియజెప్పు. 


చ. వదలక భూజనావళికి వచ్చు విపద్దశధర్శ్మముల్‌, సరో 
జదళనిభాక్షుందేగతిని సంతస మందెడు? నెట్టివారి మేల్‌ 
వదలక కానవచ్చు, గురులంబ్రియశిష్యులు గొల్వ వారుస 
మృదమునంగోరు నర్ధములు మానుగ నెట్లెజింగింతు రిమ్ములన్‌. 256 


ప్రతి : వదలక= విడువకుండా; భూజన +ఆవళికిన్‌= భూలోకనివాసులైన మానవులకు; వచ్చు= ఏర్పడు (సంబంధించిన); 
విపద్‌+దశ, ధర్మముల్‌= ఆపద్ధర్మములు ఏమిటో; సరోజదళనిభ+అక్షుండు = పద్మపత్రములవంటి కన్నులు కల శ్రీహరి; 
ఏ గతినిన్‌= ఏ విధముగా; సంతసము +అందెడున్‌= సంతోషిస్తాడో; ఎట్టివారి= ఎటువంటివారి; మేల్‌= చేసిన ఉపకారం; 
వదలక= ఎల్లపుడూ; కానవచ్చున్‌= లోకంలో కనిపిస్తూ ఉంటుందో; ప్రియశిష్యులు= అభిమానశిష్యులు; గురులన్‌+కొల్వన్‌= 
తమ తమ గురువులను సేవించగా; వారు= ఆ గురువులు; సమ్మదమునన్‌= మిక్కిలి సంతోషంతో; కోరు+అర్ధములు= ఆ 
శిష్యులు అభిలషించే ప్రయోజనములను; మానుగన్‌= చక్కగా? ఇమ్ములన్‌= చక్కగా? ఎట్లు= ఏ విధంగా; ఎజింగింతురు= 
తెలియజేస్తారు? (అవి నాకు తెలియజేయుము). 
తా; మహార్నీ! మానవులకు వచ్చే ఆపద్ధర్మాలు ఏమిటి, ఎలా ఉంటే శ్రీహరి సంతోషిస్తాడు, ఎవరి మేలు ఎల్లపుడూ 
కనపడుతుంది, గురుసేవ చేయడంవల్ల వారు శిష్యులకు ప్రయోజనం కలిగించే అంశాలను ఎలా బోధిస్తారు అవన్నీ నాకు 
చెప్పు. 
క. విలయాదిఖేదముల న, య్యలఘునింబరమేశు నెవ్వ రంచితభక్తిం 

గొలుతు రదెవ్వరిలో ను, తృలికన్‌ సుఖియించు జీవతత్వము? మథజియున్‌. 267 
ప్రతి : విలయ +ఆది+భేదములన్‌= ప్రళయం మొదలైన భేదాలు ఏమిటో; ఆ+అలఘునిన్‌= ఆ శ్రేష్టుడైన; పరమేశున్‌ = 
సర్వేశ్వరుడైన శ్రీహరిని; ఎవ్వరు= ఎటువంటివారు; అంచితభక్తిన్‌= గొప్పదైన భక్తితో; కొలుతురు= సేవిస్తుంటారో; 
జీవతత్వము+అది= జీవలక్షణం; ఎవ్వరిలోన్‌= ఎటువంటి వారియందు; ఉత్మలికన్‌= మిక్కిలి వికాసంతో; సుఖియించున్‌= 
ప్రకాశిస్తుందో;, మజియున్‌= ఇంకా... 


తృతీయస్కంధము 115 


తా : మునీశ్వరా! ప్రఉయం మొదలైన భేదాలు ఏమిటో, అలాగే ఎటువంటివారు పురుషోత్తముడైన శ్రీహరిని అచంచల 
భక్తితో అర్చిస్తారో, ఎవరిలో జీవతత్త్వం నిత్యవికాసంతో ఉంటుందో అదంతా విపులంగా తెలియజెయ్యి. 


క. గోవిందుని రూపంబును, జీవబ్రహ్మలకు నైక్యసిద్ధియు నెటులౌ? 

భావన నుపనిషదర్థం, బై వెలసెడి జ్డాన మెట్టి దార్యస్తుత్యా! 258 
ప్రతి : ఆర్యస్తుత్యా! = గొప్పవారిచే స్తుతింపబడే మైత్రేయా!; గోవిందుని= శ్రీహరియొక్క రూపంబును= స్వరూపాన్ని 
తెలియబేయుము; జీవబ్రహ్మలకున్‌= జీవాత్మకు, పరమాత్మకు; ఐక్యసిద్ధియున్‌= ఏకత్వము కలుగుట; ఎటులౌన్‌= ఏ 
విధంగా కలుగుతుందో తెలియజెయ్యి; ఉపనిషద్‌ +అర్ధంబు+ఐ= ఉపనిషత్తుల సారాంశంగా; వెలసెడి= ప్రకాశించు; 
జ్ఞానము+ఎట్టిది? = విజ్ఞానము ఎటువంటిదో తెలియజేయుము. 


తా : ఆర్యస్తవనీయుడవైన మైత్రేయా! గోవిందుని రూపం ఎటువంటిదో, జీవాత్మ పరమాత్మలకు ఐక్యభావం ఎలా కలుగతుందో, 
ఉపనిషత్తుల సారాంశరూపమైన పారమార్ధికజ్ఞానం ఎటువంటిదో నాకు తెలియజెయ్యి. 


తే. ఉచితమగునట్టి శిష్యప్రయోజనములు, సజ్జనులచేత విజ్ఞానసాధనములు 
నేమి పలుకంగంబడు, వాని నెల్ల మజియుం, బొలుచు వైరాగ్యమునందగు పురుషభక్తి. 259 


ప్రతి : ఉచితమగునట్టి= యుక్తమైన; శిష్యప్రయోజనములు= శిష్యులకు కలిగే ప్రయోజనాలు; సత్‌+జనులచేతన్‌= 
సజ్జనులవలన లభించు; విజ్ఞాననాధనములు = విజ్ఞానానికి ఉపకరణాలు; ఏమి+పలుకంగన్‌ +పదున్‌= ఏవిగా 
చెప్పబడుతున్నాయో; వానిన్‌+ఎల్లన్‌= వాటినన్నింటినీ; మటథటియున్‌= అంతే కాకుండా; వైరూగ్యమునన్‌= వైరాగ్య లక్ష్యంంవలన; 
పొలుచు= ఒప్పునట్టి, తగు= తగినదైన; పురుషభక్తి= మానవుల భక్తి ఎటువంటిదో (తలియబేయుము,). 


తా : మైత్రేయా! గురువులను సేవించే ఉత్తమ శిష్యులకు కలిగే ప్రయోజనాలు ఏమిటో, సజ్జనులవలన లభించే విజ్ఞాన 
సాధనాలు ఏమిటో, వైరాగ్యంవల్ల వచ్చే భక్తి ఎటువంటిదో తెలియజేయి. 


తే. ఇన్నియుందెలియ నానతి యిచ్చి నన్ను నర్ధి రక్షింపు; యజ్ఞదానాదిపుణ్య 
ఫలము, వేదంబు సదివిన ఫలము, నార్త, జనులంగాచిన ఫలముతో సమము గావు. 260 


ప్రతి : ఇన్నియున్‌= నా అడిగినవి అన్నియును; తెలియన్‌= నాకు బోధపడేటట్లుగ్యా ఆనతి+ఇచ్చి= తెలియజేస్పి అర్ధిన్‌+నన్నున్‌= 
వేడుకొంటున్న నన్ను, రక్షింపుము= రక్షించుము; యజ్ఞ= యజ్ఞములు చేయుటవలన; దాన +ఆది= దానములు చేయుట 
మొదలగు వాటివలన; పుణ్యఫలము = లభించే పుణ్యఫలం; వేదంబు= వేదమును; చదివిన = అధ్యయనము చేయుటవలన; 
ఫలము= లభించిన పుణ్యఫలం; ఆర్తజనులన్‌= దీనులను; కాచిన= రక్షించిన; ఫలముతోన్‌= పుణ్యఫలంతో; సమము 
కావు= సమానము కానేకావు (అంతకంటె ఎక్కువనుట,. 

తా: మహర్షీ! ఇంతవరకు నేను అడిగినవాటినన్నిటినీ వివరంగా తెలియజేసి జ్ఞానార్తితో ఉన్న నన్ను జ్ఞానభీక్షద్వారా 


రక్షించు. యజ్ఞాలు, దానాలు చేయడం వలన వచ్చే పుణ్యఫలంగాని, వేదం చదవడంవలన వచ్చే పుణ్యఫలంగాని 
దీనులను రక్షించడంవలన వచ్చే పుణ్యఫలంతో సమానం కానేకావు. 


116 శ్రీమహాభాగవతము 


క. అని విదురుండు మైత్రేయుని, వినయంబునందెలియ నడుగు విధమెల్లను వ్యా 
సుని సుతుం డభిమన్యుని నం, దనున కెజింగించి మజియుందగ నిట్లనియెన్‌. 261 


ప్రతి : అని= ఆ విధముగా; విదురుండు= విదురుడు; మైత్రేయునిన్‌= మైత్రేయమహర్షిని వినయంబునన్‌= 
వినయసహితముగా; తెలియన్‌= తెలిసికొనుటకై; అడుగు= ప్రశ్నించు; విధము+ఎల్లను= విధానమంతా; వ్యాసుని సుతుం 
డు= వ్యాసమహర్షి కుమారుడైన శుకుడు; అభిమన్యుని= అభిమన్యునియొక్క నందనునకున్‌= కుమారుడైన పరీక్షిత్తునకు; 
ఎథింగించి= తెలియజేసి; మజియున్‌= ఇంకా; తగన్‌= తగినట్లుగా; ఇట్లు+అనియెన్‌= ఈ విధముగా చెప్పసాగెను. 


తా : ఆ విధంగా మైత్రేయమహర్షిని విదురుడు వినయంగా తెలిసికోవాలనే కోరికతో అడిగిన విధానమంతా వ్యాసుని 
కుమారుడైన శుకమహర్షి అభీమన్యుని కుమారుడైన పరీక్షిత్తునకు తెలియజేసి ఇంకా ఇలా చెపుతున్నాడు. 


చ. ఇలంగల మానవావళికి నెల్ల నుతింప భజింప యోగ్యమై 
వెలసిన పూరువంశము పవిత్రము సేయంగంబుట్టి సద్గుణా 
కలితయశఃప్రసూనలతికాతతికింబ్రతివాసరంబుం బెం 
పలరంగంటబోదివెట్టుదు గదయ్య! ముకుందకథామృతంబునన్‌. 262 


ప్రతి : ఇలన్‌+కల= ఈ భూమిపై ఉన్న మానవ +ఆవళికిన్‌ +ఎల్లన్‌= నరకోటికంతటికి; నుతింపన్‌= స్తుతించుటకును; 
భబింపన్‌= సేవించుటకును; యోగ్యము+ఐ= తగినదై; వెలసిన = ఆవిర్భవించిన; పూరువంశము= పరీక్షిన్మహారాజునకు 
చాల పూర్వుదైన పూరువుయొక్క వంశమును; పవిత్రము+చేయంగన్‌= శుద్ధమైనదానినిగా చేయుటకు; పుట్టి= జన్మించి; 
సద్దుణ= మంచి లక్షణములతో; ఆకలిత= కూడిన; యశస్‌+ప్రసూన = కీర్తి అనెడి పుష్పాలతో కూడిన; లతికా+తతికిన్‌ = 
లతల సముదాయానికి; ప్రతివాసరంబున్‌= నిత్యమును; పెంపు+అలరంగన్‌= అతిశయము ఏర్పడునట్లుగాా ముకుంద+ 
కథా+అమృతంబునన్‌= విష్ణుకథలనెడి అమృతముతో; ప్రోది+పెట్టుదు+కదయ్య= పోషణ చేయుచుందువు కదా! 
తా: పరీక్షిన్మహారాజా! పూరువంశమంటేనే లోకులందరూ కొనియాడే వంశం. అటువంటిదానిని మరింత పవిత్రం 
చేయడంకోసమే నీవు జన్మించావు. నిత్యం సద్దుణాలతోకూడి క్రీర్తిపుష్పాలతోకూడిన లతలకు విష్ణుకథామృతాన్ని పోసి 
మరింత వృద్ధిని కలిగిస్తూ పోషిస్తున్నావు అని శుకమహర్షి ప్రస్తుతించాడు. 
తే. అల్పతరమైన సుఖముల నందుచున్ను జనుల దుఃఖంబు మాన్సంగంజాలునట్టి 
పుండరీకాక్షగుణకథాప్రోతమైన, వితతనిగమార్థమగు భాగవతము నీకు. 263 
ప్రతి : అల్బ్పతరమైన = మిక్కిలి స్వల్పమైన; సుఖములన్‌= సౌఖ్యములను; అందుచున్న= పొందుచున్న జనుల= ప్రజలయొక్క 
దుఃఖంబున్‌= బాధను; మానంగన్‌+చాలునట్టి= పోగొట్టగలిగిన; పుండరీక +అక్ష= శ్రీమన్నారాయణుని; గుణకథా= 
గుణములను వివరించు కథల; ప్రోతమైన= అల్లబడిన వస్తమువంటిదైన; వితత= విస్తారమైన; నిగమ= వేదములయొక్క 
అర్ధము+అగు= సారాంశమైన; భాగవతమున్‌= శ్రీమహాభాగవతమును; నీకున్‌= నీకు (తెలియజేసెదను). 
తా; అల్ప్బసుఖాలకోసం వెంపర్లాడే జనాల దుఃఖాన్ని పోగొట్టగలిగినదీ, శ్రీమన్నారాయణుని గుణకథలనే దారాలతో 
అల్లబడిన వస్తంవంటిదీ, వేదసారమైనదీ అయిన భాగవతాన్ని నీకు తెలియజేస్తాను. 


తృతీయస్కంధము 11/7 


వ. ఎటీింగింతు విను మని యిట్లనియె. 264 
ప్రతి : ఎజింగింతున్‌= తెలియజేస్తాను; వినుము= ఆలకించుము; అని ఇట్లు+అనియెన్‌= అని ఈ విధంగా పలికాడు. 
తా : ఆ భాగవతాన్ని నీకు తెలియజేస్తానని శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో ఇంకా ఇలా అంటున్నాడు. 


సీ, అమ్మహాభాగవతామ్నాయ మొకనాండు గైకొని పాతాళలోకమందు 
నప్రతిహతబుద్ధియై వాసుదేవాఖ్యంబొలుచు సంకర్షణమూర్తి దివ్య 
పురుషుండు దనుం దాన బుద్ధిలోం జూచుచు సలలితధ్యానముకుళితనేత్రుం 
డై సనందాభ్యుదయార్థంబు గను విచ్చి చూచినవారు సంస్తుతు లొనర్చ 


తే.  నమరగంగావగాహనులై యహీంద్ర, కన్య లార్టజటాబంధకలిత లగుచు 
భర్భవాంఛానుబుద్ధి నప్పరమపురుషుం, గదియ నేతెంచి తత్పాదకమలయుగము. 265 


ప్రతి : వాసుదేవ +ఆఖ్యన్‌+పాలుచు= వసుదేవసుతుడుగా ఒప్పుచున్న, దివ్యపురుషుండు= దివ్యపురుషుదైన; సంకర్షణమూర్తి= 
శ్రీమన్నారాయణుడు; అప్రతిహతబుద్ధియె= తిరుగులేని భావన కలవాడై; ఒకనాండు= ఒకానొకనాడు; ఆ+మహాభాగవత+ 
ఆమ్నాయము= వేదమువంటి ఆ మహాభాగవతాన్నిి కైకొని= స్వీకరించి; పాతాళలోకమందున్‌= పాతాళలోకమునందు; 
తనున్‌+తాన= తనను తానే; బుద్ధిలోన్‌+చూచుచున్‌= అంతరంగమునందు దర్శిస్తూ సలలిత = లాలిత్యముతో కూడిన; 
ధ్యాన= ధ్యానముతో; ముకుళిత నేత్రుండు+ఐ= అరమోడ్పు కన్నులు గలవాడైయుండి; సనంద +అభ్యుదయ +అర్థంబు = 
సనందాది మునులకు మేలు 'సేయుటకై; కను విచ్చి= కన్నులు తెరిచి; చూచినన్‌= చూడగా; వారు= ఆ మునీశ్వరులందరూ; 
సంస్తుతులు+ఒనర్పన్‌= ప్రస్తుతి చేయగా; అహి+ఇంద్రకన్యలు= నాగరాజ పుత్రికలు; అమర గంగా+అవగాహనులై = 
ఆకాశగంగలో స్నానమాదినవారై; ఆర్టజటాబంధకలితలు +అగుచున్‌= తడిసిన జడముడులు కలవారై; ఆ+పరమపురుషున్‌= 
ఆ శ్రీమన్నారాయణుని; భరృ్శవాంఛా+అనుబుద్ధిన్‌= భర్తగా చేసుకోవాలనే కోరికతో; కదియన్‌+ఏతెంచి= సమీపించి; 
తద్‌+పాదకమలయుగమున్‌= ఆ దేవదేవుని పాదపద్మాలజంటను... 


తా ; ఈనాడు వాసుదేవుడుగా కనబడుతున్న ఆ పరమాత్మ ఒకనాడు వేదరూపమైన మహాభాగవతాన్ని తీసికొని పాతాళానికి 
వెళ్లిపోయి, అక్కడ తదేకదీక్షతో ధ్యానమగ్నుడై ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి సనందాది మహర్షులు వచ్చారు. వారికి 
మేలు చేయడానికి కళ్లు తెరిచాడు పరమాత్మ. వెంటనే వారందరూ స్వామిని ప్రస్తుతించసాగారు. అంతలో నాగకన్యలు 
ఆకాశగంగలో స్నానంచేసి, తడిసిన జటాబంధాలతో స్వామిని భర్తగా చేసుకోవాలనే కోరికతో అక్కడికి వచ్చి ఆయన 
పాదపద్మాలకు నమస్కరించారు. 


క. సేవించి భక్తితో నా, నావిధ పూజోపహారనతినుతులను నా 

దేవుని హృదయము వదడసిరి, యావేళ సనందనాదు లమ్మహితాత్మున్‌. 266 
ప్రతి : భక్తితోన్‌= భక్తి కలిగినవారై; సేవించి= పరిచర్యలు చేసి నానా= అనేకవిధములైన; పూజా= అర్చనలతోను; 
ఉపహార= కానుకలతోను; నతి= వినయప్రకటనలతోను; నుతులనున్‌= స్తుతులతోను; ఆ దేవుని= ఆ పరమాత్ముని; 
పహృదయమున్‌= మనస్సును; పదసిరి= పొందిరి; ఆ వేళన్‌= ఆ సమయంలో; సనందన +ఆదులు= సనందుడు మొదలగువారు; 
ఆ+మహితాత్మున్‌= ఆ పరమపురుషుని... 


118 శ్రీమహాభాగవతము 


తా:ఆ నాగకన్యలు భక్తితో శ్రీహరిని సేవించారు. అనేకవిధాలైన పూజలతో, కానుకలతో, వినయప్రకటనలతో, స్తుతులతో 
ఆ స్వామి మనస్సులో స్థానాన్ని పొందారు. అదే సమయంలో సనందనుడు మొదలగువారు ఆ మహనీయుని స్తుతించారు. 


మ. ఘనసాహస్రకిరీటరత్నవిలసత్కాంతప్రసిద్ధప్రభా 
జనితోదగ్రరుచి ప్రకాశితఫణాసాహస్తుండౌ దేవతా 


వనదీక్షాచణు రూపకృత్యము లొగిన్‌ వాంఛం బ్రశంసించి వా 
రనురాగస్థలితోక్తు లొప్ప నదుగన్‌ హర్షించి యా దేవుండున్‌. 267 


ప్రతి : ఘన= గొప్పవైన; సాహస్ర= వేలసంఖ్యగల; కిరీట= కిరీటములయందలి; రత్న వజ్రములతో; విలసత్‌= 
ప్రకాశించు; కాంత= మనోహరమైన; ప్రసిద్ధప్రభా= విఖ్యాతమైన తేజస్సునుండి; జనిత = పుట్టిన; ఉదగ్రరుచి= గొప్పవైన 
కాంతులతో; ప్రకాశిత= ప్రకాశించుచున్న ఫణాసాహస్రుండౌ= వేయిపడగలు గల; దేవతా= దేవతలను; అవన= 
రక్షైంచుటయందు; చణు= సమర్ద్హుడైన దేవదేవునియొక్క రూపకృత్యములు = అవతారాలు చేసిన గొప్ప పనులు; ఒగిన్‌= 
క్రమముగా; వాంఛన్‌= కోరికతో; ప్రశంసించి= స్తుతించి; వారు= ఆ సనందనాది బుషులు; అనురాగ= అతిశయించిన 
(గ్రేమవలన; స్థలిత= తడబడుతున్న ఉక్తులు= పదబంధములు; ఒప్పన్‌= వెలువడుచుండగా; అడుగన్‌= ప్రార్ధించగా; 
ఆ+దేవుండున్‌= ఆ పరమపురుషుడు; హర్షించి= ఆనందించి... 


తా : ఆ పరమాత్ముడు సహస్రశీర్చుడు. వేయితలలకు వేయి కిరీటాలున్నాయి. వాటిలో నవరత్నాలు పొదగబడి ఉన్నాయి. 
వాటినుండి వెలువడుతున్న కాంతులతో స్వామికి గొడుగులాగ అమరి ఉన్న ఆదిశేషుని పడగలు మరింత ప్రకాశిస్తున్నాయి. 
ఆ మహనీయుని అవతారాలను, ఆ యా అవతారాలలో స్వామి చేసిన ఘనకార్యాలను సనందనాదులు ఎంతో భక్తిగా 
ప్రస్తుతించారు. అతిశయించిన అనురాగంతో వారు అలా ప్రస్తుతిస్తున్నపుడు వారి మాటలు తడబడుతున్నాయి. వారి 
అచంచల భక్తిప్రపత్తులకు స్వామి ఎంతగానో సంతోషించాడు. 


తే... భూరి నిగమార్ధసార విచార మగుచుం, దనరు నీ భాగవతము సాదరతం బలికె 
నలినభవసూతి మైన సనత్కుమార, కునకు నెటింగించె సాంఖ్యాయనునకు నతండు. 268 


ప్రతి : నలినభవసూతియైన= పద్మసంభవుడైన బ్రహ్మదేవుని కుమారుడైన; సనత్ముమారకునకున్‌= సనత్ముమారుడను 
మహర్షికి భూరి= గొప్పదైన; నిగమ +అర్థ= వేదార్థముయొక్క సార= సారాంశమును; విచారము = విచారణ చేయునది; 
అగుచున్‌= అయి ఒప్పునట్టి;ి ఈ భాగవతము= ఈ భగవల్లీలావిశేషమును; స+ఆదరతన్‌= ఆదరముతో కూడినట్లుగా; 
పలికెన్‌= దేవదేవుడు ఉపదేశించెను; అతండు= ఆ సనత్ముమారుడు; సాంఖ్యాయనునకున్‌= సాంఖ్యాయన మహర్షికి ఎటిం 
గించెన్‌= తిరిగి ఉపదేశించెను. 


తా : పరమాత్మ బ్రహ్మదేవుని కుమారుడైన సనత్ముమారునికి వేదార్ధ్థసారమైన భాగవతాన్ని ఉపదేశించాడు. దానిని అతడు 
సాంఖ్యాయనమహర్షికి ఉపదేశించాడు. 


విశే ; భాగవతమనునది కేవలమొక (గ్రంథం కాదు. అది భగవత్తత్వం. అది ఉపదేశరూపంలో ఒకరినుండి ఒకరికి 
పరంపరగా రావలసినది. కనుక ఇది చదవడంకంటె పండితులద్వారా వినుటవలననే ఆధ్యాత్మిక ప్రయోజనం 
సాధింపబడుతుంది. 


తృతీయస్కంధము 119 


క. పరంగ నతండంతం బరా, శరునకు నుపదేశ మిచ్చె సమ్మతి; నతండున్‌ 
సురగురున కొసంగె; నాతండు, గర మరుదుగ నాకుంజెప్పెంగైకొని యేనున్‌. 269 


ప్రతి : పరంగన్‌= ఒప్పునట్లుగాా అతండు= ఆ సాంఖ్యాయన మహర్షి అంతన్‌= సనత్ముమారుడు భాగవతము ఉపదేశించిన 
పిమ్మట; పరాశరునకున్‌= దానిని పరాశరమహర్చిక్రి; ఉపదేశము +ఇచ్చెన్‌= ఉపదేశించెను; అతండున్‌= ఆ పరాశరమహర్షి 
సమృతిన్‌= సంతోషముగా; సురగురునకున్‌= దేవతల గురువైన బృహస్పతికి; ఒసంగెన్‌= అందించెను; ఆతండు= ఆ 
బృహస్పతి; కరము+అరుదుగన్‌= మిక్కిలి ఆశ్చర్యకరముగా; నాకున్‌= నాకు (మైశ్రేయునకు); చెప్పెన్‌= ఉపదేశించెను; 
కైకొని= దానిని స్వీకరించి; ఏనున్‌= నేనును... 


తా : సనత్కుమారుడు ఉపదేశించిన భాగవతాన్ని సాంఖ్యాయనుడు పరాశరునకు ఉపదేశించాడు. అతడు దానిని దేవతల 
గురువైన బృహస్పతికి ఉపదేశించాడు. దేవగురువు నాకు (మైత్రేయునికి) ఉపదేశించాడు. నేను దానిని స్వీకరించి నీకు 
చెపుతున్నాను అని విదురునితో పలికాడు. 


క. నీ కిప్పుడు వివరించెద, నాకర్ణింపుము సరోరుహాక్షుండగు సు 
శ్లోకుని చరితామృత పరి, షేకుండవై ముదము గదురంజెలంగుము విదురా! 270 


ప్రతి : విదురా!= విదురుడా!; ఇప్పుడు= ఈ సమయంలో; నీకున్‌= నీకు; వివరించెదన్‌= భాగవతాన్ని వివరిస్తాను; 
ఆకర్షింపుము= ఆలకించుము; సరోరుహ+అక్షుండు +అగు= పద్మాక్షుడైన; సుళ్లోకుని= మిక్కిలి కీర్తనీయుడైన విష్ణవుయొక్క 
చరిత= చారిత్రమనెడి; అమృత = అమృతవర్షంలో; పరిషేకుందవు+ఐ= తడిసినవాడవై; ముదము+కదురన్‌= ఆనందము 
కలుగగా; చెలంగుము= జీవించుము. 


తా : విదురా! అలా బృహస్పతిద్వారా నాకు లభించిన భాగవతాన్ని నీకు ఉపదేశిస్తాను విను. వారిజాక్షుడూ, కీర్తనీయుడూ 
అయిన శ్రీహరి చరితామృతవర్షంలో తడిసిపోయి ఆనందంగా జీవించు. 


వ. ఇట్లు భగవత్రోక్తంబును, బుషి సంప్రదాయానుగతంబును, పురుషోత్తమస్తోత్రంబును, పరమ 
పవిత్రంబును, భవలతాలవిత్రంబును నయిన భాగవత కథా ప్రపంచంబు (ద్ధాళుందవు భక్తుండవు నగు 
నీకు నుపస్యసించెద, వినుము. 2771 


ప్రతి : ఇట్లు= ఈ విధముగా; భగవత్‌ ప్రోక్తంబును= భగవానునిచే చెప్పబడినదియు; బుషి సంప్రదాయ +అనుగతంబును= 
మునిపరంపరనుండి క్రమముగా వచ్చినదియు; పురుషోత్తమ స్తోత్రంబును= పరమపురుషుని స్తుతించునదియు; 
పరమపవిత్రంబును= మిక్కిలి పవిత్రమైనదియు; భవలతా లవిత్రంబును= సంసారబంధమనెడి తీగను ఛేదించు 
కొడవలివంటిదియు; అయిన = అయినటువంటి; భాగవత కథా ప్రపంచంబు= భాగవత కథల సర్వస్వాన్ని (శద్దాకుండవు= 
శ్రద్ధతో కూడినవాడవును; భక్తుండవును= దైవభక్తి కలిగినవాడవును; అగు నీకున్‌= అయిన నీకు; ఉపన్యసించెదన్‌+వినుము= 
వివరిస్తాను ఆలకించు. 

తా ; ఈ విధంగా భగవంతునిచే చెప్పబడినది, మునీశ్వరులనుండి సంప్రదాయసిద్ధంగా పరంపరగా వచ్చినది, పరమప్రరుషుని 
కీర్తించేది, మిక్కిలి పవిత్రమైనది, సంసారబంధమనే లతను ఛేదించే కొడవలివంటిది అయిన భాగవత కథాసర్వస్వాన్ని 
(శ్రద్దాభక్తులు గల నీకు వివరిస్తాను విను అని మైశ్రేయమహర్షి విదురునితో పలుకుచున్నాడు. 


120 శ్రీమహాభాగవతము 


బ్ర 


అనఘ! యేకోదకమై యున్న వేళ నంతర్నిరుద్ధానల దారువితతి 

భాతిం జిచ్చక్తి సమేతుందై కపట నిద్రాలోలుం డగుచు నిమీలితాక్షుం 
డైన నారాయణుండంబుమధ్యమున భాసురసుధాఫేనపాండురశరీర 
రుచులు సహ్రశిరోరత్నరుచులతోం జెలిమి సేయంగ నొప్పు శేష భోగ 


తే. తల్చ్పమునంబవ్వళించి యనల్చ్బతత్త, దీప్తిం జెన్నాందంగా నద్వితీయుండగుచు 
నభిరతుండదయ్యుంగోర్కులయందుం బాసి, ప్రవిమలాకృతి నానందభరితుం దగుచు. 2/72 


ప్రతి ; అనఘ! = పుణ్యాత్ముడా!; ఏక+ఉదకమై= ఈ ప్రపంచమంతా జలమయంగా; ఉన్నవేళన్‌= ఉన్న సమయంలో; 
అంతస్‌= లోపల; నిరుద్ధ= దాగియున్న అనల= అగ్ని గల; దారువితతి భాతిన్‌= కొయ్యల సముదాయంలా; చిత్‌+ 
శక్తిసమేతుండు+ఐ= లోపల జ్ఞానశక్తి కలిగియుండి; కపట నిద్రాలోలుండు +అగుచున్‌= నిద్రపోతున్నవానివలె నటిస్తూ 
నిమీలిత+అక్షుందైన= కన్నులు మూసికొనియున్న నారాయణుండు= శ్రీమన్నారాయణమూర్తి అంబుమధ్యమునన్‌= 
జలమధ్యమునందు; భాసుర= ప్రకాశించు; సుధా= అమృతముయొక్క ఫేన= నురుగుచేత; పాండుర= తెల్లనైన; శరీర= 
దేహముయొక్క రుచులు= కాంతులు; సహన శిరస్‌= ఆదిశేషుని వేయిపడగలపై గల; రత్న రుచులతోన్‌= రత్నముల 
కాంతులతో; చెలిమి = 'స్నేహమును; చేయంగన్‌= చేయుచున్నట్లుగా; ఒప్పు= కనిపిస్తున్న; శేషభోగ తల్పమునన్‌= తల్చ్పముగా 
ఏర్పడిన వేయిపడగల ఆదిశేషునిప్రై; పవ్వళించి= పరుండి; అనల్ప తత్త్పదీప్తిన్‌= అధికజ్ఞాన కాంతితో; చెన్ను+ఒందం 
గాన్‌= ప్రకాశింపగా; అద్వితీయుండు+అగుచున్‌= రెండవవాడు లేనివాడై; కోర్ములయందున్‌= కోరికలయందు; అభిరతుందు + 
అయ్యున్‌= ఆసక్తి గలవాడయ్యును; పాసి= వాటిని విడిచిపెట్టి, ప్రవిమల+ఆకృతిన్‌ = స్వచ్చమైన ఆకారముతో; 
ఆనందభరితుండు +అగుచున్‌= ఆనందస్వరూపుడై (ఉండెను). 


తా : పుణ్యాత్ముడవైన విదురా! సృష్టికి ముందు విశ్వమంతా కేవలం జలమయంగా ఉంది. ఆ కడలి నడుమ వేయిపడగల 
ఆదిశేషువు పరమాత్మకు శయ్యగా ఏర్నాటె ఉన్నాడు. దానిపై స్వామి పవ్వళించి ఉన్నాడు. సముద్రజలంగా ఉన్న అమృతంనుండి 
నురుగులు వస్తున్నాయి. అది స్వామి శరీరంపై పడి శ్రీహరి తెల్లని కాంతితో ప్రకాశిస్తున్నాడు. ఆదిశేషుని వేయి తలలపై 
ఉన్న వేయి రత్నాలుకూడా తెల్లని కాంతులను ప్రసరిస్తున్నాయి. ఆ కాంతులు పరస్పరం స్నేహం చేసుకొంటున్నట్లున్నాయి. 
స్వామి కోరికలయందు అనురక్తుడై ఉండికూడా ఏమీ ఎరుగనట్లు, అగ్నిని కడుపులో దాచుకొన్న కొయ్యలాగా జ్ఞానకాంతితో 
ప్రకాశిస్తూ, రాని నిద్రను నటిస్తూ కన్నులు మూసుకొని ప్రశాంతమైన ఆకారంతో ఆనందభరితుడై ఉన్నాడు. 
తే... యోగమాయా విదూరుండై యుగసహస్ర, కాలపర్యంత మభఖీలలోకములు (మింగి 

పేర్చి మథి కాలశక్ష్యుపబ్బంహితమున, సమత సృష్టి క్రియాకలాపములందగిలి. 27/78 
ప్రతి : యోగమాయా విదూరుండు+ఐ= యోగమాయకు దూరమైనవాదై; యుగసహ(్ర కాలపర్యంతము= వేయి యుగాల 
కాలము; అఖీలలోకములు= లోకాలన్నిటిని; (మంగి= తనలో ఇముడ్చుకొని; పేర్చి= అతిశయించి; మటథి= అటుపిమ్మట; 
కాలశక్తి +ఉపబ్బంహితమునన్‌= తగిన కాలము శక్తి - వీటి అభివ్యక్తిచేే సమతన్‌= రాగద్వేషరహితంగా; సృష్టి 
(క్రియాకలాపములన్‌= విశ్వసృష్టికి సంబంధించిన కార్యక్రమాలలో; తగిలి= నిమగ్నమై... 
తా :; పరాత్పరుడు యోగామాయా ప్రభావానికి దూరంగా వేయి యుగాలు లోకాలన్నిటినీ తన ఉదరకోశంలో ఇమిడ్చి 
అతిశయించి తగిన కాలం, శక్తి - వీటి పెంపొందించటంలో సృష్టి కార్యక్రమానికి సిద్ధపడ్డాడు. 


తృతీయస్కంధము 121 


క. తన జఠరములోపలందాం, చిన లోకనికాయముల సృజించుటకును సా 
ధనమగు సూక్ష్మార్థము మన, సునంగని కాలానుగతరజోగుణ మంతన్‌. 2274 


ప్రతి : తన= తనయొక్క (పరమాత్మయొక్క); జరరములోపలన్‌= కడుపులోపల; దాంచిన = నిక్షిప్తము గావించుకొన్న; 
లోకనికాయములన్‌= లోకముల సముదాయములను; సృజించుటకున్‌= సృష్టించుటకు (బహిర్గతము కావించుటకు); 
సాధనమగు= ఉపకరణమైన; సూక్ష్మ+అర్ధమున్‌= అణురూపంలో ఉన్న విశ్వాన్ని మనసునన్‌= మనస్సుద్వారా; కని= 
(గ్రహించి; అంతన్‌= అంతట; కాల+అనుగత= సరియైన కాలానికి సంక్రమించే; రజస్‌+గుణము= సత్వరజస్తమో గుణాలలో 
ఒకటైన రజోగుణాన్న్సి అంతన్‌= పిమ్మట... 


తా; పరమాత్మ తన గర్భంనందు సూక్ష్మరూపంలో ఉన్న విశ్వాన్ని మనస్సుద్వారా గమనించాడు. దానిని బయటకు 
తీసుకొనివచ్చి భౌతికమైన జగత్తును సృష్టించాలనుకొన్నాడు. అందుకు తగినట్లుగా సకాలానికి ప్రవర్తించాల్సిన రజోగుణాన్ని 
పుట్టించాడు. 


స్ప పుట్టించెందద్దుణంబునంబరమేశ్వరు నాభిదేశమునందు నలిననాళ 
ముదయించె మజి యప్పయోరుహ ముకుళంబు గర్మబోధితమైన కాలమందుం 
దన తేజమునంబ్రవృద్ధంబైన జలముచే జలజాప్ప్తుగతిం బ్రకాశంబు నొందం 
జేసి లోకాశ్రయస్థితి సర్వగుణ విభాసితగతి నొప్పు రాజీవమందు 


తే. నిజకళా కలితాంశంబు నిలిపె, దానివలన నామ్నాయమయుండును వరగుణుండు 
నాత్మయోనియు నైన తోయజభవుండు, సరవింజతురాననుండు నా జనన మయ్యొ. 2705 


ప్రతి : పుట్టించెన్‌= పరమాత్మ రజోగుణాన్ని పుట్టించాడు; తద్‌+గుణంబునన్‌= ఆ రజోగుణంవల్ల; పరమ+ఈశ్వరు= 
పరమాత్మయొక్క నాభిదేశమునందున్‌= బొడ్డునుండి; నలిన+నాళము= మొగ్గతోకూడిన తామర తూడు; ఉదయించెన్‌ = 
పుట్టినది, మటి= ఆ పిమ్మట; ఆ పయోరుహముకుళంబు= ఆ తామర మొగ్గు కర్శబోధితమైన = సృష్టికార్యానికి అనుకూలమైన; 
కాలమందున్‌= సమయంలో; తన తేజమునన్‌= తన తేజస్సుతో; ప్రవృద్ధంబు+ఐన= అతిశయాన్ని పొందిన; జలముచేన్‌= 
నీటితో) జలజ+ఆప్తుగతిన్‌= కమలాప్తుడైన సూర్యునివలె; ప్రకాశంబును+ఒందన్‌+చేసి= ప్రకాశించే విధంగాచేసి; 
లోక+ఆశయ స్థితిన్‌= లోకాలన్నిటికి ఆశయమైన విధానమును; సర్వగుణవిభాసితగతిన్‌= సకలగుణాలతో ప్రకాశించే 
విధంగా; ఒప్పు= ప్రవర్తిల్లు; రాజీవమందున్‌= నాఖికమలమునందు; నిజకళా కలిత+అంశంబున్‌= తన కళతో కూడిన 
అంశమును; నిలిపెన్‌= ఉంచినాడు; దానివలనన్‌= అలా తన తేజమును నాభికమలంలో నింపుటచే; ఆమ్నాయమయుం 
డును= వేదపూర్ణుడును; వరగుణుందున్‌= శ్రేష్టమైన గుణములు కలవాడును; ఆత్మయోనియున్‌+ఐన = స్వయంభువుడును 
అయిన; తోయజభవుండు= పద్మభవుడైన బ్రహ్మ సరవిన్‌= క్రమముగా; చతుస్‌+ఆననుండునాన్‌= నాలుగు మోములు 
కలవాడుగా; జననము +అయ్యెన్‌= ప్రభవించెను. 


తా : శ్రీమన్నారాయణుడు రజోగుణాన్ని పుట్టించాడు. దానివల్ల తన బొద్దునుండి ఒక తామర మొగ్గ ఉదయించింది. సృష్టికి 
అనుకూలమైన కాలంలో స్వామి తన తేజస్సుతో సూర్యుడు కమలాన్ని వికసింపజేసినట్లు ఆ మొగ్గను వికసింపజేశాడు. 
లోకాలకు ఆశయమైన అన్ని గుణాలతో కూడిన ఆ పద్మంలో తన కళను నిక్షిప్తం చేశాడు. దానివలన వేదమయుడైనవాడు, 
స్వయంభువుడు అయిన బ్రహ్మ నాలుగు మోములతో ఆ పద్మంనందు ఉదయించాడు. 


122 శ్రీమహాభాగవతము 


తే. అతండు తత్పద్మకర్ణికయందు నిలిచి, వికచలోచనుండై లోకవితతి దిశలు 

నంబరంబును నిజచతురాననములం, గలయంబరికించి చూచుచుంగమలభవుండు. 276 
ప్రతి : అతండు= ఆ బ్రహ్మదేవుడు; తద్‌+పద్మకర్ణికయందున్‌= ఆ నాభికమలపు దుద్దునందు; నిలిచి= ఉండి; వికచలోచనుం 
డు+ఐ= విప్పారిన కన్నులు కలవాడై; లోకవితతిన్‌= సర్వలోకాలను; దిశలున్‌= సకల దిక్కులను; అంబరంబును= 


ఆకాశాన్ని నిజ చతుర్‌+ఆననములన్‌= తన నాలుగు మోములతో (ఎనిమిది కన్నులతో); కలయన్‌= అంతట; పరికించి= 
పరిశీలించి; చూచుచున్‌= పరికిస్తూ కమలభవుండు= అప్పుడా పద్మభవుడు... 


తా; బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుని బొడ్దుతామరదుద్దునందే ఉండి, కన్నులు విప్పార్చి, లోకాలనన్నిటినీ గమనించాడు. 
అలాగే దిక్కులను, ఆకాశాన్ని తన ఎనిమిది కళ్లతో బాగా పరికించాడు. 


చ. అలఘుయుగాంతకాలపవనాహతసంచలదూర్శ్మిజాల సం 

కలితజలప్రభూత మగు కంజముందద్వనజాత కర్ణికా 

తలమున నున్న తన్ను విశదక్రియంగల్లిన లోకతత్త్వమున్‌ 

నలిందెలియంగ నోపక మనంబునంజాల విచార మొందుచున్‌. 2777 
ప్రతి : అలఘు= విస్తారమైన; యుగ+అంతకాల= ప్రళభయకాలమునకు సంబంధించిన; పవన= పెనుగాలిచేత; ఆహత= 
కొట్టబడి; సంచలత్‌= ఎగసిపడుచున్న; ఊర్మిజాల= తరంగ సముదాయాలతో; సంకలిత= కూడిన; జల= నీటియందు; 
ప్రభూతము+అగు= పుట్టిన; కంజమున్‌= పద్మమును; తద్‌+వనజాత= ఆ పద్మమునందలి; కర్ణికా+తలమునన్‌= దుద్దు 
భాగమున; ఉన్న వసించియున్న తన్నున్‌= తనను (బ్రహ్మ తనను తాను) విశదక్రియన్‌+కల్లిన = స్పష్టతతో కలిగిన; లోక 
తత్పమున్‌= జగత్స్వరూపమును; నలిన్‌= క్రమముగా; తెలియంగన్‌+ఓపక= అర్ధం చేసుకోలేక; మనంబునన్‌= చిత్తమునందు; 
చాల= మిక్కిలి; విచారము+ఒందుచున్‌= బాధపడుతున్నవాదై. 
తా : విస్తారమైన ప్రళభయకాలపు పెనుగాలుల తాకిడికి అంతులేని నీటిలోని అలలు ఎగసిపడుతున్నాయి. అటువంటి 
నీటిలో ఒక పద్మం ఉంది. దాని కర్ణికాస్థానంలో ఉన్న బ్రహ్మ తనను తాను దర్శించాడు. లోకతత్త్వాన్ని గమనించాడు. ఏమి 
చేయాలో పాలుబోక విచారపడ్డాడు. 


వ. ఇట్లని వితర్మించె. 278 
ప్రతి : ఇట్లు+అని= ఈ విధముగా; వితర్మించెన్‌= బ్రహ్మ ఆలోచించెను. 
తా : అప్పుడు బ్రహ్మ ఈ విధంగా ఆలోచించాడు. 
ఉ. ఈ జలమందు నీ కమల మే గతి నుదృవ మయ్యె? నొంటి యే 
నీ జలజాతపీఠమున నే గతి నుంటి? మదాఖ్య యెొద్ది? నా 


కీ జననంబు నొందుటకు నెయ్యది హేతువు? బుద్ధింజూడ నే 
యోజ నెజుంగలేనని పయోరుహగర్భుండు విస్మితాత్ముందై. 270 


తృతీయస్కంధము 123 


ప్రతి : ఈ జలమందున్‌= ఈ నీటిలో), ఈ కమలము= ఈ పద్మము; ఏ గతిన్‌= ఏ విధముగా; ఉదృ్భవము+అయ్యెన్‌= 
పుట్టెను; ఒంటి= ఒంటరిగా ఏన్‌= నేను ఈ+జలజాతపీఠమునన్‌= ఈ పద్మాసనముప్రై ఏ+గతిన్‌+ఉంటిన్‌= ఏవిధంగా 
ఉన్నాను; మత్‌+ఆఖ్య+ఎద్ది= నా పేరు ఏమిటి; నాకున్‌= నాకు; ఈ+జననంబున్‌= ఈ పుట్టుక; ఒందుటకున్‌= ఏర్పడుటకు; 
ఏ+అది+హేతువు= కారణమేమిటి; బుద్ధిన్‌+చూడన్‌= ఆలోచించి చూడగా; ఏ+ఓజన్‌= ఏ క్రమంలోను; ఎజుంగన్‌+లేను+ 
అని= తెలియలేకున్నానని; పయస్‌+రుహ గర్భుండు= పద్మభవుడైన బ్రహ్మ విస్మిత+ఆత్ముడై= ఆశ్చర్యముతో కూడుకొన్నవాడై. 
తా : బ్రహ్మ తనలో తాను తర్మించుకోసాగాడు. ఈ నీరేమిటి! నీటిలోకి ఈ పద్మం ఎలా వచ్చింది. దీనిలోకి ఒంటరిగా 
నేనెలా వచ్చాను. అసలు నా పేరేమిటి. నేనిలా పుట్టడానికి కారణమేమిటి. ఎన్ని రకాలుగా ఆలోచించినా నాకేదీ 
అంతుపట్టడం లేదనుకొని ఆశ్చర్యంలో మునిగిపోయాడు. 


క. ఆ వనజనాళమూలం బా, వనములలోన నర్ధి నరయుటకొఅకై 
యా వనజాతప్రభవుం, డా వనరుహనాళవివరమందభిముఖుందై. 280 
ప్రతి : ఆ వనజాత ప్రభవుండు= పద్మమునందు పుట్టిన ఆ బ్రహ్మ ఆ వనజనాళమూలంబు= ఆ తామరతూడు మొదలును; 


ఆ వనములలోనన్‌= ఆ నీళ్లలోనే; అర్ధిన్‌= ఉత్సుకతతో; అరయుటకొజ= వెదుకుటకై; ఆ వనరుహనాళ వివరమందున్‌= 
ఆ తామరతూడు రంధ్రముద్వారా;? అఖీముఖుందై= మూలమునకు ఎదురుగా (ప్రయాణించెను). 


తా; బ్రహ్మదేవుడు తానున్న పద్మానికి గల తూడు ఎంత ఉంది? అసలు దాని మొదలు ఎక్కడో చూడాలనుకొన్నాడు. 
అనుకోవడమే తరువాయి, ఆ తూదులోని రంధ్రంద్వారా మొదలువైపు ప్రయాణించాడు. 


విశే ఫవన' శబ్దానికి నీరు అని అర్ధం. *'వనజము” అంటే పద్మం. 'వనజాతభవుడు' అంటే బ్రహ్మ. 


మ. అతిగంభీరవిశాలవారినిధితోయాంతర్నిమగ్నాంగుందై 
చతురాస్యుందొగి దివ్యవత్సరసహ(స్రంబబ్దమూలంబు స 
న్మతి నీక్షించియుం గానలేక భగవన్మాయామహత్త్వంబు వి 
స్కృతింగావింప విఖీతుండై మరలంజేరెందత్సరోజాతమున్‌. 281 


ప్రతి :; చతుర్‌+ఆస్యుండు= నలుమోములు కల (బ్రహ్మ ఒగిన్‌= క్రమముగ్గా; అతిగంభీర = మిక్కిలి లోతైన; విశాల= 
విస్తారమైన; వారినిధి= సముద్రముయొక్క తోయ +అంతర్‌ +నిమగ్న+అంగుండు +ఐ= నీటి లోలోపల మునిగిన శరీరము 
కలవాడై; దివ్య వత్సర సహస్రంబు= వేయి దివ్యసంవత్సరాలు; అబ్ద్బమూలంబున్‌= పద్మంయొక్కమొదటిభాగాన్ని సత్‌+మతిన్‌= 
మంచిబుద్ధితో; ఈక్షించియున్‌= వెదకియు; కానలేక= ఆ మూలాన్ని దర్శించలేక; భగవత్‌+మాయామహత్వంబు= పరమాత్మ 
మాయాశక్తి విస్కృతిన్‌+కావింపన్‌= మూలసందర్భనశక్తి లేకుండా చేయుటచే; విఖీతుందై= భయపడినవాడై; తద్‌+ 
సరోజాతమున్‌= ఆ పద్మంవద్దకు; మరలన్‌+చేరెన్‌= తిరిగి చేరుకొనెను. 

తా : బ్రహ్మ తనకు జన్మనిచ్చిన పద్మపు నాళం మొదలు ఎక్కడుందో చూడాలని నీటి లోలోపలకి ప్రయాణించాడు. అలా 


వేయి దివ్యసంవత్సరాలు గడచిపోయాయి కాని తామరతూడు మొదలుమాత్రం కానరాలేదు. భగవంతుని మాయ వాని 
బుద్ధిని కమ్మేసింది. భయపడ్డాడు. తిరిగి తన నివాసస్థానమైన పద్మాన్ని చేరుకొన్నాడు. 


124 శ్రీమహాభాగవతము 


తే... అట్లు [గ్రమ్మణంజేరి యయ్యబ్దపీఠ, మందు నవ్చాంగయోగక్రియానురక్తిం 
బవను బంధించి మహితతపస్సమాధి, నుండి శతవర్నములు సనుచుండ నంత. 282 


ప్రతి : అట్లు= ఆ విధంగా; క్రమ్మజన్‌+చేరి= తిరిగి వెళ్లి; ఆ+అబ్దపీఠమందున్‌= ఆ పద్మాసనముపై; అమవ్చాంగ యోగక్రియా+ 
అనురక్తిన్‌= అవ్రాంగరూపమైన యోగసాధనమునందు ఆసక్తితో; పవనున్‌+బంధించి= ఊపిరి బిగబట్టి మహిత తపస్‌+ 
సమాధిన్‌= గొప్ప తపోరూపమైన సమాధియందు; ఉండి= ఉండిపోయి; శతవర్షములు= నూరు సంవత్సరాలు; చనుచుండన్‌= 
దాటుచుండగ్యాా అంతన్‌= అప్పుడు. 

తా: బ్రహ్మదేవుడు తిరిగి తన జన్మన్టానమైన పద్మపీఠాన్ని చేరుకొన్నాడు. అక్కడ అవ్రాంగయోగసమ్మతమైన యోగవిద్యతో 
ఊపిరి బిగబట్టి తపస్సు చేయనారంభించాడు. అలా వంద సంవత్సరాలు గడచిపోయాయి. 


విశే ;: యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం అనునవి యోగానికి సంబంధించిన 
ఎనిమిది అంగాలు. 


ఆ. అట్టి యోగజనితమైన విజ్ఞానంబు, గలిగియుండి దానం గమలనయనుం 
గానలేక హృదయకమలకర్ణికయందు, నున్నవానిందన్నుంగన్నవాని. 2838 


ప్రతి: అట్టి= అటువంటి; యోగజనితమైన = అమవ్టాంగయోగంవలన లభించిన; విజ్ఞానంబు= తత్ప్వజ్ఞానము; కలిగియుండి= 
పొందియుండి; దానన్‌= ఆ జ్ఞానంతో; కమలనయనున్‌= పద్మములవంటి కన్నులు కల శ్రీమన్నారాయణుని; కానలేక = 
దర్శించలేక; హృదయకమలకర్ణికయందున్‌= తన హృదయమనే పద్మం మధ్యలో; ఉన్నవానిన్‌= నిలిచినవానిని; 
తన్నున్‌+కన్నవానిన్‌= తనకు జన్మనిచ్చిన వానిని... 


తా; అష్టాంగయోగంతో తపస్సు చేయడంవలన గొప్ప తత్ప్వజ్ఞానం లభించింది బ్రహ్మకు. అయినా నారాయణ దర్శనం 
కలుగలేదు. అప్పుడు దృష్టిని తన హృదయంలోకి మరల్చాడు. ఆ పహృదయకమలంలో తనను కన్న తండ్రి 
శ్రీమన్నారాయణమూర్తిని దర్శించగలిగాడు. 


మ. కనియెన్‌ నిశ్చలభక్తి యోగమహిమం గంజాతగర్భుండు శో 
భనచారిత్రు జగత్పవిత్రు విలసత్పద్మాకళత్రున్‌ సుధా 
శనముఖ్యస్తుతిపాత్రు దానవచమూజైత్రున్‌ దళత్పద్మ నే 
త్రు నవీనోజ్వలనీలమేఘనిభగాత్రుం బక్షిరాట్పత్రునిన్‌. 284 


ప్రతి : కంజాతగర్భుందు= బ్రహ్మదేవుడు; నిశ్చలభక్తియోగమహిమన్‌= అచంచల భక్తియోగ శక్తితో; శోభనచారిత్రున్‌= 
పవిత్రమైన చరిత్ర కలవాడు; జగత్‌+పవిత్రున్‌= ప్రపంచాన్ని పవిత్రం చేయగలవాడు; విలసత్‌ +పద్మాకళత్రున్‌= ప్రకాశించే 
లక్ష్మీదేవి భార్యగా కలవాడు; సుధా+అశనముఖ్య= అమృతాన్ని భుజించే దేవతాముఖ్యులయొక్క స్తుతిపాత్రున్‌= స్తవములకు 
యోగ్యుడైనవాడు; దానవచమూ జైత్రున్‌= రాక్షససేనను జయించేవాడు; దళత్‌+పద్మనేత్రున్‌= వికసించిన పద్మములవంటి 
కన్నులు కలవాడు; నవీన= అప్పుడే ఏర్పడిన; ఉత్‌+జ్వల= కాంతిమంతమైన,; నీలమేఘ = నల్లనిమబ్బుతో; నిభ గాత్రున్‌= 
సమానమైన కాంతి గలవాడు; పక్షిరాట్‌+పత్రునిన్‌= పక్షిరాజైన గరుత్మంతుడు వాహనముగా గలవాడునైన శ్రీహరిని; 
కనియెన్‌= దర్శించెను. 


తృతీయస్కంధము 125 


తా; బ్రహ్మదేవుడు తన పహృదయంలోనికి దృష్టిని సారించాడు. అక్కడ పవిత్ర చరిత్రుడు, జగత్తును పవిత్రం చేయువాడు, 
కాంతిమతిభైన లక్ష్మీదేవి భార్యగా గలవాడు. దేవతాసంసవాలకు యోగ్యమైనవాడు, రాక్షససేనను జయించేవాడు, వికసించిన 


పన్‌ 


పద్మంవలె ఉన్న అందమైన కన్నులు కలవాడు, అప్పుడే ఏర్పడిన అందమైన నల్లని మబ్బువంటి శరీరపు రంగు కలవాడు, 
గరుత్మంతుడు వాహనముగా కలవాడునైన శ్రీమన్నారాయణమూర్తిని దర్శించాడు. 


వ మథఠజియును. 2885 
తా ; అంతేగాకుండా 
చ. అలఘుఫణాతపత్ర నిచయాగ్ర సమంచిత నూత్నరత్నని 

ర్మృలరుచిచే యుగాంతతిమిరంబు నడంచి యకల్మషోల్లస 

జ్ఞలములంజేసి యందు నవసారసనాళసితైక భోగముం 

గలిగిన శేషతల్పమును గైకొని యున్న మహాత్ము నొక్కనిన్‌. 286 
ప్రతి : న+లఘు= గొప్పవెన; ఫణా+ఆతపత్ర= గొడుగులవంటి పడగల; నిచయ +అ[గ్ర= సముదాయము పైని; సమంచిత= 
కొనియాడదగిన; నూత్న రత్న= క్రొంగొత్త రత్నముల; నిర్మలరుచిచేన్‌= స్వచ్చమైన కాంతితో; యుగ+అంత తిమిరంబున్‌= 
ప్రళయకాలపు చీకటిని; అడంచి= పోగొట్టి; అందున్‌= అక్కడ; అకల్మష= నిర్మలముగా; ఉల్లసత్‌= ప్రకాశించుచున్న; 
జలములన్‌+చేసి= నీరగుటచే; నవసారస= అప్పుడే వికసించిన పద్మముయొక్క నాళ= తూడువలె; సిత+ఏక= తెల్లని, 
విశిష్టమైన; భోగమున్‌+కలిగిన= దేహము కలిగిన; శేషతల్పమును= ఆదిశేషుని పానుపుగా; కైకొనియున్న= స్వీకరించిన; 
ఒక్కనిన్‌, మహాత్మున్‌= ఒక మహానుభావుని (శ్రీహరిని దర్శించెను). 
తా : బ్రహ్మదేవుడు తన హృదయపద్మంలోకి దృష్టిని సారించి శ్రీమన్నారాయణుని దర్శించాడు. ఆయన కడలి నడుమ 
ఆదిశేషువును పానుపుగా చేసుకొని పరుండి కనిపించాడు. ఆ నీళ్లు నిర్మలంగా ప్రకాశిస్తున్నాయి. ఆ ఆదిశేషుడు కొత్త 


తామరతూడులాగ తెల్లని దేహకాంతితో ఉన్నాడు. తన పదడగలపైనున్న రత్నాల కాంతులతో ప్రళభయకాలపు చీకట్లను 
పోగొట్టి ఆ ప్రదేశమంతా వెలుగులతో నింపుతున్నాడు. 


సీ వరపీతకౌశేయపరిధానకాంతి సంధ్యాంబుదరుచినిచయంబు గాంగం 

గమనీయనవహేమకలితకిరీటంబు రమణం గాంచనశిఖరంబు గాంగ 

మానితమౌక్తికమాలికారుచి సాను పతితనిర్హరపరంపరలు గాంగం 

జెలువాందు నవతులసీదామకములు లాలితతటజౌషధీలతలు గాంగ 
తే. వరభుజంబులు నికటస్థవంశములుగం, బదము లంగణపాదపప్రచయములుగ 

లలితగతి నొప్పు మరకతాచలవిడంబి, తాత్మ దేహంబు గలుగు మహాత్ము హరిని. 287 
ప్రతి: వరపీత= మెలైన పచ్చని; కౌశేయ పరిధాన= పట్టుపంచెయొక్క కాంతి= మెరుపు; సంధ్యా= సంధ్యాకాలమునందలి; 
అంబుద= మేఘముల; రుచి నిచయంబు= కాంతుల సముదాయము; కాంగన్‌= కాగా? కమనీయ = అందమైన; నవహేమ= 
కొత్త బంగారముతో; కలిత= కూడిన; కిరీటంబు= మకుటము; రమణన్‌= ఒప్పిదముగా; కాంచన శిఖరంబు +కాంగన్‌= 


126 శ్రీమహాభాగవతము 


బంగారు శిఖరము కాగా? మానిత= గొప్పవైన; మౌక్తిక మాలికారుచి= ముత్యాలహారాల కాంతి; సాను= కొందచరియల 
నుండి; పతిత= పడుచున్న; నిర్ణ ర= సెలయేళ్లయొక్క పరంపరలు +కాంగన్‌= వరుసలు కాగా; చెలువు +ఒందు= ప్రకాశించు; 
నవతులసీ దామకములు= కొత్త తులసీమాలలు; లాలిత= సున్నితములైన; తటజ= ఒడ్డులందు పుట్టిన; బెషధీలతలు+ 
కాంగన్‌= ఓషధులకు సంబంధించిన తీగలు కాగా; వరభుజంబులు = బలమైన భుజాలు; నికటస్థ వంశములుగన్‌= 
సమీపముననున్న వెదురుబొంగులు కాగా పదములు= పాదాలు; అంగణ= ముంగిలియందలి; పాదప= చెట్లయొక్క 
ప్రచయములుగన్‌= సముదాయములుగను; లలితగతిన్‌+ఒప్పు= అందంగా కనిపించే మరకత+అచల= మరకత 
పర్వతముచే; విడంబీత= అనుకరింపబడుచున్న; ఆత్మదేహంబు+కలుగు= తన శరీరము కలిగిన; మహాత్మున్‌= మవినుభావుడైన; 
హరినిన్‌= శ్రీమన్నారాయణుని (బ్రహ్మ దర్శించాడు). 

తా : ఆదిశేషుడు పానుపుగా పవ్వళించిన శ్రీహరి కట్టిన పచ్చని పట్టుపంచె సాయంకాలపు మబ్బుల కాంతిలా ఉంది. 
కిరీటం బంగారు పర్వత శిఖరంలాగా ఉంది. గుండెపై వేలాడే ముత్యాలహారాలు కొండచరియలనుండి జాలువారే 
సెలయేరుల్లా ఉన్నాయి. తులసిమాలలు ఓషధీలతలవలె ప్రకాశిస్తున్నాయి. ఉన్నతమైన భుజాలు వెదురుబొంగులులాగా 
ఉన్నాయి. పాదాలు ఏటి ఒడ్డున మొలిచిన చెట్లలాగా ఉన్నాయి. వెరసి ఆతడు మరకత పర్వతంలా ఉన్నాడు. అటువంటి 
మహానుభావుడైన శ్రీహరిని దర్శించాడు బ్రహ్మ 

వ. మటథియు నపరిచ్చిన్నంబును నిరుపమానంబును నిఖిలలోక సంగ్రహంబును నతివిస్తార వర్తులాయామం 
బును నై వివిధ విచిత్ర దివ్యమణి విభూషణంబుల నాత్మీయనిర్మల ద్యుతిచేతం బ్రకాశంబు నొందంజేయు 
దివ్య దేహంబు దనర వివిధంబులగు కామంబు లభిలషించి విశుద్ధంబైన వేదోక్తమార్గంబున భబజియించు 
పురుషశ్రేష్టులకుం గామధేను వనం దగిన పాదపద్మ యుగంబును, నలిక ఫలక లలితరుచి నిచయంబులకు 
నోటువడి కృపాపాత్రుండై చంద్రుండు బహురూపంబులం బదసరోజంబుల నాశ్రయించె నన నొప్పు 
పదనఖంబులును, కమలాభూకాంతలకు నుపధానరూపంబు లనందగి నీలకదళికాస్తంభంబుల డంబు 
విడంబించు నూరు యుగళంబును, కనకమణిమయ మేఖలాకలాపాఖిరామంబును, గదంబ కింజల్మ శోభిత 
పీతాంబరాలంకృతంబునునై విలసిల్లు కటిమండలంబును, శృంగారవాహినీ జలావర్తంబు నాం బొలుపొందు 
నాభివివరంబును, జఠరస్థనిఖీల బ్రహ్మాండ ముహుర్ముహు రుద్భృవకృశీభూతం బనం దగు మధ్యభాగంబును, 
మహిత ముక్తాఫలమాలికా విరచితరంగవల్లీ విరాజితంబు, నవతులసీదామ కిసలయతల్పంబుం, గుసుమ 
మాలికాలంకృతంబు, వునసార కస్తూరికా చందనవిలిప్తంబుం, గౌస్తుభరత్న దీప్తప్రదీప్తంబు, 
శ్రీవత్సలక్షణలక్షితంబు నై యిందిరారమణికిం గేలీమందిరం బనం బొల్బు వక్షస్థ్రృలంబును, సుఖకేలీ సమారంభ 
పరిరంభణాంభోధిరాట్కన్యకా కరాంభోజ కీలిత కనక మణికంకణ నికషంబులనం బొలుపారు రేఖాత్రయ 
విరాజమానంబైన కంబుకంధరంబును, సుమహితానర్హ దివ్యమణి 'ప్రభావిభాసిత కేయూర కంకణ 
ముద్రికాలంకృతంబు లయిన బాహువులును, సకలలోకార్తి నివారక దరహాసచంద్రికా ధవళితంబులై 
కర్ణకుండల మండన మణిమరీచులు నర్తనంబులు సలుపం దనరి నిద్దంబులగు చెక్కుటద్దంబులును, బరిపక్వ 
బింబఫల ప్రవాళపల్లవారుణాధరంబును, నఖీలభువన పరిపాలనంబునకు నేన చాలుదు నని వివాదించు 


తృతీయస్కంధము 12/7 


నయనయుగళంబునకు సీమాస్తంభంబును, చంపక ప్రసూనరుచి విభాసంబును నగు నాసాదండంబును, 
గమలకుముదంబులకుం బెంపు సంపాదించుచుం గరుణామృత తరంగి తాపాంగంబులై కర్ణాంత 
విశ్రాంతంబులై చెలువొందు నేత్రంబులును, సలలితశ్రీకారంబునకు నక్షరత్వంబు సార్ధకంబయ్యె ననందగు 
కర్ణంబులును, నిక్షుచాప చాప ద్వయంబునాం జూపట్టు భ్రూయుగళంబును, నపరపక్షాష్టమీ శశాంకశంకాస్పద 
ఫాలఫలకంబును, నీలగిరీంద్ర శృంగసంగత బాలమార్తాండ మండల విడంబిత పద్మరాగ మణిఖచిత 
కాంచన కిరీటంబునం బొలుపారి సూర్యేందు పవనానల ప్రకాశంబులకు నవకాశంబు సూపక త్రిలోక 
వ్యాపక సమర్ధంబులగు తేజోవిశేషంబులం జెలువొంది సంగర రంగంబుల దానవానీకంబుల హరింపంజాలు 
సుదర్భనాదిదివ్యసాధనంబులచే దురాసదంబగు దివ్యరూపంబునుంగలిగి మజియును. 288 


ప్రతి : మజియున్‌= అంతేగాక; న+పరిచ్చిన్నంబును= ఎట్టి విభాగములు లేనిదియు; నిర్‌+ఉపమానంబును= సాటి 
లేనిదియు; నిఖిలలోక సంగ్రహంబును= లోకాలన్నిటిని తనలో ఇముడ్చుకొన్నదియు; అతివిస్తార వర్తుల 
ఆయామంబునున్‌+ఐ= మిక్కిలి విస్తారమైనదియు, గుందడ్రనిదియు, వైశాల్యం కలదియు; వివిధ విచిత్ర దివ్యమణి 
విభూషణంబులన్‌= అనేకవిధములైన వింతైన గొప్ప రత్నాలంకారాలతో; ఆత్మీయ నిర్మల ద్యుతిచేతన్‌= తన స్వచ్చమైన 
కాంతితో; ప్రకాశంబున్‌+ఒందన్‌+చేయు= ప్రకాశింపజేయు; దివ్యదేహంబు +తనరన్‌ = గొప్ప దేహం ఒప్పుగా; 
వివిధంబులు +అగు = అనెకవిధములైన; కామంబులు= కోరికలు; అభిలషించి= కోరి; విశుద్ధంబు+ఐన = స్వచ్చమైన; 
వేద+ఉక్త మార్గంబునన్‌= వేదముచే నిర్దేశింపబడిన బాటలో; భజియించు= సేవించు; పురుషశ్రేష్టులకున్‌= ఉత్తములైన 
పురుషులకు; కామధేనువు+అనన్‌+ తగిన= కోరికలను తీర్చునదైన దేవగోవుగా చెప్పదగిన; పాదపద్మయుగంబును= 
చరణాల జంటయును; అలికవలక లలితరుచి నిచయంబులకున్‌= ఫలకమువంటి ఫాలభాగపు సున్నితమైన 
కాంతిసముదాయాలకు; ఓటు+పడి= ఓడిపోయి; కృపాపాత్రుందై= శ్రీహరి దయకు పాత్రుడై; చంద్రుండు= జాబిల్లి; 
బహురూపంబులన్‌= ఎన్నో రూపాలతో; పదసరోజంబులన్‌= హరి పాదాలజంటను; ఆ(థశయించెన్‌ +అనన్‌+ఒప్పు = 
ఆశ్రయించెనా అనునట్లు కనుపట్టు; పదనఖంబులును= కాలిగోళ్లును (కాలిగోళ్లు చంద్రునిలా ప్రకాశిస్తున్నవని భావం); 
కమలా భూకాంతలకున్‌= శ్రీదేవికి, భూదేవికి, ఉపథధానరూపంబులనన్‌+ తగి= తలగడలవలెనున్న; నీలకదళికాస్తంభుంబుల= 
నల్లని అరటిస్తంభాల; డంబున్‌= అందాన్ని విడంబించు= అనుకరించు; ఊరుయుగళంబును= తొడలజంటయు; 
కనకమణిమయ = బంగారముతోను, రత్నాలతోను నిండిన; మేఖలా కలాప= ఇరువదియైదు 'పేటలు గల ఒడ్డాణముచేత; 
అభిరామంబును= మనోహరమైనదియు; కదంబ కింజల్మా కడిమిపూల కేసరములచేత; శోభిత= ప్రకాశించుచున్న; 
పీత +అంబర +అలంకృతంబును+ఐ= పచ్చని వస్త్రముచే అలంకరింపబడినదియునై; విలసిల్లు కటిమండలంబును= 
ప్రకాశించు నడుము భాగమును; శృంగారవాహినీ జల+ఆవర్తనంబునాన్‌= శృంగారరసప్రవాహజలముయొక్క 
సుడిగుందమువలె; పొలుపు+ఒందు= అందగించు; నాభివివరంబును = లోతైన బొడ్దును; జరఠరస్థ= గర్భమునందున్న; 
నిఖిల బ్రహ్మాండ= సమస్త బ్రహ్మాండములు; ముహుస్‌ +ముహుస్‌ +ఉద్భవ= మాటిమాటికి పుట్టుటచేత; కృశీభూతంబు+ 
అనన్‌ +తగు= చిక్కిపోయినదన్నట్లున్న మధ్యభాగంబును= నడుమును; మహిత= కొనియాడదగిన; ముక్తాఫలమాలికా = 
ముత్యాలదండలచే; విరచిత= రచింపబడిన; రంగవల్లీ విరాజితంబును = ముగ్గులచే శోభించునదియు; నవతులసీ= లేత 
తులసియాకులతో చేసిన; దామ= దండయే; కిసలయతల్పంబున్‌= చిగురుటాకుల పానుపుగా కలదియు; 


128 శ్రీమహాభాగవతము 


కుసుమమాలికా+అలంకృతంబును= పూలదండలతో అలంకరింపబడినదియు; ఘనసార కస్తూరికా చందన విలిప్తంబును= 
కర్పూర, కస్తూరి, గంధముల పూత కలదియు; కౌస్తుభరత్న దీప్త ప్రదీపంబు= కౌస్తుభమణియే ప్రకాశించు దీపముగా 
కలదియు; శ్రీవత్సలక్షణలక్షితంబును+ఐ= శ్రీవత్సమను పేరు గల పుట్టుమచ్చ గుర్తుగా కలదియునై; ఇందిరారమణికిన్‌ = 
లక్ష్మీదేవికి; కేలీమందిరంబు +అనన్‌+పొల్పు= క్రీడాగ్భహమువలె ఒప్పు; వక్షస్‌+స్టలంబును= ఉరః ప్రదేశమును; సుఖకేలీ= 
ఆనందక్రీడయగు; సమారంభ= ప్రారంభించబడిన; పరిరంభణ = కౌగిలిలోని; అంభోధిరాట్‌+కన్యకా= శ్రీమహాలక్ష్మియొక్క 
కర+అంభోజ = హస్తపద్మాలకు; కీలిత= తొడిగిన; మణికంకణ = రత్నాలగాజుల; నికషంబులనన్‌= ఒరిపిడులనగా; 
పొలుపారు= ప్రకాశించు; రేఖాత్రయవిరాజమానంబైన = మూడు రేఖలతో అందగించు; కంబుకంధరంబును= శంఖమువంది 
మెడదయును; సుమహిత= మిక్కిలి గొప్పదైన; అనర్హ్హ= అమూల్యములైన; దివ్యమణి= గొప్ప రత్నముల; ప్రభావిభాసిత = 
కాంతులతో ప్రకాశించు; కేయూర కంకణ ముద్రికా= భుజకీర్తులు, వలయములు, ఉంగరములతో; అలంకృతంబులు +అయిన 
బాహువులును= అలంకరింపబడిన చేతులు; సకల లోక+ఆర్తి నివారక = అన్నిలోకాల బాధలను పోగొట్టగల; 
దరహాసచంద్రికా= చిరునగవుల వెన్నెలతో; ధవళితంబులు+ఐ= తెల్లబడినవై; కర్ణకుండల మండన మణిమరీచులు = 
చెవిపోగులకున్న రత్నాల కాంతులు; నర్తనంబులు సలుపన్‌= నాట్యమాడుతుండగా; తనరి= ఒప్పి; నిద్దంబులు+అగు= 
నున్ననెన; చెక్కు+అద్దంబులును = అద్దములవంటి చెక్కిళ్లును; పరిపక్వ= మగ్గిన; వీంబఫల= దొండపండువలెను; ప్రవాళ= 
కెంపువలెను; పల్లవ= చిగురుటాకువలెను ఉన్న అరుణ +అధరంబును = ఎల్జిని 'పెదవియు; అఖిల భువన 
పరిపాలనంబునకున్‌= సమస్త జగత్తును పాలించుటకు; నేన చాలుదున్‌+అని= నేనే సమర్థత గలదానను అని; వివాదించు= 
వాదించుకొన్సే నయనయుగళంబునకున్‌= రెండు కళ్లకు; సీమాస్తంభంబును= సరిహద్దు కంబమైనదియు; చంపక ప్రసూనరుచి 
విభాసంబును +అగు= సంపెంగ పూవుయొక్కకాంతితో 'ప్రకాశించేదియునగు; నాసాదండంబును= దందమువంటి ముక్కును; 
కమల కుముదంబులకున్‌= పద్మాలకు, కలువలకు; పెంపు సంపాదించుచున్‌= అతిశయాన్ని చేకూరుస్తూ కరుణ+అమృత 
తరంగిత+అపాంగంబులు+ఐ= దయ అనే అమృతంతో తరగలెత్తు క్రీగంటిచూపులు కలవై; కర్ణ+అంత విశ్రాంతంబులు+ఐ = 
చెవులవరకు వ్యాపించినవై; చెలువు+ఒందు నేత్రంబులును= అందగించు కన్నులును; సలలిత శ్రీకారంబునకున్‌= అందమైన 
శ్రీకారానికి; అక్షరత్వంబు= నాశములేనితనము (వర్ణరూపము,; సార్థకంబు +అయ్యెన్‌+అనన్‌+తగు= అర్ధవంతమైనదనునట్లున్న; 
కర్ణంబులును= చెవులును (చెవులు శ్రీకారమువలె ఉన్నవనుట,; అక్షుచాపద్వయంబునాన్‌= చెరుకువింద్ల జంటయా 
అనునట్లు చూపట్టు= కనుపట్టు; భూయుగళంబును= కనుబొమల జంటయును; అపర= బహుళపక్షమునాటి; అష్టమీ= 
అష్టమి తిథినాట్సి శశాంక శంకా+ఆస్పద ఫాలఫలకంబును = చంద్రుడను శంక కలిగించు ఫలకమువంటి నుదుఠుభాగమును; 
నీలగిరి+ఇంద్ర= గొప్పదైన నీలపర్వతముయొక్క శృంగసంగత= శిఖరముతో కూడిన; బాలమార్తాండ మండల= 
ఉదయకాలపు సూర్యబింబముచేత; విదంబిత= అనుకరింపబడిన; పద్మరాగ మణిఖచిత= పద్మరాగమణులు తాపించిన; 
కాంచనకిరీటంబునన్‌= బంగారు కిరీటముతో; పొలుపారి= అందగించు; సూర్య+ఇందు= సూర్యచంద్రుల; పవన +అనల= 
వాయు, అగ్నుల; ప్రకాశంబులకున్‌= తేజస్సులకు; అవకాశంబు+చూపక= అవకాశమివ్వకుండా; త్రిలోకవ్యాపక 
సమర్థంబులు +అగు= ముజ్జ్ఞగాలు వ్యాపించే శక్తి కలిగిన; తేజస్‌ +విశేషంబులన్‌= కాంతి విశేషములతో; చెలువు+ఒంది= 
అందగించి; సంగరరంగంబులన్‌= యుద్ధభూములలో; దానవ +అనీకంబులన్‌= రాక్షసుల గుంపులను; హరింపన్‌+చాలు= 
సంహరింప సమర్థమైన; సుదర్శన +ఆది దివ్యసాధనంబులచేన్‌= సుదర్శనచక్రము మొదలగు గొప్ప రణోపకరణములతో; 
దురాసదంబు+అగు= పట్టువడని; దివ్యరూపంబునున్‌+కలిగి= అద్భుతమైన రూపాన్ని కలిగియుండి, మజియును= ఇంకా... 


తృతీయస్కంధము 129 


తా : బ్రహ్మ దర్శించిన శ్రీమన్నారాయణమూర్తి దేహం విశ్వానికి వేరు కానిది, సాటిలేనిది, మొత్తం జగత్తును తనలో 
ఇముడ్చుకొన్నది, విశాలంగా గుండ్రంగా ఉన్నది, విచిత్రమైన అందమైన ఆభరణాల కాంతుల చిందుతున్నద్రి, పుణ్యపురుషుల 
కోరికలు తీర్చ కామధేనువువంటి పాదద్వయం కలిగినది, నుదుటి అందానికి ఓడిన చంద్రుడు ఆశ్రయించినట్లనిపించే 
కాలిగోళ్లు కలిగినదిగా ఉంది. 


ఆయన తొడలు శ్రీదేవీభూదేవులకు తలగడలా అన్నట్లు నల్లని అరటిస్తంభాలను పోలి ఉన్నాయి. కటిప్రదేశం 
బంగారపు మొలనూలుతో అందంగా ఉంది. కడిమిపూవుల కేసరాలతో అందగిస్తున్న పట్టుపీతాంబరం కట్టిన నడుము 
శోభాయమానంగా ఉంది. నాభి ప్రదేశం శృంగార ప్రవాహంలో ఏర్పడ్డ సుడిగుండంవలె ఉంది. లోపలి భువనాలు మళ్లీ 
మళ్లీ పుడుతుండడంతో కృశించినట్లుగా ఉంది నడుము. 


గుండె లక్ష్మీదేవి విలాసమందిరంలా ఉంది. ముత్యాలమాలలు ఆ మందిరం ముంగిట తీర్చిన రంగవల్లులులా 
ఉన్నాయి. తులసీమాలలు చిగురుపాన్సులా ఉన్నాయి. పూలదండలతో, పచ్చకర్పూరంతో, కస్తూరి గంధలేపనాలతో 
కౌస్తుభరత్న కాంతులతో శ్రీవత్సశోభితమై ఉంది. కౌగిలింత సమయంలో లక్ష్మీదేవి చేతులకున్న మణిస్థగితమైన బంగారు 
గాజులు ఒత్తుకొన్నట్లుగా కంఠంపై రేఖలు కనిపిస్తున్నాయి. 


రత్నాలు పొదిగిన బంగారపు భుజకీర్తులతో, కంకణాలతో చేతులు శోఖిస్తున్నాయి. అద్దాలవంటి చెక్కిళ్లు లోకుల 
బాధలను బాపే చిరునవ్వు వెన్నెలలతో, చెవులకున్న కుండలాలు మణికాంతుల నర్తనాలతో ముచ్చట గొలుపుతున్నాయి. 
పెదవి దొండపండులా, పగడంలా, చిగురుటాకులా ఎర్రగా ఉంది. లోకపాలనకు సమర్థత నాకుందంటే నాకుందని 
కలహించే కన్నులకు మధ్యలో పెట్టిన సరిహద్దు స్తంభంలా ఆయన ముక్కు ఉంది. కన్నులు కలువలలాగా, కమలాలలాగా, 
ఉన్నాయి. వాటినుండి కరుణామృతం పొంగి పొర్లుతోంది. కడగంటి చూపులు చెవులదాకా వ్యాపిస్తున్నాయి. శ్రీకారాలలాగా 
ఉన్నాయి. కనుబొమలు మన్మథుని ధనుస్సులాగా ఉన్నాయి. నొసటిభాగం అష్టమినాటి చంద్రరేఖలా ఉంది. 

తలపై ఉన్న పద్మరాగమణులు పొదిగిన బంగారు కిరీటం నీలాద్రిపైనున్న బాలసూర్యుని తిరస్మరిస్తున్నది. సూర్యుడు, 
చంద్రుడు, వాయువు, అగ్నుల కాంతులకు అవకాశమివ్వకుండా ముల్లోకాలకూ వ్యాపించే కాంతితో చెలువాందుతూ, 
యుద్ధంలో రాక్షససమూహాన్ని చీల్చిచెండాదే సుదర్శ్భనాది దివ్యాయుధాలను ధరించి, దివ్యరూపంతో ప్రకాశిస్తున్నాడు 
శ్రీహరి. 
ట్‌. హారకలాపపుష్పనిచయంబులంజంచదనర్హ రత్నకే 

యూరకరాంగులీయకమహోజ్వులబాహుసహస్రశాఖ లొ 

ప్పారంగంజూడ నొప్పి భువనాత్మకలీల నదృష్ట మూల వి 

స్ఫారితభోగివేష్టితవిభాసితచందనభూరుహాకృతిన్‌. 289 
ప్రతి : హారకలాప= ఇరువది అయిదు పేటలు గల హారములు అను అలంకారాలతోను; పుష్పనిచయంబులన్‌= పూవుల 
సముదాయాలతోను; చంచత్‌= కదలుచున్న అనర్హూ అమూల్యమైన; రత్న= రత్నములతోకూడిన; కేయూర= భుజకీర్తులతోను; 
కర+అంగులీయక= ఉంగరములతోను; మహా+ఉజ్వ్వుల= మిక్కిలి ప్రకాశించే; బాహుసహస్ర= వేయి చేతులు అనెడి; 
శాఖలు= కొమ్మలు; ఒప్పారంగన్‌= ఒప్పుచుండగా; చూదన్‌+ఒప్పి= దర్శనీయమై; భువన +ఆత్మకలీలన్‌= విశ్వమే భీజంగా 


130 శ్రీమహాభాగవతము 


కలిగి; అదృష్టమూల= కనబదని మూలముతో; విస్సారిత= ఒప్పుతూ; భోగివేష్టిత= పాముచే చుట్టబడి; విభాసిత= 
ప్రకాశిస్తున్న; చందనభూరుహ +ఆకృతిన్‌= శ్రీగంధపు చెట్టువలె (శ్రీహరి ప్రకాశిస్తున్నాడు.. 
తా; బ్రహ్మ శ్రీహరిని దర్శించాడు. ఆ స్వామి హారాలు అలంకారంగా ధరించాడు. పూలదండలు ధరించాడు. వేయి 


చేతులు కలిగియున్నాడు. అన్ని చేతులకూ రత్నాలు పొదిగిన బంగారు ఉంగరాలూ, భుజకీర్తులూ ఉన్నాయి. భువనమే 
బీజంగా కలిగి, మూలం కనబదని, పాము చుట్టుకొన్న శ్రీచందనవృక్షంలాగా స్వామి ప్రకాశిస్తున్నాడు. 


మ. విలసత్ముండలిరాజసఖ్యమున నుర్వీభృత్సమాఖ్యన్‌ సము 
జ్వలితోదారశిరో విభూషణసహస్రస్వర్ణకూటంబులన్‌ 
సలిలావాసతం జారుకౌస్తుభవిరాజ ద్రత్నగర్భంబునన్‌ 
నలినాక్షుండు గనుంగొనంగందగె మైనాకావనీభృద్లతిన్‌. 290 


ప్రతి : విలసత్‌= ప్రకాశించుచున్న కుండలిరాజ= ఆదిశేషునితో; సఖ్యమునన్‌= కలసి ఉండుటచేతను; ఉర్వీధృత్‌+సమాఖ్యన్‌= 
భూభారమును మోయువాడగుటచేతను; సముజ్వలిత= శోభాయమానమైన; ఉదార= గొప్పవైన; శిరోవిభూషణ = కిరీటాలనే; 
సహస్ర= వేయి; స్వర్ణకూటంబులన్‌= బంగారు శిఖరాలు కలిగియుండుటచేతను; సలిల+ఆవాసతన్‌= నీటిలో ఉండుటచేతను; 
చారు= అందమైన; కౌస్తుభ= కౌస్తుభమనే మణిచేత; విరాజత్‌= అందగించుచున్న; రత్నగర్భంబునన్‌= రత్నము కలిగి 
ఉండుటచేతను; నలిన +అక్షుండు= వారిజాక్షుడైన విష్ణువు మైనాక= మైనాకము అను పేరుగల; అవనీభృత్‌+గతిన్‌= 
పర్వతమువలె; కనుంగొనంగన్‌ +తగెన్‌= చూడనొప్పెను. 
తా : శ్రీమహావిష్ణువు మైనాకపర్వతంలాగా కనిపిస్తున్నాడు. పర్వతంపై పాములుంటాయి. ఆదిశేషుడు శ్రీహరికి తన 
పడగను గొడుగులా పట్టి ఉన్నాడు. పర్వతం భూభారాన్ని మోస్తుంది కనుక భూధరమంటారు. స్వామికూడా భూభారాన్ని 
వహిస్తున్నాడు. వేయి శిరస్సులపై వేయి బంగారు కిరీటాలున్నాయి స్వామికి. పర్వతంపై బంగారంలా మెరిసే ఎన్నో 
శిఖరాలున్నాయి. మైనాకపర్వతం సముద్రమధ్యంలో ఉంది. స్వామికూడా సముద్రమధ్యంలోనే ఉన్నాడు. స్వామి కౌస్తభమణితో 
ప్రకాశిస్తున్నాడు. మైనాకపర్వతం రత్ననిలయమై ఉంది. అటువంటి మైనాకపర్వత సదృశుడైన చూడదగిన శ్రీహరిని 
దర్శించాడు బ్రహ్మ 
క. వితతార్థజ్ఞాన జప, స్తుతి మకరందప్రహృష్ట్రశుతిజాతమధు 

వ్రతగణపరివృతశోభా, గతకీర్తిప్రసవమాలికలు గలవానిన్‌. 291 
ప్రతి : వితత= విన్తారమైన; అర్థ= అర్థము కలిగిన; జ్ఞాన= విజ్ఞానము; జప= ధ్యానము; స్తుతి= స్తోత్రము అనెడి; 
మకరంద= తేనెవలన; ప్రహృష్ట= మిక్కిలి ఆనందించిన; శ్రుతిజాత= వేదసముదాయము అనెడి; మధువ్రతగణ= తుమ్మెదల 
సమూహముచేత పరివృత= చుట్టబడిన; శోభాగత= కాంతిని పొందిన; కీర్తి యశస్సు అనెడి; ప్రసవమాలికలు= 
పూలదండలు; కలవానిన్‌= కలిగిన శ్రీమహావిష్ణువును... 


తా : విపులార్థవంతమైన జ్ఞానజపస్తుతులనెడి మకరందాన్ని తాగి సంతోషించిన వేదాలనే తుమ్మెదలతో చుట్టబడిన 
కాంతిమంతమైన కీర్తి అనే పూలదండలు కల విష్ణువును బ్రహ్మదేవుడు కనుగొన్నాడు. 


తృతీయస్కంధము 131 


వ. కనుంగొని చతురాననుండు. 292 
ప్రతి : కనుంగొని= దర్శించి; చతుస్‌+ఆననుండు= నాలుగుమోములు కల (బ్రహ్మ. 
తా : అలా కనుగొన్న బ్రహ్మ. 


సీ అనఘు సర్వేశ్వరు నాద్యంతశూన్యుని ధన్యుని జగదేకమాన్యచరితుం 
దన్నాభిసరసిజోదృవసరోజంబును నప్పుల ననిలుని నంబరమును 
మానితభువననిర్మాణదృష్టిని బొడంగనెం; గాని యితరముంగానలేక 
యాత్మీయకర్మ బీజాంకురంబును రజోగుణయుక్తుండగుచు నకుంఠిత ప్ర 


తే. జాభిసర్లాభిముఖత నవ్యక్తమార్లుం, దైన హరియందుం దన హృదయంబుంజేర్చి 
యమ్మహాత్మునింబరము ననంతు నభవు, నజు నమేయుని నిట్లని యభినుతించె. 208 


ప్రతి :; అనఘున్‌= పుణ్యాత్ముని; సర్వేశ్వరున్‌= సర్వమునకు ప్రభువైనవానిని; ఆది+అంతశూన్యునిన్‌= మొదలు తుది 
లేనివానినిి ధన్యునిన్‌= ధన్యత కలవానిని జగత్‌ +వఏకమాన్యచరితున్‌= విశ్వమంతటిలో గౌరవింపదగిన చరిత్ర కలవానిని; 
తద్‌= ఆ శ్రీహరియొక్క నాభిసరసిజ= పద్మమువంటి బొడ్దునుండి; ఉదృ్భవ= ప్రభవించిన; సరోజంబును= పద్మాన్ని 
అప్పులన్‌= నీళ్లను; అనిలునిన్‌= గాలిని; అంబరమును= ఆకాశాన్ని మానిత= కొనియాడదగిన; భువన నిర్మాణ= జగత్‌ 
సృష్టికి సంబంధించిన; దృష్టినిన్‌= ఆలోచనతో; పొడంగనెన్‌= పరికించెను; కాని= అయినా; ఇతరమున్‌+కానలేక= అవి 
తప్ప వేరేదీ కానరాక; ఆల్మీయ= తనదైన; కర్మ= కర్తవ్యానికి చెందిన; వీజ+అంకురంబును= సూక్ష్మరూపమైన జ్ఞానముగా 
ఉన్న రజస్‌+గుణయుక్తుందు +అగుచున్‌= రజోగుణంతో కూడినవాడై; అకుంఠిత= మొక్కవోని; ప్రజా= ప్రజలయొక్క 
అభిసర్గ= సృష్టించుటయందు; అభిముఖతన్‌= సంసిద్ధతతో; అవ్యక్తమార్ణ్దుండు+ఐన= తెలియబడని మార్గము కల; 
హరియందున్‌= నారాయణునియందు; తన హృదయంబున్‌+చేర్చి= తన మనస్సును లగ్నంచేసి; ఆ+మహాత్మునిన్‌= ఆ 
మహనీయుడును; పరమున్‌= పురుషోత్తముడును; అనంతున్‌= అంతము లేనివాడును; అభవున్‌= సంసార లంపటాలు 
లేనివాడు; అజున్‌= పుట్టుక; అమేయునిన్‌= పరిమితి లేనివాడు అయిన శ్రీహరిని; ఇట్లు+అని= చెప్పబోవు విధంగా; 
అభినుతించెన్‌= ప్రస్తుతించెను. 

తా : పుణ్యాత్ముడు, సృష్టికి ప్రభువు, ఆద్యంతాలు లేనివాడు, ధన్యుడు, సకలలోక మాన్యుడు అయిన శ్రీహరిని బ్రహ్మ 
దర్శించాడు. అంతే కాదు, ఆయన పద్మంవంటి నాభినుండి పుట్టిన పద్మాన్ని నీళ్లను, గాలిని, ఆకాశాన్ని భువన నిర్ణాణదృష్టితో 
పరికించాడు. కాని అవి తప్ప ఇంకేమీ కనబడలేదు. అప్పుడు తనలో వీజరూపంలో ఉన్న సృష్టినిర్మాణ జ్ఞానాన్ని 
రజోగుణంతో గమనించాడు. అప్పుడు మొక్కవోని విధంగా సృష్టి కార్యక్రమంలోకి దిగాలనుకొన్నాడు. వెంటనే అస్టష్టగోచరుడైన 
హరియందు తన హృదయాన్ని చేర్చాడు. ఆ మహాత్ముడు, పరుడు, అనంతుడు, అభవుడు, అప్రమేయుడు అయిన హరిని 
ఇలా స్తుతించసాగాడు. 


స్ప నలినాక్ష! మాయాగుణవ్యతికరమునం జేసి కార్యంబైన సృష్టిరూప 
మునంబకాశించు నీఘనరూపవిభవంబు రూపింప దేహధారులకు దుర్వి 


132 శ్రీమహాభాగవతము 


భావ్యంబు దలపోయ భగవంతుండవునైన పద్మాక్ష! నీ స్వరూపంబుకంటె 
నన్య మొక్కటి సత్యమై బోధకంబైన యది లేదు గాన నీ యతుల దివ్య 


తే. మైన రూపంబు నాకుంబ్రత్యక్షమయ్యె, నదియుం గాక వివేకోదయమునంజేసి 
వరద! నీ రూప మజ్ఞానగురుతమో ని, వారకంబయ్యె నాకు శశ్వత్రదీప! 294 


ప్రతి : నలిన +అక్ష!= పద్మములవంటి కన్నులు కలవాడా!; మాయాగుణవ్యతికరమునన్‌+చేసి= మాయాగుణాల పరస్పర 
సమ్మేళనంవల్ల కార్యంబు +ఐన = చేయదగిన పనిభైన; సృష్టిరూపమునన్‌= జగన్నిర్మాణరూపంలో; ప్రకాశించు= వెలగొందు; 
నీ ఘనరూపవిభవంబున్‌= గొప్పదైన మ రూపవైభవాన్ని రూపింపన్‌= ఇది ఈ విధమైనదని స్పష్టంగా నిరూపించుటకు; 
దేహధారులకున్‌= శరీరులకు; దుర్విభావ్యంబు= ఊహకు అందని విషయం; తలపోయన్‌= ఆలోచించగా; పద్మ+అక్ష! = 
ఓ పద్మనేత్రుడా!; భగవంతుండవున్‌+ఐన = దేవుడవైన; నీ స్వరూపంబుకంటెన్‌= నీ రూపంకంటె; అన్యము = ఇతరము; 
ఒక్కటి= వేరొకటి; సత్యము+ఐ= శాశ్వతమైనదై; బోధకంబు+ఐన +అది= తెలియదగినది; లేదు+కానన్‌= లేదు కాబట్టి; 
అతుల దివ్యమైన = సాటిలేని దైవత్వం కలిగిన; నీ రూపంబు= నీ ఆకారం; నాకున్‌= నాకు (బ్రహ్మకు); ప్రత్యక్షము+ 
అయ్యెన్‌= నేత్రగోచరమయింది; అదియున్‌+కాక= అంతే కాకుండా; వివేక+ఉదయమునన్‌+చేసి= జ్ఞానముయొక్క 
ఆవిర్భావముచేత; వరద!= వరములను ఇచ్చువాడా!; శశ్వత్‌+ప్రదీప= నిరంతరం వెలుగొందేవాడా!; నీ రూపము= నీ 
స్వరూపము; నాకున్‌= నాకు (బ్రహ్మకు); అజ్ఞాన= అవిద్య అనెడి గురు= గాఢమైన; తమస్‌= చీకటిని; నివారకంబు +అయ్యెన్‌= 
పోగొట్టెది అయింది. 

తా : వారిజాక్షా! మాయాగుణసంపర్మంతో చేయాల్సిన సృష్టికార్యక్రమంలో ప్రకాశించే నీ రూపవైభవం ఇట్టిదని నిరూపెంచడం 
శరీరధారులకు సాధ్యం కాదు. భ్‌ స్వరూపంకంటె ఇతరమైనది ఏదీ లేదు. అటువంటి నీ దివ్యరూపం నా కన్నులకు 
గోచరించింది. అంతే గాక, నాకు జ్ఞానోదయంకూడా కలిగింది. ఎందువల్లనంటే నీవు నిరంతరాయంగా వెలుగొందేవాడవు 
కనుక నీ రూపం అజ్ఞానమనే గాధాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. 


క. ఘన సత్పురుషానుగ్రహ, మునకై యమితావతారమూలంబగుచుం 

దనరెడి నీరూపము శో, భనమగు భవదీయనాభిపద్మమువలనన్‌. 2005 
ప్రతి : ఘన= గొప్పవారైన; సత్పురుషా సజ్జనులను; అనుగ్రహమునకై= అనుగ్రహించుటకై; అమిత= అపరిమితమైన; 
అవతార= అవతారములకు; మూలంబు+అగుచున్‌= బీజరూపమగుచు; తనరెడి= ఒప్పెడి; నీ రూపము= నీ స్వరూపం; 
శోభనము+అగున్‌= శుభంకరమైనది అవుతుంది; భవదీయ = నీయొక్క నాభి= బొడ్దునందలి; పద్మమువలనన్‌= 
సరోజమునుండి... 


తా : శ్రీహరి! సజ్జనులను అనుగ్రహించేందుకు ఎత్తే ఎన్నో అవతారాలకు మూలరూపమైనది నీ స్వరూపం. అది శుభంకరం. 
నీ నాఖికమలంనుండి. 


క. జననం బందిన నాచే, ననయము మొదలనె గృహీత మయ్యె; జగత్సా 
వన! నీదు సుస్వరూపము, ఘనరుచిరంబై స్వయంప్రకాశక మగుటన్‌. 206 


తృతీయస్కంధము 133 


ప్రతి : జగత్పావన= లోకపావనుడా!; నీదు సుస్వరూపము= స్త్‌ గొప్పరూపము; ఘనరుచిరంబు+ఐ = మిక్కిలి మనోజ్ఞమై; 
స్వయం ప్రకాశకము+అగుటన్‌= తనకు తానుగా వెలుగొందేదగుటచే; జననంబు +అందిన= నీ నాభికమలంనుండి జన్మించిన; 
నాచేన్‌= నాచేత అనయము= మరి మరి; మొదలనె= ఆరంభంలోనే; గృహీతము+అయ్యెన్‌= గ్రహింపబడింది. 

తా : జగత్తును పవిత్రం చేయు జనార్దనా! మిక్కిలి మనోజ్ఞమై, స్వయంప్రకాశకమైన నీ రూపం నాకు జన్మించడానికి 
ముందుగానే పూర్తిగా దర్శించే అవకాశం లభించింది. 

వ మజియు జ్ఞానానందపరిపూర్ణ మాత్రంబును, ననావృతప్రకాశంబును, భేదరహితంబును, బ్రపంచ 
జనకంబును, బ్రపంచ విలక్షణంబును, భూతేంద్రియాత్మకంబును, నేకంబును, నైన రూపంబు నొందియు 
నెందును బొడగాన నట్టి నిన్ను నాశయించెద; నదియునుంగాక జగన్మంగళ స్వరూపధరుండవై నీ 
యుపాసకులమైన మా మంగళంబులకొాఅకు నిరంతర ధ్యానంబుచేత నీ దివ్యరూపంబునం గానంబడదితి, విట్టి 
నీవు నిరయభాక్కులై నిరీశ్వరవాదంబునం జేసి కుతర్మంబులు ప్రసంగించు భాగ్యరహితులచే నాదృతుండవు 
గావు; మజీయు కొందజు కృతార్థులైన మహాత్ములు భవదీయ శ్రీచరణారవిందకోశగంధంబు వేదమారుతానీతం 
బగుటంజేసి తమ తమ కర్ణకుహరంబులచేత [గ్రహించుదురు; వారల హృదయకమలంబులయందు 
భక్తిపారతంత్ర్యంబున గృహీతపాదారవిందంబులు గలిగి ప్రకాశింతు; వదియునుంగాక ప్రాణులకు దద్రవ్యాగార 
సుహృన్నిమిత్తం బయిన భయంబును దన్నాశనిమిత్తం బయిన శోకంబును, ద్రవ్యాది స్పృహయును దననిమిత్తం 
బయిన పరిభవంబును, మజియు నందుం దృష్టయు నది ప్రయాసంబున లబ్ధంబైన నార్తియు, తదీయంబైన 
వృథాగ్రహంబును నీ శ్రీపాదారవిందంబు లందు వైముఖ్యం బెంత కాలంబు గలుగు నంతకాలంబును బ్రాప్తంబు 
లఅగుంగాని మానవాత్మనాయకుందవగు నిన్ను నాశయించిన భయనివృత్తి హేతువైన మోక్షంబు గలుగు; 
మజథజియునుం గొందజు సకలపాప నివర్తకంబయిన త్వదీయనామస్మరణ కీరనంబులందు విముఖులై కామ్యకర్మ 
ప్రావీణ్యంబునం దేసి నష్టమతులై యింద్రియ పరతంత్రులై యమంగళంబులైన కార్యంబులు 'సేయుచుందురు; 
దానంజేసి వాతాదిత్రిధాతు మూలంబైన క్షుతృడాదులచేతను, శీతోష్టవర్ష్న వాతాది దుఃఖంబులచేతను, నతిదీర్హంబైన 
కామాగ్నిచేతను, నవిచ్చిన్నంబగు కోధంబుచేతనుం దప్యమాను లగుదురు; వారలం గనిన నా చిత్తంబు గలంకం 
బొందు; జీవుండు భవదీయమాయా పరిభ్రామ్యమాణుండై యాత్మ వేఅని యెప్పుడు దెలియు, నంత కాలంబు 
నిరర్ధకంబై దుస్తరంబైన సంసారసాగరంబు తరియింపంజాలకుండు; సన్మునీంద్రులైనను భవదీయ 
నామస్మరణంబు మజచి యితరవిషయాసక్తులైరేని వారలు దివంబులందు వృథాప్రయత్నులై సంచరించుచు, 
రాత్రులయందు నిద్రాసక్తులై స్వప్నగోచరంబు లయిన బహువిధసంపదకు నానందించుచు, శరీరపరిణామాది 
పీడలకు దుఃఖించుచుం బ్రతిహతంబులైన యుద్యోగంబుల భూలోకంబున సంసారులై వర్తింతురు; నిష్మామధర్మలై 
నిన్ను భజియించు సత్పురుషుల కర్ణమార్గంబులం బ్రవేశించి భవదీయ భక్తియోగ పరిశోధితంబైన హృత్సరోజ 
కర్ణికాపీఠంబున వసియింతు వదియునుంగాక. 297 


134 శ్రీమహాభాగవతము 


ప్రతి ;: మజియున్‌= అంతే కాక; జ్ఞాన+ఆనంద పరిపూర్ణమాత్రంబును= జ్ఞానమువలన లభించే ఆనందముచేతనే 
పరిపూర్ణత కలిగేది; అనావృత ప్రకాశంబును = ఏ కలయిక లేని తేజస్సుతో నిండినది; భేదరహితంబును= ఎటువంటి 
భేదము లేనిది; ప్రపంచజనకంబును= జగత్తును సృష్టించేది; ప్రపంచ విలక్షణంబును = ప్రపంచముకంటె వేరైన లక్షణాలు 
కలది; భూత +ఇంద్రియ+ఆత్మకంబును= పంచభూతాలు, వాటి ఇంద్రియాలైన శబ్దాదులు కలది; ఏకంబును= 
ఒక్కటియైనదియు; ఐన రూపంబును+ఒందియున్‌= అయిన రూపాన్ని పొందియును; ఎందునున్‌+పొడన్‌+కాననట్టి= 
ఎక్కడా కనిపించని; నిన్నున్‌+ఆశ్రయించెదను= నిన్నే ఆ్థభ్రయిస్తాను; అదియునున్‌+కాక = అంతే కాకుండా; జగత్‌+మంగళ 
స్వరూపధరుండవై= ప్రపంచానికి శుభాలనుకూర్చ రూపాన్ని ధరించినవాడవై; నీ+ఉపాసకులము+ఐన = నిన్నే సేవించే; 
మా మంగళంబులకొజకున్‌= మాకు శుభములు కలుగుటకారకు; నిరంతర ధ్యానంబుచేతన్‌= ఎల్లపుడూ స్మరించుటచేత; 
ఈ దివ్యరూపంబునన్‌= ఈ పవిత్రమైన ఆకారంతో; కానన్‌ +పడితివి = సాక్షాత్మరించావు; ఇట్టి నీవు= ఇటువంటి నీవు; 
నిరయభాక్కులు +ఐ= దుర్గతిని అనుభవించేవారై; నిర్‌+ఈశ్వరవాదంబునన్‌+చేసి= దేవుడు లేదనే భావంతో; కుతర్మంబులు 
ప్రసంగించు= పిడివాదములు చేయు; భాగ్యరహితులచేన్‌= అదృష్టం లేనివారిచే; ఆదృతుందవు కావు= ఆదరించబదవు, 
సాక్షాత్మరించవు; మజియున్‌ కొందజు= ఇంకా కొంతమంది; కృతార్థులైన మహాత్ములు = చరితార్జులైన మహానుభావులు; 
భవదీయ = నీయొక్క శ్రీచరణ +అరవింద= పవిత్ర పాదపద్మాల; కోశగంధంబు= పూమొగ్గయొక్క సువాసన; వేద 
మారుత +ఆనీతంబు= వేదమనే గాలిచేత తీసుకురాబడినది; అగుటన్‌+చేసి= అగుటచేత;: తమ తమ కర్ణకుహరంబులచేతన్‌= 
వారి వారి చెవిరంధ్రములచే; గ్రహించుదురు= ఆన్వాదిన్తారు; వారల= అట్టి పుణ్యాత్ములు హృాదయకమలములయందున్‌= 
ఎదతామరలయందు; భక్తిపారతంత్ర్యంబునన్‌= భక్తిపారవశ్యముచేత; గృహీత పాద+అరవిందంబులు +కలిగి= స్పీకరింపబడిన 
అడుగుతామరలు కలిగి; ప్రకాశింతువు= వెలుగొందుదువు; అదియునున్‌+కాక= అంతే కాకుండా; ప్రాణులకున్‌= మానవులకు; 
ద్రవ్య+ఆగార సుహృత్‌ +నిమిత్తంబు +అయిన = ధనము, ఇల్టు, స్నేహితులు కారణంగా ఏర్పడు; భయంబును= భయాన్ని 
తద్‌+నాశనిమిత్తంబు +అయిన= అవి నశించుటచే ఏర్పడిన; శోకంబును= దుఃఖమును; ద్రవ్యాది స్పహయున్‌= ధనాదులపై 
కోరికయు; తన నిమిత్తంబు +అయిన పరిభవంబును= అందువలన ఏర్పదే అవమానము; మటథియున్‌+అందున్‌+తృష్ణయున్‌= 
ఇంకను దానిపై ఆశయు; అది ప్రయాసంబున లబ్ధింబు+ఐనన్‌= అది చాల కష్టముతో లభించినచో; ఆర్తియున్‌= దుః 
ఖమును; తదీయంబు+ఐన వృథా+ఆ[గ్రహంబును= దానినుండి వచ్చే అకారణ కోపమును; నీ శ్రీపాదారవిందంబులు + 
అందున్‌= నీ దివ్యపాదారవిందాల ప్రై; వైముఖ్యంబు= విముఖత; ఎంత కాలంబు +కలుగున్‌= ఎంత కాలం ఉంటుందో; 
అంత కాలంబునున్‌= అంతవరకును; ప్రాప్తంబులు +అగున్‌+కాని= అంతవరకూ ఆ వేదనలు ఏర్పడతాయి కాని; మానవ+ 
ఆత్మనాయకుండవు+అగు = మానవులకు నిజనాయకుడవైన; నిన్నున్‌+ఆశయించినన్‌= నిన్ను శరణన్నచో; భయనివృత్తి 
హేతువు+ఐన= సంసారభయాన్ని పోగొట్టే కారణమైన; మోక్షంబు+కలుగున్‌= ముక్తి ఏర్పడును; మజియునున్‌= అంతే 
కాక; కొందజు= కొంతమంది; సకల పాప నివర్తకంబు+అయిన = అన్ని పాపాలను పోగొట్టగలిగిన; త్వదీయ నామస్మరణ 
కీర్తనంబులందున్‌= నీ నామాన్ని స్మరించుట, కీర్తించుటలయందు; విముఖులు+ఐ= ఆసక్తి లేనివార్రై కామ్యకర్మ 
ప్రావీణ్యంబునన్‌ +చేసి = కోరికలతో చేసే పనులలో నేర్పరితనం కలిగి నష్టమతులు+ఐ= బుద్ది చెడినవారై; 
ఇంద్రియపరతంత్రులై= ఇంద్రియాలకు వశులై అమంగళంబులైన కార్యంబులు= అపవిత్రములైన పనులు; చేయుచుందురు = 
చేస్తుంటారు; దానన్‌+చేసి= అందువలన; వాత+ఆది టత్రిధాతుమూలంబు+ఐన= వాత పిత్త శ్రేష్మములకు మూలమైన; 
క్షుత్‌+తృట్‌+ఆదులచేతను= ఆకలి దప్పికలతోను; శీత+ఉష్ణవర్షవాత+ఆది దుఃఖంబులచేతను= చలి, వేడి, వాన వంటి 


తృతీయస్కంధము 135 


బాధలతోను; అతిదీర్ధంబు +ఐన = ఎక్కువకాలం నిలబడే; కామ+అగ్ని చేతను= కామమనే అగ్నిచేతను; అవిచ్చిన్నంబగు 
కోధంబుచేతనున్‌= ఎడతెగని కోపముచేతను; తప్యమానులు+అగుదురు= తపించిపోవుదురు; వారలన్‌+కనినన్‌= 
అటువంటివారిని చూచినచో; నా చిత్తంబు= నా మనస్సు; కలంకన్‌+పొందున్‌= కలత పడుతుంది; జీవుందు= మానవుడు; 
భవదీయ మాయా పరిభ్రామ్యమాణుందై= నీ మాయలోపడి తిరుగుతున్నవాడై; ఆత్మ వేబు+అని= శరీరముకంటె ఆత్మ 
భిన్నమని; ఎప్పుడు తెలియున్‌= ఎన్నడు తెలుసుకొంటాడో; అంత కాలంబున్‌= అంతవరకును; నిర్‌+అర్థకంబు+ఐ= 
నిష్ప్రయోజనమై; దుస్తరంబు+ఐన= దాటశక్యము కాని; సంసార సాగరంబు= సంసారసముద్రాన్ని తరియింపన్‌+ 
చాలకుండున్‌= దాటలేదు; సత్‌+ముని+ఇంద్రులు +ఐనను= గొప్ప మునులైనను; భవదీయ నామస్మరణంబున్‌ మజచి= 
నీ నామాన్ని స్మరించడం మజచి; ఇతర విషయ +ఆసక్తులు+ఐరి+ఏనిన్‌= ఇతర విషయాలపై ఆసక్తిని పొందినచో; వారలు 
దివంబులందున్‌= వారు పగటి వేళలలో; వృథాప్రయత్నులు +సంచరించుచున్‌= నిరుపయోగంగా గడుపుతూ; 
రాత్రలయందున్‌= రాత్రులలో; నిద్రా+ఆసక్తులు +ఐ= నిద్రయందాసక్తి గలవారై; స్వప్ప్నగోచరంబులు +అయిన = కలలో 
తోచిన; బహువిధ సంపదకున్‌= అనేక విధములైన సంపదకు; ఆనందించుచున్‌= సంతోషపడుతూ; శరీర పరిణామ+ఆది 
పీడలకున్‌= శరీరంలో జరిగే మార్పుల వలన కలిగే కష్టాలకు; దుఃఖించుచున్‌= బాధపడుతూ; ప్రతిహతంబులు +ఐన = 
కొట్టబడదిన; ఉద్యోగంబులన్‌= ప్రయత్నాలతో; భూలోకంబునన్‌= మానవలోకంలో; సంసారులు +ఐవర్తింతురు= భవబంధాలలో 
చిక్కుకొని ప్రవర్తిస్తుంటారు; నిష్మామధర్ములు+ఐ= ఏ కోరికలూ లేకుండా ధర్మాన్ని ఆచరించేవారై; నిన్ను భజియించు= 
నిన్ను సేవించు; సత్‌+పురుషుల= ఉత్తముల; కర్ణమార్గంబులన్‌ +ప్రవేశించి= చెవి రంధ్రములద్వారా ప్రవేశించి; భవదీయ 
భక్తియోగ పరిశోధితంబు +ఐన = నీ భక్తియోగంచేత పరిశోధింపబడిన; హృద్‌+సరోజ కర్ణికాపీఠంబునన్‌= హృదయపద్మం 
దుద్దుభాగంపై; వసియింతువు= నివసించెదవు; అదియునున్‌ +కాక= అంతే కాకుండా... 


తా : అంతేకాక, నీ రూపం జ్ఞానం, ఆనందం పరిపూర్ణంగా కలిగినది. ఎల్లపుడూ (శాశ్వతంగా) ప్రకాశించేది. ఎటువంటి 
భేదం లేనిది. విశ్వసృష్టికి కారణమైనది. ప్రపంచంకంటె భిన్నమైన లక్షణం కలది. పంచభూతాలైన పృథివ్యప్తేజోవాయ్వాకాశాలు, 
వాటి విషయాలైన గంధ, రస, రూప, స్పర్శ, శబ్బాలు కలిగినది. అయినా పొడగానలేనిది. అటువంటి శరీరాన్ని ధరించిన 
నిన్ను ఆశయిస్తాను. 


అంతే కాదు, పుట్టుకతోటే మంగళస్వరూపుడవు నీవు. నిన్ను ఆరాధించే మాకు శుభాలు కలుగుటకై మేము ధ్యానం 
చేయగా నీ దివ్యమంగళరూప దర్శనాన్ని మాకు అనుగ్రహించావు. ఎవరైతే నరకానికి పోదలంచి, దేవుడు లేదంటూ 
వాదించి, కువిమర్శలు చేస్తుంటారో అటువంటి భాగ్యహీనులను నీవు ఆదరించవు. 


అంతే కాక, సార్ధకజన్ములైన కొంతమంది మహనీయులు వేదమనే గాలిచేత తీసుకురాబడిన నీ పాదపద్మాల 
సుగంధాన్ని వారి వారి చెవిగోళాలద్వారా గ్రహిస్తారు. వారి హృదయపద్మాలలో ఉన్న భక్తిపారవశ్యంచేత వారిచే స్వీకరించబడిన 
పాదారవిందాలు కలిగినవాడవై సాక్షాత్మరిస్తావు. శరీరులకు ధనం, ఇల్లు, స్నేహితులు మొదలైనవాటివల్ల ఏర్పడే భయం, 
అవి దూరం కావడంవల్ల ఏర్పడే దుఃఖం, వస్తువులపై కోరిక, వాటివలన ఏర్పడే పరాభవం, ధనాదులయందు ఆశ, 
వాటిని సంపాదించుటలో ఏర్పడే కష్టంవలన కలిగే ఆర్పి అందువల్ల అనవసరమైన కోపం, నీ దివ్యపాదాలపై అనురక్తి 
లేకపోవుట ఎంత కాలమో అంత కాలం ధనాదులు మాత్రమె లభ్యమవుతాయి. కాని సర్వేశ్వరుడవైన నిన్ను ఆశ్రయిస్తే 
భయరహితమైన మోక్షం లభిస్తుంది. 


136 శ్రీమహాభాగవతము 


ఇంకా కొంత మంది సమస్తపాపాలనూ పోగొట్టె న్‌ నామస్మరణ, నీ గుణకీర్తనం వంటి వాటియందు వైముఖ్యంతో, 
కోరికలు తీర్చే కర్మలయందు ప్రావీణ్యం పొంది, మందబుద్దులై ఇంద్రియచాపల్యంతో చెయ్యకూడని పనులు చేస్తుంటారు. 
అందువల్ల వాతపిత్తకఫాదులకు మూలమైన ఆకలి దప్పికలతోను; చలి, వెడి, వాన, గాలి మొదలైన వాటివలన ఏర్పడే 
దుఃఖాలతో అతిదీర్థమైన కోరికలనే అగ్నితోను, ఎడతెగని కోపంతోను తపించిపోతుంటారు. 


అటువంటి మందబుద్ధులను చూస్తే నా మనస్సు వికలమవుతుంది. జీవుడు నీ మాయచేత భ్రాంతచిత్తుడై శరీరం 
వేరు, ఆత్మ వేరని తెలిసేంతవరకూ నిషఘష్రయోజనమూ, తరింపశక్యంకానిదీ అయిన సంసారసాగరాన్ని దాటలేకపోతాడు. 
గొప్ప మునీశ్వరులైనా నీ నామస్మరణ మరచిపోయి ఇతర విషయాలలో ఆసక్తిని చూపిస్తే అటువంటివారు పగటివేళ 
పనికిరాని పనులలో నిమగ్నమై, రాత్రులు నిద్రావశులై కలలో కనిపించే రకరకాల సంపదతో ఆనందిస్తూ, శరీరంలో వచ్చే 
మార్పులకు, పీడలకు బాధపడుతుంటారు. వారు చేసే అన్ని ప్రయత్నాలూ వ్యర్థమై, భూలోకంలో సంసారులుగా జీవిస్తారు. 
ఎటువంటి కోరికలూ లేకుండా కేవల ధర్మపరాయణులై నిన్ను సేవిస్తూ ఉండే సజ్జనుల చెవులద్వారా ప్రవేశించి నీ 
భక్తియోగంచేత పరిశోధింపబడిన హృదయపద్మం దుద్దుపై నీవు నివాసముంటావు. అంతే కాక. 


మ. వరయోగీంద్రులు యోగమార్గముల భావంబందు వ ప మ 

హరరూపంబుందలంచి యే గుణగణధ్యానంబు గావింతు, ర 

ప్పురుషశ్రేష్టపరిగ్రహంబునకునై పొల్పారందద్దాన గో 

చరమూర్తిన్‌ ధరియింతు గాదె పరమోత్సాహుండవై మాధవా! 208 
ప్రతి : మాధవా!= ఓ లక్ష్మీవల్లభా!; వరయోగీంద్రులు= గొప్ప యోగులు; యోగమార్గములన్‌= అష్టాంగయోగాలతో; 
భావంబందున్‌= వారి అంతరంగాలలో; ఏ= ఎటువంటి; నీ= నీయొక్క మనోహరరూపంబున్‌= మనోజ్ఞమైన ఆకారాన్ని 
తలంచి= భావించి; ఏ= ఎటువంట్సి గుణగణధ్యానంబున్‌= గుణసముదాయముయొక్క ధ్యానాన్ని కావింతురు= చేస్తుంటాలో; 
ఆ+పురుష్రేష్ట= అటువంటి పురుషోత్తములను; పరిగ్రహంబునకున్‌+ఐ= దరిచేర్చుకొనుటకు; పొల్పారన్‌= ఒప్పునట్లుగా; 
పరమ+ఉత్సాహుందవై= మిక్కిలి ఉత్సాహం కలవాడవైై తద్‌+ధ్యాన గోచరమూర్తిన్‌= వారి ధ్యానంలో గోచరించే ఆకారాన్నే 
ధరియింతు+కాదె= ధరిస్తావు కదా! 
తా : శ్రీహరీ! యోగీంద్రులు యోగమార్గంలో ఏ రకమైన నీ మనోహర రూపాన్ని నీ గుణగణాలను ధ్యానిస్తారో వారిని 
అనుగ్రహించేందుకు పరమోత్సాహంతో అటువంటి రూపాన్నే ధరించి వారికి సాక్షాత్మరిస్తావు కదా! 


తే... అరయ నిష్కామధర్ములై నట్టి భక్తు, లందు నీవు ప్రసన్నుండ వైనరీతి 

హృదయముల బద్ధకాములై యెనయు దేవ, గణములందుంబ్రసన్నత గలుగ వీవు. 299 
ప్రతి : దేవ!= భగవానుడా!; అరయన్‌= పరికింపగా; నిష్మామధర్ములు +ఐనట్టి= ఏ కోరికలూ లేకుండా ధర్మపరులైన; 
భక్తులందున్‌= భక్తజనములయందు; నీవు= నీవు; ప్రసన్నుండవు+ఐన రీతిన్‌= అనుకూలుడవెనట్లుగా; పహృదయములన్‌= 
మనస్సులలో; బద్ధకాములు+ఐ= కోరికలతో కట్టబడినవారై; ఎనయు= ప్రవర్తించు; దేవగణములందున్‌= దేవతాగణముల 
విషయంలోకూడ; ఈవు= నీవు; ప్రసన్నతన్‌+కలుగవు= అనుగ్రహాన్ని చూపించవు. 


తా : దేవా! పరికించి చూస్తే నిష్కాములైన భక్తులను అనుగ్రహించినట్లుగా సకాములైన దేవతలను కూడా నీవు అనుగ్రహించవు. 


తృతీయస్కంధము 13/7 


చ అరయ సమస్తభూతహృదయంబులయందు వసించి యేకమై 

పరంగి సుహృత్రియానుగుణభాసితధర్ముండవుంబరాపరే 

శ్వరుండవునై తనర్చుచు నసజ్జనదుర్లభ మైన యట్టి సు 

స్థిరమగు సర్వభూతదయచేంబొడంగానంగ వత్తు వచ్యుతా! 300 
ప్రతి : అచ్యుతా! = శ్రీహరీ! (జారుపాటు లేనివాడా!); సమస్తభూత = అన్ని జీవరాశులయొక్క పహృదయంబులయందున్‌= 
అంతరంగాలలో; వసించి= నివసించి; ఏకమై పరంగి= అందరిలో ఒకే రూపమై ఒప్పి; సుహృద్‌+క్రియా= నీయందు 
స్నేహభావం గలవారి పనులకు; అనుగుణ భాసిత= అనుకూలంగా ఒప్పే; ధర్ముండవున్‌= స్వభావం కలవాడవు; 
పరాపర+ఈశ్వరుండవును +ఐ= పరమాత్మవును అయి; తనర్చుచున్‌= ప్రవర్తిస్తూ అసత్‌+జన దుర్లభమైన +అట్టి= చెడ్డవారికి 
లభించనట్టి; సుస్టిరమగు = శాశ్వతమైన; సర్వభూత +దయచేన్‌ = అన్నిభూతములయందు 'మేమగలవారికి; 
పొడగానంగన్‌ +వత్తువు= సాక్షాత్మరిస్తావు. 
తా : దేవదేవా! అన్ని జీవరాసులలోనూ ఒకేరూపంతో ప్రకాళిస్తావు. అయినా నీయందు అనురాగం కలవారికే నీవూ 
అనుకూలంగా వ్యవహరిస్తావు. చెడ్డవారికి న్స్‌ దర్శనం సాధ్యం కాదు. సర్వభూతదయ కలవారికే నీవు సాక్షాత్మరిస్తావు. 
మ. క్రతుదానోగ్రతపస్సమాధిజపసత్కర్మాగ్నిహోత్రాఖిల 

వ్రతచర్యాదుల నాదరింప; వఖిలవ్యాపారపారాయణ 

స్థితి నొప్పారెడి నీ పదాబ్బ్దయుగళీసేవాభిపూజాసమ 

ర్పితధర్ముండగువాని భంగి నసురారీ! దేవచూడామణీ! 301 
ప్రతి : అసుర+అరీ! = రాక్షసవైరీ!; దేవచూడామణీ! = దేవతలకు శిరోభూషణమువంటివాడా!; క్రతు= యాగాలు; దాన= 
దానాలు; ఉగ్రతపస్‌= తీవ్రమైన తపస్సు; సమాధి= నిశ్చలధ్యానం; జప= మంత్రజపం; సత్మర్మ= శాప్రీయమైన కర్మకాండలు; 
అగ్నిహోత్ర= త్రికాలములు అగ్నిహోత్రము చేయుట; అఖిల వ్రతచర్యా+ఆదులన్‌= అనేకములైన వ్రతాలు ఆచరించుట 
మొదలగు వాటిని; అభఖిలవ్యాపారపారాయణస్థితిన్‌ = తాము చేసే ప్రతికార్యాన్ని నీకే సమర్పించే స్థితితో; సీ? నీయొక్క 
పద+అబ్బయుగలీ= పాదపద్మద్వంద్వమును; 'సేవా= సేవించుట అనెడి; అభిపూజా= ప్రశస్తమైన పూజయందు; సమర్పిత= 
సమర్పింపబడిన; ధర్ముండు+అగువాని భంగిన్‌= సకల ధర్మములూ కలవానిని ఆదరించినట్లుగా; ఆదరింపవు= గణింపవు. 
తా : రాక్షసవైరీ! దేవగణశిరోభూషణమా! శ్రీహరీ! మనస్సును పూర్తిగా నీ పాదపద్మయుగళిపై ఉంచి సకల కార్యాలూ న్‌ 
'సేవగానే భావించే భక్తుని ఆదరించినట్లుగా యాగాలు, తీవ్రతపస్సులు, సమాధ్యవస్థలు, జపాలు, కర్మకాండలు, అగ్నికార్యాలు, 
రకరకాల వ్రతాలు చేసేవారిని కూడా ఆదరింపవు. 


తే. తవిలి శశ్వత్స్వరూపచైతన్యభూరి, మహిమచేత నపాస్తసమస్తభేద 
మోహుండ వఖిలవిజ్ఞానమునకు నాశ్ర, యుండవగు నీకు మొక్కెద నో రమేశ! 802 


ప్రతి : ఓ రమేశ!= ఓ మాధవా!; శశ్వత్‌+స్వరూప= శాశ్వతమైన రూపంయొక్క చైతన్య= చేతనాశక్తియొక్క భూరి= 
గొప్పదైన; మహిమచేతన్‌= ప్రభావముచేత; అపాస్త= పోగొట్టబడిన; సమస్త= సకల; భేదమోహుండవు= రాగద్వేషాది 


138 శ్రీమహాభాగవతము 


భేదములు, భ్రాంతి కలిగినవాడవు; అఖిల విజ్ఞానమునకున్‌= సమస్త జ్ఞానానికి ఆశ్రయుండవు+అగు= ఆధారమైన; 
నీకున్‌+తవిలి= నీకు చిక్కినవాడనై; మొక్కెదన్‌= నమస్మరించెదను. 


తా : శ్రీహరీ! నీ రూపం శాశ్వతమైనది. దానికి గల చేతనాశక్తితో అందరి రాగద్వేషాది భేదభావాలు, అసత్తును సత్తుగాను, 
సత్తును అసత్తుగాను భావించే భ్రాంతి పోతుంది. సంపూర్ణజ్ఞానానికి ఆధారమైన నీకు ఇష్టంతో నమస్కరిస్తున్నాను. 


క. జననస్థితివిలయంబుల, కనయంబును హేతుభూతమగు మాయా లీ 
లను జెంది నటన సలిపెడు, ననఘాత్మక! న్‌ కొనర్హు నభివందనముల్‌. 8038 


ప్రతి : అనఘ +ఆత్మక! = పుణ్యాత్ముడా!; జనన= పుట్టుక; స్థితి= జీవించుట; విలయంబులకు= మరణించుటలకు; 
అనయంబును= ఎల్లపుడు; హేతుభూతమగు = మూలకారణమైన; మాయాలీలను= మాయావిలాసాన్ని చెంది= పొంది; 
నటన సలిపెదు= నటించెడి; నీకున్‌= శ్రీమన్నారాయణుడవైన నీకు; అభివందనముల్‌= నమస్మారములను; ఒనర్హున్‌= 
చేస్తున్నాను. 


తా; పుణ్యాత్ముడవైన శ్రీహరీ! సృష్టిస్థితిలయాలు మూడింటికీ మూలకారణం మాయ. దానిని నీ అధీనంలో ఉంచుకొని 
జగన్నాటకమాడే నీకు నేను నమస్మారాలర్ప్చిస్తున్నాను. 


స్‌ అనఘాత్మ! మతి భవదవతార గుణకర్మ ఘనవిడంబనహేతుకంబు లయిన 
రమణీయమగు దాశరథి వసుదేవ కుమారాది దివ్యనామంబు లోలి 
వెలయంగ మనుజులు వివశాత్ములై యవసానకాలంబున సంస్కరించి 
జన్మ జన్మాంతర సంచిత దురితంబుం బాసి కైవల్యసంప్రాప్తు లగుదు 


తే. రట్టి దివ్యావతారంబు లవధరించు, నజుండవగు నీకు మొక్కద ననఘచరిత! 
చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార! భక్తమందార! దుర్భవ భయవిదూర! 304 


ప్రతి : అనఘ+ఆత్మ!= పుణ్యాత్ముడా! అనఘచరిత! = పుణ్యచరిత్ర కలవాడా!; చిరశుభాకర! = ఎల్లప్పుడూ మంగళాత్మకమైన 
స్వరూపం కలవాదా!; నిత్యలక్ష్మీవిహార!= ఎల్లవేళల లక్ష్మీదేవితో విహరించేవాడా; భక్తమందార!= భక్తులపాలిటి 
కల్చ్పవృక్షమువంటివాడా; దుర్చవ భయవిదూర!= చెడ్డదైన సంసారభయాన్ని దూరం చేసేవాడా; మథి= అంతే కాక; 
భవత్‌= నీ; అవతార= అవతారముల; గుణ= గుణముల; కర్మ= కర్మల; ఘనవిడంబన= గొప్ప అనుకరణమునకు; 
హేతుకంబులు+ అయిన= మూలకారణములైన; రమణీయమగు= మానసిక ఆనందాన్ని కలిగించునవైన; దాశరథి= 
దశరథుని కుమారుడైన రాముడు; వసుదేవకుమార+ఆది= వసుదేవుని కుమారుడైన కృష్ణుడు మొదలైనవారి; దివ్యనామంబులు = 
పవిత్ర నామాలను; ఓలిన్‌= క్రమంగా? వెలయంగన్‌= ఒప్పునట్లుగ్యా మనుజులు= మానవులు; వివశ+ఆత్ములై= పరవశులైై 
అవసానకాలంబునన్‌ = అంత్యకాలంలో; సంస్మరించి= స్మరణచేసి; జన్మజన్మ+అంతర= ఈ జన్మము మరియు పూర్వ 
జన్మలనుండి; సంచితదురితంబున్‌= పోగుచేసుకొన్న పాపాన్ని పాసి= పోగొట్టుకొని; కైవల్యసంప్రాప్తలు +అగుదురు = 
మోక్షాన్ని పొందుతారో; అట్టి= అటువంటి; దివ్య+అవతారంబులు= పవిత్ర అవతారాలను; అవధరించు= ధరించెడి; 
అజుండవగు నీకున్‌= జన్మరహితుడవైన నీకు; మొక్కెదన్‌= నమస్మరించెదను. 


తృతీయస్కంధము 139 


తా : పుణ్యాత్ముడవు, సచ్చరిత్ర కలవాడవు, దివ్యమంగళ విగ్రహుడవు, నిత్యలక్ష్మీ విహారుడవు, భక్తులపాలిటి 
కల్పవృక్షంవంటివాడవు, దుస్తరమైన సంసారభయాన్ని పోగొట్టేవాడవు, జననరహితుడవు అయిన శ్రీహరీ! ఏ నీ అవతారాల 
గుణకర్మల అనుకరణకు మూలహేతువులైన రామకృష్ణాది నామాలను అంత్యకాలంలో సంస్మరించిన మనుజులు 
జన్మజన్మాంతరాలలో చేసిన పాపాలను పోగొట్టుకొని కైవల్యాన్ని పొందుతుంటారో అటువంటి నీకు నమస్మరించుచున్నాను. 


విశే : కర్మలు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రారబ్ధం. అనగా శరీరాన్ని పొందేందుకు ఉపకరించేది. రెండు 
సంచితం. అనగా ప్రోగుచేసికొని ఉంచుకొన్న కర్మ. మూడు ఆగామి. రానున్న కాలంలో లేదా జన్మలలో అనుభవించుటకు 
దాచి ఉంచబడింది. 


త. జననవృద్ధివినాశహేతుక సంగతింగల యేనునీ 
వును హరుందుంద్రిశాఖలై, మనువుల్‌ మరీచిముఖామరుల్‌ 
దనర నందుపశాఖలై, భవదాత్మ దీనికి మూలమై 
యనయమున్‌ భువనద్రుమాకృతివైన నీ కిదె మొక్కెదన్‌. 805 


ప్రతి ;: జనన= సృష్టి; వృద్ధి= స్ధితి; వినాశ= లయములకు; హేతుకసంగతిన్‌= కారణాలతో కూడి; కల= ఉన్ను ఏను= 
నేను; నీవును= శ్రీహరివైన నీవును; హరుండున్‌= ఈశ్వరుడును; త్రిశాఖలు+ఐ= మూడు కొమ్మలై మనువుల్‌= పదునాలుగురు 
మనువులు; మరీచిముఖ+అమరుల్‌= మరీచి మొదలైన దేవతలు; తనరన్‌= ఒప్పునట్లుగా; అందున్‌= ఆ వృక్షానికి; 
ఉపశాఖలు+ఐ= చిరుకొమ్మలై; భవత్‌ +ఆత్మ= న్‌ ఆత్మ దీనికిన్‌= ఈ చెట్టునకు; మూలము+ఐ= మొదలై అనయమున్‌= 
ఎల్లపుడు; భువనద్రుమ +ఆకృతివి+ఐన = విశ్వవృక్షరూపంలో ఉన్న నీకున్‌= నీకు; ఇదె+'మొక్కెదన్‌ = ఇదిగో 
నమస్మరించుచున్నాను. 

తా : శ్రీహరీ! విశ్వమనే మహావ్వృక్షానికి నేను, నీవు, శివుడు మూడు ప్రధానమైన కొమ్మలు. పదునలుగురు మనువులు, 
మరీచి మొదలైన దేవతలు దానికి చిరుకొమ్మలు. స్ట) ఆత్మయే దానికి మూలం. ఈ విధంగా జగద్వృక్షాకృతిని ధరించిన 
నీకు ఇదేనా నమస్మారం. 


మ. పురుషాధీశ! భవత్పదాబ్దయుగళీ పూజాదికర్మక్రియా 
పరతం జెందని మూఢచిత్తునిం బశుప్రాయున్‌ మనుష్యాధమున్‌ 
జరయున్‌ నాశము నొందంజేయు నతిదక్షంబైన కాలంబు; త 
దురు కాలాత్ముండవైన నీకు మది సంతోషంబునన్‌ మైొక్కెదన్‌. 3806 


ప్రతి : పురుష+అధీశ! = పురుషోత్తముడవైన శ్రీహరీ!; భవత్‌= నీయొక్క పద+అబ్ద్బయుగలీ= పాదపద్మాల జంటనుగూర్చిన; 
పూజా+ఆది= అర్చన మొదలైన; కర్మక్రియాపరతన్‌= కార్యకలాపములయందు ఆసక్తిని; చెందని= పొందని; మూఢబిత్తునిన్‌= 
మూరుని; పశుప్రాయున్‌= పశువులా ప్రవర్తించేవానిని; మనుష్య+అధమున్‌= అధముడైన మనుజుని; అతిదక్షంబు+ఐన 
కాలంబు = మిక్కిలి సమర్థత కల కాలం; జరయున్‌= వార్టక్యాన్నిి నాశమున్‌= నాశనాన్ని; ఒందన్‌+చేయున్‌= పొందేలా 
చేస్తుంది; తద్‌+గురుకాలాత్ముండవు+ఐన= అటువంటి గొప్పదైన కాలమే ఆత్మగా కల; నీకున్‌= నీకు; మదిన్‌= చిత్తములో; 
సంతోషంబునన్‌= ఆనందంతో; మొక్కెదన్‌= నమస్మరించెదను. 


140 శ్రీమహాభాగవతము 


తా : పురుషోత్తమా! ఎవరైతే నీ పాదాలను సేవించుటలో ఆసక్తిని కనబరచరో అటువంటి మూఢులు జంతుసమానులు. 
మనుష్యులలో అధములు. తిరుగులేని కాలం వారిని ముదుసలితనంతోను, మరణంతోను నశింపజేస్తుంది. అటువంటి 
కాలమే స్వరూపంగా కల నీకు ఆనందంగా మనస్సులో నమస్మరిస్తాను. 


స్స్‌ సర్వేశ! కల్పాంతసంస్థితమగు జలజాతమం దేను సంజనన మంది 
భవదీయ సుస్వరూపముం జూడ నర్ధించి బహువత్సరములు దపంబు సేసి 
క్రతుకర్మములు పెక్కు గావించియును నినుం బొడగానంగా లేక బుద్ధి భీతిం 
బొందిన నాకు నిప్పుడును నిర్దెతుక కరుణచే నఖిలలోకైకవంద్య 


తే... మాన సతత ప్రసన్న కోమల ముఖాబ్ది, కలిత భవదీయ దివ్యమంగళ విలాస 
మూర్తి దర్శింపం గలిగె భక్తార్తిహిరణ, కరణ! తుభ్యం నమో విశ్వభరణ! దేవ! 3807 


ప్రతి : సర్వేశ!= పరమేశ్వరుడా!; కల్చ్ప+అంతసంస్థితము +అగు = ప్రళయకాలమందుకూడ నిలిచెడి; జలజాతమందున్‌ = 
పద్మమునందు; ఏను= నేను సంజననము +అంది= జన్మించి; భవదీయ సుస్వరూపమున్‌ = ల్సి గొప్పరూపాన్నిి 
చూడన్‌+అర్థించి= చూడగోరి; బహువత్సరములు= ఎన్నో ఏండ్లు: తపంబు+చేసి= తపస్సు చేసి; (క్రతుకర్మములు = 
యజ్ఞయాగాది కర్మలను; పెక్కు+కావించియును= ఎన్నో చేసియును; నినున్‌= సర్వేశ్వరుడవైన నిన్ను పొడగానంగాన్‌+లేక= 
దర్శింపలేక; బుద్దిన్‌+ఖీతిన్‌= బుద్ధియందు భయాన్ని పొందిన నాకున్‌= పొందిన నాకు; ఇప్పుడును= ఈ సమయంలో; 
నిర్దెళుక కరుణచేన్‌= అవ్యాజమైన నీ దయవలన; అఖిల= సమస్తమైన; లోక+ఏక, వంద్యమాన= లోకములచేత ప్రధానంగా 
స్తుతింపదగిన; సతతప్రసన్న= ఎల్లపుడూ ప్రసన్నంగా ఉందే; కోమల= సుకుమారమైన; ముఖ+అబ్ద్బకలిత= తామరవంటి 
మోముతో కూడిన; భవదీయ = నీయొక్క దివ్యమంగళ= పవిత్రతతో శుభంకరమైన; విలాసమూర్తిన్‌= విలాసముగా 
కనబడే శరీరాకృతిని; దర్శింపన్‌+కలిగెన్‌= సందర్శించే అవకాశం కలిగింది; భక్త+ఆర్తి హరణకరణ! = భక్తుల కష్టములను 
పోగొట్టెవాడా!; విశ్వభరణ! = ప్రపంచభారమును మోయువాడా!; దేవ!= భగవానుడా!; తుభ్యం నమః= నీ కొరకు 
నమస్మారము. 

తా : సర్వేశ్వరుడా! ప్రళభయకాలంలో కూడా చెక్కు చెదరక నిలిచే పద్మంలో జన్మించిన నేనునా జన్మకు కారకుడవైన నిన్ను 
దర్శించాలని ఎన్నో ఏళ్లు తపస్సు చేశాను. యజ్ఞాలూ, యాగాలూ చేశాను. అయినా నిన్ను దర్శించలేక భయపడిన నేను 
బుద్ధితో ఆలోచించి హృదయపద్మంలోకి దృష్టి నారించాను. అక్కడ అవ్యాజమైన దయతో నాకు నీ దర్శనాన్ని అనుగ్రహించావు. 
ప్రసన్నమైన, సుకుమారమైన మోముతామరతో కూడిన నీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించగలిగాను. భక్తుల ఆర్షిని 
పోగొట్టె దేవా! విశ్వంభరుడా! నీకు నమస్మారం. 


స్తీ అమర తిర్యబ్మనుష్యాది చేతనయోను లందు నాత్మేచ్చచేం జెందినట్టి 
కమనీయశుభమూర్తి గలవాందడవై ధర్మసేతువనంగం బ్రఖ్యాతి నొంది 
విషయసుఖంబుల విడిచి సంతత నిజానందానుభవసమున్నతిందనర్హు; 
వది గాన పురుషోత్తమాఖ్యంజెన్నాందుదు వట్టి ని న్నెప్ప్తుడు నభినుతింతు; 


తృతీయస్కంధము 1141 


తే. నర్ధి భవదీయపాదంబు లాశ్రయింతు; మహితభక్తిని నీకు నమస్మరింతు; 
భక్తజనపోషపరితోష! పరమపురుష! ప్రవిమలాకార! సంసారభయవిదూర! 808 


ప్రతి : భక్తజనపోష పరితోష!= భక్తజనులను పోషించుటలో సంతోషపడువాడా; పరమపురుష!= పరమపురుషుడా!; 
ప్రవిమలాకార! = మంగళస్వరూపుడా!; సంసారభయవిదూర! = సంసార భయాన్ని పోగొట్టువాడా!; అమరన్‌= తగినట్లుగా; 
తిర్యక్‌= పశుపక్ష్యాదులు; మనుష్య+ఆది= మానవులు మొదలైన; చేతనయోనులందున్‌= జీవకోటి గర్భములందు; 
ఆత్మ+ఇచ్చచేన్‌= నీ సంకల్పంతోనే; చెందినట్టి= జన్మించినట్టి; కమనీయ శుభమూర్తి= దివ్యమంగళాకారము; కలవాం 
డవై= కలిగినవాడవై; ధర్మసేతువు+అనంగన్‌= ధర్మానికి వంతెనవని; ప్రఖ్యాతిన్‌+ఒంది= ప్రశస్తిని ఆర్జించి; 
విషయసుఖంబులన్‌= ఇంద్రియ సుఖాలను; విడిచి= పరిత్యజించి; సంతత= ఎల్లకాలం; నిజ+ఆనంద= సత్యమైన 
ఆనందముయొక్క అనుభవసమున్నతిన్‌ = అనుభవించుటలోని బెన్నత్యముతో; తనర్హువు= ప్రవర్తించెదవు; అదిగాన= 
అందువలన; పురుషోత్తమ +ఆఖ్యన్‌ = పురుషోత్తముడనే పేరుతో; చెన్ను+ఒందుదువు= ప్రకాశించెదవు; అట్టి నిన్నున్‌= 
అటువంటి నిన్ను ఎప్పుడున్‌= ఎల్లవేళల; అభినుతింతున్‌= కొనియాడెదను; అర్ధిన్‌= కోరికతో; భవదీయ పాదంబులు = 
నీ పాదాలను; ఆశ్రయింతున్‌= ఆశ్రయిస్తానుు మహితభక్తిని= గొప్ప భక్తితో; నీకున్‌= నీకు; నమస్మరింతున్‌= నమస్మరిస్తాను. 


తా : శ్రీహరీ! నీవు భక్తులను పోషించి ఆనందిస్తావు. పురుషోత్తముడవు. దివ్యమంగళాకారుడవు. సంసారభయాన్ని 
పోగొట్టేవాడవు. పశువులు, పక్షులు, మనుష్యులు అని లేకుండా స్వీయసంకల్పంతో ఏ రూపాన్నైనా ధరిస్తావు. 
దివ్యమంగళాకారుడవై ధర్మానికి వంతెనగా ప్రశస్తిని పొందావు. ఇంద్రియలోలుదడవుకాక శాశ్వతానందానుభవంతో ఉంటూ 
పురుషోత్తముడనే పేరు తెచ్చుకొన్నావు. అటువంటి నిన్ను కొనియాడుతుంటాను. కోరికతో నీ పాదాలను ఆశ్రయిస్తాను. 
పూర్ణభక్తితో నీకు నమస్కరిస్తాను. 
సీ తలకొని పంచభూతప్రవర్తక మైన భూరిమాయాగుణస్ఫురణంజిక్కు 

వదక, లోకంబులు భవదీయ జఠరంబులో నిల్పి ఘనసమాలోలచటుల 

సర్వంకషోర్శిభఖీషణవార్థి నడుమను ఫణిరాజభోగతల్పంబునందు 

యోగనిద్రారతి నుండంగ నొక కొంత కాలంబు సనంగ మేల్మనిన వేళ 


తే. నలఘుభవదీయ నాభితోయజమువలన, గడంగి ముల్లోకములు సోపకరణములుగం 
బుట్టంజేసితి వతులవిభూతి మెజసి, పుండరీకాక్ష! సంతతభువనరక్ష! 3809 


ప్రతి: పుండరీక +అక్ష = తెలదామరలవంటి కన్నులు కలవాడా!; పంచభూతప్రవర్తకము+ఐన = పంచభూతాలతో ఒప్పుచున్న; 
భూరిమాయాగుణ స్ఫురణన్‌= గొప్పదైన మాయా ప్రభావానికి; చిక్కూపడక = లోనుగాకుండ; లోకంబులు = లోకాలను; 
భవదీయ జఠరంబులో నిల్పి= నీ గర్భంలో దాచి; ఘన= ఎక్కువగా; సమాలోల= చలించుచున్ను చటుల = వేగముగా; 
సర్వంకష+ఊర్మి= ఒద్దును ఒరసికొనే తరంగాలతో; భీషణ = భయంకరమైన; వార్దినడుమను = సముద్రమధ్యంలో; 
ఫణిరాజభోగతల్చ్పంబునందున్‌= ఆదిశేషుని పడగలశయ్యపై; యోగనిద్రారతిన్‌+ఉండంగన్‌= యోగనిద్రాసక్తుడవై ఉండగా; 
ఒక కొంతకాలంబు చనంగన్‌= కొంతకాలం గడువగా; మేల్మనిన +వేళన్‌= మేలుకొన్నపుడు; అతుల విభూతిన్‌ మెజసి= 
మహావైభవంతో ప్రకాశిస్తూ అలఘు= గొప్పదైన; భవదీయ = నీయొక్క నాభితోయజమువలనన్‌ = బొడ్డు తామరనుండి; 


142 శ్రీమహాభాగవతము 


కడంగి= పూని; ముల్లోకములు = జగత్‌ త్రయాన్ని స+ఉపకరణములుగన్‌= జీవసాధనములతోపాటుగా; పుట్టన్‌+చేసితివి= 
సృష్టించావు. 

తా : తెలదామరలవంటి కన్నులు కల శ్రీహరీ! పంచభూతాలతో కూడిన ఈ ప్రపంచాన్ని మాయకు లోనుకానీకుండా నీ 
గర్భంలో దాచుకొని భయంకరమైన తరంగాలతో కూడిన సముద్రమధ్యంలో శేషశయ్యపై యోగనిద్రలోనికి జారుకొని; 
కొంతకాలం తరువాత మహావైభవంతో ప్రకాశిస్తూ అసాధారణమైన నీ నాభఖికమలంనుండి ముల్లోకాలను, అందులోని 
జీవులు బతికేందుకు కావలసిన ప్రకృతి సాధనాలతోపాటుగా తిరిగి సృష్టిస్తావు. 

విశే : ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు యోగనిద్రలోనికి జారుకొంటాడు. తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశినాడు 
మేలుకొంటాడు. నిద్రలోనికి వెళ్లే ఏకాదశిని శయన ఏకాదశి అని, మేల్మొనే ఏకాదశిని “ఉత్ధాన ఏకాదశి అని వ్యవహరిస్తారు. 
ఈ నాలుగు మాసాలకాలం సన్వ్యాసాశ్రమవాసులు చాతుర్మాస్యదీక్షలో ఉంటారు. 


క. _నిగమస్తుత! లక్ష్మీపతి!, జగదంతర్యామి వగుచు సర్గము నెల్లం 

దగు భవదైశ్వర్యంబున, నగణితసౌఖ్యానుభవము నందింతు గదే! 810 
ప్రతి : నిగమస్తుత! = వేదములచే కొనియాదబడేవాడా!; లక్ష్మీపతి= శ్రీనాథా!; జగత్‌ +అంతర్యామివి +అగుచున్‌= 
ప్రపంచమంతటను ఉన్నవాడవై; సర్గమునెల్లన్‌= సృష్టినంతటినీ; తగు భవత్‌+ఐశ్వర్యంబునన్‌= తగిన నీ సంపదలతో; 
అగణిత సౌఖ్య+అనుభవమున్‌= సాటిలేని సుఖాల అనుభవాన్ని అందింతు +కదే= అందిస్తావు కదా! 
తా : వేదాలచే కొనియాడబడే శ్రీపతీ! సర్వాంతర్యామివై తగిన విధంగా న్స ప్రభుత్వాన్ని చూపుతూ అన్ని జీవులకూ సాటిలేని 
సుఖాల అనుభవాలను అందిస్తావు కదా! 
స్స్‌ జలజాక్ష! యొట్టి విజ్ఞానబలంబునం గల్పింతు వఖిలలోకంబు లోలి 

నతజన ప్రియుండవు నాకట్టి సుజ్ఞాన మర్ధిమైం గృపసేయుమయ్య వరద! 

సృష్టినిర్మాణేచ్ళం జెంది నా చిత్తంబు దత్మర్శకాశలిం దగిలియుండి 

యును గర్మవైషమ్యమును బొందు కతమున దురితంబుం బొరయక తొలంగునట్టి 


తే. వెరవునా కెట్లు గలుగు న వ్విధముం దలంచి, కర్మవర్తను నను భవత్మరుణ మెజసి 
తగం గృతార్జునిం జేయవే నిగమవినుత! సతృపామూర్తి! యో దేవచక్రవర్తి! త11 


ప్రతి :; జలజ +అక్ష! = పద్మములవంటి కన్నులు కలవాడా!; నిగమ వినుత! = వేదాలచే కొనియాదబదేవాడా!; సత్భపామూర్తి = 
మిక్కిలి దయగలవాడా!; ఓ దేవచక్రవర్తి!= ఓ దేవతా సార్వభౌమా!; వరద!= వరములను ఇచ్చువాడా!; ఎట్టి విజ్ఞాన 
బలంబునన్‌= ఎటువంటి విశేషజ్ఞాన బలంతో; ఓలిన్‌= క్రమముగా; అభిలలోకంబులు = లోకాలన్నిటిని; కల్పింతువు= 
సృష్టిస్తుంటావు; నతజనప్రియుండవు= నమస్కరించే జనులకు ప్రీతిపాత్రుడవు గనుక; అర్ధిమైన్‌= (ప్రేమతో; నాకున్‌ +అట్టి 
సుజ్ఞానము= బ్రహ్మనైన నాకును అట్టి విశేషజ్ఞానాన్ని కృప+చేయుము +అయ్య= అనుగ్రహించవయ్య,; నా చిత్తంబు=నా 
మనస్సు; సృష్టినిర్మాణ ఇచ్చన్‌+చెంది= జగన్నిర్మాణమునందు కోరిక కలిగి; తత్కర్మ కౌశలిన్‌= ఆ క్రియను సాధించే 
నేర్పరితనంలో; తగిలియుండియును = మనసును లగ్నంచేసినా; కర్మవైెషమ్యమును= పనులలో ఎక్కువ తక్కువలు; పొందు 


తృతీయస్కంధము 143 


కతమునన్‌= ఏర్పడుటచే; దురితంబున్‌= పాపాన్ని పొారయక= పొందకుండ్వా తొలంగునట్టి= తప్పించుకొనే; వెరవు= 
ఉపాయము; నాకున్‌+ఎట్లు కలుగున్‌= నాకు ఏ విధంగా ఏర్పడుతుంది; ఆ+విధమున్‌+తలంచి= ఆ విషయమై ఆలోచించి; 
కర్మవర్తనున్‌+ననున్‌= కర్మపరతండత్రుడనైన నన్ను భవత్‌+కరుణన్‌+మెజసి= నీ దయను చూపించి; తగన్‌= తగినవిధంగా; 
కృతార్థునిన్‌ +చేయవే= ప్రయోజనసిద్ధి కలిగినవానినిగా చేయుము. 


తా : తామరలవంటి కన్నులు కలిగి, వేదాలచే పొగడబడుతూ, మిక్కిలి దయగలవాడవై, దేవతలకు చక్రవర్తివై, వరదుడవైన 
శ్రీహరీ! ఎటువంటి విశేష జ్ఞానబలంతో నీవు ఈ లోకాలను సృష్టిస్తున్నావో అటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించు. నేను 
సృష్టికార్యక్రమం చేసేందుకు ఉత్సాహపడుతున్నాను. అయితే జగన్నిర్మాణ విషయంలో చేసే పనులలో ఏవో ఎక్కువ 
తక్కువలు ఉంటాయి. దానివలన ఎటువంటి పాపమూ నన్నంటకుండా ఉండే ఉపాయాన్ని కూడా నాకు అనుగ్రహించాలి. 
ఆ విధంగా సంకల్పసిద్ధిని నాకు ప్రసాదించు. 


చ. భవదుదరప్రభూతమగు పద్మమునందు వసించి యున్ననే 

నవిరళతావకీనకలితాంశమునం దనరార విశ్వముం 

దవిలి రచించుచున్‌ బహువిధంబులంబళల్మెడి వేదజాలముల్‌ 

శివతరమై ఫలింపంగృపసేయుము భక్తఫలప్రదాయకా! 812 
ప్రతి : భక్తఫలప్రదాయకా! = భక్తులు కోరిన ఫలాలను అనుగ్రహించేవాడా!; భవత్‌+ఉదర ప్రభూతము+అగు = నీయొక్క 
గర్భమునుండి పుట్టినదైన; పద్మమునందున్‌= కమలంలో; వసించి+ఉన్న= నివసిస్తున్న; నేన్‌= (బ్రహ్మనెన) నేను; అవిరళ= 
ఎడబాటులేని; తావకీన= నీద్రై కలిత= కలిసియున్న అంశమునన్‌= అంశతో; తనరారన్‌= ఒప్పునట్లుగా; విశ్వమున్‌= 
జగత్తును; తవిలి= పూనుకొని; రచించుచున్‌= నిర్మిస్తూ బహువిధంబులన్‌= అనేక ప్రకారములుగా; పల్మెడి= ఉచ్చరించే; 
వేదజాలముల్‌= వేదసముదాయాలు; శివతరమై= మిక్కిలి మంగళకరములై; ఫలింపన్‌= సిద్ధి పొందేటట్లుగా; కృప+చేయుము= 
దయ చూపుము. 
తా : భక్తుల కోరికలను తీర్చే స్వామీ! నీ గర్భంనుండి కమలం జనించింది. అందులో ఉంటున్న నేను నీ అంశతో ఒప్పే 
జగత్తును పూనికతో నిర్మించాలనుకొంటున్నాను. అలా నిర్మించే సమయంలో నేను బహువిధాలుగా చేసే వేదనాదాలు 
మంగళకరాలై ఫలించేవిధంగా నన్ను అనుగ్రహించు. 


చ. అని యనుకంప దోంప వినయంబునంజాంగిలి మొక్కి చారు లో 

చన సరసీరుహుండగుచు సర్వజగత్పరికల్పనారతిం 

దనరిన నన్ను బ్రోచుటకుందా నిటు సన్నిధియైన యీశ్వరుం 

డనయము నాదు దుఃఖము దయామతింబాపెడు నంచు నముండదై. 318 
ప్రతి : అని= ఈ విధంగా; అనుకంప+తోంపన్‌= కరుణ ఉట్టిపడునట్లుగాా వినయంబునన్‌= విధేయతతో; చాంగిలిమొక్కిా= 
సాష్టాంగముగా నమస్కరించి; చారు= అందమైన; లోచనసరసీరుహుండు = నేత్రపద్మాలు కలవాడు; అగుచున్‌= అవుతూ; 
సర్వ= సమస్తమైన; జగత్‌= విశ్వముయొక్క పరికల్పనారతిన్‌= నిర్మాణమునందలి ఆసక్తితో; తనరిన= ఒప్పిన; నన్నున్‌= 
(బ్రహ్మనైన) నన్ను ప్రోచుటకున్‌= కాపాడుటకు; ఇటు సన్నిధియైన= ఈ విధంగా సాక్షాత్మరించిన; తాన్‌ ఈశ్వరుండు= 


144 శ్రీమహాభాగవతము 


శ్రీమహావిష్ణువు; నాదు దుఃఖము = నా దుఃఖాన్ని దయామతిన్‌= కృపతో కూడిన బుద్ధి కలవాదైై అనయము= ఎల్లప్పుడు; 
పాపెడున్‌+అంచున్‌= పోగొట్టుగాక అని; నముండై= వినయవంతుడై... 

తా : జగన్నిర్మాణం చెయ్యాలన్న ఆసక్తితో ఉన్న నన్ను కాపాడటానికి, పద్మాలవంటి అందమైన కన్నులతో ప్రత్యక్షమైన 
శ్రీమహావిష్ణువు దయతో ఎల్లప్పుడు నా దుఃఖాన్ని పోగొట్టుగాక అని బ్రహ్మ కరుణ ఉట్టిపడేటట్లుగా, సవినయంగా 
సాగిలపడి నమస్కారం చేశాడు. 


క. వనరుహసంజాతుండు నె, మృనమున హర్షించె ననుచు మైత్రేయ మహా 
ముని ఘనుండగు విదురునకున్‌, వినయంబున నెజుంగ జెప్పి వెండియుం బలికెన్‌. తక్షే4 


ప్రతి : వనరుహసంజాతుండు= పద్మసంభవుడైన బ్రహ్మ నెజ+మనమునన్‌= తన నిండు మనస్సులో; హర్షించెన్‌= 
ఆనందించెను; అనుచున్‌= అంటూ; మైజత్రేయమహాముని= మైత్రేయమహర్ని ఘనుండు +అగు= శ్రేష్టుడైన; విదురునకున్‌= 
విదురునికి; వినయంబునన్‌= నమతతో; ఎజుంగన్‌+చెప్పి= స్పష్టంగా చెప్పి; వెండియున్‌= మరియు; పలికెన్‌= ఈ 
విధంగా పలికను. 

తా : శ్రీహరికి వినయంతో నమస్కరించి బ్రహ్మ ఎంతో ఆనందించాడని మైత్రేయ మహర్షి విదురునికి స్పష్టంగా, వినయంగా 
వివరించి, ఇంకా ఇలా చెపుతున్నాడు. 


మ. వనజాతప్రభవుండు కేవలతపోవ్యాసంగుండై పద్మ లో 

చను గోవిందు ననంతు నాధ్యుం దన వాక్ళక్తిన్‌ నుతింపన్‌ సుధా 

శనవంద్యుండు ప్రసన్నుందై నిఖిలవిశ్వస్థాపనాలోకనం 

బునం జూచెన్‌ విలయప్రభూత బహువాఃపూరంబులన్‌ వైల్మిడిన్‌. తి1్షేర్‌ 
ప్రతి : వనజాత ప్రభవుండు= పద్మసంభవుడైన బ్రహ్మ కేవల తపు+వ్యాసంగుండై= కేవలం తపస్సునందే ఆసక్తి కలవాడై; 
పద్మలోచనున్‌= పద్మములవంటి కన్నులు కలవాడు; గోవిందున్‌= గోపాలకుడును; అనంతున్‌= అంతము లేనివాడును; 
ఆధ్యున్‌= గొప్పవాడును (ఐన శ్రీహరిని; తన= తనయొక్క (బ్రహ్మయొక్క); వాక్‌ +శక్తిన్‌= మాటల పాటవంతో; నుతింపన్‌= 
కొనియాడగా; సుధా+అశన వంద్యుండు= అమృతాన్ని ఆహారంగా స్వీకరించే దేవతలచే స్తుతింపబడేవాడైన హరి; 
ప్రసన్నుండు+ఐ= అనుగ్రహము కలవాడై నిఫఖీల= సమస్తమైన; విశ్వా జగత్తుయొక్క న్ధాపన= నిర్మాణమునకు సంబంధించిన; 
ఆలోకనంబునన్‌= దృష్టితో; విలయ= ప్రళథభయంలో; ప్రభూత = పుట్టిన; బహువాః+పూరంబులన్‌= మహాజల ప్రవాహాన్ని 
వైల్మిడిన్‌= త్రుటిలో; చూచెన్‌= చూచాడు. 
తా; పద్మసంభవుడైన బ్రహ్మ కేవలం తపస్సునందే ఆసక్తి కలవాడై వారిజాక్షుడు, గోపాలుడు, అనంతుడు, గొప్పవాడు 
అయిన శ్రీహరిని తన మాటల పాటవంతో స్తుతించాడు. దేవతాస్తుతులందుకొనే హరి అప్పుడు అనుగ్రహించి, సకల 
జగన్నిర్మాణ దృష్టితో మహాప్రళభయ హేతువైన జలరాళిని క్షణంలో చూచాడు. 


విశే ; గోవిందుడు అంటే ఆవులను కాచేవాడు అనే కాదు. గోశబ్దానికి వాక్కు అని కూడా అర్థం. ఆదివాక్కులైన వేదాలను 
రక్షించే శ్రీహరి అని అర్థం. 


తృతీయస్కంధము 145 


తే. అట్లు వొడగని యార్తుండై నట్టి పద్శ, భవునివాంఛిత మాత్మందీర్పంగందలంచి 
యతని మోహనివారక మైనయట్టి, యమృతరసతుల్యమధురవాక్యముల ననియె. 316 


ప్రతి : అట్లు= ఆ విధంగా; పొడగని= చూచి; ఆర్హుండు+ఐనట్టి= పరితాపంతో ఉన్న; పద్మభవుని= బ్రహ్మయొక్క 
వాంభితము= కోరికను; తీర్చంగన్‌= తీర్చాలని; ఆత్మన్‌= మనసులో; తలంచి= భావించి; అతని= బ్రహ్మయొక్క 
మోహనివారకమైన +అట్టి= వ్యామోహాన్ని పోగొట్టె; అమృత, రస, తుల్య, మధుర, వాక్యములన్‌= అమృతరసంతో సమానమైన 
తీయని మాటలను; అనియెన్‌= పలికెను. 


తా : అలా మహాజలరాళిని చూచి, ఆ తరువాత సృష్టి నిర్మాణం ఎలా చేయాలా అని పరితపిస్తున్న బ్రహృ్నదేవుని కోర్కె 
తీర్చాలని భావించి, అతని మోహం పోయేవిధంగా అమృతంవంటి తియ్యని మాటలను పలికాడు శ్రీహరి. 


చ తలకొనినీ యొనర్చు పని తప్పి మదిందలపోయు దుఃఖముం 
దలంగుము; నాదులీలకుంబ్రధానగుణంబగు సృష్టికల్పనం 
బలవడంజేయు బుద్ధి పహృదయంబునంజొన్ని తపస్పమాధి ని 
ష్టల నుతిభక్తులన్‌ ననుంబ్రసన్నునింజేయుము చెందుంగోరికల్‌. త్‌ే 


ప్రతి : తలకొని= పూనుకొని; నీ+ఒనర్చు= నీవు చేసే) పని తప్పి= పనిని విడిచిపెట్టి మదిన్‌+*తలపోయు= మనసులో 
ఆలోచించే; దుఃఖమున్‌= విచారాన్ని తలంగుము= విడిచిపెట్టుము; నాదు లీలకున్‌= నా విలాసానికి; ప్రధానగుణంబు+ 
అగు= ముఖ్యగుణమైన; సృష్టికల్పనంబు= జగన్నిర్మాణము; అలవడన్‌+చేయు= అలవాటు చేయు; బుద్ధిన్‌= ఆలోచనను; 
పహృదయంబునన్‌= చిత్తమునందు; చొన్పి= ప్రవెశపెట్టి; తపస్‌+సమాధి నిష్టలన్‌= తపస్సుతోను, సమాధితోను, నిష్టతోను; 
నుతి భక్తులన్‌= స్తుతులతోను, భక్తితోను; ననున్‌= నన్ను (శ్రీహరిని); ప్రసన్నునిన్‌+చేయుము= అనుగ్రహము కలవానినిగా 
చేసుకొమ్ము; కోరికల్‌= నీ కోరికలు; చెందున్‌= నెరవేరుతాయి. 
తా; పద్మసంభవా! నీవు చేయాల్సిన పని మాని విచారంలో మునిగిపోకు. నా లీలలో ప్రధానమైనది జగన్నిర్మాణం. 
అందుకోసం నీవు సృష్టె చేయటానికి సంబంధించిన ఆలోచనను హృదయంలో స్థిరంగా నిలుపుకో. నీ తపస్సుతో, 'సమాధితో, 
నిష్టతో, సంకీర్తనంతో, భక్తితో నన్ను ప్రసన్నుని చేసుకో. నీ జగన్నిర్మాణవాంఛ నెరవేరుతుంది. 
క. నీ వొనరించు తపో వి, ద్యావిభవవిలోకనీయమగు న్‌ సృష్టిం 

గావింపుము లోకంబుల, లోవెలింగెడి నన్నుంగందు లోకస్తుత్యా! తేలి 
ప్రతి: లోకస్తుత్యా! = లోకులందరిచే కొనియాడబడతగిన (బ్రహ్మా; నీవు+ఒనరించు= నీవుచేసే; తపః= తపస్సుచేతను; 
విద్యావిభవ= విద్యావైభవముచేతను; విలోకనీయము+అగు = దర్శింపతగిన; స్‌ సృష్టిన్‌= నీ జగన్నిర్మాణకార్యక్రమాన్నిి 
కావింపుము= చేయుము; లోకంబులలోన్‌= లోకములందు; వెలింగెడి= ప్రకాశించే; నన్నున్‌= శ్రీహరినైన నన్ను కందువు= 
దర్శించెదవు. 
తా : లోకులందరిచే కొనియాడదగిన పద్మసంభవా! తపస్సుతోను, విద్యావైభవంతోను మాత్రమే చేయగలిగిన జగన్నిర్భాణాన్ని 
ప్రారంభించు. నీవు సృష్టించిన అన్ని లోకాలలోను నన్ను దర్శింపగలవు. 


146 శ్రీమహాభాగవతము 


క. నాలోని జీవకోటులు, వాలాయము నీకుం గానవచ్చు నిపుడు, నీ 
వాలోకింపుము దారు వి, లోలహుతాశనుని కరణి లోకస్తుత్యా! 819 


ప్రతి : లోకస్తుత్యా! = లోకులచే కొనియాడదగిన బ్రహ్మదేవా!; నాలోని జీవకోటులు= నాలో ఉన్న ప్రాణిసమూహాలన్నీీ 
వాలాయము= తప్పనిసరిగా; నీకున్‌+కానవచ్చున్‌= నీకు గోచరిస్తాయి; ఇపుడు= ఈ సమయంలో; దారు, విలోల, 
హుతాశనుని కరణిన్‌= కొయ్యలో దాగియున్న అగ్నివలె; ఆలోకింపుము= వీక్షించుము. 

తా : లోకస్తుత్యుడవైన బ్రహ్మదేవా! నాలో వీజరూపంగా ఉండే జీవకోటులన్నిటినీ తప్పకుండ నీవు దర్శింపగలవు. 
కొయ్యలో దాగియున్న అగ్నివలె నాలో దాగియున్న జీవకోటిని ఇదిగో ఇప్పుడు వీక్షించు. 


సీ నలు వాంద నఖిలజీవులయందుం గల నన్నుందెలిసి 'సేవింపుము నలినగర్భ! 
భవదీయదోషముల్‌ వాయును భూతేంద్రియాశ్రయవిరహితమై విశుద్ధ 
మైన జీవుని విమలాంతరాత్ముండనై నను నేకముగంజూచు నరుండు మోక్ష 
పదమార్షవర్తియె భాసిల్లు, బ్రహ్మాండ మందున వివిధకర్మానురూప 


తే. పద్ధతులం జేసి పెక్కు రూపముల నొందు, జీవతతి రచియించు నీ చిత్త మెపుడు 
మత్పదాంబుజయుగళంబు మరగియున్న కతన రాజసగుణమునంగలుగ దఘము. 320 


ప్రతి : నలినగర్భ! = పద్మసంభవా!; నలువు+ఒందన్‌= సామర్థ్యము ఉట్టిపడునట్లుగాా అఖిలజీవుల+అందున్‌= సమస్త 
జీవకోటియందును; కల= ఉన్నటువంటి; నన్నున్‌= నన్ను (శ్రీమహావిష్ణువును) తెలిసి +సేవింపుము= గుర్తించి సేవించు; 
భవదీయ దోషముల్‌= నీ దోషాలు; పాయును= పోవును; భూత+ఇంద్రియ= ప్రాణికోటి ఇంద్రియాల; ఆశ్రయవిరహితమై= 
ఆశ్రయము లేనిదై విశుద్ధమైన= పవిత్రమైన; జీవునిన్‌= జీవాత్మను; విమల+అంతరాత్ముండను+ఐన = స్వచ్చమైన అంతరాత్మ 
కలవాడనైన; ననున్‌= నన్ను (పరమాత్మ స్వరూపుని) ఏకముగన్‌+చూచు= ఒకేరీతిగా దర్శించే; నరుండు= మానవుడు; 
మోక్షపదమార్గవర్తియై= మోక్షపద మార్గంలో ఉందేవాడైై భాసిల్లున్‌= ప్రకాశించును; బ్రహ్మాండమందున= జగత్తులో; 
వివిధ కర్మ= అనేకములైన కర్మలకు; అనురూప= అనుగుణమైన; పద్ధతులన్‌+చేసి= విధానాలవలన,; పెక్కు రూపములన్‌= 
ఎన్నో రూపాలను; ఒందు= పొందే; జీవతతిన్‌= ప్రాణికోటిని; రచియించు= సృష్టించే; నీ చిత్తము= నీ మనస్సు; ఎపుడున్‌= 
ఎల్లవేళల; మత్‌+పద+అంబుజ= నా పాదపద్మముల; యుగళంబున్‌= జంటను; మరగియున్న కతనన్‌= తగులుకొనియున్న 
కారణముచేత (సేవించుచున్నందున) రాజసగుణమునన్‌= రజోగుణ సంసర్దమువలన; అఘము+కలుగదు= పాపమంటదు. 


తా : పద్మసంభవా! ప్రాణికోటి సమస్తంలోను నేనుంటాను. ఆ విషయం గుర్తెరిగి నన్ను సేవించు. అందువలన సృష్టికార్యంలో 
అనుకోకుండగా ఏర్పడే దోషాలు పోతాయి. ఇంద్రియ వశమై ఉన్న శరీరాలలో ఉన్నా పరిశుద్ధంగానే ఉందే జీవాత్మనూ, 
స్వచ్చమైన అంతరాత్మ గల నన్ను (పరమాత్మను, ఒకే రీతిగా చూచేవాడు మోక్షాన్ని పొందుతాడు. ఈ బ్రహ్మాండంలో 
ప్రాణులుచేసే కర్మలు పెక్కుగతులుగా ఉంటాయి. వాటికి తగినట్లుగా రకరకాల శరీరాలతో ప్రాణులు పుడుతుంటాయి. 
ఆ విధంగా కర్మానుగుణంగా నీవు సృష్టిస్తున్నపుడు నా పాదపద్మాలయందే దృష్టిని నిలుపుతావు కనుక రజోగుణసంబంధమయిన 
పాపము నిన్నంటదు. 


తృతీయస్కంధము 14/7 


క. వినుమదియుంగాక ప్రాణుల, కనయము నెజుంగంగరాని యనఘుండం దేజో 

ధనుండంబరేశుండ నీ చే, తను గానంబడితి నిదె పితామహ! కంటే. 821 
ప్రతి : పితామహ! = బ్రహ్మా; వినుము= నేను చెప్పేది విను అదియున్‌+కాక= ఇంతకుమున్ను నే చెప్పినది మాత్రమే 
కాక; ప్రాణులకున్‌= జీవులకు; అనయమున్‌= ఎప్పుడుకూడ; ఎజఖుంగంగన్‌+రాని= (గ్రహింపశక్యము కాని అనఘుం 
డన్‌= పాపరహితుడను; తేజస్‌+ధనుందన్‌= తేజస్సంపద కలవాదిని (మిక్కిలి తేడోవంతుడను); పర+ఈశుందన్‌= సర్వేశ్చ్వరుడను 
(అటువంటి నేను); నీ చేతను= నీకు; ఇదె= ఇదిగో; కానన్‌ +పడితిన్‌= సాక్షాత్మరించాను; కంటే!= దర్శిస్తున్నావు గదా! 
తా : సృష్టికర్తవగుటచే లోకంలోని తండ్రులందరికీ తండ్రివైన పితామహా! ఇంకా చెపుతున్నాను విను. నేను జీవులకు 
అగోచరుడను. ఏ పాపమూ అంటనివాడను. మిక్కిలి తేజోవంతుడను. సర్వేశ్వరుడను. అటువంటి నేను నీకు సాక్షాత్మరించాను. 
దర్శిస్తున్నావు గదా! 
వ మళఠణియు భూతేంద్రియ గుణాత్ముందనియు జగన్మయుందనియు నన్ను న్స్‌ చిత్తంబునందుం దలంపుము; 
తామరసనాళవివరపథంబు వెంటంజని జలంబులలోనం జూడంగోరినట్టి మదీయస్పరూపంబ 322 
ప్రతి : మజియున్‌= అంతే కాకుండా? భూత= నేల, నీరు, నిప్పు, గాలి, నింగి అనే పంచభూతాలకు; ఇంద్రియ = 
జ్ఞానకర్మేంద్రియాలు పదింటికి; గుణ= సత్త్పరజస్తమోగుణాలు మూడింటికి; ఆత్ముండు +అనియున్‌ = నేనే 
ఆత్మస్వరూపుడననియును; నన్నున్‌= (శ్రీహరినైన) నన్ను నీ చిత్తంబునందున్‌= (బ్రహ్మవెన) నీ మనస్సునందు; తలంపుము= 
భావింపుము; తామరసనాళ= తామరతూడుయొక్క వివరపథంబు+వెంటన్‌= రంధ్రమార్గముగుండా చని= వెళ్లి; 
జలంబులలోనన్‌= నీళ్లలో; చూడన్‌+కోరినట్టి= దర్శించదలచిన; మదీయ స్వరూపంబు+అ= నా రూపాన్నే (ఇప్పుడు నీకు 
సాక్షాత్మరింపజేస్తున్నాను). 
తా :; అంతే కాదు. పంచభూతాలకు, పది ఇంద్రియాలకు, సత్వరజస్తమోగుణాలకు నెనే ఆత్మనని, విశ్వమయుదనని, 


నన్నుగూర్చి నీ మనస్సులో భావించు. ఏ రూపం చూడాలని ఆనాడు ఈ తామరపద్మం తూడుగుండా కిందికి వెళి, అక్కడి 
నీళ్లల్లో వెదికావో (ఆనా రూపాన్ని నీవిప్పుడు దర్శిస్తున్నావు). 


క. నీ కిప్పుడు గానంబడె, నాకులకును నురగపతి పినాకులకైనన్‌ 

వాకొనంగం దలపోయను, రాకుండు మదీయరూపరమ్యత్వంబుల్‌. 38283 
ప్రతి : నాకులకును= దేవతలకు; ఉరగపతి, పినాకులకైనన్‌= ఆదిశేషునికి, పరమశివునికి కూడా; వాకొనంగన్‌= మాటలతో 
వర్ణించుటకు; తలపోయను= మనస్సులో భావించడానికి; రాకుండు= సాధ్యంకాని; మదీయ రూపరమ్యత్వంబుల్‌= నాయొక్క 
రూపు, దాని సొగసులు; నీకున్‌ +ఇప్పుడు +కానన్‌+పడెన్‌= ఇప్పుడు నీకు ప్రత్యక్షమయ్యాయి. 
తా : నా రూపరమ్యత్వం దేవతలకు గాని, వేయి తలలున్న ఆదిశేషునికి గాని, సర్వజ్ఞుడైన పరమేశ్వరునికి గాని మాటలకందనిది. 
మనస్సుకు తోచనిది. అటువంటి రూపాన్ని నీవిప్పుడు దర్శించావు. 


క. కావున మచ్చారిత్ర క, థావిలసితమైన సుమహితస్తవము జగ 
త్సావనము విగతసంశయ, భావుండవై బుద్ధి నిలుపు పంకజజన్నా! 324 


148 శ్రీమహాభాగవతము 


ప్రతి : పంకజజన్నా! = పద్మమునుండి పుట్టినవాడా!; మత్‌+చారిత్ర= నా చరిత్ర; కథా= (దానికి సంబంధించిన) కథతో; 
విలసితమైన = ప్రకాశించిన; సుమహిత= కొనియాడదగిన; స్తవము = కీర్తనము; జగత్‌+పావనము= లోకాన్ని పవిత్రము 
చేయునది; విగత, సంశయభావుందవు +ఐ= తొలగిపోయిన సందేహభావాలు కలవాడవై; బుద్ధి నిలుపు= ఈ నా తత్వాన్ని 
బుద్ధియందు నిలుపుకో. 


తా : పద్మసంభవా! నా చరిత్ర కథతో వెలుగొందే నీవు చేసిన గొప్ప స్తుతి పరమ పవిత్రమైనదై లోకాన్ని పవిత్రం చేస్తుంది. 
అన్ని సందేహాలనూ విడిచిపెట్టి ఈ స్తుతిని బుద్ధియందు జాగ్రత్తగా నిలుపుకో. 


క. అగుణుండనై లీలార్థము, జగములంగల్పింపందలంచు చతురుని నన్నున్‌ 
సగుణునింగా నుతియించితి, తగ సంతసమయ్యె నాకుందామరసభవా! 825 


ప్రతి : తామరసభవా! = తామరనుండి జన్మించినవాడా!; అగుణుందనై= గుణాలకు అతీతుడనై; లీలా+అర్ధము= వినోదంకోసు; 
జగములన్‌= లోకాలను; కల్పింపన్‌= సృష్టించేందుకు; తలంచు= ఆలోచించే; చతురునిన్‌+నన్నున్‌= నైపుణ్యం గల నన్ను 
సగుణునిన్‌+కా= గుణములతోకూడిన వానినిగా (గుణ పరటబ్రహ్మగా); తగన్‌= తగిన విధంగా; నుతియించితి= సంస్తుతి 
చేశావు; నాకున్‌ సంతసము +అయ్యెన్‌= నాకు ఆనందం కలిగింది. 


తా ; సరోజసంభవా! నేను గుణాతీతుడనై ఏదో వినోదం కొరకు లోకాలను నిర్మించేందుకు ఆలోచించే నైపుణ్యం కలవాడను. 
అటువంటి నన్ను సగుణపరటబ్రహ్మగా తగిన విధంగా కీర్తించావు. నాకు చాల సంతోషం కలిగింది. 


క. ఈ మంజుస్తవరాజము, నీ మనమునం జింతం దక్కి నిలుపుము భక్తిన్‌ 
ధీమహిత! నీ మనంబునం, గామించిన కోర్కు లెల్లం గలుగుం జుమ్మీ. 326 


ప్రతి : ధీమహిత! = బుద్ధి విశేషంతో ప్రశస్తిని పొందేవాడా!; ఈ మంజుస్తవరాజమున్‌= ఈ మనోహరమైన స్తోత్రాన్ని; 
చింతన్‌+తక్కి= విచారాన్ని విడిచిపెట్టి; నీ మనమునన్‌= నీ చిత్తమునందు; భక్తిన్‌+నిలుపుము= భక్తితో పదిలపరచుకో; నీ 
మనంబునన్‌+కామించిన= నీ మనసులో కోరుకొన్న కోర్ములు+ఎల్లన్‌= అన్ని కోరికలు; కలుగున్‌+చుమ్మీ= ఫలిస్తాయి 
సుమా! 


తా : విశేషమైన బుద్ధికలవాడా! నీవు చేసిన ఈ మనోహరమహాస్తోత్రాన్ని చింతలన్నిటినీ పక్కన పెట్టి, భక్తితో హృదయంలో 
నిలుపుకో. దానివలన నీ మనస్సులో కోరుకొన్న కోరికలన్నీ తీరుతాయి సుమా. 


క. అనుదినమును ద్రిజగత్సా, వనమగు నీ మంగళస్తవంబుంబఠింపన్‌ 
వినినను జనులకు నేం బొడ, గనం బడుదు నవాప్తసకలకాముండ నగుచున్‌. ౩27 


ప్రతి : అనుదినమును= ప్రతిదినము; త్రిజగత్‌+పావనము+అగు= ముల్లోకాలను పవిత్రంచేసే, ఈ+మంగళస్తవంబున్‌= 
ఈ శుభస్తోత్రాన్ని పఠింపన్‌= చదివినా? వినినను= ఆలకించినా?ా జనులకున్‌= మానవులకు; ఏన్‌= నేను 
(శ్రీమన్నారాయణుడు); అవాప్త= పొందింపబడిన; సకల కాముండన్‌+అగుచున్‌= సమస్తమైన కోరికలు కలవాడనవుతూ 
(అన్ని కోరికలూ తీర్చేవాడినై); పాొదడ+కనన్‌+పడుదున్‌= సాక్షాత్మరిస్తాను. 


తా : ఈ త్రిభువనపావనమైన మంగళస్తోత్రాన్ని ఎవరైతే నిత్యం చదవడం కాని, ఆలకించడం కాని చేస్తారో, అటువంటి 
భక్తులకు కోరికలు తీరుస్తూ నేను దర్శనమిస్తాను. 


తృతీయస్కంధము 149 


తే. వన తటాకోపనయన వివాహ దేవ భవన, నిర్మాణ భూమ్యాది వివిధ దాన 
జప తపో వ్రత యోగ యజ్ఞముల ఫలము, మామక స్తవఫలము సమంబు గాదు. 328 


ప్రతి :; వన= తోటలను నిర్మించుట; తటాక= చెరువులను తవ్వించుట; ఉపనయన = ఉపనయనము చేయించుట; 
వివాహ= పెండ్లి చేయించుట; దేవభవననిర్మాణ= దేవాలయములు కట్టించుట; భూమి+ఆది వివిధదాన= భూదానము 
మొ॥। అనేక దానములు చేయుట; జప= జపము చేయుట; తపస్‌ = తపస్సు చేయుట; వ్రత= నోములు నోచుట; యోగ= 
అమ్హాంగ యోగాభ్యాసము చేయుట; యజ్ఞముల= యజ్ఞములను చేయుటవంటివాటి వలన కలిగిన; ఫలము= ప్రయోజనము; 
మామక స్తవఫలము= నా ఈ స్తోత్రము చదువుట, వినుటద్వారా ఏర్పడిన ఫలముతో; సమంబు+కాదు= సమానము 
కాదు. 


తా : గ్రామాలలో తోటలు నిర్మించినా, చెరువులు తవ్వించినా, పేద (బ్రాహ్మణులకు వడుగు చేయించినా, పేదవారికి 
పెండ్లి జరిపించినా, దేవాలయాలు కట్టించినా, భూదానంవంటి వివిధ దానాలు చేసినా, జపం, తపస్సు, వ్రతం, యోగం, 
యాగం వంటివి చేసినా ఎటువంటి ఫలితం కలుగుతుందో అదినా స్తవం (బ్రహ్మకృత నారాయణస్తవం) వినుట, 
చదువుట వలన కలిగే ఫలానికి సమానం కాదు. 


క. జీవావలింగల్పించుచు, జీవావలిలోనందగ వసించుచుం బ్రియ వ 
స్వావలిలోపలంబ్రియ వ, స్వావలినై యుండు నన్ను ననిశముంట్రీతిన్‌. 329 


ప్రతి :; జీవ+ఆవలిన్‌= ప్రాణుల సముదాయాన్ని కల్పించుచున్‌= సృష్టిస్తూ జీవ+ఆవలిలోనన్‌= ఆ ప్రాణికోటిలో; 
తగన్‌= తగిన విధంగా; వసించుచున్‌= నివసిస్తూ ప్రియ, వస్తు+ఆవలిలోపలన్‌= ఇష్టమైన వస్తువుల సమూహం లోపల; 
ప్రియవస్తు+ఆవలినై= మిక్కిలి ఇష్టవస్తు సముదాయాన్నై ఉండు= వర్తించే నన్నున్‌= శ్రీహరినైన నన్ను, అనిశమున్‌= 
ఎల్లపుడు; ప్రీతిన్‌= ఇష్టంగా... 


తా : బ్రహ్మదేవా! నేను అన్ని జీవరాసులను సృష్టిస్తుంటాను. వాటిలో దాగి ఉంటాను. ప్రాణులకు ఇష్టమైన వస్తుసమూహంలో 
నేను ఇష్టమైన వస్తుసమూహంగా ఉంటాను. అటువంటి నన్ను ఇష్టంగా తలచుకో. 


క. తలంపుము మళ్రీతికినై, కలిగించితి నిన్ను భువనకారణ! నా లో 
పల నడంగి యేకమై ని, శ్చలగతి వసియించి యున్న జగముల నెల్లన్‌. 880 


ప్రతి : భువనకారణ! = జగన్నిర్మాణమునకు కారణమైనవాడా!; తలంపుము= నన్ను సర్వాంతర్యామిగా తలంపుము (వెనుకటి 
పద్యంనుండి అన్వయం); నిన్నున్‌= నిన్ను మత్‌+ప్రీతికినై= నా సంతోషంకోసం (శ్రీహరియొక్క); కలిగించితిన్‌= 
జన్మింపజేశాను; నా లోపలన్‌=నా గర్భంలో; అడంగి= అణగి; ఏకమై= ఒకే ముద్దగా కలిసి; నిశ్చలగతిన్‌= కదలికలు 
లేకుండా; వసియించి+ఉన్నా బ్రతుకుతున్న ఎల్లన్‌+జగములన్‌= లోకాలన్నిటినీ పుట్టింపుము... 

తా : జగన్నీర్మాణకారణుడవైన బ్రహ్మదేవా! నన్ను సర్వాంతర్యామిగా భావించు. నా ఆనందంకోసం నీకు జన్న్మినిచ్చాను. నా 


గర్భంలో లోకాలున్నాయి. కాని అణగి, ఒకే ముద్దగా ఎటువంటి చైతన్యమూ లేకుండా పడి ఉన్నాయి. వాటికి నీవు 
బాహిరమైన జన్మనివ్వాలి. 


150 శ్రీమహాభాగవతము 


తే... తగ నహంకారమూలతత్తంబు నొంది, నీవు పుట్టింపు మనుచు రాజీవభవుండు 
వినంగ నానతి యిచ్చి యవ్విష్టుం దడభవుం, దంత నంతర్జితుండయ్యె ననఘచరిత! 381 

ప్రతి : అనఘచరిత! = పుణ్యాత్ముడవైన విదురా!; తగన్‌= తగిన విధంగా అహంకార మూలతత్త్వంబున్‌= అహంకారరూపమైన 
మొదటి స్థితిని ఒంది= పొంది; నీవు= నీవు (బ్రహ్మ; పుట్టింపుము= ప్రాణికోటిని సృష్టించుము; అనుచున్‌= అని ఈ 
విధంగా పలుకుతూ; రాజీవభవుందు= పద్మసంభవుడైన బ్రహ్మ వినంగన్‌= వినునట్లుగా; ఆనతి +ఇచ్చి= ఆదేశాన్ని ఇచ్చి; 
అభవుండు= జన్మము లేనివాడైన; ఆ+విమ్ణుండు= ఆ శ్రీమన్నారాయణుడు; అంతన్‌= అంతలో; అంతర్జితుండు +అయ్యెన్‌= 
అదృశ్యమాయెను. 

తా : పుణ్యాత్ముడవైన విదురా! తగిన విధంగా అహంకార రూపమైన మొదటి స్థితిని పొంది ప్రాణికోటిని సృజించుమని 
బ్రహ్మకు ఆదేశాన్నిచ్చి, పుట్టుకయే లేని ఆ శ్రీమన్నారాయణుడు అంతలో అదృ్భశ్యమయ్యాదని మైత్రేయమహర్షి చెప్పాడు. 


విశే : అహంకారం అనగా మనం అనుకొనే గర్వం కాదు. మనోబుద్ధి చిత్తాహంకారాలలోనిది. మహత్తత్వంవల్ల పుట్టి 
పంచతన్నాత్రలకు కారణభూతమైన తత్త్వభేదం. 


క. అని చెప్పిన మైత్రేయునిం, గనుంగొని విదురుండు వలికెంగడు ముద మొప్పన్‌ 

జననుత; నలినదళాక్షుండు, సనినం బద్మజుండు దేహసంబంధమునన్‌. 382 
ప్రతి : అని చెప్పిన= ఆ విధంగా వివరించిన; మైత్రేయునిన్‌= మైత్రేయమహర్షిని; కనుంగొని= చూచి; విదురుండు= 
విదురుడు; కడు, ముదము+ఒప్పన్‌+పలికెన్‌= మిక్కిలి ఆనందంతో (చెప్పబోవు విధంగా) పలుకుతున్నాడు; జననుత! = 
ప్రజలందరిచే స్తుతింపబడే మహర్షీ; నలినదళ+అక్షుందు= పద్మపత్రములవంటి కన్నులు కలవాడైన శ్రీమహావిష్ణువు; 
చనినన్‌= అదృ్భశ్యుడు కాగా పద్మజుండు= పద్మమునుండి జన్మించిన బ్రహ్మ దేహసంబంధమునన్‌= శరీర సంబంధంతో... 
తా : మైత్రేయ మహర్షి ఆ విధంగా విషయాన్ని విస్తరించగా విదురుడు చాల ఆనందపడి, ఇంకా ఇలా అడుగుతున్నాడు. 
జనవందనీయా! శ్రీమన్నారాయణుడు సృష్టికార్యానికి పూనుకొమ్మని బ్రహ్మను ఆదేశించి, ఆ పద్మభవుడు అంతర్జిత్రుడయ్యాడు. 
క. మానవసంబంధంబును, బూనిన యీసర్గ మెట్లు పుట్టించె? దయాం 

భోనిధివై నా కింతయు, మానుగ నెజింగింపవయ్య మహితవిచారా! తితితి 
ప్రతి : మహితవిచారా! = చక్కని ఆలోచన కలవాడా; మానవ సంబంధంబును= (శరీర సంబంధంతో కూడిన) మానవ 
సంబంధాన్ని పూనిన= ముడి పెట్టుకొన్న; ఈ సర్దము= ఈ సృష్టిని; ఎట్లు+పుట్టించెన్‌= ఎలా పుట్టించాడు; దయా+ 
అంభోనిధివి+ఐ= కరుణాసముద్రుడవై; నాకున్‌+ఇంతయున్‌= నాకు ఈ విషయమంతా; మానుగన్‌= ఆహ్లాదకరంగా; 
ఎటిగింపవయ్య! = తెలియజేయవయ్యా! 


తా : శరీరసంబంధంతో ముడిపడిన మానవసంబంధం కల ఈ సృష్టిని (బ్రహ్మ ఎలా చేశాడో చక్కని ఆలోచనా శక్తిగల 
మహార్నీ! కరుణాసముదుుడవై అదంతా ఆహ్లాదకరంగా నాకు తెలియజేయుమని విదురుడు మైత్రేయుని ప్రార్ధించాడు. 


వ. అనవుడు నమ్మునివరేణ్యుండు విదురున కిట్లనియెం బుందరీకాక్షవరదాన ప్రభావంబునం 
బంకజాసనుండు శతదివ్యవత్సరంబులు భగవత్పరంబుగాం దపంబు గావించి తత్కాలవాయువుచేం 


తృతీయస్కంధము 15] 


గంపితంబగు నిజనివాసంబయిన పద్మంబును వాయువును జలంబులను గనుంగొని యాత్మీయ తపశ్శక్తిచేత 
నభివృద్ధిం బొందిన విద్యాబలంబున వాయువు బంధించి, తోయంబులతోడ నొక్క తోయంబ సమస్తంబునుం 
గ్రోలి యంత గగనవ్యాపి యగు జలంబును గనుంగొని. 334 


ప్రతి : అనవుడున్‌= అని విదురుడు పలుకగా; ఆ+మునివరేణ్యుండు = ఆ మైత్రేయమహర్ని విదురునకున్‌= విదురునికి; 
ఇట్లు+అనియెన్‌= ఇలా చెప్పనారంభించాడు; పుండరీకాక్ష వరదాన ప్రభావంబునన్‌= శ్రీహరి అనుగ్రహించిన వర 
ప్రభావంతో; పంకజ+ఆసనుందడు= పద్మం పీఠంగాకల బ్రహ్మ శతదివ్యవత్సరంబులు= నూరు దివ్యసంవత్సరాలు; 
భగవత్పరంబుగాన్‌= దైవపరంగా; తపంబున్‌+కావించి= తపస్సు చేసి, తద్‌+కాలవాయువుచేన్‌= ఆ సమయంలో పుట్టిన 
గాలిచే; కంపితంబు+అగు= చలించిపోయిన; నిజనివాసంబు+అయిన = తన వాసన్ధానమైన; పద్మంబును= సరోజాన్ని; 
వాయువును= గాలిని; జలంబులను= నీళ్లను; కనుంగొని= వీక్షించి; ఆత్మీయ తపస్‌ +శక్తిచేతన్‌= తన తపోబలంతో; 
అభివృద్ధిన్‌+పొందిన = 'పెంపు చెందిన; విద్యాబలంబునన్‌= జ్ఞానశక్తిచేత; వాయువున్‌+బంధించి= గాలిని కట్టడిచేసి; 
తోయంబులతోడన్‌= నీటినంతటిని వెంటనే; ఒక్క తోయంబ= ఒక్కమారుగా; సమస్తంబునున్‌+క్రోలి= మొత్తం పుక్కిటబట్టి; 
అంతన్‌= అంతలో; గగనవ్యాపి+అగు= ఆకాశంలో వ్యాపించిన; జలంబును కనుంగొని= నీటిని చూచి... 


తా విదురుని ప్రార్ధనమేరకు మైత్రేయమహర్న్షి ఇలా చెపుతున్నాడు. విదురా! శ్రీమన్నారాయణుని వరదాన ప్రభావంతో 
బ్రహ్మ నూరు దివ్యసంవత్సరాలు భగవంతునిగూర్చి తపస్సు చేశాడు. ఆ సమయంలో వాయువు గట్టిగా వీచింది. 
దానివలన తన నివాసస్థానమైన పద్మం కదిలిపోయింది. తన చుట్టూ ఉన్న నీళ్లుకూడా కదిలిపోతున్నాయి. వెంటనే తన 
తపశ్శక్తివల్ల తనకు లభించిన విద్యాబలంతో పద్మసంభవుడు వాయువును వీచకుండా చేశాడు. మొత్తం నీరంతా ఒక్క 
గుక్కలో తాగేశాడు. కాని అంతలోనే ఆకాశంలో వ్యాపించే నీటిని చూచాడు. 


ఉ. వారిజసంభవుండు బుధవంద్యుండు చిత్తమునం దలంచె దై 
త్యారింబయోవిహారి సముదంచితహారి నతాఖీలామృతా 
హారి రమాసతీహృదయహారి నుదారి విదూరభూరి సం 
సారి భవప్రహారి విలసన్నుతసూరి నఘారి నయ్యెదన్‌. తికిర్‌ 


ప్రతి : వారిజ సంభవుందడు= పద్మమునుండి పుట్టినవాడు; బుధవంద్యుండు= పండితుల నమస్కృతులందుకొనేవాడు 
(అయిన బ్రహ్మ); చిత్తమునన్‌= మనసులో; దైత్య+అరిన్‌= రాక్షసులకు శత్రువైనవానిని; పయస్‌+విహారిన్‌= నీటిలో 
విహరించేవానిని (పాలసము[ద్రములో); సమ్‌ +ఉదంచితహారిన్‌ = అందమైన హారాలను ధరించేవానిని; నత +అఖిల+ 
అమృత +ఆహారిన్‌= నమస్కరించిన సమస్త దేవతలు గలవానిని - సమస్త దేవతలచే నమస్మరింపబదేవానిని; రమాసతీ, 
పృదయ, హారిన్‌= లక్ష్మీదేవి పహృదయాన్ని హరించినవానిని; ఉదారిన్‌= బెదార్యగుణం కలవానిని విదూర+భూరిసంసారిన్‌= 
ఎంతపెద్ద సంసార దుఃఖాన్నైనా దూరం చేసేవానిని; భవప్రహారిన్‌= సంసారబంధాన్ని తెంచేవానిని; విలసత్‌+నుత సూరిన్‌= 
గొప్పగా పొగడ్తలు చేసే పండితులు కలవానిని - అనగా పండితులచే ప్రకాశమానముగా పొగడబడదేవానిని అఘ+అరిన్‌= 
పాపాలకు శత్రువైన - పాపములను పోగొట్టేవాడు అయిన శ్రీహరిని ఆ+ఎడన్‌= అప్పుడు (అక్కడ) తలంచెన్‌= 
ధ్యానించెను. 


152 శ్రీమహాభాగవతము 


తా : మొత్తం నీటిని తాగేసినా మళ్లీ ఆకాశంలో నీరు కనిపించే సరికి విషయం అర్ధంకాని బ్రహ్మ మళ్లీ వెంటనే మనసులో- 
రాక్షసులను సంహరించేవాడు, నీటిలో విహరించేవాడు, అందమైన హారాలు ధరించేవాడు, దేవతల నమస్మారాలు 
అందుకొనేవాడు, లక్ష్మీమానసచోరుడు, ఉదారగుణసంపన్నుడు, సంసారదుఃఖాన్ని దూరం చేసేవాడు, సంసారబంధాన్ని 
తెంచేవాడు, పండితులచే నిత్యనూతనంగా స్తుతింపబడేవాడు, పాపాలను పటాపంచలు చేసేవాడు అయిన శ్రీహరిని 
ధ్యానం చేశాడు. 


తే. అట్లు దలంచి సరోజజుందంబుజమును, గగనతలమునంజూచి యా కమలకోశ 
లీనమై యున్న లోకవితానములను, నాయ్యంబొడగని హరిచే నియుక్తుందైన. 886 


ప్రతి : అట్లు= ఆ విధంగా; తలంచి= శ్రీహరిని స్మరించి; సరోజజుండు= పద్మమునుండి పుట్టినవాడు - బ్రహ్మ అంబుజమును= 
పద్మాన్ని; గగనతలమునన్‌= ఆకాశంలో; చూచి= ఆలోకించి; ఆ కమలకోశ= గగనంలోని ఆ కమలగర్భంలో; లీనమై +ఉన్న= 
దాగియున్న; లోకవితానములను = అన్ని లోకాలను; ఒయ్యన్‌= క్రమంగ్యా పొడగని= గుర్తించి; హరిచేన్‌ = 
శ్రీమన్నారాయణునిచే; నియుక్తుండు+ఐన= నియమింపబడిన... 


తా: (బ్రహ్మ శ్రీహరిని ఆ విధంగా స్తుతించాడు. ఆ తరువాత పద్మంలో పుట్టిన తాను ఆకాశంలో మరొక పద్మాన్ని 
దర్శించాడు. ఆ పద్మంలో దాగివున్న అన్ని లోకాలనూ గమనించాడు. తాను హరిచే సృష్టిని బహిర్షతం చేసేందుకు 
నియమింపబడినవానిగా గ్రహించాడు. 


తే. వానింగాం దన్నుందలంచి య వ్వనరుహంబు, లోపలికింబోయి మున్నందులోన నున్న 
ముజ్జగంబులంజూచి యిమ్ముల సృజించె, మళథీి చతుర్దశభువనముల్‌ మహిమంేసి. 88౯ 


ప్రతి : వానిన్‌+కాన్‌= హరిచే నియుక్తుడైనవానినిగా; తన్నున్‌= తనను; తలంచి= భావించి; ఆ+వనరుహంబులోపలికిన్‌ = 
(గగనంలోని) ఆ పద్మంలోనికి; పోయి= ప్రవేశించి; మున్ను= ముందుగా; అందులోనన్‌+ఉన్న= ఆ పద్మంలో ఉన్న; 
మూడు+జగంబులన్‌= ముల్లోకాలను; చూచి= సందర్శించి; మటి= ఆ పైని; మహిమన్‌+చేసి= తపోమహిమతో; ఇమ్ములన్‌= 
చక్కగా? చతుర్దశ భువనములన్‌= పదునాల్లు లోకాలను; సృజించెన్‌= సృష్టించెను. 


తా : తాను శ్రీహరిచే ఏ కార్యానికి నియమితుడయ్యాడో అర్థం చేసుకొన్నాడు బ్రహ్మ. ముందుగా ఆకాశంలోని పద్మంలోనికి 
ప్రవేశించి, అందులో గూఢంగా ఉన్న ముల్లోకాలనూ దర్శించాడు. తరువాత తపస్సువలన తనకు ఏర్పడిన మహిమతో 
చక్కగా పదునాలుగు లోకాలను సృష్టించాడు. 


క. పరంగ సుధాశన తిర్య, బర వివిధస్థావరాది నానాసృష్టి 
స్ఫురణ నజుండొనరించెం, బరువడి నిష్కామధర్మ ఫలరూపమునన్‌. 388 


ప్రతి : అజుండు= బ్రహ్మ పరంగన్‌= ఒప్పునట్లుగ్యా సుధా+అశన = అమృతాన్ని ఆహారంగా [గ్రహించువారైన దేవతలు; 
తిర్యక్‌= పశుపక్ష్యాదులు; నర= మానవులు; వివిధ న్ధ్థావర= అనేకమైన తరు గిరులు; ఆది= మొదలైన; నానా సృష్టిస్సురణన్‌= 
బహురూపమైన సృష్టివిశేషాన్ని; పరువడి= క్రమముగా; నిష్కామ= ప్రతిఫలం ఆశించని; ధర్మ= ధర్మకృత్యానికి; 
ఫలరూపమునన్‌= ఫలించిన రూపంగా; ఒనరించెన్‌= నిర్మించెను. 


తృతీయస్కంధము 153 


తా: బ్రహ్మ తన ప్రతిఫలాపేక్షరహితమైన ధర్మకృత్యానికి సిద్ధించిన ఫలరూపంగా దేవతలు, పశుపక్ష్యాదులు, మానవులు, 
చెట్లు, కొండలు, నదులు మొదలైన అనేకమైన స్థావరాలతో కూడిన గొప్ప జగత్తును నిర్మించాడు. 


వ. ఇట్లు భువనంబులం బద్మజుండు గల్పించెనని మైత్రేయుండు విదురున కెజింగించిన. 389 


ప్రతి : ఇట్లు= ఈ విధముగా; భువనంబులన్‌= లోకాలను; పద్మజుండు= బ్రహ్మ కల్పించెన్‌+అని= సృష్టించాడని; 
మైత్రేయుండు= మైత్రేయమహర్షి విదురునకున్‌= విదురునికి; ఎతింగించినన్‌= తెలియజేయగా... 


తా : ఈ విధంగా చతుర్దశభువనాలను బ్రహ్మ సృష్టించాడని మైభ్రేయుడు విదురునకు తెలియజేశాడు. 


క. విదురుండు దురితావనిభృ, ద్భిదురుండు మునివరునింజూచి ప్రియము మనమునం 

గదురంగ నిట్లని పలికె న, తి దురంతంబయిన విష్ణుదేవుని మహిమన్‌. 840 
ప్రతి : దురిత= పాపాలనె; అవనిభృత్‌= కొండలపాలిటి (వాటిని ఛేదించే) ఖిదురుండు= వజమైనవాడైన; విదురుండు = 
విదురుడు; మునివరునిన్‌+చూచి= మైత్రేయమహర్షిని చూచి; మనమునన్‌= చిత్తములో; ప్రియము +కదురంగన్‌= 
ఆనందమేర్పడగా; అతిదురంతంబు +అయిన= ఏ మాత్రమూ అంతుచిక్కని; విష్ణుదేవుని మహిమన్‌= శ్రీమన్నారాయణుని 
మహిమవలన... 
తా : పాపాలనే కొండలను చీల్చివేయడంలో వజ్రాయుధం అయినవాదైన విదురుడు మైత్రేయమహర్షిని చూచి, మనసులో 
ఎంతో ఆనందం కలిగి ఏ మాత్రమూ అంతుచిక్కని శ్రీమహావిష్ణువు మహిమవల్లనే గదా చతుర్దశ భువనాలూ ఏర్పడ్డాయి 
అని అన్నాడు. 


తే. అమరె భువనంబు లతని కాలాఖ్యతయును, గణుతిసేయు తదీయలక్షణము లర్ధి 

నాకు నెటీంగింపుమయ్య వివేకచరిత!, యనిన మైత్రేయుం డ వ్విదురునకు ననియె. || 
ప్రతి : వివేకచరిత! = విజ్ఞానంతో కూడిన నడవడిక కల మహర్షీ; భువనంబులు = (శ్రీమహావిష్ణువు మహిమవల్లనే) 
పదునాల్లు లోకాలు; అమరన్‌ = ఏర్పడినవి; అతని= ఆ శ్రీహరియొక్క కాల+ఆఖ్యతయును = కాలస్వరూపాన్న్సి గణుతి+ 
చేయు= లెక్కించు; తదీయలక్షణములు= వాని పద్దతులు; అర్ధిన్‌= ప్రీతితో; నాకున్‌= నాకు; ఎటింగింపుము+అయ్య= 
తెలియజేయుము తండ్రీ! అనిన = అన్నటువంటి; విదురునకున్‌= విదురునితో; మైత్రేయుండు +అనియెన్‌= మైత్రేయమహర్ని 
ఇలా అన్నాడు. 
తా : వివకవంతమైన నడివడిక గల మహర్షీ! శ్రీమన్నారాయణుని మహిమవల్లనే ఈ పదునాలుగు లోకాలూ ఏర్పడ్డాయి 
కదా! వాని కాలస్వరూపం ఎలా ఉంటుందో, ముఖ్యమైన వాని గుణగణాలు ఏమిటో వాత్సల్యంతో నాకు తెలియజేయుమనగా 
మైత్రేయమహర్షి విదురునితో ఇలా అన్నాడు. 


స ఆద్యంతశూన్యంబు నవ్యయంబై తగు తత్త్వమింతకు నుపాదాన మగుట 
గుణవిషయములు గైకొని కాలమును మహదాదిభూతములు దన్నాశయింప 
గాలానురూపంబుంగైకొని యీశుందడు దన లీలకై తనుం దా సృజించెం 
గరమొప్ప నఖిలలోకములందుందా నుండుం దనలోన నఖిలంబుందనరుచుందడుం 


154 శ్రీమహాభాగవతము 


తే... గాన విశ్వమ్మునకుంగార్యకారణములు దాన; యమ్మహాపురుషుని తనువువలనం 
బాసి విశ్వంబు వెలియై ప్రభాస మొందె, మానితాచార! యీ వర్తమానసృష్టి. త్ర42 


ప్రతి : మానిత+ఆచార! = సదాచారముతోకూడిన నడవడిక కల విదురా!; ఆది+అంతశూన్యంబు= మొదలు, తుది లేనిది; 
అవ్యయంబు+ఐ= ఎటువంటి మార్పులు లేనిదై; తగు= ఒప్పి ఉండు; తత్వము +ఇంతకున్‌= మూలభీజమే ఈ సృష్టికి; 
ఉపాదానము+అగుటన్‌= ప్రధానకారణమగుటచేత; గుణవిషయములు= ఇరువదినాలుగు గుణాలు, పది ఇంద్రియాలు; 
కైకొని= స్వీకరించి; కాలమును= కాలము; మహత్‌+ఆది భూతములు= మహత్తు మొదలైన పంచభూతాలు; తన్నున్‌= 
శ్రీహరిని; ఆశయింపన్‌= ఆశ్రయించగా; కాల+అనురూపంబున్‌= ఏ సమయంలో దేనిని స్వీకరించాలో ఆ విధంగా; 
కైకొని= వాటిని గ్రహించి; ఈశుండు= నారాయణుడు; తన లీలకు+ఐ= తన వినోదంకోసమన్నట్లుగా; తనున్‌+తాన్‌+ 
సృజించెన్‌= తనను తానే ఆవిర్భవింపజేసుకొనెను; కరము+బఒప్పన్‌= మిక్కిలి తగినట్లుగా; అభిలలోకములందున్‌= 
లోకాలన్నిటిలోను; తాన్‌+ఉందడున్‌= నారాయణుడుంటాడు; తనలోనన్‌= ఆ నారాయణునిలో; అఖిలంబున్‌= విశ్వమంతా; 
తనరుచు+ఉండున్‌= ప్రవర్తిస్తుంటుంది; కానన్‌= అందుచేత; విశ్వమ్మునకున్‌= జగత్తునకు; కార్యకారణములు = కార్యము, 
కారణమూ కూడ; తాన్‌+అ= శ్రీమహావిష్ణువే; ఆ+మహాపురుషుని= ఆ మహాత్ముని; తనువువలనన్‌= శరీరమునుండి; 
పాసి= విడివడి; వెలియైో= బయటపడి; ఈ వర్తమానసృష్టి= ఇప్పుడు కనిపిస్తున్న సృష్టిరూపమైన; విశ్వంబు= ప్రపంచం; 
ప్రభాసము+బఒందెన్‌= వెలుగొందింది. 

తా : సదాచారసంపన్నుడవైన విదురా! మొదలు, తుది అంటూ లేని ప్రపంచ తత్వం ఒకటుంది. అదే సృష్టికి మూలకారణం. 
24 గుణాలు, 10 ఇంద్రియాలు, మహత్తు, పంచభూతాలు, పరమాత్మను ఆ(థశయించాయి. ఆయన సమయానుకూలంగా 
వాటిని స్వీకరించి, తనను తానే సృష్టించుకొన్నాడు. లోకాలన్నిటిలో పరమాత్మ ఉంటాడు. పరమాత్మలో విశ్వమంతా 
అంతర్లీనంగా ఉంటుంది. కాబట్టి ప్రపంచానికి కారణమూ, కార్యమూ రెండూ నారాయణుడే. ఆ పరమపురుషుని తనువునుండి 
విడివడి ప్రత్యేకంగా ఈ జగత్తు ఏర్పడింది. ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రపంచమని మైత్రేయుడు చెప్పాడు. 


విశే :; రూపం, రసం, గంధం, స్పర్శ, సంఖ్య, పరిణామం, పృథక్ష్వం (విడివడుట), సంయోగం (కలియుట), విభాగం, 
పరత్వం, అపరత్వం, గురుత్వం, ద్రవత్వం, స్నేహం, శబ్దం, బుద్ధి, సుఖం, దుఃఖం, ఇచ్చ (కోరిక), ద్వేషం, ప్రయత్నం, 
ధర్మం, అధర్మం, సంస్కారం అనేవి 24 గుణాలని తర్మశాస్త్రం. 


క. తెజంగొప్ప నఖీలవిశ్వముం, బురుషోత్తము మాయచేతంబుట్టుం బెరుంగున్‌ 
విరతింబొందుచు నుండుం, గర మర్ధిన్‌ భూతభావికాలములందున్‌. 3438 


ప్రతి : తెజంగు+ఒప్పన్‌= పద్దతిప్రకారంగా; అఖీల విశ్వమున్‌= ప్రపంచమంతా; కరము +అర్ధిన్‌= మిక్షిలి కోరికతో; 
పురుషోత్తము మాయచేతన్‌= జగన్నాథుని లీలవలన; భూతభావికాలములందున్‌= అంతకుముందు, ఆ పైన (వర్తమానంలో 
ఎలాగూ ఉంది) పుట్టున్‌= ఏర్పడుతుంది; పెరుంగున్‌= పెరిగి పెద్దదౌతుంటుంది; విరతిన్‌+పొందుచున్‌= తిరిగి నశించిపోతూ; 
ఉందడున్‌= ఉంటుంది. 


తా : విదురా! ఆ నారాయణుని మాయవలన ఈ ప్రపంచమంతా అలా ఏర్పడింది. ఇంతకుముందు కూడా అలాగే 
ఏర్పడింది. ఇక పైన కూడా అలాగే ఏర్పడుతుంది. ఎప్పటికప్పుడు పరమాత్మ మాయతోనే ఈ జగత్తు పుడుతుంటుంది. 
పెరుగుతుంటుంది, తిరిగి నశించిపోతుంటుంది. 


తృతీయస్కంధము 155 


వ. అట్టి సర్గంబు నవవిధం; బందుం బ్రాకృతవైకృతంబులు గాల (ద్రవ్య గుణంబులను టత్రివిధంబగు 
భేదంబులచేం బ్రతిసంక్రమంబు లగుచు నుండు; నందు మహత్తత్త్వంబు ప్రథమసర్షం; బాది 
నారాయణసకాశంబున గుణవైషమ్యంబునం బొందు. ద్రవ్యజ్ఞాన క్రియాత్మకంబైన యహంకార తత్త్వంబు 
ద్వితీయసర్గంబు; శబ్దస్పర్భరూప రసగంధంబు లను పంచతన్నాత్ర ద్రవ్య శక్తియుక్తంబైన పృథివ్యాది భూతసర్గంబు 
మూండవదియై యుండు; జ్ఞానేంద్రియంబులైన త్వక్చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణంబులుం గర్మేంద్రియంబులైన 
వాక్సాణిపాదపాయూపస్థలు నను దశవిధేంద్రియ జననంబు చతుర్ధ సర్గంబు; సాత్వికాహంకార జనితంబైన 
సుమనోగణసర్గం బైదవసర్గంబై యొప్పు; నది మనోమయంబై యుండు; జీవలోకంబునకు నబుద్ధికృతంబులైన 
యావరణ విక్షేపంబులం జేయు తామససర్గం బాజవదై యుండు; నియ్యాజు నీశ్వరునకు లీలార్థంబు లయిన 
ప్రాకృతసర్గంబు లయ్యె; నింక వైకృతసర్గంబు నేడవది మొదలుగాం గలుగునవి వినిపింతు, వినుము; 
పుష్పోత్పత్తిరహితంబులై ఫలించెడు నశ్వత్సోదుంబర పనస న్యగ్రోధాదులైన వనస్పతులును, బుప్పితంబులై 
ఫలపాకాంతంబులైన వ్రీహి యవ ముద్దా ద్యోషధులును, నారోహణాన పేక్షంబులైన మాలతీమల్లికాది లఅతలును, 
ద్వక్సారంబులైన వేణ్వాదులును; గరినీభూతమూలంబులును, శిఖావిస్పతంబులు నగు లతా విశేషరూపంబులైన 
వీరుధంబులును; బుష్పవంతంబు లయి ఫలప్రాప్తంబులగు చూతాది ద్రుమంబులును నవ్యక్తచైతన్యంబులు 
నూర్బ్వస్రోతంబులు నంతస్సృర్భంబులుం దమఃప్రాయంబులునై న్థావరంబు లయిన యీ యాజు నేదవ 
సర్గంబయ్యె; నెనిమిదవ సర్గంబు తిర్యక్సర్గంబు. ఇది యిరువది యెనిమిది ఖభేదంబులు గలిగి శ్వస్తనాది 
జ్ఞానశూన్యంబులయి యాహారాది జ్ఞానమాత్ర నిష్టంబులయి, ఘ్రూణంబువలన నెజుంగం దగినవాని నెజుంగుచు 
హృదయంబున దీర్జానుసంధాన రహితంబులై వర్తించు ద్విశఫంబులు గల వృషభ మహిషాజ కృష్ణ సూక రోష్ట 
గవయ రురు మేష ముఖర నవకంబును, నేక శఫంబు గల ఖరాశ్వాశ్వతర గౌర శరభ చమర్వాది షట్కంబును, 
బంచనఖంబులు గల శునక సృగాల వృక వ్యాఘ్ర మార్దార శశ శల్యక సింహ కపి గజ కూర్మ గోధాముఖ భూచర 
ద్వాదశకంబును, మకరాది జలచరంబులును, గంక గృధ్ర బక శ్యేన భాస భల్లూక బర్హిహంస సారస చక్రవాక 
కాకోలూకాది ఖేచరంబులు నయ్యె, నర్వాక్రోతంబై యేకవిధంబగు మానుష సర్గంబు రజోగుణప్రేరితంబై 
కర్మకరణదక్షంబై దుఃఖంబందును సుఖంబు గోరు; నిది తొమ్మిదవ సర్గం బనందగు; నీ త్రివిధసర్గంబులు 
వైకృతసర్గంబు లనంబడదు; నింక దేవసర్గంబు విను మదియు నెనిమిది తెజంగులు గలిగి యుండదు; నందు 
విబుధ పితృసురాదులు మూండును, గంధర్వాప్స్పరసలొకటియు, యక్షరక్షస్సు లేకంబును, భూతప్రేతపిశాచంబు 
లొకటియు, సిద్ధచారణ విద్యాధరు లేకంబును, గిన్నర కింపురుషు లొకటియునుంగా దేవసర్గం బయ్యె; నిట్టి 
బ్రహ్మ నిర్మితంబులైన దశవిధసర్గంబులు నెజింగించితి; నింక మనువులం దదంతరంబుల నెటింగించెదం; 
గల్పాదులయందు నీ ప్రకారంబున స్వయంభూతుండును, నమోఘ సంకల్పుందును నగు నప్పుండరీకాక్షుండు 
రజోగుణయుక్తుందై స్రష్ట యగుచు స్వస్వరూపంబయిన విశ్వంబు నాత్మీయ సామర్ధ్యంబునం గల్పించె; 
నయ్యిశ్వరుని మాయావ్యాపారంబులచే | సృష్టియందు నద్యావర్తంబులంబడి (భమించుచున్న 


156 శ్రీమహాభాగవతము 


మహీరుహంబులంబోలె బూర్వాపరభావంబు లెజబుంగంబదకుందడు; నీ కల్పంబునం దుండు దేవాసురాదులు 
ప్రతిమన్వంతరంబు నందును నిట్ల నామ రూపంబులచే నిర్దశింపంబడుదురు; మతీయు నిం దొక్కవిశేషం 
బెజింగించెదం. గౌమారసర్గం బనునది దేవ సర్గాంతర్భూతం బయ్యును బ్రాకృత వైక్ళృతోభయాతృకంబై దేవత్వ 
మనుపష్యత్వ రూపంబైన సనత్ముమారాది సర్గం బనంబడె; నమోఘసంకల్పుందడైన పుండరీకాక్షుండు దనుం 
దాన యిట్లు విశ్వభేదంబును గల్పించెనని మైత్రేయుండు విదురునకుంజెప్పి కాలలక్షణంబెణింగించువాండై 
యిట్లనియె. త్రెడ్షడ 


ప్రతి : అట్టి సర్గ్దంబు= ఆ విధంగా పరమాత్మ మాయచే పుట్టి, పెరిగి, నశించే సృష్టి నవవిధంబు= తొమ్మిది రకాలుగా 
ఉంటుంది; అందున్‌= వాటిలో; ప్రాకృత వైక్సృతంబులు= ప్రాకృతము, వైక్ళృతము; కాలద్రవ్యగుణంబులు+అను = కాలము, 
ద్రవ్యము, గుణము అన్వే త్రివిధంబు+అగు భేదములచేన్‌= మూడు రకాలైన భేదాలచే; ప్రతిసంక్రమంబులు +అగుచున్‌= 
పరస్పరం కలయిక గలవై; ఉండున్‌= ఉంటాయి; అందున్‌= వాటిలో; మహత్తత్త్వంబు ప్రథమసర్గంబు= మహత్‌ తత్వము 
అనునది మొదటి సృష్టి ఆదినారాయణ సకాశంబునన్‌= శ్రీహరి సన్నిధానంలో; గుణవైషమ్యంబునన్‌+పొందున్‌= గుణాన్ని 
పొందుతుంది; ద్రవ్యజ్ఞాన క్రియా+ఆత్మకంబు +ఐన= ద్రవ్యము, జ్ఞానము, క్రియల రూపంలో ఉన్న అహంకార తత్వంబు= 
అహంకారమనే తత్త్వం; ద్వితీయసర్దంబు= రెందవ సృష్టి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధంబులను= శబ్దము, స్పర్శ, 
రూపము, రసము, గంధములనే; పంచతత్‌+మాత్ర, ద్రవ్య, శక్తియుక్తంబు+ఐన = పంచతన్నాత్రలనే 'ద్రవ్యశక్తులతో 
కూడిన; పృథివీ+ఆది భూతసర్దంబు= భూమి మొదలగు పంచభూతాల సృష్టి మూందవది+ఐ+ఉందున్‌= మూడవ 
సృష్టిగా ఉంటుంది; జ్ఞాన +ఇంద్రియంబులు+ఐన = జ్ఞానేంద్రియాలనే పేరుగల; త్వక్‌ = చర్మము; చక్షుస్‌= కన్ను; శోత్ర= 
చెవి; జిహ్వా= నాలుక; ఘ్రాణంబులున్‌= ముక్కు అనునవియును; కర్మ+ఇంద్రియంబులు +ఐన = కర్మేంద్రియాలనే పేరుగల; 
వాక్‌= మాట; పాణి= చేయి; పాద= కాలు; పాయు= మలవినర్థనావయవము; ఉపన్టలున్‌ +అను = 
మూత్రవిసర్షావయవములను; దశవిధ+ఇంద్రియ జననంబు= పదిరకాలైన ఇంద్రియాలు పుట్టుట; చతుర్ధ సర్గ్షంబు= 
నాలుగవ సృష్టి సాత్యిక +అహంకారజనితంబు+ఐన = సత్వరూప అహంకారంనుండి పుట్టిన; సుమనస్‌+గణ సర్దంబు= 
దేవతాసృష్టి; ఐదవ సర్గంబు+ఐ+ఒప్పున్‌= ఐదవ సృష్టిగా ఒప్పును; అది మనోమయంబు+ఐ+ఉందున్‌= ఆ దేవతాసృష్టి 
మనస్సే స్వరూపమైనదై ఉంటుంది; జీవలోకంబునకున్‌= ప్రాణిలోకానికి; అబుద్ధికృతంబులు +ఐన = బుద్ధహీనతలవలన 
ఏర్పడిన; ఆవరణ విక్షేపంబులన్‌+చేయు= మాయ పొరలను పోగొట్టు, తామస సర్గ్దంబు= తమోరూషమైన సృష్టి ఆజవది+ఐ+ 
ఉండున్‌= ఆరవదిగా ఉండును; ఈ+ఆజును= ఆ ఆరు సృష్టులు) ఈశ్వరునకున్‌= పరమాత్మకు; లీలా+అర్ధంబులు +ఐన= 
వినోదములకొరైన; ప్రాకృత సర్షంబులు +అయ్యెన్‌= ప్రాకృతము అను పేరుగల సృష్టులు అవుతాయి; ఇంకన్‌ మ్య్ళోతసర్లంబును= 
ఇక వైకృతము అను పేరుగల సృష్టిని ఏడవది మొదలుగాన్‌= ఏడవ సృష్టి మొదలుగా; కలుగునవి= ఏర్పడేవి; 
వినిపింతున్‌+వినుము = తెలియజేస్తాను విను; పుష్ప+ఉత్పత్తి రహితంబులు+ఐ= పువ్వులేకుండా; ఫలించెడు= కాయలు 
కాసే; అశ్వత్ధ+ఉదుంబర, పనస, న్యగ్రోధ+ఆదులైన = రావి, మేడి, పనస, మట్టీ మొదలగు; వనస్పతులును= (పూయక 
కాచే) చెట్లును; పుష్పితంబులు+ఐ= పుష్పించి; ఫలపాక +అంతంబులు+ఐన= ఫలించి, పండి రాలిపోవునవైన; వ్రీహి 
యవ, ముద్ద+ఆది+ఓషధులును= వరి, యవ, పెసర మొదలగు ఓషధులును; ఆరోహణ +అన పేక్షంబులు +ఐన = పైకి 
పోవటానికి ఆధారం అక్కరలేని; మాలతీమల్లికా+ఆది, లతలును= మాలతి, మల్లిక మొదలగు పూతీగలును; 


తృతీయస్కంధము 15/7 


త్వక్‌+సారంబులు +ఐన= గట్టి బెరడు కలిగిన; వేణు+ఆదులును= వెదురు మొదలైనవియును; కఠినీభూత మూలంబులును= 
గట్టి వేళ్లు కలిగి; శిఖావిస్సతంబులున్‌+అగు= కొసలు విస్తారంగా వ్యాపించే లతావిశేషరూపంబులు+ఐన = ప్రత్యేక 
లతారూపాలైన; వీరుధంబులును= పూపొదలును; పుష్పవంతంబులు +అయి= పూవులు కలిగి; ఫలప్రాప్తంబులు +అగు= 
పండ్లను అందించునట్టి, చూత+ఆది ద్రుమంబులును= మామిడి మొదలగు చెట్లును; అవ్యక్త చైతన్యంబులును = తెలియబడని 
చేతనత్వం కలవియును; ఊర్జ్వస్రోతంబులును = పైకి ప్రవహించు జలతత్వం కలవియును; అంతస్‌+స్పర్శంబులును = 
లోపల స్పర్శజ్ఞానము కలవియును; తమస్‌+ప్రాయంబులును +ఐ= తమోగుణము కలవియునై; న్థావరంబులు+అయిన = 
ఉన్నచోటునుండి కదలనివై ఈ+ఆజును= ఈ ఆరును; ఏడవ సర్గంబు +అయ్యెన్‌= ఏడవ సృష్టి ఆయెను; ఎనిమిదవ 
సర్గంబు= ఎనిమిదవ సృష్టి తిర్యక్‌+సర్లంబు= పశుపక్ష్యాదులకు చెందిన సృష్టి ఇది ఇరువది ఎనిమిది భేదంబులు కలిగి= 
ఇది ఇరవై ఎనిమిది భేదాలు కలిగి; శ్వస్తనాది జ్ఞానశూన్యంబులు+అయి= మరునాటి ఆలోచన లేక; ఆహార+ఆది 
జ్ఞానమాత్ర నిష్టంబులు +అయి= తిండిమీదనే ధ్యాస కలిగి; ఘ్రాణంబువలనన్‌= ముక్కుద్వారా? ఎజుంగన్‌+తగినవానిన్‌= 
తెలియదగినవానిని; ఎజుంగుచున్‌= గ్రహిస్తూ హృదయంబునన్‌= మనస్సులో; దీర్ధశ+అనుసంధాన రహితంబులు +ఐ = 
భావికి చెందిన ఆలోచన లేనివై; వర్తించు= ప్రవర్తించు; ద్విశఫంబులు+కల= రెండుగా చీలిన గిట్టలు కల; వృషభ= 
ఆవులు, ఎద్దులు; మహిష = గేదెలు, దున్నపోతులు; అజ= మేకలు; కృష్ణ= జింకలు; సూకర= పందులు; ఉష్ట ఒంటెలు; 
గవయ= గురుపోతులు; రురు= నల్లచారల దుప్పులు; మెష= పొట్టేళ్లు; ముఖర= ధ్వనిచేయు; నవకంబును= తొమ్మిదియు; 
ఏక శఫంబు+కల= ఒకటే గిట్ట కలిగిన; ఖర= గాడిదలు; అశ్వ= గుజ్జములు; అశ్వతర= కంచరగాడిదలు; గౌర= 
గౌరము అను పేరుగల మృగములు; శరభ= శరభ మృగములు; చమరీ+ఆది షట్మంబును= సవరపు జంతువు మొదలగు 
ఆరును; పంచ నఖంబులు+కల= ఐదు గోళ్లు కల; శునక= కుక్కలు; సృగాల= నక్కలు; వృక= తోదేళ్లు; వ్యాఘ్ర= పులులు; 
మార్దార= పిల్లులు; శశ= కుందేళ్లు; శల్యక= ఒకరకమైన పందులు; సింహ= సింహములు; కపి= కోతులు; గజ= 
ఏనుగులు; కూర్మ= తాబేళ్లు; గోధాముఖ= ఉడుములు మొదలగు; భూచరద్వాదశకంబును = నేలపై తిరిగే పదిరెండు 
రకాల జంతువులును; మకర+ఆది జలచరంబులును= మొసళ్లవంటి నీటిలో తిరిగే ప్రాణులును; కంక= రాబందులు; 
గృధ్ర= (గ్రద్దలు; బక= కొంగలు; శ్యేన= దేగలు; భాస= జెముడుకాకులు; భల్లూక= ఎలుగుబంట్లు; బర్జై నెమళ్లు; 
హంస= అంచలు; సారస= బెగ్గురు పక్షులు; చక్రవాక= జక్కవలు; కాక= కాకులు; ఉలూక= గుడ్లగూబలు; 
ఆది+ఖేచరంబులున్‌+అయ్యెన్‌= మొదలగు ఆకాశంలో తిరిగే పక్షులయ్యాయి; అర్వాక్‌+ప్రోతంబు+ఐ= అధోరేతస్క్మత 
కలిగినదై; ఏకవిధంబు+అగు= ఒకేవిధమైన; మానుష సర్గంబు= మానవస్ఫష్టి; రజస్‌+గుణప్రేరితంబు +ఐ= రజోగుణంతో 
ప్రేరేపించబడినదై; కర్మకరణదక్షంబు +ఐ= వివిధ కృత్యాలు చేయుటకు సమర్థమైనదైై దుఃఖంబందును= కష్టంలో కూడా; 
సుఖంబున్‌+కోరు = సౌఖ్యాన్ని కోరుకొంటుంది; ఇది= ఈ మానవసృష్టి తొమ్మిదవ సర్గంబు +అనన్‌+తగున్‌= తొమ్మిదవ 
సృష్టి అనతగును; ఈ త్రివిధసర్దంబులు = ఈ మూడు విధాలైన సృష్టులు; వైకృతసర్దంబులు = వికృతికి సంబంధించిన 
సృష్టులు; అనంబడున్‌= అనబడతాయి; ఇంక దేవసర్దంబు వినుము= ఇటుపై దేవసృష్టినిగూర్చి వినుము; అదియున్‌= ఆ 
దేవసృష్టియు; ఎనిమిది తెజంగులు= ఎనిమిది విధాలు; కలిగి+ఉందున్‌= కలిగి ఉంటుంది; అందున్‌ = వాటిలో; విబుధ 
పితృ సుర+ఆదులు= జ్ఞానులు, పితృదేవతలు, దేవతలు మొదలగువారు; మూండును= మూడు తెగలు; గంధర్వ+అప్స్పరసలు+ 
ఒకటియున్‌= గంధర్వ అప్సరోజాతి ఒకటి; యక్ష రక్షస్సులు +ఏకంబును = జక్కులు, రాక్షసులు ఒకటి; భూత, (ప్రేత, 


పిశాచంబులు+ఒకటియు= భూతాలు, '్రేతాలు, పిశాచాలు కలిపి ఒకటి; సిద్ధ, చారణ విద్యాధరులు +ఏకంబును = 


158 శ్రీమహాభాగవతము 


సిద్ధులు, చారణులు, విద్యాధరులు కలిపి ఒకటి; కిన్నర కింపురుషులు +ఒకటియున్‌ +కాన్‌= కిన్నరులు, కింపురుషులు 
కలిపి ఒకటిగా; దేవసర్దంబు +అయ్యెన్‌= దేవతాసృష్టి అయింది; ఇట్టి బ్రహ్మనిర్మితంబులు +ఐన= ఈ విధంగా బ్రహ్మచే 
నిర్మింపబడిన; దశవిధ సర్గ్ణంబులును= పదిరకాల సృష్టులను; ఎటింగించితిన్‌= తెలియజేశాను; ఇంకన్‌= ఇక; 
మనువులందున్‌= మనువులలో ఉన్న తద్‌+అంతరంబులన్‌= ఆ భేదాలను; ఎటింగించెదన్‌= తెలియజేస్తాను; కల్ప+ 
ఆదులయందున్‌= కల్ప ఆరంభాలలో; ఈ ప్రకారంబునన్‌= ఈ విధంగా; స్వయంభూతుండును= స్వయముగా 
ఆవిర్భవించినవాడును; అమోఘ సంకల్పుండును +అగు = వ్యర్థముకాని తలంపు కలవాడునైన; ఆ+పుండరీక +అక్షుండు= 
తెల్లతామరవంటి కన్నులు కల ఆ శ్రీహరి; రజస్‌+గుణయుక్తుండు +ఐ= రజోగుణంతో కూడినవాడై; ప్రష్ట+అగుచున్‌= 
సృష్టికర్త అవుతూ; స్వస్వరూపంబు +అయిన = తన రూపమే అయిన; విశ్వంబును= ప్రపంచాన్ని ఆత్మీయ సామర్థ్యంబునన్‌= 
తన శక్తితో; కల్పించెన్‌= నిర్మించెను; ఆ+ఈశ్వరుని= ఆ జగన్నాథుని; మాయావ్యాపారంబులచేన్‌= మాయావిలాసాలతో; 
ఈ సృష్టియందున్‌= ఈ ప్రపంచంలో; నదీ+ఆవర్తంబులన్‌+పడి= నదులలోని సుడిగుండాలలో పడి; 'భ్రమించుచున్న 
తిరుగుచున్న; మహీరుహంబులన్‌+పోలెన్‌= చెట్లవలె; పూర్వ+అపర భావంబులు= ముందు వెనుకలు; ఎజుంగన్‌+పడక + 
ఉండున్‌= తెలియబడక ఉండును; ఈ కల్పంబునందున్‌+ఉండు = ఈ కల్పంలో ఉందే; దేవ+అసుర+ఆదులు= దేవతలు 
రాక్షసులు మొదలగువారు; ప్రతి మన్వంతరంబునందునున్‌= ప్రతిమన్వంతరంలోను; ఇట్లు+అ= ఈ విధంగానే; 
నామరూపంబులచేన్‌= పేర్లతోను, ఆకారాలతోను; సర్దశింపబడుదురు= ఏర్పరచబడతారు; మజియున్‌= అంలేకాక; ఇందున్‌+ 
ఒక్క విశేషంబును = దీనిలో ఒక విశేషాన్ని ఎజింగించెదన్‌= తెలియజేస్తాను; కౌమార సర్షంబు +అనునది= కౌమార సృష్టి 
అనేది; దేవ సర్గ+అంతర్భూతంబు +అయ్యును= దేవసృష్టిలో అంతర్భాగమే అయినా; ప్రాకృత వెకృత+ఉభయాత్మకంబు + = 
ప్రాకృతము, వైక్సతము అని రెండురకాలైై దేవత్వ మనుపష్యత్వ రూపంబు+ఐన= దేవతల మనుజుల రూపంగా; సనత్మమారాది 
సర్దంబు= సనత్ముమారాది సృష్టి అనంబడెన్‌= అని పిలువబడింది; అమోఘసంకల్పుండు +ఐన = వ్యర్థంకాని తలంపు 
కలిగిన; పుండరీక +అక్షుండు= శ్రీహరి; తనున్‌+తాన= తనను తానే; ఇట్లు= ఈ విధంగా; విశ్వభేదంబును= ప్రపంచరూపంగా; 
కల్పించెను+అని= ఏర్పరచుకొన్నాడు అని; మైత్రేయుండు= మైత్రేయమహర్షి విదురునకున్‌= విదురునికి; చెప్పి= తెలియజేసి; 
కాలలక్షణంబు= కాలముయొక్క లక్షణాలను; ఎటింగించువాండు+ఐ= తెలియజేయ నిశ్చయించుకొన్నవాడై; ఇట్లు+అనియెన్‌= 
ఇలా అన్నాడు. 


తా : అటువంటి సృష్టి తొమ్మిది రకాలుగా ఉంటుంది. వాటిలో ప్రాకృత వైకృతాలు, కాలద్రవ్యగుణాలనే మూడు రకాల 
భేదంతో పరస్పరం కలుస్తుంటాయి. వాటిలో మహత్తత్ష్వం మొదటి సృష్టి. అది నారాయణుని సన్నిధానంలో గుణవైషమ్యాన్ని 
పొందుతుంటుంది. (ద్రవ్యం జ్జ్డానం క్రియ అనే మూడింటితోకూడిన అహంకార తత్వం రెండవ వ శబ్దం, స్పర్శ, రూపం, 
రసం, గంధం అనే పంచతన్నాత్రల శక్తితో కూడిన నింగి, గాలి, నిప్పు, నీరు, నేల అనే పంచభూతాలు మూడవ సృష్టి 
జ్ఞానేంద్రియాలైన కన్ను ముక్కు చెవి, నాలుక, చర్మం అనేవి, అలాగే కర్మేంద్రియాలైన నోరు, చేతులు, కాళ్లు, 
మలవిసర్దనావయవం, మూత్రవిసర్ద్దావయవం అనే పది ఇంద్రియాలు నాల్లవసృష్టి, సాత్చికాహంకారంవల్ల పుట్టే దేవతాగణం 
ఐదవసృష్టి. అది మనోమయంగా ఉంటుంది. ప్రాణుల బుద్ధిని మందగింపజేసే ఆవరణవిక్షేపాలతోకూడిన తామసం 
ఆరవది. ఈ ఆరును భగవంతుని లీలావిశేషాలతోకూడిన ప్రాకృతసృష్టులు. 


ఏడునుండి వైక్ళత సృష్టులు. పూలు లేకుండా ఫలాలనిచ్చే రావి, మేడి, పనస, మట్టి మొదలైన వనస్పతులూ; 
పూయడం, ఫలించడం, వెంటనే నశించిపోవడం జరిగే వడ్లు, యవలు, పెసలు మొ ఓషధులూ; పైకి నిలబడి ఎదగలేని 


తృతీయస్కంధము 159 


మాలతి, మల్లి మొ! తీగలు; గట్టి బెరడు కలిగిన వెదుళ్లు, నేలలో గట్టి వేళ్లు కలిగి, నేలపై విస్తరించే దుబ్బులు, పొదలు; 
పుష్పించి ఫలాలనిచ్చే మామిడివంటి చెట్లు; ఇవన్నీ చైతన్యంతో పైకి ఎదుగుతూ తమోమయాలై లోపల స్పర్శజ్ఞానం 
కలిగికూడా కదలిపోలేనివిి ఈ ఆరునూ ఏడవ సృష్టి. 


ఎనిమిదవ సృష్టి 28 భేదాలతో ఉంటుంది. మరునాటి ఆలోచన లేక తిండివంటివాటిపైనె దృష్టి కలిగి వాసనద్వారా 
అన్నిటినీ తెలిసికొంటూ ఏ ఆలోచనలూ లేకుండా చీలిన గిట్టలతో ఉందే ఎద్దు, ఎనుము, మేక, జింక, పంది, ఒంటె, 
గురుపోతు, దుప్పి, పొట్టేలు, ఈ తొమ్మిది; చీలని గిట్టలు గల గాడిద, గుల్దిం, కంచరగాడిద, గౌరమృగం, శరభమృగం, 
చమరీమృగం, ఈ ఆరు; ఐదుగోళ్లుండే కుక్క నక్క తోడేలు, పులి, పిల్లి, కుందేలు, ఏదుపంది, సింహం, కోతి, ఏనుగు, 
తాబేలు, ఉడుము ఈ పన్నెండు; ఇవన్నీ నేలమీద తిరిగేవి. ఇవికాక మొసలివంటి జలచరాలు, రాబందు, గద్ద, కొంగ, 
డేగ, తెల్లపిట్ట, గబ్బిలం, నెమలి, హంస, బెగ్గురుపక్షి జక్కవపిట్ట, కాకి, గుడ్లగూబ మొ॥। గగనచరాలైన పక్షిజాతి ఇదంతా 
ఎనిమిదవ సృష్టి. 

తొమ్మిదవదే మానవసృష్టి. ఈ జాతి రజోగుణగ్రైరితమై కర్మనైపుణ్యంతో దుఃఖంలో కూడా సుఖాన్ని కోరుతుంది. 
ఈ మూడు వైకృతసృష్టులు. 

దేవసర్గం ఎనిమిది రకాలుగా ఉంటుంది. విబుధులు, పితృదేవతలు, సురలు అని మూడు తెగలూ; గంధర్వులూ, 
అప్సరసలూ ఒక తెగ; యక్షులూ, రాక్షసులూ ఒక తెగ భూతప్రేతపిశాచాలు ఒక తెగ; సిద్ధచారణవిద్యాధరులు ఒక తెగ; 
కిన్నర, కింపురుషులు ఒకటి; ఈ ఎనిమిదీ కలిస్తే దేవసర్గం అవుతుంది. ఇలా బ్రహ్మ పదిరకాలైన సృష్టులను నిర్మించాడు. 

ఇక మనువులూ, మన్వంతరాల విషయానికి వస్తే, కల్పారంభాలలో ఇదే విధంగా పరమాత్మ తనను తాను 
సృజించుకొంటూ, మొక్కవోని సంకల్పంతో రజోగుణంతో కూడినవాదై సృష్టికర్తయై తన స్వరూపమే అయిన జగత్తును 
కల్పించాడు. వాని మాయవలన ప్రాణులన్నీ నదులలో నదిసుడులలో పడి తిరిగే చెట్లలాగ భ్రమిస్తూ ఉంటాయి. 
ఇప్పుడున్నట్లే ప్రతి కల్చంలోను దేవతలు, రాక్షసులు, మానవులు మొదలైనవారు ఉంటారు. 

కౌమారసర్గం దేవసర్గంలో ఒక భాగమే అయినా ప్రాకృత వైక్సృతముల రెండింటి స్వభావం కలిగి ఉంటుంది. 
అందులో దైవత్వ మనుష్యత్వాలు రెండూ కలిసి ఉంటాయి. అదే సనత్ముమారాది సర్గం. సంకల్పబలం కల పురుషోత్తముడు 
ఈ విధమైన భేదాలతో ఈ జగత్తును కల్పించాడు అని చెప్పి మైత్రేయుడు కాల లక్షణం తెలియజేయాలనుకొన్నవాదై ఈ 
విధంగా చెపుతున్నాడు. 
సీ భువిందన కార్యాంశమునకు నంతము నన్య వస్తుయోగంబు నేవలన లేక 

ఘటపటాదికజగత్మ్కార్యంబునకు నిజ సమవాయకారణత్వమునంబరంగి 

జాలసూర్యమరీచి సంగతగగనస్థ మగు (త్రసరేణుషడంశమరయం 

బరమాణు వయ్యెం; దత్పరమాణువం దర్శ గతి యెంత తడవు దత్మాల మగును 


తే. సూక్ష్మకాలంబు; విను మది సూర్యమండ, లంబు ద్వాదశరాశ్యాత్మకంబనంగం 
గలుగు జగమున నొక యేండు గడచి చనినం, గాల మెంతగు నది మహత్మాల మనఘ! 345 


160 శ్రీమహాభాగవతము 


ప్రతి : అనఘ! = పుణ్యాత్ముడవైన విదురా!; భువిన్‌= ఈ నేలపై) తన కార్యాంశమునకున్‌= భగవంతుని సృష్టినిర్మాణరూప 
కార్యాంశకు; అంతమున్‌= తుది; అన్యవస్తు+యోగంబున్‌= వేరే వస్తువులతో కలయిక; ఏవలనన్‌= ఏ విధంగాను; లేక; 
ఘట= కుండ; పట+ఆదిక= వస్త్రము మొదలగు; జగత్మార్యంబునకున్‌ = సృష్టినిర్ధాణమునకు; నిజసమవాయ 
కారణత్వమునన్‌= తాను సమవాయకారణమై (నిత్య సంబంధం కలవాడై) పరంగి= ఒప్పి; జాల= కిటికీగుండా వచ్చే; 
సూర్యమరీచి= సూర్యుని కిరణాలతో; సంగత= కూడినది; గగనస్థము+అగు= ఆకాశంలో ఉన్నదియు నగు; త్రసరేణు 
షడంశము= దుమ్ము కణంలో ఆరవభాగం; అరయన్‌= గమనింపగ్గా; పరమాణువు+అయ్యెన్‌= పరమాణువు అనబడుతుంది; 
తద్‌+పరమాణువు+అందున్‌= ఆ పరమాణువులో; అర్మగతి= సూర్యగమనం; ఎంత తదవు= ఎంత సమయం తీసుకొంటుందో; 
తద్‌+కాలము= ఆ సమయం; సూక్ష్మకాలంబు= సూక్ష్మకాలం అనే పేరుగలది; అగును= అవుతుంది; వినుము= శ్రద్ధగా 
ఆలకించు; అది= ఆ సూక్ష్మకాలమనే కాంతికిరణం; సూర్యమండలంబు= సూర్యమండలంతోను; ద్వాదశరాశి+ఆత్మకంబు = 
మేషమునుండి మీనమువరకు గల 12 రాసులతోను కూడినది; అనంగన్‌= అనునట్లు; జగమునన్‌= ప్రపంచంలో (ఖగోళంలో) 
ఒక+ఏండు +కడచి+చనినన్‌= ఒక సంవత్సరకాలం దాటి నడచినచో; కాలము+ఎంత+అగున్‌= ఎంత సమయం పడుతుందో; 
అది+మహత్మాలము= అది మహత్మాలమౌతుంది. 

తా : పుణ్యాత్ముడవైన విదురా! భగవంతుడు చేసే సృష్టికార్యానికి అంతు లేదు. మరొక వస్తువుతో పనిలేదు. కుండ 
చేయాలంటే మన్ను కుమ్మరి, అలాగే బట్ట నేయాలంటే ప్రత్తి, నేతగాడు కావలసినట్లుగా జగన్నిర్మాణానికి పరమాత్మకు 
ఉపాదానకారణమో, నిమిత్తకారణమో అక్కరలేదు. తానే సమవాయకారణమై అనగా నిత్యసంబంధం కలవాడుగా ఉంటాడు. 
ఒక కిటికీగుండా సూర్యకాంతి పడుతుంటే అందులో ఎగురుతూ కనిపించే మట్టికణం ఎంత ఉంటుందో అందులో ఆరవ 
వంతును పరమాణువు అంటారు. ఆ పరమాణువును దాటేందుకు కాంతికి ఎంత సమయం పడుతుందో దానిని సూక్ష్మకాలం 
అంటారు. అది పన్నెండు రాసులు, సూర్యమండలంతో కూడిన జగత్తులో ప్రయాణించే ఏడాది కాలాన్ని మహత్మాలం 
అంటారు. 


వ. అందుం బరమాణు ద్వయంబొక్క *ోయణు వగు; నణుత్రితయం బొక్క “తసరేణు” వగు; నవి 
మూండు గూడ నొక్క *త్రుటొ యగు; నాత్రుటిశతం బొక్క “వేధ” యనంబరంగు; నట్టి వేధలు మూండు 
గూడ నొక్క “లవం” బనందగు; నవి మూందైన నొక్క “నిమేషం బనంజను; నిమేషత్రయం బొక్క “క్షణం 
బగు; తత్‌క్షణ పంచకం బొక్క “కాష్టొ యనం దగు; నవి పదియైన నొక్క “లఘు వన నొప్పు; నట్టి 
లఘుపంచ దశకంబొక్క “నాద యనంబరంగు; నట్టి నాడికాద్వయం బొక్క “ముహూర్తం” బయ్యె; నట్టి నాడిక 
లాజెన -నేదైన-మనుష్యులకు నాక *ప్రహరం” బగు; నదియ *యామం” బనంజను; దివసపరిమాణ 
విజ్ఞేయంబగు నాడికోన్మాన లక్షణం బెజింగింతు వినుము; షట్ఫల తామంబునం బాత్రంబు రచియించి 
చతుర్మాష సువర్జంబునం జతురంగుళాయామశలాకంబుం గల్పించి దానం దత్సాత్రమూలంబున ఛిద్రంబుం 
గల్పించి తచ్చిద్రంబునం బ్రస్థమాత్ర తోయంబు పరిపూర్ణంబు నొందునంత కాలం బొక్క “నాడిక” యగు; 
యామంబులు నాలుగు సన నొక్క “పగ” లగు; రాత్రియు నిప్పగిది జరగు;నట్టి యహర్షిశంబులు గూడ 
మరుల కొక *దివసం” బగు; నవి పదునేనైన నొక్క “పక్షం” బగు; శుక్ల కృష్ణ నామంబులం బరంగిన 
యప్పక్షంబులు రెండుగూడ నొక్క 'మాసంి బగు; నది పితృదేవతలకు నొక్క“దివసం” బగు; నట్టి మాసంబులు 


తృతీయస్కంధము 161 


రెండైన నొక్క “బుతు” వగు; షణ్మాసంబు లరిగిన నొక్క 'యయనంి బగు; దక్షిశోత్తర నామంబులం బరంగినట్టి 
యయనంబులు రెండుగూడి ద్వాదశ మాసంబులైన నొక్క*సంవత్సరం” బగు; నట్టి సంవత్సరశతంబు నరులకుం 
బరమాయు వైయుండుం; గాలాత్ముందడును నీశ్వరుండునునైన సూర్యుండు [గ్రహ నక్షత్ర తారా చక్రస్థుందై 
పరమాణ్వాది సంవత్సరాంతంబైన కాలంబునం జేసి ద్వాదశ రాశ్యాత్మకంబైన జగంబున సౌర బార్హస్పత్య 
సావన చాంద్ర నాక్షత్ర మాన భేదంబులం గానంబడు చున్నవాండై సంవత్సర పరీవత్స రేడావత్స రానువత్సర 
వత్సర నామంబుల సృజ్యంబైన బీజాంకురంబుల శక్తిం గాలరూపంబైన స్వశక్తిచేత నభిముఖంబుగాం 
జేయుచుం బురుషులకు నాయురాది వ్యయంబులం జేసి విషయాసక్తి నివర్తింపం జేయుచుం గోరికలు గల 
వారికి యజ్ఞ ముఖంబులం బేసి గుణమయంబులైన స్వర్గాది ఫలంబుల విస్తరింపంజేయుచు, గగనంబునం 
బరువువెట్టు వత్సరపంచక ప్రవర్తకుండగు మార్తాండునకుం బూజ గావింపు మని మైత్రేయుండు పలికిన 
విదురుండిట్లనియె. 846 


ప్రతి : అందున్‌= ఆ మహత్మాలంలో; పరమ +అణుద్వయంబు = రెండు పరమాణువులు కలిసి; ఒక్క+అణువు +అగున్‌= 
ఒక అణువు అవుతుంది; అణు+త్రితయంబు= మూడు అణువులు కలిసి; ఒక్క త్రసరేణువు+అగును= ఒక త్రసరేణువు 
అవుతుంది; అవి మూండు+కూడన్‌= త్రసరేణువులు మూడు కలిస్తే, ఒక్క త్రుటి+అగున్‌= ఒక ట్రుటి అవుతుంది; ఆ 
త్రుటిశతంబు= వంద టత్రుటులు; ఒక్క వేధ+అనన్‌+పరంగున్‌= ఒక వేధ అనబడుతుంది; అట్టి వేధలు మూండు+కూడన్‌= 
అటువంటి మూడు వేధలు కలిసి; ఒక్క లవంబు+అనన్‌+తగున్‌= ఒక లవము అవుతుంది; అవి మూండు+ఐనన్‌= ఆ 
లవాలు మూదైతే; ఒక్క నిమేషంబు+అనన్‌+చనున్‌= ఒక నిమేషమనబడుతుంది; నిమేష త్రయంబు= మూడు నిముషాలు; 
ఒక్క క్షణంబు+అగున్‌= ఒక క్షణమవుతుంది; తద్‌+క్షణపంచకంబు= అటువంటి క్షణాలు ఐదు కలిస్తే ఒక్క కాష్ట్ర 
అనన్‌+తగున్‌= ఒక కాష్ట్ర అని పిలువబడుతుంది; అవి= ఆ కాష్టలు; పది+ఐనన్‌= పది కాష్ట్రలు కలిస్తే ఒక్క లఘువు+అనన్‌+ 
ఒప్పున్‌= ఒక లఘువు అవుతుంది; అట్టి లఘుపంచదశకంబు= అలాంటి పదునైదు లఘువులు; నాడి+అనన్‌+పరం 
గున్‌= నాడి అనబడుతుంది; అట్టి నాదికా దయంబు= అటువంటి రెండు నాడులు; ఒక్కముహూర్తంబు +అయ్యెన్‌= ఒక 
ముహూర్తమవుతుంది; అట్టి నాడికలు= అటువంటి నాడికలు; ఆజు+ఐనన్‌+ఏడు +ఐనన్‌= ఆరుకాని ఏడు కాని అయితే; 
మనుష్యులకున్‌= మానవులకు; ఒక ప్రహరంబు+అగున్‌= ఒక ప్రహరము అవుతుంది; అదియ యామంబు +అనన్‌+చనున్‌= 
దానినే యామము (జాము) అంటారు; దివసపరిమాణ విజ్హేయంబు+అగు= దినముయొక్క పరిమాణంచే తెలియదగిన; 
నాదికా+ఉన్మాన లక్షణంబు= నాడికను కొలిచే పద్దతిని; ఎటింగింతున్‌= తెలియజేస్తాను; వినుము= విను; షట్‌+ఫల 
తామంబునన్‌= అరువదినాలుగు మినపగింజల ఎత్తుగల రాగితో; పాత్రంబు రచియించి= ఒక గిన్నెను తయారుచేసి; 
చతుర్మాష సువర్ణంబునన్‌= నాలుగు మినపగింజల ఎత్తు బంగారంతో; చతుర్‌+అంగుళ+ఆయామ శలాకంబున్‌= నాలుగు 
అంగుళాల పొడవు కల కమ్మిని; కల్పించి= తయారుచేసి; దానన్‌= ఆ కమ్మితో; తద్‌+పాత్రమూలంబునన్‌= ఆ గిన్నె 
మొదలులో; ఛిద్రంబున్‌+కల్పించి= రంధ్రము చేసి; తద్‌+భిద్రంబునన్‌= ఆ రంధ్రంద్వారా; ప్రస్థమాత్ర తోయంబు= 
నాలుగు శేర్ల నీరు; పరిపూర్ణంబున్‌+ఒందునంత కాలంబు= నిందేందుకు పట్టేకాలం; ఒక నాడిక+అగున్‌= ఒక నాడిక 
అవుతుంది; యామంబులు నాలుగు+చనన్‌= నాలుగు జాములు గడిస్తే ఒక్క పగలు+అగున్‌= ఒక పగటి భాగమవుతుంది; 
రాత్రియు ఈ+పగిదిన్‌+జరుగున్‌= మరొక నాలుగు జాములు గడిస్తే రాత్రి అవుతుంది; అట్టి+అహస్‌+నిశంబులు +కూడన్‌= 


162 శ్రీమహాభాగవతము 


అటువంటి ఒక పగలు ఒక రాత్రి కలిసి మర్చులకున్‌= మనుష్యులకు; ఒక దివసంబు +అగున్‌= ఒక దినము అవుతుంది; 
అవి పదునేను+ఐనన్‌= ఆ దినములు పదునైదు గడిస్తే ఒక్క పక్షంబు+అగున్‌= ఒక పక్షము అవుతుంది; శుక్ల కృష్ణ 
నామంబులన్‌+పరంగిన = శుక్షము, కృష్ణము అను పేర్లతో వ్యవహరింపబడే; ఆ+పక్షంబులు రెండు+కూడన్‌= రెండు 
కలిస్తే ఒక్క మాసంబు+అగున్‌= ఒక నెల అవుతుంది; అది= ఆ నెల; పితృదేవతలకున్‌= ఆ నెల పితృదేవతలకు; ఒక్క 
దివసంబు+అగున్‌= ఒక్క రోజు అవుతుంది; అట్టి మాసంబులు రెండు+అయినన్‌= అటువంటి రెండు నెలలు గడిస్తే ఒక్క 
బుతువు+అగున్‌= ఒక బుతువు అవుతుంది; షట్‌+మాసంబులు +అరిగినన్‌= ఆరు నెలలు గడిస్తే ఒక్క+అయనంబు+అగున్‌= 
ఒక అయనము అవుతుంది; దక్షిణ+ఉత్తర నామంబులన్‌+పరంగినట్టి= దక్షిణాయన ఉత్తరాయణములనే పేర్లతోనుండు; 
అయనంబులు రెండు+కూడి= రెండు అయనాలు కలిసి; ద్వాదశమాసంబులు +ఐనన్‌= పదిరెండు నెలలు జరిగిన; ఒక్క 
సంవత్సరంబు+అగున్‌= ఒక ఏడాది కాలమవుతుంది; అట్టి సంవత్సర శతంబు= అట్టి నూరు ఏండ్లు నరులకున్‌+ 
పరమాయువు+ఐ+ఉండున్‌= మానవులకు పూర్ణాయువు అగును; కాల+ఆత్ముండును= కాలస్వరూపుడును; ఈశ్వరుండును+ 
ఐన= కాలస్వరూపుడు, ప్రభువునైన; సూర్యుండు= ఆదిత్యుడు; గ్రహ, నక్ష్మత్ర, తారా, చక్రస్థుండు+ఐ= గ్రహాల, నక్షత్రాల, 
చుక్కల చక్రమునందున్నవాడై; పరమ +అణు +ఆది సంవత్సర +అంతంబు +ఐన= పరమాణువునుండి సంవత్సరం వరకు; 
కాలంబునన్‌+చేసి= కాలంతో; ద్వాదశరాళి +ఆత్మకంబు+ఐన = పదిరెండు రాసులతో కూడిన; జగంబునన్‌= ప్రపంచంలో; 
సౌర= సూర్యమానము; బార్దస్పత్య= బృహస్పతిమానము; సావన= యజ్ఞమానము; చాంద్ర= చంద్రమానము; 
నాక్ష్రత్రమానభేదంబులన్‌= నక్షత్రమానములనే భేదాలతో; కానన్‌ +పడుచున్నవాందై= గోచరించుచున్నవాడై) సంవత్సర = 
సంవత్సరము; పరీవత్సర= పరీవత్సరము; ఇడావత్సర= ఇడావత్సరము; అనువత్సర= అనువత్సరము; వత్సర నామంబులన్‌= 
వత్సరము అను పేర్లతో; సృజ్యంబైన వీజ+అంకురంబుల శక్తిన్‌= సృజింపదగిన విత్తనాలు మొలకలైన శక్తిని పోలిన; 
కాలరూపంబు+ఐన= కాలరూపంతో ఉన్న స్వశక్తిచేతన్‌= తన శక్తితో), అభిముఖంబుగాన్‌ +చేయుచున్‌= సృష్టిని తనకు 
అనుకూలంగా చేసికొంటూ; పురుషులకున్‌= మానవులకు; ఆయుస్‌+ఆది వ్యయంబులన్‌+చేసి= ఆయువు మొదలగునవి 
తరిగిపోవుచుండుటచే; విషయ+ఆసక్తిన్‌ నివర్తింపన్‌ +చేయుచున్‌ = భోగేచ్చను తగ్గిస్తూ; కోరికలు +కలవారికిన్‌ = 
కోరికలున్నవారికి; యజ్ఞముఖంబులన్‌+చేసి= జన్నములు మొదలగువానిని చేసి గుణమయంబులు+ఐన = గుణములతో 
కూడిన; స్వర్గ్ణ+ఆది ఫలంబులన్‌= స్వర్గావాసము మొదలగు ఫలితాలను; విస్తరింపన్‌+చేయుచున్‌= వ్యాప్తి పొందిస్తూ; 
గగనంబునన్‌= ఆకాశంలో; పరువు+పెట్టు= పరుగెత్తే వత్సర, పంచక, ప్రవర్తకుండు+అగు= ఐదు వత్సరాలను నడపు; 
మార్తాండునకున్‌= సూర్యభగవానునికి; పూజ+కావింపుము+అని= పూజ చెయ్యి అని; మైత్రేయుండు పలికినన్‌= 
మైశ్రేయమహర్షి పలుకగా; విదురుండు+ఇట్లు+అనియెన్‌= విదురుడు ఇలా అన్నాడు. 


తా : రెందు పరమాణువులు ఒక అణువు. అణువులు మూడు కలిస్తే 'త్రసరేణువు. అవి మూదైతే త్రుటి. నూరు త్రుటులు 
వేధ. వేధలు మూదైతే లవం. మూడు లవాలు నిమేషం. మూడు నిమేషాలు క్షణం. ఐదు క్షణాలు కాష్ట పది కాష్ట్టలు 
లఘువు. పదునైదు లఘువులు నాడి. రెండు నాడులు ముహూర్తం. నాడులు ఆరు లేదా ఏదైతే మానవునకు ప్రహరం. 
దానినే యామం అంటారు. దినపరిమాణాన్ని తెలియజేసే నాడిని ఎలా కొలవాలో చెపుతాను విను. ఆరు పలాల రాగితో 
పాత్రను సిద్ధం చేసి, నాలుగు మినపగింజల బరువు గల బంగారంతో నాలుగు అంగుళాల పొడవైన కాడను తయారుచేసి, 
దానితో ఆ పాత్ర కింద రంధ్రం చేస్తే దానిగుండా తూమెడు నీరు పూర్తిగా కిందికి కారేందుకు ఎంతకాలం పడుతుందో 
ఆ కాలాన్ని నాడి అంటారు. 


తృతీయస్కంధము 163 


నాలుగు యామములైతే ఒక పగలు. అంతే కాలం ఒక రాత్రి. ఆ రెండూ కలిస్తే ఒక దినం. అవి పదునైదు కలిస్తే 
పక్షం. శుక్ల, కృష్ణ అనే రెండు పక్షాలు కలిస్తే మాసం. రెండు నెలలు ఒక బుతువు. ఆరు నెలలు ఒక అయనం. ఉత్తర 
దక్షిణ అయనాలు రెండు కలిస్తే అనగా పన్నెండు నెలలు జరిగితే ఒక సంవత్సరం. ఆ సంవత్సరం దేవతలకు ఒక దినం. 
నూరు సంవత్సరాలు మానవులకు పరమాయువు. 


కాలాత్ముడైన సూర్యుడు గ్రహ నక్షత్రాలతో తారలతోకూడినవాడై పరమాణువునుండి సంవత్సరంవరకూ పట్టే కాలంలో 
పన్నెండు రాసులనూ చుట్టివస్తాడు. సూర్యగమనంవల్ల సౌరమానం, చాంద్రమానం, నక్షత్రమానం అనే భేదాలతో ఏడాది 
కాలం ఏర్పడుతుంది. ఇది సంవత్సరం, పరీవత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, వత్సరం అనే భేదాలు కలిగి ఉంటుంది. 
ఈ ఐదు వత్సరాలను ప్రవర్తింపజేసే సూర్యుడు విత్తనాలనుండి మొలకలు వచ్చినట్లు కాలరూపమైన స్వీయశక్తితో జీవసృప్టిని 
అనుకూలం చేసికొంటూ మానవులకు ఆయువు తరిగిపోతుంటుంది కనుక భోగాలపై కోరికలు తగ్గిస్తూ, కోరికలు 
కలవారికి యజ్ఞాలద్వారా స్వర్గాది ఫలాలను అందిస్తూ ఆకాశంలో సంచరిస్తుంటాడు. ఈ విధంగా ఐదు రకాలైన 
వత్సరాలను ప్రవర్తింపజేసే ఆదిత్యునకు నమస్కరించు అని మైత్రేయుడు విదురునకు చెప్పాడు. 


క. నరపితృసుర పరమాయుః, పరిమాణము లెజుంగ నాకుంబలికితివి, మునీ 
శ్వర! యొజింగింపు త్రిలోకో, పరిలోక విలోకనైకపరులగు వారిన్‌. త్రి? 


ప్రతి : మునీశ్వర! = మైశ్రేయమహర్నీ; నర= మానవులయొక్క పితృ= పితృదేవతలయొక్క సుర= దేవతలయొక్క 
పరమాయుస్‌= పూర్తి ఆయువుయొక్క పరిమాణములు= అవధులను; ఎజుంగన్‌= తెలిసికొనుటకు; నాకున్‌= నా కోసమై; 
పలికితివి= వివరించావు; త్రిలోక= ముల్లోకములను; ఉపరిలోక= వాటిపైనుందే లోకాలను; విలోకన +వకపరులగు= 
దర్శించుటయే ప్రధానముగా గల; వారిన్‌= వారినిగురించి; ఎజింగింపుము= తెలియజేయుము. 


తా : మైశత్రేయమహర్నీ! నీవు నాకు మానవులు, పితృదేవతలు, దేవతలు వారి వారి ఆయుర్దాయ వివరాలను తెలియజేశావు. 
అలాగే ముల్లోకాలను, వాటి పైనుండే లోకాలను సందర్శించే భాగ్యవంతుల వివరాలనుకూడా తెలియజేయుమని విదురుడు 
అడిగాడు. 


ఉ. పూనిన యోగసిద్ధి దగంబొందిన నేత్రయుగంబునన్‌ బహిర్‌ 
జ్ఞానము గల్గి యుండి భువనంబులంజూచుచు నుండువారికిన్‌ 
మానుగంగల్లు కాలగతి నా కజింగింపు మునీంద్ర! నావుడు 
న్నా నయశాలి యవ్విదురు నాదర మొప్పంగంజూచి యిట్లనున్‌. తరి 


ప్రతి : మునీంద్ర!= మైశత్రేయమహర్నీ!; పూనిన యోగసిద్ధి= పూనుకొన్న యోగసిద్ధితో; తగన్‌= తగినట్లుగా; పొందిన = 
సాధించిన; నేత్రయుగంబునన్‌= రెండు కళ్లతో; బహిర్‌+జ్ఞానము= బాహ్యదృష్టి కల్లియుంది= పొందియుండి; భువనంబులన్‌= 
లోకాలను; చూచుచున్‌= దర్శిస్తూ: ఉండువారికిన్‌= ప్రవర్తించేవారికి; కల్టు= ఏర్పడు; కాలగతిన్‌= కాలం ఎలా ఉంటుందో; 
మానుగన్‌= చక్కగా; నాకున్‌+ఎటిగింపు= నాకు తెలియజేయుము; నావుడున్‌= అని పల్మగాా ఆ+నయశాలి= ఆ జ్ఞానియెన 
మైత్రేయుడు; ఆ+విదురున్‌= ఆ విదురుని; ఆదరము+ఒప్పంగన్‌= వాత్సల్యభావంతో; చూచి= వీక్షించి; ఇట్లు+అనున్‌= 
ఈ విధంగా పలుకసాగాడు. 


164 శ్రీమహాభాగవతము 


తా : మహర్షీ! యోగసిద్ధిద్వారా విశేష నేత్రశక్తి కలిగి అన్ని లోకాలను దర్శించగలిగిన మహానుభావుల కాలవిశేషాలనుగూర్చి 
నాకు తెలియజేయవలసిందని అడిగిన విదురుని వాత్సల్యపూర్వకంగా చూచి జ్ఞానియైన మైత్రేయుడు ఇలా పలుకసాగాడు. 


సీ జననుత! కృతయుగసంఖ్య నాలుగువేల దివ్యవర్షములు; దదీయసంధ్య 
లెనిమిది నూటేండ్లు; విను త్రేతవత్సర త్రిసహస్రము లగుందదీయసంధ్య 
లాజునూటేండులు నగు; ద్వాపరము రెండు వేల వత్సరముల వెలయు సంధ్య 
లోలి నన్నూజేండు; లొగిం గలియుగము సహస్రవర్న్వములు సంధ్యాంశ మరయ 


తే. రెండు నూటేండులును నిళ్చి యుండుం జువ్వె?, యనఘ! సంధ్యాంశ మధ్యంబునందు ధర్మ 
మతిశయించును; సంధ్యాంశమందు ధర్మ, మల్చ్పమై కానంబడుచుండు ననఘచరిత! 349 


ప్రతి : జననుత! = జనులచే కొనియాదబడే విదురా!; విను= ఆలకించు; కృతయుగసంఖ్య= కృతయుగముయొక్క పరిమాణము; 
నాలుగువేల= నాలుగువేలు సంఖ్యగల; దివ్యవర్షములు= దివ్య సంవత్సరాలు; తదీయ సంధ్యలు = కృతయుగం దాటి 
త్రేతాయుగం వచ్చే మధ్యకాలం; ఎనిమిది నూజు+ఏండ్లు= ఎనిమిది వందల సంవత్సరాలు; (త్రేత= త్రేతాయుగము; 
వత్సరత్రిసహస్రములు +అగున్‌= మూడువేల సంవత్సరాలు కలదగును; తదీయసంధ్యలు= శ్రేతకు ద్వాపరమునకు మధ్యకాలం; 
ఆజు+నూటేండులున్‌+అగున్‌= ఆరువందల సంవత్సరాలు ఉంటుంది; ద్వాపరము= ద్వాపరయుగం; రెండువేల వత్సరముల= 
రెండువేల సంవత్సరాలతో; వెలయున్‌= ఉండును; ఓలిన్‌= క్రమముగా; సంధ్యలు = ద్వాపర కలియుగాల మధ్యకాలం; 
నన్నూజీండులు = నాలుగు వందల సంవత్సరాలు; ఒగిన్‌= ఆ (క్రమంలో; కలియుగము = కలియుగం; సహస్రవర్షములు = 
వేయి దివ్యసంవత్సరాలు; సంధ్యాంశము +అరయన్‌ = కలి కృత మధ్యభాగము పరిశీలించగా; రెండునూటేండులును = 
రెండువందల ఏండ్లు; నిల్చియుండున్‌+చువ్వె= నిలిచి ఉంటుంది సుమా; అనఘ!= పుణ్యాత్ముడవైన విదురా!; 
సంధ్యా+అంశమధ్యంబునందున్‌ = సంధ్యల మధ్యకాలంలో (అసలైన యుగాలలో); ధర్మము+అతిశయించును= ధర్మం 
విన్తారంగా ఉంటుంది; అనఘచరిత! = పుణ్యచరిత్ర కలవాడా!; సంధ్యాంశమందున్‌= యుగానికి యుగానికి మధ్యకాలంలో; 
ధర్మము= ధర్మం (మంచితనం); అల్పమై= స్వల్పంగా; కానన్‌+పదుచుండున్‌= కనబడుతుంటుంది. 


తా: పుణ్యాత్ముడా విదురా! చెపుతున్నాను విను. కృతయుగం పరిమాణం నాలుగువేల దివ్యసంవత్సరాలు. అది గడిచాక 
త్రేతాయుగం రావడానికి ఎనిమిది వందల ఏండ్లు పడుతుంది. త్రేతాయుగం మూడువేల దివ్యసంవత్సరాలు. తరువాత 
ద్వాపరం రావడానికి ఆరువందల ఏండ్లు పడుతుంది. ద్వాపరం రెండువేల దివ్యసంవత్సరాలుంటుంది. తరువాత కలియుగం 
వచ్చేందుకు నాలుగు వందల ఏండ్లు పడుతుంది. కలియుగం వేయి దివ్యసంవత్సరాలుంటుంది. మళ్లీ కృతయుగం 
వచ్చేందుకు రెండువందల ఏండ్లు పడుతుంది. యుగానికి యుగానికి మధ్యకాలాన్ని సంధ్యాకాలం అంటారు. యుగాలు 
నడిచేకాలంలో ధర్మం విస్తారంగా ఉంటుంది. యుగానికి యుగానికి మధ్యనున్న సంధ్యాకాలంలో ధర్మం స్వల్పంగా 


కనిపిస్తుంది. 


వ మతజియు ధర్మదేవత కృతయుగంబున నాలుగు పాదంబులును, దేతయందు మూండు పాదంబులును, 
ద్వాపరంబునం బాదద్వయంబును, గలియుగంబున నేకపాదంబును, గలిగి సంచరించు నట్టగుటం వేసి. 
850 


తృతీయస్కంధము 165 


ప్రతి : మజియున్‌= అంతే కాక; ధర్మదేవత = ధర్మస్వరూపమైన దేవత; కృతయుగంబునన్‌= కృతయుగంలో; నాలుగు 
పాదంబులును= నాలుగు కాళ్ళు; క్రేతయందున్‌= క్రేతాయుగంలో; మూందు పాదంబులును= మూడు కాళ్ళు; ద్వాపరంబునన్‌= 
ద్వాపరయుగంలో; పాదద్వయంబునున్‌= రెండు కాళ్ళు; కలియుగంబునన్‌= కలియుగంలో; ఏకపాదంబును= ఒకే 
కాలు; కలిగి సంచరించున్‌= కలిగి నడుస్తుంటుంది; అట్టు +అగుటన్‌+చెసి= అలా కావడంచేత... 


తా : ధర్మదేవత కృతయుగంలో నాలుగు పాదాలతో నడుస్తుంది. శ్రేతాయుగంలో మూడు పాదాలతో నడుస్తుంది. 
ద్వాపరయుగంలో రెండు పాదాలతో నడుస్తుంది. కలియుగంలో ఒకే పాదంతో నడుస్తుంది. అందువలన 


క. పాదవిఖేదంబున మ, ర్యాదలును దజుంగు, నధర్మ మాకొలందినె యు 
త్పాదిల్లి వృద్ధిం బొందు ధ, రాదివిజులు పాపబుద్ధిరతు లగుదు రిలన్‌. తిర్‌1 


ప్రతి : పాదవిఖేదంబునన్‌= ధర్మదేవత పాదాలు తగ్గిపోవడం చేత (కలిలో ఒంటిపాదమగుటచె); మర్యాదలును= 
కట్టుబాట్లు; తణుంగున్‌= తగ్గిపోతాయి (మానవులు వారి వారి హద్దులు మరచి ప్రవర్తిస్తారు; అధర్మము= చెడునడత; 
ఆ+కొలందినె= ధర్మము తరిగినంత స్థాయిలోనే; ఉత్పాదిల్లి= పుట్టి వృద్ధిన్‌+పొందున్‌= అధికమవుతుంది; ఇలన్‌= 
భూమిపై; ధరాదివిజులు= బ్రాహ్మణులు; పాపబుద్ధిరతులగుదురు = పాపములు చేయుటయందు ఆసక్తి కలవారగుదురు. 


తా : కలియుగంలో ధర్మదేవత ఒకేపాదంతో ఉంటుంది. అందువలన మానవులు కట్టుబాటులను అతిక్రమించి ప్రవర్తిస్తుంటారు. 
ధర్మం తగ్గినంత మేరకు అధర్మం పుట్టి పెరుగుతుంటుంది. ఈ నేలపై బ్రాహ్మణులు పాపకర్మాచరణాలందు ఆసక్తులవుతుంటారు. 


స్ప భూర్భువస్స్వర్లోకములకంటెం బొడువునం గడు నొప్పు సత్యలోకంబునందు 
నుండు బ్రహృ్మకుంజతుర్యుగసహ(స్రము లేంగ దివ మొక్కటి యగు రాత్రియును నిట్ల 
చన ధాత నిద్రవో జగము లడంగు, మేల్మని చూడ మరల లోకములు పుట్టుం; 
దద్దినమ్మునంజతుర్దశమను లగుదు; రందొక్కొక్క మనువున కొనర దివ్య 


తే. యుగము లోలిని డెబ్బదియొక్క మాజు సనిన, మనుకాలమయ్యె; నమ్మను కులంబు 
సురలు మునులును సప్తర్ను లరయ భగవదంశమునంబుట్టి పాలింతు రఖఫీలజగము. తిర్‌2ి 


ప్రతి : భూర్‌+భువస్‌+స్వర్‌+లోకముల కంటెన్‌= భూలోక భువర్లోక స్వర్ణలోకాలకంటిె; పొడవునన్‌= పైభాగమున; 
సత్యలోకంబు= సత్యము అను పేరుగల లోకం; కడున్‌+ఒప్పున్‌= మిక్కిలి ప్రకాళిస్తుంటుంది; అందున్‌+ఉండు= ఆ 
లోకంలో నివసించు; బ్రహ్మకున్‌= బ్రహ్మదేవునకు; చతుర్యుగ సహ(స్రములు = వేయి మహాయుగాలు (కృతాది నాలుగు 
యుగాలు ఒక మహాయుగం); ఏంగన్‌= గడువగా; దివము+ఒక్కటి+అగున్‌= ఒక పగటి భాగమవుతుంది; 
రాత్రియునున్‌+ఇట్ల చనన్‌= అంతే పరిమాణంలో రాత్రికూడా గడువగా; ధాత నిద్రపోన్‌= రాత్రిభాగంలో బ్రహ్మ నిద్రకు 
ఉపక్రమించినపుడు; జగములు +అడంగున్‌ = లోకాలన్నీ నశించిపోతాయి; మేల్మని చూడన్‌= మెలకువ వచ్చి కన్నుతెరిచి 
చూడగానే; మరల లోకములు పుట్టున్‌= తిరిగి లోకాలన్నీ ఏర్పడతాయి; తద్‌+దినమ్మునన్‌= ఆ పగటిభాగంలో; చతుర్దశ 
మనులు+అగుదురు= పదునలుగురు మనువులు ఏర్పడతారు; అందున్‌ = అందులో; ఒక్కొక్క మనువునకున్‌= ఒక్కొక్క 
మనువునకు; ఒనరన్‌= తగినట్లుగా దివ్యయుగములు= దివ్యయుగాలు; ఓలినిన్‌= క్రమముగా; డెబ్బది+ఒక్కమాజు = 
డెబ్బదియొక్క తడవలు; చనినన్‌= గడువగ్యా మనుకాలము +అయ్యెన్‌= ఒక మన్వంతరమవుతుంది; ఆ+మనుకులంబు = 


166 శ్రీమహాభాగవతము 


ఆ మన్వంతర కాలంలో; సురలు= దేవతలు; మునులును= మహర్షులు; సప్తర్షులు= సప్త్రమహాబుషులు; అరయన్‌= 
పరికింపగా; భగవత్‌ +అంశమునన్‌= భగవంతుని అంశతో; పుట్టి= మనువులుగా జన్మించి; అఖీల జగమున్‌= సమస్త 
ప్రపంచాన్ని పాలింతురు= పరిపాలిస్తారు. 

తా :; భూలోక, భువర్షోక, స్వర్ణలోకాలకంటె పైన సత్యలోకం ఉంటుంది. ఆ లోకంలో బ్రహ్మదేవుడుంటాడు. నాలుగు 
మహాయుగాలు గడిస్తే ఆయనకు ఒక పగటిభాగం. మరో నాలుగు మహాయుగాలు గడిస్తే రాత్రిభాగం. (బ్రహ్మ రాత్రివేళ 
నిద్రలోనికి జారుకొంటే అదే లయం. లోకాలన్నీ నశించిపోతాయి. తిరిగి మేలుకొని కన్ను తెరవగానే అవే లోకాలు మళ్లీ 
పుడుతుంటాయి. బ్రహ్మయొక్క పగటిభాగంలో ఏర్పడే లోకాలన్నిటినీ పరిపాలించేందుకు మనువులు పుడుతుంటారు. 
వారు పదునలుగురు. వారి వారి పరిపాలన కాలాన్ని మన్వంతరం అంటారు. ఒక్కొక్క మన్వంతరం డెబ్బదియొక్క 
మహాయుగాల కాలం ఉంటుంది. దేవతలు, మునులు, సప్తమహర్చ్నులు భగవదంశతో జన్మించి మనువులై లోకాలను 
పరిపాలిస్తుంటారు. 


క. హరి పితృ సుపర్వ తిర్యబ్బ్క ర రూపములన్‌ జనించి నయమున మన్వం 

తరముల నిజసత్వంబునం, బరిపాలించును జగంబుంబౌరుష మొప్పన్‌. 8ిర్‌తి 
ప్రతి : హరి= శ్రీమన్నారాయణుడు; పితృ= పితృదేవతల; సుపర్వ= దేవతల; తిర్యక్‌= పశుపక్ష్యాదుల; నరరూపములన్‌= 
మానవుల రూపాలతో; జనించి= పుట్టి నయమునన్‌= నీతిమార్గంలో; మన్వంతరములన్‌= పదునాలుగు మన్వంతరాలలో; 
జగంబున్‌= ప్రపంచాన్ని పౌారుషము+ఒప్పన్‌= పురుషకారంతో; నిజ సత్త్వంబునన్‌= తన సామర్థ్యంతో; పరిపాలించును= 
ఏలును. 
తా: శ్రీమహావిష్ణువు పదునాలుగు మన్వంతరాలలోనూ పితృదేవతలుగా, దేవతలుగా, పశుపక్ష్యాదులుగా, మానవులుగా 
తానే జన్మిస్తుంటాడు. తన ఆత్మశక్తితో ఈ లోకాలను నీతిమార్గంలో పరిపాలిస్తుంటాడు. 
క. క్రమమునందైవర్గిక స, ర్గము సెప్పంబడె, సరోజగర్భుండు దివసాం 

తమునందమఃపిహిత పరా, క్రముండై శయనించు నిద్రంగైకొని యంతన్‌. తిర్‌4 
ప్రతి :; క్రమమునన్‌= వరుసగా; తైవర్గిక సర్గము= పశుపక్ష్యాదుల, నరుల, పితృదేవతల సృష్టినిగూర్చి; చెప్పంబదెన్‌= 
చెప్పబడినది; సరోజగర్భుండు= (బ్రహ్మ దివస +అంతమునన్‌ = పగలుపూర్తికాగానే (రాత్రి; తమస్‌+పిహిత 
పరాక్రముందు+ఐ= చీకటిచేత కప్పబడిన సామర్ధ్యము కలవాడై; అంతన్‌= అప్పుడు; నిద్రన్‌= నిద్రను; కైకొని= స్వీకరించి; 
శయనించున్‌= పండుకొనును. 
తా : విదురా! తిర్యక్కుల, నరుల, పితృదేవతలకు సంబంధించిన సృష్టిని గురించి నీకు కమంగా చెప్పాను. పగటిభాగం 
పూర్తి కాగానే బ్రహ్మకున్న సృష్టినిర్మాణశక్తి అంతరించిపోతుంది. ఆ రాత్రి అతడు నిద్రలోకి జారుకొంటాడు. 
స్ట్‌ ఆ రాత్రి భువనత్రయము దమఃపిహితమై భానుచంద్రులతో విలీనమైన 

సర్వాత్ముండగు హరి శక్తి రూపంబయి కడంగి వెలుంగు సంకర్షణాగ్ని 

భువనత్రయంబును దవిలి దహింప న య్యనలకీలలంబొడమిన మహోష్మ 

మలమినంగమలి మహర్షోకవాసులు జనలోకమునకును జనుదు రపుడు 


తృతీయస్కంధము 16/7 


తే. విలయసమయసముత్మటవిపులచండ, వాతధూతోర్మిజాలదుర్వారవార్ధి 
భువనములు ముంచు నమ్మూండు భువనములను, దత్పయోరాశిమీదంబద్మావిభుండు. 8ఏ5ర్‌ 


ప్రతి : ఆ రాత్రి= బ్రహ్మ నిద్రించిన ఆ రాత్రి భువనత్రయము= ముల్లోకాలు; తమస్‌+పిహితమై= చీకటితో కప్పబడి; 
భానుచంద్రులతోన్‌= సూర్యచంద్రులతో; విలీనమైనన్‌= కలిసిపోగా; సర్వ+ఆత్ముండు+అగు హరి= సర్వము తానయైన 
శ్రీహరియొక్క శక్తిరూపంబు +అయి= శక్తిరూపమై; కడంగి వెలుంగు= పూని ప్రకాశించే; సంకర్షణ+అగ్ని= సంకర్షణము 
అను పేరుగల అగ్ని తవిలి= పూనికతో; భువనత్రయంబును= ముల్లోకాలను; దహింపన్‌= కాల్సివేయగా; ఆ+అనలకీలలన్‌= 
ఆ అగ్నిజ్వాలలలో; పొడమిన= ఏర్పడిన; మహా+ఊపష్మము= తీవ్రమైన వేడి; అలమినన్‌= వ్యాపించగా; కమలి= తపించిపోయి; 
మహర్షోకవాసులు= మహర్షోకానికి చెందినవారు; జనలోకమునకున్‌= జనలోకానికి; చనుదురు= పోవుదురు; అపుడు = 
అటు పిమ్మట; విలయసమయ = ప్రళయకాలపు వేళ; సముత్మట= అతిశయించిన; విపుల= విస్తారమైన; చండ= తీవ్రమైన; 
వాత= గాలిచేత; ధూత= ఎగురగొట్టబడిన (కంపించబడిన); ఊర్మిజాల= తరంగసముదాయం కల; దుర్వార= వారింప 
శక్యముకాని; వార్టి భువనములు= సముద్రపు నీళ్లు ఆ+మూండు భువనములను= ఆ ముల్లోకాలను; ముంచున్‌= 
ముంచివైచును; తద్‌+పయః+రాశిమీదన్‌= ఆ ప్రళయకాల సముద్రంపై; పద్మావిభుండు = లక్ష్మీనాథుడైన విష్ణువు... 
తా : బ్రహ్మ నిదురించిన రాత్రి సూర్యచంద్రులతో పాటుగా లోకాలన్నీ చీకటిలో కూరుకుపోతాయి. సర్వాళ్ముడైన శ్రీహరియొక్క 
సంకర్షణమనే అగ్ని బయలుదేరి ముల్లోకాలనూ తపింపజేస్తుంది. ఆ వేడికి తట్టుకోలేక మహర్షోకవాసులంతా జనలోకానికి 
వెళ్లిపోతారు. అపుడు భయంకరమైన గాలులతో ఉవ్వెత్తున ఎగసిపడే అలలతో సముద్రం అన్ని లోకాలనూ ముంచివేస్తుంది. 
ఆ సముద్రమధ్యంలో శ్రీమహావిష్ణువు శయనించి ఉంటాడు. 
ఉ. చారుపటీరహీరఘనసారతుషారమరాళచంద్రికా 

పూర మృణాళహారపరిపూర్ణసుధాకరకాశమల్లికా 

సార నిభాంగశోభితభుజంగమతల్పమునందు యఘయోగని 

ద్రారతింజెంది యుండు జఠరస్థితభూర్భువరాదిలోకుందై. 356 
ప్రతి : చారు= అందమైన; పటీర= మంచిగంధం; హీర= వజం; ఘనసార= కర్పూరం; తుషార= మంచు; మరాళ= 
హంస; చంద్రికాపూర= పండు వెన్నెల) మృణాలహార= తామరతూండ్ల హారము; పరిపూర్ణ సుధాకర = నిండు చంద్రుడు; 
కాశ= రెల్లుపూవు; మల్లికాసార= మళ్లెపూవుల సారములతో; నిభ+అంగ= సమానమైన శరీరంతో; శోభిత= ప్రకాశించుచున్న 
భుజంగమ= ఆదిశేషునిరూపమైన; తల్పమునందు= శయ్యపై; జఠరస్థిత= కడుపులో నిక్షిప్రమైయున్ను భూః+భువర్‌+ఆది= 
భూలోకము మొదలగు; లోకుందై= లోకాలు కలవాడై; నిద్రారతిన్‌= నిద్రయందు ఆసక్తిని; చెంది+ఉండున్‌= కలిగియుంటాడు 
శ్రీహరి. 
తా : అందమైన మంచిగంధం, వజ్రం, కర్పూరం, మంచు, హంస, పండువెన్నెల, తామరతూండ్ల హారం, నిండు చంద్రుడు, 
రెల్లుపూవు, మల్లిపూలచెండు - వీటిలాగ తెల్లని శరీరంతో సొగసులు చిందుతున్న ఆదిశేషునిపై సమస్త భువనాలు 
కడుపులో దాచుకొన్న హరి ప్రళయకాలంలో సముద్రంలో శయనించి ఉంటాడు. 


క. జనలోకనివాసకు లర్ధిని, వినుతింపంగ నతుల దివ్యప్రభచేం 
దనరుచు మీలితనిజ లో, చనుందై వసియించు నతండు సముచితలీలన్‌. 357 


168 శ్రీమహాభాగవతము 


ప్రతి : జనలోక నివాసకులు= జనలోకంలో నివసించేవారు; అర్ధిని= కోరికతో; వినుతింపంగన్‌ = ప్రస్తుతించుచుండగా; 
అతులదివ్యప్రభచేన్‌= సాటిలేని గొప్పకాంతితో; తనరుచున్‌= ప్రకాశిస్తూ మీలిత, నిజలోచనుందై= మూసుకొన్న తన 
కనులు కలవాడై; సముచితలీలన్‌= తగినవిధంగా; అతండు= శ్రీహరి; వసియించున్‌= శేషతల్పంపై శయనించి ఉంటాడు. 


తా : జనలోకంలోనివారందరూ భక్తిగా ప్రార్ధిస్తూండగా సాటిలేని తేజస్సుతో కన్నులు మూసుకొని శేషశయ్యపై యోగనిద్రలో 
ఉంటాడు శ్రీమహావిష్ణువు. 


వ. ఇవ్విధంబున. 358 
ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ పద్ధతిగా. 
తా: ఈ ప్రకారంగా. 


సీ. కైకొని బహువిధకాలగత్యుపలక్షితములై యహోరాత్రతతులు జరుగ 
శతవత్సరంబులు జనులకుంబరమాయు వైనరీతిని బంకజాసనునకుం 
బరమాయువగు శతాబ్దంబు; లందుల సగ మరిగిన నదియుం బరార్థ మండ్రు; 
గాన పూర్వార్ధంబు గడచుటం జేసి ద్వితీయపరార్థంబు దీని పేరు; 


తే. గడంగి పూర్వపరార్థాదికాలమందు, బ్రహ్మకల్పాఖ్య నెంతయు బరంగు; నందు 
బ్రహ్మ యుదయించుటంజేసి బ్రహ్మకల్చ, మనియు శబ్దాత్మకబ్రహ్మ మనియు నెగడు. 359 


ప్రతి :; అహోరాత్ర తతులు= రేయింబవళ్ల సముదాయాలు; కైకొని= ఈ పద్ధతిని అనుసరించి; బహువిధకాలగతి+ 
ఉపలక్రితములై= బహుప్రకారమైన కాలగమనానికి లోబడినవై; జరుగన్‌= సాగుచుండగ్గా? జనులకున్‌= మానవులకు; 
శతవత్సరంబులు= నూరేండ్లు పరమాయువు+ఐన రీతినిన్‌= పూర్ణాయువైనట్లుగ్యా పంకజ+ఆసనునకున్‌= బ్రహ్మకుకూడ; 
శత +అబ్ద్బంబులు = నూరు దివ్యసంవత్సరాలు; పరమాయువు +అగు = పూర్ణాయువగును; అందుల, సగము+అరిగినన్‌ = 
దానిలో సగము (50 దివ్య సంవత్సరాలు) గడువగా? అదియున్‌= ఆ కాలాన్ని పర+అర్ధమండ్రు= పరార్థమందురు; 
కానన్‌= అందువలన; పూర్వ+అర్ధంబు గడచుటన్‌+చేసి= మొదటి పరార్ధము గడిచిపోయినది కనుక; దీని పేరు= 
ఇప్పుడు నడుస్తున్న కాలం పేరు; ద్వితీయ పరార్ధంబు= ద్వితీయపరార్ధము (రెండవ పరార్ధము); కడంగి= పూనుకొని; 
పూర్వహరార్దాది కాలమందున్‌= రెండు పహూర్ధ కాలాలలోను; బ్రహ్మకల్ప+ఆఖ్యన్‌= బ్రహ్మకల్చమనే పేరుతో; ఎంతయున్‌+పరం 
గున్‌= ఈ సృష్టి నడుస్తుంటుంది; అందున్‌= ఈ కాలంలో; బ్రహ్మ+ఉదయించుటన్‌+చేసి= బ్రహ్మ ఉదయించుటచేత; 
బ్రహ్మకల్పము+ అనియున్‌= బ్రహ్మకల్పమనే పేరుతోను; శబ్బాత్మకబ్రహ్మము +అనియున్‌= శబ్దబ్రహ్మకల్పమనే పేరుతోను; 
నెగడున్‌= ప్రవర్తించును. 


తా ; ఈ విధంగా ఎన్నో రీతులుగా సాగే కాలగమనంలో రేయింబవళ్లు సాగిపోతుంటాయి. మానవునకు వందేళ్లు 
పూర్ణాయువైనట్లే బ్రహ్మకు నూరు దివ్యసంవత్సరాలు పూర్ణాయువు. అందులో మొదటి సగానికి పూర్వ పరార్థమని, రెండవ 
సగానికి ద్వితీయ పరార్ధమని పేరు. ఇప్పుడు మనం ద్వితీయ పరార్థంలో ఉన్నాం. పూర్వపరార్థకాలంలోనే (బ్రహ్మ 
ఉదయిస్తాడు కనుక దానిని బ్రహ్మకల్పమని, శబ్దబ్రహ్మకల్పమని వ్యవహరిస్తారు. 


తృతీయస్కంధము 169 


క. విను మెన్నండు పంకజనా, భుని నాభీసరసియందు భువనాశయమై 

తనరిన పద్మము వొడమును, ననఘా! యది “పద్మకల్చ్పోొ మన విలసిల్లున్‌. 860 
ప్రతి : అనఘా! = పుణ్యాత్ముడవైన విదురా!; వినుము; ఎన్నండు= ఏనాదైతే; పంకజనాభుని= పద్మమును బొద్దుగా గల 
శ్రీమహావిష్ణువుయొక్క నాభీసరసియందున్‌= నాఖియనే సరస్సునందు; భువన +ఆశయమై= లోకాలకు ఆధారమై; తనరిన= 
ఒప్పిన; పద్మము= మహాకమలము; పొడమును= పుడుతుందో; అది= ఆ కాలం; పద్మకల్పము+అనన్‌= పద్మకల్పమనే 
పేరుతో; విలసిల్లున్‌= ఒప్పును. 
తా; పుణ్యాత్ముడవైన విదురా! విను. ఏనాదైతే శ్రీమహావిష్ణువుయొక్క నాఖి అనే సరస్సునుండి లోకాశయమైన మహాపద్మం 
ఆవిర్భవిస్తుందో, ఆ కాలం పద్మకల్పమనే పేరు కలిగి ఉంటుంది. 
వ. పూర్వపరార్దాదినిం గలిగిన బ్రహ్మకల్పంబుం జెప్పితి; నింక ద్వితీయ పరార్ధంబు మొదలు నెన్నందేని 
హరి సూకరాకారంబు దాల్చు నది వరాహకల్పం బనందగు, నట్టి వరాహకల్పం బిపుడు వర్తమానం 
బగుచున్నది; వెండియు. 3861 
ప్రతి: పూర్వపరార్ధ+ఆదినిన్‌ +కలిగిన = పూర్వపరార్థం మొదటిలో ఉన్న; బ్రహ్మకల్చ్పంబున్‌+చెప్పితిన్‌= బ్రహ్మ కల్చ్పమును 
గూర్చి చెప్పాను; ఇంకన్‌= ఇటుపైని; ద్వితీయ పరార్ధంబు మొదలున్‌= ద్వితీయ పరార్ధం మొదటిలో; ఎన్నండేనిన్‌= 
ఎప్పుడు; సూకర +ఆకారంబున్‌+తాల్చున్‌= వరాహావతారాన్ని ధరిస్తాడో; అది వరాహ కల్పంబు +అనన్‌+తగున్‌= దానికి 
వరాహకల్పమని పేరు; అట్టి వరాహకల్పంబు= అటువంటి వరాహకల్పం; ఇపుడు వర్తమానంబు +అగుచున్నది= ఇపుడు 
నడచుచున్నదిి; వెండియున్‌= మరియును. 
తా : విదురా! పూర్వపరార్థం మొదటిదైన 'బ్రహ్మకల్పాన్ని గూర్చి విన్నావు గదా! ఇక ద్వితీయపరార్ధంగురించి విను. ఈ 
పరార్ధంలో శ్రీహరి ఎప్పుడైతే వరాహరూపాన్ని ధరిస్తాడో అది వరాహకల్పం అవుతుంది. ఇప్పుడు ఆ కల్పమే జరుగుతోంది. 
స్‌ దీపింపంగాలస్వరూపుండై నట్టి పద్మాక్షుం డనంతుండనాదిపురుషుం 

డఖీలవిశ్వాత్మకుండగు నీశునకుం బరమాణ్వాది యుగపరార్థాంత మగుచు 

జరుగు నీకాలంబు చర్చింప నొక్కనిమేషకాలంబయి మెలంగుచుండుం 

గాని యీశ్వరునకుం గర్తగాంజాల; ది క్కాలంబు విను మదిగాక దేహ 


తే. మందిరార్థాదికర్మాభిమానళశీలు, రైనవారికి నాశయంబగుటంజేసి 
యరయ హరి తద్గుణవ్యతికరుండు, గానంకాల మమ్మేటి కన్నండు గర్త గాదు. 862 


ప్రతి : దీపింపన్‌= ప్రకాశించే; కాలస్వరూపుండు +ఐనట్టి= కాలమే రూపంగా కల; పద్నాక్షుందు= పద్మములవంటి 
కన్నులు కలవాడైన హరి; అనంతుండు= అంతము లేనివాడు; న+ఆదిపురుషుండు= మొదలులేని పురుషుడు; అఖిల 
విశ్వాళ్మకుండు +అగున్‌= సమస్త విశ్వము తన ఆత్మగా గలవాడైన; ఈశునకున్‌= పరమాత్మకు; పరమాణు +ఆది= పరమాణువు 
మొదలుకొని; యుగపరార్ధ +అంతము +అగుచున్‌ = యుగముల పరార్థముల చివరివరకు; జరుగు= ప్రవర్తించే; 
ఈ కాలంబు= ఈ మొత్తం కాలమంతా; చర్చింపన్‌= విచారింపగా; ఒక్క నిమేష కాలంబు +అయి= ఒక్క నిమిషముగా; 


170 శ్రీమహాభాగవతము 


మెలంగుచుండున్‌= ఉండును; కాని= అయినా ఈ+కాలంబు= ఈ కాలం; ఈశ్వరునకున్‌= పరమాత్మకు; కర్త+కాం 
జాలదు= కర్త కాలేదు (భగవంతుని నడిపించేది కాదు); వినుము= ఆలకించు; అదిగాక= అంతే గాక; దేహ= శరీరము; 
మందిర= గృహము; అర్జాది= ధనము మొదలైన వాటినిగూర్చిన; కర్మ= పనులయందు; అభిమాన శీలురు+ఐనవారికిన్‌= 
అభిమానం కలిగి ఉండే స్వభావం కలవారికి; ఆశయంబు +అగుటన్‌ +చేసి= ఆధారమైయున్న కారణంగా; అరయన్‌= 
ఆలోచింపగా; హరి= నారాయణుడు; తద్‌+గుణవ్యతికరుండు +కానన్‌= ఆ గుణాలకు అతీతుడు కనుక; కాలము = 
కాలము; ఆ+మేటికిన్‌= ఆ ఘనుడగు నారాయణునకు; ఎన్నండున్‌= ఎప్పటికిని; కర్త కాదు= కర్త కానేరదు. 


తా :; నారాయణుడే కాలస్వరూపుడు. ఆయనకు ఆద్యంతాలు లేవు. లోకాలన్నిటికీ ఆయనే ఆత్మ. పరమాణువును దాటే 

కాలంనుండి యుగాల పరార్థాలు పూర్తయ్యేంతవరకూ పట్టె సమయం ఆ పరమాత్మకు ఒక్క నిమేషం. కాబట్టి భగవంతుడు 

కాలానికి కర్త అవుతాడు కాని కాలం ఆయనకు కర్త కాలేదు. అంతే కాదు. శరీరం, గృహం, సంపద ఇటువంటివాటియందు 

ఆసక్తి కలవారికి కాలం ఆశ్రయమై ఉంటుంది. భగవంతుడు అటువంటి కోరికలు లేనివాడు కనుక ఆయనే కర్తయై 

కాలాన్ని నడిపిస్తుంటాడు. 

వ. మజథజియు షోడశ వికారయుక్తంబై, పృథివ్యాది పంచభూత పరివృతంబయి, దశావరణంబులు గలిగి 
పంచాశత్మోటివిస్తీర్ణంబై బ్రహ్మాండకోశంబు దనరుచుండు. 368 


ప్రతి : మజియున్‌= అంతేకాక; షోడశవికారయుక్తంబు+ఐ= పదియారు రకాలైన రూపాలతో; పృథివీ+ఆది 
పంచభూతపరివృతంబు +అయి= భూమి మొదలగు పంచమహాభూతాలతో చుట్టబడినదై; దశ+ఆవరణంబులు +కలిగి = 
పది ఆచ్చాదనలు కలిగి; పంచాశత్‌+కోటి విస్తీర్ణంబు +ఐ= ఏబదికోట్ల యోజనాల వైశాల్యం కలిగినదై] తనరుచుండున్‌ = 
ఒప్పుచుండును. 

తా :; అంతే గాక ఈ బ్రహ్మాండమనే కోశం పదహారు రకాలైన రూపాలు కలిగి, నేల, నీరు, నిప్పు, గాలి, నింగి అనే 
పంచభూతాలతో కూడి, పది ఆవరణములు కలిగి ఏబదికోట్ల యోజనాల వైశాల్యం కలిగియుంటుంది. 


విశే :; షోడశ వికారాలు : జ్ఞానేంద్రియాలు ర్‌, కర్మేంద్రియాలు 5, ప్రాణాది వాయువులు 5, చిత్తం 1. 


చ. హరి పరమాణురూపమున నందు వసించి విరాజమానుందై 
సరి వెలుంగొందు, నిమ్ముల నసంఖ్యములైన మహాందకోశముల్‌ 
నెణిందనయందు డింద, నవనీరజనేత్రుండనంతుండాద్యుం డ 
క్షరుండు పరాపరుండఖిలకారణకారణుండప్రమేయుండదై. 364 


ప్రతి :; హరి= నారాయణుడు; పరమాణురూపమునన్‌= పరమాణు స్వరూపంతో; అందున్‌+వసించి= ఆ బ్రహ్మాండంలో 
నివసించి; విరాజమానుందడై= ప్రకాశమానుడై; ఇమ్ములన్‌= చక్కగా అసంఖ్యములు+ఐన = లెక్కలేనన్ని మహాండకోశముల్‌= 
బ్రవ్మాండాలు; నెటిన్‌= క్రమపద్ధతిలో; తనయందున్‌= తనలోనే; డిందన్‌= లీనమైయుండగా; నవనీరజనేత్రుందు= అప్పుడే 
వికసించిన కమలములవంటి కన్నులు గలవాడు; అనంతుండు= అంతము లేనివాడు; ఆద్యుండు= తానే మొదలైనవాడు; 
అక్షరుండు= నాశము లేనివాడు; పరాపరుండు = పరాత్పరుడు; అఖీలకారణకారణుండు= అన్ని కారణాలకూ తానే 
కారణమైనవాడు; అప్రమేయుండు+ఐ= పరిమితులకు లోబడనివాడై; సరి+వెలుంగొందున్‌= చక్కగా వెలుగులీనుతుంటాడు. 


తృతీయస్కంధము 1/71 


తా : శ్రీహరి పరమాణుస్వరూపంతో ఆ బ్రహ్మాండంలో విరాజిల్లుతుంటాడు. లెక్కలేనన్ని బ్రవ్మాండాలన్నీ ఆయన గర్భంలోనే 
లీనమై ఉంటాయి. నవకమలదళాక్షుడైన నారాయణునికి అంతం లేదు. అన్నిటికీ తానే మొదలు. నాశంలేనివాడు. 
కారణాలన్నింటికి కారణమైనవాడు. పరిమితులు లేనివాడు. 
క. నిరతిశయోజ్ఞ్వల తేజః, స్పురణం దనరారు పరమప్తురుషుని విష్ణుం 

బురుషోత్తము వర్ణింపను, సరసిజభవభవులకైన శక్యమె చెపుమా! 8365 
ప్రతి : నిరతిశయ = మిక్కిలి అతిశయించే; ఉజ్జ్వల= గొప్పదైన; తేజస్‌+స్ఫురణన్‌= తేజస్సుచేతనే తెలియబడుతూ, తేజస్సయొక్క 
స్ఫూర్తితో; తనరారు= ప్రవర్తించు; పరమ పురుషునిన్‌= పరమాత్మను; విష్ణున్‌= విష్ణుమూర్తిని; పురుషోత్తమున్‌= పురుషోత్తముని; 
వర్ణింపను= ఇట్టివాడు, అట్టివాడని వర్ణించుటకు; సరసిజభవ = పద్మసంభవుడైన బ్రహ్మకుగాన్ని భవులకైనన్‌= ఈశ్వరునికి 
గాని; శక్యము+ఎ+చెపుమా= సాధ్యమవుతుందంటావా చెప్పు. 
తా : విదురా! విశేషమైన తేజస్సుతో వెలుగులీనే నారాయణుడు పరమపురుషుడు. పురుషోత్తముడు. ఆ నారాయణుడు 
ఇట్టివాడు, అట్టివాడని వర్ణించడానికి బ్రహ్మకైనా, ఈశ్వరునికైనా సాధ్యమంటావా చెప్పు. (సాధ్యం కాదని అర్థం) 
క. అని మైత్రేయుండు విదురుం, గనుంగొని వెండియును బలికెం; గాలాహ్వ్యయుండై 

తనరిన హరి మహిమల నే, వినిపించితి సృష్టిమహిమ విను మెజింగింతున్‌. 866 
ప్రతి : అని= ఆ విధంగా పలికి; మైశ్రేయుండు= మైత్రేయమహర్షి విదురున్‌+కనున్‌+కొని= విదురుని చూచి; వెండియును+ 
పలికెన్‌= మరల చెప్పినాడు; కాల+ఆహ్వయుండై= కాలము నామముగా కలవాడై; తనరిన= ఒప్పిన; హరి మహిమలన్‌= 
నారాయణుని మహిమలను; ఏన్‌= నేను; వినిపించితిన్‌= (ఇంతవరకు) వినిపించాను; సృష్టిమహిమన్‌= సృష్టియొక్క 
మహిమను; వినుము= ఆలకించు; ఎటింగింతున్‌= తెలియజేస్తాను. 


తా : అలా పలికిన మైత్రేయుడు విదురుని చూచి మళ్లీ చెపుతున్నాడు. ఇంతవరకూ కాలస్వరూపుడైన నారాయణని 
మహిమలను తెలియజేశాను. ఇక సృష్టియొక్క మహిమలను తెలియజేస్తాను విను. 


వ. పరమేష్టి యీ సృమవ్టాది నహమ్మను దేహాభిమానబుద్ధి గల మోహంబును, నంగనాసంగమ స్రకృందనాది 
[గ్రామ్య భోగేచ్చలు గల మహామోహంబును, దత్తతిఘాతజాతంబైన క్రోధంబునందుం గలుగు తామిస్రంబును, 
దన్నాశంబునం “దహ మేవ మృతో౭_స్మి” యను నంధతామిస్రంబును, జిత్తవిభ్రమంబును నను నవిద్యా 
పంచక మిశ్రంబుగా సర్వభూతావలిం బుట్టించి యాత్మీయ చిత్తంబునం బాపసృష్టిం గల్పించుటకుం 
బశ్చాత్తాపంబు నొంది భగవద్యానామృత పూతమానసుందై యూర్ధ్వరేతస్కులును, బరమ పవిత్రులునునైన 
సనక సనందన సనత్ముమార సనత్సుజాతులను మునుల నతిసత్వగరిష్టుల ధీరజనోత్తముల నార్యుల 
హరిప్రపన్నులనుంగా దివ్యదృష్టిం గల్పించి వారలం జూచి మీ మీ యంశంబులం బ్రజలం బుట్టించి 
ప్రపంచంబు వృద్ధిం బొందింపుం దనిన; వారలు తద్వచనంబు లపహసించుచుం బద్మజుం గని మోక్షధర్ములును 
నారాయణపరాయణులునై ప్రపంచ నిర్మాణంబునకుం బ్రతికూల వాక్యంబులు పలికిన నుదయించిన (కోధంబు 


172 శ్రీమహాభాగవతము 


బుద్ధిచే నిగ్రహింపంబడినను నరవిందసంభవుని భ్రూమధ్యంబువలనం [గ్రోధస్వరూపంబున నీలలోహితుండు 
నిఖిలసురాగ్రజుందై యుదయించుచు నాక్రందనంబొనరించె నంత. 367 


ప్రతి : పరమేష్టి= బ్రహ్మ ఈ సృష్టి+ఆదిన్‌= ఈ సృష్టి మొదటిలో; అహమ్ము+అను= అహమను పేరుగల; దేహ+అభిమాన 
బుద్ద్ధి+కల= శరీరంపై ఎక్కువ (ప్రేమతోకూడిన బుద్ధి కలిగిన; మోహంబును= అజ్ఞానం; అంగనాసంగమ = ప్రీసాంగత్యము; 
స్రక్‌+చందన +ఆది= పూలదండలు, గంధము మొదలగు; (గ్రామ్య భోగ+ఇచ్చలు= అసభ్యమైన సుఖాలపై కోరికలు; కల 
మహామోహంబును= కలిగిన మహామోహమును; తద్‌+ప్రతిఘాత, జాతంబు+ఐన= ఆ కోరికలు తీరకపోవదడంవలన 
పుట్టిన; (కోధంబునందున్‌+కలుగు తామిస్రంబును= కోపంనుండి పుట్టే తామిస్రమనే నరకం; తద్‌+నాశంబునందున్‌ = 
అది నశించగా; అహమ్‌ +ఏవ మృతః+అస్మి= నేనే చనిపోయాను; అను అంధతామిస్రంబును= అనే భావంకల 
అంధతామి'స్రమనే నరకం; చిత్తవిభ్రమంబును= మనోవైకల్యం; అను+అవిద్యాపంచక మిశ్రంబుగాన్‌= అనే ఐదు అవివేకాల 
కలయికగా; సర్వభూత +ఆవలిన్‌ +పుట్టించి= ప్రాణులనందరినీ సృష్టించి; ఆత్మీయ చిత్తంబునన్‌= తన మనస్సులో; పాప 
సృష్టిన్‌+కల్పించుటకున్‌= పాపభూయిస్టమైన సృష్టిని ఏర్పరచినందుకు; పశ్చాత్తాపంబున్‌+ఒంది= బాధపడినవాడై 
భగవత్‌+ధ్యాన + అమృతపూతమానసుండు +ఐ= భగవానుని ధ్యానించుటచే పవిత్రమైన చిత్తము కలవాడై; ఊర్హ్వరేతస్క్ములును= 
వీర్యము అధఃపతనము చెందక పైకి పంపగలిగినవారును; పరమ పవిత్రులును+ఐన = మిక్కిలి పవిత్రమైన నడవడి 
కలవారు అయిన; సనక= సనకుడు; సనందన = సనందనుడు; సనత్మువూర= సనత్ముమారుడు; సనత్సుజాతులు+అను= 
సనత్సుజాతుడు అను; మునులన్‌= యోగులను; అతిసత్వగరిష్టులన్‌= మిక్షిలి సత్వగుణంచేత గొప్పవారైన వారిని; ధీరజన 
ఉత్తములన్‌= గంభీరులలో (శ్రేష్టులైనవారిని; ఆర్యులన్‌= పూజ్యులగును; హరిప్రపన్నులనున్‌ +కాన్‌= హరిభక్తి 
కలిగినవారగునట్లుగా; దివ్యదృష్టిన్‌+కల్పించి= (బ్రహ్మ తన) దివ్యదృష్టితో సృష్టించి; వారలన్‌+చూచి= ఆ నలుగురిని 
చూచి; మీ మీ అంశంబులన్‌= మీయొక్క అంశలతో; ప్రజలన్‌+పుట్టించి= మానవులను జన్మింపజేసి; ప్రపంచంబున్‌= 
జగత్తును; వృద్ధిన్‌ +పొందింపుండు +అనినన్‌ = పెంపు చేయండి అనగా; వారలు= ఆ సనకాదులు నలుగురు; 
తద్‌+వచనంబులు= ఆ పలుకులను; అపహసించుచున్‌= పరిహసిస్తూ పద్మజున్‌+కని= పద్మమునుండి పుట్టిన బ్రహ్మను 
చూచి; మోక్షధర్ములును= ముక్తియే ధర్మంగా కలవారును; నారాయణపరాయణులును+ఐ = శ్రీహరియే సమస్తముగా 
కలవారునై; ప్రపంచ నిర్మాణంబునకున్‌= మానవసృష్టికి; ప్రతికూలవాక్యంబులు +పలికినన్‌ = వ్యతిరేకముగా మాట్లాడగా; 
ఉదయించిన క్రోధంబు= పుట్టిన కోపము; బుద్ధిచేన్‌ +నిగ్రహింపన్‌+పడినను = తన బుద్దిచేత దిగయమిుంగినా; 
అరవిందసంభవుని = బ్రహ్మయొక్క భ్రూమధ్యంబువలనన్‌= కనుబొమల నడిమినుండి; క్రోధస్వరూపంబునన్‌= రూపుకట్టిన 
కోపంగా; నీలలోహితుందు= శివుడు; నిఖిల సుర+అ[గ్రజుందు +ఐ= దేవతలకందరికీ అన్నగా; ఉదయించుచున్‌= పుట్టుచు; 
ఆక్రందనంబు +ఒనరించెన్‌= రోదించాడు; అంతన్‌= అప్పుడు. 


తా; బ్రహ్మ సృష్టికార్యానికి పూనుకొన్నాడు. వెంటనే నేను సృష్టిస్తున్నాను అనే అహంకారరూపంలో దేహాభిమానం కల 
మోహం పుట్టింది. అలాగే ప్రీ సంగమం, మాలలు ధరించడం, చందనాదులు పూసుకోవడం మొదలైన గగ్రామ్యభోగాలపై 
కోరికలు కల మహామోహం పుట్టింది. వీటితో మనోవ్యాకులత ఏర్పడింది. ఈ విధంగా అవిద్యాపంచకంతోకూడిన జీవులు 
ఏర్పడ్డారు. అటువంటివారిని పుట్టించి పాపం చేశాననే పశ్చాత్తాపం కలిగింది బ్రహ్మకు. వెంటనే భగవంతుని ధ్యానించాడు. 
ఆ ధ్యానమనే అమృతంతో పవిత్రం చేయబడ్డ మనసుకలవాడై మరికొందరిని సృష్టించాడు. వారే ఊర్హరేతస్ములు, పరమపవిషత్రులు 
అయిన సనక, సనందన, సనత్ముమార, సనత్సుజాతులు. వారు మహాసత్త్వగుణ సంపన్నులు, ధీరజన శ్రేష్టులు, మాన్యులు. 
వారికి దివ్యదృష్టిని కూడా కల్పించాడు. మీ మీ అంశలతో ప్రజలను పుట్టించి ప్రపంచాన్ని వృద్ధి చేయండని అన్నాడు. 


తృతీయస్కంధము 1/73 


బ్రహ్మ పలుకులాలించిన సనకసనందనాది మునులు పరిహసించారు. మోక్షమే కోరుకొంటూ, నారాయణ 
పరాయణులైన వారు సృష్టికి ప్రతికూలంగా మాట్లాడారు. తన మాటను కాదన్నందుకు బ్రహ్మకు కోధం ఏర్పడింది. ఎంతో 
బలంగా తన కోపాన్ని నిగ్రహించుకొన్నాడు. అయినా ఆ సమయంలో ఆయన కనుబొమల నడుమనుండి 'కోధస్వరూపుడై 
సర్వదేవతలకు అన్నగారిగా నీలలోహితుడు జన్మించాడు. పుడుతూనే పెద్దగా ఆక్రందనం చేశాడు. 


విశే : నీలలోహితుదడనగా శివుడు. (బ్రహ్మ లలాటంనుండి రాలిన చెమటవిందువు అగ్నిలో పడి ముందు నీలంగా మారి 
తరువాత ఎర్రబడింది. అందుండి పుట్టినవాడు కనుక నీలలోహితుడు. 


అవిద్యాపంచకం ; మోహం, మహామోహం, తామిస్రం, అంధతామి'స్రం, చిత్తవిభ్రమం. ఇవియీ వచనంలో వివరణకు 
వచ్చాయి. 
మ. జననంబందిన నీలలోహితుండు గంజాతాసనుంజూచి యి 

ట్లను “నో దేవ! మదాఖ్య లెట్టివి? మదీయావాసముల్‌ వీంకళనా 

కనయంబు న్నెణింగింపవే” యనుడు నయ్యంభోజగర్భుండు లా 

లనముందోంపంగుమార! నీ జననవేళన్‌ రోదనంబిచ్చుటన్‌. 868 


ప్రతి : జననంబు+అందిన = జన్మించిన; నీలలోహితుండు= ఆ నీలలోహితుడు; కంజాత+ఆసనున్‌+చూచి= పద్నాసనంపై 
ఉన్న బ్రహ్మను చూచి; ఇట్లు+అనున్‌= ఇలా పలుకుతున్నాడు; ఓ దేవ!= ఓ పూజ్యుడా!; మత్‌+ఆఖ్యలు +ఎట్టివి= నాయొక్క 
పేఠ్లేమిటి?; మదీయ+ఆవాసముల్‌= నాయొక్క నివాసస్థానాలు; వీంకన్‌= ఉత్సాహంతో; నాకున్‌= నాకు; అనయంబున్‌= 
అవశ్యముగా; ఎటింగింపవే= తెలియజేయుము; అనుడున్‌= అని కోరగా; ఆ+అంభోజగర్భుండు= నీటినుండి పుట్టిన 
పద్మమును పుట్టుక న్ధానముగా కలవాడు - బ్రహ్మ; లాలనమున్‌ +తోంపన్‌= వాత్సల్యం ఉట్టిపడునట్లుగాా కుమార! = 
నాయనా!; నీ జనన వేళన్‌= నీవు జన్నిస్తూనే; రోదనంబు +ఇచ్చుటన్‌= ఆక్రందనం చేయుటచే... 


తా : అప్పుడే పుట్టిన నీలలోహితుడు బ్రహ్మను చూచి, నా పేర్లీమిటి? నా నివాసస్థలాలేమిటి? దేవా! వెంటనే అవి నాకు 
తెలియచేయుము అని కోరాడు. అపుడు బ్రహ్మ వాత్సల్యంతో నాయనా! నీవు పుడుతూనే ఏడ్చావు. 


తే. రుద్రనామంబు నీకు నిరూఢ మయ్యెం, జంద్రసూర్యానలానిలసలిలగగన 
పృథివిప్రాణతపోహృదింద్రియము లనంగం, గలుగు నేకాదశస్థానములు వసింప. 369 


ప్రతి : నీకున్‌= నీకు; రుద్రనామంబు= రుద్రుడనే పేరు; నిరూఢము +అయ్యెన్‌ = ప్రసిద్ధమయింది; చంద్ర సూర్య= 
చంద్రుడు, సూర్యుడు; అనల+అనిల= అగ్ని వాయువు; సలిల గగన= జలము, ఆకాశము; పృథివి ప్రాణ= భూమి, 
ప్రాణములు; తపస్‌ +హృద్‌ +ఇంద్రియములు +అనంగన్‌= తపస్సు, హృదయం, ఇంద్రియాలు అనగా వసింపన్‌= నీవు 
నివసించుటకు; ఏకాదశ న్థానములు = పదునొకండు ప్రదేశాలు; కలుగున్‌= ఏర్పడును (ఆ ప్రదేశాలలో నివసించుము,). 
తా : రోదనం చేస్తూ పుట్టావు కనుక నీకు రుద్రుడనే పేరు వస్తుంది. ఇక నీవు నివాసముండేందుకు పదునొకండు స్థానాలను 
కల్పిస్తున్నాను. అవి చంద్రుడు, సూర్యుడు, అగ్ని వాయువు, జలం, ఆకాశం, భూమి, ప్రాణాలు, తపస్సు, హృదయం, 
ఇంద్రియాలు. 


174 శ్రీమహాభాగవతము 


వ. అని వెందియు మన్యు మను మహాకాల మహచ్చివ బుతధ్వజోరురేతో భవ కాల వామదేవ ధృతవ్రతులను 
నేకాదశనామంబులు గలిగి ధీవృత్యశనోమానియు త్సర్పి రిలాంబి కేలావతీ సుధా దీక్షా నామ పత్నీసమేతుండవై 
పూర్వ నియుక్తంబు లయిన నామంబులం దత్తన్నివాసంబుల వసియించి ప్రజలం గల్పింపుమని నిర్దెశించిన 
భగవంతుండగు నీలలోహితుండు విశ్వగురుందైన పితామహునిచే నియుక్తుందై సత్వాకృతి స్వభావంబుల 
నాత్మసములైన ప్రజలంగల్పించె. త్‌70 


ప్రతి : అని; వెండియున్‌= (బ్రహ్మ శివుని నివాసన్థానాలు పదునాకండును చెప్పి) ఇంకా మన్యు= మన్యువు; మను= 
మనువు మహాకాల= మహాకాలుడు; మహత్‌= మహత్తు; శివ= శివుడు; బుతధ్వజ= బుతధ్వజుడు; ఉరురేతసా ఉరురేతసుడు; 
భవ= భవుడు; కాల= కాలుడు; వామదేవ= వామదేవుడు; ధృతవ్రతులు +అను= ధృతవ్రతుడు అను; ఏకాదశనామంబులు+ 
కలిగి= పదునొకండు పేర్లు కలిగి; ధీ= ధీ; వృత్తి= వృత్తి, అశనా= అశన; ఉమా= ఉమ; నియుత్‌= నియుత్తు సర్పిస్‌= 
సర్పిస్సు; ఇలా= ఇల; అంబికా= అంబిక; ఇలావతీ= ఇలావతి; సుధా= సుధ; దీక్షా= దీక్ష నామ పత్నీసమేతుండవు+ఐ= 
అనే పేర్లుగల భార్యలతో కూడినవాడనై; పూర్వనియుక్తంబులు +అయిన= ముందు నిర్దెశించిన పేర్లతో; తద్‌+తద్‌+ 
నివాసంబులన్‌= ఆ యా ప్రదేశాలలో; వసియించి= నివసిస్తూ ప్రజలన్‌+కల్పింపుము +అని= మానవులను సృజించుమని; 
నిర్దేశించినన్‌= బ్రహ్మ ఆజ్ఞాపించగా; భగవంతుండు +అగు = భగవానుడైన; నీలలోహితుందు= శివుడు; విశ్వగురుందు+ఐన= 
జగత్‌శాసకుదైన; పితామహునిచేన్‌= బ్రహ్మచే; నియుక్తుండు+ఐ= నియమింపబడినవాడై; సత్వ+ఆకృతి స్వభావంబులన్‌= 
సాత్వికమైన ఆకారము, ప్రవర్తనలతో; ఆత్మసములు +ఐన= తనతో సమానులైన; ప్రజలన్‌= మానవులను; కల్పించెన్‌= 
జన్మింపజేసెను. 
తా :; ఇంకా మన్యువు, మనువు, మహాకాలుడు, మహత్తు, శివుడు, బుతధ్వజుడు, ఉరురేతసుడు, భవుడు, కాలుడు, 
వామదేవుడు, ధృతవ్రతుడు, అని నీకు పదునొకండు పేర్లు ఉంటాయి. ధీ, వృత్తి, అశన, ఉమ, నియుత్‌, సర్పిస్సు, ఇల, 
అంబిక, ఇలావతి, సుధ, దీక్ష అనే పదకొండుమంది భార్యలుగా ఉంటారు. ఆయా పేర్లతో ఆయా భార్యలతో నివసిస్తూ, 
ప్రజలను సృష్టించుమని ఆజ్ఞాపించగా, భగవంతుడైన నీలలోహితుడు విశ్వగురుడైన బ్రహ్మచేత నియమింపబడినవాదై 
సాత్వికమైన రూపం, స్వభావాలలో తనతో సమానులైన ప్రజలను పుట్టించాడు. 
ఉ. రుద్రునిచేత నీ గతి నిరూఢమతిన్‌ సృజియింపంబడ్డ యా 

రుద్రగణంబు లోలి నవరుద్ధత విశ్వము (మింగె; నమ్మహో 

పద్రవశాంతికై యజుండు భర్గులంజూచి కుమారులార! మీ 

రౌద్రవిలోకనానలభరంబునం[గ్రాంగె సమస్తలోకముల్‌. త్ర] 
ప్రతి : రుద్రునిచేతన్‌= నీలలోహితునిచేత; ఈ గతిన్‌= ఈ విధంగా; నిరూఢమతిన్‌= లోకట్రసిద్ధంగా; సృజియింపన్‌+పద్డ= 
సృష్టింపబడిన; ఆ రుద్రగణంబులు= ఆ రుద్రగణాలు; ఓలిన్‌= క్రమంగా; అవరుద్ధతన్‌= అద్దులేని విధంగా; విశ్వమున్‌+ 
మింగెన్‌= ప్రపంచాన్ని కబళించివేశాయి; ఆ+మహా+ఉపద్రవ శాంతికి+ఐ= ఆ భయంకర ప్రమాదాన్ని నిలువరించేందుకు; 
అజుండు= బ్రహ్మ భర్ణులన్‌+చూచి= రుద్రగణాలను చూచి; కుమారులార!= నాయనలారా; మీ రౌద్ర= మీ భయంకరమైన; 
విలోకన= దృష్టియనెడ్సి అనల భరంబునన్‌= అగ్ని వేడిమివలన; సమస్తలోకముల్‌= లోకాలన్నీ; క్రాంగెన్‌= తపించిపోయాయి. 


తృతీయస్కంధము 1/75 


తా ; అలా నీలలోహితుడు లోకటప్రసిద్ధంగా పుట్టించిన రుద్రగణాలు అడ్డూ అదుపూ లేకుండా వేడివేడి చూపుల నిప్పులతో 
లోకాలను మాద్చేస్తుంటే, ఆ భయంకరమైన ప్రమాదాన్ని గమనించి బ్రహ్మ వారిని పిలిచి, “నాయనలారా! మీ తీవ్రమైన 
చూపుల నిప్పుల వేడికి లోకాలన్నీ మాడిపోతున్నాయి” అన్నాడు. 
క. మీ సృష్టి చాలు; నింకన్‌, ధీసత్తములార! వినుండు ధృతి మీరు తపో 

వ్యాసంగచిత్తులై చనుం, డా సన్మంగళము లగు దృఢంబుగ మీకున్‌. 872 
ప్రతి : ధీసత్తములార! = ధీమంతులారా!; వినుండు= వినండి; మీ సృష్టి చాలున్‌= మీరు చేసిన ప్రజాసృష్టి చాలు; ఇంకన్‌= 
ఇటుపైన; ధదృతిన్‌= ధీరతతో; మీరు= మీరందరు; తపస్‌+వ్యాసంగచిత్తులు+ఐ= తపస్సునందే లగ్నమైన మనస్సు కలవారై; 
చనుండా!= ప్రవర్తించండి; మీకున్‌= మీ అందరికీ; దృఢంబుగన్‌= నిశ్చయంగా; సత్‌+మంగళములు +అగున్‌= చక్కని 
శుభాలు కలుగుతాయి. 


తా : బుద్ధిమంతులైన రుద్రగణములారా! వినండి. ఇంతవరకు మీరు చేసిన ప్రజాసృష్టి చాలు. ఇంక ధీరతతో మీ 
మనస్సును తపస్సుపై లగ్నం చేయండి. మీ అందరికీ నిశ్చయంగా చక్కని శుభాలు కలుగుతాయి. 


మ. భగవంతుం బురుషోత్తమున్‌ హరింగృపాపాథోధి లక్ష్మీశ్వరున్‌ 

సుగుణభ్రాజితు నచ్యుతుం బరుం బరంజ్యోతిం బ్రభున్‌ సర్వ భూ 

త గుహావాసు నధోక్షజున్‌ శితజనత్రాణైకపారీణు నా 

జగదాత్ముం గనుచుందు రార్యులు దపశ్శక్తిన్‌ స్ఫుటజ్ఞానులై. త్ర్‌/8 
ప్రతి : ఆర్యులు= సజ్జనులు; తపస్‌ +శక్తిన్‌= తపస్సువలన లభించిన శక్తితో; స్ఫుటజ్ఞానులై= స్పష్టమైన జ్ఞానం కలవారై; 
భగవంతున్‌= షద్డుణిశ్వర్యసంపన్నుని; పురుష+ఉత్తమున్‌= పరమపురుషున్సి కృపా+పాథస్‌+ధిన్‌= దయాసముద్రుని; 
లక్ష్మీశ్వరున్‌= లక్ష్మీవల్లభుని; సుగుణభ్రాజితున్‌= సద్దుణాలతో ప్రకాశించేవానిని; అచ్యుతున్‌= చ్యుతి లేనివానిని; పరున్‌= 
పరాత్చరుని; పరంజ్యోతిన్‌= ఒకే ఒక్క వెలుగైనవానిని; ప్రభున్‌= జగన్నాథుని; సర్వభూతగుహా+ఆవాసున్‌= సర్వాంతర్యామిని; 
అధోక్షజున్‌= ఇంద్రియనిగ్రహం కలవానిని; శ్రితజన త్రాణ+ఏక పారీణున్‌= ఆశ్రయించినవారిని రక్షించడమే ఆసక్తిగా 
కలవానిని; ఆ జగత్‌ +ఆత్మున్‌= విశ్వానికి ఆత్మ అయినవానిని ఆ; హరిన్‌= శ్రీమన్నారాయణుని; కనుచుందురు= దర్శిస్తూ 
ఉంటారు. 
తా : సత్పురుషులు తపస్సుచేసి జ్ఞానం పొంది, ఆ జ్ఞానంతో భగవంతుడు, పురుషోత్తముడు, దయాసముద్రుడు, లక్ష్మీవల్లభుడు, 
మంచిగుణాలతో 'ప్రకాశించేవాడు, చ్యుతి లేనివాడు, పరాత్పరుడు, పరంజ్యోతిస్స్వరూపుడు, జగన్నాథుడు, సర్వాంతర్యామి, 
ఇంద్రియని[గ్రహం కలవాడు, ఆశయించినవారిని రక్షించేవాడు, విశ్వాత్ముడు అయిన శ్రీమన్నారాయణుని దర్శిస్తారు. 
వ. అనిన విని. తడ 
తా : అని చెప్పగా విని 
ఊఉ.  కైకొని యిట్లు పంకరుహగర్భనియంత్రితులైన రుద్రు లు 

ద్రేకము దక్కి కానలకు ధీయుతులై తపమాచరింప న 


176 శ్రీమహాభాగవతము 


స్తోకచరిత్రు లేంగిరి;ి చతుర్ముఖుండంతంబ్రపంచకల్పనా 

లోకనుండదై సృజించె జనలోకశరణ్యుల ధీవరేణ్యులన్‌. త్‌/5 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; పంకరుహగర్భ నియంత్రితులు +ఐన = బ్రహ్మచే అదుపు చేయబడిన; రుద్రులు= రుద్రగణాలు; 
కైకొని= వానిమాటను అంగీకరించి; ఉద్రేకము+తక్కిా= రౌద్రాన్ని విడిచి ధీయుతులు+ఐ= బుద్ధిమంతులై; తపము+ 
ఆచరింపన్‌= తపస్సు చేసేందుకు; అస్తోక చరిత్రులు= అతిశయించిన చరిత్ర కలవారై; కానలకున్‌+ఏంగిరి= అడవులకు 
వెళ్లారు; అంతన్‌= అటు పిమ్మట; చతుర్ముఖుందు = బ్రహ్మ ప్రపంచ కల్చనా+ఆలోకనుందై= జగన్నిర్మాణమునందు దృష్టి 
కలవాడై; ధీవరేణ్యులన్‌= బుద్ధిమంతులును; జనలోక శరణ్యులన్‌= జనలోకంలో నివసించేవారికి ఆశయులును అగువారిని; 
సృజించెన్‌= సృష్టించెను. 
తా : ఆ రుద్రగణాలు బ్రహ్మదేవుని ఆదేశాన్ని శిరసావహించి, రౌద్రాన్ని విడిచిపెట్టి, ధీరులై, అతిశయించిన చరిత్ర 
కలవారై తపస్సు చేసేందుకు అడవులకు వెళ్లారు. అప్పుడు బ్రహ్మ ప్రపంచ నిర్మాణముపై దృష్టి పెట్టి, బుద్ధిమంతులను, 
జనలోకంలో నివసించేవారికి ఆశయులు కాగలవారిని సృష్టించాడు. 
తే. వినుము! భగవద్చలాన్విత వినుతగుణులు, భువనసంతాన హేతువిస్పురణకరులు 

పద్మసంభవతుల్యప్రభావయుతులు, పదురు గొడుకులు పుట్టిరి భవ్యయశులు. 876 
ప్రతి : వినుము= విదురా! విను) భగవత్‌+బల +అన్విత = దైవబలంతో కూడిన; వినుతగుణులు = కొనియాడదగిన 
గుణములు కలవారును; భువనసంతాన = లోకసంతానమునకు; హేతువిస్ఫురణకరులు = కారణమైనవారు; పద్మసంభవ 
తుల్య= బ్రహ్మతో సమానమైన; ప్రభావయుతులు= శక్తి కలవారు; భవ్యయశులు= గొప్ప కీర్తి కలవారు ఐన; పదురు 
కొడుకులు= పదిమంది కుమారులు; పుట్టిరి= జన్మించిరి. 


తా : విదురా! విను. భగవదృలంతో కూడిన సద్దుణులు, లోకంలో సంతానం కలిగేందుకు హేతువులైనవారు, బ్రహ్మతో 
సమానమైన శక్తియుక్తులు కలవారు, గొప్ప యశోవంతులునైన పదిమంది కుమారులు పుట్టారు. 


సీ అరవిందసంభవు నంగుష్టమున దక్షుండూరువువలనను నారదుండు 
నాభింబులహుండు గర్హములంబులసుండు త్వక్కున భృగువు హస్తమునం గ్రతువు 
నాస్యంబువలన నయ్యంగిరసుండు ప్రాణమున వసిష్ట్ణుండు మనమున మరీచి 
గన్నుల నత్రియుంగాంబుత్రదశకంబు గలిగిరి; వెందియు నలినగర్భు 


తే. దక్షిణస్తనమువలన ధర్మమొదవె, వెన్నువలనను నుదయించె విశ్వభయద 
మైన మృత్యు వధర్శంబు నంద కలిగె, నాత్మంగాముండు జననము నందె; మజియు. 377 


ప్రతి : అరవిందసంభవు +అంగుష్టమునన్‌= బ్రహ్మయొక్క బొటనవైేలినుండి; దక్షుండు= దక్షుడు; ఊరువువలనను నారదండు= 
తొడనుండి నారదుడు; నాఖిన్‌+పులహుండు= బొద్దునుంది పులహుడు; కర్ణములన్‌= చెవులనుండి; పులసుండు= పులసుడు; 
త్వక్కునన్‌ భృగువు= చర్మంనుంది భృగువు; హస్తమునన్‌+క్రతువున్‌= చేతినుండి క్రతువును; ఆస్యంబువలనన్‌= మోమునుండి; 
ఆ+అంగిరసుండు= ప్రసిద్ధుడైన అంగిరసుడు; ప్రాణమునన్‌ వసిష్టుండు= ప్రాణమునుండి వసిష్టుడు మనమునన్‌ మరీచి= 


తృతీయస్కంధము 17/7 


మనస్సునుండి మరీచి; కన్నులన్‌ అత్రియున్‌+కాన్‌= కన్నులనుండి అత్రియు కాగా; పుత్రదశకంబు+కలిగిరి= పదిమంది 
కుమారులు ఉదయించారు; వెందియు= మరియు; నలిన గర్భు= బ్రహ్మయొక్క దక్షిణస్తనమువలనన్‌= కుడి స్తనమునుండి; 
ధర్మము+ఒదవెన్‌= ధర్మం జనించింది; వెన్నువలననున్‌= వెన్నునుండి; విశ్వభయదమైన మృత్యువు= జగద్భయంకరమైన 
మృత్యువు; ఉదయించెన్‌= పుట్టెను; అంద అధర్శ్మంబు+కలిగెన్‌= అక్కడనుండియే అధర్శ్మమూ పుట్టింది; ఆత్మన్‌+కాముండు= 
ఆత్మనుండి మన్మథుడు; జననమున్‌+అందెన్‌= పుట్టాడు; మజియున్‌= అంతే కాక. 


తా; బ్రహ్మ బొటనవై్రేలినుండి దక్షుడు, తొడనుండి నారదుడు, బొద్దునుంది పులహుడు, చెవులనుండి పులస్తుడు, చర్మంనుండి 
భృగువు, చేతినుండి క్రతువు, ముఖంనుండి అంగిరసుడు, ప్రాణంనుండి వసిష్టుడు, మనస్సునుండి మరీచి, కన్నులనుండి 
అత్రి ఇలా పదిమంది కుమారులు ఉదయించారు. ఇంకా కుడిస్తనంనుండి ధర్మం, వెన్నునుండి లోకభయంకరమైన 
మృత్యువూ, అధర్మమూ జన్మించాయి. ఆత్మనుండి మన్మథుడు పుట్టాడు. అంతే కాక. 


స్ప భ్రూయుగళంబునంగ్రోధంబు, నధరంబునందు లోభంబు, నాస్యమున వాణి 
యును, మేధ్రమందుంబయోధు, లపానంబునందు నఘాశ్రయుండైన నిర్భతి, 
లాలితచ్చాయవలన దేవహూతి విభుండు గర్దముండును, బుట్టి రంత 
నబ్దజుందాత్మ దేహమున జనించిన భారతింజూచి విభ్రాంతింబొరసి 


తే. పంచశరబాణనిర్భిన్నభావుండగుచుం, గూంతు రని పాపమునకు సంకోచపడక 
కవయంగోరిన జనకునింగని మరీచి, మొదలుగాంగల య మ్మునిముఖ్యు లెటింగి. త్‌/8 


ప్రతి : భూయుగళంబునన్‌= బ్రహ్మ కనుబొమలనుండి; (కోధంబున్‌= క్రోధము; అధరంబునందున్‌ లోభంబున్‌= క్రింది 
పెదవినుండి లోభము; ఆస్యమునన్‌= మోమునుండి వాణియును= సరస్వతి; మేధ్రమందున్‌= పురుషాంగమునుండి; 
పయోధులు= సముద్రాలు అపానంబునందున్‌= అపానమునుండి; అఘ+ఆశ్రయుందైన నిర్భతి= పాపాలకు ఆశ్రయుదైన 
నిర్భతిి లాలితఛాయవలనన్‌= సుకుమారమైన నీడనుండి; దేవహూతి= దేవహూతి; విభుండు +కర్దముండును= ఆమె 
భర్తయైన కర్టముడును; పుట్టిరి= జన్మించారు, అంతన్‌= అటు తరువాత; అబ్ద్బజుండు= పద్మమునుండి పుట్టిన బ్రహ్మ 
ఆత్మదేహమునన్‌+ జనించిన= తన దేహమునుండి పుట్టిన; భారతిన్‌+చూచి= సరస్వతిని చూచి; విభ్రాంతిన్‌+పొరసి= 
మోహము పొంది; పంచశర, బాణ నిర్భిన్న భావుండు +అగుచున్‌= మన్మథునిచే చీల్చబడిన భావం కలవాడై; కూం 
తురు+అని= కుమార్తె అని; పాపమునకున్‌= పాపానికి; సంకోచపడక= సందేహించకుండా; కవయన్‌+కోరిన= జతగాడేందుకు 
సిద్ధమైన; జనకునిన్‌+కని= తండ్రిని చూచి; మరీచి మొదలుగాన్‌+కల= మరీచి మొదలైన; ఆ+మునిముఖ్యులు +ఎటిం 
గి= మునిశ్రేష్టులు గమనించి; (ఇట్లు+అనిరి= ఈ విధంగా పలికారు.) 


తా; బ్రహృ్నదేవుని కనుబొమలనుండి క్రోధం పుట్టింది. (క్రింది పెదవినుండి లోభం పుట్టింది. ముఖంనుండి సరస్వతి 
ఆవిర్భవించింది. పురుషాంగంనుండి సముద్రాలు పుట్టాయి. అపానంనుండి పాపాశ్రయుదైన నిర్భతి, నీదనుండి దేవహూతి, 
ఆమె భర్తయైన కర్దముడు ప్రభవించారు. తరువాత బ్రహ్మ తన దేహంనుండి పుట్టిన సరస్వతిపై మరులుగొన్నాడు. 
మన్మథభావాలకు లోనై ఆమెను జతగూడాలనుకొన్నాడు. ఆ పరిస్థితిని గమనించిన మరీచి మొదలైన మునిముఖ్యులు 
తమ తండ్రియైన బ్రహ్మను చూచి, ఇలా అన్నారు. 


178 శ్రీమహాభాగవతము 


వ. ఇట్లనిరి. త్‌/9 
ప్రతి : ఇట్లు+అనిరి= ఇట్లు పలికిరి. 


ఉ. చాలుం! బురే! సరోజభవ! సత్పథవృత్తిం దొజంగి కూంతుని 

ట్లాలరివై రమింప హృదయంబునం గోరుట ధర్మరీతియే? 

బేలరి వైతి, నీ తగవుం, బెద్దతనంబును, నేలపాలుగా 

శీలము వోవం దట్టి యిటు 'సేసినవారలు మున్ను గల్లిరే? 880 
ప్రతి: చాలున్‌+పురే! సరోజభవ!= ఓయీ! బ్రహ్మదేవా! చాలు చాలు; సత్పథవృత్తిన్‌+*తొజంగి= సన్మార్గాన్ని విడిచిపెట్టి; 
ఇట్లు+ఆలరివి+ఐ= ఇలా దుళ్ళీలుడవై; కూంతున్‌+రమింపన్‌= కుమార్తెతో జతగూడేందుకు; హృదయంబునన్‌+కోరుట= 
మనసులో కోరుకోవడం; ధర్శరీతియే? = ధర్మపద్ధతియేనా?; బేలరివి+ఐతి= తెలివిమాలినవాడవయ్యావు; నీ తగవున్‌= నీ 
న్యాయమును; పెద్దతనంబును= పెద్దరికము; నేలపాలుగాన్‌= నేలపాలగునట్లుగా; శీలము+పోవన్‌+తట్టి= శీలము 
పోవునట్లుగా; ఇటు+చేసినవారలు= ఇలా ప్రవర్తించినవారు; మున్ను+కల్లిరే? = పూర్వమెవరైనా ఉన్నారా? 
తా : చాలు చాలు బ్రహ్మదేవా! మంచిమార్తాన్ని విడిచిపెట్టి, దుళ్ళీలుడవై కుమార్తెతోనే జత గూడేందుకు ప్రయత్నించడం 
ధర్మపద్ధతియేనా? మూఢుడవైపోయావు. నీ న్యాయం, పెద్దరికం నేలపాలై శీలం పోయేలా ప్రవర్తిస్తున్నావు. ఇంతకుముందు 
ఎవరైనా ఇంతటి పాపానికి ఒడిగట్టినవారున్నారా? 


ఉ. నీవు మహానుభావుండ వనింద్యచరిత్రుంద; విట్టిచోట ళర్రా 

జీవభవుండు దా విధినిషేధము లాత్మ నెబుంగండయ్యె; నీ 

భావభవప్రసూనశరబాధితుందై తన కూంతుంబొందెం బో 

వావి దలంప లే” కనుచు వారక లోకులు ప్రువ్వందిట్టరే! 381 
ప్రతి : నీవు మహానుభావుందవు= ఓ బ్రహ్మదేవా! నీవు మహనీయుడవు; న+నింద్యచరిత్రుడవు= ఎవరూ వేలుపెట్టి 
చూపించలేని చరిత్ర కలవాడవు; ఇట్టిచోటన్‌= ఇటువంటి విషయాలలో; లోకులు= ప్రజలు; రాజీవభవుండు= 
బ్రహ్మదేవుడంతటివాదే; తాన్‌= తాను; విధినిషేధములు= చేయదగిన, చేయరాని పనులు; ఆత్మన్‌+ఎజుంగండు +అయ్యెన్‌= 
తాను తెలియలేకపోయాడు; ఈ, భావభవ= ఈ మన్మథుని; ప్రసూనశర= పూవుటమ్ములచే; బాధితుండు+ఐ= బాధింహుడ్డవాడై 
వావిన్‌+తలంపలేక= వావివరుసలను గణింపకుండగా; తన కూంతున్‌+పొందెన్‌+పో= తన కుమార్తెనే పొందాడే; అనుచున్‌= 
అంటూ; ప్రవ్వన్‌+తిట్టరే= చెడదిట్టరా! 
తా: బ్రహ్మదేవా! నీవు మహానుభావుడవు, ఎవరూ వేలెత్తి చూపలేని గొప్ప చరిత్ర కలవాడవు. కాని ఇటువంటి విషయాలలో 
బ్రహ్మదేవుడంతటివాడే కృత్యాకృత్యాలు తెలియక మన్మథబాధకు తట్టుకోలేక వావివరుసలుకూడా గణించకుండా తన 
కుమార్తెతోనే జతకట్టాడని లోకులు చెడదిట్టరా! 


క. పాపము దలంపక, నిమిషము, లోపలంజెడు సౌఖ్యమునకు లోనైతివె? యిం 
తే పో ధారుణిం “గామా, న్దో౭-పి న పశ్యతి యనంగందొల్లియు వినమే. 38 


తృతీయస్కంధము 1/79 


ప్రతి :; పాపము+తలంపక= పాపమని ఆలోచించకుండా; నిమిషములోపలన్‌= ఒక క్షణంలో; చెడు సౌఖ్యమునకున్‌= 
పాడయ్యే సుఖానికి; లోన్‌+ఐతివి+ఎ= వశమైపోయావే; ఇంతేపో= ఇది ఇంతే గదా; ధారుణిన్‌= అవనిలో; కామాన్దోల_ 
పి న పశ్యతి= కామాంధుడు కళ్లుండీ చూడలేడు; అనంగన్‌= అన్నమాటను; తొల్లియున్‌= పూర్వమే; వినమే= వినలేదా! 
తా; పాపకార్యమని ఆలోచించకుండా క్షణికసాఖ్యానికి లొంగిపోయావు. అవును. కామాంధుడు కళ్లున్నా చూడలేడనే 
ఆర్యోక్తి ఉందనే ఉన్నది కదా! 


మ. అని యిబృంగి మునీంద్రు లాడిన కఠలోరాలాపముల్‌ వీనుల 

న్విని లజ్ఞావనతాననుండగుచు నా నీరేజగర్భుండు స 

య్యన దేహంబు విసర్జనీయముగం జేయన్‌ దిక్కు లేతెంచి త 

త్తనువుంగైకొనంబుట్టె దిక్కలితమై తామిస్రనీహారముల్‌. 888 
ప్రతి : అని+ఈ+భంగిన్‌= అని ఈ విధంగా; ముని+ఇంద్రులు+ఆడిన= మునీశ్వరులు పలికిన; కఠలోర+ఆలాపముల్‌= 
కఠినములైన మాటలు; వీనులన్‌+విని= చెవులారా విని; లజ్ఞా+అవనత +ఆననుందడు +అగుచున్‌ = సిగ్గుచేత తల 
దించుకొన్నవాడై; ఆ+నీరేజగర్భుండు = ఆ పద్మసంభవుడైన బ్రహ్మ చయ్యనన్‌= వెంటనే; దేహంబు= శరీరము; 
విసర్జ్దనీయముగన్‌ +చేయన్‌= విడిచిపెట్టగా; దిక్కులు +ఏతెంచి= దిక్కులు వచ్చి; తద్‌+తనువున్‌+కైకొనన్‌= ఆ శరీరాన్ని 
తీసికోగా; దిక్‌+కలితమై = దిక్కులతోకూడి; తామిస్రనీహారముల్‌= చీకటి, మంచు; పుట్టెన్‌= ఉద్భవించాయి. 
తా : అలా మునీంద్రులు పలికిన నిష్టురాలు చెవులలో పడేసరికి (బ్రహ్మ సిగ్గుతో తలదించుకొన్నాడు. ఇంక బ్రతుకందుకని 
వెంటనే శరీరాన్ని విడిచిపెట్టేశాడు. అపుడా శరీరాన్ని దిక్కులు స్వీకరించాయి. అప్పుడు ఆ దిక్కులనుండి చీకటి, మంచు 
వ. అంత. 384 
తా ; అటు పిమ్మట. 
చ. ఉడుగక పంకజాతభవుండొందొక దేహముందాల్చి థైర్యమున్‌ 

విడువక సృష్టిపూర్వసమవేతముగన్‌ సృజియించు నేర్పు దాం 

బొడమమి కాత్మలోనందలపోయుచు నుండంజతుర్ముఖంబులన్‌ 

వెడలె ననూనరూపముల వేదములంచిత ధర్మయుక్తితోన్‌. 3885 
ప్రతి : ఉడుగక= మానక; పంకజాతభవుండు = పద్మభవుడు; ఒండొక దేహమున్‌= మరొక శరీరాన్ని; తాల్చి= ధరించి; 
ధైర్యమున్‌ విడువక= ధైర్యాన్ని విడిచి పెట్టకుండా; సృష్టిపూర్వ సమవేతముగన్‌= సృష్టితో పూర్వము కూడియున్న సంబంధముతో; 
సృజియించు నేర్చు= జగన్నిర్మాణ నైపుణ్యం; తాన్‌+పొడమమికి= తాను పొందలేకపోవుటకు; ఆత్మలోనన్‌= తనలో; 
తలపోయుచున్‌+ఉందన్‌= ఆలోచిస్తూ ఉండగా; చతుర్ముఖంబులన్‌= (బ్రహ్మ నాలుగు మోములనుండి; అంచిత 
ధర్మయుక్తితోన్‌= గొప్ప ధర్మంతో కూడినవై; అనూన (న+ఊన) రూపములన్‌= సమగ్రరూపాలతో; వేదములు +వెడలెన్‌ = 


వేదాలు ఆవిర్భవించాయి. 


180 శ్రీమహాభాగవతము 


తా : బ్రహ్మ అంతటితో మానుకోకుండా మళ్లీ మరొక శరీరాన్ని ధరించాడు. తిరిగి సృష్టి చేయాలనుకొన్నాడు. కానీ వెనుకటి 
సృష్టినిర్మాణ నైపుణ్యం లేకుండా పోయింది. ఇలా ఎందుకు జరిగిందా అని ఆలోచిస్తున్న సమయంలో బ్రహ్మ నాలుగు 
మోములనుండి నాలుగు వేదాలు ధర్మంతో కూడినవై సమగ్రరూపాలతో ఆవిర్భవించాయి. 


తే. మజియు మఖములు, మహితకర్మములుం దంత్ర 

ములును, నడవళ్ళు, నాశమములుం, దదీయ 

ముఖచతుష్మమునందునం బొడమె ననిన 

విని మునీంద్రునిం జూచి య వ్విదురుండనియె. 386 
ప్రతి : మజియున్‌= అటుపైన; మఖములున్‌= యజ్ఞాలు; మహితకర్శ్మములున్‌= వైదిక కర్మలు; తంత్రములును= 
ఉభయార్థసాధకములైన ఉపాయాలు; నడవళ్ళున్‌= ఆచారాలు; ఆశ్రమములున్‌= బ్రహ్మచర్యాది ఆశ్రమములును; తదీయ, 
ముఖ, చతుష్మము నందునన్‌= ఆ బ్రహృ్నదేవుని నాలుగు ముఖాలనుండి; పొడమెన్‌ +అనినన్‌ +విని= ఆవిర్భవించాయని 
చెప్పగా విని; ముని+ఇంద్రున్‌+చూచి= మైత్రేయమహర్షిని చూచి; ఆ+విదురుండు+అనియెన్‌= ఆ విదురుడు ఇలా 
అంటున్నాడు. 
తా; ఇంకా ఆ నాలుగు మోములనుండి యజ్ఞాలు, వైదికకర్మలు, ఉభయార్థసాధకాలైన ఉపాయాలు, ఆచారాలు, 
బ్రహ్మచర్యాది ఆశ్రమాలు ఆవిర్భవించాయని చెప్పగా విని విదురుడు మైత్రేయమహర్షితో ఇలా అంటున్నాడు. 


క. తోయజసంభవుందత్తథి, నే యే ముఖమండలముననేయేె సృష్టిన్‌ 
ధీయుతుందై సృజియించెను, బాయక యత్తెజంగుందెలియంబలుకుము నాకున్‌. 387 

ప్రతి : తోయజసంభవుండు= పద్మసంభవుడైన బ్రహ్మ ఆ+తజిన్‌= అప్పుడు; ఏ యే ముఖమండలమున్‌= ఏయే 
ముఖభాగములనుండి; ఏ+ఏ సృష్టిన్‌= వేటి వేటి సృష్టిని; ధీయుతుందడై= బుద్ధిమంతుడైె; సృజియించెను= సృష్టించెనో; 
పాయక= విడువకుండా; ఆ+తెజంగున్‌= ఆ విధానమును; నాకున్‌ = నాకు; తెలియన్‌+పలుకుము = తెలిసేట్టుగా చెప్పు. 
తా : మహర్షీ! అప్పుడు బ్రహ్మ బుద్ధిమంతుడై తన నాలుగు మోములలో ఏ యే మోమునుండి ఏమేమి సృష్టించాడో ఆ 
విధానమంతా నాకు తెలిసేట్టుగా చెప్పు అని విదురుడు అడిగాడు. 

వ. అని యిట్లు విదురుం డడిగిన మైత్రేయుం డతనితో నిట్లనియె; బుగ్యజుస్సామాథర్వంబులను 
వేదంబులును, హోతృకర్మంబు లయిన యప్రగీతమంత్రస్తోత్రంబులగు శస్త్రంబులును, నధ్వర్యు కర్మం 
బైన యిజ్యయు, సంప్రగీత స్తోత్రంబయిన స్తుతియును, నుద్దాత్భప్రయోజ్యంబైన బుక్సముదాయ రూపం 
బగు స్తోమంబును, బ్రాయళశ్చిత్తంబగు బ్రహ్మకర్మంబును, నాయుర్వేద ధనుర్వేద గాంధర్వ వేదంబులను 
నుపవేదంబులును, విశ్వకర్మ శాస్త్రం బగు న్థాపత్యంబును, బ్రాగాది ముఖంబుల నుత్పన్నంబు లయ్యెన్‌; 
బంచమ వేదంబగు నితిహాస పురాణంబులు సర్వముఖంబులం గలిగె; మశియుం గర్మ తంత్రంబు లయిన 
షోడశ్యుక్టృ్యములును, జయనాగ్నిష్టామంబులును, నాప్తోర్యామాతిరాత్రంబులును, వాజపేయగోసవంబులును, 
ధర్మపాదంబులైన విద్యాదాన తపస్సత్యంబులును, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ యత్యాశ్రమంబులును 


తృతీయస్కంధము 181 


గలిగె; వీనికి నాక్కొక్కటికి జతుర్విధంబులైన వృత్తులును గలిగియుండు; నందు సావిత్రంబను 
బ్రహ్మచర్యంబును, ఉపనయనం బాదిగా దివసత్రయంబు గాయత్రి జపించుటయను ప్రాజాపత్యంబును, 
వేదవ్రత చతుష్టయంబందు బ్రతివ్రతంబును, వ్రతులు సంవత్సర పర్యంతంబుగా నాచరింపనగు 
బ్రాహ్మంబును, వేదగ్రహణాంతంబు నాచరింపం దగు నైప్టికంబును నను బ్రహ్మచారి వృత్తిచతుష్టయంబును; 
ననిషిద్ధకృమ్యాది వృత్తియగు వార్తయు, యజనాది కర్మోపయుక్తంబైన యాచ్చాది రూపధన సంచయంబును, 
బరుల యాచింపకుండు నయాచితంబను శాలీనంబును, క్షేత్రపతిత కణిశ కణ సంగ్రహణ రూపంబగు 
శిలోంఛంబును నను గృహస్థవృత్తులు నాలుగును; నకృష్ణ పచ్యాహారులగు వైఖానసులును, నూతనఫలంబు 
లబ్ధంబైనం బూర్వసంచిత పదార్ధత్యాగంబు గల వాలఫఖీల్యులును, బ్రాతఃకాలంబున నే దిక్కు విలోకింతు 
రద్దిక్కునకు జని యచ్చట లభించు పదార్థ్ధంబుల భుజించి జీవించు నౌదుంబరులును, దమంత ఫలించి 
తరు పతితంబు లగు ఫలంబులం దినుచుండు ఫేనపులును నను చతుర్విధ వృత్తులు గల వానప్రస్థులును; 
స్వాశ్రమ విహితకర్మంబులం బ్రధానుం డగు కుటీచకుండును, గర్మం బుపసర్జనంబు సేసి జ్ఞాన ప్రధానుం 
డయిన బహూదుందడును, గేవలజ్ఞానాభ్యాసనిష్టుం డగు హంసుండును, బ్రాప్తంబైన పరబ్రహ్మ తత్తంబుగ 
నిష్కియుండును నను సన్వ్యాసిచతుర్విధవృత్తులును, మోక్షఫలప్రదంబై యాత్మానాత్మ వివేక విద్యారూపంబగు 
నాన్వీక్షకియు, స్వర్గాది ఫలప్రదంబై కర్మవిద్యారూప మగు త్రయియు, జీవనఫలప్రదానంబై కృష్యాదిరూపంబగు 
వార్తయు, నర్ధసంపాదనైక ప్రయోజనంబగు దందనీతియు నను మోక్షధర్మ కామార్ధంబులైన న్యాయవిద్యా 
చతుష్టయంబును, “భూర్భువస్సువవొ యను వ్యాహృతులును, బూర్వాది ముఖంబులవలన నుదయించె. 


మజియు నతని పహృదయాకాశంబువలనం బ్రణవంబును, రోమంబులవలన నుష్టిక్సందంబును, 
త్వగింద్రియము వలన గాయత్రీ ఛందంబును, మాంసంబువలనం ద్రిష్టుప్ఫందంబును, స్నాయువువలన 
ననుష్టుష్పందంబును, నస్థివలన జగతీఛందంబును, మజ్ఞవలన పంక్తిచ్చందంబును, బ్రాణంబువలన బృహతీ 
ఛందంబును, కకారాది పంచవరాత్మకంబు లయిన స్పర్శంబుల వలన జీవుండును, అకారాది స్వరాత్మకంబైన 
దేహంబును, నూష్మంబులను శషసహవర్ణ చతుష్టయ రూపంబులగు నింద్రియంబులును, నంతస్థృంబులగు 
యరలవ లను వర్ణంబులును, షద్దాదిసప్త స్వరరూపంబు నాత్మబలంబయిన శబ్దబ్రహ్మంబును, చతుర్ముఖుని 
లీలావిశేషంబున నుత్పన్నంబయ్యె. 


వ్యక్తావ్యక్తంబై వైఖరీ ప్రణవాత్మకంబైన శబ్ద్బబ్రహ్మంబువలనం బరమాత్మ యవ్యక్తాత్మకుం డగుటంజేసి 
పరిపూర్చుండును, వ్యక్తాత్మకుం డగుటంబజేసి యింద్రాది శక్షుపబ్బంహితుండునై కానంబడుం; బదంపడి 
యజుండు భూరివీర్యవంతు లయిన బుషిగణంబుల సంతతి యవిసృృతంబని తలంచి పూర్వతను 
పరిగ్రహంబు సాలించి యనిషిద్ధ కామాసక్తంబైన దేహాంతర పరిగ్రహంబు సేసి నిత్యంబుం బ్రజాసృష్టియందు 
వ్యాసక్తుండనైనను బ్రజ లభివృద్ధి నాందక యుండుట కేమి కారణం బగునని యచ్చెరువొంది తద్బృద్ధి 
యగు విధం బాలోచించుచు దైవం బిచ్చట విఘాతుకంబు గాన తదానుకూల్యం బావశ్యకం బని దాని 


182 శ్రీమహాభాగవతము 


నెదురు చూచుచు యథోచితకృత్య కరణదక్షుం డగుచుండ చతుర్ముఖుని దేహంబు ద్వివిధం బయిన నట్టి 
రూపద్వయవిభాగంబు స్వరాట్టగు “స్వాయంభువ” మనువును, దన్మహిషి యగు “శతరూప” యను 
కన్యకయుంగా మిథునంబయి జనియించె; నమ్మిథునంబువలనం బ్రియవ్రతోత్తానపాడులను పుత్రద్వయంబు, 
నాకూతి దేవహూతి ప్రసూతులను కన్యకాత్రయంబును గలిగి; రందు నాకూతిని రుచికునకును, దేవహూతిం 
గర్దమునకును, బ్రసూతిని దక్షునకును నిచ్చె; వీరలవలనం గలుగు ప్రజాసంతతులచేత జగంబులు 
పరిపూర్ణంబు అయ్యొ, 388 


ప్రతి : అని+ఇట్లు= అని ఈ విధంగా; విదురుండు +అడిగినన్‌= (బ్రహ్మ ఏ ముఖమునుండి ఏమేమి సృష్టించాదని) 
విదురుడు అడుగగా; మైజత్రేయుండు= మైత్రేయమహర్ని అతనితోన్‌+ఇట్లు +అనియెన్‌= విదురునితో ఇలా చెప్పనారంభించాడు; 
బుక్‌+యజుస్‌+సామ +అథర్వంబులు +అను= బుక్కు యజుస్సు, సామము, అథర్వము అను; వేదంబులును= శ్రుతులును; 
హోతృకర్మంబులు+అయిన= యజ్ఞంలో హోత నిర్వహించవలసిన; అప్రగీతమంత్రస్తోత్రంబులు +అగు= అప్రగీతమం త్రములు 
స్తుతులు అయిన (సామధోరణితో రాగయుక్తముగా గానంచేసే బుక్కులను సంప్రగీతములని, కేవలం మంత్రముగానే 
ఆలపించే బుక్కులను అప్రగీతములని యాజ్జికవ్యవహారము,; శస్త్రంబులును= శస్త్రములును (హోతయొక్క కర్మకములైన 
అప్రగీతాలకు శస్తములని పేరు); అధ్వర్యు కర్మంబు +ఐన +ఇజ్యయు = అధ్వర్యుడు నిర్వహించాల్సిన ఇజ్య అను కృత్యము; 
సంప్రగీతస్తోత్రంబు +అయిన= సంప్రగీతము అను పేరుగల స్తోత్రమయిన; స్తుతియును= స్తుతియు; ఉద్దాతృ 
ప్రయోజ్యంబు+ఐన= ఉద్దాత ప్రయోగించవలసిన; బుక్‌+సముదాయరూపంబు+అగు= బుక్కుల సముదాయరూపమైన; 
స్తోమంబును= స్తోమమును; ప్రాయశ్చిత్తంబు +అగు= ప్రాయశ్చిత్తరూపమైన; బ్రహ్మకర్మంబును= బ్రహ్మత్వం వహించే 
వ్యక్తి చేసే పనియు; ఆయుస్‌+వేద= వైద్య సంబంధమైన ఆయుర్వేదము; ధనుస్‌+వేద= యుద్ధసంబంధమైన ధనుర్వేదము; 
గాంధర్వవేదంబులు +అను = సంగీతసంబంధమైన గాంధర్వవేదము అనబడు; ఉపవేదంబులును = ఉపవేదాలు; విశ్వకర్మ 
శాస్త్రంబు+అగు= విశ్వకర్మకు సంబంధించిన శాస్త్రమైన; న్థాపత్యంబును= శిల్చ్పశాస్తము; ప్రాక్‌+ఆది ముఖంబులన్‌= 
తూర్పు మొదలుగా గల ముఖములందు; ఉత్పన్నంబులు +అయ్యెన్‌= ఉద్భవించాయి; పంచమవేదంబు+అగు= ఐదవ 
వేదమైన; ఇతిహాస పురాణంబులు= ఇతిహాసాలు, పురాణాలు; సర్వముఖంబులన్‌+కలిగెన్‌= నాలుగు మోములనుండి 
ఏర్పడ్డాయి. మజియున్‌= అంతేకాక; కర్మతంత్రంబులు +అయిన= యజ్ఞకృత్య తంత్రాలైన; షోడళీ= అగ్నిష్టామయాగ 
మంత్రభాగమును; ఉక్ట్యములును= సామవేద విశేషమును; చయన అగ్నిష్టామంబులును= చయనము, అగ్నిష్టామములను 
యాగములును; ఆప్తోర్యామ+అతిరాత్రంబులును= ఆప్తోర్యామము, అతిరాత్రము అను యాగములును; వాజపేయ 
గోసవంబులును= వాజపేయము, గోసవము అను యాగములును; ధర్మపాదంబులు+ఐన= ధర్మదేవత చరణములవంటి; 
విద్యాదాన తపస్‌ +సత్యంబులును = విద్య, దానము, తపస్సు, సత్యములును; బబ్రహ్మచర్య= 'బబ్రహ్మచర్యాశ్రమం; గృహస్థ = 
గృహన్థాశ్రమం; వానప్రస్థ= వానప్రన్థాశ్రమం; యతి+ఆశ్రమంబులును = సన్యాసాశ్రమం అను నాలుగు ఆశ్రమాలును; 
కలిగెన్‌= ఏర్పడ్డాయి. వీనికిన్‌ +ఒక్కొక్మటికిన్‌= వీనిలో ఒక్కొక్షదానికి చతుః+విధంబులు+ఐన= నాలుగురకాలైన; వృత్తులును+ 
కలిగియుండున్‌= అనుష్టాన విధానాలుంటాయి; అందున్‌= వాటిలో; సావిత్రంబు +అను 'బ్రహ్మచర్యంబును= సావిత్రము 
అను పేరుగల బ్రహ్మచారి విధి ఉపనయనంబు+ఆదిగాన్‌= వడుగు జరిగినది మొదలు; దివసత్రయంబు= మూడురోజులు; 
గాయత్రి జపించుట +అను= గాయత్రీమంత్రాన్ని జపించుట అనే; ప్రాజాపత్యంబును= ప్రాజాపత్యము అను పేరుగల 
విధి; వేదవ్రత చతుష్టయంబు +అందున్‌= నాలుగురకాలైన వేదవ్రతాలలో; ప్రతివతంబును= ఒక్కొక్కవ్రతమును; వ్రతులు= 


తృతీయస్కంధము 183 


వ్రతదీక్షాధరులు; సంవత్సరపర్యంతంబు +కాన్‌= ఏడాదిపాటు; ఆచరింపన్‌+అగు= ఆచరించవలసిన; (బ్రాహ్మంబును= 
'బ్రాహ్మము అను విధియు; వేదగ్రహణ +అంతంబున్‌= వేదాభ్యాసము పూర్తియగువరకును; ఆచరింపన్‌+తగు = 
ఆచరించవలసిన; నైష్టికంబును = నైస్టికము అను విధియు; అను= అనే; (బ్రహ్మచారి వృత్తిచతుష్టయంబును= బ్రహ్మచారి 
పాటించాల్సిన నాలుగు అనుష్రానాలు; అనిషిద్ధ కృషి+ఆది= వేదనిషిద్ధము కాని వ్యవసాయము మొదలగు; వృత్తి+అగు 
వార్తయు= వృత్తులతో కూడిన జీవనోపాయము; యజనాది కర్మ+ఉపయుక్తంబు +ఐన = యజ్ఞమువంటి కృత్యాలకు 
ఉపయోగపడుటకై; యాచ్లాదిరూప ధనసంచయంబును= యాచించుటద్వారా ధనసంపాదనము చేయుట; పరులన్‌+ 
యాచింపకుందు= ఎవరినీ అర్థించకుండా; అయాచితంబు+అను= అయాచితము అనబడే; శాలీనంబును= నీవారధాన్యము 
ఆహారమగుటను; క్షేతపలిత= పొలములలో రాలిపడిన; కణిశ కణ = ఎన్ను అను ధాన్యపు గింజలను; సంగ్రహణరూపంబు+ 
అగు= ప్రోగుచేయుట అను; శిలోంఛంబును= శిలోంఛము అను పేరుగల జీవనోపాయమును; అను గృహస్థవృత్తులు 
నాలుగును= అనే గృహస్థుల నాలుగు రకాలైన జీవికలును; అకృష్ణ పచ్య+ఆహారులు +అగు= నేల దున్నకుండా పండే 
పంటను భుజించు; వైఖానసులును= విఖనసముని సంప్రదాయానికి సంబంధించిన వైష్ణవులును; నూతన ఫలంబు 
లబ్బంబు+ఐనన్‌= కొత్తగా ఆహారం లభించగానే; పూర్వసంచిత పదార్థ త్యాగంబు+కల= ముందున్న ఆహారాన్ని విడిచిపెట్టే; 
వాలఖీల్యులును= వాలఖీల్య సంప్రదాయానికి చెందినవారును; ప్రాతకాలంబునన్‌= ఉదయము నిద్రలేవగానే; ఏ దిక్కు 
విలోకింతురు= ఏ దెసను చూస్తారో; ఆ+దిక్కునకున్‌+చని= ఆ దిక్కుగావెళ్లి అచ్చటన్‌+లభించు= ఆ దిక్కున దొరికిన; 
పదార్థంబులన్‌+భుజించి= ఆహారాన్ని స్వీకరించి; జీవించు+జెదుంబరులును= జీవించే ఉదుంబర సంప్రదాయానికి 
చెందినవారును; తమంతన్‌+ఫలించి= సహజముగా పండి; తరుపతితంబులు +అగు= చెట్టునుండి రాలిపడిన; ఫలంబులన్‌+ 
తినుచుండు= పండ్లను మాత్రమే తిను; ఫేనపలును= ఫేనప సంప్రదాయానుసారులును; అను చతుర్విధవృత్తులు +కల= 
అను నాలుగు రకాలైన జీవనోపాయములు కల; వానప్రస్థులును= వార్ధక్యమున వనమునకేగి జీవించువారును; 
స్వాశమవిహితకర్మంబులన్‌= తమ ఆశ్రమానికి తగిన కర్మలను ఆచరించుటయే; ప్రధానుండు+అగు= ముఖ్య లక్షణంగా 
ప్రవర్తించు; కుటీచకుండును= కుటీచక సంప్రదాయానికి చెందినవాడును; కర్మంబు +ఉపసర్జ్దనంబు +చేసి= కర్మకు 
ప్రాధాన్యమీయక; జ్ఞానప్రధానుండు +అయిన = జ్ఞానానికే ప్రాధాన్యమిచ్చే; బహూదుండును= బహూద సంప్రదాయానికి 
చెందినవాడును; కేవల జ్డాన +అభ్యాసనిష్టుండు +అగు = కేవలము జ్ఞానసముపార్దనయందే మునిగియుందు; హంసుండును= 
హంస సంప్రదాయానికి చెందినవాడును; ప్రాప్తంబు+ఐన= లభించిన; పరబ్రహ్మ తత్త్సంబుగన్‌= పరబ్రహ్మతత్వజ్ఞానంతో 
ఆనందిస్తూ నిష్కియుండును= కర్మ రాహిత్యంతో మసలుకొనువాడున్సు; అను సన్వ్యాసిచతుర్విధవృత్తులును = అనే నాలుగు 
రకాలైన సన్వాసిధర్మాలును; మోక్ష ఫలప్రదంబు+ఐ= మోక్షమనే ఫలాన్ని ఇచ్చేదైన; ఆత్మ+అనాత్మవివేక విద్యారూపంబు+అగు= 
ఆత్మకు అనాత్మకు భేదాన్ని గ్రహించగలిగే విద్యయైన; ఆన్వీక్షకియున్‌= ఆన్వీక్షకి అను విద్యయు; స్వర్గాది ఫలప్రదంబు+ఐన = 
స్వర్గము మొదలైన ఫలాలనిచ్చేదైన; కర్శవిద్యారూపము+అగు +త్రయియున్‌= కర్మాచరణానికి చెందిన మూడు వేదములును; 
జీవన ఫలప్రదానంబు+ఐ= బ్రతుకుతెరువునిచ్చునదై; కృషి+ఆదిరూపంబు +అగు= వ్యవసాయము మొదలైన; వార్తయున్‌= 
వార్త; అర్ధసంపాదన+ఏక ప్రయోజనంబు+అగు= ధనసంపాదనమే ప్రధానమైన; దండనీతియున్‌= శాసనాధికారమును; 
అను మోక్షధర్మకామ +అర్థంబులు + ఐన= అనే మోక్షం, ధర్మం, కామం, అర్థము అనబడే; న్యాయవిద్యా చతుష్టయంబును= 
నాలుగు రకాలైన న్యాయవిద్యలు; “భూర్భువస్సువః అను వ్యాహృతులును= భూః, భువః, సువః అను వ్యాహృతులును; 
పూర్వ+ఆది ముఖంబుల వలనన్‌= తూర్పు మొదలుగా ఉన్న బ్రహ్మముఖాలనుండి; ఉదయించెన్‌= ఏర్పడినవి. 


184 శ్రీమహాభాగవతము 


మతియున్‌= ఇంకా; అతని హృదయ +ఆకాశంబువలనన్‌= శ్రీహరి పహృదయాకాశమునుండి; ప్రణవంబును= 
ఓంకారమును; రోమంబులవలనన్‌= వెండ్రుకలనుండి; ఉప్టిక్‌+ఛందంబును= ఉష్లిక్‌ అను పేరుగల ఛందస్సును; 
త్వక్‌ +ఇంద్రియమువలనన్‌= చర్మేంద్రియమునుండి; గాయత్రీ ఛందంబును= గాయత్రి అను పేరుగల ఛందస్సును; 
మాంసంబువలనన్‌= మాంసమునుండి; త్రిష్టుప్‌ ఛందంబును= త్రిష్టుప్‌ అను పేరుగల ఛందస్సును; స్నాయువువలనన్‌= 
స్నాయువు అను పేరుగల సన్నని నరమునుండి; అనుష్టుప్‌ ఛందంబును= అనుష్టుప్‌ అను పేరుగల ఛందస్సును; అస్థివలనన్‌= 
ఎముకలనుండి; జగతీఛందంబును= జగతి అను పేరుగల ఛందస్సును; మజ్జవలనన్‌= ఎముకలయందలి నేయినుండి; 
పంక్తిచ్చందంబును= పంక్తి అను పేరుగల ఛందస్సును; ప్రాణంబువలనన్‌= ప్రాణమునుండి; బృహతీ ఛందంబును= 
బృహతి అను పేరుగల ఛందస్సును; కకార+ఆది పంచవర్జాత్మకంబులు+అయిన = కనుందడి మ వరకు గల; స్పర్శంబుల 
వలనన్‌= స్పర్శలు అను పేరుగల 25 అక్షరాలనుండి; జీవుండును= జీవాత్మస్వరూపుడును (విశే :; కాదయో మావసానాః 
స్పర్షాః అని సిద్ధాన్త కౌముది); అకార+ఆది స్వరాత్మకంబు+ఐన= అ నుండి బె వరకు గల అచ్చులనుండి; దేహంబును= 
శరీరమును (విశే : 'అచః స్వరాః అని సిద్దాన్సకౌముది ఊప్మంబులు+అను= ఊపష్మములు అను పేరుగల; శషసహ వర్ణ 
చతుష్టయ రూపంబులు+అగు= శషసహ అనే నాలుగు అక్షరాలుగా ఉన్న ఇంద్రియంబులును= ఇంద్రియాలును; 
(విశే: 'శషసహా ఊష్మాణః' అని సిద్ధాన్సకొముది,; అంతస్థంబులు +అగు = అంతస్థములు అను పేరుగల) యరలవ లను 
వర్ణంబులును= యరలవ అను నాలుగు అక్షరాలును; (విశే ; 'యరలవా అన్తస్థాః అని సిద్ధాన్సకొముది,); షడ్డ+ఆది 
సప్తస్వరరూపంబును= షద్దము మొదలగు ఏడు స్వరాలరూపమును; ఆత్మబలంబు+అయిన = ఆత్మబలమైన; శబ్దబ్రహ్మంబును= 
బ్రహ్మస్వరూపమైన శబ్దమును; చతుర్శుఖుని లీలావిశేషంబున్‌= బ్రహ్మదేవుని లీలావిశేషముతో; ఉత్పన్నంబు +అయ్యెన్‌ = 
సంభవించినవి. 


వ్యక్త+అవ్యక్తంబు+ఐ= తెలిసియు తెలియనట్లుండునదై; వైఖరీ ప్రణవ +ఆత్మకంబు+ఐన = వైఖరి అను పేరుగల 
వాక్కులో ఓంకారస్వరూపంతోనున్ను శబ్దబ్రహ్మంబువలనన్‌ = శబ్దబహ్మమునుండి; పరమాత్మ= పరంధాముడు; 
అవ్యక్త+ఆత్మకుండు +అగుటన్‌+చేసి= తెలియబడని రూపము కలవాడౌటచే; పరిపూర్ణుండును= పరిపూర్ణత్వము కలవాడును; 
వ్యక్త+ఆత్మకుండు +అగుటన్‌ +చేసి= తెలిసేరూపం కలవాడౌటచేత; ఇంద్రాది శక్తి+ఉపబృ్బంహితుండును+ఐ= ఇంద్రుడు 
మొదలగువారి శక్తులచే వ్యాఖ్యానింపబడువాడునై; కానన్‌+పడున్‌= కనిపిస్తాడు; పదంపడి= అటుపైన; అజుండు= బ్రహ్మ 
భూరివీర్యవంతులు +అయిన = మిక్కిలి శక్తిమంతులైన; బుషిగణంబుల సంతతి= మహర్నులవలన కలిగిన సంతానం; 
న+విస్పతంబు +అని తలంచి= చాలినంతగా లేదని భావించి; పూర్వతనుపరి[గ్రహంబు+చాలించి= మొదటి శరీరాన్ని 
విడిచిపెట్టి; అనిషిద్ధ కామ+ఆసక్తంబు+ఐన = ధర్మవిరుద్ధము కాని కామమునందు అపేక్షకల; దేహ+అంతర 
పరిగ్రహంబు+చేసి= వేరొక శరీరాన్ని స్వీకరించి; నిత్యంబున్‌+ప్రజాసృష్టియందున్‌= ఎల్లపుడూ సంతానోత్పత్తియందే; 
వ్యాసక్తుండను+ఐనను= ఆసక్తి కలవాడినయినా; ప్రజలు= సంతతులు; అభివృద్ధిన్‌ +*ఒందక +ఉండుటకున్‌= విసృతిని 
పొందకుండుటకు; ఏమి కారణంబు+అగును+అని= హేతువు వఏమైయుండునా అని; అచ్చెరువు+ఒంది= ఆశ్చర్యపడి; 
తద్‌+వృద్ధి+అగు విధంబు = ప్రజావృద్ధి జరిగే విధానాన్ని గురించి; ఆలోచించుచున్‌= ఆలోచన చేస్తూ దైవంబు +ఇచ్చట = 
ఈ విషయంలో దైవం; విఘాతుకంబు+కానన్‌= ప్రతికూలముగా ఉన్నది కనుక; తద్‌+ఆనుకూల్యంబు +ఆవశ్యకంబు +అని= 
దైవము అనుకూలపడుట తప్పనిసరి యని; దానినిన్‌ +ఎదురుచూచుచున్‌= దైవానుగ్రహంకోసం నిరీక్షిస్తూ యథా+ఉచిత 
కృత్యకరణ దక్షుండు= తగిన పనులు చేయుటలో సమర్హుడు; అగుచుందన్‌= అగుచుందడగా; చతుర్శుఖుని దేహంబు= 


తృతీయస్కంధము 185 


బ్రహ్మదేవుని శరీరం; ద్వివిధంబు+అయిన= రెండు భాగాలు కాగా అట్టి రూపద్వయవిభాగంబు= ఆ రెండు భాగాలు; 
స్వరాట్టు+అగు= పరబ్రహ్మస్వరూపుడైన; స్వాయంభువ మనువును= స్వాయంభువుడు అను పేరుగల మనువునుగాను; 
తద్‌+మహిషి+అగు= అతని పట్టపురాణియైన; శతరూప+అను కన్యకయున్‌+కా= శతరూప అను పేరుగల ప్రీగాను; 
మిథునంబు +అయి+జనియించెన్‌= ఆలుమగల జంటగా ఆవిర్భవించారు; ఆ మిీథునంబువలనన్‌= ఆ జంటనుండి; 
ప్రియవ్రత +ఉత్తానపాదులు +అను= ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను; పుత్రద్వయంబును = ఇద్దరు మగపిల్లలును; 
ఆకూతి దేవహూతి ప్రసూతులు +అను= ఆకూతి, దేవహూతి, ప్రసూతి అను పేర్లుగల; కన్యకాత్రయంబును = ముగ్గురు 
కన్యలును; కలిగిరి= సంభవించారు; అందున్‌= ఆ ముగ్గురిలో; ఆకూతిని రుచికునకును= ఆకూతి అనే అమ్మాయిని 
రుచికుడు అనువానికి; దేవహూతిన్‌ కర్ణమునకును = దేవహూతి అనే పుత్రికను కర్ణముడు అనువానికిని; ప్రసూతినిన్‌ 
దక్షునకును= ప్రసూతి అను కుమార్తెను దక్షుడు అనువానికిని; ఇచ్చెన్‌= ఇచ్చి వివాహము కావించెను; వీరలవలనన్‌= ఆ 
మూడు జంటలవలన; కలుగు ప్రజాసంతతులచేతన్‌= ఏర్పడిన సంతాన సముదాయములచేత; జగంబులు = లోకాలు; 
పరిపూర్ణంబులు +అయ్యెన్‌= సమృద్ధి కలిగినవిగా అయినవి. 


తా : విదురుడు అడిగినదానికి మైత్రేయుడు చెపుతున్నాడు. బ్రహ్మ నాలుగు మోములనుండి యజ్ఞానికి సంబంధించిన 
హోత, అధ్వర్యుడు, ఉద్దాత, బ్రహ్మ అనబడే బుత్విక్కు వీరు పఠించాల్సిన, గానం చేయాల్సిన ప్రశంసాత్మక మంట్ర 
స్తోత్రాలు, ఇజ్య, స్తోమాలు, 'ప్రాయశ్చిత్తకాండ ఉద్భవించాయి. ఉపవేదాలలో ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం, 
విశ్వకర్మకు సంబంధించిన న్థాపత్యం (శిల్పవేదం) సంభవించాయి. పంచమవేదమయిన ఇతిహాసపురాణసముచ్చయం 
బ్రహ్మ నాలుగుమోములనుండి ఉత్పన్నమయింది. ఇంకా షోడశి, ఉక్ట్యం - చయనం, అగ్నిష్టామం - ఆపోర్యామం, 
అతిరాత్రం, వాజపేయం, గోసవం అనే కర్మతంత్రాలు, ధర్మపాదాలైన విద్య, దానం, తపస్సు, సత్యం, బ్రహ్మచర్యం, 
గృహన్థాశ్రమం, వానప్రన్థాశ్రమం, సన్యాసాశ్రమం ఏర్పడ్డాయి. వీటికి ఒక్కొక్కదానికి నాలుగు రకాలైన వృత్తులుంటాయి. 
వాటిలో బ్రహ్మచర్యాన్ని పాటించడం సావిత్రం. ఉపనయనమైన నాటినుండి మూడు రోజులు గాయత్రి జపించటం 
ప్రాజాపత్యం. వేదవ్రతాలు అన్నీ ఏడాదిపాటు ఆచరించటం బ్రాహ్మం. వేదాభ్యాసానంతరం ఆచరించేది నైస్టికం. ఇలా 
బ్రహ్మచారి వృత్తులు నాలుగు రకాలు. అలాగే గృహస్థవృత్తులు నాలుగుంటాయి. వ్యవసాయం చేసి జీవించడాన్ని వార్త 
అంటారు. యజ్ఞయాగాలు చేసేందుకు కావలసిన సాధనాలను సంపాదించి కూడబెట్టడం సంచయం. ఎవరినీ నోరు 
తెరిచి అడుగకుండగా అయాచితంగా లభించినదానిని తినడం శాలీనం. పొలాలలో రాలిన ధాన్యపు గింజలను ఏరుకొని 
వాటిని రాళ్లపై నూరుకొని తినడం శిలోంఛం. ఈ నాలుగూ గృహస్థవృత్తులు. అలాగే వానప్రస్థులుకూడా నాలుగు రకాలు. 
దుంపలు త్రవ్వుకొని తినేవారు వైఖానసులు. కొత్తపంట వచ్చినపుడు పాతవాటిని తినకుండగా ఇతరులకు పంచిపెట్టేవారు 
వాలఖిల్యులు. ఉదయం నిద్రలేస్తూనే ఏ దిక్కును చూస్తారో అటే వెళ్లి అక్కడ లభించే పదార్థాలను తినేవారు బెదుంబరులు. 
పండి నెలపై రాలినవాటిని మాత్రమే తినువారు ఫేనపులు. సన్యాసులు కూడా నాలుగు రకాలు. తన ఆశ్రమకర్మలను 
ఆచరించడమే ప్రధానంగా కలవాడు కుటీచకుడు. కర్మకంటె జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చేవాడు బహూదుడు. కేవలం 
జ్ఞానసముపార్ణనయందే నిష్ట కలిగి ఉందేవాడు హంసుడదు. కర్మాచరణం, జ్ఞానసముపార్దన రెండిటినీ విడిచిపెట్టి కేవలం 
పరమాత్మధ్యానంనందే నిమగ్నమయ్యెవాడు నిష్కాయుడు. 


ఆత్మానాత్మ వివేకాన్ని కలిగించే అన్వీక్షకి, స్వర్దాది ఫలాలనిచ్చి కర్మవిద్యారూపమయిన తయి, జీవనోపకరణమై 
వ్యవసాయాధిరూపమైన వార్త, అర్ధసంపాదనమే ముఖ్యప్రయోజనమైన దండనీతి ఇవి వరుసగా మోక్షానికి, ధర్మానికి, 


186 శ్రీమహాభాగవతము 


కామానికి, అర్జానికి ఉపయోగపడే నాలుగు న్యాయాలు. “భూః, భువః, సువః అనే వ్యాహృతులు బ్రహ్మ తూర్పు మొదలుగా 
గల మోములనుండి ఆవిర్భవించాయి. 


ఇంకా బ్రహ్మ హృదయాకాశంనుండి ప్రణవం పుట్టింది. వెండ్రుకలనుండి ఉప్టిక్‌ ఛందస్సు, చర్మంనుండి గాయత్రీ 
ఛందస్సు, మాంసంనుండి త్రిష్టుప్‌ ఛందస్సు, స్నాయువునుండి అనుష్టుప్‌ ఛందస్సు, ఎముకనుండి జగతీ ఛందస్సు, 
మజ్జనుండి (ఎముకలనుండి ఏర్పడే నేయివంటి పదార్థం, పంక్తి చందస్సు, ప్రాణంనుండి బృహతీ ఛందస్సు, కకారంనుంది 
మకారం వరకూ గల స్పర్శలు అనే పేరుగల అక్షరాలనుండి జీవుడు, అకారాది అచ్చులనుండి శరీరం, ఊపష్మములనబడే 
శషసహ అనే అక్షరాలనుండి ఇంద్రియాలు, అంతస్థాలనబడే యరలవ అనే అక్షరాలనుండి షడ్డం మొదలైన సప్తస్వరాలు, 
ఆత్మబలంతో శబ్ద్బబహ్మం బ్రహ్మయొక్క లీలావిశేషంతో ఉత్పన్నమయ్యాయి. 


పరమాత్మ వ్యక్త, అవ్యక్తరూపుడుగా ఉంటాదు. వాక్కు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని నాలుగు రకాలు. 
అందులో చివరిదైన వైఖరి వ్యక్తం. మొదటి మూడు అవ్యక్తం. వ్యక్తరూపవైఖరి వాక్కుగా ఉండే ఓంకారస్వరూపమైన 
శబ్బబ్రహ్మంవల్ల పరమాత్మ అవ్యక్తుడు (నాదరూపమే కాని శరీరరూపం లేకపోవుటచేత). వ్యక్తరూపుడుగా ఇంద్రాది 
శక్తిసంయుతుదై కనిపిస్తాడు. 


వీర్యవంతులైన బుషుల సంతానం తగినంత విస్తారం కాలేదని భావించి, పూర్వశరీరాన్ని విడిచిపెట్టి, నిషిద్ధం కాని 
కామంనందు ఆసక్తమైన వేరే శరీరాన్ని స్వీకరించి, నిత్యం సంతానసృష్టియందే లగ్నమైనా, ప్రజాభీవృద్ది జరుగకపోవడానికి 
కారణం ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపడి, ప్రజావృద్ధికోసం ఆలోచించి, దైవం అనుకూలం కాకపోవడమే కారణమని 
భావించి, దైవానుకూల్యం తప్పనిసరియని తలచి, దానికోసం ఎదురుచూస్తూ, ఉచిత కార్యకలాపాలతో సాగుచుండగా 
బ్రహ్మదేవుని శరీరం రెండు భాగాలయింది. అందులో ఒకటి స్వరాట్టు అయిన స్వాయంభువ మనువైతే రెండవది అతని 
భార్యయైన శతరూప అయింది. ఆ దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు, ఆకూతి, 
దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలూ ఉద్భవించారు. ఆకూతిని రుచిప్రజాపతికి, దేవహూతిని కర్ణమప్రజాపతికి, 
ప్రసూతిని దక్షప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. వీరివలన కలిగిన సంతానంతో లోకాలు పరిపూర్ణమయ్యాయి. 


+ స్వాయంభువమనువు ప్రజావృద్ధి సేయుట + 


క. అని మైత్రేయుండు పలికిన, విని మనమున హర్ష మొదవ విదురుండు మునినా 
థునింజూచి పలికెం గ్రమ్మజ, వనజోదరపాదభక్తివశమానసుండదై. 389 


ప్రతి : అని= పైన చెప్పినట్లు; మైత్రేయుండు= ఈ పేరుగల మహర్షి పలికినన్‌= చెప్పగా; విదురుండు= విదురుడు; విని= 
విన్నతరువాత మనమునన్‌= మదియందు; హర్షము+ఒదవన్‌= సంతోషంకలుగగా; మునినాథునిన్‌= మునులలో శ్రేషడైన 
మైటభ్రేయుని; చూచి; వనజ+ఉదర = పద్మం గర్భమందుగల శ్రీహరి; పాదభక్తి= పాదసేవకు; వశమానసుండు +ఐ= చిక్కిన 
మనస్సు గలవాడై; క్రమ్మజన్‌= మరల; పలికెన్‌= ఇట్లనెను. 


తా : మైత్రేయుడు ప్రజోత్పత్తిని గూర్చి వివరించగా విదురుడు విని సంతోషంతో పరవశించాడు. మనసులో విష్ణుపాదభక్తి 
అంకురించింది. మళ్ళీ మైత్రేయునితో ఇలా అన్నాడు. 


తృతీయస్కంధము 18/7 


విశే : మిత్ర” అనే స్త్రీకి కొడుకు కనుక మైత్రేయుడు అనే పేరు కలిగింది. మిత్ర భర్త పేరు అంటే మైత్రేయుని తండ్రి పేరు 
కుషారవి. 


క. ఘనుండు స్వయంభువునకుం బయ, తనయుండు స్వాయంభువుండు దైతేయవిఖే 
దన సేవాచతురుందును, జనవినుతుండాదిరాజసత్తముండౌటన్‌. 3890 


ప్రతి : సయంభువునకున్‌= స్వయంభువుడు అను నతనికి, ప్రియ తనయుండు= నచ్చిన కుమారుడగు; స్వాయంభువుండు= 
స్వాయంభువమనువు; ఘనుండున్‌= గొప్ప పేరుగలవాడును; దైతేయవిభేదన = రాక్షసులమట్టు పెట్టిన శ్రీహరి; సేవా 
చతురుందును= ఊడిగమునందు సమర్భుడును; జనవినుతుండు= ప్రజలచే కొనియాడబడినవాడును; ఆది 
రాజసత్తముండు+బెటన్‌= పూర్వరాజులలో కశ్రేష్టుడైనందు వల్ల. 


తా : స్వాయంభువుడు స్వయంభువరాజన్యునికి ప్రియమైనకుమారుడు. సాటిలేనివాడు. విష్ణుసేవలో దిట్ట. లోకమంతా 
ఆయన్ని కొనియాడుతుంది. ఆయన పూర్వరాజుల్లో శ్రేష్టుడు కూడ. 


విశే : తల్లితండ్రుల సాంగత్యం లేకుండా తనంత తాను జన్మించిన వ్యక్తిని స్వయంభువు అంటారు. బ్రహ్మసృష్టిలో 'సృయంభువు” 
మొదటి రాజన్యుడు. “స్వయంభువః అపత్యం పుమాన్‌ స్వాయంభువణ” అపత్యార్థక తద్దితం. స్వయంభువుని సంతానమే 
స్వాయంభువుడు. వీరిని మనుసంతతిలో ఆద్యులుగా గుర్తించారు. వీరివల్లనే ప్రపంచంలో మానవజాతి అభివృద్ధి చెందిందని 
ధర్మశాస్తాలంటాయి. స్వయంభువు అంటే విష్ణువు, బ్రహ్మ శివుడు, మన్మథుడు అనే అర్థాలున్నాయి. 


క. అతని చరిత్రం బవ్యా, హతసుఖదము, నిఖీలమంగళావహము, సమం 
చితముంగావున బుధ సే, విత! నా కెజబుంగంగం బలుకవే మునితిలకా! 391 


ప్రతి : బుధసేవిత= పండితులచే కొనియాడబడినవాడా!; మునితిలకా! = మునులయందు శ్రేష్టుడా!; అతనిచరిత్రంబు = 
ఆ స్వాయంభువుని నడవడిక; అవ్యాహత = వ్యర్థం కానట్టి; సుఖదము= సుఖము నిచ్చేది; నిఖీల= సమస్తమైన; మంగళ= 
శుభములకు; ఆవహము= నెలవైంది; సమ్‌ +అంచితమున్‌= మిక్కిలిఒప్పిదమైంది; కావునన్‌= ఆ కారణంచేత; నాకున్‌= 
(విదురునికి), ఎజుంగంగన్‌= తెలిసేటట్లు; పలుకవే= చెప్పుమా! (ప్రార్ధన) 
తా: ప్రాజ్ఞులచే పూజింపబడుతున్న ఓ మునీంద్రా! ఆ స్వాయంభువుని చరిత్ర ఎల్లప్పుడు సుఖప్రదమైంది. శుభదాయకమైంది. 
ప్రియమైంది. అందువల్ల దాన్ని నాకు బాగా తెలిసేటట్లు చెప్పుమా. అని విదురుడు ప్రార్థించాడు. 
క. అదియును గాక ముకుందుని, పదకమలమరందపానపరవశులై పెం 

పొదవిన వారిచరిత్రము, సదమలమతి వినిన భవము సఫలము గాదే? 892 
ప్రతి : అదియును +కాక = విష్ణుకథ కేవలం సుఖదాయకమే గాక; ముకుందుని= నారాయణుని; పదకమల= పాదపద్మాల; 
మరందపాన= తేనెను సేవించుటచే; పరవశులు+ఐ= తన్మయులై; పెంపు+ఒదవిన= అతిశయించినట్టి; వారిచరిత్రము= 
అలాంటివారికథ; సత్‌+అమల మతిన్‌= మంచి పరిశుద్ధమైన మనస్సుతో; వినినన్‌= వింటే; భవము= పుట్టుక; 
సఫలము+కాదే= పండిన పంట గలది కాదా (సార్ధకమని అర్థం). 


తా; శ్రీమన్నారాయణుని కథను గూర్చి తెలుసుకోవటమే కాదు- ఆ స్వామి పాదపద్మసేవామృతాన్ని గ్రోలి తరించినవారి 
చరిత్రను సైతం మంచిబుద్ధితో వింటే కూడ జన్మ తరిస్తుంది. 


188 శ్రీమహాభాగవతము 


చ. అని విదురుండు వల్మిన దయాన్వితుందై మునినాథచంద్రుం డి 

ట్లను శ్రుతిశాస్త్రపాఠకలితాత్మకుందైన నరుండు పద్మ లో 

చన చరణారవిందయుగసంగము గల్గిన సజ్జనుండు వాం 

దిన ఫల మొందు భాగవతదివ్యకథాశవణానురక్తిచేన్‌. 393 
ప్రతి : అని= భక్తులచరిత్ర వింటే జన్మతరిస్తుందని; విదురుండు +పల్మినన్‌= విదురుడు చెప్పగా; మునినాథచంద్రుండు= 
మునీంద్రులలో (శ్రేష్టుడైన మైత్రేయుడు; దయా+అన్వితుండు+ఐ= కనికరం గలవాండై; శ్రుతిశాస్తపాఠ= వేదాలు, శాస్త్రగంథాల 
విజ్ఞానంచేత; కలిత= కూడిన; ఆత్మకుండు+ఐన= బుద్ధిగలవాందైన; నరుందు= మానవుడు; పద్మలోచన= తామరలవంటి 
కన్నులుగల శ్రీహరియొక్క చరణ +అరవిందయుగ = పాదపద్మాల జంటతో; సంగము= కూడిక (నిత్యసాంగత్యం) కల్గిన; 
సత్‌+జనుందు= ఉత్తముడు; పొందినఫలము= విష్ణుపాదసేవచే గడించిన ఫలితాన్ని భాగవత = భాగవతమనే పేరుగల 
(గ్రంథంలోని, లేక భాగవతుల; దివ్యకథా= పవిత్రమైన కథల; (శ్రవణ +అనురక్తిచేన్‌= వినికిడియందలి అ పేక్షవేత; ఒందున్‌= 
పొందుతాడు (అని); ఇట్లు+అనున్‌= ఈ విధంగా ఆ ముని అన్నాడు. 
తా: విష్ణుసేవామృతాన్ని ఆస్వాదించినవారి కథల్ని వింటే జన్మ ఫలిస్తుందని విదురుడన్నాడు. అప్పుడా మైభ్రేయముని 
“అయ్యా! వేదశాస్రాల విజ్ఞానంకల మానవుడు, శ్రీహరిపాదపద్మసేవ గల్గిన ఉత్తముడు ఏ ఫలితాన్ని పొందుతాడో అలాంటి 
ఫలితాన్ని శ్రీమద్భాగవతంలోని పవిత్రగాథల వినికిడి వల్ల కూడ కైవసం చెసుకొంటాడు అని అన్నాడు. 
క. అని చెప్పి మునికులాగ్రణి, దనుజారికథాసుధాప్లతస్వాంతుందై 

తనువునంబులకాంకురములు, మొనయంగ నానందబాప్పములు జడి గురియన్‌. 894 
ప్రతి : అని చెప్పి= భాగవతకథా (శవణంవల్ల నరుడుపొందే ఫలితాన్ని వివరించి; మునికుల +అ[గ్రణి= యతీశ్వరుల్లో 
శ్రేష్టుడైన మైత్రేయుడు; దనుజ+అరి= రక్క్మసుల విరోధియెన విష్ణవుయొక్క కథా= కథలనెడి; సుధా= అమృతంచే; ఫ్లత= 
తడిసిన; స్వాంతుండు+ఐ= మనస్సుగలవాడై; తనువునన్‌= శరీరంనిండ; పులక +అంకురములు = గగుర్పాటులనే మొగ్గలు; 
మొనయంగన్‌= మోసులెత్తగాా ఆనందబాప్పములు = సంతోషంవల్ల కల్గిన కన్నీళ్ళు; జడి+కురియన్‌= కుండపోతకాగా... 
తా ; భాగవతకథా (శ్రవణంవల్ల కల్దే ఫలితాన్ని చెప్పిన తర్వాత బుషిపుంగవుడైన మైత్రేయుని మనస్సు- రక్కసుల్ని 
మట్టుపెట్టే శ్రీమహావిష్ణువుకు సంబంధించిన కథామృతంలో తడియగానే అతని మేను పులకించింది. కళ్ళు ఆనందబాష్టాలను 


వర్షించాయి. 
సీ వినిపింపందొడంగె నా ఘనుండు స్వాయంభువుం, డంగనాయుక్తుందై యబ్దగర్భు 
నకు మొక్కి వినయవినమితోత్తమాంగుందై, హస్తముల్‌ మొగిచి యిట్లనియెం బ్రీతి 
జీవరాసులకు రాజీవసంభవ! నీవ, జననరక్షణ వినాశముల కరయ 
హేతుభూతుందవు; మా కెద్ది యాచరణీయ, మైన కర్మము దాని నానతిమ్ము! 
తే. ఎట్టి కర్మంబు సేసిన? నెసంగు నీకు, నవహితంబైన సంతోష మాత్మజుండు 
జనకునకు భక్తిం బరిచర్య సలిపి కీర్తి, నంది నుతి కెక్కి వర్తించు నందు నిందు. 895 


తృతీయస్కంధము 189 


ప్రతి : వినిపింపన్‌+తొడంగెన్‌= మైశ్రేయముని కథను చెప్పటానికి పూనుకొన్నాడు; ఆ ఘనుండు= ఆ మహానుభావుడైన; 
స్వాయంభువుండు= స్వయంభువునికొడుకు; అంగనాయుక్తుండు+ఐ= తనయిల్లాలితో కూడినవాదై; వినయ= అణకువచ్చే; 
వినమిత= వంచినట్టి;ి ఉత్తమ+అంగుండు+ఐ= తలగలవాండై (శిరసువంచి); హస్తముల్‌= రెండుచేతులు; మొగిచి= 
ముడిచి; అబ్ద్బగర్భునకున్‌= శ్రీహరిబొడ్దుదామరలో పుట్టిన బ్రహ్మకు; మొక్కి. నమస్కరించి; ప్రీతిన్‌= ఆప్యాయతతో; 
రాజీవసంభవ! = తమ్మిపూవున బుట్టిన బ్రహ్మదేవా!; (ఓ తండ్రీ), అరయన్‌= ఆలోచింపగా; నీవు+అ= నీవే; జీవరాసులకున్‌= 
ప్రాణికోట్లకు; జనన = పుట్టుకకు; రక్షణవినాశములకున్‌= రక్షించుటకు, నశింపచేయుటకు; హేతుభూతుండవు= కారణమైన 
వాడవు; మాకున్‌= మాబోటివీరులకు (మీ బిడ్డలకు); ఎద్ది= ఏది; ఆచరణీయము+ఐనకర్శ్మము= చేయదగ్గ పనియో; 
దానిన్‌= అలాంటి పనిని ఆనతి+ఇమ్ము= ఆజ్ఞాపించు; నీకున్‌= (బ్రహ్మకు) ఎట్టికర్మంబు= ఎలాంటి పని; చేసినన్‌= చేస్తే 
అవహితంబు +ఐన = తదేకమైన; (అంతులేని) సంతోషము = ఆనందం; ఎసంగున్‌= ఒప్పును? (ప్రశ్నార్ధకం); ఆత్మజుండు= 
తనకొడుకు; అందున్‌+ఇందున్‌= అక్కడ, ఇక్కడ; జనకునకున్‌= తండ్రికి; భక్తిన్‌= భక్తితో; పరిచర్య= సేవ; సలిపి= చేసి; 
కీర్తిన్‌+అంది= పేరుప్రతిష్టలు పొంది; నుతికిన్‌+ఎక్కి= స్తుతికెక్కి వర్తించున్‌= నడుచుకొంటాడు. 


తా : వేదనిధియైన మైత్రేయుడు విదురునికి స్వాయంభువమనువును గూర్చి వివరిస్తున్నాడు. 


“స్వాయంభువమనువు తన భార్యామణి శతరూపాదేవితో కలిసి బ్రహ్మచెంతకు వెళ్లి వినయంగా తలవంచి, ఆయనకు 
నమస్కరించి” పద్మసంభవా! ఈ లోకంలోని ప్రాణికోటి పుట్టుకకు, రక్షణకు మరియు వినాశనానికి నీవే మూలకారకుడవు. 
మేము చేయవలసిన పని ఏదో నీవే చెప్పు. ఏ పని మేము చేస్తే నీకు ఎడతెగని పరమానందం కలుగుతుందో ఆనతిమ్ము. 
ఇహ పరాలలో కొడుకు తండ్రికి సేవచేసి కీర్తి గడిస్తాదని, స్తుతిపాత్రు డవుతాడు కదా. 


వ. కావున నెటింగింపు మట్టి సత్మర్మంబు. 396 
ప్రతి : కావునన్‌= ఆ కారణంచేత; అట్టి= మేము నీకు చేయదగినట్టి; సత్మర్మంబు= మంచిపనిని; ఎటఅిగింపుము= 
తెల్పుము. 

తా: ఓ మహాత్మా! మేము'..సీకు. ఏ.పని చేస్తే సంతోషం కల్గుతుందో 'సెలవిమ్మని స్వాయంభువమనువు బ్రహృ్నదేవుని 
ప్రార్ధించాడు. 


క. అని పలికిన స్వాయంభువ, మను మృదుభాషలకు నలరి మనమునంగమలా 
సనుం డనురాగము ముప్పిరి, గొనంబ్రియతముందైన సుతునకును నిట్లనియొన్‌. 397 


ప్రతి : అని పలికిన= అని అనగా స్వాయంభువమనువు, మృదు, భాషలకున్‌= స్వాయంభువమనువుయొక్క మెత్తని 
పల్ములకు; అలరి= ఒప్పారి; కమల+ఆసనుందు= కమలం ఆసనంగా కల్గిన బ్రహ్మ మనమునన్‌= మనసునందు; 
అనురాగము= ప్రీతి; ముప్పిరి+కొనన్‌= పెనవేయగా; ప్రియతముండు+ఐన సుతునకున్‌= మిక్కిలి ఇష్టుడైన కుమారుడు 
స్వాయంభువునితో; ఇట్లు+ అనియెన్‌= ఈ విధంగా అన్నాడు... 


తా : తాను చేయదగిన సత్మర్మ యేదో చెప్పమని కోరిన స్వాయంభువమనువుయొక్క సుతిమెత్తని పల్కులు విని ఆనందించిన 
బ్రహ్మ ప్రేమభావం ఉట్టిపదేవిధంగా ఇలా అన్నాడు. 


190 శ్రీమహాభాగవతము 


చ. మునుకొని తండ్రియాజ్ఞందలమోచి నిజోచితకృత్యమేమి పం 

చినందన శక్తియుక్తి నెడసేయక చేయుట పుండరీక లో 

చనపదసేవ సేయుట ప్రజాపరిపాలనశాలి యెటయున్‌ 

జనకునకున్‌ సుతుండు పరిచర్య లొనర్చుట సువ్వె పుత్రకా! 898 
ప్రతి : పుత్రకా!= కుమారా!) మునుకొని= ముందుకు వచ్చి; తండ్రి+ ఆజ్ఞన్‌= తండ్రి ఆదేశాన్ని తలమోచి= శిరసావహించి; 
నిజ+ఉచిత= తనకుమంచిదని తోచిన; కృత్యము= పని; ఏమి పంచినన్‌= వది చేయమని ఆజ్ఞాపించినా; తన శక్తియుక్తిన్‌= 
తన సామర్దానికి తగినట్లు; ఎడ+చేయక= నిరాకరింపకుండా; చేయుట = కావించుట; పుండరీకలోచన = తెల్లతామరల 
వంటి కన్నులుగల విష్ణువు; పదసేవ+చేయుట= అడుగులకుమడుగులొత్తుట; ప్రజాపరిపాలనశాలి +బెటయున్‌= ప్రజలను 
కాపాడు బుద్ధిగల వాడగుటయు; సుతుండు= కుమారుడు; జనకునకున్‌= తండ్రిక్సి పరిచర్యలు +ఒనర్చుట = సేవలు చేయటయ్యే; 
చువ్వె= సుమా! 
తా :; ముందుకు వచ్చి తండ్రి ఆజ్ఞను తలదాల్సి తనకు మంచిదనిపించిన పనిని చెపితే, ఆ పనిని శక్తికొలది చేయటం, 
విష్ణుదేవుని పాదసేవనం చేయటం, ప్రజాపరిపాలనం చేయటం తండ్రికి కొడుకు సేవలు చేయుటంవంటివే సుమా! 


వ. కావున. 899 
ప్రతి : కావునన్‌= అందువలన... 
తా : కనుక (ఇక్కడ బ్రహ్మ స్వాయంభువనికి దిశానిర్దేశం చేయబోతున్నాడు.) 


మ. వివరింపన్‌ హరి యజ్ఞమూర్తిం బరమున్‌ విష్ణున్‌ హృషీకేశుం గే 
శవుంబద్నాక్షుగుణించి జన్మమును శశ్వద్భక్తిం గావింప మా 
ధవుండాత్మంబరితోషమొందు; నతం డుద్యత్రీతిం గైకొన్న లో 
కవితానంబులు దుష్టి నొందు ననఘా; కావింపుమా యజ్ఞముల్‌. 400 


ప్రతి ;: అనఘా!= ఓ పాపరహితుడా!; వివరింపన్‌= వివరంగా చెప్పాలనుకుంటే; యజ్ఞమూర్తిన్‌= యజ్ఞరూపాన్ని 
తాల్చినవాడును; పరమున్‌= లోకాతీతుడును; హృషీకేశున్‌= ఇంద్రియాల్ని జయించిన వాడును; కేశవున్‌= మంచి వెంట్రుకలు 
కలవాడును; పద్మ+అక్షున్‌= తామరల వంటి కన్నులగలవాడును; హరిన్‌= హరిని; విష్ణున్‌= శ్రీమన్నారాయణుని; గుటించి= 
ఉద్దేశించి; జన్మమును= తమ పుట్టుకను; శశ్వత్‌ +భక్తిన్‌= నిరంతరం భక్తిభావం కల్లి ఉండేటట్లు; కావింపన్‌= చేయగా; 
మాధవుండు= లక్ష్మీదేవిభర్తయైన ఆ హరి; ఆత్మన్‌= హృదయమందు; పరితోషము+ఒందున్‌= సంతోషం పొందుతాడు; 
అతందు= ఆ హరి; ఉద్యత్‌+ప్రీతిన్‌= మిక్కిలిప్రేమతో; కైకొన్న= స్వీకరించిన; లోకవితానంబులు= భువనసముదాయాలు; 
తుష్టిన్‌= తృప్తిని ఒందున్‌= పొందును; (కావున అనే ముందటి వచనానికి ఇక్కడ సమన్వయం) అందువల్ల; యజ్ఞముల్‌= 
యజ్ఞాలు; కావింపుమా! = చేయుమా! 


తా; “యజ్ఞావతారుడునూ, సర్వోత్తముడునూ, ఇంద్రియాల్ని జయించిన వాడునూ, నిగనిగలాడే తలనీలాలు గలవాడునూ, 
తామరల బోలిన కన్నులు కలవాడునూ అయిన శ్రీమహావిష్ణువునకు తమ జీవితాల్ని నిరంతర భక్తిభావంతో సమర్పిస్తే, ఆ 


తృతీయస్కంధము 191 


లక్ష్మీవల్లభుడు చాలా ఆనందిస్తాడు. అంతేకాదు. ఆయన రక్షణలో నున్న ఏడేడు భువనాలు సైతం సంతృప్తి చెందుతాయి. 
అందుచేత ఓ పాపరహితుడవైన కుమారా! యజ్ఞాలు చేయి” అని బ్రహ్మ స్వాయంభువుని కోరాడు. 


చ. అకుటిలభక్తిం గేశవసమర్పణబుద్ధిం (గ్రతుక్రియల్‌ వొన 
ర్పక విపరీతులై యుముకరాసులు దంచి ఫలంబు నందం గా 
నక చెడురీతి నూరక ధనవ్యయ మౌటయ కాని మోక్షదా 
యక మగుచున్న తతృ్ఫలము నందరు విష్ణుపరాబ్ముఖక్రియుల్‌. శ01 


ప్రతి : విష్ణు విష్ణుదేవునిపట్ల; పరాక్‌+ముఖ= పెడమొగంపెట్టి క్రియుల్‌= పనులు చేసేవారు (అంటే హరికి వ్యతిరేకంగా 
పనులు చేసేవారు); న+కుటిలభక్తిన్‌= వక్రతలేని స్వచ్చమైన భక్తితో; కేశవ= శ్రీహరికి; సమర్పణ = అర్పించే; బుద్ధిన్‌= 
మనసుతో; క్రతుక్రియల్‌= యజ్ఞవిధులు; ఒనర్చక= చేయకుందా; విపరీతులు+ఐ= వ్యతిరేకులై, ఉముకరాసులు= పొట్టుగుట్టల్ని; 
దంచి= నలుగగొట్టి ఫలంబున్‌= ఫలితాన్ని, అందన్‌+కానక= పొందలేక; చెడురీతిన్‌= చెడిపోవునట్లే, ఊరక = వ్యర్థంగా; 
ధనవ్యయము= సొమ్ము ఖర్చు; బెటయ కాని= కావటమే తప్ప; మోక్షదాయకము+అగుచు+ఉన్న= మోక్షమునిచ్చేదైన; 
తద్‌+ఫలమున్‌= ఆ ఫలితాన్ని (మోక్షఫలితం); అందరు= పొందజాలరు. 


తా : విష్ణుమూర్తిపట్ల విముఖులై పనులు చే సేవాళ్ళు- వక్రతలేని స్వచ్చమైన భక్తితో శ్రీహరికి సమర్పించే మనస్సుతో 
యజ్ఞవిధులు చేయకుండా విపరీతమతులైతే- పొట్టును దంచి ఫలితం పొందలేక చెడిపోయినట్లే, ధనాన్ని వ్యర్థంగా ఖర్చు 
చేసుకోవటం తప్ప యజ్ఞఫలమైన మోక్షాన్ని పొందలేరు. 


ఉ. కావున యజ్ఞముల్‌ హరి వికారవిదూరు గుటించి చేయునీ 
భావము సూన్ఫతవ్రత! శుభస్థితింజెందెడు, నీ కుమారులున్‌ 
నీవును నీ ధరాభరము నెమ్మి వహింపుము; సజ్జనావలిం 
బ్రోవుము ధర్మమార్గమునంబుత్రక! దోషలతాలవిత్రకా! 402 


ప్రతి : సూన్ఫృతవ్రత= సత్యమే వ్రతంగా గలవాడా!; దోష= పాపాలనెడి; లతా= తీగెలకు; లవిత్రకా! = కొడవలివంటివాడా!; 
పుత్రక! = కుమారుడా (ఓ స్వాయంభువా!); కావునన్‌= విష్ణసమర్చణకాని యజ్ఞకార్యాలు మోక్షాన్ని ఇవ్వవు కాబట్టి; 
వికారవిదూరున్‌= వికృత చేష్టలకు మిక్కిలి దూరంగా ఉందే; హరిన్‌+గుజించి= మాధవుని ఉద్దేశించి; యజ్ఞముల్‌= 
సత్మార్యాలను; చేయు= చేసే; నీ భావము= నీ (స్వాయంభువుని ఆశయం; శుభస్థితిన్‌= మంగళకరమైన ఉనికిని; 
చెందెడున్‌= పొందుతుంది; నీ కుమారులును= నీ కొడుకులును; నీవున్‌= నీవుకూడా; ఈ ధరాభరమున్‌= ఈ భూభారాన్ని; 
నెమ్మిన్‌= ప్రీతితో; వహింపుము= భరించండి; ధర్మమార్గమునన్‌= పాడి తప్పని దారిలో (మంచిదారిలో) సత్‌+జన +ఆవలిన్‌= 
ఉత్తములైన ప్రజలసమూహాలను; ప్రోవుము= రక్షింపుము; 

తా : “సత్యమే వ్రతంగా భావించేవాడా!, పాపాలనే తీగెలను నరికే కొడవలివంటివాడా! ఓ కుమారా! ఎట్టివికారాలకు 
లోను గానట్టి ఆ శ్రీహరిని ఉద్దేశించి సివుతేసె సత్మర్మలు తప్పక ఫలిస్తాయ. నీ బిడ్డలు, నీవు కలిసి ఈ భూమిని చక్కగా 
పాలించండి. ధర్మబద్ధంగా మంచివారిని కాపాడండి” అని బ్రహ్మ స్వాయంభువునికి హితం ఉపదేశించాడు. 


192 శ్రీమహాభాగవతము 


క. అనవుడు నతనికి నతం డి, ట్లనియెన్‌ భవదీయమైన యానతి మెట్ల 

ట్లొనరించెద నాకును నా, తనయులకు వసించి యుండందగు నెల వెందున్‌. 403 
ప్రతి : అనవుడు= అని ఇట్లు బ్రహ్మ ఆదేశింపగా; అతండు= స్వాయంభువు; అతనికిన్‌= బ్రహృ్నదేవునికి; ఇట్లు= ఈ 
విధంగా; అనియెన్‌= అన్నాడు; భవదీయము+ఐన= మీది అయిన; ఆనతి= ఆజ్ఞ ఎట్లు= ఏవిధమైందో; అట్లు= ఆ 
విధంగానే ఒనరించెదన్‌= చేస్తాను; నాకును= (స్వాయంభువునకు) నా తనయులకున్‌= నా కుమారులకు; వసించి+ఉండన్‌= 
నివసించి ఉండటానికి; తగు నెలవు= తగిన చోటు; ఎందున్‌= ఎక్కడ కూడ... 
తా; అని బ్రహ్మదేవుడనగా స్వాయంభువమనువు “తండ్రీ! మీ ఆజ్ఞానుసారంగా యజ్ఞ కార్యాలు చేస్తాము. నాకూూనా 
కుమారులకూ నివాసయోగ్యమైన స్టలం ఎక్కడకూడా లేదు” అన్నాడు. 

జా థ 

తే. అరయ లేదు విధాత! యీ యఖిల జంతు, జాతముల కెల్ల నాధారభూతమైన 

ధరణి యిప్పుడు ఘనజలాంతర్నిమగ్శ మైన కతమునంజోటు లేదంటిందండ్రి! శ04 
ప్రతి: అరయన్‌+లేదు= ఆలోచింపగా లేదు; విధాత!= ఓ బ్రహ్మదేవుడా!; తండ్రీ= నాన్నా ఈ; అఖీలజంతు 
జాలములకున్‌+ఎల్లన్‌= ఈ సమస్తమైన ప్రాణిసమూహాల కన్నింటికి; ఆధారభూతము+ఐన = ఉనికిపట్టెన; ధరణి= 
భూమి; ఇప్పుడు; ఘనజల= గొప్పనీటి; అంతః= లోపల; నిమగ్నము+ఐన, కతమునన్‌= మునిగియున్న కారణంచేత; 
చోటులేదు= నివసించేస్థలం లేదు; (అని) అంటిన్‌= అన్నాను. 
తా: ఓ తండ్రీ! అన్ని జీవరాసులకు ఆధారమైన భూమి ఇప్పుడు నీట మునిగిపోయింది. అందువల్ల నాకూ, నా 
కుమారులకు నిలువనీడ లేదన్నాను. 


క. కావున భూమ్యుద్ధరణము, గావించు నుపాయ మిపుడు గైకొని నాకున్‌ 

దేవా! నీ వెణింగింపుము, నావుడుం బద్మజుండు దన మనంబునందలంచెన్‌. 405 
ప్రతి :; కావునన్‌= భూమి నీటిలో మునిగినందువల్ల; దేవా!= ప్రభూ!; భూమి+ఉద్ధరణము= నేలనుపైకి తేల్చుటకు; 
కావించు+ఉపాయము= చేసేయుక్తిని ఇపుడు; కైకొని= పూనుకొని; నాకున్‌= స్వాయంభువుడనైన నాకు; నీవు; ఎజింగింపము= 
తెల్చుము; నావుడున్‌= అని అనగా; పద్మజుండు= తామరనుండి పుట్టిన బ్రహ్మ తన మనంబునన్‌= తన మదిలో; 
తలంచెన్‌= ఇలా అనుకొన్నాడు... 
తా ; “మహాత్మా! భూమి నీటిలోనికి కుంగింది. కావున దాన్ని ఉద్ధరించే ఉపాయమేదో ఆలోచించి నాకు చెప్పండి” అని 
స్వాయంభువుడు ప్రార్థింపగా బ్రహ్మ తన మనస్సులో ఇలా అనుకొన్నాడు. 
మ. జలమధ్యంబున లీనమైన ధరణీచక్రంబు నే నేర్చునన్‌ 

నిలుపన్‌ వచ్చును? బూర్వమందు జగముల్‌ నిర్మించు నాండాదిన 

ప్పులంబుట్టించిన మీందన వ్వసుమతింబుట్టించితి న్నట్టి య 

ప్పులలోం గ్రుంకి రసాతలాంతరమునుం బొందెంగదా పృథ్వియున్‌. 406 


తృతీయస్కంధము 193 


ప్రతి ; జలమధ్యంబునన్‌= నీటినడుమ; లీనము+ఐన= మునిగిపోయిన; ధరణీచక్రంబున్‌= గుండ్రనిభూమిని; ఏ నేర్పునన్‌= 
ఎలాంటి ఉపాయంతో; నిలుపన్‌ వచ్చును= పైకి లేపవచ్చు? (ప్రశ్నార్థకం); పూర్వము +అందున్‌= మొదట; జగముల్‌= 
లోకాల్ని; నిర్మించునాండు= సృష్టిచే సేటప్పుడు; ఆదిన్‌= తొలుత; అప్పులన్‌= నీటిని; పుట్టించినమీందన్‌= సృష్టించిన 
తర్వాతనే; ఆ+వసుమతిన్‌= భూమిని; పుట్టించితిన్‌= సృష్టించాను; పృథ్వియున్‌= భూమికూడ; అట్టి+అప్పులలోన్‌= తొల్త 
అలా సృష్టింపబడిన నీటియందే; క్రుంకి= మునిగి; రసాతల +అంతరమునున్‌= పాతాళం మధ్యభాగాన్ని పొందెన్‌+కదా! = 
చేరింది కదా! (నిర్ధారణార్థకం). 


తా : నీటిలో మునిగిన ఈ భూమిని ఎలా ఉద్ధరించగలను? ముందు సృష్ట్రారంభంలో నేను అన్నింటికంటె కూడ మొదట 
నీటిని సృజించి, తర్వాత భూమిని సృజించాను. ఆ భూమాత నీటిలో మునిగి పాతాళగుహను చేరింది. 


ఫి శ్రీ యజ్ఞ వరాహావతార వర్షనము 4 


అభిలజగత్మల్పనాటోపమునకుం బాల్చడిన నాచేత నె బ్భంగి నిపుడు 
దగిలి విశ్వంభరోద్ధరణంబు గావింప నగు నని సర్వభూతాంతరాత్ముం 
బురుషోత్తముని నవపుండరీకాక్షు లక్ష్మీపతిం దన మనస్థితునిం జేసి 
తలపోయుచున్నంబద్మజు నాసికా వివరమ్మున యజ్ఞవరాహమూర్తి 


తే. య ర్ధి నంగుష్టమాత్రదేహంబుతోడ, జననమంది వియత్తలన్థాయి యగుచు 
క్షణములోపల భూరి గజప్రమాణ, మయ్యె నచ్చటి జనముల కద్భుతముగ. 407 


ప్రతి : అఖిల= సమస్తమైన; జగత్‌ +కల్పన = లోకాల్ని సృష్టించుట అనే; ఆటోపమునకున్‌= వేగిరపాటుకు; పాల్పడిన= 
లోనైన; నాచేతన్‌= నాచేత (బ్రహ్మచే); ఏ+భంగిన్‌= ఏవిధంగా; ఇపుడు; తగిలి= పూని; విశ్వంభరా= భూమియొక్క 
ఉద్ధరణంబు= పైకిలాగుట; కావింపన్‌+అగున్‌= చేయదగును; అని; సర్వభూత = సమస్త ప్రాణులయొక్క అంతర+ఆత్మున్‌= 
లోపల ఆత్మగా నున్న వాడును; పురుష+ఉత్తమునిన్‌= ఉత్తమ పురుషుడైన భగవంతుని; నవపుండరీక= కొంగొత్త తామరలవంటి; 
అక్షున్‌= కన్నులుగలవాడును (అయిన); లక్ష్మీపతిన్‌= లక్ష్మీదేవి భర్తను; తన= తనయొక్క మనస్‌ +స్థితునిన్‌= మదిలోనున్న 
వానినిగా; చేసి= కావించి; తలపోయుచు +ఉన్నన్‌= స్మరించుకొనుచుండగా; అర్ధిన్‌= కోరికతో; యజ్ఞవరాహమూర్తి= 
(సత్మార్యమొనర్చనెంచిన)- పందిరూపాన్ని ధరించిన శ్రీహరి; పద్మజు= కమలం నుండి పుట్టిన బ్రహృదేవునియొక్క 
నాసికావివరమ్మునన్‌= ముక్కురంధ్రం నుండి; అంగుష్టమాత్ర= బొటనవేలంతటి; దేహంబుతోడన్‌= శరీరంతో; 
జననము+అంది= పుట్టి వియత్‌+తలన్థాయి+అగుచున్‌= ఆకాశభాగంలో నిలుచున్నవాడగుచు; క్షణములోపలన్‌= చిటి౭లో; 
అచ్చటి జనములకున్‌= అక్కడ మూగిన ప్రజలకు; అద్భుతముగన్‌= ఆశ్చర్యం గొల్పునట్లుు భూరిగజప్రమాణము= గొప్ప 
ఏనుగంత ఆకృతిగ; అయ్యెన్‌= ఏర్పడ్డాడు. 


బ్ర 


తా : బ్రహ్మతన మదిలో *ఈ లోకాలన్నింటిని సృష్టించాలని ఆరాట పడుతున్నాను. మరి ఇప్పుడు పాతాళగుహ చొచ్చిన 
ఈ భూమిని ఎలా ఉద్ధరించాలి?” అని అనుకొంటూ చరాచరప్రాణికోటిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నవాడునూ, 
పురుషశ్రేష్టుడునూ, అప్పుడే విచ్చిన తామరలవంటి కన్నులు కలవాండునూ, అయిన రమాపతిని స్మరించుకొనుచుండగా, 
అంతలోనే ఆయన ముక్కురంధ్రం నుండి “'యజ్ఞవరాహరూపు'డైన మాధవుండు బొటనవేలంతరూపంతో పుట్టి, చూపరులకు 
ఆశ్చర్యం గొల్పేటట్లు నింగి కెగబాకి, వెంటనే ఒకపెద్ద ఏనుగంత ఆకృతిని తాల్బాడు. 


194 శ్రీమహాభాగవతము 


బ్ర 


అంతంబ్రజాసర్ల్గమందు నియుక్తులై నట్టి మరీచ్యాదులైన మునులు 
మనుకుమారకులు న మ్మనుసహితంబుగ యజ్ఞవరాహంబు నర్థిం జూచి 
“యిట్టి యాశ్చర్య మిట్లెందేనిం గలదె నాసారంధ్ర నిర్ల్గత స్తబ్ధరోమ 
తోకంబు మనము విలోకింప నంగుష్ట మాత్రమై యా క్షణమాత్రలోన 


తే. మహిమ దీపింప దంతి ప్రమాణమును మ, హోన్నంతబైన గండశైలోపమంబు 
నయ్యె” ననుచు వితర్మించి; రబ్దభవుండు, హర్ష మిగురొత్త నిట్లని యపుడు దలంచె. 408 


ప్రతి ; అంతన్‌= (యజ్ఞవరాహమవతరించిన)తర్వాత; ప్రజాసర్గము+అందున్‌= ప్రజలనుత్పత్తిచేయు కార్యమందు; 
నియుక్తులు +ఐన +అట్టి= నియమింపబడినవారైన; మరీచి+ఆదులు+ఐనమునులు= మరీచి మొదలైన మునులు; మను 
కుమారకులు= స్వాయంభువుయొక్క పుత్రులు; ఆ+మనుసహితంబుగన్‌= ఆ స్వాయంభువునితోకూడ; అర్ధిన్‌= కోరికతో; 
యజ్ఞవరాహంబున్‌= ఆ పేరుతో అవతరించిన హరిని; చూచి=చూస్తూ ఇట్టి+ఆశ్చర్యము = ఇలాంటి వింత; ఇట్లు+ఎందు+ 
ఏనిన్‌= ఇలాగ ఎక్కడైనా? కలదె= ఉన్నదా?; నాసారంధ్ర= ముక్కురంధ్రంనుండి; నిర్ణత= వెడలిన; స్తబ్బరోమతోకంబు = 
పందిపిల్ల) మనము= ఇచ్చటి వారెల్లరము; విలోకింపన్‌= చూస్తుండగానే; అంగుష్టమాత్రము+ఐ= బొటనవ్రేలంతగా నై; 
ఆ క్షణమాత్రలోనన్‌= ఒక్కచిటికెలోపల (వెంటనే); మహిమ= దాని గొప్పదనం; దీపింపన్‌= వెలుగొందునట్లు; 
దంతిప్రమాణమును= వఏనుగంతనిడివియు; మహా+ఉన్నతంబు+ఐన = మిక్కిలి ఎత్తైన; గందైల+ఉపమంబు= పెద్దబండతో 
పోల్చదగినంతయు; అయ్యెన్‌= అయినది; అనుచున్‌= అంటూ, వితర్మించిరి= తమలోతాము చర్చించుకొనిరి; అబ్బభవుం 
దు= పద్మంలో పుట్టినబ్రహ్మ అపుడు= ఆ సమయంలో; ఇట్లు+అని= ఈ విధంగా; తలంచెన్‌= అనుకొన్నాడు... 
తా; బ్రహ్మదేవునిచే ప్రజోత్పత్తి యందు నియమితులైన మరీచిమొదలైన నవబ్రహ్మలును, స్వాయంభువమనువుతో కూడిన 
ఆయన కుమారులును బ్రహ్మనాసారంధ్రంనుండి పుట్టిన యజ్ఞవరాహరూపాన్ని తిలకించారు. “అహో! ఎక్కడైన ఇంతటి 
వింత ఉందా? మనం చూస్తుండగానే ఈ 'పందిపిల్లు బొటనవ్రేలంత కన్పించి అంతలోనే ఏనుగంతగా, 'పెద్దబండ అంతగా 
మారిపోయింది ఆశ్చర్యం” అనుకొన్నారు. అపుడు బ్రహ్మ పులకించిపోయి ఇలా అన్నాడు. 
విశే ; ఈ పద్యంలో “ప్రజాసర్దం” అనే పదముంది. సర్గం అంటె సృష్టి, ఈ సృష్టి తొమ్మిది రకాలు. 1) మహత్సర్షం 
0) అహంకారసర్దం త్ర భూతసర్దం త్త) ఇంద్రియసర్దం ర దేవసర్దం 6) తమస్సర్దం //) వనస్పత్యాదిసర్దం వ తిర్యక్సర్ణం 
9) మనుపష్యసర్దం. కుమారసర్లమనేది కూడ ఉంది. అయితే ఇది మనుపష్యసర్గం లోనిదే. విడిగా గ్రహిస్తే “దశవిధసర్లాలు 
అవుతాయి. 

మరీచ్యాదులను నవబ్రహ్మలంటారు. వారు - 1 మరీచి 2) భరద్వాజుడు 8) అంగీరసుడు 4) పులసుడు 
5) పులహుడు 6) క్రతువు 7) దక్షుడు 8) వసిష్టుడు 9) వామదేవుడు 

భరద్వాజ వామదేవులకు బదులుగా “అత్రి, భృగువులను కొందరు గ్రహిస్తారు. 


క. నా మనమునంగల దుఃఖ వి, రామముంగావించుకొజకు రాజీవాక్షుం 
డీ మేర “యజ్ఞపోత్రి, శ్రీమూర్తి” వహించె నిది విచిత్రము దలంపన్‌. 409 


తృతీయస్కంధము 195 


ప్రతి : రాజీవ+అక్షుండు= కమలాలను బోలిన కన్నులుగలవాడగు విష్ణుమూర్తి నామనమునన్‌= నా మనస్సులో; కల= 
ఉన్నట్టి; దుఃఖ= వ్యధకు; విరామమున్‌= ఉపశాంతి; కావించుకొజకు = కల్టించటానికి; ఈ మేరన్‌= ఇచ్చోట; శ్రీమూర్తి= 
మంగళకరమైన విగ్రహంగల; యజ్ఞపోత్రి= యజ్ఞవరాహరూపాన్నిి వహించెన్‌= తాల్పాడు; తలంపన్‌= ఆలోచింపగా; 
ఇది= ఈ అవతారం; విచిత్రము= ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. 


తా : భూదేవిని పాతాళంనుండి ఎట్లా ఉద్ధరించగలనా? అని ఎంతో చింతతో ఉన్న నాకు మనశ్శాంతి కల్గించే ఉద్దేశంతో 
విష్ణుమూర్తి “యజ్ఞవరాహావతారం'తో ప్రత్యక్షమయ్యాడు. ఇది చాలా ఆశ్చర్యాన్ని గొల్పే సంఘటన. 


వ. అని వితర్మించు సమయంబున సూకరాకారుండయిన భగవంతుండు. శే1ే0 


ప్రతి : అని= (శ్రీహరి యజ్ఞవరాహాతారమెత్తటం ఆశ్చర్యకరం) అని; వితర్మించు= తలంచు; సమయంబునన్‌= కాలంలో; 
సూకర +ఆకారుండు +అయిన = పందిరూపమెత్తినట్టి భగవంతుండు= దేవదేవుడైన నారాయణుడు... 


తా; 'స్వాయంభువు” యజ్ఞవరాహమూర్తిని చూచి సంభ్రమాశ్చర్యం పొందాడు. 


తే. ప్రళయజీమూతసంఘాత భయదభూరి, గర్జనాటోపభిన్నదిగ్దనగభీర 
రావ మడరింప నపుడు రాజీవభవుండు, మునులు నానందమును బొంది రనఘచరిత! 411 


ప్రతి : అనఘచరిత= పాపరహితమైన నడవడికగల ఓ విదురా!; ప్రళభయజీమూత= ప్రలయకాలమందలి మేఘాలయొక్క 
సంఘాత= సమూహంచేనైన; భయద= భీతినిగొల్పు; భూరి= గొప్ప; గర్జన +ఆటోప= ఘుర్గురారావముయొక్క రాపిడిచేత; 
భిన్న= పగిలినట్టి; దిక్‌= దిక్కులుగల; ఘన= గొప్పదైన; గభీర= లోతైన లేక గంభీరమైన; రావము= ధ్వని; అడరింపన్‌= 
చేయగా; అపుడు= ఆ సమయాన; రాజీవభవుండు = పద్మం నుండి పుట్టిన బ్రహ్మ మునులు = అచ్చట చేరిన బుషులు; 
ఆనందమును= హర్షాన్ని పొందిరి= పొందారు. 


తా : యజ్ఞవరాహన్వామి చేసిన 'గుర-గురి మనే గర్జన ప్రళయకాలం నాటి మేఘసమూహం చేసే ఉరుములాగ దిక్కుల్ని 
పిక్కటిల్లేటట్లు చేసింది. ఆ శబ్దం విని బ్రహ్మ మరియు అక్కడ మూగిన యతీశ్వరులు ఆనందించారు. 


వ. అంత మాయామయవరాహ ఘుర్చురారావంబు బ్రహ్మాండకోటర పరిస్పోటనంబుంగావింప విని 
జనస్తపస్సత్య లోక నివాసులయిన మునులు బుగ్యజుస్సామ మంత్రంబుల వినుతించిరి; యజ్ఞవరాహరూప 
ధరుండయిన సర్వేశ్వరుండు సత్పురుష పాలన దయాపరుండు గావున దిగ్గజేంద్రలీలావిలోలుందై. 412 


ప్రతి : అంతన్‌= (ఎల్లరు ఆనందించిన) తర్వాత మాయామయ= మాయారూపమెత్తిన; వరాహ= పందియొక్క ఘుర్‌+ఘుర+ 
ఆరావంబు= 'ఘుర, ఘురి అనే శబ్దం; బ్రహ్మాండకోటర= బ్రహ్మాండలోకంలోని నడిమి భాగం (తొర్ర); పరిస్ఫోటనంబున్‌= 
బద్దలగునట్లు; కావింపన్‌= చేయగా; విని= ధ్వనిని విని; జనస్‌+తపస్‌+సత్యలోక = జన, తపోలోక, సత్యలోకాలందు; 
నివాసులు +అయిన= నివసిస్తున్న వారైన మునులు= యతులు; బుగీ+యజుస్‌ +సామవేద= బుగ్వేద, యజుర్వేద, 
సామవేదసంబంధాలైన; మంత్రంబులన్‌= మంత్రాలతో; వినుతించిరి= స్తుతించారు; యజ్ఞవరాహ రూపధరుండు +అయిన = 
యజ్ఞవరాహరూపాన్ని తాల్చినట్టి సర్వ+ఈశ్వరుండు= జగత్ర్రభువగు విష్ణుమూర్తి సత్‌+పురుష= సజ్జనులయొక్క పాలన= 
రక్షణయందు; దయాపరుండు= కనికరం గలవాడు; కావునన్‌= కాబట్టి; దిక్‌+గజ+ఇంద్ర= శ్రేష్టమైన దిగ్గజాల; లీలా= 
విలాసంతో; విలోలుండు+ఐ= మిక్కిలి చలించినవాడై. 


196 శ్రీమహాభాగవతము 


తా : స్వామి మాయామయమైన యజ్ఞవరాహరూపమెత్తి, 'ఘుర ఘురి మని పెడబొబ్బ పెట్టినపుడు బ్రహ్మాండలోకపు 
మధ్యభాగం బద్దలైంది. భూలోకం, తపోలోకం మరియు సత్య (బ్రహ్మాండ) లోకం అనే మూడులోకాల్లో నివసిస్తున్న 
బుషులు ఆ రూపాన్ని బుగ్వేద, యజుర్వేద, సామవేద మంత్రాలతో స్తుతించారు. యజ్ఞవరాహరూపమెత్తిన ఆ లోకేశ్వరుడు 
మంచివారిపట్ల దయగలవాడు. అప్పుడాయన ప్రదర్శించిన విలాసక్రీడ దిగ్గజాల వినోదాన్ని తలపించింది. 


ను కఠినసటాచ్చటోత్కటజాతవాత నిర్జూత జీమూతసంఘాతమగుచు 
క్షురనిభ సునిశితఖురపుటాహతచలతృ్ఫణిరాజ దిగజప్రచయ మగుచుం 
జండదం్ట్రోత్స వైశ్వానరార్చిస్స్రవద్రజత హేమాద్రివిస్రంభమగుచు 
ఘోరగంభీరఘుర్జురభూరి నిస్వనపంకిలాఖిలవార్థిసంకులముగం 


తే. బొరలుం గెరలు నటించు నంబరము దెరల, రొప్పు నుప్పర మెగయును గొప్పరించు 
ముట్టె బిగియించు ముసముస మూరుకొనుచు, నడరు సంరక్షితక్షోణి యజ్ఞ ఘోణి. శీ18 


ప్రతి : సంరక్షితక్షోణి= కాపాడబడనున్న భూమిగల; యజ్ఞఘోణి= యజ్ఞవరాహరూపం; (శ్రీహరి) కఠిన= కటువైన; 
సటా+ఛటా= జూలుసమూహంనుండి; ఉత్‌+కట= భీకరంగా; జాత= పుట్టినట్టి వాత= గాలిచేత; నిర్భూత= చెదరగొట్టబడిన; 
జీమూత సంఘాతము= మేఘాలగుంపు కలది; అగుచున్‌= అవుతూ; క్షురనిభ= చురకత్తుల్ని పోలిన; సునిశిత= మిక్కిలి 
వాడియైన; ఖురపుట= దొప్పలవంటి కాలిగిట్టలచే; ఆహత= కొట్టబడిన; చలత్‌= కదలుతున్ను ఫణిరాజ= ఆదిశేషునియొక్క 
దిక్‌+గజ= దిక్కులనెడి ఏనుగుల యొక్క ప్రచయము= సమూహంగలది; అగుచున్‌= అగుచు; చండ = మిక్కిలి వాడియైన; 
దంమ్షా= కోరలనుండి; ఉత్ధ= పైకెగసిన; వైశ్వానర +అర్చిస్‌= అగ్నిదేవుని మంటలచేే) స్రవత్‌= ద్రవమై దిగ జారుతున్న 
రజతహేమాద్రి= వెండికొండ, బంగారుకొండల యొక్క విస్రంభము= వినాశంగలది; అగుచున్‌= అగుచు; ఘోర= 
మిక్కిలి భయంకరమైన; గంభీర= లోతైన; ఘుర్‌+ఘుర= ఘురఘురమనెడి; భూరి= గొప్పదైన; నిస్వన= ధ్వనిచేత; 
పంకిల= బురదగా చేయబడ్డ; అభీలవార్ధి= అన్నిసముద్రాలయొక్క సంకులముగన్‌= వ్యాపకం గలది అగునట్సు; పొరలున్‌= 
ఇటునటు పాొర్లును; కెరలున్‌= విజ్బంభించును; నటించున్‌= నాట్యమాడును; అంబరము-= నింగి; తెరలన్‌= కలతచెందునట్స్లు; 
రొప్పున్‌= కూత వేయును; ఉప్పరము= ఆకాశాన్ని ఎగయును= ప్రాకుటకు; గొప్పరించున్‌= విజ్బంభిస్తుంది; ముట్టె 
బిగియించును= కోపంతో మూతిని బిగిస్తుందిి ముసముస= చిరచిరలాడుతూ; మూరుకొనుచున్‌= వాసనచూస్తూ అడరున్‌= 


అతిశయిస్తుంది. 


తా : భూమిని ఉద్ధరించటానికి అవతరించిన యజ్ఞవరాహంయొక్క సంరంభం ఇలా ఉంది. అది తన జూలుని విదిల్పినప్పుడు 
ఏర్పడ్డ పెద్దగాలికి మబ్బులన్నీ చెల్లాచెదరయ్యాయి. చురకత్తుల్లాగ మిక్కిలి వాడియైన దాని కాలి గిట్టల్ని సోకి ఆదిశేషుడు 
మరియు దిగ్గజాలు వణికిపోయాయి. దాని తీక్షమైన కోరలనుండి ఎగిసిన మంటలకు వెండికొండ, బంగారుకొండ 
కరిగిపోయాయి. అతి భయంకరమైన దాని 'ఘురఘుర' అరపులకు సప్తసముద్రాలనీరింకి బురద అయింది. అది ఇటునటు 
భూమిపై పొర్లుతూ, ఎగిసి చిందులేస్తూ, నింగి బద్దలయ్యేట్లు శబ్టిస్తూ, ఆకాశమంత ఎత్తు ఎగిరి దూకుతూ, కోపంతో 
మూతి బిగిస్తూ, చిరచిరలాడుతూ వాసనచూస్తూ అతిశయించింది. 


వ మథజటియున య్యజ్ఞవరాహంబు. శ్మీకేడ్త 


తృతీయస్కంధము 19/7 


ప్రతి ;: మజియున్‌= అంతేగాక (అనగా దాని పోకదలేగాక); ఆ+యజ్ఞవరాహంబు= ఆ యజ్ఞవరాహం; 
తా :; ఇంకా ఆ వరాహం చేసిన చేష్టలు ఎలా ఉన్నాయంటే. 


సీ తివిరి చతుర్దశభువనంబులను దొంతు లొరగం గొమ్ములంజిమ్ము నొక్కమాటు 
పుత్తడికొండ మూంపురమను నొరగంట నొరకు రారాపాడు నొక్కమాటు 
ఖురముల సప్తసాగరముల రొంపిగా నుక్కించి మట్టాడు నొక్కమాటు 
నాభీలవాలవాతాహతిచే మింటి నొరసి బ్రద్దలు సేయు నొక్కమాటు 


తే. కన్నుంగొనలను విస్పులింగములు సెదర, నురుభయంకరగతిం దోంచు నొక్కమాటు 
పరమయోగీంద్రజన సేవ్య భవ్యవిభవ, యోగ్యమై కానంగా నగు నొక్కమాటు. శేకర్‌ 


ప్రతి: ఆ యజ్ఞవరాహం; ఒక్కమాటు= ఒకమారు; తివిరి= ప్రయత్నించి; చతుర్‌+దశ= పదునాల్ను; భువనంబులను = 
లోకాలను; దొంతులు+ఒరగన్‌= వరుసలు కూలునట్సు; కొమ్ములన్‌= కొమ్ములతో (కోరలతో); చిమ్మున్‌= చెదరగొట్టును; 
ఒక్కమాటు= మరోమాటు; పుత్తడికొండ= బంగారు కొండను; మూపురము+అను ఒరగంటన్‌= తలపై భాగం అనే 
ఒరగల్లుతో; ఒరకు, రాన్‌= చూర్ణం అయ్యేట్లుగా; రాపాదున్‌= రుద్దుకొంటుంది; ఒక్కమాటు = ఇంకొకప్య్యూయం; ఖురములన్‌= 
గిట్టలచేత; సప్తసాగరములన్‌= ఏడుసముద్రాలను; రొంపి+కాన్‌= బురద అగునట్లు; ఉక్కించి= విజ్బంభించి; మట్టాడున్‌= 
త్రాక్కింది;ి ఒక్కమాటు= ఒక్కతరి; ఆభీల= భయంకరమైన; వాల= తోకయొక్క వాత+ఆహతిచేన్‌= గాలితాకిడిచేత; 
మింటిన్‌+ఒరసి= ఆకాశాన్ని అంటి; బ్రద్దలు+చేయును= ముక్కలుచేస్తుంది; ఒక్కమాటు= ఒకమారు; కన్నున్‌+కొనలను = 
కంటి కొసలందు; విస్స్ఫులింగములు = అగ్గిరవ్వలు; చెదరన్‌= ఎగిసిపడగాా ఉరుభయంకరగళతిన్‌= మిక్కిలి వెరపుగొల్పుతీరున; 
తోంచున్‌= కన్పిస్తుంది; ఒక్కమాటు= ఇంకొక పర్యాయం; పరమయోగీంద్రజన= ఉత్తములైన బుషిజనంచే; సేవ్య= 
'సేవింపదగిన; భవ్యవిభవ= యోగ్యమైన వైభవానికి; యోగ్యము+ఐ= తగినదై; కానన్‌ +కాన్‌+అగున్‌= కన్పిస్తుంది. 
తా: ఆ పందియొక్క విలాసచేష్టల్ని ఈ పద్యంలో కూడ కవి వర్ణించాడు. 

ఆ వరాహం తన కొమ్ములతో పదునాల్దులోకాలను వరుసగా కుప్పకూలిపడునట్లు చిమ్ముతుంది. కనకాద్రిని తన 
రొమ్ముతో కుమ్ముతుంది. ఏడుసముద్రాల్ని తనగిట్టలచే రొంపిచేసి దానిపై విజృంభించి తిరిగింది. తన తోకతో విసిరిన 
గాలితాకిడిచేత ఆకాశాన్ని బద్దలు చేస్తుంది. కన్నుల్లో నిప్పులు గురిసి భీకరంగా కన్పిస్తుంది. ఒక్కొక్క పర్యాయం మహర్షులు 
భక్తితో సేవలందించటానికి తగిన ఆకారంతో సాక్షాత్కరిస్తుంది. 
విశే : చతుర్దశభువనాలు: ఇవి ఏడు ఊర్ధ్వలోకాలు, ఏడు అధోలోకాలు. 
ఊర్థ్వలోకాలు 7: 1) భూలోకం 2) భువర్షోకం 8) సువర్లోకం 4) మహర్షోకం 5) జనలోకం 6) తపోలోకం 7) సత్యలోకం. 
అధోలోకాలు 7 : 1) అతలం 2) వితలం 8) సుతలం 4) రసాతలం 5) మహాతలం 6) తలాతలం 7) పాతాళం. 
ప్తసాగరాలు : 1) లవణ 2) ఇక్షు దధి 4) క్షీర 5)ుసురా 6) సర్పి 7) జల. 

వ. ఇట్లు విహరించుచుం బ్రాతర్మధ్యందినతృతీయ సవనరూపుండయిన యజ్ఞవరాహమూర్తి యగు 
సర్వేశ్వరుండు మహాప్రళభయంబునందు యోగ నిద్రావశుండై యుండు నవసరంబున నుదకస్థంబైన భూమి 


ర్‌ 


198 శ్రీమహాభాగవతము 


రసాతల గతంబైన దాని నుద్ధరించుటకు సముద్రోదరంబుం దజియం జొచ్చు వేగంబు సైరింపంజాలక 
సముద్రుం డూర్ములను భుజంబు లెత్తి విశీర్ణ హృదయుందై యార్తుని పగిది “యజ్ఞవరాహ! నన్ను రక్షింపు, 
రక్షింపు” మని యాక్రోశింప నిశిత కరాళక్షుర తీక్షణంబులైనఖురాగ్రంబుల జలంబులు విచ్చిన్నంబులు 
గావించి యపారంబయిన రసాతలంబుం బ్రవేశించి భూమింబొడగను నవసరంబున. 416 


ప్రతి : ఇట్లు= పైన వివరించిన విధంగా; విహరించుచున్‌= విహరిస్తూ; ప్రాతర్‌= ఉదయకాలం; మధ్యందిన = 
మిట్టమధ్యాహ్నం; తృతీయ= మూడవదైన సాయంకాలం(ఈ మూదడువేళలకు సంబంధించిన); సవనరూపుండు+అయిన 
యజ్ఞవరాహమూర్తి= యజ్ఞరూపం దాల్చినట్టి యజ్ఞవరాహమూర్తి అగు= అయినట్టి; సర్వ+ఈశ్వరుండు= సమస్తవిశ్వానికి 
ప్రభువైన శ్రీహరి; మహాప్రళభయంబునందున్‌= గొప్ప ప్రళభయకాలంలో; యోగనిద్రావశుండు+ఐ= యోగనిద్రగూడినవాడై; 
ఉండున్‌+అవసరంబునన్‌= ఉన్నట్టి సమయంలో; ఉదకస్థంబు+ఐన = నీటిలోనున్నట్టిదైన; భూమి= నేల; రసాతలగతంబు + 
ఐనన్‌= పాతాళలోకం చేరిన; దానిన్‌= ఆ భూమిని; ఉద్దరించుటకున్‌= పైకి లేపుటకు; సముద్ర+ఉదరంబున్‌= సంద్రంయొక్క 
నడిమిభాగాన్ని తటియన్‌+చొచ్చువేగంబున్‌= సమీపించినప్పటి త్వరను; సైరింపన్‌+చాలక = సహించలేక; సముద్రుండు= 
కడలి; ఊర్ములు+అను= అలలనెడి; భుజంబులు+ఎత్తి= చేతులెత్తి; విశీర్ణహృదయుండు+ఐ= పగిలిన గుండెగలవాదై 
(గుండెగలదై); ఆర్హునిపగిదిన్‌= దుఃఖితునివలె) యజ్ఞవరాహ! = యజ్ఞవరాహరూపా!; నన్నున్‌= (సముద్రుని); రక్షింపు 
రక్షింపుము= కాపాడు, కాపాడు; అని; ఆడక్రోశింపన్‌= బిగరగా అరవగా? నిశిత= వాడియైనట్టియు; కరాళ= 
భయంకరమైనట్టియు,; క్షుర= చురకత్తివలె; తీక్షణంబులు+ఐన= పదునైనట్టియునగు; ఖుర+అ(గ్రంబులన్‌= గిట్టల అంచులచేత; 
జలంబులు = నీరు; విచ్చిన్నంబులు = చెల్లాచెదరగునట్లు కావించి= చేసి; అపారంబు+అయిన = హద్దులేని; రసాతలంబున్‌= 
పాతాళలోకాన్ని ప్రవేశించి= చొచ్చి; భూమిన్‌= నేలను; పొడ +కనున్‌+అవసరంబునన్‌= చూచు సమయంలో... 


తా: ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అనే మూడువెళల్లో యజ్ఞరూపాన్నే ధరించి ఉన్న యజ్ఞవరాహాకారుదైన ఆ 
జగథత్ర్రభువు ప్రళయకాలంలో యోగనిద్రలో ఉన్నాడు. ఆ సమయంలో భూమి నీటిలో మునిగి పాతాళం చొచ్చింది. దాన్ని 
ఉద్ధరించాలని తలంచి ఆ స్వామి సముద్రమధ్యభాగంలో ప్రవేశించాడు. సముద్రుడు వరాహమూర్తియొక్క వేగానికి 
తట్టుకోలేక పైకగిసిన అలలనే చేతులెత్తి. “యజ్ఞవరాహస్వామీ! నన్ను కాపాడవయ్యా!” అని దీనంగా అర్ధించాడు. 
అప్పుడాయన చురకత్తులలాగ మిక్కిలి వాడియైన తన గిట్టలచేత సముద్రపునీటిని ఎగమీటి, పాతాళమధ్యభాగంలో ఉన్న 
భూమిని చూశాడు. 


క. శరనిధిలోని మహోగ్రా, మరకంటకుం దెదురం గాంచె మఖమయగాత్రిన్‌ 
ఖురవిదళితకులగోత్రిన్‌, ధరణి కళత్రిన్‌ గవేష ధాత్రిన్‌ పోత్రిన్‌. శ్మగ్ష7 


ప్రతి : శరనిధిలోని= నీటికి నిధానమైన సముద్రంలోనున్న మహా+ఉ(గ్ర= మిక్కిలి భయంకరమైన; అమరకంటకుండు= 
దేవతలకు మింగుడుపదని రక్కసుండు; ఎదురన్‌= తన ఎదుట; ఖుర= గిట్టలచే; విదళిత= మిక్షిలి చీల్చబడిన; కులగోట్రిన్‌= 
కులపర్వతాలు గలవాడును; ధరణికళటత్రిన్‌= మహీకాంత భార్యగా గలవాడును; గవేషధాత్రిన్‌= వెదకబడుతున్న 
భూమిగలవాడున్ను మఖమయగాత్రిన్‌= యజ్ఞమయమైన శరీరం గలవాడును అగు; పోల్రిన్‌= వరాహరూపుణ్ణి; కాంచెన్‌= 
చూచాడు. 


తృతీయస్కంధము 199 


తా : ఆ స్వామి పాతాళం చొచ్చి భూమికొరకు అన్వేషిస్తున్నాడు. అంతలో సముద్రపు అడుగున దాగిన దేవతల వైరియగు 
రక్కసుడు (హిరణ్యాక్షుడు), భూమికొరకు గాలిస్తున్నవాడూ, తన గొరిజల తాకిడిచే కులపర్వతాల్ని ముక్కలు చేయజాలినవాడూ, 
ధరాకాంతకు భర్తా, యజ్ఞ స్వరూపుడూ అయిన వరాహస్వామిని చూశాడు. 


వ. ఇట్లు పొడగని దైత్యుండు రోషభీషణాకారుందై. 418 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా, దైత్యుండు= రాక్షసుడు, పొడ+కని= స్వామి ఉనికిని పసికట్టి, రోషభీషణ +ఆకారుండు +ఐ = 
కోపావేశంతో భయంకరమైన ఆకృతి దాల్చినవాడై... 
తా : ఆ రాక్షసుడు సముద్రమధ్యభాగంలో వరాహరూపమెత్తిన స్వామి ఉనికిని గమనించి కోపావేశంతో భయంకరమైన 
రూపుదాల్చినాడు. 
మ. గద సారించి యసహ్యవిక్రమసమ[గ్రస్ఫూర్తితో వ్రైేయంగా 

నది దప్పించి వరాహమూర్తి నిజదంాగ్రాహతిం ద్రుంచెం బెం 

పొదవం[గ్రోధమదాతిరేకబలశౌర్యోదారవిస్తార సం 

పదం బంచాస్యము సామజేంద్రుంజలమొప్పంద్రుంచు చందంబునన్‌. శ19 
ప్రతి : (దైత్యుడు) గదన్‌= తన గదను; సారించి= చాపి; న+సహ్య (అసహ్య)= సహింపరాని; విక్రమ= పరాక్రమంయొక్క 
సమగ్రస్ఫూర్తితోన్‌= అతిశయించిన ఆటోపంతో; వ్రేయంగాన్‌= విసరగా వరాహమూర్తి= కిటిరూపధారియైనస్వామి; 
పంచ+ఆస్యము= వెడల్పైన మోముగలసింహం; చలము+ఒప్పన్‌= పట్టుదల బయల్పదడురీతి; సామజ+ఇంద్రున్‌= గజరాజును; 
త్రుంచు చందంబునన్‌= విరగబొడుచునట్సు; (కోధ= కోపంతో; మద+అతిరేక = పెచ్చరిల్లినగర్వంతో; బల= బలంతో; 
శౌర్య+ఉదార= గొప్పవిజ్బంభణంతో; విస్తార= అతిశయించిన; సంపదన్‌= గుణసంపదచేత; పెంపు+ఒదవన్‌= ఊపుకలుగగా; 
నిజ= తనయొక్క దం(మ్ష్రై+అగ్ర= కోరచివరిభాగంయొక్క ఆహతిన్‌= దెబ్బతో; అది= రక్కసుడు విసిరిన గదను; తప్పించి= 
పక్కకునెట్టి; త్రుంచెన్‌= వధించాడు (రక్కసుని చంపాడు). 
తా : ఆ రాక్షసుడు మహాభయంకరాకృతి దాల్చి స్వామిపైకి తన గదను విసిరాడు. కోధం, గర్వం, బలం, ప్రతాపం ఇత్యాది 
గుణాలు మూర్తీభవించిన యజ్ఞవరాహుడు విజృంభించి 'సింహం చెలరేగి ఏనుగును మట్టు పెట్టు నట్లు ఆ రక్కసుణ్జి తన 
కోరతో ఒక్కపోటు పొడిచి చంపాడు. 


మ. దితిజాధీశుని నీ గతిందునిమి యుద్వత్తిందదీయాంగ శో 

ణిత పంకాంకితగండభాగుండగుచు న్విష్ణుండు దానొప్పెవి 

స్తృత సంధ్యాంబుదధాతుచిత్రితసముద్దీప్తక్షమాభృద్గతిన్‌ 

క్షితి దంహ్రాగ్రమునన్‌ ధరించి జలరాశింబాసి యేతేరంగన్‌. 420 
ప్రతి : విష్ణుండు= విష్ణుమూర్తి ఈగతిన్‌= ఈ విధంగ; ఉత్‌ +వృత్తిన్‌= గర్వంతో విజ్బంభించి; దితిజ+అధి+ఈశునిన్‌= 
దితికుమారుడైన రాక్షసరాజును (హిరణ్యాక్షుని); తునిమి= చంపి; తదీయ= ఆ దైత్యునియొక్క అంగ= శరీరంయొక్క 
శోణిత= రక్తమనే; పంక+అంకిత= బురద అంటినట్టి; గండభాగుండు = చెక్కిలి గలవాడు; అగుచున్‌= అవుతూ; విస్తృత= 


200 శ్రీమహాభాగవతము 


విశాలమైన; సంధ్యా+అంబుదధాతు = సంజ అనే మబ్బు 3ంజాయ 'ద్రవ్యంచేత; చిత్రిత= రంగరింపబడిన; సమ్‌ +ఉత్‌+దీప్త= 
మిక్కిలివెలుగొందుచున్న క్షమాభృత్‌+గతిన్‌= కొండవలె; క్షితిన్‌= భూమిని; దంహ్షై+అ[గ్రమునన్‌= కోరచివరిభాగాన; 
ధరించి= తాల్చి (ఎత్తుకొని) జలరాశిన్‌= సముద్రాన్ని పాసి= వదలి; ఏతేరంగన్‌= పైకిరాగ్యా తాన్‌= ఆ దేవదేవుడు; 
ఒప్పెన్‌= ప్రకాశించాడు. 
తా : శ్రీహరి దితికుమారుడైన హిరణ్యాక్షుణ్సి భయంకరంగా చంపి వాని రక్తం అనే బురద చెక్కిళ్ళకు అంటుకోగా, సముద్ర 
మధ్యభాగంనుండి భూమిని పైళత్తి కోరపైన నిల్పాడు. కోరపైన భూమిని నిల్చిన ఆ చిత్రం సంధ్యారాగం పులుముకొన్న 
కొండవలె దేదీప్యమానంగా వెల్లింది. 
తే. బాలశీతాంశురేఖా విభాసమాన, ధవళదం్షైగ్రమున నున్న ధరణి యొప్పె 

హరికి నిత్యానపాయిని యైన లక్ష్మి, నెరయంబూసిన కస్తూరినికర మనంగ. శీల 
ప్రతి : బాలశీత+అంశు= చల్లని కిరణాల బాలచంద్రునియొక్క రేఖా= ఒకభాగంచేత, విభాసమాన= ప్రకాశిస్తున్న, 
ధవళ= తెల్లని, దంమ్షై+అ[గ్రమునన్‌+ఉన్న= (వరాహం) కోరచివరనున్నట్టి, ధరణి= భూదేవి, హరికిన్‌= శ్రీవిష్ణుమూర్తికి, 
నిత్య+అనపాయిని+అయిన = ఎల్లప్పుడు ఎడబాయని, లక్ష్మి= శ్రీదేవి, నెరయన్‌= దట్టంగా, పూసిన = అలదినట్టి, 
కస్తూరినికరము = (మృగమదం) కస్తూరిముద్ద, అనంగన్‌= అన్నట్లు, ఒప్పెన్‌= ప్రకాశించింది. 
తా : లేతనెలవంకరేఖలాంటి తెల్లని కోరపై కూర్చున్న భూదేవి, ఎల్లప్పుడు భర్తను ఎడబాయని శ్రీదేవి విష్ణుమూర్తికి 
దట్టంగా అద్దిన కస్తూరిముద్దలాగ ఉందట! 

ఫి శ్రీ యజ్ఞ వరాహమూర్తిని బ్రహ్మాదులు స్తుతియించుట + 

వ. అట్టి యజ్ఞపోత్రిమూర్తింజూచి కమలాసనప్రముఖు లిట్లని స్తుతియించిరి. శ22 
ప్రతి : అట్టి= 'పైనవర్ణింపబదినటువంటి; యజ్ఞపోత్రిమూర్తిన్‌= యజ్ఞ వరాహరూపం దాల్చిన విష్ణుదేవుణ్ణి; చూచి= కాంచి; 
కమల+ఆసన ప్రముఖులు+ఐన= పద్మం ఆసనంగాగల (బబ్రహ్మమొదలైన గొప్పవారు; ఇట్లు+అని= ఈ దిగువరీతిగా; 
స్తుతియించిరి= స్తోత్రం చేశారు. 
తా : తర్వాత ఆ యజ్ఞవరాహరూపధారియైన శ్రీహరిని బ్రహ్మాదులు ఇలా పొగిడారు. 
స్లీ “దేవ! జితం జితంతే పరమేశ్వర! జితయజ్ఞభావన! (శుతిశరీర!” 

యనుచుం గారణసూకరాకారుందడగు నీకు నతిభక్తి (మొక్కదమయ్య వరద! 


భవదీయరోమకూపములందు లీనంబు లై యుండు నంబుధు లట్టీ యధ్వ 
రాత్మకమై తనరారు నీ రూపంబు గానంగరాదు దుష్కర్మపరుల 


తే. కట్టి నీకుంబ్రణామంబు లాచరింతు, మఖిలజగదేకకీర్తి! దయానువర్తి! 
భవ్యచారిత్ర! పంకజపత్రనేత్ర!, చిరశుభాకార! యిందిరాచిత్తచోర! 4238 


ప్రతి : పరమ+ఈశ్వర= మహానుభావుడవైన ఓ ప్రభూ]; జిత= స్వాధీనమైన; యజ్ఞభావన = సత్మర్మను చేయవలెనను 
భావం గలవాడా; (శ్రుతిశరీర = వేదస్వరూపా; దేవ! =స్వామీ; తే= నీకు లేక నీవల్ల; జితం= జయింపబడింది; బితం= 


తృతీయస్కంధము 201 


జయింపబడింది; అనుచున్‌= అని అంటూ; వరద= కోరిన కోర్మెలదీర్చువాడా!; కారణ= ఒక కార్యాన్ని తీర్చడానికి; 
సూకర +ఆకారుండు+అగు= వరాహావతారమెత్తినవాడవగు; నీకున్‌= నీకు (శ్రీ హరికి); అతిభక్తిన్‌= మిక్కిలిభక్తితో; 
యొైక్కెదము +అయ్య! = నమస్మరిస్తాంస్వామీ!; భవదీయ= నీ యొక్క రోమకూపములందున్‌= వెంట్రుకల మొదళ్ళలో 
ఉండే గుంతల్లో; అంబుధులు = నీటికినిధానమైన సముద్రాలు; లీనంబులు +ఐ+ఉండును= దాగియుండును; 
అధ్వర +ఆత్మకము+ఐ = యజ్ఞస్వరూపమై; తనరారు= ఒప్పారుచున్న; నీ రూపంబు= నీ ఆకారం; దుస్‌+కర్మపరులకున్‌= 
చెడ్డపనులుచేసే వారిక్సి కానంగన్‌ రాదు= కన్పించదు; అట్టినీకున్‌= అలాంటిమహిమగలనీకు; అభిలజగత్‌+ఏకకీర్తి! = 
సమస్త లోకాలలో ప్రసిద్ధమైనకీర్తిగలవాడా!; దయా+అనువర్తి= దయాస్వభావంగలవాడా; భవ్యచరిత్ర= పవిత్రమైన 
చరిత్రకలవాడా!; పంకజపత్రనేత్ర! = తామరరేకులవంటి కన్నులుగలవాండా!; చిరశుభ+ఆకార! = ఎల్లప్పుడు మంగళకరమైన 
ఆకారంగలవాడా; ఇందిరాచిత్తచోర! = శ్రీదేవి హృదయాన్ని దోచుకొన్నవాడా!; ప్రణామంబులు= నమస్మారాలు; ఆచరింతుము= 
చేస్తాము. 


తా : అక్కడి మునులు స్వామిని ప్రస్తుతించి, నమస్కరించారు. 


దేవా! నీవు జయించావు-జయించావు. నీవు నిరంతరం సత్కర్మ పరాయణుడవు. నీవు వేదమయుడవు. కోరిన 
వరాలనిచ్చే స్వామీ! ఈ విశ్వంభరను ఉద్ధరించటానికి నీవు వరాహాకృతిని తాల్పావు. నీ వెంట్రుకల మొదళ్ళలో ఉన్న 
గుంతల్లో మహాసముద్రాలే దాగి ఉన్నాయి. దుష్టులకు నీ యజ్ఞస్వరూప మహిమ అంతుబట్టదు. స్వామీ! నీ కివే మా 
నమస్మారాలు. ఈ విశ్వమంతటికి నీక్తీర్తి వ్యాపించింది. నీవు దయాపరుడవు. నీ చరిత్ర పవిత్రమైంది. నీ కన్నులు 
తామరరేకుల్లాంటివి. నీది మంగళకరమైన ఆకారం. నీవు శ్రీదేవి హృదయాన్ని ఆకర్షించిన మహానుభావుడవు. 


వ. అని వెండియు నిట్లు స్తుతియించిరి. త2ైడ 
ప్రతి : అని= పైపద్యంలో పొగడి; వెండియున్‌= మరియు; ఇట్లు= ఈ విధంగా; స్తుతియించిరి= పొగిడారు. 
తా ; అంతటితో ఆగక ఆ మునులు ఇంకా స్తోత్రం చేశారు. 


స్స్‌ త్వక్కున నఖిలవేదములు, రోమంబులయందును బర్సిస్సు, లక్షులందు 
నాజ్యంబు, పాదంబులందుం జాతుర్మోత్ర కలితంబులగు యజ్ఞకర్మములును, 
స్రుక్కు తుండంబున, స్రువము నాసికను, నిదాపాత్ర ముదరకోటరమునందు, 
శ్రవణాస్యబిలములంజమసప్రాశిత్రముల్‌, గళమున నిష్టిత్రికంబు, జిహ్వం 


తే. దగుంబ్రవర్ద్యము, నగ్నిహోత్రమును నీదు, చర్వణంబును, సభ్యావసథ్యు లుత్త 
మాంగ మసువులు చయనము లగుం గిటీశీ యనుచు నుతియించి రత్తథి యజ్ఞవిభుని. శీ2గ్‌ 


ప్రతి : కిటి+ఈశ= వరాహస్వామీ!; అఖిలవేదములు = అన్నివేదాలు, మరియు షడంగాలును; త్వక్కునన్‌= నీ శరీరమందును; 
బర్హిస్సులు= అగ్నులు; రోమంబులయందును = వెంట్రుకల యందును; ఆజ్యంబు= యజ్ఞగుండంలోపోసే నెయ్యి; అక్షులందున్‌= 
కన్నుల్లోను; చాతుర్‌+హోత్ర= నల్గురు ముఖ్య యజ్ఞకర్తలచేత; కలితంబులు +అగు= చేయబడినవైన; యజ్ఞకర్మములును= 
యజ్ఞసంబంధమైన కార్యకలాపాలు; పాదంబుల+అందున్‌= అడుగులయందును; స్రుక్కూ ఆజ్యమును కుండంలో పోసే 
గరిట; తుండంబునన్‌= ముట్టెయందును; స్రువము= నేతికర్ర; నాసికను= ముక్కునందును; ఇడా పాత్రము= యజ్ఞపాత్ర; 


202 శ్రీమహాభాగవతము 


ఉదరకోటరమునందు= పొట్టయందును; శ్రవణ +ఆస్యవబిలములన్‌= చెవులు మరియు నోటియందు; చమసప్రాశ్రితముల్‌= 
భోజనపాత్ర మరియు నీరుత్రాగే గిన్నెయు; గళమునన్‌= గొంతులో; ఇష్టిత్రికంబు= మూడు యజ్ఞాలునూ; బిహ్వన్‌= 
నాలుకయందును; ప్రవరము= అగ్నిష్టోమాదులును (చలనం, ఆసనం, నిలకద, ఈ మూడింటిని ప్రవర్యమంటారు,; 
తగున్‌= అమరినది; నీదు చర్వణంబును= నీ ఆరగింపు (భోజనం); అగ్నిహోత్రమును= వ్రేల్బబడిన అగ్నియగును; 
సభ్య+అవసథ్యులు = హోమరహిత అగ్నిగ్భహాలు; ఉత్తమాంగము = న్‌ శిరస్సు; అసువులు = నీ ప్రాణాలు; చయనములు+ 
అగున్‌= నిర్వహింపబడుతున్న హోమాలు; అనుచున్‌= ఇట్లని; ఆ+తరిన్‌= ఆ సమయాన; యజ్ఞవిభునిన్‌= యజ్ఞ 
వరాహస్వామిని; నుతియించిరి= కొనియాడారు. 


తా : 'వరాహస్వామీ! నీ చర్మమే సమస్తవేదవేదాంగాలసమూహం. నీ వెంట్రుకల్లో యజ్ఞాగ్నులు దాగి ఉన్నాయి. కన్నుల్లో 
ఆజ్యం (నేయి), పాదాల్లో యాజకులచే నిర్వహింపబడుతున్న యాజ్జికక్రియలు ఉన్నాయి. నీ తుండమే నేతి గరిట 
(సుక్కు, 'ఘూణేంద్రియమే స్రువం, నీ కడుపే యజ్ఞపాత్ర. చెవి భోజనపాత్ర, నోరు నీరుత్రాగేగిన్నె. నీ గొంతు మూడు 
యజ్ఞాలకు నిలయం. నాలుక అగ్నిహోమాదులకు అంగభూతం, నీ వారగించే ఆహారం సాక్షాత్తు వ్రేల్బబడిన అగ్నియే. స్‌ 
శిరోభాగం హోమరహిత అగ్నిగ్భహం, నీ ప్రాణాలు చయనాలు అని అక్కడచేరిన బ్రహ్మేంద్రాది మునిపుంగవులు 
స్వామిని ప్రస్తుతించారు. 


వ. వెండియు ముహుర్ముహు రృగవదావిర్భావంబు దీక్షణీయేష్టి యగు. నీదు దంష్టలు ప్రాయణీయంబను 
దీక్షానంతరేష్టియు, నుదయనీయంబను సమాప్తేష్టియు, యుష్మద్రేతంబు సోమంబును, ద్వదీయావస్థానంబు 
ప్రాతస్సవనాదులు, నీదు త్వజ్మాంసాది సప్తధాతువు లగ్నిష్ట్రోమోక్ట్రృషోడశీ వాజపేయాతిరాత్రాప్తోర్యామంబు 
లను సంస్థాభేదంబులును ద్వాదశాహాదిరూపంబులైన బహు యాగ సంఘాతరూపంబులు నగు; సర్వ 
సత్రంబులు భవదీయశరీర సంధులు; ససోమాసోమంబులగు యజ్ఞక్రతువులు నీవ; మజియును నీవు 
యజనబంధనంబులచే నొప్పుచుందు వదియునుం గాక. శే26 


ప్రతి : వెండియున్‌= మరియును; ముహుస్‌+ముహుస్‌= మాటిమాటికి; భగవత్‌ +ఆవిర్భావంబు= స్వామియొక్క 
యజ్ఞవరాహాద్యవతారం; దీక్షణీయ +ఇష్టి+అగున్‌= ధగధగమండుతున్న యజ్ఞగుండమౌతుంది; నీదు దం(ష్టలు= నీ యొక్క 
(వరాహరూపుని) కోరలు; ప్రాయణీయంబు +అను= నిలకడగా జ్వలిస్తున్న; దీక్షా+అనంతర= దీక్ష తర్వాతి; ఇష్టియున్‌= 
యాగాన్ని ఉదయనీయంబు+అను= ఉదయనీయమనబదే; సమాప్త+ఇష్టియన్‌= యజ్ఞాంతమందలి అగ్నియు (అగును); 
యుష్మద్‌= స్‌ యొక్క రేతంబు= ఇంద్రియం; సోమంబును= యజ్ఞసోమ రసమౌతుంది; త్వదీయ = నీయొక్క అవన్ధానంబు= 
ఉనికి లేక మనుగడ; ప్రాతర్‌+సవన +ఆదులు= ప్రభాత కాలంలో జరిగే యాజ్హికక్రియలు (స్నానసంధ్యానుష్టానాదులు); 
నీదు= నీయొక్క త్వక్‌+మాంస+ఆది= చర్మం, మాంసం, శుక్లం, శోణితం, చీము, ఎముక, మెదడు అనే; సప్తధాతువులు = 
ఏదుశారీరక (ద్రవ్యాలు; అగ్నిష్టోమ = అయిదురోజులు వసంతకాలంలో చేసి ముగించే యాగవిధానంలో; ఉక్ధ్య= ఉక్థ్యం; 
షోడళీవాజపేయ +అతిరాత్ర +ఆప్తోర్యామంబులు +అను = షోడశి, వాజపేయం, అతిరాత్రం, ఆప్తోర్యామం అనబడే; సంసా 
భేదంబులును = యాజ్ఞికవిధులును; ద్వాదశ+అహ= పన్నెండు పగటిపూటలు చేసే యాగం; ఆది= మొదలైన; 
రూపంబులు+ఐన= స్వరూపాలైన; బహుయాగ= పెక్కు యజ్ఞాల యొక్క సంఘాతరూపంబులున్‌ +అగున్‌ = 
సామూహికరూపాలవుతాయి; సర్వసత్ర్త్రంబులు= సమస్తమైన రాజసూయాదియాగాలన్నీకూడ; భవదీయ= నీయొక్క 


తృతీయస్కంధము 203 


శరీరసంధులు = దైహికమైనకీళ్ళు; ససోమ +అసోమంబులు +అగున్‌= సోమరసపానంతోనూ; సోమరసపానరహితంగాను 
చేసేటటువంటి; యజ్ఞక్రతువులు= యాగాలు; నీవు+అ= నీవే మజియును= అంతేగాక; నీవు= (వరాహస్వామిని); 
యజనబంధనంబులచేన్‌= యజ్ఞబంధాలచేత; ఒప్పుచున్‌+ఉందువు = ప్రకాళిస్తుంటావు; అదియునున్‌+కాక = అంతేగాదు. 


తా : బ్రహ్మాదులు యజ్ఞవరాహావతారాన్ని మరింతగా అభివర్ణిస్తూ స్తుతిస్తున్నారు. “దేవా! మాటిమాటికి పెచ్చరిల్లిన ఫ్‌ 
అవతారం” దీక్షణీయేష్టి (సలసల మండుతున్న యాగాగ్దిి. నీ కోరలు ప్రాయణీయేష్టి (నిలకడగామండుతున్నఅగ్ని). చివరి 
యజ్ఞాంతరూపం “ఉదయనీయేష్టి (ఉపశమించిన యజ్ఞాగ్సిు. నీ ఇంద్రియమే సోమరసం. నీ ఉనికి ఉదయకాలపు 
ధ్యానసంధ్యానుష్రానాదులు. శుక్లం, రక్తం, మాంసం, ఎముక, తోలు, చీము, మెదడులతో కూడిన నీ సప్తధాతువులు 
అగ్నిష్టామం, ఉక్థ్యం, షోడశి, వాజపేయం, అతిరాత్రం, ఆప్తోర్యామం అనే ఏడు యాజ్జిక విధులూ, ద్వాదశాహం 
మొదలైన అనేక యాగవిధులూ అవుతాయి. సమస్తయాగాలు నీ శరీరసంధులే. అంతేగాక సోమపానంతోడి యజ్ఞాలు, 
సోమపాన రహిత యజ్ఞాలు వ్‌వే అయివున్నావు. నీవు ఎల్లప్పుడు యజ్ఞబంధితుడవై వెలుగొందుతావు అని మునులు 
దేవాదిదేవుణ్ణి స్తుతించారు. 


క. హవరూపివి! హవనేతవు!, హవభోక్తవు! నిఖిలహవఫలాధారుండవున్‌! 
హవరక్షకుందవు నగు నీ కవితథముగ నుతు లొనర్హుమయ్య ముకుందా! త్న277 


ప్రతి : ముకుందా! = శ్రీమన్నారాయణా!; (నీవు) హవరూపివి= యజ్ఞస్వరూపుడవు; హవనేతవు= యజ్ఞాలకు అధిపతివి; 
హవభోక్తవు= యజ్ఞఫలాన్ని భుజించేవాడవు; నిఖిల= సమస్తమైన; హవఫల+ఆధారుండవున్‌= యజ్ఞఫలప్రదానానికి 
మూలపురుషుడవు కూడ; హవరక్షకుండవు= యజ్ఞమును కాపాడువాడవు; అగున్‌= అయినట్టి; నీకున్‌= నీకు 
(యజ్ఞవరాహమూర్తికి) అవితథముగన్‌= పొల్లుపోకుండ (సత్యముగా) నుతులు = కొనియాడుటలు; ఒనర్హుము +అయ్య! = 
చేస్తాము స్వామీ! 
తా; “స్వామీ! నీవు యజ్ఞస్వరూపుడివి. యజ్ఞాధిపతివి. యజ్ఞఫలాన్ని భుజించేవాడివి. సమస్తయజ్ఞఫ లాలకు నీవే ఆధారం. 
యజ్ఞరక్షకుడవు కూడ నీవే. ముకుందా! మచ్చలేని హృదయంతో నిన్ను పూజిస్తాము. 
అక్కడచేరిన మునులు ఫలాకాంక్ష లేనివారై యజ్ఞవరాహస్వామిని వేనోళ్ల ప్రస్తుతించారు. వారి స్తుతివాక్యాల్లో ఏ 
విధమైన ఫలాసక్తి లేదు. 
తే. సత్వగుణమున సద్భక్తి సంభవించు, భక్తియుతముగం జిత్తంబు భవ్య మగును 
హృదయపద్మంబునందోలి నెజుంగంబడిన, యట్టి నీకు నమస్మ్కారమయ్య వరద! శీ28 
ప్రతి : వరద= వరాలనిచ్చే దేవా! సత్షగుణమునన్‌= సాత్విక గుణంచేత; సత్‌+భక్తి= స్వచ్చమైన భక్తి సంభవించున్‌= 
కల్గుతుంది; భక్తియుతముగన్‌ = భక్తిభావంతోకూడి; చిత్తంబు= మనస్సు; భవ్యము+అగున్‌= యోగ్యమైనది అవుతుంది; 
ఓలిన్‌= క్రమపద్ధతిలో; పహృదయపద్మంబునందున్‌= హృదయమనే పద్మంలో; ఎజుంగంబడిన= తెలియబడిన; నీకున్‌= 
(వరాహస్వామికి); నమస్మారము+అయ్య! = వందనం దేవా! 
తా : కోరినకోర్మెల నెరవేర్చే ప్రభూ! సత్వగుణంవల్లనే ఉత్తమమైన భక్తి కల్గుతుంది. భక్తి గల్గినచో మనస్సు యోగ్యమౌతుంది. 
గుందెనిండుగ స్మరించుకోదగ్గ నీకు ఇవే మా నమస్మారాలు. 


204 శ్రీమహాభాగవతము 


మ. అరవిందోదర! తావకీనసితదం్ర్రాగ్రావలగ్నక్షమా 
ధరనద్యబ్ధినదాటవీయుతసమిద్ధక్ష్మాతలంబొప్పె భా 
సురకాసారజలావతీర్ణమదవచ్చుండాలరాడ్డ్దంత శే 
ఖరసంసక్త సపత్రపంకజము రేఖంబొల్పు దీపింపంగన్‌. శ్న29 


ప్రతి : అరవింద+ఉదర= పద్మం గర్భమునందు గలవాదా!; తావకీన = నీయొక్క సితదం'మ్రై+అ(గ్ర= తెల్లని కోరచివర; 
అవలగ్న= తగుల్మొన్ను క్షమాధర= పర్వతాలు; నది+అట్టి= నదులు మరియు సముద్రాలు; నద+అటవీయుత= నదాలు 
మరియు అడవులతో కూడిన; సమ్‌ +ఇద్ధ= మిక్కిలివెలుగొందుచున్న; క్షాతలంబు= భూభాగం; భాసుర= ప్రకాశవంతమైన; 
కాసారజల+అవతీర్ణ= సరోవరపు నీటియందు దిగినట్టి; మదవత్‌+శుండాలరాట్‌= మదించిన గజేంద్రంయొక్క దంతశేఖర= 
పంటికొసలయందు; సంసక్త= తగుల్మొన్న సపత్ర= రేకులతోడి; పంకజమురేఖన్‌= పద్మంవలె; పొల్పు= సొంపు; దీపింపం 
గన్‌ = వెల్దునట్లు; ఒప్పెన్‌= (భూమి) ప్రకాశించింది. 

తా : పద్మనాభా! పర్వతాలు, నదీనదాలు, సముద్రాలు, అడవులు మొదలైన వాటితో కూడిన ఆ భూమి, నీ తెల్లని కోరపైన 
విశ్రమించటం ఎలా ఉందంటే, ఒక మదపుటేనుగు సరోవరంలో ప్రవెశించి పత్రభరితమైన తామరని తన దంతాలపై 
పొదువుకొన్నట్లు దేదీష్యమానంగా ప్రకాశిస్తూ ఉంది. 


మ. మజఖణియును. 430 
ప్రతి ;: మజియును= ఇంకా, దిగువ పద్యాలలో సోత్రం కొనసాగుతోందని సూచన. 


మ. చతురామ్నాయవపుర్విశేషధర! చంచత్సూకరాకార! నీ 
సితదం్షాగ్ర విలగ్నమైన ధర రాజిల్లెం గులాద్రీంద్ర రా 
జితశృంగోపరిలగ్నమేఘముగతిం జెల్వారి, విద్వజ్ఞనాం 
చితహృత్పల్వలలోల! భూరమణ! లక్ష్మీనాథ! దేవోత్తమా! త్వీత్రిక్షే 


ప్రతి : చతుస్‌+ఆమ్నాయ= బుక్‌, యజుస్‌, సామ, అధర్వములనే నాల్గువేదాలను; వపుస్‌+విశేషధర = విశిష్టమైన 
శరీరంగా ధరించినవాడా!; చంచత్‌+సూకర +ఆకార! = చలించుచున్న వరాహాకృతిగల వాడా!; విద్వత్‌ +జన +అంచిత= 
విద్వాంసులయొక్క ఒప్పిదమైన; హృత్‌+పల్వలలోల= హృదయములనే మడుగుల్లో చలించువాడా!; భూరమణ = భూదేవికి 
ప్రియమైనవాడా!; లక్ష్మీనాథ= సిరిమగడా; దేవ+ఉత్తమా=దేవతలలో ఉత్తముడా!; నీ= నీయొక్క సిత= తెల్లని దంమ్రై+అగ్ర= 
పంటికొనపైన; విలగ్నము+ఐన= తగుల్మొన్న ధర= భూమి; కుల+అద్రి+ఇంద్ర= కులపర్వతరాజంయొక్క రాజిత= 
ఒప్పిదమైన; శృంగ+ఉపరి= శిఖరాగ్రపు పైభాగాన; లగ్న మేఘముగలిన్‌ = తగుల్మ్కొన్న మబ్బులాగ; చెల్వారి= ఒప్పి; 
రాజిల్లెన్‌= ప్రకాశించింది. 

తా : దేవా! నీవు నాల్దువేదాలు శరీరంగా కలవాడవు. నీది దేదీప్యమానంగా వెల్దుతున్న వరాహరూపుడవు! నీవు విద్వాంసుల 
హృదయాలనే పడియల్లో దాగినవాడవు. భూదేవికి ప్రియుడవు. ఉత్తమదైవమవు. ఇందిరభర్తవు. నీ కోరపై ఒదిగిన 
భూదేవి కులపర్వతశిఖరం పై తగుల్మ్కొన్న మేఘంలాగా ఉంది. 


తృతీయస్కంధము 205 


బ్ర 


సమధికస్థావరజంగమాత్మకమైన వసుమతీచక్ర మవక్రలీల 

నుద్ధరింపుము; కరుణోపేతచిత్తుండ వగుచు నస్మన్మాత యయ్యె ధరణి; 
మాతయాౌ టెట్లని మదిందలంచెదవేనిం జర్చింప మాకు విశ్వమున కీవు 
జనకుండ వగుట యుష్మత్పత్ని భూదేవి యగుట మాకును దల్లి యయ్యె; నిపుడు 


తే. ధరకు నీతోడంగూడ వందన మొనర్హు, మరణియందును యాజ్జికుం డగ్ని నిలుపు 
కరణి మీ తేజ మీ ధరాకాంతయందు, నిలుప ధరణి పవిత్రయై నెగడుం గాన. శ్నప2 


ప్రతి : దేవా= స్వామీ!; సమ్‌ +అధిక = విశేషంగా; న్థావరజంగమ+ఆత్మకము+ఐన = స్థిరమైనదియు, చలనంగలదియునైన; 
వసుమతీ చక్రము= భూవలయాన్నిి అవక్రలీలన్‌= మొక్కవోని విలాసంతో; కరుణా+ఉపేత= దయతోకూడిన; 
చిత్తుందడవు+అగుచున్‌= మనస్సు గలవాడవై; ఉద్ధరింపుము= పైకి లేపు; ధరణి= భూదేవి; అస్మద్‌+మాత= మాతల్లి; 
అయ్యెన్‌= అయింది; మాత+బెట+ఎట్లు+అని= తల్లి మీకెట్లయిందని; మదిన్‌= మనస్సులో; తలంచెదవు+ఏనిన్‌= 
భావిస్తావేమో; చర్చింపన్‌= చర్చ చేస్తే మాకున్‌= (మునులకు); విశ్వమునకున్‌= లోకానికి; ఈవు= నీవు(విష్ణువు); 
జనకుందవు+అగుటన్‌= తండ్రివి అయినందువల్ల; యుష్మద్‌+పత్ని= మీ యిల్లాలు; భూదేవి+అగుట= భూకాంత 
అయినందువల్ల (కారణంగా); మాకునున్‌= మాకుకూడ; తల్లి+అయ్యెన్‌= తల్లి అయింది; ఇపుడు= ఈ సమయంలో; 
ధరకున్‌= భూదేవికి; నీతోడన్‌+కూడ= నీతో చేర్చి వందనము= నమస్కారం; ఒనర్హుము= చేస్తాం; యాజ్జికుండు= 
యజ్ఞకర్త అరణియందున్‌= అరణి (ఒకరకమైన కజ్జ్ర్యయందు; అగ్నిన్‌= అగ్గిని; నిలుపుకరణిన్‌= పుట్టించినట్ల; మీ తేజము= 
మీ వెలుగును; ఈ ధరాకాంతయందున్‌= ఈ భూదేవియందు; నిలుపన్‌= ఉంచగా; ధరణి= భూదేవి; పవిత్ర+ఐ= 
పుణ్యవతియై; నెగడున్‌+కాన = ఒప్పారుతుంది కాబట్టి. 
తా: “ఓ యజ్ఞవరాహమూర్తీ! దేవా! ఈ చరాచరాత్మకమైన భూచక్రాన్ని దయతో అవలీలగా పైకెత్తు ఈమె మా తల్లి. 
“మీకు తల్లి ఎట్లయిందిను కొంటావేమో! చూడు. మాకు మరియు ఈ విశ్వానికంతటికి నీవే తండ్రివి. ఈ భూదేవి నీ భార్య. 
కాబట్టి ఆమె మాకు తల్లి అయింది. అందువల్ల ఇప్పుడు నీతోపాటు ధరిత్రీమాతకు కూడ నమస్మరిస్తాం. యజ్ఞకర్త “అరణి 
యందు అగ్నిని వ్రేల్చునట్లు, మీ దివ్యతేజస్సును ఈమె యందు నిల్పినట్లయితే ఈమె మహాపవిత్రురాలవుతుంది” అని 
మునీంద్రులు వరాహరూపుణ్ణి కొనియాడారు. 
విశే : అరణి: ఇది ఒక కర్ర-యజ్ఞంచేసే యాజకుడు రెండు అరణుల్ని రాచి అగ్నిని రగుల్మ్కొల్పుతాడు. ఆ అగ్నిమూలంగా 
యజ్ఞకుండం ధగద్ధగాయమానమౌతుంది. అలా పుట్టించిన అగ్నిని “ఆహవనీయం' అని పేర్కొంటారు. 
చ. తలంప రసాతలాంతరగతక్షితింగ్రమ్మణ నిల్పినట్టి వై 

కలితన మెన్న విసయము గాదు; సమస్తజగత్తు లోలిమైం 

గలుంగంగం జేయు టద్భుతము గాక, మహోన్నతి నీ వొనర్చు పెం 

పలరిన కార్యముల్‌ నడప నన్యులకుం దరమే రమేశ్వరా? శ3త్రి 
ప్రతి : రమా+ఈశ్వరా= లక్ష్మీపతీ!; తలంపన్‌= ఆలోచిస్తే రసాతల+అంతర= పాతాళపు మధ్యభాగాన్ని గత= పొందినట్టి; 
క్రితిన్‌= భూమిని; క్రమ్మణన్‌= తిరిగి; నిల్పిన+అట్టి= పైకి లేవనెత్తిన; నీ కలితనము= నీ చాతుర్యం; ఎన్నన్‌= లెక్కింపగా; 


206 శ్రీమహాభాగవతము 


విససయము+కాదు= ఆశ్చర్యమేమిగాదు; ఓలిమైన్‌= క్రమంగా; సమస్తజగత్తులు = లోకాలన్నింటిని; కలుంగంగన్‌+చేయుట= 
సృజించుట; అద్భుతము +కాక = ఆశ్చర్యకరమేగాక; నీవు+ఒనర్చు= నీవు చేసేటటువంటి; పెంపు+అలరిన = మహిమతో 
కూడిన; కార్యముల్‌= పనులు; నడపన్‌= సాగించుటకు; అన్యులకున్‌= ఇతరులకు; తరము+ఏ= సాధ్యమగునా? (కాదనిభావం) 


తా:ఓ లక్ష్మీపతీ! పాతాళం చేరిన భూదేవిని తిరిగి పైకి లేపటంలో నీవు చూపిన చొరవ ఏమంత ఆశ్చర్యకరం కాదు. 
నీవు లోకాలన్నింటిని సృజించటం చాల గొప్పవిషయం. అంతేకాదు నీవు చేసే ఘనకార్యాలు మరి ఇతరులెవ్వరైనా 
చేయగలరా? (అసంభవమని భావం). 


చ. సకలజగన్నియామకవిచక్షణలీలం దనర్చునట్టి నం 
దకధర! తావకస్ఫురదుదారత మంత్రసమర్శుందైన యా 
జ్ఞికుండరణిన్‌ హుతాశనుని నిల్పిన కైవడి మన్నివాస మౌ 
టకుందలపోసి యీ క్షితి దృఢంబుగ నిల్పితివయ్య యీశ్వరా! శీవిడ 


ప్రతి : ఈశ్వరా= దేవా!) నందకధర= నందకమనుఖడ్దాన్ని చేతధరించినస్వామీ!; సకల= సమస్తమైన; జగత్‌+నియామక= 
లోకాలన్నింటిని శాసింపగల; విచక్షణలీలన్‌= నేర్పరితనంతో; తనర్చు+అట్టి= ఒప్పారునటువంటి; తావక= నీయొక్క 
స్ఫురత్‌= ప్రకాశిస్తున్న ఉదారతన్‌= బెదార్యంతో; మంత్రసమర్థుండు+ఐన = వేదమంత్రోచ్చారణలో దిట్టఅయిన; 
యాజ్జికుండు= యజ్ఞనిర్వాహకుండు; అరణిన్‌= అరణి అను కజ్జయందు; పహుత+అశనునిన్‌= అగ్నిదేవుని; నిల్పినకైవడిన్‌= 
వ్రేల్పినట్లుు మత్‌+నివాసము+బెటకున్‌= మావంటివారి విడిదికొరకు; తలపోసి= ఆలోచించి; ఈ క్షితిన్‌= ఈ భూమిని; 
దృఢంబుగన్‌= పదిలంగా; నిల్పితివి+అయ్య= నిలబెట్టినావు తండ్రీ! 
తా : “నందకమనుపేరుగల ఖడ్గాన్ని చేత ధరించిన ఓ ప్రభూ! నీవు ఈ పదునాల్టు లోకాలను నియమించగల సమర్జ్దుడవు. 
వేదమంత్రోచ్చారణలో నిష్టాతుడైన యాజకుడు అరణిలో అగ్నిని నిల్పినరీతిగా ఈ భూమిని నీవు మాకు శాశ్వతనివాస 
యోగ్యంగా నిల్పావు” - అని మునులు కృతజ్ఞతతో పల్మారు. 
చ. సలలితవేదశాస్త్రమయసౌకరమూర్తిం దనర్చుచున్‌ రసా 

తలముననుండి వెల్వడు నుదారత మెను విదుర్పం దత్సటో 

చ్చలితములైన బిందువుల సాధుతపోజనసత్యలోకవా 

సులమగు మేము దోంగి పరిశుద్ధి వహించితిమయ్య మాధవా! శీతిర్‌ 
ప్రతి : మాధవా= లక్ష్మీనాథా!; సలలిత= మనోజ్ఞమైన; వేదశాస్తమయ= నాల్గువేదాలు, ఆరుశాస్రాలతోకూడిన; సౌకరమూర్తిన్‌= 
వరాహరూపం; తనర్చుచున్‌= ఒప్పారుచు; రసాతలముననుండి = పాతాళలోకంనుండి; వెల్వడు +ఉదారతన్‌= బయటపడే 
బెదార్యంతో; మేను= శరీరాన్ని విదుర్చన్‌= విదిలింపగా; తత్‌= ఆ (వరాహముయొక్క); సటా+ఉత్‌+చలితములు+ఐన = 
జూలునుండి పైకెగిసినట్టి బిందువులన్‌= నీటి తుంపుళ్ళచేత; సాధు= సత్పురుషులైన; తపోజనలోక= తపోలోకం, జనలోకం; 
సత్యలోక= సత్యలోకాలందు; వాసులు+అగున్‌= నివసిస్తున్నవారమైన; మేము; (మునులు); దోంగి= ఆ నీటియందు 
మునిగి (ఈదులాడి); పరిశుద్ధి= మిక్కిలి శుద్ధినిి వహించితిమి+అయ్య= పొందాము, స్వామీ. 


తృతీయస్కంధము 20/ 


తా : “ఓ మాధవా! వేదశాస్త్రమయమైన యజ్ఞవరాహరూపుడవు నీవు. పాతాళలోకం నుండి భూమిని ఉద్ధరిస్తూ, ఒక్కపెట్టున 
ఉదారబుద్ధితో నీ మేనును విదిల్పినపుడు నీ జూలు కంటిన నీటి బిందువుల్లో మునిగి తపోలోక, జనలోక, సత్యలోక 
వాసులమైన మేమెల్లరం పరిశుద్దులమయ్యాము” అని మునులు కృతజ్ఞతను చాటారు. 
విశే ; సౌకరమూర్తి : సూకరసంబంధమూర్తియే సౌకరమూర్తి సూకర మనగా వరాహమని అర్థం. తత్సంబంధమైన 
విగ్రహం 'సౌకరమూర్తి అవుతుంది. 
యం విశ్వభవస్థితిప్రళయవేళలయం దవికారసత్త్వమున్‌ 

విశ్వము నీవయీ నిఖీలవిశ్వము లోలి సృజింతు విందిరా 

ధీశ్వర! యీశ! కేశవ! త్రయామయ:! దివ్యశరీర! దేవ! నీ 

శాశ్వతలీల లిట్టి వని సన్నుతి 'సేయంగ మాకు శక్యమే? 436 
ప్రతి : ఇందిరా +అధి+ఈశ్వర = లక్ష్మీదేవికి నాథుడా!; ఈశ= ప్రభూ; కేశవ = అందమైన కేశాలు కలవాండా!; త్రయామయ= 
బుగ్యజుస్సామాలనే వేదత్రయస్వరూపుడా!; దివ్యశరీర= వెలుగొందుతున్నదేహం గలవాడా!; దేవ= ప్రభూ; విశ్వా 
లోకాలయొక్క భవ= సృష్టి స్థితి= రక్షణ; ప్రళయ= వినాశం అనే మూడింటికి సంబంధంగల; వేళల+అందున్‌= 
సమయాలలో; అవికార సత్వమున్‌= ఏ వికారాన్ని పొందని శాంతస్వరూపం; (మరియు) విశ్వము= సమస్తజగత్తు; 
నీవు+అ= నీవే సుమా!; ఓలిన్‌= క్రమంగా; ఈ నిఖిలవిశ్వమున్‌= ఈ సమస్త విశ్వాన్ని సృజింతువు= సృష్టిస్తావు; న్స్‌ 
శాశ్వతలీలలు = ఎప్పటికి మార్పు చెందని నీ విలాసక్రియలు; ఇట్టివి+అని = ఈ విధమైనవని; సన్నుతి+ 
చేయంగన్‌= పొగడుటకు; మాకున్‌= (మునులమైన) మాకు; శక్యము+ఏ= సాధ్యమా?(కాదని భావం). 
తా : ఓ శ్రీనాథా!, ఈశ్వరా! సుందరమైన శిరోజాలు గలవాడా! బుక్‌, యజుస్‌, సామవేదాలు స్వరూపంగా వెలసిన 
ప్రభూ! దేదీప్యమానమైన దేహంతో ప్రకాశించువాడా! యజ్ఞవరాహస్వామీ! ఈ విశ్వసంబంధమైన త్రిమూర్తులు చేసే 
సృష్టిస్థితిలయాల్లో నీవు ఏవికారాలు లేని శాంతస్వరూపుడవుగా ఉంటావు. సమస్తవిశ్వాన్ని వ్యాపించి ఉంటావు. ఈ 
లోకాలన్నింటిని ఒకక్రమపద్ధతిలో సృష్టించే వాడివి నీవే. నీవి శాశ్వతమైన చర్యలు. వాటి స్వరూపాన్ని ఇదమిళత్ణమని మేము 
స్తుతింపగలమా? 
సీ పంకజోదర నీ వపారకర్ముండవు భవదీయకర్మాబ్ధిపార మేద 

నెజింగెద నని మది నిచ్చగించిన వాండు పరికింపంగా మతిభ్రష్టు గాక 

విజ్ఞానియే? చూడ విశ్వంబు నీ యోగ మాయాపయోనిధి మగ్న మౌటం 

దెలిసియుం దమ బుద్ధిం దెలియని మూఢుల నేమన నఖిలలోకేశ్వరేశ! 


తే. దాసజనకోటి కతిసౌఖ్యదాయకములు, వితతకరుణాసుధాతరంగితములైన 
నీ కటాక్షేక్షణములచే నెజయ మమ్ముం, జూచి సుఖులను జేయవే సుభగచరిత! శ్తేప్రి 


ప్రతి : పంకజ+ఉదర!= బురదలో పుట్టిన కమలం బొడ్డునందుగల స్వామీ!; నీవు; (విష్ణుదేవుడు); అపారకర్ముండవు = 
లెక్కకు మిక్కిలియెన కర్మలుగల వాడవు; భవదీయ= నీయొక్క కర్మ+అబ్ధి= కర్మలనే మహాసముద్రముయొక్క పారము+ఏదన్‌= 


208 శ్రీమహాభాగవతము 


గట్టును పొందుటకు; ఎథటింగెదన్‌+అని= తెలిసివాడినని; మదిన్‌= ఎదయందు; ఇచ్చగించినవాండు= కోర్మెగలవ్యక్తి 
పరికింపంగాన్‌= చూడగా మతిభ్రష్టు+కాక = తెలివిలేనివాడుగాక; విజ్ఞాని+ఏ= అనుభవజ్ఞానం కలవాడా? (కాడనిభావం); 
అఖిలలోక +ఈశ్వర+ఈశ= సమస్తభువనాధిపతులైన దిక్పాలురకు ప్రభువైన యజ్ఞస్వరూపా!; చూడన్‌= ఆలోచిస్తే విశ్చ్వంబు= 
సమస్తజగత్తు; నీ= నీయొక్క యోగమాయా= యోగమాయయనెడిి పయస్‌+నిధి= సముద్రమునందు; మగ్నము+బెటన్‌= 
మునిగినదికావున; తమబుద్ధిన్‌= తమమనసులో; తెలిసియున్‌= ఎరుకకల్లికూడ; తెలియని= తెలిసికోలేని; మూఢులన్‌= 
అజ్ఞానులను; ఏమి+అనన్‌= ఏమనాలి?; సుభగచరిత= మనోహరమైన నడవడికగల దేవా!) దాసజనకోటికిన్‌= 
భక్తజనులబ్బందానికి; అతిసౌఖ్యదాయకములు = మిక్కిలి సుఖాన్ని కల్టించేవి; వితత= అతిశయమైన; కరుణా= కారుణ్యమనే; 
సుధా తరంగితములు+ఐన = అమృతంచేత ఓలలాడించేవైన; స్‌ కటాక్ష+ ఈక్షణములచేన్‌= నీ కడగంటి చూపులచేత; 
నెజయన్‌= ప్రీతితో; మమ్మున్‌= (మునులను); చూచి= కాంచి; సుఖులను = సౌఖ్యంగా జీవించే వారినిగా, చేయుము +ఏ= 
కావించుమా! (ప్రార్ధనార్థకం). 

తా ; ఓ పద్మనాభా! నీవు చేసే పనులకు అంతు లేదు. ఈ కర్మరూప సముద్రాన్ని తరించగలనని ఏ మతిహీనుడైనా 
అనుకొంటే వాడు అజ్ఞానియె. ఈ విశ్వమంతా నీ యోగమాయ అనే సముద్రంలో మునిగివుంది. ఓ దిక్పాలాధిపతీ! ఈ 
వాస్తవం తెలిసికూడ తెలియనట్లు వ్యవహరించే అవివేకుల్ని ఏమని పిలవాలి? స్వామీ! సుందరాకారా! నీ కడగంటి 
చూపులు భక్తులకు అనంతసుఖాన్ని ఇస్తాయి. అంతేగాదు కరుణామృతరసంలో ఓలలాడిస్తాయి. అలాంటి చల్లని చూపుల్ని 
మాపై పరపి సుఖంగా జీవించేలా చేయవా? (చేయగలడనే విశ్వాసం). 


క. అని బ్రహ్మవాదు లగు స, న్మునివర్యులు భక్తియోగమున వినమితులై 

మనమున మోదము ముప్పిరి, గొనం బొగడిరి ఖురవిదళితగోత్రిం బోత్రిన్‌. 438 
ప్రతి : అని= పైన ప్రార్థించినరీతిగా? బ్రహ్మవాదులు +అగు= బ్రహ్మతత్తజ్ఞులైన; సత్‌+మునివర్యులు= శ్రేష్టులైన మునులు; 
భక్తియోగమునన్‌= భక్తిభావంతో; వినమితులు+ఐ= తలలు వంచినవారైైె మనమునన్‌= మదియందు; మోదము= ఆనందం; 
ముప్పిరి+కొనన్‌= ముడివడగా; ఖుర= తన గిట్టలచే; విదళిత= చెదరగొట్టబడిన; గోత్రిన్‌= భూమిగలదైన; పోత్రిన్‌= 
యజ్ఞవరాహాన్ని, పొగడిరి= స్తుతించారు. 
తా; బ్రహ్మజ్జులైన అక్కడి మునీంద్రులందరు భక్తిభావంతో తలలువంచి మహానందభరితులై గిట్టలతాకిడిచేత భూమిని 
పాతాళం నుండి పైకి లేవనెత్తిన ఆ యజ్ఞవరాహస్వామిని వేనోళ్ళ కొనియాడారు. 


ఉ. అంతట లీలంబోలె జగదాత్ముండు యజ్ఞవరాహమూర్తి య 

త్యంతగభీరభీషణమహార్ద్ణవతోయసమూహమున్‌ ఖురా 

క్రాంతముంజేసి క్రమ్మజ ధరాతల మంబులమీంద నిల్పి వి 

(శాంతి వహింపంజేసి గుణశాలి తిరోహితుండయ్యె నయ్యెదన్‌. శ39 
ప్రతి : అంతటన్‌= తర్వాత (మునులస్తోత్రపాఠం ముగిన తర్వాత) జగత్‌ +ఆత్ముండు= విశ్వమే ఆత్మగా గలవాడును; 
గుణశాలి= గుణములచే గొప్పవాడును (అగు); యజ్ఞవరాహమూర్తి= సత్మర్గ్మకై వరాహావతారమెత్తిన ఆ విష్ణువు; లీలన్‌+పోలెన్‌= 
విలాసక్రీడమాదిరిగా? అతి+అంత= మిక్కిలి, గభీర= లోతైనట్టియు; భీషణ= భయంకరమైనట్టియునగు; మహా+అర్జవ= 


తృతీయస్కంధము 209 


మహాసముద్రపు; తోయసమూహమున్‌= నీటిమొత్తాన్ని ఖుర+ఆక్రాంతమున్‌= గిట్టలచే ఆక్రమింపబడిన దానినిగా; చేసి= 
కావించి; ఆ+ఎడన్‌= ఆ సమయంలో; (క్రమ్మజన్‌= తిరిగి ధరాతలము= భూమిని; అంబులమీందన్‌= నీటిపైన; నిల్పి= 
నిలబెట్టి, విశ్రాంతి వహింపన్‌= నిలకడపొందునట్టు; చేసి; తిరోహితుందు +అయ్యెన్‌= అదృశ్యుడయ్యాడు -(కనుమరుగైనాడు) 


తా; లోకాల్ని ఆత్మగా తాల్చినవాడును, సత్త్వరజస్తమోగుణాలకు నెలవైనవాడును అగు ఆ యజ్ఞవరాహమూర్తి సవిలాసంగా 
లోతైన సముద్రపు నీటిని తన గిట్టలచే ఎగమీటి, ఆ తర్వాత దాన్ని నీటిపై నిల్పి అంతర్జానం చెందాడు. 


ఉ. మంగళమైన యీ కథ సమంచితభక్తింబఠింప విన్నవా 
రింగరుణార్టదృష్టింగని శ్రీహరి సాలంబ్రసన్నుండౌను, స 
త్సృంగతుండైన విష్ణుండు ప్రసన్నుండు దా నగునెని వారికిన్‌ 
మంగళముల్‌ లభించు; ననుమానము లే దదిగాక వెండియున్‌. శత40 


ప్రతి : మంగళము+ఐన = శుభప్రదమైనట్టి; ఈ కథన్‌= ఈ అవతారగాథను; సమ్‌ +అంచితభక్తిన్‌= మిక్కిలి భక్తిభావంతో; 
పరఠింపన్‌= చదువగా; విన్నవారిన్‌= శ్రవణం చేసినవారిని; శ్రీహరి= శ్రీనారాయణుడు; కరుణా +ఆర్టద్భృప్టిన్‌= దయారసంతో 
తడిసిన చూపుతో; కని= చూచి; చాలన్‌= మిక్కిలి; ప్రసన్నుందు+బెను= అనుగ్రహించినవాడగును; సత్‌+సంగతుండు+ఐన = 
సజ్జనులతో కూడినవాడైనట్టి విష్ణుండు= మాధవుండు; తాన్‌= తానే (స్వయంగా); ప్రసన్నుండు= అనుగ్రహించినవాడు; 
అగున్‌+ఏనిన్‌= అయినట్లయితే; వారికిన్‌= ఆయనదయకు పాత్రులైన వారికి, (భక్తులకు); మంగళముల్‌= శుభములు; 
లభించున్‌= దొరుకును; అనుమానము లేదు= సందేహం లేదు; అది+కాక= ప్రసన్నతయేగాక; వెండియున్‌= మరియూ 


తా : ఈ యజ్ఞవరాహస్వామి కథ చాల శుభప్రదమైంది. దీన్ని ఎవరైనా మహాభక్తితో చదువుతూ ఉంటే, విన్నవారికి 
(శోతలకు) ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం కల్గుతుంది. ఆ విధంగా ఆ స్వామియొక్క దయకు పాత్రులైన భక్తులకు 
సమస్త శుభాలు ఒనగూడుతాయి. ఏ మాత్రం సందేహం లేదు అని మైత్రేయుడు విదురునితో చెప్పాడు. అనుగ్రహఫలమే 
కాదు-మరేదోకూడ ఉన్నాయంటున్నాడు. 


చ. హరి నిజదాసకోటికి గుహాశయుండై రమియించు; నట్టి స 

త్పురుషుల కిష్టవస్తుపరిపూర్ణమనోరథసిద్ధి గల్లు; సు 

స్థిర మగుచున్న మోక్ష మజచేతిదియై చెలువారు నన్నన 

స్థిరతరతుచ్చసౌఖ్యములు 'సేకుజబుటల్‌ మథి చెప్ప నేటికిన్‌. తీత! 
ప్రతి : హరి= విష్ణువు; నిజదాసకోటికిన్‌= తన భక్తబృందానికి; గుహా+ఆశయుండు +ఐ= హృదయమే నివాసంగా కలవాడై; 
రమియించున్‌= క్రీడిస్తాడు; అట్టి= అలాంటి; సత్‌+పురుషులకున్‌= ఉత్తములైన భక్తులకు; ఇష్టవస్తు= కోరిన వస్తువులతోడి; 
పరిపూర్ణ= నిండైన; మనోరథసిద్ధి= కోర్మెల ప్రాప్తి కల్టున్‌= ఒనగూరుతుంది; సుస్థిరము+అగుచు+ఉన్న= మిక్కిలి ధృడమైనట్టి; 
మోక్షము = కైవల్యం; అజచేతిది+ఐ= అరచేతిలోనిదిగా చెలువారున్‌+అన్నన్‌= ఒప్పారునన్నచో; అస్థిరతర= అశాశ్వతమైన; 
తుచ్చ= కొరగాని; సౌఖ్యములు= సుఖాలు; చేకుజటల్‌= పొందటం గూర్చి మథటి= ఇంకా; చెప్పన్‌+ఏటికిన్‌= చెప్పటం 
ఎందుకు? (అవసరంలేదు) 


210 శ్రీమహాభాగవతము 


తా : విష్ణుమూర్తి ప్రసన్నుడైతే సర్వశుభాలు చేకూరటమే కాదు. మరిన్ని లాభాలున్నాయి. ఆ స్వామి తన భక్తుల హృదయాల్లో 
పదిలంగా నివాసముంటాడు. సజ్జనులకు తాము కోరిన వస్తువులు లభిస్తాయి. వారికి శాశ్వతమైన మోక్షపదవి కైవసమౌతుంది. 
ఇక ఇన్ని ఉత్తమ ఫలితాలు చేకూరుతాయన్నప్పుడు అస్థిరమైన తాత్కాలిక సుఖభోగాల గూర్చి చింతించటం దండుగ 
సుమా! 


ఉ. కాన సరోజలోచను జగత్‌స్తవనీయకథాసుధారసం 
బానిన యట్టి జిహ్వ యసదన్యకథాలవణోదకంబులం 
బానము సేయంజూచునె; సుపర్వమహీజమరందపాన లా 
భానుభవంబు నొందు మధుపప్రభు వేగునె వేంపచెట్లకున్‌? శ్నత్ష2 


ప్రతి : కానన్‌= కావున; సరోజలోచను= తామరలవంటికన్నులుగల శ్రీమహావిష్ణువుయొక్క జగత్‌= లోకంచేత; స్తవనీయ= 
కొనియాదదగిన; కథా= కథలనెడి; సుధారసంబు= అమృతరసాన్నిి ఆనిన +అట్టిజిహ్వ= పానంచేసినటువంటి నాలుక; 
అసత్‌= అనుచితమైన (సత్‌ కానిది అసత్‌) అన్యకథా= ఇతరకథలనెడి; లవణ+ఉదకంబులన్‌ = ఉప్పునీటిని; 
పానము+చేయన్‌= త్రాగుటకు; చూచునె= ఆలోచిస్తుందా? (కాదని భావం); సుపర్వమహీజ = దేవతలచెట్టుగా ప్రసిద్ధమైన 
కల్పతరువుయొక్క మరందపాన= తేనెని గ్రోలుట అనే; లాభ+అనుభవంబున్‌= లాభానుభూతిని; ఒందు= పొందెడు; 
మధుపప్రభువు= తేనెటీగల రేడు, వేంపచెట్లకున్‌; ఏగునె?= వెళ్ళునా? (వెళ్ళదు). 


తా : శ్రీహరి కథలు లోకవిఖ్యాతి గాంచినట్టివి. అట్టి కథామృతాన్ని చవి చూచిన భక్తులనాలుక అనుచితమైన అన్యకథలనే 
ఉప్పునీటిని రుచిచూడ నొల్లదు. కల్పతరువుయొక్క తేనెలోని తియ్యదనాన్ని ఆస్వాదించే జుంటీగ వేపచెట్ల దరికి చేరుతుందా? 


క. అని మైత్రేయ మునీంద్రుం, దనఘుండు విదురునకుం జెప్పినట్టి తెజం గ 

ర్జున పౌత్తునకున్‌ వ్యాసుని, తనయుండు వినిపించి మజియుం దగ నిట్లనియెన్‌. ఉడత 
ప్రతి : అని= పైవిధంగాపేర్శొని;ి అనఘుండు= పాపరహితుదైన; మైతశ్రేయముని+ఇంద్రుండు= మైత్రేయుడనే ముని 
శ్రేష్టుడు; విదురునకున్‌= విదురునికి; చెప్పిన+అట్టి తెజంగు= బోధించిన తీరు; వ్యాసునితనయుండు= వేదవ్యాసుని 
కుమారుడైన శ్రీశుకుడు; అర్జున పౌత్రునకున్‌= అర్జునుని మనుమడైన పరీక్షిత్తుకు; వినిపించి= చెప్పి; మజియున్‌= ఇంకా; 
తగన్‌= తగునట్లు) ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
తా : మైశ్రేయముని విదురునికి చెప్పిన ఈ కథ శ్రీశుకుడు పరీక్షిన్నరేంద్రునికి వివరించి, ఇంకా ఈ విధంగా అన్నాడు. 


క. అని చెప్పిన మైత్రేయునిం, గనుంగొని విదురుండు పల్కు ఘనతరమగు నా 
దనుజకులాంతకు చరితము, విని తనియదు నా మనంబు విమలచరిత్రా! డ్వేర్వర్న 


ప్రతి : అని చెప్పిన= పైవిధంగా యజ్ఞవరాహావతారచరిత్రను గూర్చి వివరించినట్టి; మైత్రేయునిన్‌= మైత్రేయమునిని; 
కనుంగొని= చూచి; విదురుండు= విదురుడు; విమలచరిత్రా= స్వచ్చమైన నడవడికగల మహాత్మా!) ఘనతరము +అగు= 
గొప్పదైన; ఆ; దనుజకుల+అంతకు చరితము = రాక్షస జాతిని మట్టుపెట్టు శ్రీహరియొక్క కథ; విని= విన్నతర్వాత కూడా; 
నా మనంబు= నా మనస్సు; తనియదు= తృప్పిపడలేదని; పల్మున్‌= చెప్పాడు. 


తృతీయస్కంధము 211 


తా : యజ్ఞవరాహుణ్ణి గూర్చి వివరించిన మైత్రేయునితో విదురుండు “ఓ మహానుభావా! రాక్షసజాతిని తుదముట్టించిన ఆ 
విష్ణుమూర్తి గొప్పచరిత్ర విన్నానా మనస్సుకు సంతృప్తి కలుగలేదు” అని అన్నాడు. 
చ. సవనవరాహమూర్తి కథ సర్వము నీ దయ వింటి; వెండియున్‌ 

వివరముగా వినంబలుకవే గుణసాంద్ర! మునీంద్రచంద్ర! మా 

ధవగుణకీర్తనామృతవితానముం గర్జపుటాంజలిన్‌ వెసం 

జవింగొన కేల మాను జనసంతతికిన్‌ భవతాపవేదనల్‌. శీడర్‌ 
ప్రతి : గుణసాంద్ర! = గొప్పగుణములుగలవాడా!; ముని+ఇంద్రచంద్ర!= మహామునులందు శ్రేష్టుడవైనవాడా!; నీదయన్‌= 
నీ కృపవల్ల సవనవరాహమూర్తికథ= యజ్ఞవరాహస్వామిచరిత్ర; సర్వమున్‌= అంతటిని; వింటిన్‌= విన్నాను; వెండియున్‌= 
మరియు; వివరము+కాన్‌= మరింతలోతుగా; వినన్‌= వినునట్లు పలుకుము+ఏ= చెప్పవయ్యా!; మాధవ = లక్ష్మీదేవిభర్తయెన 
హరియొక్క గుణ= గుణాలను; కీర్తన +అమృత= స్తోత్రముచేయుట అనే అమృతం యొక్క వితానమున్‌= మొత్తాన్ని; 
కర్ణపుట +అంజలిన్‌= చెవి సందులనే దోసిళ్ళతో; వెసన్‌= త్వరగా చవిన్‌+కొనక= రుచిచూడకుండా; భవతాపవేదనల్‌= 
జన్మవల్ల కల్టిన బాధ మరియు దుఃఖం; జనసంతతికిన్‌= ప్రజాసమూహానిక్షి ఏల మానున్‌= ఏ విధంగా పోతాయి? 
(సమసిపోవని తాత్పర్యం). 
తా :; “మునులలో మేటివాడవైన మైత్రేయా! నీ దయవల్ల ఆ యజ్ఞవరాహస్వామి వృత్తాంతం అంతా విన్నాను. అయినా 


మరింత వివరంగా వినాలని ఉంది. ఆ శ్రీహరియొక్క అమృతాయమానమైన కీర్తనల్ని చెవికింపుగా వింటేగాని ప్రజల 
జన్మసంబంధులైన బాధలు తీరవు” అని విదురుడు మైత్రేయునితో అన్నాడు. 


వ. కావున త46 
ప్రతి : కావునన్‌= అందుచేత 
తా : వివరంగా శ్రీహరికథల్ని వినాలని ఉంది కాబట్టి వాటిని సమగ్రంగా విన్పించమని విదురుడు మైత్రేయుణ్జి అర్ధించాడు. 
సీ. శ్రీహరి యజ్ఞవరాహరూపముం దాల్చి మించి హిరణ్యాక్షుంద్రుంచె ననుచు 

నప్పుడు మునినాథ! చెప్పితి నాతోడ న వ్వరాహంబు దంహ్షైగ్రమునను 

ధరణి నెబ్బంగిని ధరియించె? హరికి హిరణ్యాక్షుతోడ వైరమున కేమి 

కారణ? మసుర నే గతి సంహరించెందా? నింతయు నెటింగింపు మిద్ధచరిత! 


తే. యనిన మైత్రేయముని విదురునకు ననియె, హరికథాకర్ణనమునంబెంపారు నీకు 

జన్మఫలసిద్ధి యగుటకు సందియంబు, వలదు; హరిమాయ విధికైన వశమె తెలియ? 447 
ప్రతి : మునినాథ= మునీశ్వరా!; ఇద్ధచరిత= ప్రశస్తమైన నడవడికగల వాదా); శ్రీహరి= విష్ణువు; యజ్ఞవరాహరూపమున్‌= 
యజ్ఞవరాహాకృతిని; తాల్చి= ధరించి; అప్పుడు= ఆ సమయంలో; మించి= అతిశయించి; హిరణ్య +అక్షున్‌= బంగారువన్నతోడి 
కన్నులుగల రక్కసుణ్ణి; త్రుంచెన్‌+అనుచున్‌= చంపాడని; నాతోడన్‌= నాతో; చెప్పితి= చెప్పావు; ఆ+వరాహంబు= ఆ 
పంది; దం(మ్రై+అగ్రమునను = పంటికొాసయందు; ధరణిన్‌= భూమిని; ఏ+భంగిన్‌= ఏ విధంగా; ధరియించెన్‌= తాల్చింది? 


212 శ్రీమహాభాగవతము 


(ప్రశ్న); హరికిన్‌= శ్రీహరికి; హిరణ్య+అక్షుతోడన్‌= ఆ పేరుగల రక్కసునితో; వైరమునకున్‌= కయ్యానికి; ఏమికారణము? = 
హేతువేది? (ప్రశ్చ; తాన్‌= ఆ పంది; అసురన్‌= రాక్షసుణ్ణి; ఏ గతిన్‌= ఏ రీతి సంహరించెన్‌= చంపింది (ప్రశ్న; 
ఇంతయున్‌= ఈ కథనంతటిని; ఎతింగింపుము= తెలియజేయుము; (ప్రార్ధన); అనినన్‌= అని అడుగగా; మైత్రేయముని= 
మైత్రేయమహర్షి విదురునకున్‌= విదురునితో; హరికథా+ఆకర్ణనమునన్‌= విష్ణుకథలను వినుటవల్లు పెంపారు= 
అతిశయించిన; నీకున్‌= (విదురునకు); జన్మఫలసిద్ధి= జన్మసార్థక్యం; అగుటకున్‌= కావటానికి; సందియంబు= సందేహం; 
వలదు= తగదు; హరిమాయ= విష్ణుమాయ; తెలియన్‌= తెలిసికోవటానికి; విధికిన్‌-+ఐన, వశమె= ఆ 'బ్రహ్మకైనా సాధ్యమా? 
(కాదని అభిప్రాయం) 


తా : విదురుడు మైత్రేయుణ్ణి “మునీంద్రా! దామోదరుడు యజ్ఞవరాహరూప మెత్తి హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి మట్టు పెట్టాడని 
ఇంతకు ముందే నీవు నాతో అన్నావు. ఆ వరాహం తనకోరపైన భూమిని ఎలా ధరించింది? నారాయణునికి హిరణ్యాక్షునితో 
విరోధమెందుకు కల్గింది? ఆయన వాణ్ణి ఎలా సంహరించాడు? ఈ కథను నాకు సవిస్తరంగా చెప్పు” అని కోరాడు. 
అప్పుడామైత్రేయుడు “అయ్యా! హరికథలను వినాలని ఉత్సాహంతో ఉన్న నీకు జన్మఫలం తప్పక సిద్దిస్తుంది. అనుమానం 
లేదు. విష్ణమాయని తెలిసికోవటం ఆ బ్రహ్మకు కూడ అసాధ్యమే” అని విదురునితో అన్నాడు. 


క. అనఘాత్మ! నన్నునీ వడి, గిన యీ కథ (ధ్రువుండు విష్ణుకీర్తనపరతం 
దనరిన నారదు నడుగ న, తని కతందెణింగింప హరికథాశవణమునన్‌. తీశ్నరి 


ప్రతి : అనఘ+ఆత్మ= పాపరహితమైన హృదయంగల వాడా!, (ఓ విదురా!) నన్నున్‌= (మైత్రేయుని); నీవు= (విదురుడు); 
అడిగిన+ఈ+కథ= చెప్పుమని కోరినకథ; ధ్రువుండు= ఉత్తానపాదునికుమారుడు; విష్ణుకీర్తనపరతన్‌= విష్ణుమూర్తిని 
స్తుతించుటలో పరవశుడై; తనరిన= ఒప్పినట్టి; నారదున్‌= దేవబుషిన్సి అడుగన్‌= అడుగగా; అతనికిన్‌= ధ్రువునకు; 
అతండు= ఆ నారదుడు; ఎథింగింపన్‌= తెలుపగా; హరికథాశ్రవణమునన్‌= హరికథయొక్క వినికిడిచే... 


తా : ఓ అనఘాత్మా! నీవు అడిగిన విధంగానే పూర్వం ఇదే కథను ధ్రువుడు విష్ణుకీర్తన తత్పరుడైన నారదమునీంద్రుణ్ణి 
అడిగాడు. ఆ మహర్షి తెలిపిన ఆ శ్రీహరికథలను చెవులారా విని, ఆ రాజు తరించాడు. 


తే. దండధరుంబెల్బ డాకాలం దన్ని ధ్రువుండు, నిందు నందును వాసికి నెక్కె నట్టి 
విష్ణుసంకీర్తనంబరవిందభవుండు, దివిజులకుం జెప్పె నది నీకుందేటపజుతు. శ్తేశ్త్ర 


ప్రతి : ధ్రువుండున్‌= సునీతి ఉత్తానపాదుల కుమారుడును; పెల్చన్‌= అవలీలగా; డాకాలన్‌= ఎడమకాలితో; దండధరున్‌= 
యముణ్ణి (మృత్యుదేవత); తన్ని= తాడించి; ఇందున్‌+అందునున్‌= ఇహలోక పరలోకాలందు; వాసికిన్‌ +ఎక్కెన్‌= పేరు 
గడించాడు; అట్టి= అలాంటి (ధ్రువనికి కీర్తి దెచ్చిన); విష్ణుసంకీర్తనంబు = విష్ణుదేవుని ఆలాపనను; అరవింద భవుండు= 
కమలజుడైన బ్రహ్మ దివిజులకున్‌= దేవతలకు; చెప్పెన్‌= చెప్పాడు; అది= ఆ కథను; నీకున్‌= నీకూ (విదురునకు); 
తేటపజుతున్‌= తెలియజేస్తాను. 

తా : “అయ్యా విదురా! (ధ్రువుడు శ్రీహరి పంపిన విమాన మెక్కబోతూ తన్ను సమీపించిన మృత్యుదేవత తలపై అవలీలగా 


ఎడమకాలు మోపి ఇహపరలోకాలలో కీర్తిగడించాడు. బ్రహ్మ విష్ణుసంకీర్తన మహిమను దేవతలకు చెప్పాడు. దాన్ని నీ 
కిప్పుడు విన్పిస్తా నని మైత్రేయుడన్నాడు. 


తృతీయస్కంధము 213 


వ. అఆకర్షింపుము. 450 
ప్రతి : ఆకర్షింపుము 
తా ; ఆ తర్వాతి కథను (శ్రద్ధగా విను. 

$ మైత్రేయమహాముని విదురునకు హిరణ్యాక్ష హిరణ్య కశిపుల వృత్తాంతం బెటింగించుట * 


సీ. బలిసి దక్షప్రజాపతి తనూభవ దితి సంతానరుచి మానసమునంబొడమ 
నొకనాండు పుష్పసాయకశరనిర్భిన్న భావయై విరహతాపమున వచ్చి 
పతి సమాగమవాంఛ ప్రభవింప నిజనాథు సన్నిధి నిలిచి యస్థలితనియతి 
నగ్నిజిహ్వుండును యజురధీశుందడును నగు విష్ణుందన చిత్తమందు నిలిపి 


తే. తగంబయస్సున నగ్నిహోత్రంబు సేసి, కమలహితుం డస్తశైలసంగతుండు గాంగ 
హోమశాలాంగణమునం గూర్చున్న విభునిం, గశ్యపునింగాంచి వినయవాక్యముల ననియె. 451 


ప్రతి : దక్షప్రజాపతి తనూభవ దితి= దక్షుడనే ప్రజాపతికూతురు దితి; బలిసి= అతిశయించి; మానసమునన్‌= తన 
మనస్సులో; సంతానరుచి= పిల్లలు కల్గ్లాలనే కోరిక (సంతానాపేక్ష); పొడమన్‌= ఏర్పడగా ఒకనాండు= ఒకరోజు; 
పుష్పసాయక= పూవింటివాడైన మన్మథునియొక్క శర= బాణంచేత; నిర్భిన్నభావ+ఐ= మిక్షిలి భేదింపబడ్డ మనస్సుగలదై; 
విరహతాపమునన్‌= ఎడబాటు వలన కల్గిన వేడిమితో; వచ్చి= ఏ తెంచి; పతిసమాగమవాంఛ= భర్తతో కూడాలనే కోర్కె 
ప్రభవింపన్‌= పుట్టగా; నిజనాథు= తన పెనిమిటియొక్క (కశ్యపుడు); సన్నిధిన్‌= ఎదుట; నిలిచి= నిలబడి; అగ్నిజిహ్వాుండును = 
అగ్నిని జిహ్వగా (నాలుకగా) కలవాడును; యజుస్‌ +అధి+ఈశుండును = యజ్ఞకర్తయు; అగు= అయినట్టి; విష్ణున్‌= 
హరిని; న+స్థలిత= మొక్కవోని; నియతిన్‌= నియమంతో; తనచిత్తమునందున్‌= తన యెదలో; నిలిపి= కుదురుపరచి 
(కశ్యపుడు తన మనస్సులో శ్రీహరిని స్మరిస్తున్నాడని భావం తగన్‌= యథోచితంగా; పయస్సునన్‌= పాలతో; అగ్నిహోత్రంబు= 
హోమం; చేసి= కావించి; కమలహితుండు= పద్మమిత్రుడైన సూర్యుడు; అస్తశైల సంగతుండు +కాంగన్‌= పడమటి కొండలో 
చేరిపోగా; హోమశాలా +అంగణమునన్‌ = యజ్ఞశాలయొక్క ముంగిట; కూర్చున్న= విశ్రమించిన; విభునిన్‌= భర్తయైన; 
కశ్యపునిన్‌= ఆ పేరుగల ప్రజాపతిని; కాంచి= చూచి; వినయవాక్యములన్‌= మిక్కిలి నమతతో కూడిన పల్ములతో; 
అనియెన్‌= చెప్పెను. 

తా : 'విదురా! విను దక్షునిబిడ్డ దితి అనే సాధ్వికి సంతానకాంక్ష కల్గింది. ఆమె ఒకరోజు తన మనస్సులో రేగిన 
మదనతాపానికి తట్టుకోలేక కామాతురయై భర్తకశ్వపుని చెంతకు వచ్చింది. కశ్యపుడు అప్పుడే యజ్ఞనాథడైన శ్రీమన్నారాయణుని 


స్మరించి, సాయం సంధ్యానుష్థానం ముగించుకొని యజ్ఞశాలముంగిట విశ్రమించి ఉన్నాడు. అది సూర్యాస్తమయ సమయం. 
దితి భర్త చెంగట నిల్చి వినయంగా ఇట్లన్నది. 


చ. గజవిభుండుద్ధతి న్ననంటికంబములన్‌ విదళించు లీలం జి 
త్తజుండు ప్రసూనసాయకవితానముచేత మదీయచిత్తమున్‌ 


214 శ్రీమహాభాగవతము 


గజివిజిసేసి పెన్వగలం గాజీయవెట్టంగ నాథ! నీ పదాం 
బుజములంగాన వచ్చితిం, బ్రభుత్వ మెలర్పంగ నన్నుంగావవే! శీర్‌2 


ప్రతి : నాధ= స్వామీ!; గజవిభుండు= ఏనుగులరేడు; ఉద్ధతిన్‌= విజృంభణతో; అనంటికంబములన్‌= అరటిబోదెలను; 
విదళించులీలన్‌= చెల్లాచెదరు చేయునట్లు; చిత్తజుండు= మన్మథుడు; ప్రసూనసాయక= పూలబాణాలయొక్క వితానముచేతన్‌= 
సమూహంతో; మదీయచిత్తమున్‌= నా మనస్సును; గజిబిజి+చేసి= గందరగోళపరచి; పెన్‌+వగలన్‌= మిక్కిలి సంతాపముతో; 
కాజియ+పెట్టంగన్‌= బాధ పెట్టగా; నీ పద+అంబుజములన్‌= నీ పాదపద్మాలను; కానన్‌+వచ్చితిన్‌= చూడాలని వచ్చాను; 
ప్రభుత్వము+ఎలర్చంగన్‌= నీ అధికారం ఒప్పునట్లుగా; నన్నున్‌= నన్నూ, (దితిన్సి కావుము+ఎ= రక్షింపుమా? (ప్రార్ధనార్ధకం) 


తా; “ప్రాణేశ్వరా! మదోద్రేకంతో వనుగు అరటిబోదెల్ని ఊపునట్లు మన్మథుడు పూలబాణాలతో నా మనస్సును కకావికలు 
చేస్తున్నాడు. ఈ బాధ భరించలేను. అందుకే నీ పాదపద్మాల చెంతకు వచ్చాను. ఇక స్‌ సామర్ధాన్ని ప్రదర్శించి నన్ను 
కాపాడవా?” అని దితి కశ్యపుని అర్ధించింది. 


వ. అదియునుం గాక నాతోడి సవతు లెల్లను భవత్కపా విశేషంబున గర్భాధానంబులు వడసి 
నిర్భరానందంబున నుండం జూచి శోకవ్యాకులితచిత్త నై యున్న నన్ను రక్షించుట పరమధర్శ్మంబు; నీవు 
విద్వాంసుండవు; నీ యెజుంగని యర్ధంబు గలదే? నీ వంటి మహానుభావు లయిన సత్పురుషు లార్హుబైన 
వారి కోర్కులు వ్యర్థంబులు గాకుండం దీర్చుట ధర్మం బని వెందియు నిట్లనియె. 4538 


ప్రతి : అదియునున్‌+కాక= అంతేకాక; నాతోడి సవతులు+ఎల్లను= నా తోడి నీ భార్యలందరు; భవత్‌= మీ యొక్క 
కృపావిశేషంబునన్‌= దయాతిశయంతో; గర్భ+ఆధానంబులు= గర్భమును దాల్చుటలు; పడసి= పొంది; నిర్భర+ 
ఆనందంబునన్‌+ఉందన్‌= అతిశయమైన సంతోషంతో ఉండగా; చూచి; శోకవ్యాకులితచిత్తన్‌+ఐ= దుఃఖంచేత కలత 
చెందిన మనస్సుగలదాననై) ఉన్ననన్నున్‌= ఉన్నట్టి నన్ను (దితి); రక్షించుట = కాపాడుట; పరమధర్శ్మంబు = గొప్పధర్మం; 
నీవు= నీవు (కశ్యపుడు); విద్వాంసుండవు = గొప్పపందితుడవు; నీ+ఎజుంగని= నీకు తెలియనట్టి; అర్ధంబు= జ్డానం లేదా 
ప్రయోజనం; కలదు+ఏ= ఉందా? (లేదని భావం); నీ వంటి= నిన్ను పోలినటువంటి; మహా+అనుభావులు +అయిన = 
గొప్ప ప్రభావముకలవారు; సత్‌+పురుషులు= ఉత్తమపురుషులు; ఆర్హులు+ఐనవారి= దీనులైనవారియొక్క కోర్ములు= 
కోర్కెలు; వ్యర్థంబులు +కాక+ఉండన్‌= వృథా కాకుండ; తీర్చుట= నెరవేర్చుట; ధర్మంబు= పాడి; అని; వెండియున్‌ = 
మరల; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 
తా : దితి భర్తయైన కశ్యపునితో మహాత్మా! నా సవతులెల్లరు నీ అనుగ్రహంవల్ల గర్భవతులై మహానందంతో ఉన్నారు. ఆ 
విషయం అనుకుంటే నా మనస్సు కలత చెందుతున్నది. నా బాధను మాని నన్ను రక్షించండి. అది మీ ధర్మం. మీరు గొప్ప 
జ్ఞానులు. మీకు తెలియని దేముంది? మీ వంటి ఉత్తమపురుషులు దుఃఖభాగుల కోర్కెలు వ్యర్థం కాకుండ తీర్చటం ధర్మం” 
అని ఇంకా ఈ విధంగా అన్నది. 
క. పతిసమ్మానము వడసిన, సతులకు నభిమతపదార్థసంసిద్ధియు నూ 

ర్లితయశముంగలిగి లోక, స్తుతమై చెలువారుచుండుంజువ్వె మహాత్నా! శ్తేర్‌4 


తృతీయస్కంధము 215 


ప్రతి : మహా+ఆత్మా= గొప్పహృదయంగల స్వామీ!; పతిసమ్మానము= భర్త యొక్క ఆదరం; పడసిన= పొందినట్టి; 
సతులకున్‌= భార్యలకు; అభిమత= కోరినట్టి; పద+అర్థసంసిద్ధియున్‌= వస్తువులు లభించుటయు; ఊర్జితయశమున్‌= 
స్థిరమైనకీర్తి కలిగి; లోకస్తుతము+ఐ= ప్రజలందరిచే కొనియాడబడినదై; చెలువారుచున్‌+ఉండున్‌= ఒప్పారుతూ ఉంటుంది; 
చూవె= చూడుమా! 
తా :; ఓ మహానుభావా! లోకంలో భర్తయొక్క ఆదరాన్ని చూరగొన్న భార్యకు ఇష్టవస్తు ప్రాప్తి మరియు శాశ్వతమైన కీర్తి 
చేకూరుతాయి. ఇవి లోకమంతా మెచ్చుకోదగ్గ విషయాలు గదా! 
క. తన ధర్మపత్నివలనను, మునుకొని తాం బుత్రరూపమున నుదయించున్‌ 

విను దీపమందు ముట్టిం, చిన దీపము రెండు గావె? శిఖి యొకటయ్యున్‌. 4ీర్‌ర్‌ 
ప్రతి : తాన్‌= తాను అనగా భర్త తన ధర్మపత్నివలనను= తన అర్జాంగి వల్లనే; మునుకొని= ముందుకువచ్చి; 
పుత్రరూపమునన్‌= కుమారునిరూపంతో; ఉదయించున్‌ = జన్న్మిన్తాడు; విను= ఆలకించుము (దితి భర్తనుద్దేశించి); శిఖీ= 
అగ్ని ఒకటి+అయ్యున్‌= ఒక్కటే అయినప్పటికి (ఏకాకృతి); దీపము+అందున్‌= దివ్వెతో అంటించిన; దీపము = దివ్వె; 
రెండు +కావు+ఎ= రెండు అవుతాయి గదా! 
తా : భర్త తన ఇల్లాలి గర్భాన కొడుకయి పుడతాడు. ఎట్టన ఒక దీపం వల్ల వేరొక దీపం వెల్చ్దుతుంది- అయినా అగ్ని ఒక్కటే 


గదా! 


క. కావుననీ యర్ధ్థమ “యా, త్శావై పుత్ర యని వేదతతులం దోలిన్‌ 

వావిరింబలుకంగ వినవే, ధీవర! ననుం గావు మధికదినం గరుణన్‌. 456 
ప్రతి : ధీవర= బుద్ధిమంతుడా!; కావునన్‌= అందువల్ల; ఈ+అర్ధము+అ = ఈ విషయమే; ఆత్మావై పుత్రః= తన ఆత్మయే 
పుత్రుడవును; అని; వేదతతులందున్‌= వేదాల సముదాయంలో; ఓలిన్‌= వరుసగా; వావిరిన్‌= క్రమం తప్పకుండా; 
పలుకంగన్‌= చెప్పబడి ఉండగా; వినవు+ఏ= వినలేదా?; అధికదీనన్‌= మిక్షిలి దీనురాలనైన; ననున్‌= నన్ను (దితిని); 
కరుణన్‌= కనికరంతో; కావుము= రక్షింపుము. 
తా : 'ధీమంతుడవైన స్వామీ! నేను పైన చెప్పిన అంశమే ఆత్మా వై పుత్రః అని వేదాలు కంఠోక్తిగా వాకొంటున్నాయి. ఇది 
మీకు తెలియనిదేమీ గాదు. ఈ దీనురాల్ని దయతో కాపాడండి. 


చ. వరకరుణామతిన్‌ దుహితృవత్సలతందనరారునట్టి మ 

ద్గురుందొకనాండు మమ్ముందన కూంతుల నందజంబిల్పి మీ మనో 

హరు నెజింగింపుందిత్తుంగమలాననలార! య టన్న నందులోం 

బురుషవరేణ్య! యేము పదుమువ్వుర మర్శిలి నిన్‌ వరింపమే! శేర్‌౯ 
ప్రతి : పురుషవరేణ్య= పురుషులలో శ్రేష్టడవైన ఓనాథా!; (దితిసంబోధన) వర= ఉత్కృష్టమైన; కరుణామతిన్‌= దయగల 
బుద్ధితో; దుహితృవత్సలతన్‌= కూతుళ్ళమీది వాత్సల్యంతో; తనరారున్‌+అట్టి= ఒప్పారు నట్టి; మత్‌+గురుండు= మా తండ్రి 
(దక్షుడు); ఒకనాండు= ఒకరోజు; తన కూంతులన్‌+అందజన్‌, మమ్మున్‌= తన కుమార్తెలైన మా అందరిని పిలిచి; 


216 శ్రీమహాభాగవతము 


కమల+ఆననలార!= తామరలవంటి ముఖాలు కలిగిన బిడ్డలారా!) మీ మనోహరున్‌= మీ మనస్సుకు నచ్చిన వరుణ్ణి; 
ఎటిగింపుండు= తెల్పండి; ఇత్తున్‌= అతనికే ఇస్తాను; అట+అన్నన్‌= అని చెప్పగా (దక్షుడనగా); అందులోన్‌= ఆయన 
కన్నబిడ్డల్లో, అర్మిలిన్‌= ప్రీతితో), ఏము పదమువ్వురము= మేము పదమూడుమందిమి; నిన్‌= నిన్ను (కశ్యపుని మారీచుని); 
వరింపము+ఏ= చెపట్టలేదా! (చేపట్టాము అని భావం) 

తా : మహానుభావా! పురుషశ్రేష్టుడా! మా తండ్రికి కూతుళ్ళమీద వాత్సల్యమెక్కువ ఎంతో దయార్టబుద్ధి గల ఆయన 
ఒకరోజు మా అందర్ని పిలిచి “తామరసాక్షులారా! మీకు ఎవరిపైన మక్కువ ఉందో చెప్పండి. ఆయనకే ఇస్తానని 
చెప్పాడు. మా అక్కచెల్లెళ్ళలో మేము పదముగ్గురం నిన్న ఇష్టపడ్డాం గదా!” అని దితి కశ్యపునితో అంది. 


క. దితియీ గతిం గామవిమో, హితమతి బహువచనముల హృదీశునింబలుకన్‌ 
ధృతింగృపణంబతివ్రత నిజ, సతింగని కశ్యపుండు పలికె సల్లాపమునన్‌. 458 
ప్రతి : ఈ గతిన్‌= ఈ విధంగా; దితి కామవిమోహిత= సంగమేచ్చచే మిక్కిలిగా చలించిన; మతిన్‌= మనస్సుతో; హృద్‌+ 
ఈశునిన్‌= తన హృదయేశ్వరుడైన కశ్యపుణ్సి; బహువచనములన్‌= పెక్కుమాటలతో; పలుకన్‌= చెప్పగా కశ్యపుండు 
(మరీచిమహర్ని పుత్రుడు); ధృతిన్‌= దిట్టతనంతో; కృపణన్‌= దీనురాలునూ; పతివ్రతన్‌= పెనిమిటియే వ్రతంగా కల్గినదియు 
అగు; నిజసతిన్‌= తన భార్యమైన దితిని; కని= చూచి; సత్‌+లాపమునన్‌= ఉల్లాసంతో; పలికెన్‌= అన్నాడు... 
తా ; ఇలాగా దితి కామెచ్చతో పరవశించి అనేకవిధాల భర్శసాంగత్యం కోరింది. ఆయన మనసు కరిగింది. దయనీయురాలు, 
పతివ్రత అయిన తన ఇల్లాలు దితితో కశ్యపుడు ఉల్లాసంగా ఇలా అన్నాడు. 


వ. నీవు సెప్పినయట్ల పురుషులకు నంగనలవలన ధర్మార్థ కామంబులు సిద్ధించుం; గర్హధారుండు నావచేతం 
బయోధిం గడచు చందంబున గృహమేధి సర్వాశమవాసుల నరసి రక్షించుచు నిజాశమంబున 
వ్యసనార్దవంబుం దరియించు; భార్య పురుషునందు నర్ధంబు; భార్యయందు సకల గృహకార్య భారంబునుం 
జేర్చి పురుషుండు నిశ్చింతుండై సుఖియించుచుండు; మజియు నితరాశ్రమ దుర్ణయంబులైన యింద్రియశత్రు 
వర్గంబుల భార్యాసమేతుందైన గృహస్టుండు దుర్గాధిపతియైన రాజు శత్రుసంఘంబుల జయించు చందంబున 
లీలామాత్రంబునం జయించు; నిట్టి కళత్రంబునకుం బ్రత్యుపకారంబు సేయ సకల గుణాభిరాములగు 
సత్పురుషులు నూటేండ్లకును జన్మాంతరంబులకునైన సమర్శులు గారనిన మముబోంటివారలు 
సేయనోపుదురే? అయిన నీ మనంబునం గల దుఃఖంబు దక్కుమని యిట్లనియె. శేర్ర్‌9 

ప్రతి : నీవు+చెప్పిన +అట్లు+అ= (దితి నీవన్నట్లే పురుషులకున్‌= మగవారికి; అంగనలవలనన్‌= ప్రీలవల్లనే (భార్యలవల్లనే) 
ధర్మ+అర్ధ, కామంబులు= ధర్మం, అర్ధం, కామం అనే మూడు; సిద్ధించున్‌= సమకూరును; కర్ణధారుండు = నావికుడు; 
పయోధిన్‌= నీటికినెలవైన సంద్రాన్ని నావచేతన్‌= పడవవల్లనే; కదడచుచందంబునన్‌= దాటునట్లు; గృహమేధి= యజమాని; 
సర్వ+ఆశ్రమవాసులన్‌= బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్వాసమనే అన్ని ఆశ్రమాల్లో ఉన్నవారిని; అరసి= విచారించి; 
రక్షించుచున్‌= కాపాడుచు; నిజ+ఆశ్రమంబునన్‌= తనదైన గృహస్థాశ్రమంలో; వ్యసన +అర్జవంబున్‌= కష్టాల సముద్రాన్ని 
తరియించున్‌= దాటగల్టును; భార్య= ఇల్లాలు; పరుషునందున్‌= పతియందు; అర్ధంబు= సగభాగం అయినది; పరుషుందు= 
మగడు; భార్యయందున్‌= పత్ని యందు; సకల= సమస్తమైన; గృహకార్య= ఇంటిపనులకు సంబంధించిన; భారంబునున్‌= 


తృతీయస్కంధము 217/7 


బరువును; చేర్చి= వశపరచి; నిస్‌+చింతుండు+ఐ= చీకుచింతలేనివాడై; సుఖీయించుచున్‌+ఉందున్‌= సుఖపడుతూ ఉంటాడు; 
మతియున్‌= ఇంకా; భార్యాసమేతుండు +ఐన = ఇల్లాలితోకూడిన; గృహస్థుండు= వివాహితుడు; ఇతర+ఆశ్రమ = బ్రహ్మచర్య 
వానప్రస్థ సన్వ్యాసాశ్రమాలకు; దుర్‌+జయంబులు+ఐన = జయింపవీలుకానట్టి; ఇంద్రియశత్రువర్గంబులన్‌= ఇంద్రియాలు 
అనే అరివర్గాన్ని దుర్గ+అధిపతి+ఐన = దుర్గానికి ప్రభువైనట్టి, రాజు; శత్రుసంఘంబులన్‌= విరోధుల సమూహాన్ని 
జయించు చందంబునన్‌= జయించునట్లు; లీలామాత్రంబునన్‌= అవలీలగా; జయించున్‌= (గృహమేధి) జయిస్తాడు; 
ఇట్టి= ఇటువంటి; కళత్రంబునకున్‌= భార్యకు; ప్రతి+ఉపకారంబు +చేయన్‌= తిరిగిమేలుచేయటానికి; సకల+గుణ+ 
అభిరాములు = అన్ని మంచి గుణాలచే నొప్పెడువారు; అగుసత్‌+పురుషులు = అయినట్టి మంచివారు; నూజు+ఏంగ్లకును= 
నూరుసంవత్సరాలకైననూ; జన్మ+అంతరంబులకున్‌= ఇతరములైన పెక్కు జన్మలకున్తూ; ఐనన్‌= అయినప్పటికి; సమర్థులు 
గారు= యోగ్యులు కాలేరు; అనినన్‌= అన్నచో (నానుడ్సి మముబోంటివారలు= మాలాంటివారు; చేయన్‌ +ఓపుదురు +ఏ= 
చేయటానికి సమర్భులా? (కారని భావం); అయినన్‌= ఏదియేమైనా; నీ= నీయొక్క (దితి నుద్దేశించి); మనంబునన్‌= 
మనస్సులో; కల దుఃఖంబు= ఉన్న దుఃఖాన్ని తక్కుము= వదలుము; అని ఇట్లు+అనియెన్‌= అని యీక్రింది విధంగా 
చెప్ప బూనినాడు. 


తా : కశ్యపుడు దితితో అంటున్నాడు. 


“మానినీ! నీవు ముందన్నట్లే మగవారికి తమ భార్యలవల్లనే ధర్మం, అర్ధం, కామం అనే మూడు పురుషార్థాలు 
సమకూరుతాయి. నావికుడు తన నావచేతనే సముద్రాన్ని తరిస్తున్నట్లు, గృహన్థాశ్రమవాసి, తక్కిన బ్రహ్మచర్య వానప్రస్థ 
సన్వ్యాసాశ్రమవాసులకు ఆశ్రయమిచ్చి కాపాడుతాడు. గృహన్థాశ్రమసంబంధియైన కష్టాల కడలిని తరిస్తాడు. భార్య 
భర్తలో అర్ధభాగస్వామిని. భర్త తన ఇంటి బాధ్యతలన్నింటిని తన ఇల్లాలిపై మోపి నిశ్చింతగా సుఖీన్తాడు. దుర్గాన్ని ఏలే 
రాజు విరోధులను మట్టు పెడుతున్నట్లే భార్యతోకూడిన భర్త తక్కిన ఆశ్రమాలకు అసాధ్యమైన ఇంద్రియశత్రువర్గాన్ని అవలీలగా 
జయిస్తాడు. ఈ విజయం పురుషులకు తమ భార్యలవల్లనే సాధ్యం. అలాంటి భార్యకు ఎంత గొప్ప సత్పురుషులైనా ఎన్ని 
జన్మలెత్తినా తిరిగి ఉపకారం చేయలేరు. మరి మాలాంటివారు చేయగలరా? (చేయజాలరనుట) సరే-నీవేమీ ఏడ్వవద్దు” 
అని అనునయించాడు. 


తే. తరళలోచన! నీవు సంతానవాంఛం, జేసి వచ్చితి వౌం గులశీలవర్త 

నములు గల భార్య మనమున నమరు కోర్కిం, దవిలి తీర్చుట పతికిం గర్తవ్య మరయ. 460 
ప్రతి : తరళలోచన = చలించుకన్నులుగలదానా!; (దిత్సి; నీవు, సంతానవాంఛన్‌ +చేసి= బిడ్డలు కావాలనే కోర్కెతో; 
వచ్చితివి= సమీపించావు; జెన్‌= ఇది నిజము; అరయన్‌= విచారించగా; కులశీల వర్తనములు= వంశం; గుణం, 
నడవడికలు; కల= కల్లిన; భార్యమనమునన్‌= ఇల్లాలి ఎదయందు; అమరుకోర్శిన్‌= కల్గిన కాంక్షను; తవిలి తీర్చుట= 
ప్రయత్నంతో నెరవేర్చటం; పతికిన్‌= మగనికి; కర్తవ్యము = విధి. 
తా : కశ్యపుడు “చంచలాక్షీ! నీవు బిడ్డలు గల్లాలనే కోరికతో నా సాంగత్యాన్ని కోరి వచ్చావనటం నిజం. మంచివంశంలో 
పుట్టి చక్కని శీలం, నడవడిక గల ఇల్లాలి కోర్మెల్ని నెరవేర్చటం మగని బాధ్యత అని దితిని అనునయించాడు. 


మ. తరుణీ! యొక్క ముహూర్తముండు; మిది సంధ్యాకాల మిక్కాలమం 
దరయన్‌ భూతగణావృతుండగుచుంగామారాతి లీలన్‌ వృషే 


218 శ్రీమహాభాగవతము 


శ్వరయానంబున సంచరించుట, నభావ్యంబయ్యె; నీ యు[గ్ర వె 
౪ రమింపంగ నిషిద్ధకర్శ మగు; నేలా ధర్మమున్‌ వీడంగన్‌. శీ(1 


ప్రతి : తరుణీ!= ఓ యౌవనవతీ!; (దితి ఒక్క ముహూర్తము= పన్నెండు క్షణాలకాలం; ఉండుము= వేచి ఉండు; ఇది= 
ఈ మూర్తం; సంధ్యాకాలము= సంజవేళ;ు అరయన్‌= ఆలోచిస్తే ఈ+కాలమందు= ఈ సమయంలో; కామ+అరాతి= 
మన్మథునికి శత్రువైన పరమేశ్వరుడు; భూతగణ +ఆవృతుండు +అగుచున్‌= ప్రమథగణంచే కూడినవాడ్రె; లీలన్‌= విలాసంగా; 
వృష+ఈశ్వరయానంబునన్‌= గొప్ప ఎద్దునెక్కి సంచరించుటన్‌= సంచరించుట వల్లు అభావ్యంబు +అయ్యెన్‌= అనుచితం 
అయినది; ఈ+ఉగ్రవేళన్‌= ఈ భయంకరమైన కాలంలో; రమింపంగన్‌= సంగమించుట; నిషిద్ధకర్మము+అగున్‌= తగనిచర్య 
అవుతుంది; ధర్మమున్‌= ధర్మాన్ని; వీడంగన్‌+ఏలా= వదలట మెందుకు? (ధర్మ పద్ధతిని వ్యతిరేకించరాదని తాత్పర్యం). 


తా: “జవ్వనీ! కొన్ని క్షణాలు ఓపికపట్టు. ఇది సంజవేళ. ఈ సమయంలో మన్మథుని మట్టు పెట్టిన పరమేశ్వరుడు 
ప్రమథులు వెంటరాగా ఎద్దునెక్కి ఇక్కడ సంచరిస్తాడు. ఇది తగిన సమయం కాదు. భయంకరమైన సమయంలో కామక్రీడ 
నిషిద్ధం. మనం ధర్మాన్ని అతిక్రమించటం ఎందుకు? 


మ. అరవిందానన! వీండె నీ మజంది; లీలాటోపరుద్రక్షమా 
చర రుంరూనిలధూతపవాంసు పటలచ్చన్నుండు, ధూమైక దు 
రృరవిద్యోతితకీర్ణ భీషణజటాబద్ద్భుండు, భన్మావలి 
ప్తరుచిస్సారసువర్ణవర్హుండగుచున్‌ భాసిల్లు నత్యుగ్రుందై. శ62 


ప్రతి : అరవింద+ఆనన= పద్మంవంటి మొగముగలదానా! దితీ!; వీండయ+ఎ= ఈ కన్పించే వ్యక్తియే (రుద్రుడు); నీ మజం 
ది= నీకు (సోదరియైన సతీదేవిమగడు); లీలా+ఆటోప= మెలికలు తిరిగే వేగిర పాటుగల; రుద్రక్షమా= శృశానభూమియందు; 
చర= వీచుచున్న; రుంరూూ+అనిల= సుడిగాలిచేత;ు ధూత= ఎగురగొట్టబడిన; పాంశుపటల= దుమ్మురేణువులచేత; 
ఛన్నుండు= కప్పబడినవాడు; ధూమ+ఏక= నలుపుమించిన ఎరుపువన్నెముఖ్యంగా ఉన్నట్టి; దుర్‌+భర= సహింపశక్యంగాని; 
విద్యోతిత= విశేషంగా వెలుగుతున్న, కీర్ణ= చెదిరిన; భీషణ= భయంకరమైన; జటాబద్భుండు= జడలు తాల్చినవాడు; 
భస్మ+అవలిప్త= పూయబడిన బూడిదయొక్క రుచి= కాంతిచేత; స్పార= అధికమైన; సువర్జవర్డుండు= బంగాడవన్నెగలవాడు; 
అగుచున్‌= ఐ; అతి+ఉగ్రుండు+ఐ= మిక్కిలి భయంకరుడై) భాసిల్లున్‌= ప్రకాశించుచున్నాడు. 

తా: పద్మముఖీ! అదిగో అతడే నీ మరది రుద్రుడు. శ్మశానవాటికలో వీచే సుడిగాలికి లేచిన దుమ్ము ఆయన ఒంటిని 


కప్పేసింది. నలుపు ఎరుపు కలిసిన రంగుతో విశేషంగా వెలుగుతూ చెదరి ఉన్న జడలతో, నిలువెల్ల పులుముకొన్న 
బూడిదవల్ల బంగారుకాంతితో భయంకరుడుగా ప్రకాశిస్తున్నాడు. 


క. అనలసుధాకరరవి లో, చనముల వికసింపంజేసి సమధికరోషం 

బునంజూచుచున్న వాండదె, వనితా! బంధుత్వ మరయ వలవదె సుమ్మీ! 468 
ప్రతి :; వనితా= ఓ కాంతా!; అనల= అగ్ని సుధాకర= అమృతకిరణుడైన చంద్రుడు; రవి= సూర్యుడు-ఈ ముగ్గురి; 
లోచనములన్‌= కన్నులను; వికసింపన్‌+చేసి= వెల్దేటట్లుకావించి; అదె= అదుగో; సమ్‌ +అధికరోషంబునన్‌= మిక్కిలి 
కోపావేశంతో; చూచుచున్‌+ఉన్నవాండు= గమనిస్తున్నాడు; బంధుత్వము= చుట్టరికాన్ని అరయన్‌ వలవదె= చూడవద్దా? 


తృతీయస్కంధము 219 


తా :; ఓ కాంతా! తన సూర్యచంద్రాగ్ని నేత్రాలను వికసింపచేసి, మిక్షిలి కోపావేశంతో చూస్తున్నాడు. ఇప్పుడు మన 
బంధుత్వాన్ని గూర్చి ఆలోచించవద్దా? 


క. అతనికిం దలపోయ హితా, హితులును సన్నాన్యులును విహీనులు నతి గ 
ర్రితులును లే; రీశుండు సమ, మతియును నిఖిలైకభూతమయుండై యుంటన్‌. శ64 


ప్రతి : ఈశుండు= పరమశివుడు; సమమతియును= అందరి యెడ భేదబుద్ధిలేక ఒకే భావం కలవాడును; నిఖీల= 
సమస్తమైన; ఏక= ముఖ్యమైన; భూతమయుండు= మట్టి, నీరు, అగ్గి, గాలి, ఆకాశమనే అయిదు భూతాలు స్వరూపంగా 
కలవాడును; ఐ+ఉంటన్‌= అయినందు వల్లు తలపోయన్‌= ఆలోచిస్తే అతనికిన్‌= ఆ స్వామికి; హిత+అహితులును = 
మిత్రులు గాని శత్రువులు గాని; సత్‌+మాన్యులును= గౌరవింప తగినవారు గాని; విహీనులు= తిరస్మరింపతగినవారు 
గాని అతిగర్దితులు= మిక్కిలి నిందింపదగినవారుగాని; లేరు= లేనేలేరు. 


తా : ఆ పరమశివుడు సమదృష్టిగలవాడు. పంచభూత స్వరూపుడు. ఆయనకు శత్రువులు లేరు. మిత్రులు లేరు. పూజ్యులుగాని 
తిరస్మరింప దగినవారు గాని లేరు. 


క. కావున మద్భాత భవ, ద్దేవరుండని తరుణి! నీ మదిం జూడకు; మా 
దేవాదిదేవుం ద్రిజగ, త్పావను నిఖిలైకనేత భగవంతు హరున్‌. 465 


ప్రతి : కావునన్‌= అందువల్ల తరుణి= ఓ జవ్వనీ!; ఆ దేవ+ఆదిదేవున్‌= ఆ దేవతలందరికి మొదటివాడైన దేవుని; 
త్రిజగత్‌+పావనున్‌= ముల్లోకాలను పవిత్రం చేయువానిని; నిఖిల+ఏకనేతన్‌= సమస్త విశ్వానికి ప్రభువైనవానిని; భగవంతున్‌= 
ఐశ్వర్యం గలవానిని; మత్‌+భ్రాతన్‌= నాకు సోదరుడైనవానిని (అగు); హరున్‌= పరమశివుణ్ణి; భవత్‌= నీయొక్క 
దేవరుడు+అని= మరదియే కదా అని; నీ మదిన్‌= నీ మనస్సులో; చూడకుము= చులకనగా భావించవద్దు. 


తా : “ఓ తరుణీ! ఆయన దేవతల్లో మూలపురుషుడు. ముల్లోకాలను పవిత్రం చేయగల మహాత్ముడు. విశ్వానికే ప్రభువు. 
సంపదలకు నెలవు. నా సోదరుడు. అంతటి మహిమలుగల ఆ ఈశ్వరుణ్సి నా మరదే గదా అని చూడకు, అని కశ్యపుడు 
దితిని హెచ్చరించాడు. 


వ. ఏమును సత్పురుషులైన విజ్ఞానవంతులును భుక్తభోగంబై దూరతోన్యస్తంబైన పుష్పమాలికయుంబోలె 
న మ్మహాత్ముని చరణారవిందవందనాభిలాషిణియైన యవిద్యాదేవి ననుసరించి వర్తింతుము. అదియునుంగాక. 
466 

ప్రతి : ఏమును= మేముకూడ (మారీచాదులు); సత్‌+పురుషులు +ఐన= ఉత్తమపురుషులైన; విజ్ఞానవంతులును= విశిష్ట 
జ్ఞానంతో కూడుకొన్నవారు; భుక్తభోగంబు+ఐ= అనుభవింపబడిన సుఖముగలదైై; దూరతః+న్యస్తంబు+ఐన= దూరంగా 
విసరివేయబడ్డ; పుష్పమాలికయున్‌ +పోలెన్‌= పూలమాలవలె; ఆ+మహాత్ముని= ఆ గొప్పహృదయం గలవాని; చరణ+ 
అరవింద= పాదపద్మాల; వందన +అభిలాషిణి+ఐన= నమస్మారమందు కోరికగలదైన; అవిద్యాదేవిన్‌= మాయాదేవిని; 
అనుసరించి= ఆసరగా గొని; వర్తింతుము= నడుచుకొంటాము; అదియునున్‌+కాక= అంతేగాదు. 

తా: నావంటివారూ, మరియు మహానుభావులైన విజ్ఞానవంతులు - మెడలో వేసుకొని తీసి, దూరంగా విసిరివేయబడిన 
పూలహారంవంటి మాయాదివిని అనుసరించి జీవిస్తాం. ఆ మాయకూడా ఆ పరమేశ్వరుని పాదసేవకు తహతహలాడుతూ 
ఉంటుంది. 


220 శ్రీమహాభాగవతము 


బ్ర 


ఎవ్వని కరుణ బ్రహ్మేంద్రాది దిక్సాలవరు లాత్మపదవైభవములం దనరి 
రెవ్వని యాజ్ఞ వహించి వర్తించును విశ్వనేత్రి యగు నవిద్య యెపుడు 
నెవ్వని మహిమంబు లిట్టి వట్టీవి యని తర్కింపలేవు వేదంబు లయిన 
నెవ్వని సేవింతు రెల్లవారును సమానాధికరహితుండై యలరు నెవ్వం 


తే. దట్టి దేవునిం ద్రిపురసంహారకరుని, నస్థిమాలాధరుండు భిక్షాశనుండు 
భూతిలిష్తాంగుందుగ్రపరేతభూమి, వాసుండని హాస్య మొనరించువారు మజియు. 467 


ప్రతి : బ్రహ్మ+ఇంద్ర+ఆది= బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన; దిక్‌+పాలవరులు = దిక్కుల నేలే దేవతలు; ఎవ్వనికరుణన్‌= 
ఏ మహాత్ముని దయచ్చే; ఆత్మపదవైభవములన్‌= తమ పదవులవైభవాలలో; తనరిరి= ఒప్పారిరో;, విశ్వనేత్రి+అగు= 
విశ్వమంతటికి వ్యాపించిన చూపుగల; అవిద్య= మాయ; ఎపుడు= ఎల్లప్పుడు; ఎవ్వని +ఆజ్ఞ= ఏ దేవుని ఆనతిని; 
వహించి= తాల్చి; వర్తించును = మసలుతుందో; వేదంబులు +అయినన్‌= నాల్గువేదాలు కూడ; ఎవ్వనిమహిమంబులు = ఏ 
దేవదేవుని విభూతులు; ఇట్టివి+అట్టివి+అని= ఇలాంటివి అలాంటివని; తర్మింపలేవు= విచారించజాలవో; ఎల్లవారు= 
అందరూ; ఎవ్వనిన్‌= ఏ స్వామిని; సేవింతురు= కొలుస్తారో; ఎవ్వండు= ఏ మహామహుడు; సమాన +అధిక 
రహితుందు +ఐ= (తనతో) సమానత్వం, (తనకంటె) ఆధిక్యం లేనివాడై; అలరున్‌= ఒప్పారునో; అట్టిదేవునిన్‌= ఆలాంటి 
భగవంతుని- శివుణ్ణి; త్రిపురసంహారకరునిన్‌=మూడు పురాలను ధ్వంసం చేసినవాణ్ణి; అస్థిమాలాధరుండు= ఎముకలపేరు 
తాల్చేవాడు; భీక్షా+అశనుండు = భిక్షాన్నం తినేవాడు; భూతిలిప్త+అంగుండు = బూడిదచే అంటిన దేహంగలవాడు; ఉగ్ర= 
భయంకరమైన; పరేతభూమివాసుండు = శృశానం నివాసంగా కలవాడు; అని= అంటూ హాస్యము= ఎగతాళి; ఒనరించువారు= 
చేసేవారు (ఉన్నారు); మరియును= అంతే గాదు 


తా : బ్రహ్మ ఇంద్రుడు మరియు తక్కిన దిక్పాలురు తమ పదవుల్లో స్థిరంగా ఉండటానికి ఆ పరమేశ్వరుని దయే 
మూలకారణం. విశ్వమంతటిని ఒక కంట చూచే మాయ ఆయన ఆజ్ఞకు లోబడి ఉంటుంది. ఆయన మహిమలను 
చతుర్వేదాలు సైతం వివరించలేవు. ఈ సమస్తలోకాలు ఆయన్ని సేవిస్తున్నాయి. ఆయనతో సమానమైనది, సమానమైనవాడు, 
ఆయనకంటె అధికమైనది, అధికమైనవాడు లేడు. ఆలాంటి త్రిపురసంహారకుణ్ణి దేవ దేవుణ్ణి లోకులు ఎముకలపేరు 
ధరిస్తాడని, భిక్షాటన చేసి బ్రతుకుతాడని బూడిద అంటుకుంటాదని శృశానంలో నివసిస్తాడని గేలి చేస్తారు. 


క. ధర శునకభోగ్యమును నిహ, పరదూరము నైన తను వుపాదేయముగా 

నెజీ నమ్మి వస్తమాల్యా, భరణంబు లలంకరించు పామరజనులున్‌. 468 
ప్రతి : పామరజనులున్‌= అజ్ఞానులు; ధరన్‌= భూమిపై; శునకభోగ్యమునున్‌= కుక్కలుతినదగింది; ఇహపరదూరమును+ఐన = 
ఈ లోకానికి, పరలోకానికి కూడ దూరమైన; తనువు= శరీరం; ఉపాదేయముగాన్‌= ఉత్తమమైనదిగా; నెటిన్‌= బాగా; 
నమ్మి= విశ్వసించి; వస్త్ర= బట్టలు; మాల్య= దండలు; ఆభరణంబులు= నగలు; ఈ మూడింటిని అలంకరించున్‌ = 
ధరించును... 


తా : లోకంలో అవివేకులు కుక్కలు తినదగింది, మరియు ఇహపరాలకు దూరమైన శరీరం ఉత్తమమైనదని అనుకొంటున్నారు. 
దానికి దుస్తులు, మాలలు, ఆభరణాలు అలంకరిస్తున్నారు. 


తృతీయస్కంధము 221 


క. ఘననిర్భాగ్యులుగా మదిం, గను మని యీ రీతింబియకుం గశ్యపుండెణింగిం 

చిన దితి గ్రమ్మణం బలికెను, మనసిజసాయకవిభిన్నమానస యగుచున్‌. 469 
ప్రతి : (పామరజనుల్ని) ఘననిర్భాగ్యులుగాన్‌= గొప్పదౌర్భాగ్యులైనవారినిగా; కనుము= చూడుము; అని; ఈ రీలిన్‌= ఈ 
విధంగ్యా కశ్యపుండు = మారీచుడు; ప్రియకున్‌= తన భార్యకు; ఎటింగించినన్‌= తెల్పగా; దితి; క్రమ్మజన్‌= మరల; 
మనసిజ= మనస్సులో పుట్టె మన్మథుని యొక్క సాయక= బాణములచే; విభన్న చెదరగొట్టబడిన; మానస +అగుచున్‌ = 
మనస్సు గలదై (దితి); పలికను= (భర్తతో) అన్నది. 
తా : “ఓ మానినీ! శరీరమే ఆత్మయని దానికి పైపై మెరుగులు దిద్దుకొనే వారందరు గొప్ప దౌర్భాగ్యులని తెలిసికో” అని 
కశ్యపుడు దితితో అన్నాడు. కాని ఆమె మనస్సులో మదనబాణాలు గాఢంగా నాటుకొన్నదై భర్తతో ఇలా అంది. 


క. మునుకొని లజ్ఞావనత వ, దనయై ప్రాణేశు కొంగుందాలిమి దూలం 

బెనంగొనియె వారకామిని, యనువున వినిషిదకర్మమందభిముఖీయె. శ్తే/0 
ప్రతి : (దితి) మునుకొని= ముందుపడి; లజ్ఞా= సిగ్గుచే; అవనతవదన +ఐ= వంచినతలగలదై; వారకామిని+అనువునన్‌= 
సానిదానివలె; వినిషిద్ధకర్మమందున్‌= (ఆ సమయమందు) మిక్కిలిగా నిషేధింపబడిన (రతి) కర్మయందు; అభిముఖఫి+ఐ= 
మరులుగొన్నదైె, తాలిమి+తూలన్‌= ఓర్పు నశించగా; ప్రాణ+ఈశున్‌= భర్తను; పెన +గొనియెన్‌= గట్టిగా కాగిలించుకొన్నది. 


తా : భర్త తానెంతగా వారించినా వినక దితి సిగ్గుతో తలవాల్చి, ఆ సంధ్యాసమయాన నిషిద్ధమైన రతి కర్మయందే ఆసక్తి 
గలదై వారవనితలాగా మగణ్మి గాఢంగా కౌగిలించుకొంది. 


వ. ఇట్లు చేసిన భార్యానిర్భంధంబునకుం దొలంగ నేరక యీశ్వరునకు నమస్కారం బొనరించి 
యేకాంతంబున నిజకాంతా సంగమంబును జేసి విరజంబును సనాతనంబునునైన బ్రహ్మగాయత్రి జపియించె 
నంత. శ్తే/1 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా; చేసిన= కావించిన; భార్యా నిర్భంధమునకున్‌= భార్య ఒత్తిడికి; తొలంగన్‌ +నేరక= 
తప్పించుకోజాలక; ఈశ్వరునకున్‌= పరమశివునికి; నమస్మారంబు+ఒనరించి= నమస్కరించి; ఏకాంతంబునన్‌= రహస్యంగా 
నిజకాంతా= తన భార్యతోడి; సంగమంబును= కలయికను; చేసి= కావించి; అంతన్‌= ఆ తర్వాత (కామక్రీడ ముగిసిన 
తర్వాత); విరజంబును= రజోగుణము లేనిది (స్తాత్వికమైనది); సనాతనంబునున్‌= శాశ్వతమైనది; ఐన= అయినటువంటి; 
బ్రహ్మగాయత్రిన్‌= వైదికమైన గాయత్రీమంత్రాన్ని జపియించెన్‌= పఠించాడు. 

తా : అలా దితి చేసిన ఒత్తిడికి తలొగ్గి కశ్యపమహర్ని పరమేశ్వరునికి దండంపెట్టి, రహస్యంగా ఆమెతో సంగమించాడు. 
తర్వాత సత్త్వ్వగుణోపేతమూ, సనాతనమూ అయిన గాయత్రీ మంత్రాన్ని జపించాడు. 


క. _ దితియును నిషిద్ధకర్మ, స్థితికై మదిలోన సిగ్గు చిట్టాడంగ నా 

నతవదన యగుచు నా పశు, పతివలన భయంబు గల్లి పరమప్రీతిన్‌. త్ష72 
ప్రతి : దితియును= దితిదేవి కూడ; నిషిద్ధకర్శస్థితికై= అనుచితమైన రతిక్రియ జరిగినందుకు; మదిలోనన్‌= మనస్సులో; 
సిగ్గు= బిడియం; చిట్టాడంగన్‌= సోకగా లేక ప్రసరింపగాా ఆనతవదన+అగుచున్‌= వంచిన తలగలదై; ఆ పశుపతివలనన్‌= 
ఆ పరమశివునివల్లు భయంబు+కల్లి= భీతి చెంది; పరమప్రీతిన్‌= మిక్కిలి ప్రేమభావంతో... 


222 శ్రీమహాభాగవతము 


తా : చేయకూడని పని చేసినందుకు సిగ్గుపడుతూ తల దించుకుని పరమేశ్వరుని వల్ల ఏ ఉపద్రవం కల్గుతుందో అని 
భయపడుతూ ప్రియమార - ఇలా అంది. 


వ. కశ్యపుం గనుంగొని యిట్లనియె; సమస్త భూతపతియైన పరమేశ్వరుండు నా చేసిన యపరాధంబు 
సహించి మద్గ్దర్భపరిపాలనంబు సేయుంగాక! రుద్రుండును మవాోత్ముండును స్వయంప్రకాశుండును 
నలంఘ్యుండును సకామజన ఫల ప్రాపకుండును నిష్కామజన మోక్షప్రదుందడును న్యస్తదండుండును 
ధృతదండుండును దుష్ట శిక్షకుండును బరమాత్ముండును జగదంతర్యామియు నిర్గుణుండును నిష్మాముండును 
భక్తసులభుండును భగవంతుండును నగు న ప్పరమేశ్వరునకు నమస్మ్కరించెద. మశజియు షద్దుణిశ్వర్య 
సంపన్నుండును జగద్భర్తయు మహానుగ్రహశీలుండును నిర్ణయ పరిపాల్య వధూరక్షకుండును సతీదేవీపతియు 
నైనయా సర్వేశ్వరుండు నన్ను రక్షించుంగాత మని సన్నుతించి. శ/8 


ప్రతి : (దితి) కశ్యపున్‌+కనుంగొని= మారీచుని (మరీచిపుత్రుడు) చూచి; ఇట్లు+అనియెన్‌= ఈ క్రింది విధంగా చెప్పింది; 
సమస్తభూతపతి+ఐన= చరాచరప్రాణి కోటికి నాథుడైన; పరమ+ఈశ్వరుండు = పరమశివుడు; నా+చేసిన= నేను చేసినట్టి; 
అపరాధంబు = తప్పిదాన్ని సహించి= మన్నించి; మత్‌+గర్భ= నా గర్భముయొక్క పరిపాలనంబు= రక్షణ లేక కాపాడుట; 
చేయున్‌ +గాక= తప్పక చేయును సుమా!; రుద్రుండును= దుఃఖాన్ని నివారించేవాడును; మహా+ఆత్ముండును= 
గొప్పహృదయంగలవాడును; స్వయంప్రకాశుందడును= తనంతతాను వెలుగొందేవాదును; అలంఘ్యుండును= దాటుటకు 
సాధ్యపడనివాడును (ఆయన్ని మించలేమని అర్థం); సకామజన = కోర్కెలుకోరే ప్రజలకు; (సగుణారాధకులకు); 
ఫలప్రాపకుండును= ఫలితములిచ్చేవాడును; నిస్‌+కామజన = ఏకోర్మెలు కోరని ప్రజలకు; మోక్షప్రదుండును= పషపమపదవిని 
ఇచ్చేవాడును (నిర్గుణారాధకులకు్సుు న్యస్తదండుండును= వదలినదండన గలవాడును; (శిక్షించనివాడు), ధృతదండుండును= 
శిక్షాదండమునెత్తినవాడును; (మాన్యుల్ని దందించడు, దుర్మార్గుల్ని దండిన్తాడని తాత్పర్యం); దుష్టశిక్షకుండును= దుష్టుల్ని 
శిక్షించేవాడును; పరమ +ఆత్ముండును= మహాత్ముడును; జగత్‌+అంతస్‌+యామియున్‌= జగాలలోపలా వ్యాపించినవాడు; 
నిర్దుణుండును= సత్వరజస్తమోగుణాలు లేనివాడును (వీటికి అతీతుడు); నిస్‌+కాముండును= ఏ కోర్కెలు లేనివాడును; 
భక్తసులభుండును= భక్తులకు సులభంగా లభించేవాడును; భగవంతుందడును = సర్వశుభాల నొసంగేవాడును; అగు= 
అయిన; ఆ+పరమేశ్వరునకున్‌= ఆ దేవాదిదేవుడైన శివునకు; నమస్మరించెదన్‌= మోకరిల్లుతాను; మజియున్‌= అంతేగాదు; 
షట్‌+గుణ = ఆరుగుణాలనెడి; (సమగ్రమగు ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, సంపద, జ్ఞానం, విజ్ఞానం,); ఐశ్వర్య= సంపదలచే; 
సంపన్నుండును= కూడినవాడును; జగత్‌+భర్తయు= జగత్తును భరించేవాడును; మహా+అనుగ్రహ= గొప్పగా కాపాదుటయే; 
శీలుండును= నడవడికగాకలవాడును; నిర్ణయపరిపాల్య= తన ఆదేశాలను పాటించే; వధూ రక్షకుండును= ప్రీలను 
కాపాడేవాడును; సతీదేవిపతియున్‌+ఐన = సతీదేవికి భర్తయైనవాడును అగు; ఆ సర్వ+ఈశ్వరుండు = విశ్వేశ్వరుడు (శివుడు); 
నన్నున్‌= నన్ను (దితిని); రక్షించున్‌+కాతన్‌= కాపాడుగాక; అని= అంటూ; సన్నుతించి= కొనియాడి... 


తా : దితి కశ్యపునితో ఈ విధంగా అంది. 


“స్వామీ! చరాచరప్రాణికోటికి ప్రభువు పరమేశ్వరుడు. ఆయన నేను చేసిన తప్పును మన్నించి, నా గర్భాన్ని కాపాడుగాక. 
ఆయన ప్రాణుల దుఃఖాన్ని నివారించేవాడు. ఆయన మహాత్ముడు. తనంతతాను వెలిగేవాడు. ఆయన ఆజ్ఞ దాటరానిది. 
సగుణారాధకులకు కోర్మెల్ని పండిస్తాడు. నిర్ణుణోపాసకులకు మోక్షమిస్తాడు. అవసరమనుకుంటే టత్రిశూల మెత్తుతాడు. 


తృతీయస్కంధము 223 


అవసరం లేదంటే శూలాన్ని ఆవలపెట్టుతాడు. దుర్శార్డుల్ని శిక్షిస్తాడు. ఆయన పరమాత్ముడు. ఆయన సర్వాంతర్యామి. 
త్రిగుణాతీతుడు. ఏ కోర్కెలు లేనివాడు. భక్తులపాలిటి కొంగుబంగారం. భగవంతుడు -- అన్ని శుభగుణాలు గల ఆ 
దేవునికి నమస్కరిస్తున్నా ఆయన ఆరు సంపదలు గలవాడు. లోకాలకు ప్రభువు. దయాదాక్షిణ్యాలు గలవాడు. తన 
ఆదేశాలను పాటించే ప్రీలను కాపాదేవాడు. పైపెచ్చు మాసోదరి సతీదేవికి మగడు. ఆయన నన్ను రక్షించాలి అని ఆమె 
పరమశివుని ప్రార్థించింది. 
క. అర్భకులు లేని దగుటను, గర్భము నిజనాధువలనం గమలానన కా 

విర్భూతమైనం గర్మ వి, నిర్భరపరితోష మాత్మ నెలకొని యుందెన్‌. శ్త/డ్న 
ప్రతి: అర్భకులు= పిల్లలు (సంతానం); లేనిది+అగుటను= లేనిది కాబట్టి; కమల+ఆననకున్‌= కమలమువంటి ముఖముగల 
దితికి గర్భము= కడుపు; నిజనాథువలనన్‌= తన భర్తవల్ల (కశ్యపునివలన); ఆవిర్భూతము+ఐనన్‌= కలుగగా? కర్మ= 
సంతానకాంక్షచే నైన కార్యమువల్ల; వినిర్భర= అతిశయమైన; పరితోషము= సంతోషం; ఆత్మన్‌= ఎదయందు; 
నెలకొని+ఉందెన్‌= పదిలమై ఉండింది. 


తా ; ఇంతదాక దితికి సంతానం లేదు. ఇప్పుడు తన భర్తవల్ల కడుపు పండింది. ఆమెకు కల్గిన సంతోషానికి మేరయే లేదు. 
వ. అంతంగశ్యపుండు దత్మాలసముచితసంధ్యావందనంబులు దీర్చి. శే/05 


ప్రతి : అంతన్‌= (సంగమం జరిగిన) తర్వాత; కశ్యపుండు= కశ్యపమహర్షి తద్‌+కాల= ఆ సమయానికి; సమ్‌+ఉచిత= 
బాగా అనువైన; సంధ్యావందనంబులు = సాయంకాలం చేసే వందనాది విధులు; తీర్చి= కావించి... 


తా ; కశ్యపుడు వెంటనే ఆ నాటి సాయంకాలం యథావిధిగా సంధ్యా వందనం నిర్వహించినాడు. 


క. అఆ చెలికి గర్భచిహ్నము, లేచినంబరితోష మాత్మ నేపారక మా 

రీచుండు నిజతలోదరిం, జూచి యకర్మమున కాత్మ స్రుక్కుచుంబలికెన్‌. 476 
ప్రతి : మారీచుండు= మరీచిమహర్షి పుత్రుడైన కశ్యపుడు; ఆ చెలికిన్‌= తన ప్రియురాలైన దితికి; గర్భచిహ్నములు= 
గర్భాన్ని ధరించిన పొలకువలు; ఏచినన్‌= పొడసూపగా; పరితోషము= సంతోషం; ఆత్మన్‌= తన యెదలో; వఏపు+ఆరక = 
అతిశయింపకపోగా; నిజ= తన; తలోదరిన్‌= భార్యను (దితిని; చూచి= కాంచి; అకర్మమునకున్‌= అకాలంలో జరిగినపనికి 
(సాయంసంధ్యాసంగమానికి) ఆత్మన్‌= మనస్సులో; 'స్రుక్కుచున్‌= బాధపడుతూ; పలికెన్‌= ఇట్లన్నాడు. 
తా ; తన ఇల్లాలు గర్భవతి అయ్యిందని మారీచుడు సంతోషపడలేదు. పైపెచ్చు అకాలరతికార్యానికి నొచ్చుకొని ఆమెతో 
ఇట్లన్నాడు. 
మ. సతి! నీ వే గతి నింద కోడక మనోజాతేక్షుకోదండ ని 

ర్గతనారాచపరంపరాహతవిశీర్ణస్వాంతవై పాపసం 

గతి లజ్ఞాభయధర్శ్మముల్‌ విడిచి దుష్కాలంబునందే రమిం 

చితి బల్మిన్‌ వెలయాలికైవడిని దుళ్ళీలక్రియాలోలతన్‌. శ 


224 శ్రీమహాభాగవతము 


ప్రతి : సతి= ఓ పతివ్రతా! (సాభిప్రాయసంబోధన); నీవు= (దితియనుట); ఏ గతిన్‌= ఏ తీరుగానైనా; నిందకున్‌= 
మచ్చకు; ఓడక= శంకించకుండా; మనస్‌+జాత= మనస్సులోనే పుట్టె మన్మథుని; ఇక్షుకోదండ = చెరకువింటినుండి; 
నిర్ణత= వెడలినట్టి, నారాచ, పరంపరా+ఆహత= బాణాలగుంపుచే కొట్టబదినందున; విశీర్ణస్వాంతవు+ఐ= చెదరిన 
మనస్సుగలదానివై; పాపసంగతిన్‌= దుష్టసాంగత్యమందు; లజ్ఞాభయధర్మముల్‌ = సిగ్గును, భీతిని, ధర్మాన్ని (మూడింటిని); 
విడిచి= వదలి; దుస్‌+శీలక్రియాలోలతన్‌= అనుచితకార్యమందు ఆసక్తితో; బల్మిన్‌= బలవంతంగా; వెలయాలికైవడిని= 
వేశ్యవలె; దుస్‌+కాలంబునందు +ఏ= చెడ్డ సమయంలోనే (సాయంవేళ); రమించితి= భోగించావు. 


తా : ఓ మహాపతివ్రతా! దితీ! ఇది అనుచితకార్యమనే జంకు నీ కేమాత్రం లేదు. మదనుడు చెరకు విల్లెక్కుపెట్టి వదలిన 
సమ్మోహనాస్తాలకు నీ మనస్సు చెదిరింది. విచక్షణ కోల్పోయి సిగ్గువిడిచి, నిర్భయంగా ధర్మవిరుద్ధమైన పాపక్రీదకు 
వేళకాని వేళ ఒక వేశ్యలాగా పాల్పడ్డావు. దుశ్చర్యయందాసక్తి గల్లి సంగమించావు. (ఇది నీ దౌర్భాగ్యమని నిందు 
వ. అట్లగుటం జేసి. 478 
ప్రతి : అట్లు+అగుటన్‌+చేసి= ఆ విధంగా జరిగినందువల్ల 
తా :; అలా జరిగినందువల్ల. 
క. సతి! విను భూతగణ ట్రే, రితులై రుద్రానుచరుల పృథుశక్తిసమ 

న్వితు లుగ్రకర్ము లతిశౌ, ర్యతములు భద్రానుభద్రు లను నామములన్‌. త/9 
ప్రతి : సతి= ఓ సాధ్వీ విను= ఆలకించు; రుద్ర+అనుచరుల= రుద్రుని భృత్యుల; పృథుశక్తి= బలమైనశక్తితో; సమన్వితులు= 
కూడినవారును; ఉగ్రకర్ములు= భయంకరమైన పనులుచేసేవారు; అతిశార్యతములు = మిక్కిలి గొప్ప పరాక్రమంగలవారు; 
(అయిన) భద్ర+అనుభద్రులు +అను= భద్రుడు, అనుభద్రుడు అనే; నామములన్‌= పేర్లతో; భూతగణటప్రేరితులు+ఐ = 
పిశాచగణంచేత ఉసికొల్పబడ్డవారై... 
తా : ఓ సాధ్వీ! ప్రమథులశక్తితో కూడుకొన్నవారు, భయంకరమైన పనులుచేసేవారు, మహాపరాక్రమవంతులు, మరియు 
పిశాచగణంచేత (ప్రేరింపబడ్డవారు 'భద్రుడు-అనుభద్రుడు అనే పేరుగల ఇద్దరు పుత్రులు కలుగుతారని అన్నాడు. 
క. పరంగిన దర్చోద్ధతు లి, ద్దజు కొడుకులు నీకుం బుట్టి ధరణికి వైంగై 

నిరతము బుధజనపీదా, పరులై వర్తింతు రాత్మబలగర్వమునన్‌. 480 
ప్రతి : పరంగిన= (భద్రానుభద్రులనే పేర్లతో) ప్రశస్తులైనట్టి; దర్ప+ఉద్ధతులు= పొగరుబోతులు; ఇద్దజు కొడుకులు; 
నీకున్‌= నీకు (దితికి); పుట్టి= జన్మించి; ధరణికిన్‌= భూమికి; బ్రేంగు+ఐ= బరువై; నిరతము= ఎల్లప్పుడు; ఆక్కబలగర్వమునన్‌= 
తమదైన బలంవల్ల కల్షిన పొగరుతో; బుధజనపీడాపరులు+ఐ= ఉత్తముల్ని బాధించుటయందు ఆసక్తిగలవార్రై; వర్తింతురు= 
సంచరిస్తారు. 


తా ; భద్రుడు, అనుభద్రుడనే వారిద్దరు నీకు కొడుకులుగా పుడతారు. వారు పొగరుబోతులై మంచివారిని ఎల్లప్పుడూ 
పీడిస్తారు. భూమికి భారంగా ఉంటారు. 


తృతీయస్కంధము 225 


తే. అట్టి దుష్కర్ములకును మహాత్ము లలిగి, విశ్వవిదుండైన హరికిని విన్నవింప 

నతండు కోపించి హరి కులిశాయుధమున, గిరుల నజకినగతి వారి ధరణిం గూల్చు. 481 
ప్రతి : మహా+ఆత్ములు= గొప్పమనసుగల మహానుభావులు; అట్టిదుస్‌+కర్ములకును= అలాంటి గొప్పదుర్శార్లులకు; అలిగి= 
కోపించి; విశ్వవిదుండు+ఐన= సమస్తం తెలిసినవాడైన; హరికిని= విష్ణువుకు; విన్నవింపన్‌= మొరపెట్టుకోగా; అతందు= 
ఆ శ్రీహరి; కోపించి= మండిపడి; కులిశ+ఆయుధమునన్‌= వజ్రాయుధంచేత; హరి= ఇంద్రుడు; గిరులన్‌= కొండల్ని 
నజకినగతిన్‌= ఖండించినట్సు; వారిన్‌= ఆ భద్రానుభద్రులిద్దరిని; ధరణిన్‌+కూల్చున్‌= నేలపై రాలుస్తాడు. 


తా : ఆ ఇర్వురి దుశ్చర్యలకు తాళలేక మహాత్ములు అన్నీ తెలిసిన శ్రీమహావిష్ణువుకు మొర పెట్టుకొంటారు. ఆ స్వామి 
వజ్రాయుధంతో ఇంద్రుడు కొండలరెక్కల్ని ముక్కలు చేసినట్లు వారిని నేల కూలుస్తాడు. 


క. అని కశ్యపుం దెజింగించిన, విని దితి భయమంది చాల విహ్వలమతియై 

తన హృదయేశు ముఖాబ్దముం, గనుంగొని యిట్లనియె విగతకౌతుక యగుచున్‌. శేరి2 
ప్రతి : అని= పైన చెప్పినట్లు) కశ్యపుండు= మారీచుడు; ఎటింగించినన్‌= తెల్పగా; దితి= భార్యదితి; విని= ఆలకించి; 
భయము+అంది= భయపడి; చాల= మిక్కిలి; విహ్వలమతి+ఐ= చలించిన బుద్ధిగలదై తన; హృదయ+ఈశు= మగని; 
ముఖ+అబ్ద్బమున్‌= మోముదామరను; కనుంగొని= చూచి; విగతకౌాతుక+అగుచున్‌= గతించిన సంతోషం గలదై; 
ఇట్లు+అనియెన్‌= ఇలా అంది... 


తా : శ్రీహరి నీ ఇర్వురి కుమారుల్ని చంపేస్తాడని భర్త చెప్పగానే దితి భయంతో చలించి పోయింది. మనస్సులో దిగులు 
చెందింది. భర్తమొగం చూచి ఇలా అంది. 


చ. ధర సుజనాపరాధులగు తామసచిత్తుల కెందు నాయువన్‌ 
సిరదియు నశించిపోవు; మృతి 'సేకుజు శత్రులచేత; నింతయౌ 
నరయంగ నిక్కువంబు భవదాత్మజు లార్యుల కెగ్గుసేయ భూ 
సురుల క్రుధాగ్నిపాల్పడక శోభనమౌ హరిచేతి పంచతన్‌. 483 


ప్రతి : ధరన్‌= భూమిపై; సుజన +అపరాధులు +అగు= మంచివారికి చేటు చేసేవారైన; తామసచిత్తులకున్‌= దుష్టబుద్ధి 
కలవారికి; ఎందున్‌= ఎక్కడైననూ; ఆయువున్‌= ప్రాణము; సిరియున్‌= సంపదయును; నశించిపోవున్‌= అడుగంటుతుంది; 
శత్రులచేతన్‌= వైరులచేత; మృతి= చావు; చేకుబున్‌= కల్గుతుంది; అరయంగన్‌= ఆలోచిస్తే నిక్కువంబు= నిజం; ఇంత+బెన్‌= 
ఇదే అవుతుంది; భవత్‌ +ఆత్మజులు = నీ కుమారులు; ఆర్యులకున్‌= గొప్పవారికి; ఎగ్గు-+చేయన్‌= కీడు చేయగా; భూసురుల= 
భూదేవులైనబ్రాహృ్మణుల; (కుధా+అగ్ని పాల్‌+పడక= కోపాగ్గికి పాలు కాకుండ; హరిచేతి పంచతన్‌= విష్ణువుచేతి 
చావుచే; శోధనము+బెన్‌= శుభకరమవుతుంది. 

తా : “లోకంలో సజ్జనులను అవమానించేవారు లేదా వారికి అపకారం తలపెట్టెవారు దుష్టులు. అలాంటి వారి జీవితం, 


సంపదలు నశిస్తాయి. శత్రువులవల్ల వారు చస్తారు. ఇది నిజం. నీ కుమారులు మహాత్ములకు అపకారం చేసి బ్రాహ్మణుల 
కోపాగ్ని కెరగాకుండ, శ్రీహరిచే చావుకు గురిగావటం మంచిది” అని దితి భర్తతో అంది. 


226 శ్రీమహాభాగవతము 


చ. అనవుడుం గశ్యపుండు గమలానన కిట్లను నింతి! నీవు చే 

సిన విపరీతకర్మమునంజేకుటె నిట్టి యవస్థ; దీనికిన్‌ 

మనమునందాప మొందకుము! మాధవు పాదసరోజయుగ్మచిం 

తనమునం జేసియున్‌ నను ముదంబునంగొల్బుటంజేసియుందగన్‌. శీర్రిడ్ష 
ప్రతి : అనవుడున్‌= దితి అట్లనగా; కశ్యపుండు= మారీచుడు; కమల+ఆననకున్‌= కమలంవంటి ముఖం కలిగిన దితితో; 
ఇట్లు+అనున్‌= ఇలా అన్నాడు; ఇంతి= ఓ మగువా!; నీవుచేసిన= నీవు కావించిన; విపరీత కర్మమునన్‌= విడ్డూరమైన 
సాంగత్యం వల్లనే; ఇట్టి+అవస్థ= ఇలాంటి దశ; చేకుటిన్‌= కల్గింది; దీనికిన్‌= ఈ సిల్టికి; మనమునన్‌= మనస్సునందు; 
తాపము+ఒందకుము= బాధపడవద్దు; తగన్‌= యోగ్యముగాా మాధవు= లక్ష్మీపతియొక్క పాద సరోజయుగ్మ= పాద 
పద్మములజంటయొక్క చింతనమునన్‌= ధ్యానించుటను; చేసియున్‌= చేయుటవల్లనూ; ననున్‌= (కశ్యపుని) భర్తనైన 
నన్ను ముదంబునన్‌= సంతోషంతో; కొల్పుటన్‌+చేసియున్‌= ఆరాధించుట వల్లనూ... 


తా : శ్రీహరి చేత చచ్చుటే తగునని దితి అన్నది. అప్పుడు కశ్యపుడు ఆమెతో నారీమణీ! నీవు చేసిన విడ్డూరపుకర్మ 
(అకాలసురత క్రీడ) వల్లనే ఈ దురవస్థ ఎదురైంది. దీనికై నీవు పరితపించవద్దు. నీవు శ్రీమన్నారాయణుని పాదపద్మాలను 
కొల్చ్బటంవల్ల నైతేనేమి, సంతోషంతో నన్నారాధించటంవల్ల నైతేనేమి - నీకు మంచి జరుగబోతుందని పై కథతో అన్వయం. 
తే. రమణి! నీ సుతులందు హిరణ్యకళశిపు, వలన నుదయించు వారిలోపల ముకుంద 
పదసరోజాతవిన్యస్తభావుండైన, తనయుండుదయింపంగలండతిధార్మికుందు. శే85ర్‌ 

ప్రతి : రమణి= ఓలలనా!; నీ సుతులందున్‌= నీ కుమారులలో; హిరణ్యకశిపువలనన్‌= ఈ పేరు గల నీ కుమారునివల్ల; 
ఉదయించు = జన్మించే; వారిలోపలన్‌= వారిలో; ముకుంద= శ్రీహరి; పదసరోజాత = పాదపద్మాలయందు; విన్యస్త= 
ఉంచబడిన; భావుండు= మనస్సుగలవాడు; ఐన తనయుండు = అయినట్టి కుమారుడు; అతిధార్మికుండు = గొప్పయోగ్యుడు; 
ఉదయింపన్‌+కలండు= జన్నిన్తాడు. 


తా : దేవీ! నీ కొడుకులలో హిరణ్యకళిపునికి పుట్టెవారిలో మహాధర్నాత్ముడు. శ్రీహరి పాదపద్మాల్ని నిరంతరం 'సేవించేవాడు 
జన్మిస్తాడు. 
వ. మథఖజియును 486 
ప్రతి : మజియును= ఇంకా, 
తా ; అంతేగాక, ఇంకా. 
(ఉదయించబోయే ఆ కుమారుని గుణగుణాల్ని మరింతగా వర్ణించబోతున్నాడు.) 

క. ఘనపుణ్యుండన్వయ పా, వనుందగు న ప్పుణ్యతముని వరకీర్తిలతల్‌ 

వనజభవాందడోదర మె, ల్లను నిండంగం బర్వు బుధలలాముండగుటన్‌. శప 


ప్రతి : ఘనపుణ్యుందు = గొప్పపుణ్యం చేసినవాడును; బుధలలాముండు = జ్ఞానుల్లో ఉత్తముడు; అగుటన్‌= అయినందు 
వల్లు అన్వయపావనుండు +అగున్‌= కులాన్ని పవిత్రంచేసే వాడవుతాడు; ఆ+పుణ్యతముని= ఆ పుణ్యాత్ముని; వరకీర్తిలతల్‌= 


తృతీయస్కంధము 22/7 


ఉత్కష్టమైన పేరుప్రతిష్టలనే తీగెలు; వనజభవ +అండ +ఉదరము+ఎల్లను = బ్రహ్మాండ మందలి మధ్యభాగమంతా; 
నిండంగన్‌+పర్వున్‌= నిండునట్లుగా వ్యాపిస్తాయి. 
తా : ఆ హిరణ్యకశిపుని కుమారుడు మహాపుణ్యాత్ముడు మరియు మహాబుద్ధిమంతుడు అవుతాడు. ఆ పుణ్యాత్ముని 
కీర్తిలతలు బ్రహ్మా్థండపర్యంతం ప్రాకుతాయి. అతడు కులాన్ని పవిత్రం చేయగలవాడు. 
తే. వామలోచన! వినుము దుర్వర్ణ హేమ, మగ్నిపుటమునం బరిశుద్ధ మై వెలుంగు 
నట్టు, దుష్టాత్మసంభవుండయ్యు వంశ, పావనుండగు హరిపాదభక్తుండగుట. 488 
ప్రతి : వామలోచన= చక్కనికన్నులుగలదానా (దితీ౫!; వినుము= ఆలకించుము; దుష్టా౪ఆత్మసంభవుండు= దుర్మార్డుడైన 
హిరణ్యకశిపునికి కల్లినవాడు; అయ్యున్‌= అయినప్పటికి; హరిపాదభక్తుండు= విష్ణు పాదదాసుడు; అగుటన్‌= అయినందువల్ల; 
దుర్‌+వర్ణహేమము = మసకపట్టిన బంగారం; అగ్నిపుటమునన్‌= అగ్నిసంస్క్మారంవల్ల; పరిశుద్ధము+ఐ = స్వచ్చమై; 
వెలుంగున్‌+అట్లు= ప్రకాశిస్తున్నట్లు; వంశపావనుండు +అగున్‌= కులాన్ని పవిత్రీకరించేవాడవుతాడు. 
తా : “సులోచనా! విను. నీ మనుమడు దుర్శార్లుని (హిరణ్యకశిపుని) కడుపున పుట్టిన బిడ్డడే అయినా, శ్రీహరి పాదసేవకుడైన 
భక్తుడు కాబట్టి అగ్నిశుద్ధివల్ల మసక తొలగి బంగారం స్వచ్చంగా వెల్టినట్లు రాక్షసవంశాన్ని పవిత్రం చేస్తాడు” అని 
కశ్యపుడు ఆమెను ఆశ్వాసించాడు. 
తే. అంచితాష్టాంగయోగ (క్రియాకలాపు, లైన యోగీశ్వరులు న మ్మహానుభావు 
నతులశీలస్వభావవిజ్ఞానసరణిం, దాముంజరియింప నాత్మలందలంతు పుడు. శేర్ర9 
ప్రతి : అంచిత= ఒప్పిదమైన; అష్ట+అంగ= ఎనిమిది విభాగాలతోడి; యోగక్రియాకలాపులు+ఐన = యోగకార్యకలాపం 
గలవారైన; యోగి+ఈశ్వరులు= యోగమును ఉపాసించే ముని్రేష్టులు; ఆ+మహానుభావున్‌= ఆ గొప్ప ఆశయాలుగల 
పురుషుని; అతుల= సాటిలేని; శీలస్వభావ= మంచి నడవడికయే స్వభావంగాగల; విజ్ఞాన సరణిన్‌= వైజ్ఞానిక పద్ధతియందే; 
తామున్‌= మునులుకూడ; చరియింపన్‌= ఆ దారిలోనదవాలనే; ఆత్మలన్‌= తమహృదయాలలో; ఎపుడు= ఎల్లప్పుడు; 
తలంతురు= భావిస్తారు. 


తా : నిరంతరం అవ్టాంగయోగాన్ని సాధనచేసే మునీశ్వరులు సైతం నీ మనుమడు నడిచే ఉత్తమ మార్గంలోనే నడవాలని 
భావిస్తారు. (ఆతని శీల సంపద ఉదాత్తమైనదే గాక ఆదర్శప్రాయమైనదని అభిప్రాయం). 


విశే : అవ్చాంగయోగ క్రియలు: ఇవి ఎనిమిది రకాలు 1. యమం 2. నియమం 8. ఆసనం 4. ప్రాణాయామం 
5. ప్రత్యాహారం 6. ధ్యానం 7. ధారణ 8. సమాధి 


1. యమం : అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే ఐదింటిని యమమంటారు. 

2, నియమం : శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వరప్రణిధానం అనేవి నియమంగా గుర్తింపు పొందాయి. 
3. ఆసనం : స్థిరసుఖమాసనం-చలనం లేనిది, సుఖమైంది ఆసనం. ఇవి చాల రకాలు-పద్మాసనం, వజ్రాసనం వగైరా. 
4 ప్రాణాయామం : రక్తశుద్ధికి ప్రాణాయామం ప్రాణాపానగతుల్ని నిరోధించే కార్యక్రమం. 

5. ప్రత్యాహారం : చంచలమైన మనస్సును ఎక్కడెక్కడో సంచరింప నీయకుందడా ఆత్మయందు నిల్చ్బటం. 


228 శ్రీమహాభాగవతము 


6. ధారణ : మనస్సును ఆత్మాయత్తం చేసిన తర్వాత దేన్నీ స్మరించకుండటం. 
"గ ధ్యానం . ఆత్మవిశుద్ధికొరకు ఆసనమందుందటం. 'ధ్యానేనాత్మని పశ్యంతి అని గీత. 
8 సమాధి : 'యోగపరిపూర్ణతి అకల్మషమైన బ్రహ్మానందానుభూతి. 
చిత్తవృత్తులను నిరోధించే ఈ క్రియను అవ్టాంగ యోగమని మునులు నిర్వచించారు. 


ఉ. ఆ మహితాత్మకుండు సుగుణాంబుధి భాగవతోత్తముందు, ల 

కీమహిళాధినాథుం దులసీదళదాముంబరేశు నాత్మహృ 

త్తామరసంబునందుం బ్రమదంబున నిల్పి తదన్యవస్తువుం 

దా మదిలో హసించు హరిదాస్యవిహారవినిశ్చితాత్ముందై. త90 
ప్రతి: ఆ, మహిత +ఆత్మకుండు= గొప్పహృదయంగలవాడు; సుగుణ +అంబుధి= సుగుణాలకు సముద్రమంతవాడు; 
భాగవత +ఉత్తముండు = భక్తులలో శ్రేష్టుడు; హరిదాస్య= విష్ణుసేవయనెడి; విహార= సంచారమందు; వినిశ్చిత + 
ఆత్ముండు+ఐ= నిర్ణయించుకొన్న మనస్సుగలవాడై తులసీదళదామున్‌= తులసిదళాలహారంగలవాడును; పర +ఈశున్‌= 
మోక్షమునకధిపతియైనవాడు (అగు); లక్షీమహిళా+అధినాథున్‌= శ్రీదేవి భర్తయగు విష్ణుమూర్తిని; ఆత్మహృద్‌ + 
తామరసంబునందున్‌= తన హృదయమనే పద్మమందు; ప్రమదంబునన్‌= మహానందంతో; నిల్చి= ఉంచి; తద్‌+అన్యవస్తువున్‌= 
ఆ విష్ణువుకంటె వేరైన పదార్ద్ధాన్ని తాన్‌= ఆ భక్తుడు; మదిలోన్‌= మనస్సునందు; హసించున్‌= పరిహసిస్తాడు. 
తా : ఓ దితీ! నీ మనుమడు భక్తుల్లో మేటి. మహానుభావుడు. సుగుణాలరాళి. ఆయన విష్ణుసేవయందే మనస్సును 
లగ్నంచేసి, తులసీమాల ధరించినవాడునూ, మోక్షాధినాథుడునూ అయిన ఆ సిరిమగణ్ణి ధ్యానిస్తూ మరో వస్తువంటే 
పరిహసిస్తాడు - త్రోసిపుచ్చుతాడు. (విష్ణువు తప్ప తక్కిందేదీ కూడ ఆయన మనస్సుకు పట్టదు). 


వ. అట్టి నీ పొత్రుండు. శ91 
ప్రతి : అట్టి= (శ్రీహరి తప్ప తక్కిందేది పట్టనివాడైన), నీ పొత్రుందు= (దితి) నీమనుమడు, (క్రింది పద్యంతో అన్వయం). 
తా : ఓ దితీ! అట్టి నీ మనుమడు. 


స్ప మహితదేహాద్యభిమానంబు దిగనాడి చిరతరాలంపటశీలుండగుచుం 
బరసమృద్ధికి నాత్మంబరితోష మందుచుం బరదుఃఖమునకుం దాపమును బొందు 
నీ విశ్వమంతయు నే విభుమయ మని యెొవ్వని కరుణచే నెజుంగనయ్యె 
నట్టి యీశ్వరునిం దా నాత్మసాక్షిగ మోద మడరంగంజూచు ననన్యదృష్టి 


తే. నతినిదాఘోగ్రసమయంబునందు నిఖిల, జంతుసంతాప మడంగించు చంద్రుమాడ్మి 
నఖిలజగముల దుఃఖంబు లపనయించు, రూఢి నాతం దడజాతవిరోధి యగుచు. శ్న్ర2 


ప్రతి : మహిత= కొనియాడబడిన; దేహ+ఆది+అభిమానంబు= శరీరం మరియు మనస్సు మొదలైన భౌతికాదుల్లో గల 
ఆసక్తిని; దిగనాడి= వదలి; చిరతర= చిరకాలంగా; అలంపట= ఆసక్తిలేని; శీలుండు +అగుచున్‌= నడవడిక కలవాడవుతూ; 


తృతీయస్కంధము 229 


పరసవమృద్ధికిన్‌= ఇతరుల అభివృద్ధికారకు; ఆత్మన్‌= తన ఎదలో; పరితోషము +అందుచున్‌= మిక్కిలిసంతోషపడుతూ; పర 
దుఃఖమునకున్‌= ఇతరులకు బాధకల్షితే; తాపమును+పొందున్‌= తాను నొప్పిపడును; ఎవ్వనికరుణచేన్‌= ఏ పరమేశ్వరుని 
దయచేత; ఈ విశ్వము+అంతయున్‌= ఈ జగత్తంతా; ఏ విభుమయము+అని= ఏ విశ్వేశ్వరుని రూపమని; ఎజుం 
గన్‌+అయ్యెన్‌= తెలియబడదెనో; అట్టి= అలాంటి ఈశ్వరునిన్‌= పరమేశ్వరుణ్ణి తాన్‌ స్వయంగా; ఆత్మసాక్షి+కన్‌= మనస్సాక్షిగ్రా 
మోదము +అడరంగన్‌= సంతోషమతిశయించునట్సు; న +అన్యదృష్టిన్‌= ఇతర చింతలేని చూపుతో; చూచున్‌= కాంచును; 
అతి= మిక్కిలి; నిదాఘ+ఉగ్రసమయంబునందున్‌= భయంకరమైన వేసవికాలములో; చంద్రుమాడ్మిన్‌= చంద్రునిలాగ; 
జంతుసంతాపము= ప్రాణికోటి ఆర్తిని, అడంగించున్‌= తీర్చును; రూఢిన్‌= నిక్కముగా; ఆతండు= ఆ నీ మనుమడు; 
అజాతవిరోధి+అగుచున్‌= పుట్టబదని శత్రువులు కలవాడౌతూ - విరోధులు లేనివాడగుచు; అఖిలజగముల= సమస్తలోకాల; 
దుఃఖంబులు= బాధలు; అపనయించున్‌= తొలగిస్తాడు. 


తా : “దితీ! నీ మనుమడు జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల పట్ల మక్కువ లేనివాడు. తాపత్రయం లేనివాడు. ఇతరులు 
బాగుంటే సంతోషిస్తాడు. వారు బాధపడితే తాను బాధపడతాడు. ఈ జగత్తుకంతటికి ఆయనే ప్రభువు అని తెలిసికొని ఆ 
విశ్వనాథుణ్ణి మనసార తదేక దృష్టితో దర్శిస్తాడు. వేసవి కాలంలో తాపానికి గురి అయ్యేవారికి ఆయన వెన్నెల సోకినట్లు 
హాయి గొల్పుతాడు. అన్ని లోకాలబాధలు తొలగిస్తాడు. అతనికి శత్రువులే లేరు” అని కశ్యపుడు భార్యను అనునయించాడు. 


వ మణియు హరిధ్యాననివ్రాగరిష్టుండగు న మృహాభాగవతా[గ్రగణ్యుండు. శ93 
ప్రతి : మజియున్‌= అంతేకాక; హరిధ్యాన= విష్ణుమూర్తిని కొల్చుట లేదా స్మరించుట అనే; నిష్థా= స్థిరమైన ఉనికి 
యందు; గరిష్టుండు= శ్రేష్టుడు; అగున్‌= అయినట్టి; ఆ+మహాభాగవత= మహాభక్తులందు; అగ్రగణ్యుండు= మొదట 
లెక్కింపదగినవాడు (దితిమనుమడు). 


తా : ఎల్లప్పుడు నీ మనుమడు శ్రీహరిధ్యానమందే మనస్సును నిల్పినవాడు. అంతేగాదు భగవద్భక్తుల్లో అ([గ్రగణ్యుడు 
కూడ. 


క. విమలాంతరంగబహిరం, గములను స్వేచ్చానురూపకలితుండగు నా 
కమలాధీశ్వరు కుండల, రమణీయముఖంబుంజూచుంబ్రమదంబెసంగన్‌. శఫ4 


ప్రతి : విమల+అంతరంగ = స్వచ్చమైన హృదయము; బహిస్‌+అంగములను= బాహ్యదేహం అనే రెండింటియందును; 
స్వ+ఇచ్చా= తన కోర్మెకు; అనురూపకలితుండు= తగినట్లు నడుచుకునే వాడు; అగున్‌= అగును; ఆ; కమలా+అధి+ఈశ్వరు= 
శ్రీదేవిభర్తయైన విష్ణవుయొక్క కుండల = చెవిపోగులచే; రమణీయ = అందమైన; ముఖంబున్‌= మోమును; ప్రమదంబు= 
ఆనందం; ఎసంగన్‌= అతిశయించునట్లు; చూచున్‌= కాంచును. 


తా : అంతేకాదు. నీ మనుమడు స్వచ్చమైన అంతరింద్రియాల్తో, బాహ్యేంద్రియాల్లో, కుండలాలతో అందాన్ని సంతరించుకొన్న 
ఆ లక్ష్మీపతి ముఖాన్ని ఆనందాతిశయంతో తన ఇచ్చివచ్చినట్లు చూస్తూ ఉంటాడు. 


విశే : అంతరంగబహిరంగములు: దేహంలో “అంతరంగాలు, బహిరంగాలు అనేవి రెండు భాగాలు. అంతరంగమనగా 
బయటికి కన్పించనివి. మనస్సు, బుద్ధి, చిత్తం అనే సామగ్రి. బహిరంగమనగా బయటికి కన్పించే అవయవాలు. ఇవి 
కూద రెందు రకాలు. 


230 శ్రీమహాభాగవతము 


క్షే కర్మేంద్రియాలు ; వాక్కు పాణి (చేతులు), పాద (కాళ్ళు), పాయువు (విసర్ణ్ణావయవంి, ఉపస్థ-జననేంద్రియం. ఇవి 


అయిదు. 
లి జ్ఞానేంద్రియాలు శ త్వక్‌ (చర్మం,, చక్షువు (కన్నులు, శోత్రం (చెవులు), రసన (నాలుకు, ఘ్రాణం (ముక్కు. 


తే. మజియునీ విశ్వ మా హరిమయము గాంగ, మనములోపలందలంచు నమ్మనునిభుండు 
మనుమహాత్ములలోన నీ మనుమం దధికుం, డనంగ నుతికక్కు నంచుం గశ్యపుండు పలుక. 495 


ప్రతి : మజియున్‌= (శ్రీహరిముఖాన్ని చూడటమే గాదు) ఇంకను; ఈ విశ్వము= ఈ సమస్తజగత్తు; ఆ హరిమయము+ 
కాంగన్‌= ఆ విష్ణుస్వరూపమే అని; మనము లోపలన్‌= మదిలో; ఆ+మనునిభుండు= ఆ మనువుతో సమానమైనవాడు; 
(నీ పౌత్రుడు); తలచున్‌= భావించును; మనుమహా+ఆత్ములలోనన్‌= మనువంశీకులైన గొప్పవారిలో; నీ మనుమండు= 
నీ కొడుకుకొడుకు; అధికుండు+అనంగన్‌= అందరికంటె గొప్పవాడని; నుతికిన్‌+ఎక్కున్‌= పొగడ్తల నొందును; అంచున్‌= 
అంచు; కశ్యపుండు; పలుకన్‌= చెప్పగా... 


తా :; మనువుతో సమానుడైన నీ మనుమడు తన మనస్సులో ఈ విశ్వమంతా విష్టమయమని భావిస్తాడు. మహాత్ములైన 
మనువుల్లో నీ మనుమడు గొప్పవాడుగా పొగడ్తలందుకొంటాడు అని కశ్యపుడు చెప్పాడు. 


క. విని తన తనయులు మధుసూ, దనుచే హతు లగుదు రనుచుం దన మనుమండు స 
జ్ఞననుతభాగవతుండగు, ననుచు మదింజాల దుఃఖహర్షము లొదవన్‌. 496 


ప్రతి : విని= (కశ్యపుడు తన మనుమని మహిమలు చెప్పగా) ఆలకించి (దితి; తన తనయులు= తనకుమారులైన 
భద్రుడు, అనుభద్రుడు అనువారు, (హిరణ్యాక్ష హిరణ్యకశిపులు) మధుసూదనుచేన్‌= మధువను రాక్షసుణ్లి మట్టు పెట్టిన 
శ్రీహరిచేత; హతులు+అగుదురు= చనిపోతారు; అనుచున్‌= అనుకొంటూ, (అలాగే); తన మనుమండు= పుట్టబోయే 
పౌత్రుడు (ప్రవాదుడు) సత్‌+జన= ఉత్తములైన వారిచే; నుత= కొనియాడదగిన; భాగవతుండు +అగున్‌= శ్రీహరిభక్తుడవుతాదని; 
అనుచున్‌= అనుకొంటూ; మదిన్‌= మనస్సులో; చాల= మిక్కిలి దుఃఖహర్షములు= సంతాపం మరియు సంతోషం; 
ఒదవన్‌= కలుగగా... 

తా : కశ్యపుడు అలా మనుమని గొప్పదనాన్ని గూర్చిచెప్పగా విని దితి తన మదిలో నా కుమారులిర్వురు మాధవునిచేత 
చస్తారనీ, నా మనుమడు అందరూ మెచ్చుకోదగ్గ హరిభక్తుడవుతాడని విని ఒకవైపు దుఃఖంతో, మరోవైపు సంతోషంతో 
మథనపడింది. 

వ. ఉండునంత నా దితియుం గశ్యపవీర్య సంభృతంబైన గర్భంబు దుర్భర తేజోభిరామంబును నన్యతేజో 
విరామంబును దినదిన ప్రవర్ధ్థమానంబును నై నివ్వటిల్ల నిజోదరస్థితులైన కుమారు లమరదమనులై వర్తింపం 
గల రని చింతించుచు గర్భంబు శతవర్షంబులు ధరియించి యున్న యనంతరంబ. త్రి 
ప్రతి : ఉండు+అంతన్‌= అట్లుండగా; ఆ దితియున్‌= ఆ దితికూడ; కశ్యప వీర్యసంభృతంబు+ఐన = కశ్యపుని వీర్యమును 
ధరించుటవల్ల కల్గిన; గర్భంబున్‌= కడుపును; దుర్‌+భర= మోయశక్యంగాని; లేజస్‌ +అభిరామంబునున్‌= తేజస్సుచే 
ఒప్పారునదియు; అన్యతేజస్‌+విరామంబును= ఇతరకాంతిని అణచేదియు; దినదినప్రవర్ధమానంబునున్‌+ఐ= రోజు రోజుకు 


తృతీయస్కంధము 231 


పెంపొందేది అయి; నివ్వటిల్లన్‌= అతిశయించగాా; నిజ+ఉదరస్థితులు +ఐన = తన కడుపులో నున్నట్టి; కుమారులు = 
కొడుకులు; అమరదమనులు +ఐ= దేవతలను అణచేవార్రె; వర్తింపన్‌+కలరు +అని= ప్రవర్తిస్తారని; చింతించుచున్‌= ఆలోచిస్తూ 
గర్భంబున్‌= కడుపును; శత వర్షంబులు= నూరేండ్లు; ధరియించి +ఉన్న+అనంతరంబ= మోస్తున్న తరువాత... 


తా : దుఃఖం-సంతోషం రెండింటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది దితి. కశ్యపునివల్లనైన తన గర్భం తేజస్సుతో వెలుగుతోంది, 
అంతేగాక అన్యతేజస్సులను నిర్వీర్యం చేస్తున్నది; రోజు రోజుకు పెరుగుతున్నది. ఆమె తనకడుపున పుట్టబోయే కుమారులు 
దేవతలను మట్టుపెడతారని ఆలోచిస్తున్నది. అలా ఆ గర్భాన్ని ఆమె నూరేళ్ళు మోసింది. 


ఉ. ఆ దితిగర్భమందు రుచిరాకృతితో నొకతేజ మన్య తే 
జో దమలీల వెల్వడి వసుంధరయున్‌ గగనంబు నిండి సం 
ఛాదితపద్మబాంధవనిశాకరదీప్తులు గల్లి సూచికా 
భేదమహో[గ్రసంతమసభీషణమైన భయాకులాత్ములై. 498 


ప్రతి : ఆ దితిగర్భమందున్‌= ఆ దితికడుపున; ఒక తేజము= ఒక వెలుగు; రుచిర +ఆకృతితోన్‌= దేదీప్యమానమైన 
ఆకారంతో; అన్యతేజస్‌+దమలీలన్‌= ఇతరకాంతులన్నింటిని అణచివేస్తున్నదో అన్నట్లు వెల్పడి= బయటపడి; వసుంధరయున్‌= 
నేలయు; గగనంబు= నింగి; నిండి= వ్యాపించి సంఛాదిత= కప్పబడిన; పద్మబాంధవ= తామరలబంధువైన 
సూర్యునియొక్కయు; నిశాకర= చంద్రునియొక్కయు; దీప్తలు+కల్లి= వెల్టులు కల్లి; సూచికా+అభీద= సూదితో భేదించుటకు 
సాధ్యం కాని మహా+ఉ[గ్ర= మిక్కిలి భయంకరమైన; సంతమస= చీకట్లచే; భీషణము+ఐనన్‌= భయాన్ని కల్పించేది కాగా; 
భయ= భీతిచేే ఆకుల= కలతచెందిన; ఆత్ములు+ఐ= మనస్సులు గలవారై... 

తా : దితి గర్భంనుంది ఇతరశక్తులన్నింటిని కాలరాచే ఒక మహాతేజస్సు రూపమెత్తి బయటికి వచ్చింది. ఆ తేజస్సు 
భూమ్యాకాశాల్ని ఆక్రమించింది. సూర్యచంద్రుల కాంతుల్ని దిగమింగింది. సూదితో గుచ్చితే కూడ దిగనంత పెద్దచీకటి 
ఆవరించింది. (కన్నులు పొడుచుకున్నా కానరాని కటికచీకటి) దానితో దేవతలు భయంతో కలతచెందిన మనస్సులు 
కలవారైరి. 


చ. అమరగణంబు లెల్లం గమలాసనుపాలికి నేగి తత్పదా 

బ్బములకు (మొక్కి యంజలులు ఫాలములం గదియంగంజేర్చి చి 

త్తముల భయంబు సంభ్రమముం దార్శొన నిట్లని విన్నవించి రో 

యమరకులా[గ్రగణ్య! దురితార్జవతారణ! సృష్టికారణా! శ99 
ప్రతి : ఓ; అమరకుల= దేవతలజాతియందు; అ([గ్రగణ్య= మొదటగుర్తింపదగినవాడా!; దురిత= పాపములనెడి; అర్జవతారణ = 
సముద్రాన్ని దాటించువాడా!; సృష్టి కారణా! = జీవరాశిపుట్టుకకు కారణమైనవాడా!; ఓ దేవా!; అంటూ; అమరగణంబులు+ 
ఎల్లన్‌= దేవతలెల్లరు; కమల+ఆసనుపాలికిన్‌= బ్రహ్మదేవునిచెంతకు; ఏగి= పోయి; తద్‌+పద+అబ్దములకున్‌= ఆయన 
తామరలవంటి అడుగులకు; మొక్కి= నమస్మరించి; అంజలులు= దోసిళ్ళు; ఫాలములన్‌= నొసళ్ళకు; కదియంగన్‌= 
తాకునట్ట్లు; చేర్చి= కూర్చి; చిత్తములన్‌= మనస్సుల్లో భయంబు= భీతియును; సంభ్రమమున్‌= తొట్రుపాటును; తార్మొనన్‌= 
ఆవేశింపగా; ఇట్లు+అని= ఈ కింది విధంగా; విన్నవించిరి= తెల్పుకొనిరి... 


232 శ్రీమహాభాగవతము 


తా : దేవతలందరు బ్రహ్మచెంతకు పోయి దేవతలకెల్లరికి 'ఆద్యుడా! పాపాలనే సముద్రాన్ని తరింపజేయువాడా! సృష్టికి 
మూలకారకుడా! స్వామీ!” అని ఆయన పాదపద్మాలకు మొక్కి రెండుచేతుల్ని నాసటజేర్చి మనస్సులో భయం, తొట్రువాటు 
ముప్పిరిగొనగా ఇలా విన్నవించారు. 


ఉ. నీవు చరాచరప్రచయనేతవు ధాతవు సర్వలోకపా 

లావళి మౌళిభూషణుండ వంచితమూర్తివి దేవదేవ! వా 

ణీవర! యీ యజాండమున నీవు నెలుంగని యర్థ మున్నదే 

భావమునం దలంపుము విపన్నుల మమ్ము భవత్రపన్నులన్‌. 500 
ప్రతి : దేవదేవ= దేవతలకు దేవుడవైన; వాణీవర= సరస్వతీదేవి భర్తా; నీవు (బ్రహ్మవు); చర+అచరప్రచయ= 
న్థావరజంగమరూపమైన సమూహానికి; నేతవు= అధిపతివి; ధాతవు= సృజనభారాన్నిమో సేవాడవు; సర్వ= సమస్తమైన; 
లోకపాల+ఆవళి= దిక్ప్సాలుర సమూహం యొక్క మౌళి= తలలకు; భూషణుందవు= అలంకారమైనవాడవు; అంచితమూర్తివి= 
ఒప్పిదమైన స్వరూపంగలవాడవు; ఈ అజ+అందమునన్‌= ఈ 'బ్రహ్మాండమందు; నీవున్‌= (సృష్టికర్తవెన నీవు (బ్రహ్మవు); 
ఎజుంగని= తెలియని; అర్ధ్థము+ఉన్నదే= వస్తువు ఉందా? (లేదు); విపన్నులన్‌= ఆపదలందు చిక్కుకొన్నవారమైన; 
భవత్‌+ప్రపన్నులన్‌= స్త్‌ శరణుజొచ్చిన వారమైన; మమ్మున్‌= మమ్మల్ని గూర్చి; (దేవతల్ని); భావమునన్‌= మనస్సులో; 
తలంపుము= ఆలోచించుము. 
తా : “ఓ దేవా! శారదాపతీ! న్థావరజంగమాత్మకమైన ఈ విశ్వానికి నీవే ప్రభువు. అన్నింటిని భరించేవాడివి నీవే. 
లోకపాలు లెల్లరికి తలమానికం లాంటివాడవు. నీ రూపం మెచ్చదగింది. ఈ బ్రహ్మాండంలో నీకు తెలియని దేమీ లేదు. 
మెము ఆపదల్లో చిక్కినీ శరణు జొచ్చాము. మమ్మల్ని గూర్చి కొంచెం ఆలోచించు అని దేవతలు బ్రహ్మను ప్రార్ధించారు. 


వ. చోదేవా! కార్యరూపంబగు చేతనాచేతనాత్మక ప్రపంచంబునకుం గారణుండవైన నీచేత సమస్త 
భువనంబులును సృజియింపంబడియె, నీవు సర్వ భూతాత్మభావవిదుండవు, తోకనాథశిఖామణి భూతుందవు, 
విజ్ఞానవీర్యుండ, వవిద్యంజేసి యిట్టి స్రష్ట రూపంబు నొందితి, గృహీతరజోగుణుండవు, నీయందుం 
బ్రపంచంబు లీనంబై యుండు, సుపక్వయోగంబు నొంది నిష్కాములై ధ్యానంబున నిన్నరయుచు 
నిర్ణితశ్వాసేంద్రియాత్ములై భవత్రసాదంబు వదసిన వారలకుం బరాభవంబు లెక్కడివి? ఎవ్వని వాగ్గాలంబులచేం 
బాశబద్ధంబులైన పశువుల చందంబున నిఖిల జీవులు వర్తింతు రట్టి నీకు నమస్మరించెద, మహోరాత్ర 
విభాగాభావంబున లుప్తకర్మంబులగు లోకంబులకు సేమంబు గావింపుము, శరణాగతులమైన మమ్ము 
నతిశయకరుణారస పరిపూర్ణంబులగు కటాక్షంబుల వీక్షించి రక్షింపుము. కశ్యపు వీర్యంబు దితి 
గర్భంబుననుండి సకల దిగ్వ్యలయంబు నాక్రమించి దారువందు వహ్ని చందంబున లీనంబై ప్రవృద్ధం 
బగుచున్న” దని విన్నవించిన బృందారక సందోహంబులకు నానందంబు గందళింప నరవిందనందనుం 
డిట్లనియె. 501 

ప్రతి : దేవా= ప్రభూ!; సమస్తభువనంబులును= అన్నిలోకాలు; కార్యరూపంబు+అగు= క్రియాత్మకమైన; చేతన +అచేతన = 
కదలిక కలది, కదలిక లేనిది (న్ధావరజంగమాత్మకం); అయిన; ఆత్మక= స్వరూపంగల; ప్రపంచంబునకున్‌= జగత్తుకు; 


తృతీయస్కంధము 233 


కారణుండవు+ఐన= కారకుడవైన; నీ చేతన్‌; (బ్రహ్మచేత); సృజియింపన్‌+పడియెన్‌= పుట్టింపబడ్డాయి; నీవు (బ్రహ్మ; 
సర్వభూత +ఆత్మభావ= సమస్త ప్రాణికోట్ల ఆత్మలయందున్నభావమును; విదుండవు= తెలిసినవాడవు; లోకనాథ శిఖామణి 
భూతుండవు= జగత్తు నేలేవారిలో (శ్రేష్టడవైనవాడవు; విజ్ఞానవీర్యుండవు= లోకజ్ఞానమే బలముగా కలవాడవు; అవిద్యన్‌+చేసి= 
మాయవల్లనే; ఇట్టి= ఇలాంటి; స్రష్ట రూపంబున్‌= సృష్టికర్త రూపాన్ని ఒందితి= పొందావు; గృహీత= (గ్రహింపబడిన; 
రజస్‌+గుణుండవు= రజోగుణం కలవాడవు (బ్రహ్మరజోగుణాధిపతియనుట); నీ+అందున్‌= నీలోననే; ప్రపంచంబు= 
విశ్వమంతా; లీనంబు+అయి+ఉండున్‌= దాగి ఉందును; సుపక్వయోగంబున్‌= పరిణతిచెందిన యోగాన్ని (యోగ 
సాధనలోపటుత్వం) ఒంది= పొంది; నిస్‌+కాములు+ఐ= ఏ కోర్కెలు లేనివారై; నిన్నున్‌+అరయుచున్‌= నిన్నే (బ్రహ్మనే) 
వెదుకుతూ; నిర్ణితశ్వాస +ఇంద్రియాత్ములు +ఐ= జయింపబడిన లేక స్వాధీన పరచుకొన్న ఊపిరి అనే ఇంద్రియంగలవారై 
(శ్వాసక్రియని అదుపులోనుంచిన యోగులు); భవత్‌+ప్రసాదంబు= మీ అనుగ్రహాన్ని పడసిన వారలకున్‌= పొందిన 
వారికి, పరాభవంబులు= అవమానాలు లేదా అపజయాలు; ఎక్కడివి? = ఎక్కడ ఉన్నాయి? (లేవు); నిఖిలజీవులు= 
ఎల్లప్రాణులు; ఎవ్వని= ఏ మహాత్ముని; వాక్‌+జాలంబులచేన్‌= (శాసనరూపమైన) మాటలసమూహంచేత; పాశబద్ధంబులు+ 
ఐన= త్రాళ్ళచే బంధింపబడ్డ; పశువులచందంబునన్‌= పసులవలె; వర్తింతురు= నడుచుకుంటారో; అట్టి= అలాంటి; 
నీకున్‌= బ్రహ్మకు; నమస్మరించెదము= మోకరిల్లుతాము; అహస్‌+రాత్ర= పగలు, రేయి అనెడి; విభాగ+అభావంబునన్‌= 
విభజనలేమిచేత; లుప్తకర్మంబులు +అగు= లోపించినకర్శ్మలుగల (కర్మలోపం); లోకంబులకున్‌= లోకాలకు; సేమంబు= 
మేలు; కావింపుము= చేయుము; శరణ+ఆగతులము+ఐన= నీ ఆశయం కోరివచ్చినవారమైన; మమ్మున్‌ (దేవతల్ని); 
అతిశయ= మిక్కుటమైన; కరుణారస= దయారసం చేత; పరిపూర్ణంబులు +అగు = నిండినట్టి; కటాక్షంబులన్‌= కడగంటి 
చూపులతో; వీక్షించి= చూచి; రక్షింపుము= కాపాడుము; కశ్యపువీర్యంబు = మారీచుని తేజస్సు; దితి గర్భంబునన్‌+ఉంది= 
దితి కడుపులోనుండి; సకల= సమస్తమైన; దిక్‌+వలయంబున్‌= దెసలన్నింటిని; ఆక్రమించి= వ్యాపించి; దారువు +అందున్‌= 
కర్రలోని (అరణి); వహ్నిచందంబునన్‌= అగ్గివలె; లీనంబు+ఐ= దాగినదైై; ప్రవృద్ధంబు+ఐ= మిక్కిలిగా పెరిగినదై; 
ఉన్నది= ఉంది; అని= చెప్పి; విన్నవించిన = నివేదించినట్టి; బృందారక= దేవతల; సందోహంబులకున్‌= గుంపులకు; 
ఆనందంబు= సమూహములకు; కందళింపన్‌= ఉబుకునట్లు; అరవిందనందనుండు= పద్మమునందు పుట్టిన బ్రహ్మ 
ఇట్లు+అనియెన్‌= ఈ క్రిందివిధంగా అన్నాడు... 


తా : “స్వామీ! న్ధావరజంగమరూపమై క్రియాత్మకంగా ఉన్న ఈ విశ్వానికి నీవే కారణుడవు. ఈ లోకాలన్నింటిని నీవే 
సృజించావు. ఈ ప్రాణికోట్ల ఆత్మస్వరూపం తెలిసినవాడవు నీవే. జగన్నాథుల్లో నీవే అ(గగామివి. అనుభవజ్ఞుడవు. 
మాయవల్లనే నీవు విశ్వస్రష్టవైనావు. నీవు త్రిగుణాల్లో రజోగుణాధిపతివి. ఈ సమస్తలోకాలు నీలోనే దాగి ఉన్నాయి. 
యోగక్రియలో ఆరితేరినవారై ఏ కోర్కెలు లేనివారుగా ముద్రపడిన యోగులు ధ్యానం ద్వారా నిన్ను అన్వేషిస్తారు. శ్వాసక్రియను 
అదుపులో ఉంచిన కారణంచేత నీ అనుగ్రహానికి పాత్రులైన ఆ యోగులకు ఓటమి లేదు. ఈ జీవులెల్లరు తాళ్ళచే కట్టబడ్డ 
పశువుల్లాగ నీ మాటకు కట్టుబడి ఉంటారు. నీకు మొక్కుతున్నాము. రాత్రింబవళ్ళు అనే విభజన తెలియక, ఏ పనిచేయాలో 
బోధపడని ఈ జీవులను కాపాడే వాడివి నీవే. నీ శరణుజొచ్చిన మమ్ము దయార్భబుద్ధితో కాపాడు. అరణిలో అగ్గిలాగా 
కశ్యపప్రజాపతి వీర్యశక్తి దితి గర్భంలో దాగి రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అది దిక్కులన్నింటికి ప్రాకుతూ ఉంది. అని 
దేవతలెల్లరు మొరపెట్టుకోగా విని బ్రహ్మ వారందరిని ఆశ్వాసిస్తూ ఇలా అన్నాడు. 


234 శ్రీమహాభాగవతము 


+ సనక సనందనాదులు వైకుంఠమున కరుగుట + 


క. గీర్వాణులార! యుష్మ, త్పూర్వజు లాత్మీయసుతులు పుణ్యులు విచర 
న్నిర్వాణులు సనకాదులు, సర్వంకష శేముషీ విచక్షణు లెందున్‌. 502 

ప్రతి : గీర్‌+వాణులార= దేవతలారా!; యుష్మద్‌= మీ; పూర్వజులు= పెద్దలు; ఆల్మీయసుతులు = మాకు కుమారులును; 
పుణ్యులు= సుకృతం చేసుకొన్నవారు; విచరత్‌+నిర్వాణులు= ఎల్లప్పుడు సంచారం చేసే దేవతలును లేదా ముక్తినొందినవారు; 
(అయిన) సనక+ఆదులు= సనకుడు మొదలైనవారు; ఎందున్‌= ఎక్కడైనా; సర్వంకష= ఎదురులేని; శేముషీవిచక్షణులు = 
బుద్ధిమంతులు. 
తా : దేవతలారా! మీకు పూర్వీకులైన సనకాదిమునులు నా కుమారులే. వారు గొప్ప పుణ్యాత్ములు -సంచారం చేసే 
దేవుళ్ళు. వారు తమ అపారమైన బుద్ధివిశేషంచేత మంచిచెడ్డలను గుర్తిస్తారు. 
విశే : సనకాదులు సనకుడు మొదలైన వీరు నల్గురు. 

1. సనకుడు, 2. సనందనుడు, 3. సనత్సుజాతుడు, 4. సనత్ముమారుడు. 


క. వారలు నిస్సృహు లగుచు న, వారణ భువనంబు లెల్ల వడింగ్రుమ్మరుచున్‌ 

ధీరు లొకనాండు భక్తిన్‌, శ్రీరమణీశ్వరపదాబ్దసేవానిరతిన్‌. 5038 
ప్రతి : ధీరులు= ధైర్యంగలవారలైన; వారలు= ఆ సనకాదులు; నిస్‌+స్పృహులు+అగుచున్‌= ఎలాంటి ఆశలులేనివారై; 
అవారణ= అద్దులేకుండ; భువనంబులు+ఎల్లన్‌= లోకాలన్నింటిని; వడిన్‌= వేగంగా; 'క్రుమ్మరుచున్‌= తిరుగుతూ; ఒకనాడు= 
ఒకదినం; భక్తిన్‌= భక్తితో; శ్రీరమణీ+ఈశ్వర= శ్రీదేవిభర్తయెనహరియొక్క పద+అబ్ద్బ= పాదపద్మాల; సేవానిరతిన్‌= 
సేవయందాసక్తితో... 
తా : సనకాదులు ధైర్యశాలులు. ఏ కోర్కెలు లేనివాళ్ళు. ఒకరోజు భక్తితో “శ్రీహరి పాదసేవచేయా'లనే ఆసక్తితో లోకాలన్నింట 
యథేచ్చగా సంచరిస్తూ వెళ్ళారు. 
చ. చని చని కాంచి రంత బుధసత్తము లంచిత నిత్యదివ్యశో 

భన విభవాభిరామముంబ్రపన్నజనస్తవనీయనామమున్‌ 

జననవిరామమున్‌ సుజనసన్నుతభూమము భక్తలోకపా 

లనగుణధామముం బురలలామముంజారువికుంఠధామమున్‌. ర్‌04 
ప్రతి : అంతన్‌= పిదప; చనిచని= పోయిపోయి; బుధసత్తములు = బుద్ధిమంతులైన సనకాదులు; అంచిత= ఒప్పిదమైనట్టి; 
నిత్యదివ్య= ఎల్లప్పుడు పవిత్రమైనట్టి; శోభనవిభవ= మంగళకరమైన సంపదచేత; అభిరామమున్‌= మనోజ్ఞమైనదియు; 
ప్రపన్నజన= భక్త జనులచే; స్తవనీయ= కొనియాడదగినట్టి; నామమున్‌= పేరుగలదియు; జననవిరామమున్‌= జన్మకు 
విశ్రాంతి నాసంగునదియు (వైకుంఠప్రాప్తిగల జీవులకు పునర్జన్మ లేదు) సుజన= సజ్జనులచేత; సన్నుత= మిక్కిలి 
కొనియాడబడిన; భూమమున్‌= చోటుగలది; భక్తలోక= భక్తులసమూహాన్ని పాలనగుణ= కాపాడునట్టి గుణానికి; ధామమున్‌= 


తృతీయస్కంధము 235 


నెలవైనట్టిదియు; పురలలామమున్‌= పురములలో (శ్రేషమైనదియునగు; చారు= సుందరమైన; వికుంఠధామమున్‌= విష్ణుదేవుని 
నివాసం (వైకుంఠం)ను; కాంచిరి= చూచారు. 

తా : మహాజ్ఞానులైన ఆ సనకాదులు లోకసంచారం చేస్తూ పోయి పోయి వైకుంఠాన్ని చూచారు. ఆ వైకుంఠం నిత్వమంగళకరమైన 
సంపదతో అలరారుతుంది. దాన్ని దర్శించిన భక్తజనం ఆ నగరవైభవాన్ని ప్రస్తుతిస్తారు. అందులో ప్రవెశించిన వాళ్ళకు 
ఇక పునర్జన్మ లేదు. అది సుజనులు ప్రశంసించే ప్రదేశం. భక్తకోటిని ఆ నగరం ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. అది 
శ్రేష్టమైన నగరం. 


విశే ; వికుంఠధామం : విగతకుంఠమే వికుంఠం. ఎక్కడ శాంతికి భంగం కల్గదో ఆ స్థానమే వికుంఠ ధామం. దీన్నే 
వేదాంతులు 'వెకుంఠం, మోక్షం, శాంతిధామం, నిర్వాణం, పరమపదం అని అనేక నామాలతో పేర్కొంటారు. 


ఉ. ఆ మహనీయపట్టణమునందు వసించెడివార లాత్మని 

ష్మామఫలంబె సత్పలముగాందలపోసి ముముక్షుధర్శ్ములై 

శ్రీమహిళాధిపాంఘ్రిసరసీరుహపూజ లొనర్చుచున్‌ మహో 

ద్దామతదీయరూపములందాల్చి సుఖించుచు నుందు రెప్పుడున్‌. 505 
ప్రతి: ఆ, మహనీయ= మహిమగల; పట్టణమునందున్‌= పురమందు (వైకుంఠంలో); వసియించెడివారలు= నివసించే 
భక్తులు; ఆత్మనిష్మామఫలంబు +ఎ= తమకు ఏ కోర్కెలు లేని ఫలితాన్న; సత్‌+ఫలముగాన్‌= ఉత్తమమైన ఫలమని; 
తలపోసి= అనుకొని; ఎప్పుడున్‌= అన్నివేళల; ముముక్షుధర్ములు+ఐ= మోక్షాన్ని కోరేవారి ధర్మాలను పాటించువారై 
(ముముక్షు స్వభావం కలవారు) శ్రీమహిళా+అధిప= లక్ష్మీదేవి మగదైన శ్రీమహావిష్ణువుయొక్క అంఘిసరసీరుహ= 
పాదపద్మాల; పూజలు = సేవలు; ఒనర్చుచున్‌= చేస్తూ మహా+ఉద్దామ = మిక్కిలిప్రకాశవంతమైన; తదీయరూపములన్‌= 
ఆ వైకుంఠమూర్తులనే; తాల్చి= ధరించి; సుఖించుచున్‌+ఉందురు= సుఖపడుతుంటారు. 
తా:ఆ వైకుంఠపురంలో నివసించేవారు తమకు కర్మఫలత్యాగమే మహాఫలమని భావిస్తారు. మోక్షమే తమపాలిటి ధర్మంగా 
భావించి, వైకుంఠస్వరూపులై శ్రీహరి పాదపద్నాల్ని సేవిస్తూ సంతోషిస్తుంటారు. 
విశే : నిష్కామఫలం : సకామఫలం, నిష్కామఫలం అని ఫలితం రెండు రకాలు. చేసే కర్మకు ఫలితం ఆశిస్తే అది 
“'సకామఫలం) అవుతుంది. ఇది సగుణోపాసకుల ధర్మం. చేసేకర్శకు ఏ ఫలితాన్ని ఆశించనట్లయితే దాన్ని 'నిష్మామఫలం” 
అంటాం. ఇది నిర్ణుణోపాసకుల ధర్మం. 
చ. విగతరజస్తమోగుణుండు విశుతచారుయశుందడు శుద్ధ స 

త్వగుణుండజుండనాది భగవంతుందనంతుందడనంతశక్తియున్‌ 

నిగమచయాంతవేద్యుండు వినిశ్చలనిర్మలధర్మమూర్తియు 

న్నగు హరిపేరం బెంపెసంగు నన్నగరోపవనమ్ము లిమ్ములన్‌. 506 
ప్రతి : ఆ+నగర= ఆ వైకుంఠ పురమందలి; ఉపవనమ్ములు= ఉద్యానవనాలు; ఇమ్ములన్‌= ఇంపుగా; విగత = అంతరించినట్టి; 
రజస్‌+తమస్‌+గుణుందు= రజోగుణం మరియు తమోగుణం కలవాడును; విశ్రుత= ప్రసిద్ధికెక్కిన; చారు= ఒప్పిదమైన; 


236 శ్రీమహాభాగవతము 


యశుండు = కీర్తి గలవాడును; శుద్ధసత్వగుణుండు = స్వచ్చమైన సాత్వికగుణం గలవాడును; అజుండు = పుట్టుక లేనివాడును 
(పరబ్రహ్మస్వరూపుడనిభావం); న+ఆది= మొదలు లేనివాడును (తుదిలేనివాడనేది అధ్యాహారం); భగవంతుండు = 
సుఖమిచ్చువాడును; న+అంతుడు= అంతం లేనివాడును; న +అంతశక్తియున్‌ = అంతులేని తేజస్సు కలవాడును; 
నిగమచయ+అంతవెద్యుండు = వేదాంతాల సమూహంచే తెలియబడువాడును, వినిశ్చల= ఏమాత్రం కదలికలేని, నిర్‌+మల= 
స్వచ్చమైన, ధర్మమూర్తియున్‌= ధర్మమే ఆకారమైనవాడును, అగు= అయినట్టి, హరిపేరన్‌= శ్రీమహావిష్ణువు పేరుతో, 
పెంపు+ ఎసంగున్‌= వృద్ధిగలవై ఒప్పారును. 

తా : ఆ వైకుంఠంలో నివాసమున్న స్వామి శ్రీమన్నారాయణుడు. ఆయన రజోగుణతమోగుణాలకు దూరమైనవాడు. 
విస్తారమైన పేరుప్రతిష్టలు గలవాడు. సత్త్వ్వగుణోపేతుడు. ఆయనకు చావుపుట్టుకలు లేవు. సమస్తసుఖాలు ఇచ్చేవాడు. 
తుదిమొదలు లేనివాడు. మహాశక్తిమంతుడు. వేదవేద్యుడు. పొరపొచ్చాలు లేని ధర్మమూర్తి. ఆ నగరమందలి ఉద్యానవనాలన్నీ 
ఆ భగవంతుని పేర చెలామణి అవుతున్నాయి. 


వ మజియుం గైవల్యంబు మూర్తీభవించిన తెజంగునం బొలుపారుచు “నెశేయస” నామంబున 
నభిరామంబై సతతంబును సకలర్పుధర్మంబులు గలిగి యర్థ్ధిజనంబుల మనంబుల ఘనంబులుగ నీరిక 
లెత్తిన కోరికలు సారికలు గొన నొసంగుచు నితర తరురహితంబులును గామదోహన సహితంబులును 
బుష్పఫల భరితంబులునై తనర్చు సంతానవన సంతానంబులును, సమంచిత వసంత సమయ సౌభాగ్య 
సంపదభిశోభిత వాసంతికాకుసుమ విసర పరిమళ మిళిత గళిత మకరంద లలితామోద ముదిత పహృదయులై, 
యఖందతేజోనిధి యగు పుందరీకాక్షు చరిత్రంబు లుగ్గడింపలేక ఖండితజ్ఞానులయ్యును నిరతిశయ 
విషయసుఖానుభవ కారణం బగుట నిందిరాసుందరిరమణ చరణ సేవా విరమణ కారియై యున్నదని 
తలంచి తద్గంధ వ్రాపక గంధవహునిం దిరస్మరించి నారాయణ భజనపరాయణులై చరియించు సుందరీ 
యుక్తులైన వైమానికులును, వైమానిక మానసోత్సేకంబుగం బారావత హంస సారస శుక పిక చాతక తిత్తిరి 
మయూర రథాంగ ముఖ్య విహంగ కోలాహల విరామంబుగా నరవిందనయన కథాగానంబు లనూనంబులుగా 
మొరయ మదవదిందిందిర సందోహకలిత పుష్పవల్లిమతల్లికలును, నకుంఠిత చరిత్రుందైన వికుంఠనిలయుని 
కంఠంబునం దేజరిల్లు విలసిత తులసీదామంబుం గనుంగొని యీ తులసీదామంబు హరి 
మంగళగళవిలగ్నంబై యుండు సౌభాగ్యంబు వదడయుట కేమి తపంబు గావించెనో యని బహూకరించు 
చందంబున నొప్పు చందన మందార కుందారవింద పున్నాగ నాగ వకుళాశోక కురవకోత్పల పారిజాతాది 
ప్రసూనమంజరులును, మంజరీ పుంజ రంజిత నికుంజంబులయందు నుత్తుంగ పీన కుచ భారాకంపిత 
మధ్యంబులుం గటితట వుటిత కనకవేఖలా కలాప నినదోపలాలిత నీల దుకూల శోభిత 
పృథునితంబభరాలసయాన హసిత కలహంస మయూర గమనంబులు, నసమశర కుసుమశర విలసితంబు 
నపహసించు నయన కమలంబులుం గలిగిన సుందరీ సందోహంబులం దగిలి కందర్ప కేలీ విహారంబుల 
నానందంబు నొందక ముకుంద చరణారవింద సేవాపరిలబ్ధి మరకత వైడూర్య హేమమయ విమానారూఢులై 
హరిదాసులు విహరించు పుణ్యప్రదేశంబులును, నిందిరాసుందరి తైలోక్య సౌందర్యఖని యైన మనోహరమూర్తి 


తృతీయస్కంధము 23/ 


ధరియించి రమణీయ రణిత మణి నూపుర చరణారవిందయై నిజహృదయేశ్వరుందైన సర్వేశ్వరుని 
మందిరంబునం జాంచల్య దోష రాహిత్యంబుగ వర్తింపం గరకమల [భ్రమణీకృత లీలాంబుజాతయై తన 
నీడ కాంచన స్ఫటికమయ కుద్యప్రదేశంబులం బ్రతిఫలింప శ్రీనికేతనుని నికేతన సమ్మార్జ్దన కైంకర్యంబు 
పరమధర్మంబని తెలుపు చందంబునం జూపట్టుచు నిజవనంబునం దనరు సౌరభాభిరామంబులగు 
తులసీదళదామంబుల నాత్మనాయకుని చరణారవిందంబుల నర్చించుచు నొసలి మృగమదపుటసలున 
మసలుకొని తుంపెసలాడు కురులును, లలిత తిలప్రసూన రుచిరాభ నాసం దనరు మోముందామర 
విమల సలిలంబులం బ్రతిబింబింప నిజమనోనాయకుచేతం జుంబితంబగుటగాం దలంచి లజ్ఞావనతవదన 
యొ యుండంజేయు ప్రవాళలతికాకులంబులైన కూలంబులు గల నడబావులును గలిగి పుణ్యంబునకు 
శరణ్యంబును, ధర్మంబునకు నిర్మలన్థానంబును, సుకృతమూలంబునకు నాలవాలంబునునయి 
పొలుపొందుచుండు. 507 


ప్రతి ; మజియున్‌= (హరిపేరుతో ఒప్పుటయేగాక) ఇంకా; కైవల్యంబు= మోక్షం; మూర్తీభవించిన = రూపుకట్టినట్టి; 
తెజఖంగునన్‌= విధంగా; పొలుపారుచున్‌= ఒప్పారుచు; 'నైశ్చేయస= (మోక్షప్రదాయకము) ఈ పేరుగలవనం; నామంబునన్‌= 
పేరుతో; అభిరామంబు+ఐ= మనోజ్ఞమై; సతతంబును= ఎల్లప్పుడు; సకల+బుతుధర్మంబులు = ఆ యా బుతువుల 
స్వభావం; కలిగి; అర్థిజనంబుల= యాచకుల; మనంబులన్‌= ఎదలయందు; ఘనంబులుగన్‌= గొప్పగా? ఈరికలు +ఎత్తిన = 
మొలకెత్తిన; కోరికలు= కోర్కెలు, (కాంక్షలు); సారికలు+కొనన్‌= విస్తరింపగా; ఒసంగుచున్‌= ఇస్తూ ఇతరతరు= వేరే 
చెట్లు) రహితంబులును= లేనివియు; కావముదోహనసపొాతంబులును = కోర్మెలను పిండుటతోకూడినవి; 
పుష్పఫలభరితంబులును +ఐ = పూలతో, పంద్లతోకూడినవై; తనర్చు= ఒప్పారుచున్న సంతానవన= కల్పవనాల; 
సంతానంబులును= గుంపును; సమ్‌ +అంచిత= మిక్కిలి ఇంపైన; వసంతసమయ = వసంతకాలంలో; సౌభాగ్యసంపద్‌= 
ఆహ్షాదంగొల్పే సంపదచేత; అభిశోఖిత= కాంతిమంతమైన; వాసంతికాకుసుమ= వసంతబుతువులో పూచే పూల; 
విసరపరిమళ= ప్రసరించిన వాసనచే; మిళిత= కూడినట్టిద్రై గళీత= స్రవించిన; మకరంద = తేనెవలని; లలిత+ఆమోద= 
ప్రియమైన వాసనచేత; ముదితహృదయులు+ఐ= సంతోషించిన హృదయం గలవార్రె అఖండ తేజస్‌+నిధి+అగు= మొక్కవోని 
చైతన్యానికి ఆధారమైనట్టి; పుండరీక +అక్షు= తెలదామరలవంటి కన్నులుగల శ్రీహరి; చరిత్రంబులు= కథలు; ఉగ్గడింపలేక= 
వాకొనజాలక; ఖందితజ్ఞానులు +అయ్యున్‌ = మొక్కవోయిన జ్ఞానంకలవారైనప్పటికి; నిర్‌+అతిశయ = మిక్కిలి అధికమైన; 
విషయసుఖ+అనుభవ= ఇంద్రియ సుఖాలవల్ల కల్గిన అనుభూతియే; కారణంబు+అగుటన్‌= హేతువైనందువల్ల; 
ఇందిరాసుందరీ= అందగత్తె అయిన శ్రీదేవి; రమణ = భర్తయైన శ్రీహరి; చరణసేవా= పాద సేవనుండి; విరమణకారి+ఐ= 
తప్పుకొనేట్టు చేసేద్రై ఉన్నది+ అని తలంచి= ఉందనిభావించి; తద్‌+గంధ= ఆ పూల వాసనను; ప్రాపక= కల్గించేటటువంటి; 
గంధవహునిన్‌= గాలిని; తిరస్మరించి= పోద్రోచి నారాయణభజన = విష్ణువునుకొల్చుటయందు; పరాయణులు +ఐ= 
ఆసక్తిగలవారై; చరియించు= సంచరిస్తున్న సుందరీయుక్తులు+ఐన= తమ భార్యలతో కలిసినవారైన; వైమానికులును= 
విమాన మెక్కిసంచరించే గంధర్వులును; వైమానిక = విమానయానంచేసేవారి; మానస +ఉత్‌ +సేకంబుగన్‌= మనస్సులకు 
ఉల్లాసం కలిగేట్ట్లు; పారావత= పావురాలు; హంస= అంచలు; సారస= బెగ్గురుపక్షులు; శుక = చిలుకలు; పిక= కోయిలలు; 
చాతక = వానకోయిలలు; తిత్తిరి= తీతువుపిట్టలు; మయూర= నెమళ్ళు; రథాంగ= చక్రవాకాలు; ముఖ్య= ఈ మొదలైన; 


238 శ్రీమహాభాగవతము 


విహంగ= పక్షుల; కోలాహల:= కిలకిల ధ్వనులకు; విరామంబుగాన్‌= విశ్రాంతిగొల్పునదిగాా అరవిందనయన = 
తామరలవంటికన్నులవాడైన మహావిష్ణువు; కథాగానంబులు= కథలను పాడుటలు; న+నూనంబులుగాన్‌= వెలితిలేకుండ 
(అవిశ్రాంతంగా) మొరయన్‌= మారుమోోగగాా మదవత్‌= మత్తెక్కిన; ఇందిందిర= తేనెటీగల; సందోహ= గుంపుచే; 
కలిత= కూడిన; పుష్పవల్లీమతల్లికలును = శ్రేష్టమైన పూలతీగెలును; అకుంఠిత= మొక్కవోని; చరిత్రుండు+ఐన = 
కథాగతికలవాదైనట్టి; వికుంఠనిలయుని = వైకుంఠమే నివాసంగా గల శ్రీమన్నారాయణుని; కంఠంబునన్‌= మెడదయందు; 
తేజరిల్లు= కాంతిని వెదజల్లుచున్ను విలసిత= విలాసవంతమైన; తులసీదామంబున్‌= తులసిమాలను; కనుంగొని= చూచి; 
ఈ తులసీదామంబు= ఈ తులసిదండ; హరి= విష్ణువు; మంగళ= పవిత్రమైన; గళ= కంఠమందు; విలగ్నంబు+ఐ= 
వ్రేలాడేద్రై ఉండు సౌభాగ్యంబు= ఉందే పుణ్యం; పడయుటకున్‌= పొందేందుకు; ఏమితపంబు= ఎలాటి తపస్సు; 
కావించెన్‌+ఓ +అని= చేసికొందో అని; బహూకరించుచందంబునన్‌= మన్నించటానికో అన్నట్టు) ఒప్పు= కనువిందుగొల్పే; 
చందన = గంధంచెట్లుు మందార = కల్పవృక్షాలు; కుంద= మల్లెచెట్లు; అరవింద= తామరలు; పున్నాగ= పొన్నలు; నాగ= 
గన్నేరు; వకుళ= పొగడలు; ఉత్పల= నల్లకలువలు; పారిజాత= దేవదారువులు; ఆది= మొదలైన; ప్రసూనమంజరులును = 
పూగుత్తులును; మంజరీపుంజ= పూలగుత్తులగుంపుచె; రంజిత= ఒప్పారుచున్న నికుంజంబుల +అందున్‌= పొదరిళ్ళలో; 
ఉత్‌+తుంగ= మిక్కిలి ఉబ్బిన; పీన= బలసిన; కుచభార= చన్నుల బరువుచే; ఆకంపిత= ఇటునటు కదలింపబడిన; 
మధ్యంబులున్‌= నడుములుగలవారును; కటితట = ఒడ్జెనమొలపై; ఘటిత= కట్టబడిన; కనకమేఖలాకలాప= బంగారు 
మొలనూలి ఒద్దాణపు; నినద= ధ్వనిచే; ఉపలాలిత = జోకొట్టబడిన; నీలదుకూల= నల్లనిపట్టుబట్టలచే; శోభిత = 
సింగారింపబడిన; పృథు= పెద్దవైన; నితంబభర= పిరుదుల బరువుచే; అలసయాన = మందగమనంగలప్త్రీలచేత; హసిత= 
ఎగతాళి చేయబడిన; కలహంసమయూరగమనంబులును= రాయంచలు మరియు నెమళ్ళ నదకలవంటి నడకలును (ఆ 
కాంతలు రాజహంసల్లా నెమళ్ళలా నదుస్తారని భావం); అసమశర= బేసిసంఖ్యగల బాణాలవాదైన (పంచబాణుడు) 
మన్మథుని; కుసుమశర= పూలబాణాల; విలసితంబున్‌= విలాసాన్ని అపహసించు= పరిహసించే; నయనకమలంబులున్‌= 
నేత్రపద్మాలు; కలిగిన; సుందరీసందోహంబులన్‌= అందగత్తెల సమూహాలను; తగిలి= ఒరసుకొని; కందర్చకేలీ విహారంబులన్‌= 
మన్మథకక్రీడల సయ్యాటలచే; ఆనందంబు= సంతోషాన్ని, ఒందక= పొందకుండా; ముకుంద= ముక్తిదాయకుడైన 
దామోదరునియొక్క చరణ +అరవింద= పాదపద్మాల; 'సేవా= సేవచేత; పరిలబ్ధ= పొందబడిన;ు మరకత = పచ్చరాళ్ళు, 
(గరుడపచ్చలు); వైడూర్య= విదూరదేశపు రత్నాలుగల; కనకమయ= బంగారపు; విమాన +ఆరూఢులు +ఐ = విమానాల్ని 
ఎక్కినవారై; హరిదాసులు = విష్ణుభక్తులు; విహరించు= తిరుగుతున్న; పుణ్యప్రదేశంబులును= పవిత్రమైన స్టలాలును; 
ఇందిరాసుందరి= సౌందర్యవతియైన లక్ష్మీదేవి; తైలోక్య సౌందర్యఖని+ఐన= ముల్లోకాల్లో అందచందాలకు గని అయిన; 
మనోహరమూర్తిన్‌= ఆకర్షణీయమైన రూపాన్ని ధరియించి= తాల్చి;ి రమణీయ= మదికిం పైనట్టి; రణిత= మైోతగల; 
మణి= రత్నాలుతాపిన; నూపుర= అందెలతోడి; చరణ +అరవింద+ఐ= పాదపద్మాలు గలదై నిజహృదయ+ఈశ్వరుండు+ 
అయిన= తన భర్తయైన; సర్వ+ఈశ్వరుని= అంతటికి ప్రభువగు ఆ నారాయణుని; మందిరంబునన్‌= ఇంటిలో; 
చాంచల్యదోషరాహిత్యంబుగన్‌= చపలత్వమనే దోషంలేనిదిగా? వర్తింపన్‌= నడయాడగా; కరకమల= తామరలవంటి 
చేతులచే; (భ్రమణీకృత= త్రిప్పబడిన; లీలా+అంబుజాత+ఐ= విలాసపద్మం గలదై; తననీద= తనఛాయ; కాంచన= 
బంగారు; స్పటిక= పటికపురాళ్ళతో కూడిన; కుద్యప్రదేశంబులన్‌= గోడలుగల స్టలాలయందు; ప్రతిఫలింపన్‌= అచ్చుపడగ్గా; 
శ్రీనికేతనుని= లక్ష్మీధవుని; నికేతనసమ్మార్దన = మందిరాన్ని శుభ్రం చేయుట అనే; వంకర్యంబు= "సేవ; పరమధర్శ్మంబు +అని= 
గొప్పపనియని; తెలుపు చందంబునన్‌= తెలియజేయునట్టు; చూపట్టుచున్‌= కన్పిస్తూ నిజవనంబునన్‌= తనవనమందు; 


తృతీయస్కంధము 239 


తనరు= విలసిల్లునట్టి; సౌరభ= సువాసనలచే; అభిరామంబులు +అగు= ఆహ్హాదంగొల్పేవైన; తులసీదళదామంబులన్‌= 
తులసిదళాల మాలలచేత; ఆత్మనాయకుని= తనమగదైన శ్రీహరియొక్క చరణ +అరవిందంబులన్‌ = పాదపద్మాలను; 
అర్చించుచున్‌= సేవిస్తూ నొసలి= నుదుటియందలి; మృగమదము+అసలున = కస్తూరిద్రవమందు; మసలుకొని= తడిసి; 
తుంపెసలాడు= చలిస్తున్ను కురులును= వెంట్రుకలును; లలిత= సుందరమైన; తిల ప్రసూన = నువ్వపువ్వుల; రుచిర +అఆభ= 
అందమైన కాంతిగల; నాసన్‌= నాసికతో; తనరు= ఒప్పారునట్టి; మోముందామర= ముఖకమలం; విమలసలిలంబులన్‌= 
స్వచ్చమైన నీటియందు; ప్రతిబింబింపన్‌= అచ్చుపడగ్గా; నిజమనోనాయకునిచేతన్‌= తనమగని చేత; చుంబితంబు+అగుటగాన్‌= 
ముద్దాడుటగా; తలంచి= భావించి; లజ్ఞా= సిగ్గుచేత; అవనతవదన +ఐ= వంచినతలగలదై, (సిగ్గుతో తలదించుకొన్నదై,; 
ఉండన్‌+చేయు= ఉండేటట్లుచేసే; ప్రవాళలతికాకులంబులు+ఐన= పగడపు తీగెల సమూహం గలవైన; కూలంబులు = 
గట్టులు; కల= కల్షిన; నడబావులును = దిగుడుబావులును; కలిగి= కూడి; పుణ్యంబునకున్‌= పుణ్యమునకు; శరణ్యంబును = 
రక్షకమైనదియు; ధర్మంబునకున్‌= ధర్మానికి; నిర్మలన్ధానంబును= స్వచ్చమైన తావైనదియు; సుకృతమూలంబునకున్‌= 
పుణ్యం అనే వేరుకు; ఆలవాలంబును+అయి= పాదు అయి; పొలుపు+ఒందుచున్‌+ఉండున్‌= ఒప్పారుచుండును. 


తా : అది పరాత్పరుదైన శ్రీమన్నారాయణుని నివాసం వైకుంఠం. అక్కడ నివసించేవాళ్ళు నిష్కాములై శ్రీహరిని సేవిస్తారు. 
శుద్ధసత్వమూర్తియైెన విష్ణుమూర్తి భక్తుల కానందాన్ని కూరుస్తాడు. అక్కడ “నిశ్చేయస”మనే పరమార్ధస్వరూపమైన ఒక 
వనముంది. ఆ వనంలో అన్ని బుతువుల్లో పూలు పూచి, కాయలు కాచే కల్పవృక్షాలు కోకొల్లలుగా ఉన్నాయి. గంధర్వులు 
విమానాల్లో తమ ప్రియురాండ్రతో అక్కదికి వచ్చి భగవంతుని కథల్ని గానం చేస్తారు. ఆ సరోవరానికి దగ్గర ఒక మాధవీ 
లత ఉంది. దాని మధురవాసనతో కూడిన పిల్లగాలి మనసులకు హాయి గొల్పుతుంది. అందర్ని ఆకర్షిస్తుంది. అయినా 
భక్తుల మనస్సులు మాధవీలతలకంటెకూడ మనోజ్ఞమైన హరికథలపైననే ఉంటాయి. ఆ వనమందలి తుమ్మెదలు జుమ్మని 
రుంకారాలు చేస్తూ విష్ణుకథలు గానం చేస్తుంటే పావురాలు, కోయిలలు బెగ్గురుపిట్టలు, చకోరాలు, రాయంచలు, 
తిత్తిరిపక్షులు, నెమళ్ళు అల్లరిచేయటం మానుకొని తుమ్మెదలు గానం చేసే విష్ణుకథలనే వింటూ తలలూపి ఆనందిస్తున్నాయి. 
విష్ణుదేవునికి తులసి అంటె చాలప్రీతి. కాబట్టి వనంలో ఉన్న మందారాలు, మల్లెలు, సంపెంగలు, గోరంటలు, కలువలు, 
తామరలు, పున్నాగాలు, నాగకేసరాలు, పారిజాతాలు మంచి పరిమళం గలవే అయినా తులసి చేసిన తపస్సే గొప్పదని 
దాని సౌభాగ్యాన్ని మెచ్చుకుంటాయి. 

ఇక లక్ష్మీదేవి గొప్ప అందగత్తె. ఆమెది చంచలస్వభావం. ఎవ్వరిదగ్గర చాలాకాలం కాపురం ఉందదు. కాని ఆమె 
తన స్వభావానికి స్వస్తి చెప్పి విష్ణమందిరంలో స్థిరంగా కాపురముంటోంది. పాదపద్మాల అందెలు ఘల్లుఘల్లు మనేట్లు 
వైడూర్యమణులు తాపిన బంగారుగోడలతో నిర్మించిన సుందరభవనంలో నడుస్తున్నప్పుడు ఆమె దివ్యసుందరవిగ్రహం 
వైదూర్యమణులపై ప్రతిఫలిస్తుంది. శ్రీదేవి నిశ్రేయసవనంలో పగడపుపావంచలుగల్లి అమృతతుల్యమైన నీరుగల సరస్సులందు 
విహరిస్తూ వాటిలో దంతక్షతమైన తన నెమ్మోవి ప్రతిఫలిస్తే చూచి 'ఇలా తననాథుని ప్రసాదం పొందగల్త్లానని మనసులో 
ఉప్పాంగిపోతుంది. ఆ వనం పుణ్యానికి శరణ్యమైంది. ధర్మానికి నెలవైంది. సుకృతానికి ఆలవాలమైంది. 
చ. హరివిముఖాత్ము లన్యవిషయాదృతచిత్తులుంబాపవర్హులున్‌ 

నిరయనిపాతహేతువును నింద్యచరిత్రము నైన దుష్కథా 

నిరతింజరించువారలును నేరరు పొందంగ నిందిరామనో 

హరచరణారవిందభజనాత్మకు లుందెడు గొంది నారయన్‌. 508 


240 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఆరయన్‌= ఆలోచించినట్లయితే; హరివిముఖ+ఆత్ములు= హరికి వ్యతిరేకమైన మనస్సుగలవారు; అన్యవిషయ = 
(విష్ణుపరం కాస) ఇతర విషయాలయందు; ఆదృత= తగుల్మొన్న చిత్తులున్‌= మనస్సుగలవారును; పాపవర్తులున్‌= 
పాపవృత్తితో జీవించేవారును; నిరయనిపాత= నరక కూపంలో కూరుకుపోవటానికి; హేతువును= కారణమైనదియు; 
నింద్యచరిత్రమున్‌= గర్జింపదగ్గనడవడి గలదియు; ఐన= అయినట్టి; దుస్‌+కథానిరతిన్‌= చెడుకథలయందు ఆసక్తితో; 
చరించు వారలును= నడిచేటటువంటి వ్యక్తులును; ఇందిరా మనోహర = లక్షీదేవిభర్తయైన విష్ణుమూర్తి; చరణ +అరవింద= 
పాదపద్మాల్ని భజన +ఆత్మకులు= సేవించే పృాదయం గలవారు; ఉండెడుగొందిన్‌= నివసించే మూలను (వైకుంఠమూలమని 
అర్థం) పొందంగన్‌= పొందుటకు; నేరరు= తగరు (అనర్హులు). 


తా :; మాధవుడంటే గిట్టనివాళ్ళు, అన్యదేవతా విషయాల్లో ఆసక్తిగలవాళ్ళు, పాపం మూటగట్టుకొన్నవాళ్ళు, నరకానికి 
దారితీసేవి, అందరిచే ఈసడింపబడేవి అయిన చెడ్డకథల్లో ఆసక్తి కల్టినవాళ్లు, ఆ శ్రీనాథుని పాదపద్మాలను ఎల్లప్పుడు 
కొలిచే భక్తుల నివాసాన్ని (వైకుంఠం) చేరుకోలేరు. 

వ. వెండియు. 509 
ప్రతి : వెండియున్‌= మజియు 


తా :; ఇంతేగాక, ఇంకా. 


చ. హరింబరమేశుంగేశవు ననంతు భబింపంగ ధర్మతత్త్వ ధి 
పరిణతినాధనంబగు స్వభావముందాల్చినయట్టి మర్యు లా 
సరసిజనేత్రు మాయను భృశంబుగ మోహితులై తదం[ఘ్రి పం 
కరుహము లర్ధిమైం గొలువంగానమింబొందరు తత్పదంబునన్‌. 510 


ప్రతి ;: పరమ+ఈశున్‌= మోక్షానికి ప్రభువైనవాడును; (మీదికి అధిపతి) కేశవున్‌= నిగనిగలాడే జుట్టుగలవాడును; 
అనంతున్‌= అంతము (తుది) లేనివాడును; (అగు); హరిన్‌= విష్ణుమూర్తిని; భజింపంగన్‌= కొల్పుటకై; ధర్మతత్త్వధీ= 
ధర్శతత్వముతో కూడిన బుద్ధియొక్క పరిణతి= పరిపక్వతకు; సాధనంబు +అగు= ఆధారమైన; స్వభావమున్‌= స్వభావాన్ని 
తాల్చిన +అట్టి= కల్షినటువంటి; మర్ష్యులు= నరులు; సరసిజనేత్రు= తామరలవంటి కన్నులుకలవాదైన ఆ ముకుందుని; 
మాయను= మాయచేత (వైష్ణవమాయ); భృశంబుగన్‌= మిక్కిలిగా మోహితులు+ఐ= మూర్చితులై; తద్‌+పదంబునన్‌= 
ఆ మార్గములో (మోక్షమార్గంలో); అర్ధిమైన్‌= కోర్కెతో; కొలువన్‌+కానమిన్‌= ఆరాధించనందువల్ల; తద్‌+అం(ఘ్రి= ఆ 
విశ్వనాథుని పాదములనెడి; పంకరుహములు= కమలములు; పొందరు= పడయలేరు. 


తా; మోక్షాధీశ్వరుడును, నిగనిగలాడే జుట్టుగలవాడును, మొదలుతుది లేనివాడును అయిన శ్రీమన్నారాయణుణ్ణి ధర్మ్శతత్పజ్ఞులై, 
కొంత అనుభవం కూడగట్టిన కొందరు మానవులు (ఆయన్ని 'సేవించాలనుకొని, ఆ సర్వేశ్వరుని మాయవల్ల వైకుంఠంలో 
స్వామి పాదాల్ని పొందలేకపోతున్నారు. 


చ. మజథియు సరోరుహోదరుని మంగళదివ్యకథానులాపని 
ర్భృరపరితో షబాప్పకణబంధురచారుకపోలగద్గద 


తృతీయస్కంధము 241 


స్వరపులకీకృతాంగు లఅగువారలు నిస్‌స్పృహచిత్తు లత్యహం 
కరణవిదూరు లుందురు సుకర్ముల యుండెడి పుణ్యభూములన్‌. ర్‌కే1 


ప్రతి : మజియున్‌=అంకేకాక; సరస్‌+రుహ+ఉదరుని= కమలం గర్భమందున్నవాడగు హరియొక్క మంగళ= శుభంకరమైన; 
దివ్య= పవిత్రమైన; కథా+అనులాప= కథల్ని మాటిమాటికి స్మరించుటవల్ల కల్గిన; నిర్భర= అద్దుకొన శక్యంకాని; 
పరితోషబాప్పకణ = సంతోషంచే కల్టిన కన్నీటి బిందువులచే; బంధుర= దట్టమైన; చారు= అందమైన; కపోల= చెక్కిళ్ళుగల్లి; 
గద్దదస్వర= బొంగురుపోయిన గొంతుకతో; పులకీకృత +అంగులు +అగువారలు= గగుర్పొదిచిన అవయవాలు గల్గిన వారును; 
నిస్‌స్పుహచిత్తులు= మనస్సునందు ఎలాంటికోర్మెలు లేనివారును; అతి+అహంకరణ విదూరులు= మిక్కిలి అహంకారానికి 
చాలా దూరంగా ఉందేవారలును; సుకర్ముల= పుణ్యకార్యాలు చేసేవారు; ఉందెడి= నివసించే; పుణ్యభూములన్‌= 
పుణ్యస్థలాలలో; ఉందురు= ఉంటారు. 

తా ; మంచిపనులు చేసి సుకృతాత్ములనిపించుకొనే భక్తులు వైకుంఠపు పుణ్యస్థలంలో నివసిస్తారు. ఆ పుణ్యభూముల్లో 
నివసించేవారు శ్రీమన్నారాయణుని పవిత్రగాథల్ని వింటూ సంతోషంతో ఉప్పాంగిన కన్నీళ్లు కారడంవల్ల వాళ్ల చెక్కిళ్లు 
అందంగా ఉంటాయి. బొంగురుపోయిన కంఠంతో శరీరంపై పులకలు రేగి ఉంటారు. వారికి ఏ విధమైన కోర్మెలుండవు. 
అహంకారం వారిలో మచ్చుకైనా కన్పించదు. (ఈ లక్షణాలు గలవాళ్ళే ఆ పుణ్యభూముల్లో ఉండటానికి అర్హులని పిండితార్థం,. 


వ. అందు. ర్‌12 
ప్రతి :; అందు= ఆ వైకుంఠమందు 
తా : ఆ వైకుంఠ ధామంలో 


మ. వరవైకుంఠము సారసాకరము, దివ్యస్వర్ణశాలాంక గో 
పురహర్య్యావృతమైన తద్భవన మంభోజంబు, దన్మందిరాం 
తరవిభ్రాజితభోగికర్ణిక, తదుద్యద్భోగపర్యంకమం 
దిరవొందన్‌ వసియించు మాధవుండు దా నేపారు భృంగాకృతిన్‌. ర్‌13 


ప్రతి : వరవైకుంఠము= శ్రేష్టమైన ఆ వైకుంఠనగరం; సారస+ఆకరము= పద్మాకరం (సరోవరమనిఅర్థం); దివ్య= పవిత్రమైన; 
స్వర్ణశాలా+అంక= బంగారుశాలకు సమీపమందున్న (శాల అనగా ఇంటి ముందున్న ఖాళీస్థలం); గోపుర= గోపురములఅగల; 
హర్య్య+అవృతము= మేదతో కూడినది; ఐన= ఐనట్టి; తద్‌+భవనము= ఆ స్వామి ఇల్లు; అంభోజంబు= తామర; తద్‌+ 
మందిర+అంతర= ఆ ఇంటి మధ్యభాగమందు; విభ్రాజిత= వెలుగుచున్న భోగి= పాము (అనంతుడు); కర్ణిక= తామరదుద్దు; 
తద్‌= ఆ నగరాన; ఉద్యత్‌= గొప్పదైన; భోగపర్యంకమందున్‌= సుఖశయ్యపైన (అనంతుని శరీరమనే పదక అనికూడ); 
మాధవుండు= లక్ష్మీవల్లభుడైన హరి; తాన్‌= స్వయంగా; భృంగ +ఆకృతిన్‌= తుమ్మెదవలె; ఇరవు+ఒందన్‌= స్థానంగా 
చేసుకుని; వసియించున్‌= నివసిస్తాడు. 

తా: ఆ వైకుంఠ ధామం ఒక సరోవరం. అక్కడొక బంగారుశాల. దాని చెంత గోపురంతోడి మేడ. ఆ మేడ కల్టిన భవనం 


ఒక పద్మం. ఆ మందిరంలో ధగధగమెరుస్తున్న అనంతనామక సర్పమే తామరదుద్దు. అక్కడే అనంతశయనం. దానిపైన 
ఆ సిరిమగడు జుంటీగలా నివసిస్తాడు. 


242 శ్రీమహాభాగవతము 


వ. అంత. ర్‌కే4& 
ప్రతి : అంతన్‌= అంతట, లేక ఆ సమయంలో 


మ. హరిచేంబాలితమైన కాంచనవిమానారూఢ మైనట్టి స 

త్పురుషానీకముచేందనర్చి విభవాపూర్ణప్రభావోన్నతిం 

గర మొప్పారు తదీయధామము జగతృ్మల్యాణమూర్తుల్‌ మునీ 

శ్వరు లరిన్‌ నిజయోగశకిం బరితుష్టస్వాంతులై చెచ్చెరన్‌. ర5్‌1ర5్‌ 

థి ఆవి లట ల్లా 

ప్రతి : హరిచేన్‌= విష్ణుదేవునిచే; పాలితము+అయిన = పరిపాలింపబడునట్టిదై (తదీయధామముతో అన్వయం); 
కాంచనవిమాన +ఆరూఢము+ఐనట్టి= బంగారు గోపురం కలిగినట్టిది; సత్‌+పురుష+అనీకముచేన్‌= యోగ్యులైన మానవుల 
సమూహంచేత; తనర్చి= ఒప్పి; విభవ +ఆపూర్ణ = వైభవముచే నిండిన; ప్రభావ+ఉన్నతిన్‌= అతిశయమైన కాంతితో; 
కరము= మిక్కిలి; ఒప్పారు= వెలుగొందు; తదీయధామమున్‌= ఆహరివాసమును; జగత్‌ +కళ్యాణమూర్తుల్‌= లోకశ్రేయస్సును 
కోరేవారైన; ముని+ఈశ్వరులు= యతీశ్వరులు (సనకాదులు); నిజయోగశక్తిన్‌= తమదైన యోగబలంతో; 
పరితుష్టస్వాంతులు +ఐ= మిక్కిలి సంతోషించిన మనస్సుగలవారై; అర్ధిన్‌= కోర్కెతో; చెచ్చెరన్‌- చెర+చెరన్‌= వేగంగా... 
తా: శ్రీహరిచే పాలింపబడునది, బంగారు గోపురంకలది, సత్పురుషుల సమూహంచే ఒప్పినట్టిది, అతిశయమైన మహిమనే 
ప్రకాశించునది అయిన శ్రీహరి సౌధానికి, లోకనశ్రేయస్సు కోరే మునీశ్వరులు సనకసనందనాదులు సంతృప్తిమనస్ములై 
యోగబలంతో వడివడిగా కోరివచ్చారు. 
వ. డాయంజని. 516 
ప్రతి ;: డాయన్‌+చని= (ఆసౌధాన్ని) సమీపించి, 
తా ; మునులు హరివాసం దగ్గరికి వచ్చారు. 


చ. మరకతరత్నతోరణసమంచిత కుద్యకవాటదేహలళీ 
విరచితషట్సుకక్ష్య లరవిందదళాక్షవిలోకనోత్సవా 
దరమతి నన్యముం గనక దాంటి యనంతరకక్ష్య యందు ని 
ద్దణను దదీయపాలుర నుదారసమానవయోవిశేషులన్‌. 517 


ప్రతి : (ఆ మునులు) అరవిందదళ+అక్ష= తామరరేకులవంటి కన్నులుగలవాడైన విష్ణుదేవుని; విలోకన= చూచుట అనే; 
ఉత్సవ = వేడుకయందు; ఆదరమతిన్‌ = ఆసక్తిగలబుద్ధితో; అన్యమున్‌+కనక= ఇతరచింత లేకుండ; మరకతరత్న= 
పచ్చరాళ్ళమణులు పొదిగిన; తోరణ = సరాలచేత; సమ్‌ +అంచిత= మిక్కిలి ఒప్పిదమైన; కుద్య= గోడలు; కవాట= తలుపులు; 
దేహలీ= కడప మొదలగువానిచే; విరచిత= చేయబడిన; షట్‌+సుకక్ష్యలు= ఆరులోగిళ్ళు; దాటి= ముందుకువెళ్ళి; 
అనంతరకక్ష్య+అందున్‌= తర్వాతి ఏడవలోగిట్లో, ఉదార= తిన్నదనం గల్గిన సమాన= సమానమైన; వయస్‌+విశేషులన్‌= 
యౌవన ప్రాయంగలవారిని; తదీయపాలురన్‌= ఆ హరివాసపు కావలికాంద్రను; ఇద్దణన్‌= ఇద్దరిని... 


తృతీయస్కంధము 243 


తా : ఆ బుషులు అన్యచింతన మానుకొని కేవలం ఆ కమలాక్షుని చూడాలనే ఉత్సాహం గలవారై పచ్చరాళ్ళమణులు 
పొదిగిన ద్వార తోరణాలతో వెలిగిపోతున్న గోడలు, తలుపులు, గడపలు గల ఆరు లోగిళ్ళు దాటి వఏడవకక్ష్యలో సమానమైన 
ఈడుగల ఇద్దరు హరివాసపు కావలికాండ్రను చూచారు. 


విశే : షట్‌ సుకక్ష్యలు : ఆరు మంచిలోగిళ్ళు ఇక్కడ అంతరార్థముంది. ఆధ్యాత్మికప్రతీకలు ఈ లోగిళ్ళు. దేహం 
షట్‌చక్రశోభితమనీ, ఆ ఆరింటికి పైన శిరోమధ్యభాగంలో సహ(స్రారమనే ఏడవ చక్రముందని యోగులు చెపుతారు. 


ఆరుచక్రాలు : 1) మూలాధారం - గుదస్థానం, 2) స్వాధివ్టానం - పొత్తికడుపు ౩౨ మణిపూరం - నాభినుండిపైకి 
4) అనాహతం - వక్షోభాగం, రు విశుద్ధి - కంఠభాగం, 6) ఆజ్ఞాచక్రం - వాలభాగం 7) సహస్రారం - మధ్యశీర్నం. 
దీనికి బ్రహ్మరంధ్రమనిపేరు. 


స్‌ కాంచననవరత్నకటకాంగులీయక, హారకేయూరమంజీరధరులం 
గమనీయసౌరభాగతమత్తమధుకర, కలితసద్వనమాలికావిరాజి 
తోరస్థృలుల గదాయుతులను ఘనచతు, ర్బాహుల నున్నతోత్సాహమతుల 
నారూధరోషానలారుణితాక్షుల, భ్రూలతాకౌటిల్యఫాలతలుల 


తే. వేత్రదండాభిరాముల వెలయు నమ్ము, కుందశుద్ధాంతమందిరాళిందభూమి 
నున్న యిద్దజ సనకాదియోగివరులు, సూచుచును వృద్ధులయ్యు నా సుభగమతులు. ర5్‌1ే8ి 


ప్రతి : కాంచన= బంగారుతోను; నవరత్న= మరకతంమొదలైన తొమ్మది మణులతోనూ పొదిగిన; కటక = కడియాలు; 
అంగుళలీయక= ఉంగరాలు; హార= హారాలు; కేయూర = భుజకీర్తులు; మంజీర= నూపురాలు; ధరులున్‌= తాల్చినవారును; 
కమనీయ= ఇంపైన; సౌరభ= వాసనకై; ఆగత = వచ్చిన లేక మూగినట్టి మధుకర= తుమ్మెదలచే; కలిత= కూడుకొన్న 
సత్‌+వనమాలికా= మంచితోమాలలచే; విరాజమాన = వెలుగొందుచున్న ఉరస్‌+స్థలులన్‌= రొమ్ముభాగములు గలవారును; 
గదా+యుతులన్‌= గదలతోకూడిన వారును; ఘన= గొప్పవైన; చతుస్‌+బాహులన్‌= నాల్టు భుజాలు గలవారును; 
ఉన్నత= అతిశయమైన; ఉత్సాహమతులన్‌= ఉత్సాహం మనసునందుగలవారును; ఆరూఢ= ఎగిసిన; రోష+అనల= 
కోపమనెడు అగ్నిచేత; అరుణిత +అక్షులన్‌= ఎరుపెక్కిన కళ్ళుగలవారును; భ్రూలతా కౌటిల్యఫాలతలులన్‌= బొమముడితో 
వంకరలు తిరిగిన నొసళ్ళుగలవారును; వేత్రదండ +అభిరాములన్‌ = చేతిబెత్తాలచే చూడ సొబగైనవారును; (ఐ) వెలయున్‌= 
ఒప్పారుచున్న; ఆ+ముకుంద= ఆ శ్రీహరి; శుద్ధాంతమందిర= ఏకాంత (అంతఃపురం) మందిరమందలి; అళిందభూమిున్‌= 
చిన్నగది ముందుభాగంలో; ఉన్న= కావలికాస్తున్న ఇద్దజన్‌= ఇర్వురిని; సనక+ఆది= సనకుడు మొదలైన; యోగివరులు = 
శ్రేష్టులైన యోగులు (నల్వురు) చూచుచున్‌= చూస్తూ ఆ సుభగమతులు= ఆ (వివేకంచేత), సుందరమైన బుద్ధిగలవారు; 
వృద్దులు +అయ్యున్‌= ముసలివారైనను... 


తా : సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు నల్టురు యోగులు వైకుంఠమునకేగి అక్కడ విష్ణుమూర్తి యొక్క 
మందిరం ముందు నిల్చున్న ఇర్వురు ద్వార పాలకులను చూచారు. ఆ ఇద్దరు నవరత్నాలు పొదిగిన బంగారు కడియాలు, 
ఉంగరాలు, హారాలు, భుజకీర్తులు, కాళ్ళ అందెలు ధరించి ఉన్నారు. వారు ఎదపై ధరించిన సువాసనగల తోమాలలగంధానికి 
ఆకర్షింపబడి తుమ్మెదలు మూగుతున్నాయి. చేతుల్లో గదలు తాల్చి ఉన్నారు. వారికి నాల్దేసి భుజాలున్నాయి. చాలా 


244 శ్రీమహాభాగవతము 


ఉత్సాహంగా కన్పిస్తున్నారు. కళ్ళల్లో కోపాగ్ని జ్వలిస్తోంది నొసళ్ళపై ముడుతలు వంకర దిరిగి ఉన్నాయి. చేతుల్లో 
బెత్తాలున్నాయి. మునులు మహాబుద్ధిమంతులు మరియు గొప్ప జ్ఞానవృద్దులు. కంటికి చాలా చిన్నవారుగా కన్పిస్తారు. 


క. ధీరతంబంచాబ్దముల కు, మారకులై కానంబడుచు మనమున శంకం 

గూరక చతురాత్మకు లని, వారితగమనమున డాయ వచ్చిన నెదురన్‌. 519 
ప్రతి : ధీరతన్‌= ధైర్యముతో; పంచ+అబ్బముల= అయిదేండ్ల పాటి; కుమారకులు+ఐ= బాలకులై; కానన్‌+పడుచున్‌= 
కన్పిస్తూ మనమునన్‌= ఎదయందు; శంకన్‌= సందేహాన్ని; కూరక= కలుగకుండా; చతుర్‌ +ఆత్మకులు = ఆత్మస్వరూపులైన 
నలుగురు (సనకాదులు,); న+నివారిత= అద్దు పెట్టబదని; గమనమునన్‌= నదకలతో; డాయన్‌+వచ్చినన్‌= సమీపించగా; 
ఎదురన్‌= తమ ఎదుట... 


తా : ఎంతో వృద్దులైనప్పటికి ఆత్మతత్ప్వజ్డులైన సనకాదులు నల్వురు చూచుటకు అయిదేంద్లప్రాయంగలవాళ్ళలా కనిపిస్తూ 
మనస్సులో జంకుకొంకు లేకుండ చకచక నడుస్తూ శ్రీహరిద్వారం చేరబోయారు. 


క. శ్రీలలనేశ్వరదర్శన, లాలసులై యేగు బుధలలాముల నతిదు 

శ్శీలతం దద్వచనప్రతి, కూలమతింబోవకుండంగుటిలాత్మకులై. 520 
ప్రతి : కుటిల+ఆత్మకులు+ఐ= వక్రబుద్ధికల్లిన వారై (ద్వారపాలురు); దుస్‌+శీలతన్‌= చెడ్డనడవడికతో; తద్‌+ 
వచనప్రతికూలమతిన్‌= తమ ఆజ్ఞని తిరస్కరించే బుద్ధితో; పోవక+ఉండన్‌= వెళ్ళకుండా; శ్రీలలనా+ఈశ్వర= శ్రీదేవి 
భర్తయెనవిష్ణవుయొక్క దర్శన లాలసులు+ఐ= దర్శనమందాసక్తిగలవారై: ఏగు= వెళ్ళుచున్న బుధలలాములన్‌= జ్ఞాన శ్రేష్టులైన 
సనకాదులను... 


తా: జ్ఞాన గ్రేష్టులైన సనకాదిమునులు నల్వురు శ్రీమన్నారాయణుణ్లి చూడాలనే కోర్కెతో ముందుకు వచ్చారు. ఇంతలో ఆ 
ఇద్దరు వేత్రహస్తులు తమ ఆజ్ఞను జవదాటకుండా వాళ్ళని ముందుకు సాగనివ్వలేదు. 


క. వారించిన వారలు బృం, దారకు లీక్షించుచుండ దారుణపటు రో 

షారుణితాంబకులై రొద, వారించుచు వారు నచటివారును వినంగన్‌ 521 
ప్రతి : వారించినన్‌= వేత్రహస్తులు అడ్డుపెట్టగా; వారలు= సనకాది మునులు; బృందారకులు= దేవతలు; ఈక్షించుచున్‌+ 
ఉందన్‌= చూస్తుండగా; దారుణ= భయంకరమైన; పటురోష= తిరుగులేని కోపంచేత; అరుణిత= ఎర్రబడిన; అంబకులు+ఐ= 
కన్నులుగలవారై; రొద= కలకలమనే ధ్వనిని; వారించుచున్‌= అడ్డుకొనుచు; వారును= వేత్రహస్తులు; అచటివారును = 
అక్కడ మూగిన దేవతాదులున్సు వినంగన్‌= వినేటట్లు. 
తా : వేత్రహస్తులు లోపలికి వెళ్ళకుండా అద్దుకొన్నారు. అక్కడ చేరిన దేవతలు చూస్తున్నారు. అప్పుడు సనకాదులు 
కోపంతో ఎర్రబారిన చూపులు గలవారై వాదోపవాదాలను నివారించి, ఆ ద్వారపాలకులు, మరియు అచ్చట మూగిన 
దేవతలు వినేటట్లు ఇలా అన్నారు. 


వ. ఇట్లనిరి. 522 


ప్రతి : ఇట్లు+అనిరి= ఈ దిగువరీతి అన్నారు... 


తృతీయస్కంధము 245 


తా : ద్వారపాలకులు ఈ విధంగా పలికారు. 
చ. పరము ననంతు భక్తపరిపాలు సుహృత్తము నిష్టు నీశ్వరే 
శ్వరు భబజియింపంగోరి యనివారణ నిం దరుదేర నిచ్చలున్‌ 
భరితముదాత్ములై కొలువం బాయక తదృ్భజనాంతరాయత 
త్పరమతి మాకు నిప్పు డరిపడ్డ దురాత్ముల నేండు గంటిరే? 528 


ప్రతి : పరమున్‌= పరమాత్ముడును; అనంతున్‌= తుదిలేనివాడును; భక్తపరిపాలున్‌= భక్తుల్ని కాపాడువాడును; సుహృత్‌+ 
తమున్‌= చెలికాండ్రలో ఉత్తముడును; ఈశ్వర +ఈశ్వరున్‌= దేవదేవుడును; అయిన; ఇష్టున్‌= మిక్కిలి ప్రియుడైన శ్రీహరిని; 
నిచ్చలున్‌= ఎల్లప్పుడు; భజియింపన్‌= 'సేవించాలని; కోరి= తలంచి; న+నివారణన్‌= అద్దులేకుండ; ఇందున్‌= ఈ 
వైకుంఠమునకు; అరుదేరన్‌= రాగా; భరితముద్‌+ఆత్ములు+ఐ= నిండైన సంతోషం మనస్సులందు కలవారై; కొలువన్‌+ 
పాయక= స్వామి కొలువును వదలకుండా ఉండ్వే తద్‌+భజన= ఆ స్వామి సేవకు; అంతరాయ తత్పరమతిన్‌= అద్దుపెట్టటానికి 
ఆసక్తిగలబుద్ధితో; మాకున్‌ =మాబోటివాళ్లకు; ఇప్పుడు= ఈ సమయంలో; అరిపడ్డ= అడ్డుతగిలిన; దుర్‌+ఆత్ములన్‌= 
దుర్మార్దుల్ని నేందు= ఈ దినం; కంటిరి+ఏ= చూచారుగదా! (చూచినవారు దేవతలు). 

తా; మునులు దేవతలనుద్దేశించి అంటున్నారు - 


“పరమాత్ముడును, భక్తుల్ని పాలించేవాడును, చెలికాడును, దేవాధిదేవుడునునైన శ్రీమన్నారాయణుణ్లి నిరంతరం 
'సేవించాలని ఏ ఆటంకం లేకుండా ఇచ్చటికి వచ్చాం. మా సేవకు ఇప్పుడు అడ్డుతగులుతూ, మహోత్సాహంతో కాపలా 
కాస్తున్న ఈ దుర్మార్గులను మీరు చూచారు గదా!” 


వ. అని మజియు సనకసనందనాదులు జయవిజయులం జూచి యిట్లనిరి, మీ మనంబుల 
స్వామిహితార్థంబై నిష్మపటవర్తనులమైన మాబోంటులం గుహక వృత్తింగల యితరజనంబులు భగవత్సదనంబుం 
బ్రవేశింతురో యను శంకం జేసి కొందజణం బవేశింపం జేయుటయుం, గొందణ వారించుటయు 
దౌవారికస్వభావంబని వారింపం దలంచితిరేనిం బ్రశాంత దివ్యమంగళ విగ్రహుండును, గతవిగ్రహుండును, 
భగవంతుండును, విశ్వగర్భుండును నైన యీశ్వరుండు ప్రాపష్యంబును, ప్రాపకంబును, బ్రాప్తియు నను 
భేదశూన్యుండు గావున మహాకాశంబునందు ఘటపటాద్యాకాశంబులు వేజణులేక యేకంబై తోంచు చందంబున 
విద్వాంసులగు వా రమ్మహాత్ముని సకలాత్మభేదరహితునింగాం బొడగందు రదియునుంగాక లోకంబు నందు 
రాజులు సాపరాధులైన కింకర జనంబుల నాజ్ఞాపించుచందంబున నీశ్వరుండు దండించునో యను 
భయంబునంజేసి వారించితిమని తలంచితిరేని భూసుర వేషధారులమైన మాకును వైకుంఠనాయకుందైన 
సర్వేశ్వరునకును భేదంబు లేకుండుటం జేసి శంక సేయం బనిలేదు. ఇట్లగుట యొజింగి మందబుద్ద్ధులరై 
మమ్ము వారించిన యనుచితకర్ములగు మీరలు మదీయశాపార్హు లగుదురు గావున భూలోకంబునం 
గామక్రోధలోభంబులను శత్రువులు బాధింపం బుట్టుందని పలికిన. ర్‌2ై4 


ప్రతి : అని= అని చెప్పి) మజియున్‌= ఇంకా; సనకసనందన +ఆదులు= ఆ నల్వురు సనకాది మునులు; జయవిజయులన్‌= 
జయుడు, విజయుడు అనే ద్వారపాలురను; చూచి= కాంచి; ఇట్లు+అనిరి= ఈ విధంగా అన్నారు; స్వామిహిత+అర్ధంబు+ఐ= 


246 శ్రీమహాభాగవతము 


దేవుని మేలుకోరటం కోసం; నిస్‌+కపటవర్తనులము= మోసంలేని నడవడి కలవాళ్ళం; అయిన మాబోటులన్‌= అయినట్టి 
మావంటివారిని; కొందఅన్‌= కొందరిని; ప్రవేశింపన్‌+చేయుటయున్‌= లోనికి అనుమతించుటయు; కుహకవృత్తిన్‌+కల= 
మోసపునదవడి కల్షిన; ఇతరజనంబులు= అన్యులు (స్వామి 'ద్రోహులనిభావం); భగవత్‌+సదనంబున్‌= భగవంతుని 
మందిరాన్ని ప్రవేశింతురు+ఓ= ప్రవేశిస్తారేమో; అను శంకన్‌+చేసి= అనే సందేహంతో; కొందజన్‌= అన్యులైన కొందర్చిి 
వారించుటయున్‌= తిరస్మరించుటయు; మీ మానంబులన్‌= మీ మనస్సులలో; దౌవారిక స్వభావంబు+అని= కాపలా 
కాచేవారి నైజమని; వారింపన్‌= మమ్మల్ని అడ్డుకోవటానికి; తలంచితిరి+ఏనిన్‌= తలపెట్టినవారైనట్లయితే; ప్రశాంత= 
మిక్కిలి నెమ్మదియెన; దివ్య= ప్రకాశవంతమైన; మంగళ= శుభకరమైన; విగ్రహుండును= స్వరూపంగలవాడును (పరంజ్యోతి); 
గతవిగ్రహుండును= రూపం లేనివాడును, (రూపరహితుడనుట); భగవంతుండును= ఐశ్వర్యంగలవాడును (మోక్షప్రదాత 
అనికూడ); విశ్వగర్భుండును= చరాచరభువనాల్ని తనలో ఇముడ్చుకొన్నవాడును (మత్‌స్టాని సర్వభూతాని అయిన 
ఈశ్వరుండు= పై విశేషణాలతో కూడిన స్వామి; ప్రాప్యంబును= పొందదగినదియు; ప్రాపకంబును= పొందించేదియు; 
ప్రాప్తి= పొందటం; అను భేదశూన్యుండు= అనె మూడింటి యందు భేదభావం లేనివాడు; కావునన్‌= అయినందు వల్ల; 
ఘట = కుండ; పట= వస్త్రం; ఆది= మొదలైన వానిలోని; ఆకాశంబులు = శూన్యభాగాలు (ఘటాకాశం, పటాకాశం 
వగైరాలు) వేజులేక= తేడాలేనివై వకంబు+ఐ= ఒక్కటై; తోచు చందంబునన్‌= కన్పిస్తున్నట్లు; విద్వాంసులు +అగువారలు= 
జ్ఞానులు; ఆ+మహా+ఆత్మునిన్‌ = ఆ మహానుభావుదైన దామోదరుణ్సి; సకల+ఆత్మ= అన్నింటి హృదయాలలో; 
భేదరహితునిన్‌+కాన్‌= తేడాలులేనివాణ్ణిగా; పొడంగందురు= చూస్తారు; అదియున్‌+కాక= అంతే కాదు; లోకంబునందున్‌= 
జగత్తులో; రాజులు= ప్రభువులు; స+అపరాధులు+ఐన = తప్పులుచేసినట్టి; కింకరజనంబులన్‌= ఊడిగంచేసేవారిని; 
ఆజ్ఞాపించుచందంబునన్‌= కట్టడిచే సేరీతిగా; ఈశ్చరుండు= ప్రభువు; దండించున్‌+ఓ+అనుభయంబు నన్‌+చేసి= శిక్షస్తాదేమో 
అనే భీతితో; వారించితిమి+అని= అద్దుపెట్టామని; తలంతురు+ఏనిన్‌= ఆలోచించారనుకొన్నా భూసురవేషధారులము+ఐన+ 
మాకును= బ్రాహ్మణవేషాన్ని తాల్చిన మాకునూ; వైకుంఠ నాయకుండు +ఐన= వైకుంఠపతియైన; సర్వ+ఈశ్వరునకును = 
విశ్వవిభుడగు విష్ణుమూర్తికిని; భేదంబు= తేడా; లేక+ఉండుటన్‌+చేసి= లేనికారణంగా; శంక= సందేహం; చేయన్‌+ 
పనిలేదు= పడవలసిన అవసరంలేదు; ఇట్లు+అగుట +ఎటింగి= ఇలా అని తెలిసికూడా; మందబుద్ధులరు+ఐ= తెలివిలేనివార్రా 
మమ్మున్‌= (సనకాదుల్నిి; వారించిన = అద్దుకొన్నట్టి న+ఉచితకర్ములు= తప్పుపని చేసినవారు; అగుమీరలు= అయినట్టి 
మీరు (జయవిజయులు) మదీయశాప= మా శాపానికి; అర్హులు= తగినవారు; అగుదురు= అవుతారు; కావునన్‌= 
కాబట్టి; భూలోకంబునన్‌= నేలపైన; కామక్రోధలోభంబులు= ఇచ్చ, కోపం, పిసినితనం; అను శత్రువులు= అనే విరోధులు; 
బాధింపన్‌= నొప్పించేటట్లు; పుట్టుండు= జన్మించండి; అని పలికినన్‌= అని శపించగా... 


తా : సనకాదిమునులు జయవిజయులతో ఇట్లన్నారు - 


“స్వామి హితాన్ని కోరే మావంటి నిష్కపటుల్ని మందిరంలోనికి అనుమతించడమూ, మోసగాంద్రను లోనికి వెళ్ళకుండా 
అడ్డుపడటం అనే ఈ రెండు ప్రవృత్తులు వేత్రహస్తుల విహితలక్షణాలని భావించి మీరు మమ్మల్ని లోనికి వెళ్ళకుండా 
నివారించారు. వినండి. శ్రీమన్నారాయణుడు దివ్యశక్తితో విరాజిల్లువాడు. రూపనామాలు లేనివాడు ఈ చరాచరప్రపంచమంతా 
ఆయన కడుపులో దాగి ఉంది. ఆయన భగవంతుడు. ఆయన పొందదగింది (ప్రాష్యం), పొందించేది (ప్రాపకం), 
పొందటం (ప్రాప్తి అనే ఈ శ్రిపుటియందు ఏలాటి భేదం లేనివాడు. జ్ఞానులు ఆయన్ను మహాకాశంలో ఫఘటాకాశపటాకాశాలు 
విలీనమైవున్నట్లే సమస్తమైన ఆత్మలలో దాగి ఉన్నాడని భావిస్తారు. అంతేగాక లోకంలో రాజులు తప్పుచేసిన భృత్యుల్ని 


తృతీయస్కంధము 24/7 


దండిస్తున్నట్లే, స్వామికూడ తమ్ము దండిస్తాడు గదా అనే సందేహంతో మమ్ముల అడ్డుకొన్నట్లు అనుకొంటారేమో? అలా 
భావించవద్దు. ఎందుకంటే బ్రాహ్మణవేషం తాల్చిన (బ్రహ్మతత్వజ్జులు) మాకు, వైకుంఠవాసుదైన హరికి భేదం లేదు. 
మమ్మల్ని శంకించవద్దు. ఇదంతా తెలిసికూడ మీరు తెలివిలేనివారై మాయెడ అనుచితంగా ప్రవర్తించారు. కాబట్టి మిమ్మల్ని 
శపిస్తున్నాం. భూలోకంలో పుట్టంది. మిమ్మల్ని “కామం, క్రోధం, లోభం అనే శత్రువులు పట్టి పీడిస్తాయి” అని మునులు 
ఆ జయవిజయుల్ని శపించారు. 
క. వారలు విని తమ మనముల, భూరిస్పుటచండకాందపూగంబులచే 

వారింపరాని భూసుర, దారుణవాక్యముల కులికి తల్లడపడుచున్‌. 525 
ప్రతి : వారలు= జయ విజయులు, విని= శాపవచనం విని, తమమనములన్‌= తమ మనస్సులందు, భూరి= గొప్పగా 
స్ఫుట= పొడమినట్టి, కాండపూగంబులచేన్‌= బాణాలసమూహంచేత (కూడ), వారింపరాని= అద్దు పెట్టశక్యంకాని, భూసుర= 
బ్రహ్మణ్యుల (సనకాదులు), దారుణ= భయంకరమైన, వాక్యములకున్‌= శాపవచనాలకు, ఉలికి= బెదిరి, తల్లడపడుచున్‌= 
వణికిపోతూ. 
తా : జయవిజయులు సనకాదుల శాపవచనాలు విని ఉలికిపడ్డారు. బ్రాహ్మణుల శాపం వాడియైన బాణాలచేతకూడ 
నివారింప శక్యం కానిది కావడంవల్ల వాళ్లు తల్లడిల్లి పోయారు. 


క. పరితాపంబును బొందుచు, సరసిజలోచనుని భటులు సనకాదిమునీ 

శ్వరుల పదాంబుజములకుం, గర మర్ధిన్‌ మొక్కి నిటలఘటితాంజలులై. 526 
ప్రతి : సరసిజలోచనుని= కమలములవంటికన్నులుగల విష్ణుమూర్తి భటులు = వేత్రహస్తులైన జయ విజయులు; 
పరితాపంబును= దుఃఖాన్ని పొందుచున్‌= పొందుతూ; సనక+ఆది= సనకుడు మొదలైన నల్వురు; ముని+ఈశ్వరుల= 
బుషిపుంగవుల; పద+అంబుజములకున్‌= అడుగు తామరలకు; మొక్కి= నమస్కరించి; నిటల= నొసళ్ళపై; ఘటిత = 
కూర్చబడిన; అంజలులు+ఐ= దోసిళ్ళుగలవారై... 
తా : శ్రీహరి ద్వారపాలకులిర్వురు తమపై పడిన శాపానికి బాధపడుతూ సనకాదుల పాదాలపై సాగిలపడ్డారు. అనంతరం 
తమ నొసటిపై దోసిలొగ్గారు. 
వ. ఇట్లనిరి. ర్‌2ై 
ప్రతి :; ఇట్లు+అనిరి= ఈ విధంగా అన్నారు. 
తా : ద్వారపాలకులు ఈ విధంగా మొరపెట్టుకున్నారు. 
మ. వరయోగీశ్వరులార! మమ్ము మది నొవ్వన్‌ మీరలిట్లన్న ని 

ష్టురవాక్యంబుల కింక మా మనములన్‌ శోకింపంగారాదు, స 

త్పురుషశ్రేణింబరాభవించిన వృథాభూతాత్ములన్‌ మమ్ము మా 

దురితంబింతకుందెచ్చె, మీంద శుభముం దూంకొందు మే మారయన్‌. 528 


248 శ్రీమహాభాగవతము 


ప్రతి : వర= శ్రేష్టులైన; యోగి+ఈశ్వరులారా= బుషీశ్వరులారా!; మమ్మున్‌= (జయవిజయులను) మా ఇద్దరిని; 
మదిన్‌ +నొవ్వన్‌= మనస్సు నొప్పిపడునట్సు; మీరలు; (సనకాదులు); ఇట్లు+అన్న= ఈ విధంగా శపించినట్టి; 
నిష్టురవాక్యంబులకున్‌= కఠినమైన మాటలకు; ఇంకన్‌= ఇక మీదట; మా మనములన్‌= మా మనస్సుల్లో; శోకింపం 
గాన్‌+రాదు= ఏడువకూడదు; సత్‌+పురుషన్రేణిన్‌= ఉత్తములైన మునిబృందాన్ని పరాభవించిన= అవమానించినట్టి; 
వృథాభూత+ఆత్ములన్‌= వ్యర్థమైపోయిన బుద్ధిగల వారమైన; మమ్మున్‌= మా ఇద్దరిని; మా దురితంబు= మా పాపం; 
ఇంతకున్‌+తెచ్చెన్‌= ఈ స్థితికి తెచ్చింది (శాపగ్రస్తుల్నిచేసిందని భావం) ఏము= మేము; ఆరయన్‌= ఆలోచింపగా; 
మీందన్‌= ఇకపైన; శుభమున్‌= మేలును; తూంకొందుము= పొందగలం. 

తా: “ఓ మహాయోగీశ్వరులారా! మీరు మమ్మల్ని యిలా చాలా కఠినంగా శపించారు. ఇక అందుకు బాధపడి ప్రయోజనం 


లేదు. మేము అజ్ఞానులం. మీ వంటి ఉత్తములను అవమానించినందువల్లే మాకు ఈ దుర్దశ కల్గింది. అయినా మాకు 
మేలే జరుగుతుంది” అని జయవిజయులు మునులతో అన్నారు. 


వ. అది యెొట్లంటిరేని. 529 
ప్రతి : అది= మేము పొందదగ్గ శుభం; ఎట్లు+అంటిరి+ఏన్‌= ఏ విధమైందని అంటారా! 


ఉ. మీ కరుణావలోకనసమేతులుగా మముంజేయంజిత్తముల్‌ 
దూంకొనెనేని మా చనవుంద్రోయక యీందగు, లోభమోహముల్‌ 
గైకొని పుట్టుచోట నవకంజదళాక్షుని నామవిస్కృతిం 
బె కొనకుండ దాననె శుభంబగు మీంది మదీయజన్మముల్‌. 530 


ప్రతి : మీ= మీయొక్క (సనకాదులు); కరుణా+అవలోకన= దయగలచూపులతో; సమేతులుగాన్‌= కూడిన వారినిగా; 
మమున్‌= జయవిజయులమైన మమ్ములను; చేయన్‌= చేయుటకు; చిత్తముల్‌= మనస్సులు; తూకొనెన్‌+ఏనిన్‌= 
పొందుపడినట్లయితే; లోభమోహముల్‌= దురాశ మరియు వ్యామోహం; (మానవీయలక్షణాలు); కై కొని= గ్రహించి; 
పుట్టుచోటన్‌= జన్మమెత్తే భూలోకంలో; నవ= కొంగ్రొత్తనైన; కంజదళ+అక్షుని= తామరరేకుల కన్నులవంటికన్నులుగల 
శ్రీహరి; నామవిస్కృతిన్‌= నామోచ్చారణను మరచిపోవటం; పైకొనక +ఉండన్‌= పెచ్చరిల్ల కుండునట్లు; మా చనవున్‌= 
మా కోరికను; త్రోయక= తిరస్మరించకుండ; ఈన్‌+తగున్‌= అనుగ్రహిందగును; దానన్‌+ఎ= దానివల్లన్వే మీంది= 
ముందటి; మదీయజన్మముల్‌= మా పుట్టుకలు; శుభంబు+అగున్‌= మేలవుతాయి. 


తా : “మహాత్ములారా! మీరు మాపై దయగలవారైతే మా కోర్కె ఒక్కటే. మేము లోభమోహాలతో కూడిన జన్మ ఎత్త 
బోతున్నాం. ఆ కాలంలో శ్రీమన్నారాయణుని నామోచ్చారణ మరువకుండా అనుగ్రహించండి. అందువల్ల మేము మున్ముందు 
ఎత్తబోయే జన్మలు తరిస్తాయి” అని జయ విజయులు మునులకు మొరపెట్టుకొన్నారు. 


వ. అను సమయంబున. ర్‌తి1 
ప్రతి : అను సమయంబునన్‌= ఆ విధంగా ద్వారపాలురు వేడుకొనే సమయంలో... 
తా : అలా వాళ్ళు ఆ సమయంలో వేడుకొన్నారు. 


తృతీయస్కంధము 249 


మ. హరి సర్వేశుం డనంతుం డా కలకలం బాలించి పద్మాలయా 

సరసాలాపవినోదసౌఖ్యరచనల్‌ సాలించి శుద్ధాంత మం 

దిరమాణిక్యసుదేహళుల్‌ గడచి యేతెంచెం బ్రపన్నార్తిసం 

హరుండై నిత్యవిభూతిశోభనకరుండై మానితాకారుండదై. 532 
ప్రతి : సర్వ+ఈశుండు = విశ్వానికంతటికి ప్రభువైనవాడును; అనంతుండు= తుదిలేనివాడును (అయిన) హరి= విష్ణువు; 
ఆ కలకలంబు= ఆ ధ్వని; ఆలించి= విని; పద్మ్శ+ఆలయా= లక్ష్మీదేవితోడి; సరస+ఆలాప= రసవంతమైనప్రసంగాలచే 
కల్చు; వినోద= వేడుకవల్ల; సౌఖ్యరచనల్‌= సుఖవంతమైన వ్యవహారాలు; చాలించి= మానివేసి; శుద్ద్ధాంత మందిర= అంతః 
పురమందలి; మాణిక్య= మణులు తాపిన; సుదేహళుల్‌= మంచికడపలను; కడచి= దాటి; ప్రపన్న+ఆర్తి= శరణుజొచ్చిన 
వారి బాధను; సంహరుందు +ఐ= తొలగించేవాడైై; నిత్యవిభూతి= శాశ్వతమైన సంపదలు; శోభన= సుఖాలు; కరుండు+ఐ= 
కలిగించేవాడై; మానిత +ఆకారుండు+ఐ = కొనియాడదగ్గమూర్తి గలవాడై; ఏతెంచెన్‌= వచ్చాడు. 
తా ; జగన్నాయకుడును, ఆదిమధ్యాంతాలు లేనివాడును అయిన ఆ శ్రీహరి అక్కడ సనకాదులకు, వేత్రహస్తులకు మధ్య 
సాగుతున్న గొడవ విని భక్తుల బాధను తొలగించాలనీ, వారికి సంతోషం కల్లించాలనీ భావించి, తన అంతఃపురంలోని 
లోగిళ్ళు దాటి వచ్చాడు. 


వ. మజఖణజియును. ర్‌తితి 
ప్రతి : మజియునున్‌= ఇంకా... 


తా :; ఇంతేకాక, ఇంకా 


చ. శరనిధికన్యకామణియు సంభ్రమ మొప్పంగం దోడరా మనో 
హరనిజలీలమైం బరమహంస మునీశ్వరవంద్యపాద పం 
కరుహములన్‌ వినూత్నమణికాంచననూపుర మంజు ఘోషముల్‌ 
వరుసంజెలంగ నార్యజనవంద్యుండు యోగిజనైక సేవ్యుండై, ర్‌తి4 


అవ : ఈ పద్యం నుండి 589 వరకు శ్రీమన్నారాయణుని దివ్యవర్ణన చోటు చేసుకొంది. 

ప్రతి : మనస్‌+హర= మనస్సుకు ఇంపైన; నిజ= తన; లీలమైన్‌= విలాసంతో; శరనిధికన్యకామణియున్‌= సముద్రుని 
కూతురైన శ్రీదేవియు; సంభ్రమము= తొట్రుపాటు; ఒప్పంగన్‌= కల్చునట్లు తోడన్‌రాన్‌= (శ్రీహరి) వెంటరాగా; పరమహంస= 
పరబ్రహ్మస్వరూపులైన; ముని+ఈశ్వర= బుషులచేత; వంద్య= కొనియాడ దగిన; పాదపంకరుహములన్‌= పాదపద్మాలలో; 
వినూత్న= సరికొత్తవైన; మణి= రత్నాలు పొదివినట్టి; కాంచననూపుర= బంగారు అందెల) మంజుఘోాషముల్‌= శ్రావ్యమైన 
ధ్వనులు; వరుసన్‌= క్రమంగా చెలంగన్‌= మైోగగా? ఆర్యజనవంద్యుండు = సజ్జనులచే కొనయాడదగిన వాడగు శ్రీహరి; 
యోగిజన +ఏక సేవ్యుండు +ఐ= యోగీశ్వరులకు ముఖ్యంగా 'సేవింపదగినవాడై. 

తా: లక్ష్మీదేవికూడా తొట్రుపాటుతో విష్ణువువెంట వచ్చింది. పరమహంసలైన మునీశ్వరులకు వందనీయాలైన పదారవిందాల 
యందలి నూతనమైన మణులు పొదిగిన బంగారు అందెలు (శ్రావ్యమైన శబ్దం చేస్తూ ఉండగా ఆయన నడచి వచ్చాడు. 
మహానుభావులు, యోగివరేణ్యులు సేవిస్తుండగా స్వామి దర్శనమిచ్చాడు. 


250 శ్రీమహాభాగవతము 


చ. కరమణి హేమకంకణనికాయర్వుణంకృతు లుల్లసిల్ల న 
చ్చర లిడు హంసపక్షసితచామరగంధవహోచ్చలత్సుధా 
కరరుచిరాతపత్రసుభగప్రవిలంబిత హారవల్లరీ 
సరస గళత్తుషారకణజాలవిరాజితమంగళాంగుందై. ర్‌తిర్‌ 


ప్రతి : కర= చేతులందలి; మణిహేమకంకణ= మణులుతాపిన బంగారు కడియాల; నికాయ= సమూహం; రుణంకృతులు= 
గణగణమనే ధ్వనులు; ఉల్లసిల్లన్‌= సంతోషంకొల్పగా; అచ్చరలు= గంధర్వకాంతలు; ఇదడు= పట్టినట్టి; హంసపక్ష= 
రాయంచరెక్కలవంటి; సిత= తెల్లని చామర= వింజామరలవల్లనైన; గంధవహ= గాలిచేత; ఉత్‌+చలత్‌= మిక్కిలి కదలుతున్న; 
సుధాకర రుచిర= చంద్రునివలె కాంతిమంతమైన; ఆతపత్ర= గొడుగుల యందు; సుభగప్రవిలంబిత= చూడముచ్చటగా 
వ్రేలాడుతున్న హారవల్లరీ= తీగెల్ని బోలిన పేరులనుండిి సరస= సొగసుగా; గళత్‌= ్రవిస్తున్న తుషారకణజాల= 
తుంపుళ్ల సమూహంచేత; విరాజిత= వెలుగొందునట్లు చేయబడిన; మంగళ+అంగుండు+ఐ= శుభాలనొసగు అవయవాలు 
గలవాదై; (హరి... 

తా : శ్రీహరియొక్క ముంజేతికి తొడిగిన బంగారు రత్నకంకణాలు గల్గుగల్లుమంటున్నాయి. అప్సరసలు రాయంచరెక్కలవంటి 
తెల్లని వింజామరలతో వీస్తున్నారు. వాటి గాలికి గొడుగుల అంచులలో వ్రేలాడుతున్న ముత్యాలహారాలు కదలాడుతుంటే 
ఆ హారాలనుండి స్రవించిన జలబిందువులు స్వామి శరీరంపై పడి నిగనిగలాడుతున్నాయి- 


వ మథజియును. 586 
ప్రతి : మజియునున్‌= ఇంకా; 
తా : ఆ తర్వాత ఇంకా. 


స్‌ నిఖిలమునీంద్రవర్షితసస్మితప్ర స, న్నాననాంబుజముచే నలరువాండు 
విశ్రుత స్నేహార్దవీక్షణ నిజభక్త, జనగుహాశయుండనందనరువాండు 
మానితశ్యామాయమానవక్షమున నం, చిత వైజయంతి రాజిల్లువాండు 
నతజనావనకృపామృతతరంగితములై, భాసిల్లు లోచనాబ్దములవాండు 


తే. నఖీల యోగీంద్రజన సేవ్యుండైనవాండు, సాధుజనముల రక్షింపంజాలువాండు 
భువనచూడావిభూషణ భూరిమహిమ, మించు వైకుంఠపురము భూషించువాండు. ర్‌త్‌7 


ప్రతి : నిఖిలముని+ఇంద్ర= అందరు మునిశ్రేష్టులచేత; వర్ణిత= పొగడబడిన; సస్మిత= చిరునవ్వుతోకూడిన; ప్రసన్న= 
నిర్మలమైన (అనుగ్రహపాత్రమైన) ఆనన +అంబుజముచేన్‌= ముఖపద్మముచేత; అలరువాండు= ఒప్పారు వాడును; (విష్ణువు) 
విశ్రుత= విస్తారమైన; స్నేహ+ఆర్ర వీక్షణ= ప్రేమతో తడిసిన చూపులుగల్లి; భక్తజన= తననికొలిచేవారి గుహా+ఆశయుం 
డు+అనన్‌= హృదయాన్ని నివాసంగా కల్గినవాడనునట్లుు తనరువాండు = వెలుగొందువాడును; మానిత= మెచ్చుకోదగిన; 
శ్యామాయమాన = నీలపువన్నెగల; వక్షమునన్‌= రొమ్ముపై; అంచిత= ఒప్పిదమైన; వైజయంతి= ఈ పేరుగల మాలికచేత, 
(విష్ణుమాలిక) రాజిల్లువాండు= ్రకాశించువాడును; నతజన= తలలొగ్గిన, భక్తజనాల; అవన= సంరక్షణవల్లనైన; 


తృతీయస్కంధము 251 


కృపా+అమృత= దయామృతంచే; తరంగితములు+ఐ= అలలుగా చేయబడినవై; భాసిల్లు= వెల్లుతున్న లోచన +అబ్ది 
ములవాండు= తామరలవంటి కన్నులుకలవాడును; అఖీలయోగి+ఇంద్ర= ఎల్ల బుషివర్యులచేతను; జన= ప్రజలచేతను; 
సేవ్యుండు+ఐనవాండు = పూజింపదగినవాడును; సాధుజనములన్‌= మంచివారిని; రక్షింపన్‌+చాలువాండు= 
కాపాడగలవాడును; భువన= లోకాల కన్నింటికి; చూడావిభూషణ= తలమానికమైన; భూరిమహిమన్‌= గొప్పవైభవంతో; 
మించు= అతిశయించినట్టి; వైకుంఠపురమున్‌= ఈ పేరుగల నగరాన్ని భూషించువాండు= అలంకరించినవాడును... 


తా:ఆ శ్రీమహావిష్ణువు వైకుంఠనగరానికే అలంకారంగా ఉన్నాడు. ఆ నగరం సమస్తలోకాలకు మకుటంగా విరాజిల్లుతోంది. 
ఇక ఆ స్వామి చుట్టు చేరిన బుషీశ్వరులు పొగడుతుంటే ఆయన ముఖపద్మం చిరునవ్వుతో వెలిగిపోతోంది. చల్లని 
చూపులతో తన్నుతూ ఆ దైవం భక్తులహృదయాల్లో నివసిస్తున్నాడా అన్పిస్తుంది. ఆయన నిగనిగలాడే రొమ్ముపై విష్ణుమాలిక 
వ్రేలాడుతోంది. భక్తులను సంరక్షించాలనే దయార్దదృష్టి ఆయన కన్నుల్లో తొణికిసలాదుతోంది. బుషీంద్రులాయన్ని సేవిస్తున్నారు. 
ఆయన సత్పురుషుల్ని కాపాడగల దేవుడు. 


సీ, కటివిరాజితపీతకౌశేయశాటితో వితతకాంచీగుణద్యుతి నటింప 
నాలంబికంఠహారావళి ప్రభలతోం గౌస్తుభరోచులు [గ్రందుకొనంగ 
నిజకాంతిజితతటిద్ర్వజకర్ణకుండలరుచులు గండద్యుతుల్‌ ప్రోదిసేయ 
మహనీయనవరత్నమయకిరీటప్రభా నిచయంబు దిక్కుల నిండం బర్వ 


తే. వైనతేయాంసవిన్యస్తవామహస్త, కలితకేయూరవలయకంకణము లొప్ప 
నన్యకరతలభ్రమణీకృతానుమోద, సుందరాకార లీలారవింద మమర. ర్‌తితి 


ప్రతి : కటి= నడుమునందు, విరాజిత= ప్రకాశిస్తున్న; పీతకాశేయశాటితోన్‌= పసుపుపచ్చని పట్టుపుట్టముతో; కాంచీగుణద్యుతి= 
మొలనూలికాంతి; నటింపన్‌= నాట్యమాడగా? ఆలంబి= వ్రేలాడుతున్న; కంఠహార+ఆవళి= మెడలోని హారాల సమూహం; 
ప్రభలతోన్‌= కాంతులతో; కౌస్తుభరోచులు= రొమ్మున తాల్చిన మణికాంతులు; క్రందుకొనంగన్‌= అతిశయింపగా; నిజకాంతి= 
తన వెలుగుచేత; బిత= జయింపబడిన; తటిత్‌+వ్రజ= మెరుపులగుంపుగల; కర్ణకుండల= చెవిపోగుల; రుచులు= కాంతులు; 
గండద్యుతుల్‌= చెక్కిళ్ళ వెలుగులను; ప్రోది+చేయన్‌= ఇనుమడింపగా; మహనీయ = కొనియాడదగిన; నవరత్నమయ = 
తొమ్మిదిమణులు తాపిన; కిరీట= కిరీటపు, (రాజులతలపైనున్నపాగ); ప్రభానిచయంబు = కాంతిసమూహం; దిక్కులనిందన్‌= 
దిక్కులలో నిండునట్లు; పర్వన్‌= వ్యాపించగా; వైనతేయ= వినతకొడుకైన గరుత్మంతుని; హంస= మూపుపైన; విన్యస్త= 
ఉంచబడిన; వామహస్త= ఎడమ చేతియందు; కలిత= కూడుకొన్న; కేయూరవలయ కంకణములు= బాహుపురులు, 
(రెట్టలకు చుట్టుకొన్న గుండ్రని ఆభరణాలు); ఒప్పున్‌= ప్రకాశింపగాా అన్య కరతల= మరొక (కుడి) చేతిచేత; భ్రమణీ 
కృత= త్రిప్పబడుచున్న అనుమోద= సంతోషాన్ని కొల్పే; సుందర +ఆకార= అందమైన రూపుగల; లీలా+అరవిందము= 
విలాసకమలం; అమరన్‌= ఒప్పుచుందడగా... 

తా : శ్రీహరి తాను మొలకు కట్టుకొన్న పసుపుపచ్చని పట్టుపుట్టం వల్ల మొలనూలి కాంతి జిగేలు మంటున్నది. మెడకు 


తాల్చిన హారకాంతులవల్ల కౌస్తుభమణికాంతులు అతిశయించాయి. మెరపు తీగెల జిగిని సైతం తిరస్కరించే చెవిపోగుల 
తళతళలు చెక్కిళ్ళ సోయగాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. స్వామి ధరించిన నవరత్నాల కిరిటప్రభలు దిక్కులన్నింట వ్యాపించాయి. 


252 శ్రీమహాభాగవతము 


గరుత్మంతుని వీపుపై మోపిన ఎదమచేతికి చుట్టుకొన్న బాహుపురులు శోభిల్లుతున్నాయి. ఆయన కుడిచేత అందమైన 
విలాసపద్మం తిరుగుతోంది. 


వ. మథియుం జరణారవింద మంజు కింజల్మ పుంజ ప్రభారంజిత తులసీ మరంద బంధుర గంధానుబంధ 
సుగంధి గంధవహిస్వాద కలిత "సేవా తత్పరులై చనుదెంచు యోగీంద్రులకు మానసానందకారియు, బహిః 
కరణాంతఃకరణ పరితోష ప్రకీర్ణ రోమాంచ రుచిదాయకంబును, 'బ్రభాపూర్తి యుక్తంబును నగు మూర్తితోడ 
నిజ సౌందర్య వర కళా వినిర్జిత శ్రీరమణీ సౌందర్య భాసమానుం డగుచుం బాదచారియై యఖిల విశ్వగురుం 
దైన సర్వేశ్వరుండు వేంచేసె నప్పుడు. 589 
ప్రతి ;: మజియున్‌= ఇంకా; చరణ +అరవింద= పాదపద్మాల (సేవతో అన్వయం); మంజు = మనోజ్ఞమైన; కింజల్మపుంజ= 
కేసరాల సమూహపు; ప్రభా= కాంతిచేత; రంజిత= చూడముచ్చటెన; తులసీమరంద= తులసితేనెచే, బంధుర= అతిశయమైన; 
గంధ +అనుబంధ= వాసనతో కూడిన; సుగంధిగంధవహ= మంచిగాలిని; ఆస్వాద= పీల్చుటచే; కలిత= కల్గిన; 
సేవాతత్పరులు+ఐ= సేవయందాసక్తి గలవారై; చనుదెంచు= ఎదురుగావస్తున్న యోగి+ఇంద్రులకున్‌= మునీశ్వరులకు; 
మానస +ఆనందకారియున్‌= మనస్సులకు సంతోషం కల్లించేవాడును; బహిస్‌+కరణ = బాహ్యావయవములయు; 
అంతస్‌+కరణ= అంతరింద్రియాలైన మనోబుద్ధిచిత్తాదులయు; పరితోష= ఆనందంచేత; ప్రకీర్ణ= విరిసినట్టి; రోమాంచ= 
గగుర్పొడిచిన వెంట్రుకల (పులకలుతో; రుచిదాయకమును= ఆకర్షణీయమైనది; ప్రభాపూర్తియుక్తంబును = నిండు కాంతితో 
కూడినది; అగు= అయినట్టి; మూర్తితోడన్‌= స్వరూపంతో; నిజసౌందర్య= తన అందమైన; వరకళా= పురుషోత్తమకళచే; 
వినిర్జిత= జయింపబడిన; శ్రీరమణీసౌందర్య= రమాదేవిఅందంచే; భాసమానుండు= ప్రకాశించువాడు (పురుషోత్తముని 
అందం లక్ష్మీదేవి అందాన్ని మించిపోయిందని భావం); అగుచున్‌= అయి; పాదచారి+ఐ= కాలినడకగలవాద్రై; 
విశ్వగురుండు+ఐన= సమస్త లోకాలకు పెద్దయైన; సర్వ+ఈశ్వరుండు= భగవంతుడగు శ్రీహరి; అప్పుడు= ఆ సమయంలో; 
వేంచేసెను= (అక్కడికి) వచ్చాడు. 
తా; పాదపద్మాల మనోహర కింజల్మసమూహకాంతిచేత చూడముచ్చటగా ఒకింత ఎరుపెక్కిన తులసిమాల మకరంద 
సువాసనతో కూడిన గాలిని పీలుస్తూ తనకు సేవచెయ్యాలని ఎదురుగా వస్తున్న సనకసనందనాదులకు మానసికానందాన్ని 
కలిగించేవాడై, బాహ్యేంద్రియ అంతరింద్రియాల్లో పూర్తిగా నిండిన సంతోషంచేత గగుర్పొడిచిన వెంట్రుకలు కలవాడై, 
ఆకర్షకం, కాంతిమంతం అయిన స్వరూపంతో రమాదేవి అందం క్రిందగునట్లు ప్రకాశిస్తూ సర్వేశ్చ్వరుండైన శ్రీహరి పాదచారియై 
వచ్చాడు. 
చ. స్థిరశుభలీల నట్లరుగుదెంచిన య వ్విభు విద్రుమారుణా 

ధర నవపల్లవస్ఫురదుదంచిత కుందరుచిస్మితైకసుం 

దరవదనారవిందము ముదంబునందప్పక చూచియున్‌ మునీ 

శ్వరులు నిజాత్మలం దనివి సాలక వెండియుంజూచి రిమ్ములన్‌. 540 
ప్రతి : స్థిరశుభలీలన్‌= శాశ్వతమై మంగళకరమైన విలాసంతో; అట్లు= పైన చెప్పిన రీతిగు అరుగు+తెంచిన = వచ్చినట్టి; 
ఆ+విభు= ఆ ప్రభువైన విష్ణువుయొక్క విద్రుమ+అరుణ= పగడం వన్నాగల ఎర్రని; అధర= క్రింది పెదవితో; నవపల్లవ= 


తృతీయస్కంధము 253 


కొత్తచివుళ్ళచే; స్ఫురత్‌= కాంతిమంతమైన; ఉత్‌+అంచిత= మిక్కిలి ఒప్పిదమైన; కుందరుచి= మొల్లకాంతినిబోలిన; స్మిత+ఏక= 
చిరునవ్వే ముఖ్యంగా గల; సుందర= అందమైన; వదన +అరవిందమున్‌= పద్మంవంటి మోమును; ముదంబునన్‌= 
మహానందంతో; తప్పక= వదలక; చూచియున్‌= చూచికూడ; ముని+ఈశ్వరులు= సనకాదిమునిశ్రేష్టులు; నిజ+ఆత్మలన్‌= 
తమ హృదయాలయందు; తనివి+చాలక= తృప్తి పడక; ఇమ్ములన్‌= ప్రీతితో; వెండియున్‌= మరల; చూచిరి= కాంచిరి 
(తదేకంగా చూచారని భావం). 

తా : ఆ స్వామి మహావైభవంగా మునులచెంతకు పాదచారియై వచ్చాడు. ఆయన కిందిపెదవి పగడపువన్నె గలదై ఎర్రని 


కాంతితో ఒప్పారగా, విచ్చిన మొల్లమొగ్గలను బోలిన చిరునవ్వు మోముపై తాండవిస్తుంటే సనకాదులు చూచారు. ఆ 
చూపుతో వారు సంతృప్తి చెందజాలక ఆ దేవుని ముఖసౌందర్యాన్ని తదేకంగా మరల మరల అలా చూస్తూ ఉండిపోయారు. 


చ. సునిశితభక్తిందన్ముఖముంజూచిన చూడ్కులు ద్రిప్పలేకయుం 
గనుంగొని రెట్టకేలకు నకల్మషభక్తవిధూతభఖేదముల్‌ 
మునిజనచిత్తమోదములు ముక్తినివాసకవాట భేదముల్‌ 
వినుతవినూత్ననూపురితవేదము లమ్మహనీయు పాదముల్‌. ర్‌డ్ష1 


ప్రతి : ఎట్టకేలకున్‌= చిట్టచివర; (సనకాదులు); తద్‌+ముఖమున్‌= ఆ హరి మోమును; చూచినచూడ్ములు= చూస్తున్న 
చూపులను; త్రిప్పన్‌+లేకయున్‌= మరల్చ లేకపోయినా; సునిశితభక్తిన్‌ = మిక్కిలి భక్తితో; న+కల్మష= దోషంలేని; భక్త= 
భక్తుల; విధూతఖేదముల్‌= ఎగురగొట్టబడిన దుఃఖం గలవియు (భక్తుల దుఃఖాల్ని నివారింపగలవి); మునిజనచిత్త = 
బుషుల మనస్సునకు; మోదములు= హాయిగొల్పునట్టియు; ముక్తినివాస= ముక్తిధామమైన వైకుంఠంయొక్క కవాట= 
వాకిళ్ళను; భేదముల్‌= తెరచగలవియును; వినుత = కొనియాడదగిన; వినూత్న= సరికొత్త నూపురిత= కాలి అందెలుగా 
చేయబడిన; వేదములు = వేదాలు గలవియు అయిన; ఆ+మహనీయ= ఆ మహానుభావుడైన విష్ణవుయొక్క పాదముల్‌= 
అడుగులను; కనుగొనిరి= చూచారు. 


తా ; సనకాదిమునులు అలా భగవంతుడు తమకు ఎదురుపడగానే ఆ రూపాన్ని తనివిదీరా చూస్తూ తమ చూపులను 
మరల్పుకోలేకపోయారు. ఎలాగో చివరకు మళ్ళించి స్వామిపాదాలను చూచారు. ఆ పాదాలు పాపరహితులైన భక్తులబాధలను 
నివారించగలవు. మునీశ్వరులకు పహృదయానందాన్ని ప్రసాదించగలవు. వైకుంఠపువాకిలిని తెరిచి ఉంచగలవు. వాటి 
అందెలమ్రోతలు వేదాలకు సరికొత్త భాష్యం చెప్పగలవు. (అంతటి మహిమలు గల పాదాలను మునులు చూచారని 
తాత్పర్యం) 
చ. కని నఖపద్మరాగమణికాంతివిభాసితపాదపద్మముల్‌ 

మనములయందుం గీల్కొలిపి లబ్ధమనోరథయుక్తులై పునః 

పునరభివందనంబులు విభూతి దలిర్ప నొనర్చి యోగ మా 

గ్ల నిరతచిత్తులున్‌ వెదకి కానంగలేని మహానుభావునిన్‌. ర్‌42 


ప్రతి : కని= (స్వామి పాదపద్మాలను) చూచి; నఖ= గోళ్ళనెడి; పద్మరాగమణి= పద్మరాగాలనే మణుల; కాంతి= 
ప్రకాశంచేత; విభాసిత= వెలిగింపబడిన; పాదపద్మముల్‌= అడుగుదామరలను; మనములయందున్‌= తమ ఎదలలో; 


254 శ్రీమహాభాగవతము 


కీలు+కొల్పి= నిల్పి; లబ్ధ= సమకూరిన; మనోరథయుక్తులు +ఐ= కోర్కెలతో కూడినవారై; విభూతి= ఐశ్వర్యం; తలిర్పన్‌= 
ఒప్పారునట్లు పునర్‌+పునర్‌= సారెసారెకు; అభివందనంబులు= నమస్కారాలు; ఒనర్చి= చేసి యోగమార్ల= యోగమార్ధమందు; 
నిరతచిత్తులన్‌= ఎడబాయని మనస్సుగలవారుసైతం; వెదకి; కానంగలేని= పొందలేనట్టి;ి మహా+అనుభావునిన్‌= గొప్ప 
మహిమగలవాణ్ణి (విష్ణువుని). 

తా : మునులు శ్రీహరి పాదాలను చూచిన తర్వాత వాటిని తమయెదలో భద్రపరుచుకొన్నారు. ఆ పాదాలకు గోళ్ళు 
పద్మరాగమణికాంతులు గలవై మెరిసిపోతున్నాయి. తమ కోర్మెలీడేరునట్లు ఆ స్వామిపాదాలకు ఆ మునులు సారె సారెకు 
నమస్కరించారు. ఆ మహాత్ముడు యోగులకు సైతం చిక్కడు. 


క. మానసమున నిలిపిరి త, ద్ధానాస్పదుందైనవానిం దత్వజ్ఞులకుం 

గాన నగువాని భక్తజ, నానందకరైకమూర్తి నలరినవానిన్‌. 543 
ప్రతి : (మునులు) తద్‌=ఆ; ధ్యాన +ఆస్పదుండు +ఐనవానిన్‌= ధ్యానానికి నెలవైనట్టి వాడును; తత్వజ్ఞులకున్‌= తత్పవేత్తలకు; 
కానన్‌ +అగువానికిన్‌= కన్పించగలవాడును; భక్తజన = కొలుచువారికి; ఆనందకర = సంతోషాన్ని గొల్పే; ఏకమూర్తిన్‌= 
ముఖ్యమైన ఆకారంతో; అలరినవానిన్‌= ఒప్పారు వాడును అయిన శ్రీమన్నారాయణుని; మానసమునన్‌= తమ ఎదలలో; 
నిల్పిరి= కీల్కొల్పినారు. 
తా:;ఆ శ్రీహరి ధ్యానగమ్యుడు. తత్త్వజ్ఞులు మాత్రమే ఆయన్ని చూడగలరు. ఆయనది భక్తజనాలకు ఆనందాన్నిచ్చేరూపం. 
సనకాదులు మహిమగల ఆ రూపాన్ని తమ మనస్సుల్లో నిలుపుకొన్నారు. 
వ. మథియుం జక్షురింద్రియ గ్రాహ్యంబగు దివ్య మంగళ విగ్రహంబు ధరియించి యున్న పురుషోత్తము 
నుదాత్తతేజోనిధింజూచి సనకాదు లిట్లని స్తుతియించిరి. ర్‌శ్ష4 
ప్రతి : మజియున్‌= అంతేగాక; చక్షుస్‌+ఇంద్రియ= కన్నులనే జ్ఞానేంద్రియంచేత; (గ్రాహ్యంబు+అగు= తెలిసికోదగినదైన; 
దివ్యమంగళవి[గ్రహంబున్‌= దైవసంబంధమూ, శుభకరమునైన రూపాన్ని ధరియించి+ఉన్న= తాల్చినట్టి; పురుష+ఉత్తమున్‌= 
పురుషశ్రేష్టుని; ఉదాత్తలేజస్‌+నిధిన్‌= మహత్తరమైన ప్రకాశానికి స్థానమైనవానిని; (ఆ శ్రీహరిని) చూచి= కాంచి; 
సనక+ఆదులు= సనకుడు మొదలైన నల్టురు బుషులు; ఇట్లు+అని= ఈ విధంగా; స్తుతియించిరి= పొగగడిరి. 
తా : తమ ఎదుట కన్పిస్తున్న దివ్యస్వరూపుడు మహాతేజోనిధియైన శ్రీహరిని చూచి సనకాదులిట్లు ప్రస్తుతించారు. 


+ సనకాదులు నారాయణుని స్తుతించుట + 


చ. వనజదళాక్ష భక్తజనవత్సల! దేవ! భవత్సుతుండు మ 

జ్ఞనకుండునైన పంకరుహజాతుండు మాకు రహస్య మొప్పం జె 

ప్పిన భవదీయమంగళగభీరపరి[గ్రహవి[గ్రహంబు మే 

మనయముంజూడంగంటిమి కృతార్థులమై తగమంటి మీశ్వరా! ర్‌&ీర్‌ 
ప్రతి : వనజదళ+అక్ష! = కమలంవంటి కన్నులు గలవాడా!; భక్తజనవత్సల = భక్తులయెడ (ప్రేమగలవాడా; దేవ= ప్రభూ; 
ఈశ్వరా! = ఐశ్వర్యంగలస్వామీ!; (శ్రీహరి); భవత్‌+సుతుండు= మీకు కుమారుడైన; మత్‌+జనకుండు= మాకు తండ్రియు; 


తృతీయస్కంధము 255 


ఐన= అయినట్టి; పంకరుహజాతుండు= తామర పుష్పంలో పుట్టిన వాడైన బ్రహ్మ మాకున్‌= సనకాదులమైన మాకు; 
రహస్యము= దాపరికం; ఒప్పన్‌+చెప్పినన్‌= అప్పగింపగా; మేము; భవదీయ= మీ (విష్ణవుయొక్క; మంగళ= శుభప్రదమైన; 
గభీర= లోతైన (అందరికి సులభంగా తెలియని) పరిగ్రహవి[గ్రహంబు= (ప్రియంగా) [గ్రహించదగ్గ రూపాన్ని అనయమున్‌= 
ఎల్లప్పుడు; చూడన్‌+కంటిమి = చూడగలితిమి; తగన్‌= చక్కగా కృత+అర్భులము+ఐ= ధన్యులమై; మంటిమి= జీవించాము. 


తా : “తామరలవంటి కన్నులవాడా!, భక్తులపట్ల దయగలవాడా! ప్రభూ! ఓ స్వామీ! మీకు కుమారుడును మాకు 
తందడ్రియునైన బ్రహ్మదేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడు దర్శించే మహారహస్యం చెప్పాడు. దాన్ని ఆసరాగా గ్రహించి నీ 
మనోజ్ఞమైన సుందరాకారాన్ని చూచి తరించాం. ధన్యులమైనాం” అని సనకాదులు విష్ణుమూర్తిని స్తుతించారు. 


సీ దేవ! దుర్దనులకు భావింప హృదయసంగతుండవై యుండియుం గానంబడవు 
కడంగి నీ దివ్యమంగళవిగ్రహంబునం జేసి సమంచితాథశ్రితుల నెల్లం 
చేకొని సంప్రీతచిత్తులంగాంజేయు దతిశయకారుణ్యమతిం దనర్చి 
కమలాక్ష! సర్వలోకైక నాయక! భవత్సందర్భనాభిలాషానులాప 


తే. _విదితదృధభక్తియోగప్రవీణు లగుచు, నర్ధిమై వీతరాగులైనట్టి యోగి 
జనమనఃపంకజాతనిషణ్ణమూర్తి, వని యెజుంగుదురయ్య, నిన్నాత్మవిదులు. 546 


ప్రతి : దేవ= ప్రభూ; సర్వలోక +వఏకనాయక= సమస్తలోకాలకు ఒకే నాయకుడవైన వాడా!; కమల+అక్ష= తామరలవంటి 
కన్నులుగలవాడా! (శ్రీహరీ); భావింపన్‌= ఆలోచింపగా; పృాదయసంగతుందవు = ఎదలో తగుల్మొన్నవాడవు; ఐ+ఉండియున్‌= 
అయినప్పటికి; దుర్దనులకున్‌= చెడ్డవారికి; కానన్‌+పడవు= కన్పించవు; కడంగి= ప్రయత్నించి; అతిశయ = మిక్కుటమైన; 
కారుణ్యమతిన్‌= దయగల మనస్సుతో; సమ్‌ +అంచిత = మిక్కిలిగా నిన్నంటియున్న;, ఆశ్రితులన్‌+ఎల్లన్‌= భక్తులందరిని; 
నీ= నీయొక్క దివ్య= పవిత్రమైనట్టి; మంగళ= శుభాన్ని ఒసగే; విగ్రహంబునన్‌+చేసి= సాక్షాత్మారరూపంచేత; చేకొని= 
కైకొని; సంప్రీతచిత్తులన్‌+కాన్‌= సంతసించిన మనస్సులుగలవారినిగా; చేయుదు= చేసెదవు; అయ్య= ఓ స్వామీ!; నిన్నున్‌= 
(శ్రీహరిని); ఆత్మవిదులు= ఆత్మతత్త్వంతెలిసిన జ్ఞానులు; భవత్‌= నీ యొక్క సందర్శన +అభిలాష= దర్శనాభిలాషచేత; 
అనులాప= స్మరించుటచేత; విదిత= తెలియబడిన; దృఢ= గాఢమైన; భక్తియోగ= ప్రపత్తియోగమందు; ప్రవీణులు= 
దిట్టలు; అగుచున్‌= అయినవారైై అర్థిమైన్‌= కోర్మెతో; వీతరాగులు+ఐన +అట్టి= తొలగిన రజోగుణం గలవారైనట్టి యోగిజన= 
యోగుల; మనస్‌+పంకజాత = హృదయపద్మాలందు; నిషల్ణు= కూర్చొన్న మూర్తివి+అని= విగ్రహం గలవాడవు; అని; 
ఎజుంగుదురు= తెలిసికొంటారు. 
తా : “ఓ ప్రభూ! నీవు సర్వాంతర్యామివి. దుష్టుల హృదయంలో కూడా ఉంటావు. అయితే వారికి కన్పించవు. కాని నీవు 
కనికరంతో నీ భక్తులెల్లరికి దివ్యమంగళరూప సాక్షాత్మారం కల్గించి ఆదుకొంటావు. ఓ పద్మాక్ష! లోకనాయక! నిన్ను 
చూడాలనే కోర్కెతో, నిన్నే స్మరించే రజోగుణవిముక్తులైన భక్తుల హృదయాల్లో నీవు పాదుకొని ఉంటావని జ్ఞానులు 
చెపుతారు-” అని మునులు ప్రస్తుతించారు. 
క. యుక్తిందలంప భవద్వతి, రిక్తములై నట్టి యితర దృఢ కర్మంబుల్‌ 

ముక్తిదము లయిన నీ పద, భక్తులు దత్మర్మములను బాటింప రిలన్‌. ర్‌శ7 


256 శ్రీమహాభాగవతము 


ప్రతి : ఇలన్‌= ఈ ప్రపంచమందు; యుక్తిన్‌= లోతుగా; తలంపన్‌= ఆలోచింపగా; భవత్‌ +వ్యతిరిక్తములు +ఐనట్టి= నీకు 
విరుద్ధమైనట్టి; ఇతరదృథకర్మంబుల్‌= అన్యమైన గట్టిపనులు; ముక్తిదములు +అయినన్‌= మోక్షమిచ్చేవైనప్పటికి; నీ పదభక్తులు= 
నీ పాదసేవకులైనవారు; తద్‌+కర్మములను= ఆ కర్మలను; పాటింపరు= చేయరు (అనుసరించరు). 


తా : 'ఓ స్వామీ! నిన్నుద్దెశించి కాక అన్యచింతనతో చేసే పనులవి ఎంత గొప్పవైనా, లేక ముక్తినొసంగేవైనా, నీ 
పాదసేవకులైన భక్తులు వాటిని ఒల్లరు' (ఇష్టపడరని భావం). 


ఉ. _కావునంగీర్తనీయగతకల్మషమంగళతీర్ధకీర్తి సు 
శ్రీవిభవప్రశస్తసుచరిత్రుండ వైన భవత్పదాబ్ద సే 
వా విమలాంతరంగబుధవర్గ మనర్గళభంగి నన్యమున్‌ 
భావమునం దలంచునె కృపాగుణభూషణ! పాపశోషణా! ర్‌శ8ి 


ప్రతి: కృపాగుణ= దయాస్వభావమే; భూషణ= ఆభరణంగా కలవాడా!; పాపశోషణా= పాపాలను మటుమాయం 
చేయగలవాడా!; కావునన్‌= కాబట్టి; కీర్తనీయ = కొని యాడదగినట్టి; గతకల్మష= తొలగిన పాపాలుగలవారును; మంగళ 
తీర్ధ= శుభప్రదమును, పుణ్యప్రదమును అయిన; కీర్తిసుభ్రీవిభవ = కీర్ణియనెడు గొప్పసంపదచేత; ప్రశస్త= ప్రశంసనీయమైన; 
సుచరిత్రుందవు= చక్కని చరిత్ర గలవాడవు; ఐన= అయినట్టి; భవత్‌= నీయొక్క పద+అబ్దసేవా= పాదపద్మాల్ని కొలుచుటచే; 
విమల +అంతరంగ= స్వచ్చమైన హృదయాలు గల్గిన; బుధవర్గము= జ్ఞానులసమూహము; న +అర్జళభంగిన్‌= తిరుగులేని 
వైఖరితో; అన్యమున్‌= ఇతరకర్మలను; భావమునన్‌= మనస్సులో; తలంచును+ఎ= భావించునా? (భావింపదని భావం). 


తా : ఓ స్వామీ! నీవు దయాభరణుడవు. భక్తుల పాపాలను పటాపంచలు చేయగలవాడవు. నీ చరిత్ర కొనియాడదగింది. 
దోషరహితమైంది. శుభకరమైంది. పుణ్యప్రదమైంది. సత్మీర్తి శోభితమై ప్రశస్తి కెక్కినట్టిది. హృదయంలో ఏ కల్మషం లేని 
నీ పాదసేవకులు ఇతర కర్మల జోలికిపోరు. అన్యదేవతలను కొలవరు. 


చ. పరమతపోవిధూతభవపాపులమై చరియించు మాకు నేం 
దడరయ భవత్పదా(శితుల కల్లి శపించిన భూరిదుష్కుత 
స్ఫురణ నసత్పథైకపరిభూతులమై నిజధర్మహానింగా 
నిరయము నొందంగా వలసె నేరము వెట్టక మమ్ముంగావవే! ర్‌శ9 


ప్రతి : పరమ= ఉత్కృష్టమైన; తపస్‌+విధూత = తపోబలంచేత ఎగురగొట్టబడిన; భవపాపులము+ఐ = జన్మసంబంధమైన 
పాపాలు గలవారమై (తపోబలంచేత జన్మను పాపరహితం చేసినవారు మునులు); చరియించుమాకున్‌= నడచుకొనే 
మాకు; నేండు= ఈ దినం; అరయన్‌= ఆలోచిస్తే భవత్‌= మీ; పద+ఆ(శితులకున్‌= పాదదాసులైన ద్వారపాలురకు; 
అల్లి= కోపగించి; శపించిన = శాపమిచ్చినట్టి; భూరి= గొప్ప; దుస్‌+కృత స్ఫురణన్‌= చెడ్డపని అనే తలంపుతో; అసత్‌+పథ= 
చెడ్డదారిత్రొక్కుటచే; ఏక= ముఖ్యంగా; పరిభూతులము+ఐ= అవమానింపబడ్డవారమై; నిజధర్మహానింగాన్‌= తమధర్నానికి 
చేటు కల్టినందువల్లు నిరయమున్‌= దుర్గతిని;ి ఒందంగా వలసెన్‌= పొంద వలసి వచ్చింది; నేరము+పెట్టక = 
శిక్షగావించకుండ; మమ్మున్‌= మమ్ముల (సనకాదుల్ని;; కావవు+ఏ= రక్షింపుమా! (ప్రార్ధన). 


తృతీయస్కంధము 25/ 


తా : దేవా! మేము తపోబలంచేత జన్మసంబంధమైన పాపాలను తుదముట్టించిన వారం. కాని ఈ రోజు మీ పాదదాసులైన 
కావలికాండ్రని (జయ విజయుల్సి శపించి దారితప్పినాం. అవమానానికి గురి అయ్యాం. మా ధర్నానికి హాని కల్గింది. 
అందుకు మమ్ముల శిక్షించకుండా కాపాడండి” అని మునులు ప్రార్ధించారు. 


చ. కర మనురక్తిషట్పదము కమసుగంధమరందవాంఛచేం 

దరమిడి శాతకంటకవృతస్ఫుటనవ్యతరప్రసూన మం 

జరులను డాయుపోల్మిని భృశంబగు విఘ్నములన్‌ జయించి స్త్‌ 

చరణసరోజముల్‌ గొలువ సమ్మతి వచ్చితిమయ్య, కేశవా! 550 
ప్రతి : కేశవా= ఓ గోవిందా!; షటదము= తుమ్మెద; కరము= మిక్కిలి; అనురక్తిన్‌= ప్రీతితో; కమ= ఇంపైన; సుగంధ = 
మంచి వాసనగల; మరంద వాంఛచేన్‌= తేనెయందలి మక్కువతో; తరము+ఇడి= క్రమంతప్పి; శాత= వాడియైన; కంటకవృత= 
ముండ్లచే అల్లుకొనబడిన; స్ఫుట= విచ్చిన; నవ్యతర= కొంగొత్త ప్రసూనమంజరులను = పూలగుత్తులను; డాయుపోల్మిని= 
సమీపించినట్లు; భృశంబు+అగు= అతిశయమైన; విఘ్నములన్‌= ఆటంకాలను; జయించి= దాటుకొని; నీ చరణసరోజముల్‌= 
న పాదపద్మాలను; సమ్మతిన్‌= బుద్ధిపూర్వకంగా; కొలువన్‌= సేవించుటకు; వచ్చితిమి +అయ్య= వేంచేశాము తండ్రీ! 
తా: “ఓ తండ్రీ! గోవిందా! తుమ్మెద కమ్మని తేనెను క్రోలడానికి ఉత్సాహంతో వాడియైన ముళ్ళతో కూడిన పూగుత్తులను 
ఆశభ్రయించినట్లే మేముకూడ ఆటంకాలను ఛేదించి నీ పాదపద్మాలను సేవించాలని వచ్చాము అని సనకాదులన్నారు. 


చ. అలరు భవత్పదాంబుజయుగార్పితమై పొలుపొందునట్టి యా 

తులసి పవిత్రమైన గతిం దోయజనాభ! భవత్మథాసుధా 

కలితములైన వాక్కుల నకల్మషయుక్తిని విన్నంగర్హముల్‌ 

విలసితలీలమై భువింబవిత్రములై విలసిల్లు మాధవా! ర్‌్‌1 
ప్రతి ; మాధవా= ఓ లక్ష్మీనాథా!; అలరు= ఒప్పారునట్టి, భవత్‌= నీ పద+అంబుజ= పాద పద్మాల) యుగ+అర్చితము+ఐ= 
జంటయందుంచబడదినదై; పొలుపు+ఒందు +అట్టి= ఒప్పుచున్నట్టి; ఈ తులసి= ఈ తులసిదళం; పవిత్రము +ఐనగతిన్‌= 
పరిశుద్ధమైనట్లే తోయజనాభ= కమలం నాభియందుగల దేవా!) భవత్‌= నీ; కథాసుధా= కథలనెడి అమృతంచే; కలితములు+ 
ఐన= కూడినవైన; వాక్కులన్‌= మాటలను; న +కల్మషయుక్తినిన్‌= ఏ దోషమంటనితీరుగా; విన్నన్‌= విన్నచో; కర్ణముల్‌= 
చెవులు; విలసితలీలమైన్‌=ఒప్పిదమైనలీలతో; భువిన్‌= లోకంలో; పవిత్రములు+ఐ= పుణ్యప్రదాలై; విలసిల్లున్‌= ప్రకాశించును. 
తా:ఓ లక్ష్మీనాథా! న్స్‌ పాదపద్మాలను సోకి, ఈ తులసి పవిత్రమై రాణించినట్లే, ప్ప కథామృతంతో కలిసిన మాటలను 
వింటే చెవులు పవిత్రమైతాయి. 
చ. మహితయశోవిలాసగుణమందన! సర్వశరణ్య! యింద్రియ 

స్పృహులకుంగానరాక యతసీకుసుమద్యుతి నొప్పుచున్న నీ 

సహజశరీర మిప్పుడు భృశంబుగంజూచి మదీయదృ్భక్కు లిం 

దహహ! కృతార్ధతంబొరసె నచ్యుత! మొక్కెద మాదరింపవే! 552 


258 శ్రీమహాభాగవతము 


ప్రతి : మహిత= కొనియాడదగిన; యశస్‌+విలాసగుణ = కీర్తి కారణమైన గుణవైభవం గలవాడా!; సర్వశరణ్య= అందరికి 
రక్షయైనవాడా!; ఇంద్రియస్పృుహులకున్‌= ఇంద్రియాలమీద ఆసక్తి గలవారికి; కానరాక= కన్పించకుండా; అతసీకుసుమ= 
అగిసె (నూనెఅగిసె) పువ్వు వంటి; ద్యుతిన్‌= కాంతితో; (నీలపువన్ను); ఒప్పుచున్‌+ఉన్న= ప్రకాళిస్తున్న నీ సహజ 
శరీరము = నీ అసలైన దేహాన్ని ఇప్పుడు; భృశంబుగన్‌= మిక్కిలిగా చూచి= కాంచి; అచ్యుత= శ్రీహరీ!; మదీయద్భక్కులు = 
మా చూపులు; ఇందున్‌= ఇచ్చోట; అహ+అహ! = అబ్బో; కృతార్థతన్‌= ప్రయోజనాన్ని (సార్ధకత); పొరసెన్‌= పొందాయి; 
మొక్కదము= నీకు నమస్కరిస్తాము; ఆదరింపుము+ఏ= కాపాడుమా! (ప్రార్ధన). 


తా : “కీర్తదాయకమైన గుణగణాలు గలవాడా!, అందరికీ దిక్కైనవాడా! ఓ మాధవా! నీ రూపం ఇంద్రియాపేక్షగల 
సామాన్యులకు కన్పించదు. అది అగిసెపువ్వులాంటి నీలం వన్నె గల్గిన సహజశరీరం. దాన్ని దర్శించి మా చూపులు 
ధన్యమయ్యాయి. నీకు నమస్మరిస్తున్నాం. మమ్ములను ఆదుకో స్వామీ!” అని మునులు ప్రార్ధించారు. 


క. అని సనకాదులు దత్పద, వనజములకు మొక్కి భక్తివశమానసులై 
వినుతించిన గోవిందుండు, మునివరులంజూచి పలికె ముదితాత్ముందై. ర్‌ర్‌తి 


ప్రతి : అని= ఆవిధంగా చెప్పి; సనక+ఆదులు= సనకుడు మొదలైన మునులు; భక్తి వశమానసులు+ఐ = భక్తికి వశమైన 
మనస్సులుగలవారై; తద్‌+పద వనజములకున్‌= ఆ స్వామి పాదపద్మాలకు; మొక్కి నమస్కరించి; వినుతించినన్‌= 
పొగడగా; గోవిందుండు= గోవులను ఆనందింపజేసే శ్రీహరి; ముదిత+ఆత్ముండు +ఐ= సంతోషించిన మనస్సుగలవాదై; 
మునివరులన్‌= మునిశ్రేష్టులను; చూచి; పలికెన్‌= అన్నాడు... 


తా; “స్వామీ! మీ దర్శనంవల్ల మా చూడ్ములు సార్థకమయ్యాొయని సనకాదులు స్తుతించారు. మాధవుడు మహానందం 
చెంది మునుల నుద్దేశించి యిలా అన్నాడు. 


వ. ఈ యిరువురు జయవిజయాభిధానంబులు గల మదీయ ద్వారపాలకులు, వీరు మిమ్ముం గైకొనక 
మదీయాజ్ఞాతిక్రమణులయి చేసిన యపరాధంబునకుం దగిన దండంబు గావించితిరి, అది నాకు నఖిమతం 
బయ్యె, నదియునుం గాక భృత్యవర్గంబు సేయు నహూధంబు స్వామిదియ, కాన యీ తప్పునకు మాననీయుండనైన 
నన్ను మన్నించి ప్రసన్ను లగుదురుగాక యని వెండియు నిట్లనియె. ర్‌ర్‌4 


ప్రతి ;: ఈ+ఇరువురు= ఈ ఇద్దజు (శాప[గ్రస్తులు) జయవిజయ +అభిధానంబులు= జయుడు; విజయుడు అనుపేర్షు; 
కల= కల్షినట్టి; మదీయ = నాదైన; ద్వారపాలకులు= ద్వారం దగ్గర కాపలాగా ఉందేవారు; వీరు= ఈ ఇరువురు; 
మిమ్మున్‌= మిమ్ములను; కైకొనక= ఆదరింపక; మదీయ= నాదైన; ఆజ్ఞా= కట్టడిని; అతిక్రమణులు +అయి= 
ఉల్లంఘించినవారలు; ఐ; చేసిన +అపరాధంబునకున్‌= చేసిన తప్పిదానికి; తగినదండంబు= అనువైన శిక్షను; కావించితిరి= 
చేశారు; అది= ఆ శిక్ష (శాపం); నాకున్‌= నాకు; (విష్ణుదేవునికి); అభిమతంబు+అయ్యెన్‌= నచ్చింది; అదియునున్‌+కాక = 
అంతమాత్రమేగాదు; భృత్యవర్షంబు= 'సేవకులగుంపు; చేయు +అపరాధంబు= చేసేతప్పు; స్వామిది+అ= ప్రభువుదే; 
కానన్‌= కాబట్టి ఈ తప్పునకున్‌= నాభృత్యులు చేసిన తప్పిదానికి; మాననీయుండను+ఐన = గౌరవభాజనుడనైన; నన్నున్‌= 
హరినైన నున్న మన్నించి= క్షమించి; ప్రసన్నులు= అనుగ్రహించువారు; అగుదురు+కాక= అయ్యెదరుగాక; అని= అంటూ; 
వెండియున్‌= మరియు; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు... 


తృతీయస్కంధము 259 


తా : జయుడు, విజయుడు అనే పేర్లుగల ఈ ఇద్దరు నా కావలికాండ్రు. వీరునా ఆజ్ఞను ఉల్లంఘించి, మిమ్మల్ని సరకు 
చేయకుండా అవమానించారు. మీరు వారు చేసిన తప్పిదానికి తగినశిక్ష విధించారు. అది నాకు సమ్మతమె. అంతేగాదు- 
సేవకులు చేసే అపరాధానికి యజమానియే బాధ్యుడు. అందువల్ల ఈ ఇర్వురు చేసిన తప్పునకు నన్ను మన్నించి 
అనుగ్రహించందని శ్రీహరి ప్రార్ధించాడు. 
చ. తనువునంబుట్టినట్టి బెడిదంబగు కుష్టమహాగదంబుచే 

వనరి తదీయచర్మము వివర్ణత నొందినరీతి భృత్యు లొ 

ప్పని పని 'సేసినన్‌ విభులు బంధురచారుయశంబుంబేరుంబెం 

పును జెడిపోయి దుర్యశముంబొందుచు నుందురు విష్టపంబులన్‌. ర్‌ర్‌ర్‌ 
ప్రతి : భృత్యులు= సేవకులు; ఒప్పనిపని= చేయరాని; చేసినన్‌= చేస్తే విభులు= యజమానులు; తనువునన్‌= దేహమందు; 
పుట్టిన +అట్టి= పొడసూపినట్టి; బెడిదంబు= భరింపరానిదిి అగు= అయిన; కుష్టమహా గదంబుచేన్‌= పెద్దకుష్టువ్యాధిచేత; 
వనరి= శోకించి; తదీయచర్శ్మము= ఆ రోగి చర్మం; వివర్ణతన్‌= రంగుమార్చిడిని; ఒందినరీతిన్‌= పొందిన తీరుగా; 
బంధుర= దృఢమైన; చారుయశంబున్‌= ఒప్పిదమైన కీర్తిని; పేరున్‌= పేరును; పెంపునున్‌= వృద్ధియు; చెడిపోయి= 
పాడయిపోయి; విష్టపంబులన్‌= లోకాలందు; దుర్‌+శయశమున్‌= చెడ్డకీర్తిని; పొందుచున్‌+ఉందురు= పొందుతారు. 
తా : శరీరంలో పుట్టిన కుష్టురోగంవల్ల రోగి చర్మం కళతప్పినట్లే సేవకులు ఏదైనా తప్పుపని చేస్తే ప్రభువులు కీర్తిని, 
పేరుప్రతిష్టలను కోల్పోయి లోకంలో అపకీర్తి పాలవుతారు. 
చ. అలవడ నాకు మీవలన నబ్బిన తీర్థసుకీర్తనీయ స 

ల్లలితవినిర్మలామృతవిలాసయశోవిభవాభిరామమై 

వెలయు వికుంఠనామ మపవిత్రమనశ్శ్వ్వపచాధమాది లో 

కుల చెవి సోంకం దత్‌క్షణమ కోరి పునీతులంజేయు వారలన్‌. 556 
ప్రతి : నాకున్‌= నాకు; అలవడన్‌= తగురీతి;ి మీవలనన్‌= మీరుకారణంగా; అబ్బిన = చేకూరినట్టి; తీర్ధ= పుణ్యప్రదమైన; 
సుకీర్తనీయ= మిక్కిలి పొగడదగిన; సత్‌+లలిత= మిక్కిలి ఒప్పిదమైన; వినిర్మల= స్వచ్చమైన; అమృతవిలాస= 
తరగనిసింగారంకల్లిన; యశస్‌ +విభవ = కీర్తిఅనే సంపదచే; అభిరామము+ఐ= ఆహ్లాదాన్ని కొల్పేదై వెలయు= 
ప్రకాశించుచున్న వికుంఠ నామము= వైకుంఠమనే పేరు; అపవిత్ర= మలినమైన; మనస్‌= మనస్సుగల్లిన శ్వపచ+ 
అధమ+ఆది= నీచచండాలురు మొదలైన; లోకుల= ప్రజల; చెవిసోకన్‌= చెవిలో పడగా(వైకుంఠనామం); తత్‌+క్ష్యణము+అ= 
వెంటనే; వారలన్‌= చండాలాదులను; కోరి= బుద్ధిపూర్వకంగా; పునీతులన్‌+చేయున్‌= పవిత్రుల్ని చేస్తుంది. 
తా : మునీంద్రులారా! మీవంటి మహానుభావులవల్ల లోకమంతా మెచ్చదగ్గ పుణ్యకీర్తి నాకు దక్కింది. అమృతతుల్యమైన 
నా కీర్తివెభవంచేత ఈ వైకుంఠనగరం విరాజిల్లుతోంది. ఈ నగరంపేరు వింటేచాలు దుష్టులైన చండాలజాతులవారు కూడ 
పుణ్యాత్ములవుతారు. 
తే. అట్టి నేను దలంప మీ యట్టిసాధు, జనుల కపకార మర్ధింజేసిన మదీయ 

బాహుసములైనంద్రుంతు నుత్సాహలీల, నన్న నితరుల మీ మైల నెన్ననేల? 55౯ 


260 శ్రీమహాభాగవతము 


ప్రతి : తలంపన్‌= ఆలోచింపగ్గా; అట్టినేను= అంతటి కీర్తి గడించిన నేను, (విష్ణువు); మీ+అట్టి= మీ వంటి (సనకాదులవంటి); 
జనులకున్‌; అపకారము= ద్రోహం; అర్ధిన్‌= కోర్కెతో; చేసిన= కావించినట్టి; మదీయబాహుసములు +ఐనన్‌= నా 
భుజసమానులను కూడ; ఉత్సాహలీలన్‌= ప్రయత్నంతో; (త్రుంతున్‌= మట్టు పెడతాను; అన్నన్‌= అన్నచో; మీ మైోలన్‌= మీ 
ఎదుట; ఇతరులన్‌+ఎన్నన్‌+ఏల= అన్యులను లెక్కించుటెందులకు? (లెక్కించరాదని భావం). 


తా : అంతటి కీర్తిగడించిన నేను, మీ వంటి మహాత్ములకు అపకారం చే సేవారెంతటివారైనా, లేక వారు నాకు భుజసమానులైనా 
సరే వారిని మట్టుపెడతాను. అయినప్పుడు ఇతరులను గూర్చి మీ ముందు చెప్పాలా? (చెప్పవలసిన పనిలేదు). 


క. ధరణి సురోత్తమసేవా, పరిలబ్ధంబయిన యట్టి పాతకనాశం 

కర నిఖిలభువనపూత, స్పురితాంఘ్రిసరోజతోయములు గల నన్నున్‌. ర్‌5్‌8 
ప్రతి : ధరణిసుర+ఉత్తమ= భూలోకంలో ఉత్తమదెవతలైన (బ్రాహ్మణుల; 'సేవా= పూజచేత; పరిలబ్ధంబు+అయిన = 
పొందబడిన; అట్టి; పాతకనాశంకర= పాపాలను తుడిచిపెట్టే; నిఖిలభువన= సమస్తలోకాలను; పూత= పవిత్రంచేయగల; 
స్ఫురిత +అం[ఘ్రిసరోజ= ప్రకటితములైన పాదపద్మాల; తోయములు= జలం; కల నన్నున్‌= కల్గిన నన్ను (విష్ణువుని)... 
తా : “లోకంలో ఉత్తములైన బ్రాహ్మణులు నా పాదపూజ చేస్తారు. వారిచ్చిన పాద్యం అతిపవిత్రమైంది. దాని వల్ల లోకుల 
పాపాలన్నీ పటాపంచలవుతాయి. పవిత్రమైన అర్హ్యపాద్యాలు పొందిన పాదాలు నావి. 


క. అలఘుమతి విరక్తునింగాం, దలంపక నిజ శుభకటాక్షదామకకలితా 

ఖీలసంపద్విభవ త్రీ, లలనారత్నంబురస్థృలంబును జెందెన్‌. 559 
ప్రతి : నిజ= తన; శుభకటాక్ష= శ్రేయోదాయకములైన కడగంటి చూపులనెడి; దామక= హారంచేత; కలిత = కూడినట్టి; 
అభఖిలసంపత్‌= సమస్తమైన భాగ్యాల; విభవ= వైభవంగల,; శ్రీలలనారత్నంబు= గ్రేష్టురాలైన లక్ష్మీదేవి; న+లఘుమతిన్‌= 
గొప్పబుద్ధితో; (నన్నున్‌); విరక్తునిన్‌+కాన్‌= విరాగిగాా తలంపక= భావించకుండ; ఉరస్‌+స్టలంబును= నా రొమ్మును; 
చెందెన్‌= ఆశయించింది. 


తా ; మంచిమనస్సుగల శ్రీదేవి తన కడగంటిచూపులనే హారంతో నన్నాకర్షించి, నన్ను విరాగిగా తలంచక నా ఎదపై 
వాలింది. (వక్షస్థలాన్ని ఆ(శయించిందని భావం). 
చ. క్రతువులు సేయుచో శిఖిముఖంబున వేలుచునట్టి తద్ధృత 

ఫ్లతచరుభక్షణన్‌ ముదముంబొందదు నిస్బృహధర్మమార్గ సం 

గతుండగు భూసురోత్తము ముఖంబున వేడ్మ భుజించు నయ్యవి 

సృృతకబళంబునన్‌ మనము తృప్తి వహించినరీతి నిచ్చలున్‌. 560 
ప్రతి : మనము= మనస్సు; నిస్‌+స్పృహ:= ఏ కోర్మెలు లేనట్టి; ధర్మమార్గ్షసంగతుండు= సంప్రదాయ మార్గంలో సంచర్తున్నవాడు; 
అగుభూసుర +ఉత్తము= అయిన బ్రాహృణశేష్టుని; ముఖంబునన్‌= నోటితో; వేద్మన్‌= ఉల్లాసంగా? భుజించు= ఆరగించే; 
ఆ+అవిసృత= ఆ అతిస్వల్బ్పమైన; కబళంబునన్‌= ముద్దతో; తృప్తి వహించినరీలిన్‌ = సంతోషాన్ని పొందిన విధంగా; 
క్రతువులు= యజ్ఞాలు; చేయుచోన్‌= చేసేటప్పుడు; శిఖిముఖంబునన్‌= అగ్నిముఖంగా; వేలుచు+అట్టి= ధారపోసేటటువంటి; 


తృతీయస్కంధము 261 


తద్‌+ఘృత = యజ్ఞంలోని నేతిచేత; ఫ్లత= తడిసిన; చరుభక్షణన్‌= హవ్యము నారగించుటచేత; నిచ్చలున్‌= సదా; 
ముదమున్‌+పొందదు= సంతోషించదు. 


తా; మహాత్ములారా! యజ్ఞంలో అగ్నిముఖంగా వ్రేల్వబడిన, నేలితో తడిసిన హవ్యం నా మనస్సుకు ఇంపుగొల్పదు. 
(నచ్చదు). కర్మఫలకాంక్షలులేని బ్రాహ్మణోత్తముడు భుజించే అల్పాహారమే నాకు ప్రియమైంది. 


సీ సతతంబు నప్రతిహతయోగమాయా విభూతిచేంబ్రఖ్యాతింబొందు నేను 
నే మహీసురుల సమిద్ధనిర్మలపాద నళినరజోవితానములు భక్తి 
హాటకనవరత్నకోటీరమునం దాల్తు నట్టి నా చరణాంబుజాంబువులను 
దవిలి ధరించి సద్యః పునీతాత్ములై రర్ధిం జంద్రావతంసాదిదేవ 


తే. చయము, లెవ్వాండు బ్రాహ్మణజనులు దమకు, నపకృతుల్‌ సేసిరేని మాజలుగండతండు 
విప్రులను నన్నుంగాంగ భావించు నతండు, ధర్మపద్ధతి నా ప్రియతముండు వాండు. 561 


ప్రతి : సతతంబున్‌= ఎల్లప్పుడు; న+ప్రతిహత= అద్దుపెట్ట శక్యంకాని;ి యోగమాయా= యోగమాయాసంబంధమైన, 
(ఆత్మకు-పరమాత్మకు నడుమనున్నతెర); విభూతిచేన్‌= వైభవంచెత; ప్రఖ్యాతిన్‌= పేరును; పొందు నేనున్‌= పదసిన నేను 
(శ్రీహరిని); భక్తిన్‌= భక్తితో), ఏ మహీసురుల= ఏ (బ్రాహ్మణుల; సమ్‌ +ఇద్ధ= మిక్షిలి వెలుగొందే; నిర్మల= స్వచ్చమైన; 
పాదనళిన= కలువలవంటి అడుగుల; రజస్‌+వితానములు= ధూళికణాల సమూహాలను; హాటక = బంగారుతోడి; నవరత్న 
తొమ్మిది మణులు తాపిన; కోటీరమునన్‌= కిరీటమందు; తాల్తున్‌= ధరిస్తానో; అట్టి= అలా ధరించునట్టి నా=నా 
(శ్రీహరియొక్క); చరణ +అంబుజ= పాదపద్మాల; అంబువులను = నీటిని; తవిలి= ఆసక్తినంది; ధరించి= తలపై చల్లుకొని; 
చంద్ర+అవతంస= చంద్రుని శిరస్సున ధరించిన పరమేశ్వరుడు; ఆది= మొదలైన; దెవచయములు = దేవతలగుంపులు; 
అర్ధిన్‌= కోర్కెతో; సద్యస్‌= వెంటనే (ఆ నీరు సోకినంతటనే); పునీత+ఆత్ములు+ఐరి= పవిత్రమైన మనస్సులుగలవారైరో; 
ఏ+వాండు= ఎవడు; బ్రాహ్మణజనులు= బ్రాహ్మణులు; తమకున్‌= తమకు; అపకృతుల్‌= అపకారాలు; చేసిరి+ఏన్‌= 
చేసినప్పటికీ; మాజు+అలుగండు +అతండు = తిరిగికోపింపనివాడును; విప్రలను= ఆ (బ్రాహ్మణులను; నన్నున్‌ +గాంగన్‌= 
నాతోసమానులైన వారినిగా (విష్ణుతుల్యులుగా,; భావించున్‌+అతండు= తలంచేవాదును; ధర్మపద్దతిన్‌= ధర్మమార్గంలో; 
వాండు= ఆ మానవుడు; నా ప్రియతముండు= నాకు బాగా నచ్చినవాడు - (విష్ణుప్రీతిని చూరగొన్న వాడనిభావం). 
తా: “మునీశ్వరులారా! నేను ఎల్లప్పుడు యోగమాయావైభవంతో ప్రకాశిస్తుంటాను. ధరణీసురులుగా వాసికెక్కిన బ్రాహ్మణుల 
పవిత్రమైన పాదధూళిని నవరత్నాలు పొదివిన నా బంగారు కిరీటంపైన ధరిస్తాను. నా పాదపద్మాలనుండి పుట్టిన 
గంగాజలాన్ని స్పృశించి తలపై చల్లుకొని పరమేశ్వరుడు మొదలైన దేవతలు పుణ్యాత్ములయ్యారు. బ్రాహ్మణులవల్ల ఎవర్షికైనా 
అపకారం జరిగితే, వారిపై కోపపడనివారునూ, ఆ (బ్రాహ్మణులు నాతో సమానులని భావించేవారును నాకు చాలా 
ప్రియమైనవారు సుమా!” అన్నాడు విష్ణుమూర్తి. 
ఉ. గోవితతిన్‌ ధరాదివిజకోటిని నన్నును దీనవర్గమున్‌ 

వావిరి భేదబుద్ధింగనువార లధోగతింబొంద, నందు నా 

శీవిషరోషవిస్ఫురణం జెంది కృతాంతభటుల్‌ మహోగ్ర గృ 

ధ్రావలివోలెం జంచువుల నంగము లుద్ధతింజింతు రెప్పుడున్‌. 562 


262 శ్రీమహాభాగవతము 


ప్రతి : గోవితతిన్‌= ఆలమందను; ధరాదివిజకోటినిన్‌= బ్రాహ్మణులసమూవహాన్ని, నన్నును= (శ్రీహరిని) నన్నూ; దీనవర్గమున్‌= 
దరిద్రులను; వావిరిన్‌= వరుసగా; భేదబుద్ధిన్‌= భేదభావంతో; కనువారలు= చూచేవాళ్ళు; అధోగతిన్‌+పొందన్‌= నీచమైన 
గతికి చేరునట్లు; అందున్‌= ఆ విషయంలో; కృత+అంతభటుల్‌= యమభటులు; ఆశీవిష= పామువంటి; రోషవిస్ఫురణన్‌= 
కోపావేశాన్ని చెంది= పొంది; మహా+ఉగ్ర= మిక్కిలి భయంకరమైన; గృధ్ర+ఆవళి+పోలెన్‌= గద్దలగుంపులాగు చంచువులన్‌= 
ముక్కులతో; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; ఉద్ధతిన్‌= గర్వముతో; చింతురు= ముక్కలు చేస్తారు. 

తా :; మునులారా! ఆవులను, బ్రాహ్మణులను, నన్ను, దీనులను ఎవరు భేదభావంతో చూస్తారో వారు తప్పక అధోగతి 
పాలవుతారు. యమభటులు అలాంటివారిని పాముపగ వంటి పగతో విజృంభించి పెద్దగద్దలు ముక్కుతో పొడిచినట్లు 
పొడిచి ముక్కలు చేస్తారు. 


చ. ధరణిసురోత్తముల్‌ బహువిధంబులందమ్ముంబరాభవించినన్‌ 

దరహసితాస్యులై యతిముదంబున నిచ్చలుంబూజ 'సేయుచున్‌ 

సరసవచోవిలాసముల సన్నుతి సేయుచుందండ్రి నాత్మజుల్‌ 

గర మనుర క్తింబిల్చుగతిం గైకొని పిల్చినవారు నా సములా 56383 
ప్రతి : ధరణిసుర+ఉత్తముల్‌= బ్రాహ్మణులలో శ్రేష్టులు; బహువిధంబులన్‌= పెక్కురీతులుగా; తమ్మున్‌= తమను; 
పరాభవించినన్‌= అవమానిస్తే దరహసిత= చిరునవ్వుతో కూడిన; ఆస్యులు+ఐ= మోములు గలవారై (అవమానితులనుట); 
నిచ్చలున్‌= ఎల్లప్పుడు; అతిముదంబునన్‌= మిక్కిలి సంతోషంతో; పూజ+చేయుచున్‌= సేవిస్తూ (బ్రాహ్మణుల్ని; సరస= 
వినోదంతోకూడిన; వచస్‌+విలాసములన్‌= చక్కని మాటలతో; సత్‌+నుతి+చేయుచున్‌= బాగాపొగడుతూ; ఆత్మజుల్‌= 
కొడుకులు; తండ్రిన్‌= తమతండ్ర్రిని; కరము+అనురక్తిన్‌= మిక్కిలిప్రేమతో; పిల్చుగతిన్‌= పిలుస్తున్నట్లే కైకొని= (గ్రహించి; 
పిల్పినవారు= పిలిచేవారు; నా సముల్‌= నాకు (హరికి) దీటైనవారు. 
తా : “లోకంలో బ్రాహ్మణులు ఎవరినైనా అవమానిస్తే, అలా అవమానానికి గురియైనవారు ఆ బ్రాహ్మణులను చిరునవ్వులతో, 
మహానందభరితులై పూజిస్తే, మంచిమాటలతో వారిని స్తుతిస్తే, కొడుకులు తండ్రిని ప్రేమతో పల్మరించినట్లు పల్కరిస్తే 
అలాంటివారు నాకు సమానులు అన్నాడు హరి. 
క. వినుండయ్యనఘచరిత్రుల, కనయముంబ్రియతముండ నగుచుం నమ్ముడువోదున్‌ 

మును నన్ను భృగువు దన్నినం, గనలక పరితోషవృత్తిం గైకొంటిం గదే. 564 
ప్రతి : వినుండు= వినండి; ఆ+అనఘచరిత్రులకున్‌= గొప్పనడవడికగల్లిన ఆ మహానుభావులకు (బ్రాహ్మణులకు); 
అనయమున్‌= ఎల్లవేళలందు; ప్రియతముండన్‌+అగుచున్‌= మిక్కిలి కూర్చువాడనై్వై అమ్ముడు +పోదున్‌= దాసుడనవుతాను; 
మును= పూర్వం; నన్నున్‌= నన్ను (శ్రీహరిని); భృగువు= ఈ పేరుగల మహర్షి తన్నినన్‌= కాలితోతన్నగా; కనలక= 
కోపపడకుండా; పరితోషవృత్తిన్‌= సంతోషంగా ఉండుటను; కైకొంటిన్‌+కద+ఏ= అలవర్చుకొన్నానుగదా!. 
తా : మహాత్ములారా! వినండి. అంత గొప్పచరిత్రగల్లిన మహానుభావులకు నేనెప్పుడూ సేవకుడుగానే ఉంటాను. అలనాడు 
భృగుమహర్షి నన్ను కాలితో తన్నితే సంతోషించాను. 


తృతీయస్కంధము 263 


బ్ర 


పొలుచు నా మానసాంభోజాతభావంబుం దెలియంగలేక యుదృ్చృత్తు లగుచుం 
గడంగి మీ యానతింగడచినందద్దోష ఫలము వీరలకు సంప్రాప్త్రమయ్యె, 
మునులార! నా చిత్తమున నున్న రీతియు నిట్టిద, భూమి పైంబుట్టి వీర 
లచిరకాలమున నా యంతికంబున కోలి నరుదెంచునట్లుగా ననుమతింప 


తే. వలయునని య మ్ముకుందుండు వలుకుటయును, విని మనంబున సనకాదిమునివరేణ్యు 
లమ్మహాత్ముని మృదులభాషామృతంబుం, దవిలి (కోలియు రోషసందష్టు లగుచు. 565 


ప్రతి : మునులారా= యతీశ్వరులారా!; పొలుచు= ఒప్పిదమైన; నా= స్వీయమగు (శ్రీహరిదగు); మానస +అంభస్‌+జాత= 
పద్మంలాంటి మనస్సులోని; భావంబున్‌= తాత్పర్యాన్ని (అభిప్రాయాన్ని; తెలియంగన్‌+లేక= తెలిసికోజాలక; 
ఉద్‌+వృత్తులు +అగుచున్‌= గర్వించినవారై; కడంగి= ప్రయత్నించి; మీ+ఆనతిన్‌= (మునుల) మీ ఆజ్ఞను; కడచినన్‌= 
అతిక్రమించినందువల్ల; తద్‌+దోషఫలము= ఆ తప్పిదానికి ఫలితం; వీరలకున్‌= ఈ ఇద్దరికి (జయవిజయులకు); 
సంప్రాప్తము +అయ్యెన్‌= చేకూరింది; నా చిత్తమునన్‌= నా బుద్ధియందు (శ్రీహరిమనస్సులో); ఉన్నరీతియున్‌= ఉన్నట్టి 
తీరుకూడ; ఇట్టిది+అ= ఇదే (మీరిచ్చిన శాపమే) వీరలు= ఈ ఇద్దరు; భూమి పైన్‌= భూలోకమందు పుట్టి అచిరకాలమునన్‌= 
తొందరగా; నా+అంతికంబునకున్‌= నా చెంతకు; ఓలిన్‌= క్రమంగా; అరుదెంచు +అట్లు +కాన్‌ = వచ్చేటట్లు; 
అనుమతింపన్‌+*వలయున్‌= అంగీకరించాలి; అని; ఆ+ముకుందుందడు= మోక్షాన్ని ప్రసాదించే ఆ నారాయణుడు; 
పలుకుటయును= చెప్పగా; సనక+ఆది= సనకుడు మొదలైన; మునివరేణ్యులు= ముని్రేష్టులు; విని= (శ్రద్ధగా విని; 
ఆ+మహా+ఆత్ముని= ఆ మహానుభావుడైన విష్ణువు; మృదుల= ఇంపైన; భాషా+అమృతంబున్‌= అమృతంవంటి మాటలు; 
మనంబునన్‌= తమయెదలో; తవిలి= సోకి; క్రోలియున్‌= ఆస్వాదించిన వారై కూడ; రోషసందష్టులు +అగుచున్‌= కోపం 
కాటుపడినవారై, (కోపమే పామైవారిని కరిచిందని భావం). 

తా : “ఓ మునులారా! నా మనసులోని ఆంతర్యం తెలియక, ఈ ఇర్వురు మీ ఆజ్ఞని జవదాటారు. అందుకు తగిన ఫలితాన్ని 
చవిచూశారు. అంతేగాదు నిజానికి నా మనసులో ఉన్నది కూడ ఇదే. వీరు భూలోకంలో రాక్షసులై పుట్టి త్వరగా నా 


చెంతకు చేరేటట్లు వీరిని అనుమతించండి” అని శ్రీహరి ప్రార్ధించగా మునులు ఆ స్వామి తియ్యని పల్కులు విన్నారు. ఆ 
పల్ముల అమృతాన్ని తనివి దీర ఆస్వాదించినా, వారిలో కోపం కాటువేస్తూనే ఉంది. 


సీ మునివరుల్‌ తమ చిత్తములందృషప్తిం బొందక పంకజాతాక్షుండు పలికినట్టి 
పరిమితగంభీరబహుళార్థ దురవగాహములును విస్ఫురదమృతతుల్య 
మాధుర్యసుగుణసమన్వితమ్ములు వినిర్ణతశబ్దదోషనికాయములును 
నైన వాక్యములకు నాత్మలంబరితోష మంది యిట్లనిరి నెయ్యమున మనల 


తే. నొాడయండిప్పుడు నందించియో, తలంప, నర్ధి నిందించియో, మత్కృతైకదండ 
మునకు సంకోచ మందియో, యనుచు సంశ, యాత్ము లగుచు వివేకించి యంతలోన. 566 


ప్రతి ; మునివరుల్‌= సనకాదిమునులు; తమ చిత్తములన్‌= తమ యెదలో; తృప్తిన్‌+పొందక = సంతోషపదకుండా; 
పంకజాత +అక్షుండు= పద్మముల వంటి కన్నులుగల హరి; పలికిన +అట్టి= చెప్పినటువంటి; పరిమిత = కొద్దిపాటి; 


264 శ్రీమహాభాగవతము 


గంభీర= లోతైన; బహుళ+అర్ధ్థ= గొప్పభావంగల్టి; దుర్‌+అవగాహములును= తెలిసికోవటానికి తేలికకానివియును; విస్ఫరత్‌= 
బాగాస్ఫురించిన; అమృతతుల్య= అమృతంతో సమానమైన; మాధుర్య= తీపితోడి; సుగుణసమన్వితమ్ములు= మంచిగుణాలతో 
కూడినవియు; వినిర్ణత= తొలగినట్టి; శబ్దదోషనికాయములును = దోషముగల మాటలసమూహం గల్గినట్టివియు; అయిన 
వాక్యములకున్‌= అలాంటిమాటలకు; ఆత్మలన్‌= తమ మనస్సులందు; పరితోషమున్‌ = సంతోషాన్ని అంది= పొంది; 
ఇట్లు+అనిరి= ఈ విధంగా అన్నారు; ఒడయండు= ప్రభువైన విష్ణువు; ఇప్పుడు= ప్రస్తుతం; నెయ్యమునన్‌= స్నేహభావంతో; 
మనలన; (మునుల్ని; నందించియో= పొగడియో; తలంపన్‌= ఆలోచిస్తే అర్ధిన్‌= కోర్కెతో; నిందించియో= చీకొట్టియో; 
మత్‌+కృత= మాచేనైనట్టి; ఏక= ముఖ్యమైన; దండమునకున్‌= శిక్షకు (శాపానికి); సంకోచము+అందియో= సందేహం 
పొందో; అనుచున్‌; సంశయ +ఆత్ములు = సందేహించిన మనస్సుగలవారు; అగుచున్‌= ఐ; వివేకించి= మళ్ళీ ఆలోచించి; 
అంతలోనన్‌= తత్షణమే. 


తా :; సనకాదిమునులు జయవిజయులు చేసిన పరాభవాన్ని సహించలేక పోయారు. అయితే శ్రీహరి మృదుమధురమైన 
పల్కులకు హృదయానందాన్ని పొందారు. శ్రీహరి మాటలు గంభఖీరమై లోతైన అర్ధం కలవగుటచేత తేలికగా బోధపడేవి 
గావు. అమృతంతో సమానమైన తియ్యదనం గలవి, శబ్ద దోషం లేనివి. అలాంటి పల్కులు విని ఆ మునులు సంతోషించి 
“తమలో దాము ఇప్పుడు ప్రభువు మనలను అభినందించో లేక నిందించో అదికాకపోతే 'మన శాపానికి వెరచియో' ఏదో 
మరి మనల్ని సందేహానికి గురిచేశాడు” అని అనుకొన్నారు. అంతలో మళ్ళీ పునరాలోచనలో పడ్డారు. 


క. నలినాక్షుండు దమదెసం గృప, గలిగిన భావంబుందెలిసి కౌతుక మొలయం 

బులకీకృతాంగులై యు, తృలికన్‌ హర్షించి నిటలఘటితాంజలులై. 567 
ప్రతి : నలిన +అక్షుండు= కలువకన్నులవాడైన విష్ణుమూర్తి తమదెసన్‌= తమ పట్ల (మునులయెడ;); కృపన్‌+కలిగిన = 
దయగల; భావంబున్‌= ఉద్దేశ్యం; తెలిసి; కౌతుకము+ఒలయన్‌= సంతోషం అతిశయింపగా; పులకీకృత+అంగులు+ఐ= 
గగుర్పాటు చెందిన అవయవాలుగలవారై; ఉత్మలికన్‌= ఉత్కంఠతో; హర్షించి= ఆనందించి; నిటల= నొసటిపై; ఘటిత= 
కూర్చబడిన; అంజలులు+ఐ= దోసిలి గలవారై... 


తా : కలువలవంటి కన్నులుగల శ్రీహరి తమను దయతో చూచాడిని మనసులో సంతోషపడి, మునులు పులకరించిపోయారు. 
ఉత్కంఠతో రెండుచేతులెత్తి నమస్కరిస్తూ ఇలా అన్నారు. 
క. భరితనిజయోగమాయా, స్పురణందనరారు నతివిభూతియు బలముం 

బరమోత్మర్నముం గల యీ, శ్వరునకు నిట్లనిరి మునులు సద్వినయమునన్‌. 568 
ప్రతి : మునులు= సనకాదులు; సత్‌+వినయమునన్‌= చక్కని ఒదుగుదలతో; భరిత= తాల్చినట్టి, (భరించినట్టి); 
నిజయోగమాయా= తనదైన యోగమాయ; స్ఫురణన్‌= జ్ఞానంచేతు తనరారున్‌= ఒప్పారునట్టి; అతివిభూతియున్‌= 
గొప్పవైభవం; బలమున్‌= చేవ; పరమ+ఉత్మర్షమున్‌= మిక్కిలి ఉత్సాహం; కల= కల్టిన; ఈశ్వరునకున్‌= విష్ణుమూర్తికి; 
ఇట్లు+అనిరి= ఈ విధంగా విన్నవించారు. 
తా : సనకాదిమునులు యోగమాయావిలాసుడైన శ్రీహరి ఐశ్వర్యాన్ని బలాన్ని, మహోత్సాహాన్ని గమనించి వినయంతో 
ఇలా అన్నారు. 


తృతీయస్కంధము 265 


తే. పొలుపు దీపింప నిత్యవిభూతి నాయ కుండవు, భగవంతుండవు, ననఘుండవు, నీవు 

మత్కృతం బప్పు నీ కఖిమత మటంటి, వీశ!ి భవదీయచారిత్ర మెజుంగం దరమె? 569 
ప్రతి : ఈశ= ప్రభూ!; నీవు (శ్రీహరివి); పొలుపు= ఒప్పుదల; దీపింపన్‌= వెల్చునట్లు; నిత్యవిభూతినాయకుండవు = 
ఎల్లప్పుడు ఐశ్వర్యంచే నొప్పెడు ఒదయనివి; భగవంతుందవు= పూజ్యుదవు; అనఘుండవు= పాపరహితుడవు; అప్పు= ఆ 
సమయంలో (జయవిజయుల్ని తాము శపించినప్పుడు); మత్‌+కృతంబు= మేముచేసినపని (శాపమిచ్చుట); నీకున్‌ 
(హరికి); అభిమతము +అట +అంటివి= ఇష్టమే అని అన్నావు; భవదీయచారిత్రము= మీ చరిత్ర ఎజుంగన్‌+తరము+ఎ= 
తెలియుటకు సాధ్యమా? (కాదని అర్ధం). 
తా : “ప్రభూ! నీవు గొప్ప ఐశ్వర్యవంతుడివి, పాపరహితుడివి, పరమపూజ్యుడవు, జయవిజయుల్ని మేము శపించటం నీ 
కిష్టమని చెప్పావు. నీ చరిత్రని తెలిసికోవటం మాకు సాధ్యం కాదు. 
ఉ. దేవగణాళి కెల్లంబరదేవతలై తనరారునట్టి వి 

ప్రావళి కాత్మనాయకుండవై పెనుపొందిన నీకు నీ ధరా 

దేవత లెల్ల నెన్న నధిదేవతలై రంట, యొట్టి చోద్యమో 

దేవ! సమస్తపావన! సుధీజనతావన! విశ్వభావనా! 570 
ప్రతి : సమస్తపావన!= విశ్వమంతటిని పవిత్రంచేయగలవాడా!; సుధీజనతా+అవన = జ్ఞానంగల జనాన్ని సంరక్షించేవాడా!; 
విశ్వభావనా= విశాలమైన హృదయం గలవాడా!; దేవ= స్వామీ!; ఎల్లన్‌= సమస్తమైన; దేవగణ +ఆవళికిన్‌= దేవతల 
గుంపునకు; పరదేవతలు+ఐ = సాటివచ్చుదేవుళ్ళయి (భూదేవులై); తనరారు+అట్టి= ఒప్పారునటువంటి; విప్ర+ఆవళికిన్‌= 
బ్రాహ్మణుల సమూహానికి; ఆత్మనాయకుందవు +ఐ = అధిదేవతవై; 'పెనుపొందిననీకున్‌= ఒప్పిన నీకు (శ్రీహరికనుట) ఈ 
ధరా దేవతలు +ఎల్లన్‌= ఈ బ్రాహ్మణులెల్లరు; ఎన్నన్‌= పరామర్శించగా; అధిదేవతలు= ప్రభువులు; ఐరి+అంట = 
అయ్యారంట (ఇది హరి అన్నమాట); ఎట్టి చోద్యము+ఓ= ఎంత విచిత్రమైందో (చాల ఆశ్చర్యాన్ని కొల్ప్చేమాట అని 
మునులు అన్నారు). 
తా : లోకాలను పవిత్రంచేయగల వాడా! ప్రాజ్ఞులను రక్షించేవాడా! సమభావంగల ఓ ప్రభూ! దేవతలకు దీటుగా 
పరదేవతలని కీర్తి వడసిన ఈ (బ్రాహ్మణులకు నిజంగా నీవే అధిపతివి. అంత గొప్ప స్వామివైన నీకు ఆ (బ్రాహ్మణులు 
నాయకులా? ఇది చాల విచిత్రం సుమా! అని మునులన్నారు. 


చ. కమలదళాక్ష! నీవలనంగల్లిన ధర్మము తావకావతా 
రముల సురక్షితంబగుం, దిరంబగు, నీశ్వరనిర్వికార త 
త్వమునందనర్చు నిన్నరయందతృలరూపముందత్రధాన గో 
ప్యము నని పల్ముచుందురు కృపామయలోచన! పాపమోచనా! త్‌71 


ప్రతి: కృపామయలోచన= దయతోడిచూపులుగలవాడా!; పాపమోచనా= పాపాలనుండి గట్టెక్కించువాడా!; కమలదళ+అక్ష= 
తామరలబోలిన కన్నులు గలవాడా!; ఈశ్వర = దేవా!; నీవలనన్‌= నీవల్ల; కల్షినధర్మము= చేకూరిన వేదోక్తవిధి (లోకోద్ధరణ); 


266 శ్రీమహాభాగవతము 


తావక+అవతారములన్‌= నీవెత్తిన అవతారాలవల్ల; సురక్షితంబు +అగున్‌= చక్కగా కాపాడబడుతుంది; తిరంబు +అగున్‌= 
దృఢంగా ఉంటుంది; అరయన్‌= ఆలోచించగా; నిర్‌+వికార= ఎలాంటి చలనంలేనట్టి; తత్త్వమునన్‌= స్వభావంతో; 
తనర్చు నిన్నున్‌= వెల్ళొందుతున్న నిన్ను (శ్రీహరిని తద్‌+ఫలరూపమున్‌= ఆ నీ అవతారానికి ఫలము; తద్‌+ప్రధానగోప్యమున్‌= 
ఆ అవతారంలోని రహస్యమూ; అని పల్ముచుందురు =అని చెపుతారు (తత్త్వవిదులని భావం). 


తా: ఓ దయార్టమూర్తీ, పాపనాశక! కమలలోచన! దేవా! నీవు ఎన్నో అవతారాలెత్తి నీ ధర్మాన్ని నిర్వహిస్తున్నావు. అందుకే 
లోకం ఏ ఉపద్రవాలు లేకుండా ఉంది. చెక్కుచెదరకుండా ఉంది. నీవు వికారాలు లేనివాడివి. నీది అచలరూపం. నీ 
అవతారాలఫలితాలను, అందలి రహస్యాలను తత్ప్వజ్ఞులు చెపుతుంటారు. 


విశే : శ్రీమన్నారాయణుని అవతార రహస్యం ఈ పద్యంలో వివరింపబడింది. సాధారణంగా 'దశావతారాలు” అంటారు. 
అంటే విష్ణువెత్తిన అవతారాల్లో పది అవతారాలు చాల ముఖ్యమైనవి. భాగవతం చెప్పిన అవతారాలు 28 అవి 
1. యజ్ఞవరాహం, 2. సుయజ్ఞుడు, 3. కపిలుడు, 4. దత్తాత్రేయుడు, 5. సనకాదులు, 6. నరనారాయణులు (మునులు), 
౧ పృథువు, 8. పుష్కరుడు, 9. (ధ్రువుడు, 10. హయగ్రీవుడు, 11. మత్స్యావతారుడు, 12. కూర్మావతారుడు, 
18. నరసింహుడు, 14. నారాయణుడు (గజేంద్రుని రక్షించినస్వామి), 15. వామనుడు, 16. హంసుడు, 17. మనువు, 
18. ధన్వంతరి (ఆయుర్వేదప్రచారకుడు), 19. పరశురాముడు, 20. శ్రీరాముడు, 21. శ్రీకృష్ణుడు, 22. బుద్ధుడు, 
23. కల్కి 


చ.  మహిందలపోయ నెవ్వని సమగ్రపరిగ్రహమున్‌ లభింప ని 

స్పృహమతులై మునీశ్వరులు మృత్యుభయంబునంబాతు,రట్టి స 

న్మహితవివేకశాలి! గుణమందన! నీ కిల నన్యసత్పరి 

గ్రహ మది, యొట్టి చోద్యము? జగత్పరిపాలన! నిత్యఖేలనా! 572 
ప్రతి : మహితవివేకశాలి = గొప్పజ్ఞానంచేత ప్రకాశించువాడా!; గుణమండన = ఐశ్వర్యం మొదలైన గుణాలు ఆభరణాలుగా 
గలవాడా!; జగత్‌+పరిపాలన= లోకపాలనం గలవాడా!; నిత్యఖేలనా= ఎల్లప్పుడు విశ్రాంతిలేని క్రీడగలవాడా!; మహిన్‌= 
లోకంలో; తలపోయన్‌= ఆలోచింపగా; ఎవ్వని= ఏ మహామహుని; సమగ్రపరిగ్రహమున్‌= గొప్పదైన కూటమి; లభింపన్‌= 
చేకూరగా; ముని+ఈశ్వరులు = మునులలో శ్రేష్టులు; నిస్‌+స్పృహమతులు +ఐ= కోర్కెలు ఉడిగిన మనస్సులు గలవారై; 
మృత్యుభయంబునన్‌= మరణభయమును; పాతురు= పాయుదురో; అట్టి నీకున్‌= మరణఖీతిని నివారించే నీకు (విష్ణునకు); 
ఇలన్‌= ఈ విశ్వమందు; అన్యసత్‌+పరిగ్రహము= ఇతరులకు కైవసమగుట్య; అది; ఎట్టిచోద్యము= ఎంత విచిత్రమోగదా! 
తా; “దయార్టమూర్తి! లోకపాలక! గొప్పవివేకం గల స్వామీ! ఈ విశ్వమంతా నీ అధీనంలోనే ఉంది. అందువల్లనే మా 
వంటి మునులం మృత్యుభయంనుండి విదివద్దాం. వాస్తవమిట్లుండగా “నీవు ఇతరుల స్వాధీనంలో ఉన్నానని అంటున్నావు. 
ఇది చాల విచిత్రమైన సంగతి” అన్నారు సనకాదులు. 


సీ సతతంబు నర్ధార్థిజనశిరో_ లంకార పదరేణువులు గల పద్మ నేండు 
జలజకింజల్మనిష్యందమరందలోభాగత 'భ్రమరనాయకుని పగిది 
ధన్యజనార్పితోదంచిత తులసికాదామంబునకు నిజధామ మగుచు 
భాసిల్లు భవదీయపాదారవిందముల్‌ విలసితభక్తి 'సేవింపుచుండ 


తృతీయస్కంధము 26/ 


తే. కమలనయన! కృపావలోకనము లొలయ, నర్ధింజూడవు భాగవతానురక్తిం 
జేసి భవదీయమహిమంబు చిత్ర మరయం, జిరశుభాకార! యిందిరాచిత్తచోర! 5/3 


ప్రతి : కమలనయన = తామరలవంటి కన్నులవాడా!; చిరశుభ+ఆకారా! = నిత్యం మంగళకరమైన స్వరూపంగలవాడా!; 
ఇందిరాచిత్తచోర!= సిరి ఎదను కైవసం చేసుకొన్నవాడా! శ్రీహరీ!; సతతంబు= ఎల్లప్పుడూ; అర్థ+అర్థిజన = ప్రయోజనాపేక్ష 
గల యాచకుల; శిరస్‌+అలంకార= తలలకు అలంకారాలైన; పదరేణువులు= పాదధూళులు (లక్ష్మీదేవివి); కలపద్మ= 
కల్షిన లక్ష్మీదేవి (ఆమె పాదధూళి యాచకుల తలలకలంకారమని భావం); నేండు= ఈ రోజు; జలజ= నీటబుట్టిన 
తామరల; కింజల్మా దుద్దులనుండి; నిష్యంద= వెలువడుతున్న మరంద= తేనెయందలి; లోభ= ఆసక్తితో; ఆగత = వచ్చిన; 
భ్రమరనాయకునిపగిదిన్‌= జుంటీగవలె; ధన్యజన = పుణ్యభాగులచేత; అర్చిత= సమర్పింపబడిన; ఉత్‌ +అంచిత= మిక్కిలి 
ఒప్పిదమైన; తులసికాదామంబునకున్‌= తులసిమాలకు; నిజధామము+అగుచున్‌= ఉనికియై; భాసిల్లు= ప్రకాశించునట్టి; 
భవదీయ= మీ (విష్ణవుయొక్క); పాద+అరవిందముల్‌= పాదపద్మాలను; విలసితభక్తిన్‌= ఒప్పారుతున్న భక్తితో; 
'సేవింపుచున్‌+ఉందన్‌= అర్చిస్తుండగా (శ్రీదేవిసేవిస్తుండగా) భాగవత +అనురక్తిన్‌+చేసి= భక్తులయందు ప్రేమ కలవాడవగుట 
చేత; కృపా+అవలోకనములు = కనికరంతో కూడిన చూపులు; ఒలయన్‌= ఒప్పునట్లు; అర్ధిన్‌= కోరికతో; చూడవు= 
కాంచవు; అరయన్‌= ఆలోచింపగా; భవదీయమహిమంబు= మీ గొప్పదనం; చిత్రము= ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. 


తా : ప్రతినిత్యం యాచకులు వచ్చి లక్ష్మీదేవి పాదాలను సాగిలపడి 'మొక్కినపుడు వాటి ధూళి తమ తలల కలంకారంగా 
ఉంటుంది. తామరపూలనుండి (స్రవించిన తేనెను ఆస్వాదించడానికి వచ్చే జుంటీగ వంటి భక్తులు తులసిమాలగల న్స్‌ 
పాదపద్మాలను మహాఖభక్తితో కొలుస్తున్నారు. ఆ భక్తులయెడ (ప్రేమాతిశయంగల ఓ స్వామీ! నీవు శ్రీదేవిని దయతో 
మన్నించకున్నావు. నిజానికి నీ మహిమ చాల విచిత్రం గదా! నీవు తామరలవంటి కన్నుల వాడవు. నీ రూపం శుభప్రదమైంది. 
అంతేగాదు - శ్రీదేవిహృదయాన్ని దోచుకొన్నవాడవు కూడ-- 


మ. చిరభాగ్యోదయ! దేవదేవ! లలితశ్రీవత్సలక్ష్మాంగ! యా 
వరవిప్రానుపదైకపుణ్యరజమే వర్ణింప నీ మేని కా 
భరణంబంటీివి, సర్వలోకులకు విప్రశ్రేణి మాహాత్య మీ 
వెణుంగంజెప్పుటకై ధరించితి గదా యెన్నంబవిత్రాకృతిన్‌. ర్‌/4 


ప్రతి : చిరభాగ్య+ఉదయ = శాశ్వతమైన సంపదకు నెలవైనవాడా; దేవదేవ= దేవతలకు కూడ ప్రభువైన స్వామీ!; లలిత= 
ఇంపైన; శ్రీవత్సలక్ష్మ +అంగ= శ్రీవత్సమనే పేరుగల మచ్చ రొమ్మున తాల్చిన వాడా!; వర్ణింపన్‌= పొగడగా; ఈ; వర= 
శ్రేష్టులైన; విప్ర= బ్రాహ్మణుల; అనుపద+ఏక= పాదాలనంటిన ముఖ్యమగు; పుణ్యరజమే= పవిత్రమైన ధూళియే; నీ 
మేనికిన్‌= నీశరీరానికి; ఆభరణంబు +అంటివి= అలంకారమని చెప్పావు; ఎన్నన్‌= ఆలోచిస్తే సర్వలోకులకున్‌= ఎల్లరికి; 
ఈవు= నీవు; విప్రణ్రేణి మాహాత్యము= బ్రాహ్మణులగొప్పదనాన్ని ఎజుంగన్‌= తెలియునట్ట్లు; చెప్పుటకై= చెప్పాలని; 
పవిత్ర+ఆకృతిన్‌= శుభదాయకమైన రూపాన్ని ధరించితి+కదా= ఎత్తినావు గదా!, 


తా : భాగ్యాలకు నెలవైన దేవా! శ్రీవత్సాన్ని రొమ్మున తాల్చిన స్వామీ! ఈ బ్రహ్మవేత్తల పాదధూళియె నీ శరీరానికి 
అలంకారమని అన్నావు. సమస్తలోకాలకు బ్రాహ్మణుల మహిమను చాటాలని నీవు ఈ పవిత్రాకారాన్ని ధరించావు. 


268 శ్రీమహాభాగవతము 


వ. అదియునుంగాక. ర్‌75 
ప్రతి : అదియునున్‌+కాక= అంతేగాదు... 
తా : బ్రాహ్మణమహిమని లోకానికి చాటటానికే గాదు 


స్స్‌ ధర్మమూర్తివి జగత్మర్తవు నగు నీవు ప్రోవంగందగువారింబ్రోవవెేని 
నవిరళవేదోక్తమగు ధర్మమార్గ మసన్మార్గ మగుం, గాన, సత్త్వగుణ వి 
శిష్టుండ వగుచు నీ జీవసంఘము సేమ మరసి రక్షింతు నీదైన శక్తి 
చేతను ధర్మవిఘాతుల దండించు నీకు నంచితమైన నిగమధర్మ 


తే. మార్గనాశకవిధములు మదికి నింపు, గావు, విఫప్రలయందు సత్మరుణ మెజసి 
ఘనతంబలికిన వినయవాక్యములు నీకు, యుక్తమగుచుండు సతతంబు భక్తవరద! 576 


ప్రతి : భక్తవరద= భక్తులకు వరముల నొసంగువాడా!; సతతంబు= ఎల్లప్పుడు; ధర్మమూర్తివి= ధర్మమే ఆకారంగాగలవాడవు; 
జగత్‌+కర్తవున్‌= లోకాలన్నింటికి అధిపతివి; అగునీవు= అయినట్టి నీవు (విష్ణువు); తగువారిన్‌= యోగ్యుల్ని ప్రోవంగన్‌= 
రక్షింపవలసియుండగాా; ప్రోవవు+ఏనిన్‌= రక్షింపనివాడవైనచో; అవిరళ= తక్కువకాని; వేద+ఉక్తము+అగు= వేదాల్లో 
చెప్పబడినట్టిదైన; ధర్మమార్గము= ఆ ధర్మపద్ధతి; అసత్‌ +మార్దము+అగున్‌= చెడు పద్ధతి అవుతుంది; కానన్‌= అందువల్ల; 
సత్త్వగుణ = సాత్పిక స్వభావంతో; విశిష్టుండవు+అగుచున్‌= కూడిన వాడవైై ఈ; జీవసంఘముసేమము= ఈ ప్రాణికోటి 
మేలు; అరసి= తెలిసి; రక్షింతు= కాపాడెదవు; నీది+ఐన= నీ పరమైనట్టి; శక్తిచేతను = బలంచేత; ధర్మవిఘాతులన్‌= 
ధర్మాన్ని నాశనం చేసేవారిని; దండించునీకున్‌= శిక్షింపగలనీకు (శ్రీహరికి; అంచితము+ఐన= ఒప్పిదమైన; నిగమదర్శమార్ల= 
వేదధర్శ్మపద్ధతులను; నాశకవిధములు= పాడుచేసేవైఖరులు; మదికిన్‌= మనస్సునకు; ఇంపు+కావు= ప్రియమైనవికావు; 
విప్రలయందున్‌= బ్రాహ్మణులయందు; సత్‌+కరుణన్‌+మెజసి= దయమెండుగానైై ఘనతన్‌= గొప్పదనంతో; పలికిన = 
చెప్పినట్టి వినయవాక్యములు= మంచిపలుకులు; నీకున్‌ = (విష్ణునికి); యుక్తము +అగుచున్‌ +ఉండున్‌= తగియుండును. 
తా : భక్తుల పాలిటి కొంగుబంగారమైన ఓ దేవా! నీవు ఎల్లప్పుడు ధర్మం తప్పని వాడవు. లోకనాయకుడవు. అలాంటినీవు 
రక్షింపదగిన వారిని రక్షింపకున్నచో వేదధర్శం దారితప్పుతుంది. కావున నీవు సత్వగుణుడవై ఈ జీవకోటిని కాపాడుతున్నావు. 
నీవు స్వశక్తిచేతనే అధర్మపరుల్ని దండిస్తావు. వేదధర్నాన్ని ఉల్లంఘించే పద్ధతులు నీకు నచ్చవు. 'బ్రాహ్మణులపట్ల నీవు 
దయగలవాదవు. వారిని వినయంగా పల్మరించటమే నీకు తగును. 


వ. అట్లయినం బరులయెడ వినయంబులు వలికినం బ్రాభవహాని యగు నని తలంచితివేని. 577 


ప్రతి : అట్లు+అయినన్‌= అలాగైతే; పరుల+ఎడన్‌= ఇతరులను గురించి; వినయంబులు= విధేయతతో కూడిన పల్ములు; 
పలికినన్‌= మాట్లాడితే; ప్రాభవహాని= మహిమకు లోటు; అగున్‌ +అని= కల్గుతుందని; తలంచితివి+ఏనిన్‌ = 
భావించినవాడవైతే... 


తా : అన్యుల నుద్దేశించి వినయంగా మాట్లాడితే నీ మహిమకు చేటని భావిస్తావేమో! అదేమీ కాదని మునులంటున్నారు. 


తృతీయస్కంధము 269 


తే. విశ్వమునకెల్లం గర్తవు విశ్వనిధివి, విశ్వసంరక్షకుండవై వెలయు నీకుం 

గడంగి ప్రాభవహాని యెక్కడిది? దలంప, వినయములు నీకు లీలలై వెలయుంగాన. 578 
ప్రతి : తలంపన్‌= ఆలోచించగా; వినయములు= ఒదుగుటలు; నీకున్‌= (హరికి); లీలలు+ఐ= విలాసాలై; వెలయున్‌= 
ఒప్పారును; కానన్‌= అందువల్ల, విశ్వమునకు +ఎల్లన్‌= సమస్తలోకాలకు; కర్తవు= సృష్టించినవాడవు; విశ్వనిధివి= విశ్వానికి 
కేంద్రానివి; విశ్వసంరక్షకుండవు+ఐ = సమస్తాన్నికాపాడేవాడవుగా; వెలయునీకున్‌ = వెల్గొందునీకు (విష్ణునకు); కడంగి; 
ప్రాభవహాని= గొప్పదనానికిలోకువ; ఎక్కడిది= ఎక్కడ ఉంటుంది? (లేదని భావం). 
తా : స్వామీ! వినయంగా మాట్లాడటం నీకొక లీలకాగా ఈ విశ్వానికి కర్తవు, ఆధారుడవు, పోషించేవాడవైన నీకుగాని నీ 
వైభవానికి గాని హాని ఎక్కడుంటుంది? ఉండదు. 


తే. మునులమగు మమ్ము నతిమోదమునను నీవు, సత్క్మరించుట లెల్ల సజ్జనపరి[గ్ర 

హార్ధ్థమై యుండుంగాదె, మహాత్మ! యొకటి, విన్నవించెద మీ జయవిజయులకును. 579 
ప్రతి : మహా+ఆత్మ= గొప్పహృదయంగలదేవా!; నీవు= (హరివి); మునులము+అగుమమ్మున్‌= మునులమైన మమ్మల్ని 
అతిమోదమునను= మిక్కిలిసంతోషంతో; సత్మరించుట +ఎల్లన్‌= అన్నిరీతుల పూజించుటలు; సత్‌+జన +పరిగ్రహ+ 
అర్ధము +ఐ= మంచివారిని చేరదీయుటకొరకే; ఉండున్‌+కాదు+ఏ= ఉంటుంది కదా!; ఈ జయవిజయులకును= ఈ 
జయునికి విజయునికి; ఒకటి= ఒక సంగతి; విన్నవించెదము= తెలియజేస్తాము. 


తా ; మహానుభావా! మేము మునులం. మమ్మల్ని నీవు మహానందంతో గౌరవిస్తున్నావంటె అది ఉత్తముల్ని చేరదీయటమే 
కదా! ఈ జయవిజయుల గూర్చి ఒక్కమాట చెప్పాలని ఉంది. 


తే. అలిగి మేము శపించితి మంతకంటె, బెడిద మగు నాజ్ఞ సేయ నఖీష్టమేనిం 

జేయు, మదిగాక సమధికళ్రీ దనర్పం, జేసి రక్షించెదేని రక్షింపు మీశ! 580 
ప్రతి : ఈశ= దేవా; మేము= సనకాదులము; అలిగి= ఈ ఇద్దరిపై కోపగించి; శపించితిమి= రక్క్మసులుకందని శపించాము; 
అంతకంటెన్‌= మేమిచ్చిన శాపానికంటె కూడ; బెడిదము+అగున్‌ +ఆజ్ఞ= కఠోరమైన విధిని; చేయన్‌= చేయటానికి; 
అభి+ఇష్టము+ఏనిన్‌= నీకు సమ్మతమైతే; చేయుము = కావింపుము; అది+కాక= అలా అంగీకారం కాకపోతే; సమ్‌ +అధిక్ట్రీ= 
మిక్కిలి ఎక్కువ సంపద; తనర్పన్‌+చేసి= పెంపొందునట్లు కావించి; రక్షించెదు+ఏనిన్‌= కాపాడాలని ఉంటే; రక్షింపుము = 
కాపాడుము. 
తా: “స్వామీ! మేము కావలికాందడ్రని శపించాం. ఇంతకంటె కూడ పెద్దళిక్ష విధించాలని మీరనుకొంటే అలాగే చేయండి. 
లేదా వీరికి ఇతోధికమైనమేలు కల్గించాలనుకొంటే వీరిని కాపాడండి” అని మునులు హరితో అన్నారు. 


వ. అట్లయిన మాకుం బ్రియం బగుం గావున ననపరాధులు నతినిర్మలాంతఃకరణులు నైన వీరలకు 
నన్ఫతంబులు వలికితి మేని మమ్మయినం జిత్తంబు కొలంది నాజ్ఞాపింపు మని కరకమలంబులు మొగిచి 
కృతాంజలులై యున్న మునులం గరుణార్దదృష్టిం గనుంగొని. 581 


270 శ్రీమహాభాగవతము 


ప్రతి : అట్లు+అయినన్‌= మీరు జయవిజయుల్ని రక్షించేటట్లయితే; మాకున్‌= (సనకాదులకు); ప్రియంబు +అగున్‌= 
ఇష్టమే అవుతుంది; కావునన్‌= అందువల్ల; న +అపరాధులు= తప్పుచేయనివారును; అతి= మిక్కిలి; నిర్మల+అంతఃకరణులు = 
స్వచ్చమైన మనస్సులు గలవారలును; ఐనవీరలకున్‌= అయినట్టి ఈ ద్వారపాలురకు; అనృ్ఫతంబులు= అబద్దాలు; 
పలికితిమి +ఏనిన్‌= పలికినట్లయినచో; మమ్ము+అయినన్‌= మా నల్గురినికూడ; చిత్తంబుకొలది= మీ బుద్ధికి తోచినట్లు; 
ఆజ్ఞాపింపుము= ఆనతిందు; అని; కరకమలంబులు = చేతులనెడి పదాల్ని మొగిచి= ముడిచి; కృత+అంజలులు +ఐ= 
చేయబడిన దోసిళ్ళుగలవారై; (నమస్మరించినవారై) ఉన్న మునులన్‌= సనకాదులను; కరుణా +ఆర్టదృష్టిన్‌= కనికరపు 
చూపుతో; కనుంగొని= చూచి... 

తా:;ఓ స్వామీ! వారిద్దరిని మీరు రక్షిస్తే మాకు సంతోషమే. ఒక వేళ ఏ తప్పు చేయనివారు, హృదయంలో ఎలాంటి 


కల్మషం లేనివారును అయిన జయవిజయుల్ని మేము నిష్మారణంగా శపించివుంటే మాకు మీరే శిక్ష విధించినా సమ్మతమే 
అని సనకాదులు దోసిలొగ్జి హరిని ప్రార్థించారు. అప్పుడా శ్రీహరి మునులను దయతో చూస్తూ ఇలా అన్నాడు. 


క. అనఘుండు భగవంతుం డి, ట్లనియెన్‌ మునులార! వీర లలరన్‌ భువికిం 

జని యచట నసురయోనిన్‌, జనియింతురు లోభమోహసంగతు లగుచున్‌. 582 
ప్రతి : అనఘుండు= పాపరహితుదైన; భగవంతుండు= దేవుడు (శ్రీహరి); ఇట్లు+అనియెన్‌= చెప్పబోవురీతిగా అన్నాడు; 
మునులార= మునీశ్వరులారా!; వీరలు= ఈ జయవిజయులు; అలరన్‌= ఒప్పిదముగాా; భువికిన్‌= భూలోకానికి; చని= 
వెళ్ళి; అచటన్‌= ఆ నేలపై; లోభమోహసంగతులు +అగుచున్‌= పిసినారితనం; మరియు వ్యామోహం అనే గుణాలతో 
కూడినవారై; అసురయోనిన్‌= రాక్షసుల కడుపున; జనియింతురు = పుట్టుదురు. 


తా : ఓ మునీశ్వరులారా! ఈ జయ విజయులు భూలోకానికి వెళ్ళి అక్కడ లోభమోహ పరాయణులై రాక్షసుల కడుపున 
జన్మిస్తారు అని భగవంతుడు సనకాదులతో అన్నాడు. 


క. దేవ జనావళి కుపహతిం, గావించుచు నిఖిలభువనకంటకవృత్తిన్‌ 

జీవించుచు నా యెడ సం, భావిత వైరానుబంధభావులు నగుచున్‌. ర్‌8ితి 
ప్రతి : దేవ= దేవతలకును; జన+ఆవలికిన్‌= ప్రజల సమూహానికి; ఉపహతిన్‌= ప్రమాదం; కావించుచున్‌= చేస్తూ 
నిఖిల= సమస్తమైన; భువన= లోకాలకు; కంటకవృత్తిన్‌= ముల్లువలె గ్రుచ్చుకొనేస్థితితో; జీవించుచున్‌= బ్రతుకుతూ; 
నా+ఎడదన్‌= నాపట్ల; సంభావిత= కల్పించుకొన్న; వైర +అనుబంధభావులు= శత్రుత్వభావనకలవారుగా; అగుచున్‌= అయి... 
తా : రక్కసులైన వారిరువురు దేవతలకు, ప్రజలకు హాని కల్పిస్తారు. సమస్త లోకాలను నొప్పించే పనులే చేస్తారు. నా పట్ల 
విరోధాన్ని పెంచుకొంటారు. 
క.  ఆహవముఖమున నను నతి, సాహసమున నెదిరి పోరి చక్రనిశిత ధా, 

రాహతిం దెగి వచ్చెద రు, త్సాహ మెలర్పంగ నాదు సన్నిధి కంతన్‌. ర్‌తిక 
ప్రతి : అతినాహసమునన్‌= మిక్షిలి ధైర్యంతో; ఆహవముఖమునన్‌ = యుద్ధరంగమందు; ననున్‌= నన్ను ఎదిరిపోరి= 
ఎదిరించి పోరుసల్పి; చక్ర= సుదర్శనమనే నా చక్రముయొక్క నిశిత= వాడియైన; ధారాహతిన్‌= అంచు సోకుట చేత; 


తృతీయస్కంధము 2/71 


తెగి= చచ్చి; అంతన్‌= ఆ తర్వాత ఉత్సాహము = సంరంభం; ఎలర్బన్‌= ఒప్పారగా; నాదుసన్నిధికిన్‌= నా చెంతకు; 
వచ్చెదరు= వస్తారు. 

తా: ఆ ఇర్వురు యుద్ధరంగంలో నాతో తలపడి, సుదర్శనచక్రపు తాకిడిచే కూలి, తిరిగి మహోత్సాహంతో నా సన్నిధికి 
వస్తారు (వారికి వైకుంఠప్రాప్తి అవుతుందని భావం). 

వ. అదియునుంగాక. 5్‌8ి5్‌ 
ప్రతి : అదియునున్‌+గాక= అంతేగాక. 


తా : నా సన్నిధికి రావటమేగాక, ఇంకా... 


క. నను వైరంబుననైనను, మనమునందలంచుటను నా సమక్షమున మదా 

నన మీక్షించుచు నీల్లుట, ననఘాత్మకులై వసింతు రస్మత్పదవిన్‌. 586 
ప్రతి : ననున్‌= నన్ను (విష్ణువుని); వైరంబునన్‌+అయిననున్‌= విరోధముతోనైనా; మనమునన్‌= తమమనస్సులో; తలం 
చుటను= భావించుటవలననూూ; నా సమక్షమునన్‌= నాయెదుట; మత్‌+ఆననము= నా మోము; ఈక్షించుచున్‌= చూస్తూ 
ఈల్గుటన్‌= చచ్చుట వల్లను; అస్మద్‌+పదవిన్‌= నా న్ధ్థానమందు (వైకుంఠమున) అనఘ+ఆత్ములు +ఐ= పాపంలేని 
మనస్సులు గలవారై; వసింతురు = నివసిస్తారు. 
తా: ఈ జయవిజయులిద్దరు భూలోకమున రాక్షసులై పుట్టి నాతో తలపడాలని బుద్ధిపుట్టి, నా ఎదుట నన్నే చూస్తూ 
చస్తారు. తర్వాత తమ పాపాల నుండి విడివడినవారై వైకుంఠంలో నివసిస్తారు. 
క. వినుండిలమీంద నితెన్నంటి, కిని బుట్టువు లేదు వీరికిన్‌, మీరలు వ 

ల్మిన యట్ల నాదు చిత్తము, నను దలంతుంగాన మీ మనంబుల నింకన్‌. 587 
ప్రతి : వినుండు= వినండి (సనకాదులనుద్దేశించిన సంబోధన); వీరికిన్‌= ఈ జయవిజయులకు; ఇలమీందన్‌= భూమిపై; 
ఇంకన్‌= తర్వాత; ఎన్నంటికిన్‌= ఎప్పటికి కూడ; పుట్టువులేదు= పుట్టటం ఉండదు; మీరు పల్మిన +అట్ల= మీరుకోరినట్లే; 
నాదు చిత్తమునను= నా మనస్సులోకూడ; తలంతున్‌+కాన= అనుకొంటున్నానుకాబట్టి, ఇంకన్‌= ఇకపైన; మీ మనంబులన్‌= 
మీ మనస్సుల్లో... 
తా ; “ఈ జయ విజయులకు తర్వాత మరెప్పటికి భూలోకంలో పునర్జన్మ ఉండదు. మీ కోర్మెప్రకారం నేను కూడ 
మనస్సులో సమాధాన పడతాను” అని హరి సనకాదులతో అన్నాడు. 
ట్‌. “దీనికింజింతందక్కుండు, సుధీజనపుంగవుల న్నం బ్రీతులై 

యా నలినాసనాత్మజు లనంతుని భావము దా మెఠింగి పెం 

పూనిన వేడ్కందేలి తెలివొందిన చిత్తములన్‌ నుతించి రం 

భోనిధిశాయి నార్తజనపోషణభూషణుంబాపశోషణున్‌. ర5్‌8ి8ి 


272 శ్రీమహాభాగవతము 


ప్రతి : సుధీజనపుంగవులు= శ్రేష్టులైన బుద్ధిమంతులారా!; దీనికిన్‌= ఈ పరిస్థితికి; చింతన్‌+తక్కుండు = విచారపడవద్దు; 
అన్నన్‌= అని విష్ణువనగాా ఆ నలిన +ఆసన +ఆత్మజులు= తామరనుండిపుట్టిన ఆ బ్రహ్మ కుమారులు (సనకాదులు,; 
ప్రీతులు+ఐ= సంతోషించినవార్రై; తాము= స్వయముగా; అనంతుని భావము= అంతములేనివాడగు నారాయణుని మనస్సు; 
ఎటింగి= తెలిసి, పెంపు+ఊనినవేడ్మన్‌= అతిశయించిన ఉల్లాసంలో; తేలి= ఉబ్బి; తెలివి+ఒందిన= వికాసంగల; చిత్తములన్‌= 
మనస్సులతో; ఆర్హజనపోషణ:= దీనులను రక్షించుట; భూషణున్‌= ఆభరణముగా కలవాడును; పాపశోషణున్‌= పాపాల్ని 
మటుమాయంచేసేవాడును (అయిన); అంభోనిధిశాయిన్‌= నీటికినెలవైన సముద్రమందు నిదురించునట్టి విష్ణువును; 
నుతింతిరి= పొగడినారు. 


తా : 'మునీశ్వరులారా! ఇక ఈ విషయాన్ని గూర్చి విచారపడవద్దు” అని హరి సనకాదులతో అన్నాడు. వారు స్వామివారి 


మనస్సులోని ఆంతర్యం తెలిసికొని “దీనజన రక్షకుడును, పాపాల్ని హరించేవాడును, సముద్రంలో శయనించువాడును 
అయిన విష్ణుమూర్తిని మహోత్సాహంతో వేనొళ్ళ కొనియాడారు. 


వ. మజథజియును. 589 
ప్రతి : మజియునున్‌= ఇంకా... 
తా : సనకాదులు తర్వాత స్వామితో ఇంకేదో అనబోతున్నారు. 


ఉ ఆ సనకాదు లంతంబులకాంకురముల్‌ ననలొత్త బాప్పధా 
రాసుభగాక్షులై మునిశరణ్యవరేణ్యు నగణ్యు దేవతా 
గ్రేసరు దివ్యమంగళశరీరముం జారుతదీయధామమున్‌ 
భాసురలీలంజూచి నవపద్మదళాక్షునకున్‌ వినములై. 590 


ప్రతి : అంతన్‌= తర్వాత; ఆ సనక+ఆదులు= సనకుడు మొదలైన ఆ మునులు; పులక+అంకురముల్‌= గగుర్పాటు 
మొలకలు; ననలు+జఒత్తన్‌= మొలకెత్తగా బాప్పధారా= కన్నీటి ధారలతో కూడిన; సుభగ+అక్షులు+ఐ= ముచ్చటైన 
చూపులుగలవారై; మునిశరణ్యవరేణ్యున్‌ = మునీశ్వరుల్ని కాపాడుటలో మొదటివాడును; న+గణ్యున్‌= లెక్కింప నలవి 
కానివాదును; దేవతా+అగ్రేసరు= దేవతలలో మొదట చెప్పదగినవాదైన శ్రీమహావిష్ణువుయొక్క దివ్యమంగళశరీరమున్‌= 
దైవికమును, శుభదాయకము నగుదేహమును; చారుతదీయధామమున్‌= సుందరమైన ఆస్వామి నివాసమును; చూచి= 
కాంచి; నవ= కొంగ్రొత్త పద్మదళ+అక్షునకున్‌= తామరరేకులబోలిన కన్నులుగల విష్ణుమూర్తికి; వినములు+ఐ= తలలు 
వంచినవారై (సనకాదులు)... 

తా : జరిగిన సంఘటనకు విచారపడవద్దని విష్ణువు సనకాదులకు చెప్పాడు. ఆ మాటకు వారు పులకించిపోయారు. 
కన్నులు చెమ్మగిల్లాయి. అంత నా మునులు మునిజనులను కాపాడే వాడును, దేవతలకు అధిపతియు, ఇంతటి వాడని 


చెప్పసాధ్యం కానివాడునునైన ఆ విష్ణువు దేహాన్ని ఆయన నివాసాన్ని కన్నులార కాంచి కమలాక్షుని యెదుట తలలు 
వంచారు. 


క. తమ పలికిన భాషణములు, గమలోదరు భాషణములుగాం దలంచుచు నె 
య్యమునన్‌ వైష్ణవలక్ష్మిం, బ్రమదంబునంబ్రస్తుతించి పరమేశ్వరుచేన్‌ 591 


తృతీయస్కంధము 2/73 


ప్రతి : (సనకాదులు) తమపలికిన= తాముచెప్పినట్టి; భాషణములు= మాటలు; కమల+ఉదరు= కమలము కడుపులోగల 
విష్ణువు భాషణములుగాన్‌= మాటలుగా? తలచుచున్‌= భావిస్తూ; నెయ్యమునన్‌= ప్రీతితో; వైష్ణవలక్ష్మిన్‌= వైకుంఠవైభవాన్ని; 
ప్రమదంబునన్‌= మిక్కిలి ఉత్సాహంతో; ప్రస్తుతించి= పొగడి; పరమ+ఈశ్వరుచేన్‌= పరమాత్మయగువిష్ణువుచే... 

తా ; ఇంతవరకు తాము పల్మిన పల్ములు (శాపాదులు) భగవంతుదైన విష్ణువు పల్మించినవిగా భావించి మునులు 
మహోత్సాహంతో వైకుంఠపుర వైభవాన్ని పొగడుతూ శ్రీహరిచే... (అనుమతిబడసినవారై వెళ్ళారు). 

విశే : 'జయ విజయులను శాపగ్రస్తులను చేసిన విషయంలో తాము కేవలం నిమిత్తమాత్రులమే - అంతా ఆ విష్ణువే 
చేయించాడు” అని సనకాదులు గుర్తించారు. సమస్తం సర్వేశ్వరుని అధీనమే. ఆయన ఆజ్ఞలేనిది చీమైనా కదలాడదనే 
భావం ఈ పద్యంలో కానవస్తుంది. 


క. ఆమంత్రితులై తగ నిజ, ధామములకుంజనిరి వారు, దదయక లక్ష్మీ 

కాముండు జయవిజయుల నఖి, రామంబుగంజూచి పలికె రయ మొప్పారన్‌. 592 
ప్రతి : వారు= సనకాదులు; తగన్‌= తగినట్లు; ఆమంత్రితులు+ఐ= స్వామివారి అనుమతి గైకొన్నవారై నిజధామములకున్‌= 
తమ విడుదులకు; తదయక= ఆలసింపక; చనిరి= వెళ్ళిరి; రయము+ఒప్పారన్‌= ఆ తర్వాత వెంటనే వేగంగా; లక్ష్మీకాముం 
డు= సిరిమగడైనశ్రీహరి; జయవిజయులన్‌= ద్వారపాలకులను; అభిరామంబుగన్‌= ఆదరంతో; చూచి= కాంచి; పలికెన్‌= 
ఇట్లన్నాడు. 


తా ; మునులు శ్రీహరి అనుజ్ఞ గైకొని అక్కడనుండి తమ నివాసాలకు వెళ్ళిపోయారు. వెంటనే శ్రీమహావిష్ణువు జయవిజయుల్ని 
చూచి సాదరంగా ఇలా అన్నాడు. 


క. మీ రసురయోనియం దని, వారితులై జనన మందవలసెను, నేదు 

ర్వారబలాఢ్యుండ నయ్యును, వారింపంగనోప విప్రవచనము లెందున్‌. 593 
ప్రతి: మీరు= మీరిద్దరు (జయ విజయులు); న+నివారితులు +ఐ= అద్దు పెట్టబడనివార్రె అసురయోనియందున్‌= 
రక్కసిగర్భమునందు; జననము +అందవలసెను= పుట్టవలసివచ్చింది; నేన్‌= నేను (శ్రీహరిని); దుర్వార= వారింపరానట్టి; 
బల+ఆధ్యుండన్‌= గొప్పబలంగలవాడను; అయ్యును= అయికూడ; ఎందున్‌= ఎక్కదైనను; విప్రవచనములు = 
బ్రాహ్మణులపల్కులను; వారింపంగన్‌+ఓపన్‌= నివారించుటకు శక్తుని గాను. 
తా : జయ విజయులారా! విధిలేక మీరు రక్కసి కడుపున పుట్టవలసివచ్చింది. నేను గొప్పబలం కలవాడనైనా బ్రాహ్మణవాక్కును 
తిరస్మరించలేను. 
క. అది గాన దనుజయోనిం, బదపడి జనియించి మద్విపక్షులరై మీ 

మది నెపుడు నన్నె తలంచుచు, వదలక నాచేతం జచ్చి వచ్చెద రిటకున్‌. ర5్‌94 
ప్రతి : అది+కానన్‌= అట్లగుట నిజం కాబట్టి; పదపడి= పిమ్మట; దనుజయోనిన్‌= రాక్షసగర్భాన; జనియించి= మీరు 
పుట్టి మద్‌+విపక్షులరు+ఐ= నాకుశత్రువులై; మీ మదిన్‌= మీ మనస్సులో; నన్నా తలంచుచున్‌= స్మరిస్తూ వదలక= 
విడువక; నాచేతన్‌= నావల్ల; చచ్చి; ఇటకున్‌= వైకుంఠానికి; వచ్చెదరు= వస్తారు. 


274 శ్రీమహాభాగవతము 


తా : బ్రాహ్మణ వాక్కును నేను తిరస్మరించను కాబట్టి, వారి శాపం ప్రకారం మీరు రాక్షసులై పుట్టంది. నాకు శత్రువులై 
నాతో పోరు సల్పి నన్నే ధ్యానిస్తూ నాచే చచ్చి తిరిగి వైకుంఠం చేరగలరు. 
ఉ. పొందని యానతిచ్చి హరి ఫుల్లసరోరుహపత్రనేత్రుం డా 

ఖండలముఖ్యది గ్వరనికాయకిరీటలసన్మణిప్రభా 

మండితపాదపీఠుండు రమారమణీమణి దోడ నేంగుదే 

నిండిన వేడ్మ నేంగె నిజనిర్మలపుణ్యనివాసభూమికిన్‌. ర5్‌9గ్‌ 
ప్రతి : ఫుల్ల= విరిసిన; సరస్‌+రుహ= పద్మం వంటి; నేత్రుందు= కన్నులుకలవాడును; ఆఖండలముఖ్య= ఇంద్రుడు 
మొదలైన; దిక్‌+వరనికాయ = దిక్సృతుల సమూహంయొక్క కిరీట= కిరీటాలందలి; లసత్‌= వెల్దుచున్న మణిప్రభా= 
మణులకాంతిచేత; మండిత= అలంకరింపబడిన; పాదపీఠరుండు= అడుగులుగల వాడును; (అగు); హరి= విష్ణువు; 
పొండు+అని= వెళ్ళండి అని ఆనతి+ఇచ్చి= జయవిజయులను ఆజ్ఞాపించి; రమారమణీమణి= కాంతామణియైన లక్ష్మీదేవి; 
తోదన్‌= తనవెంట; ఏంగు+తేన్‌= రాగా; నిండినవేద్మన్‌ = గొప్పవేడుకతో; నిజ= తన; నిర్మల= స్వచ్చమైన; 
పుణ్యనివాసభూమికిన్‌= పుణ్యానికి నెలవైన ఉనికికి (వైకుంఠానికి, ఏంగెన్‌= వెళ్ళెను. 
తా : వికసించిన తామరరేకులవంటి కన్నులు గలవాడును, దేవేంద్రుడు మొదలైన దేవతల కిరీటాల మణికాంతులు 


సోకుటచే మెరుస్తున్న పాదాలు గలవాడును నగు శ్రీహరి భూలోకంలో రాక్షసులై పుట్టండి వెళ్లండి అని జయవిజయుల్ని 
ఆదేశించి లక్ష్మీదేవి తన వెంటరాగా శాంతిధామం, పుణ్యప్రదమైన తన నివాసం వైకుంఠానికి వెళ్ళాడు. 


వ. అంత. 596 
ప్రతి : అంతన్‌= అంతలో, 
తా : ఆ తర్వాత విషయం ఏమనగా. 
క. నిజతేజోహానిగ జయ, విజయులు ధరంగూలి రపుడు విహ్వలు లగుచుం 
ద్రిజగముల సురవిమాన, వ్రజముల హాహారవంబు [గ్రందుగంజెలంగన్‌. 597 


ప్రతి : అపుడు= శ్రీహరివెళ్ళిపోగా; జయవిజయులు= ఈ ఇద్దజు; విహ్వలులు+అగుచున్‌= స్వాధీనతను కోల్పోయినవారై 
(భయగ్రస్తులై) నిజతేజస్‌+హానిగన్‌= తమ కాంతి తరిగిపోగా త్రిజగములన్‌= ముల్లోకాలలో; సురవిమానవ్రజములన్‌ = 
దేవతల విమానాల గుంపులందు; హాహారవంబులు = హాహా అనే శబ్దాలు; క్రందుగన్‌= మిక్కిలిగా చెలంగన్‌= వ్యాపింపగా; 
ధరన్‌= భూమిపై; కూలిరి= పడిపోయారు. 

తా : విష్ణుమూర్తి భార్యాసమేతుడై లోపలికి వెళ్ళగానే, భయ(గ్రస్తులైన జయ విజయులు దిగులుపడి, కాంతి తరిగి 
భూలోకం లోనికి కూలిపోయారు. ఆకాశంలో దేవతల విమానధ్వనులు మూడులోకాల్లో ప్రతిధ్వనించాయి. 


క. వారలె యా దితిగర్భా, గారంబున నున్నవారు గడంగి తదీయో 
దారఘనతేజ మిపు దని, వారణ మీ తేజ మెల్ల వమ్ముగం జేసెన్‌. 598 


ప్రతి : వారలె= ఆ జయవిజయులే; ఆ దితిగర్భ+అగారంబునన్‌= ఆ దితి గర్భం అనే గుహవంటి ప్రదేశంలో; ఉన్నవారు= 
ఉన్నారు; కడంగి= అతిశయించి; తదీయ= వారిరువురి; ఉదార= దొడ్డదైన; ఘనతేజము= గొప్పకాంతి; ఇపుడు= ఈ 


తృతీయస్కంధము 2/5 


సమయంలో; అని వారణన్‌= అద్దుపెట్టరానిదై; మీ తేజము+ఎల్లన్‌= మీ దేవతల కాంతిని లేక శక్తిని వమ్ముగన్‌ +చేసెన్‌= 
వెలవెలపోవునట్లు చేసింది. 


తా : “ఆ జయ విజయులే ఇప్పుడు దితిగర్భంలో ఉన్నారు. వారి శక్తియే మహాతేజస్సుగా అయి, మీ శక్తిని హరించి 
వేసిందొ అని బ్రహ్మ దేవతలతో చెప్పాడు. 
ఉ. ఇంతకు మూల మా హరి, రమేశ్వరుందర్థి నొనర్చు కార్యముల్‌ 

వింతలె? సర్వభూత భవవృద్ధివినాశన హేతుభూతుం డా 

ద్యంతవికారశూన్యుండు దయానిధి మీ యెడ మేలు సేయునీ 

చింతందొజంగి వే చనుండు, చేకుజు మీకు మనోరథార్థముల్‌. 599 
ప్రతి : ఇంతకున్‌= ఈ పరిణామాలన్నింటికి;ి మూలము= ప్రధానకారణం; రమా+ఈశ్వరుండు = లక్ష్మీదేవిమగదైన; 
ఆహరి= ఆ విష్ణువు; అర్ధిన్‌= కోరికతో; ఒనర్చుకార్యముల్‌= చేసేపనులు; వింతలె= ఆశ్చర్యాన్ని గొల్పేవే గదా!) సర్వభూత = 
అన్ని ప్రాణుల; భవ= పుట్టుకకు; వృద్ధి= స్థితికి వినాశన= ప్రళయానికి; హేతుభూతుండు= కారకుడును; ఆది+అంత = 
మొదలు, తుది అన్వే వికారశూన్యుండు= వికారాలు లేనివాడును; దయానిధి= దయకు నెలవైనవాడగు హరియే; మీ+ఎదన్‌= 
మీ విషయంలో; మేలు+చేయున్‌= మంచిచేస్తాడు;ు ఈ చింతన్‌= ఈ విచారాన్ని తొజంగి= వదలి; వే= వెంటనే; 
చనుండు= వెళ్ళండి; మీకున్‌= (దేవతలకు); మనస్‌ +రథ +అర్థముల్‌= మనస్సులోని మీ ప్రయోజనాలు; చేకుజున్‌= 
నెరవేరతాయి. 
తా : 'దేవతలారా! ఇంతకు ఈ పరిస్థితులకు శ్రీమహావిష్ణువే మూలకారకుడు. ఈ జగత్తు సృష్టి, స్థితి లయాలకు కారకుడు, 
తుది మొదలు లేనివాడు, కారుణ్యమూర్తి ఆయనే. మీకు ఆయన మేలు చేస్తాడు. చీకుచింతలు మాని వెళ్ళండి. మీ కోర్కెలు 
నెరవేరుతాయి” అని బ్రహ్మ వారితో అన్నాడు- 


క. అని వనజాసనుండాడిన, విని తదృృత్తాంత మెఠణింగి విబుధులు నాకం 
బున కేగిరి, దితి నిజ నా, థుని మాటలు తలంచి యపరితోషము తోదన్‌. 600 


ప్రతి : అని= ఇట్లు వననజ+ఆసనుండు = పద్మం ఆసనం అయిన బ్రహ్మ ఆడిగినన్‌= చెప్పగా విని= ఆలకించి; తద్‌+ 
వృత్తాంతము= ఆ కథ; ఎజింగి= తెలిసి విబుధులు= దేవతలు; నాకంబునకున్‌= దేవలోకానికి; ఏగిరి= వెళ్ళారు; దితి; 
నీిజనాథుని= తన భర్తయైన కశ్యపుని; మాటలు = పల్ములు; తలంచి= స్మరించుకొని; న+పరితోషముతోదడన్‌= దుఃఖంతో... 


తా : బ్రహ్మ అలా చెప్పగానే దేవతలు అసలు కథ తెలిసికొన్నవారై దేవలోకానికి వెళ్ళారు. కశ్యపుని మాటలు విని దితి 
కూడ అంతగా సంతోషం లేనిదయింది. 


శ జయవిజయులు దితియందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులై పుట్టుట 1 


తే. ఇంతి దన సుతుల్‌ సురలంగారింతు రనుచుం, దలంచుచుండంగ నంత వత్సరశతంబు 
సనంగ నంటమీందంగనియెం గశ్యపుని దేవి, యఖీల లోకైకకంటకు లైన సుతుల. 601 


276 శ్రీమహాభాగవతము 


ప్రతి : తన సుతుల్‌= తన కుమారులు; సురలన్‌= దేవతలను, కారింతురు= బాధిస్తారు; అనుచున్‌= అనుకొంటూ; 
తలంచుచున్‌+ఉండగన్‌= ఆలోచిస్తుండగా; అంతన్‌= అంతలో; వత్సరశతంబు= నూరుసంవత్సరాలు, చనంగన్‌= జరుగగా; 
అంటమీందన్‌= ఆ పైన; ఇంతి= మహిళయైన; కశ్యపుదేవి= కశ్యపునిభార్యయైన దితి; అఖిలలోక+ఏక కంటకులు= 
అన్నిలోకాలను మిక్షిలి పీడించేవారు; అయిన సుతులన్‌= అయినట్టి కొడుకులను; కనియెన్‌= కనింది. 

తా : కశ్యపుని భార్యయైన దితి తనకు కలుగబోయే కొడుకులు దేవతల్ని ముప్పుతిప్పలు పెట్టగలరని అనుకొంటుండగానే 
నూరుసంవత్సరాలు గడిచాయి. తర్వాత ఆమెకు సమస్తలోకాల్ని విధ్వంసం చేయగల కుమారులు పుట్టారు. 


వ అయ్యవసరంబున. 602 
ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో, 
తా : దితి పుత్రులను పొందిన ఆ సమయంలో 


తే. ధరణి గంపించెం, గులపర్వతములు వడయతె, జలధులు గలంగెం, దారకావళులు డుల్లె 

గగన మగలెను, యొగ్గె దిక్కరులు, దిశల, మిడుంగుజు లెగసెం, బిడుగులు పుడమింబడియె. 608 
ప్రతి : ధరణి= భూమి; కంపించెన్‌= వణికింది; కులపర్వతములు= ప్రధానమైన కొండలు; వడయెన్‌= వణికాయి; 
జలధులు= సముద్రాలు; కలంగెన్‌= కలత చెందాయి; తారక+ఆవళులు= నక్ష్మత్రాలగుంపులు; డుల్లెన్‌= రాలాయి; 
గగనము= ఆకాశం; అగలెను= బద్దలైంది; దిక్‌+కరులు= దిక్కులందలి ఏనుగులు; (మొగ్గెన్‌= వంగినాయి; దిశలన్‌= 
దిక్కులందు; మిడుంగుజులు= మెరుపులు; ఎగసెన్‌= మెరిసాయి; పిడుగులు; పుడమిన్‌+పడియెన్‌= భూమిపై రాలాయి. 
తా : దితికి లోకద్రోహులైన కొడుకులు పుట్టగానే భూమి కదిలింది. కులాచలాలు వణికాయి. సముద్రాలు 
అల్లకల్లోలమయ్యాయి. నక్షత్రాలు రాలాయి. ఆకాశం బద్దలైంది. దిగ్గజాలు కిందికి వంగిపోయాయి. మెరుపులు 
తళుక్కుమన్నాయి. పిడుగులు భూమిపై పడ్డాయి. 
విశే ;ిమహేంద్రం, మలయం, సహ్యం, శుక్తిమంతం, గంధమాదనం, వింధ్యం, పారియాత్రం- అని ఈ ఏడింటికి 
కులపర్వతములని వ్యవహారం. 
సీ హోమానలంబుల ధూమంబు లడరెను బ్రతికూలవాయువుల్‌ బలసి వీచెం 

దరువు లెల్లెడ విటతాటంబులై కూలె గ్రహతారకావళి కాంతి మాసె, 

బెరసి మొగిళ్లు నెత్తురువాన గురిసెను మెజుంగులు దెసల మిర్శిట్లుగొలిపె 

స్వర్భానుందొగి నపర్వమున భానునిం బట్టెం గైకొని చిమ్మచీంకట్లు పర్పె, 


తే. మొనసి కుక్కలు మొటింగెను మోర లెత్తి, పగలు నక్కలు వాపోయె, ఖగము లార్త 
రవము లిచ్చెను, దేవతాప్రతిమ లొరగెం, గన్నులను నశ్రుకణములు [గ్రందుకొనంగ. 604 


ప్రతి: హోమ+అనలంబులన్‌ = హోమాగ్నులందు; ధూవముంబులు= పొగలు; అడరెను = వ్యాపించాయి; 
ప్రతికూలవాయువులు= ఎదురుగాలులు; బలసి= అతిశయించి; వీచెన్‌= వీచాయి; ఎల్ల+ఎడన్‌= అన్నివైపుల; తరువులు = 


తృతీయస్కంధము 2/7/ 


చెట్లు) విటతాటంబులు+ఐ= తారుమారై; కూలెన్‌= కూలాయి; గ్రహతారక+ఆవళి= [గ్రహాల తారకల సమూహం; 
కాంతిమాసెన్‌= కళతప్పింది; మొగిళ్ళు= మబ్బులు; బెరసి= వ్యాపించి; నెత్తురువాన= రక్తవర్షం; కురిసెను= కురిసింది; 
మెజుంగులు= మెరుపులు; దెసలన్‌= దిక్కులందు; మిర్శిట్లు+కొలి పెను= తళతళమెరిశాయి; స్వర్భానుండు= రాహువు; 
ఒగిన్‌= ఒక్కపెట్టున; అపర్వమునన్‌= రవిసంక్రాంతి కానివేళలో (పండుగకాని సమయం); భానునిన్‌= సూర్యుని; పట్టెన్‌= 
కబళించాడు; కై+కొని= పైకొని; చిమ్మచీంకట్లు= కటిక చీకట్సు; పర్వెన్‌= వ్యాపించాయి; మొనసి= పూని, కుక్కలు; 
మోరలు+ఎత్తి= గొంతెత్తి మొఠటింగను= భౌ భౌ అన్నాయి, పగలు, నక్కలు; వాపోయెన్‌= అరిచాయి; ఖగములు= 
పక్షులు; కన్నులను = కళ్ళలో; అ(శుకణములు = కన్నీళ్ళు; క్రందుకొనంగన్‌= అతిశయింపగా; ఆర్తరవములు +ఇచ్చెను = 
బాధతో కూడిన కూతలు పెట్టాయి; దేవతాప్రతిమలు= దేవుళ్ళవి[గ్రహాలు; ఒరసెన్‌= కూలాయి. 
తా: హోమాగ్నులు పొగ చూరాయి. ఎదురు గాలులు వీచాయి. చెట్లన్నీ అడ్డదిడ్డంగా కూలిపడ్డాయి. (గ్రహాలు, తారలు 
కాంతి విహీనమయ్యాయి. మబ్బులు నెత్తురు కురిశాయి. మెరుపులు మిరుమిట్లు గొల్పాయి. రాహువు అకాలంలో 
సూర్యుని చెరబట్టాడు. చిమ్మచీకట్లు 'ప్రబలాయి. కుక్కలు గొంతెత్తి అరచాయి. పట్టపగలే నక్కలు కూశాయి. పులుగులు 
బాధతో కూతలు పెట్టాయి. కన్నుల్లో నీరుగ్రమ్మగా దేవతా వి[గ్రహాలు కూలిపడ్డాయి. 
క. మొదవులు నెత్తురుంజీమును, బిదికెన్‌, గార్జ్లభరవంబు భీషణ మయ్యెన్‌ 

మద ముడిగెంగరుల కటములం, బొదివెందురంగముల వాలముల నిప్పు లొగిన్‌. 605 
ప్రతి : మొదవులు= ఆవులు; నెత్తురున్‌= రక్తమును; చీమును= రసియు; పితికెన్‌= ప్రవించాయి; గార్థభరవంబు= 
గాడిదల ఓండ్రపెట్టుట; భీషణము +అయ్యెన్‌= భీకరమైంది; కరులకీటములన్‌= ఏన్గుల గండస్థలాలలో; మదము = చెక్కిలి 
దానము; (ఒకవిధమగు కొవ్వు); ఉడిగెన్‌= అణగింది; ఒగిన్‌= క్రమంగా తురంగముల= గుర్రాలు వాలములన్‌= 
తోకలందు; నిప్పులు= అగ్నులు; ఒదవెన్‌= చూపట్టెను. 
తా : ఆవుల పొదుగుల్లో రక్తం, చీము కారింది. గాడిదలు బోరున ఓండ్ర పెట్టాయి. ఏన్లుల చెక్కిళ్ళలో మదముడిగింది. 
గుర్రాల తోకల్లో నిప్పులు చూపట్టాయి. 
క. గుహలు రొదలిచ్చెం, బాప, గ్రహమిత్రతంజెంది వక్రగతులను సౌమ్య 

గ్రహములు వర్తించెను, దు, స్పహతేజోదితితనూజసంభవవేళన్‌. 606 
ప్రతి ; దుస్సహ= భరింప సాధ్యంకాని; తేజస్‌= శక్తిగల; దితితనూజ= దితికుమారుల; సంభవవేళన్‌= పుట్టుక సమయంలో; 
గుహలు; రొదలు+ఇచ్చెన్‌= ప్రతిధ్వనించాయి; సౌమ్యగ్రహములు= ప్రశాంతమైన [గ్రహాలు (నవగ్రహాలు) పాపగ్రహ 
మిత్రతన్‌+చెంది= దుష్టగ్రహాలతో కలిసినవై; వక్రగతులను = అడ్డదారులలో; వర్తించెను= సంచరించాయి. 
తా : దితి కడుపున శక్తిమంతమైన కుమారులు కల్టిన సమయంలో గుహలు మారుమోగాయి. శుభ గ్రహాలు దుష్టగ్రహాలతో 
కలిసి అడ్డదారులు త్రొక్కి భమించాయి. (గ్రహగతి మారటం అశుభసూచకం,. 


మ. భయదప్రక్రియ నట్లు దోంచిన మహోత్పాతమ్ము లీక్షించి సం 
క్షయకాలం బని కాని, సాధుహననో[గ్రక్రూరదేవాహితో 


278 శ్రీమహాభాగవతము 


దయసంక్షోభముగా నెబుంగక సమస్తప్రాణిసంఘాతముల్‌ 
భయమందెన్‌ సనకాదియోగిజనముల్‌ దక్కన్‌ బుధేంద్రోత్తమా! 607 


ప్రతి :; బుధ+ఇంద్ర+ఉత్తమా! = బుద్ధిమంతులలో శ్రేష్టుడవైనవాడా!; విదురా!= విదుర మహాశయా!; సనక+ఆది= 
సనకుడు మొదలైన; యోగిజనముల్‌+తక్కన్‌= మునులు తప్ప తక్కిన; సమస్త= అన్నివిధాలైన; ప్రాణిసంఘాతముల్‌= 
ప్రాణికోట్లు; భయదప్రక్రియన్‌= భయాన్ని కొల్పే విధానంతో; అట్లు= ఆ విధంగా; తోంచిన= కన్పించినట్టి; మహా+ 
ఉత్పాతమ్ములు= గొప్ప ఉపద్రవాలు; ఈక్షించి= చూచి; సంక్షయకాలంబు+ అనికాని= వినాశకాలమో కాక; సాధు= 
సజ్జనుల; హనన= వధకై; ఉగ్ర= భయాన్నికొల్పే; (కూర= కఠోరులైన; దేవ+అహిత +ఉదయ = దేవతలకుహానిగొల్పే 
రాక్షసుల పుట్టుక వల్లనైన; సంక్షోభము+కాన్‌= అల్లకల్లోలమో; ఎజుంగక= తెలియక; భయము+అందెన్‌= భీతిచెందింది. 
తా : ఓ బుద్ధిమంతుడవైన విదురా! ఒక్క సనకాదిమునులు తప్ప తక్కిన ప్రాణికోట్లన్నీ వెరపుగొల్పే ఉత్పాతాలను చూచి 
“ఇది ప్రళథయకాలమా? కాక సత్పురుషులను హింసించడానికి అవతరించిన రక్క్మసుల ఆగడమా?” ఏదో తెలియక 


వ. అట్లావిర్భవించిన యనంతరంబ. 608 
ప్రతి : అట్లు= ఈ విధంగా; ఆవిర్భవించిన = ఆ ఇద్దరు పుట్టిన; అనంతరంబు+అ= తర్వాత... 
తా : అంత భయంకరంగా జయ విజయులు రాక్షసులై పుట్టారు. 


మ. కులశైలాభ శరీరముల్‌ దనర రక్షోనాథు లఅత్యుగ్ర దో 

రృల మొప్పం బదఘట్టనన్‌ ధర చలింపన్‌ రత్న కేయూర కుం 

డల కాంచీ కటకాంగులీయక కిరీటస్వర్హమంజీర ని 

ర్మలకాంతుల్‌ దులకింప నాత్మరుచిచే మందీకృతార్మాంశులై. 609 
ప్రతి : రక్షస+నాథులు= రక్కసజట్టీలిర్వురు; కులశైల+ఆభ= కులపర్వతాలతో సమానమైన; శరీరముల్‌= దేహాలు; తనరన్‌= 
ఒప్పారుగ్యా అతి+ఉ(గ్ర= మిక్కిలి వెరపుగొల్పడి; దోస్‌+బలము= భుజబలము; ఒప్పన్‌= బయల్చ్బడగా; పదఘట్టనన్‌= 
కాలిరాపిడిచేత; ధర= భూమి; చలింపన్‌= కదలగా; రత్నకేయూర= రత్నాలు తాపిన భుజకీర్తుల; కుండల = చెవిపోగుల; 
కాంచి= మొలనూలి; కటక= కడియాల; అంగులీయక= వ్రేలఉంగరాల; కిరీట= తలమానికముయొక్క స్వర్ణమంజీర= 
బంగారుగజ్జెల; నిర్మలకాంతుల్‌= స్వచ్చమైన వెలుగులు; తులకింపన్‌= జిగేలుమనగా; ఆత్మరుచిచేన్‌= తమప్రకాశంచేత; 
మందీకృత= కొడిగట్టునట్లు చేయబడిన; అర్మ+అంశులు+ఐ= సూర్యకాంతిగలవారై. 
తా ; అంతభయంకరంగా జన్మించిన ఆ రక్కసు లిర్వురు కులపర్వతాలను పోలి ఉన్నారు. వారి బాహుబలం చెప్పనలవి 
కానిది. వారు తమ అడుగులతో చరచినప్పుడు నేల గడగడలాడింది. తాము ధరించిన రత్నాల భుజకీర్తులు, చెవిపోగులు, 
మొలనూళ్ళు, కడియాలు, ఉంగరాలు, కిరీటాలు, బంగారు గజ్జెలు మొదలైన ఆభరణాల నిగనిగలు జిగేలుమన్నాయి. ఆ 
ఇర్వురి దేహకాంతి సూర్యరళ్ళిని వెలవెలబోయేట్లు చేసింది. 


వ. ఉన్నసమయంబునం గశ్యపుండు నిజతనూభవులం జూడం దలంచి దితిమందిరంబునకుం జనుదెంచి 
సుతులం గనుంగొని వారలకు నామకరణంబు సేయం దలంచి. 610 


తృతీయస్కంధము 2/79 


ప్రతి : ఉన్న సమయంబునన్‌= ఇర్వురు మహాతేజస్సుగల వారై పుట్టిన సమయంలో; కశ్యపుండు= కశ్యపప్రజాపతి; 
నిజతనూభవులన్‌= తన కుమారులను; చూడదన్‌+తలంచి= చూడాలనికోరి; దితి మందిరంబునకున్‌= దితి ఇంటికి; 
చనుదెంచి= వచ్చి; సుతులన్‌+కనుంగొని= కుమారులను చూచి; వారలకున్‌= ఆ యిద్దరికి; నామకరణంబు= పేర్లుపెట్టడం; 
చేయన్‌+తలంచిన్‌= చేయాలనుకొని 


తా : రాక్షస కుమారులిర్వురు మహాతేజోధనులై వెల్లుతున్న సమయంలో వారి తండ్రియైన కశ్యపుడు దితి ఇంటికి వచ్చి, 
బాలురను చూచి వారికి పేర్లు పెట్టాలనుకొన్నాడు. 


మ. దితిజఠరంబునందుందన తేజము మున్నిడినట్టి పుత్ర్తున 

ద్భుత చరితున్‌ “హిరణ్యకశిపుంొడనుపేరం, బ్రసూతివేళ నా 

దితి మును గన్న పట్టి రవితేజునిరోగాంచనలోచనుండు నా 

హితమతింబేరు వెట్టి చనియెొన్‌ నిజనిర్మలపుణ్యభూమికిన్‌. 611 
ప్రతి : దితిజరరంబునందున్‌= దితి కడుపునందు; తన తేజమున్‌= తన (కశ్యపునియొక్క వీర్యాన్ని; మున్ను+ఇదిన +అట్టి= 
ముందు ఉంచినటువంటి; పుత్రున్‌= కుమారుణ్ణి; అద్భుత చరితున్‌= గొప్పచరిత్ర గలవానిని; 'హిరణ్యకశిపుండు' +అను 
పేరన్‌= హిరణ్యకశిపుడు అనే పేరుతోను; ప్రసూతి వేళన్‌= పుట్టినప్పుడు; ఆ దితి= ఆ దైత్యుల తల్లి, మును +కన్న+అట్టి = 
హిరణ్యకళశిపునికంటె ముందు కన్నట్టి; రవితేజునిన్‌= సూర్యసమానుదైన ప్రకాశం గలవాణ్ణి; కాంచనలోచనుండు = బంగారు 
కళ్ళుగలవాడును; నాన్‌= అనే; పేరు+పెట్టి= పేరుంచి; హితమతిన్‌= మంచిమనస్సుతో; నిజ= తన; నిర్మల= ప్రశాంతమైన; 
పుణ్యభూమికిన్‌= పవిత్రప్రదేశానికి; చనియెన్‌= వెళ్ళాడు. 
తా : ఆ కశ్యపబ్రహ్మ గర్భాధాన సమయంలో దితికడుపున తానుంచిన తొలి వీర్యంవల్ల కల్గిన కుమారునికి హిరణ్యకశిపుడు” 
అనే పేరుపెట్టాడు. దితిగర్భంనుండి ముందు పుట్టిన కుమారునికి “కాంచనలోచనుడు' (అనగా హిరణ్యాక్షుడు) అనే 
పేరుపెట్టాడు. తర్వాత నిజపుణ్యభూమికి తరలిపోయాడు- 
విశే : రాక్షసులుగా జన్మించిన ఈ బాలుర ప్రసవగాథ విచిత్రమైంది. కశ్యపుడు దితిగర్భాన మొదటనుంచిన వీర్య శిశువు 
'హిరణ్యకళిపుడు”. ప్రసవసమయంలో ముందు పుట్టిన కుమారుడు 'హిరణ్యాక్షుడు”. 

దితిగర్భపుష్పంలో నిక్షిప్తమైన కశ్యపుని వీర్యం రెండుగా విభజింపబడ్డప్పుడు మొదటి బీజం గర్భంలో వెనుకగాను, 
రెండవబీజం ముందుభాగంలోను ఉండటం జరిగింది. ప్రసవసమయంలో రెండవ వీజం తొలుతగా, మొదటిబీజం 
రెండవదిగా బహిర్దతమైనట్లు వివరణ చెపుతున్నది- 

తొలుత పుట్టిన బిడ్డ హిరణ్యాక్షుడు. బంగారుకళ్ళవాడు - మలివిడత పుట్టిన బిడ్డ హిరణ్యకశిపుడు” బంగారుసింహాసనం 
కలవాడు అని కశ్యపుడు వారికి నామధేయం చేశాడు. 

కవలలలో ముందు పుట్టినవాడు తమ్ముడు, వెనుక పుట్టినవాడు అన్నగా పరిగణించటం ఉన్నది. 


వ. అయ్యవసరంబున నతుల తేజో విరాజితుందైన హిరణ్యకశిపుండు హిరణ్యగర్భ వరదాన గర్వంబునను, 
దుర్వార పరిపంధి గర్వ నిర్వాపణాఖర్వ భుజావిజ్బంభణంబునను నిఖిలలోక పాలాదుల జయించి స్వవశం 


280 శ్రీమహాభాగవతము 


బొనర్చి సంతువ్రాంతరంగుండై యొందునుం దనకు మృత్యుభయంబు లేక నిర్భయుందై సుఖంబుందె, 
తత్పోదరుందైన హిరణ్యాక్షుండు ప్రతిదివసంబుం జండ వేదండ శుండాదండ మండిత భుజాదందడంబున 
గదాదండంబు ధరియించి తన్ను నెదిరి కదనంబు సేయంజాలిన యరివీరునిం గానక భూలోకం బెల్లం 
[గ్రుమ్మరి దివంబునకు దాడివెట్టి యందు సమరవిముఖులైన బర్సిర్ముఖులం గనుంగొని వనజాసన 
వరప్రదానంబు జింతించి హితులు సెలంగ నహితులు గలంగ మహిత వైెజయంతికాదామం బభిరామంబై 
వెలుంగం జరణంబుల మణినూపురంబులు మొరయ నిజదేహద్యుతి దిక్కులం బిక్కటిల్లం జనుదెంచువానిం 
గని భీతచిత్తులయి దేవతాగణంబులు గరుడునిం గని పజచు నురగంబులుంబోలె నిజనివాసంబు 
లర్మనివాసంబులుం గాంచనావాసంబులుంగా నొనర్చి యెక్కడికేనిం జనిన. 612 


ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఇర్వురు కుమారులు పుట్టిన సమయంలో వారికి పేర్లుపెట్టి కశ్యపుడు వెళ్ళిపోగాా అతుల= 
సాటిలేని; తేజస్‌ +విరాజితుండు +ఐన = చైతన్యశక్తిచే ప్రకాశిస్తున్న హిరణ్యకశిపుందు= హిరణ్యకళిపుడు; హిరణ్యగర్భ = 
కడుపులో బంగారం కల్గిన బ్రహ్మ వరదానగర్వంబునను= వరమొసంగుటవల్ల కల్టిన పొగరుబోతుతనంతోను; దుర్‌వార= 
అద్దు పెట్ట శక్యంకాని; పరిపంధి= విరోధుల; గర్వ పొగరును; నిర్వాపణ= తొలగింపగల్లిన; న+ఖర్వ= మొక్కవోని; 
భుజావిజ్బంభణంబునను = రెట్టల బిగువువల్లను; నిఖిల= సమస్తమైన; లోకపాల+ఆదులన్‌= దికృతులు మొదలైన వారిని; 
జయించి = గెలిచి; స్పవశంబు= తన అదుపులో; ఒనర్చి= ఉండేటట్లు చేసి; సంతుష్ట= సంతోషించిన; అంతరంగుండు+ఐ= 
మనస్సుగలవాడై; ఎందునున్‌= ఏ ప్రదేశంలోనూ; తనకున్‌ (హిరణ్యకశిపునికి); మృత్యుభయంబులేక= చావువలని భీతి 
లేకుండ; నిర్‌+భయుండు +ఐ= జంకులేనివాడై; సుఖంబు+ఉందెన్‌= సంతోషంగా ఉండినాడు; తద్‌+సోదరుండు +ఐన = 
ఆ హిరణ్యకశిపుని అన్నయైన; హిరణ్యాక్షుండు= బంగారుకన్నులవాండు; ప్రతిదివసంబున్‌= దినదినమూ; చంద = తీక్టమైన; 
వేదండ= ఏనుగు; శుండాదండ= కజ్ఞవంటి తొండం వంట్వి మండిత= కొనియాడదగిన; భుజాదండంబునన్‌= దండాన్నిపోలిన 
భుజాలచేత; గదాదండంబున్‌= గద పిడిభాగాన్పి ధరియించి= తాల్చి; తన్నున్‌= తనను (హిరణ్యాక్షుని) ఎదిరి= పోటొడ్డి; 
కదనంబు= పోరు; చేయన్‌+చాలిన= సలుపగల్టినట్టి; అరివీరునిన్‌= వీరుడైన పగతుని; కానక= చూడక; భూలోకంబు +ఎల్లన్‌= 
నేల అంతటిని; క్రుమ్మరి= తిరిగి, (గాలించి); దివంబునకున్‌= ఆకాశానికి లేదా స్వర్గానికి; దాడి+పెట్టి= దండెత్తి; పోయి; 
అందున్‌= ఆ స్వర్గంలో; సమరవిముఖులు+ఐన= కయ్యానికి మొగం చాటుచేసి కొన్నవారైన; బర్జిస్‌+*ముఖులన్‌= దేవతలను; 
కనుంగొని= చూచి; వనజ+ఆసన = బ్రహ్మ వరప్రదానంబున్‌= వరాన్నిపొందటం; చింతించి= కోరి; హితులు +చెలంగన్‌= 
తనమేలుకోరువారు పైకొనునట్లును; అహితులు= శత్రువులు; కలంగన్‌= కలతచెందునట్లును; మహిత= కొనియాడదగిన; 
వైజయంతికాదామంబు= విష్ణుమాలిక; అభిరామంబు+ఐ= ఇంపుగొల్పునదై; వెలుంగన్‌= ప్రకాశింపగా? చరణంబుల= 
కాళ్ళయందలి; మణినూపురంబులు = రత్నాలు పొదిగిన గజ్జెలు; మొరయన్‌= నాదం చేస్తూ ఉండగా; నిజదేహద్యుతి= 
తనశరీరకాంతి; దిక్కులన్‌= అన్ని వైపుల; పిక్కటిల్లన్‌= వ్యాపించగా? చనుదెంచువానిన్‌= ఎదురుగా వస్తున్న వాణీ; కని= 
చూచి; దేవతాగణంబులు= వేల్పుల గుంపులు; భీతచిత్తులు+అయి= భయంతో కూడిన మనస్సులు గలవారై; గరుడునిన్‌= 
గరుత్మంతుని (గద్దని;; కని= చూచి; పజచు= పరిగిడునట్టి; ఉరగంబులున్‌+పోలెన్‌= పాములవలె; నిజనివాసంబులు = 
తమయింధ్లను; అర్మనివాసంబులున్‌= జిల్లేడుచెట్లకు నిలయంగా; కాంచన +ఆవాసంబులుగాన్‌= ఉమ్మెత్తచెట్లకు నివాసాలుగా; 
ఒనర్చి= చేసి ఎక్కడికిన్‌+ఏన్‌= ఎక్కడికో; చనినన్‌= వెళ్ళగా. 


తృతీయస్కంధము 281 


తా ; కుమారులకు పేర్లుపెట్టి కశ్యపుడు వెళ్ళిన తర్వాత, హిరణ్యకశిపుడు బ్రహ్మవల్లపొందిన వరగర్వంతో శత్రువుల 
భుజగర్వాన్ని అణచి దిక్పాలురందరిని జయించి, తనకెవ్వరు ఎదురులేకుండ చేసికొని మహాసంతోషంతో మెలిగాడు. అతని 
తమ్ముడు హిరణ్యాక్షుడు. వాడు మదించిన ఏన్లుతొండంతో దీటైన గదను చేత దాల్చి తన్నెిరింంచగలపగవారు లేనందువల్ల 
సగర్వంగా భూలోక సంచారం చేసేవాడు. తర్వాత స్వర్గానికి పోయి అక్కడ కూడ తనతో యుద్ధం చేయడానికి సాహసించని 
దేవతలను చులకనచేసి, బ్రహ్మవలన వరంపొంది హితులతో కలిసి, శత్రువులను కలతపరిచేవాడు. మెడలో విష్ణుమాలిక 
ధరించి, కాళ్ళగజ్జెలు గల్లుగల్లు మంటుంటే, తనదేహకాంతితో దిక్కులన్నింటిని వెల్లిస్తూ ఉండేవాడు. వాని దాటికాగలేక 
దేవతలు తమ ఇండ్లను వదలి ఎక్కడికో పారిపోయారు. దేవతలు వదిలిపెట్టిన ఇండ్లు జిల్లేడు, ఉమ్మెత్త చెట్లకు నెలవులుగా 
మారిపోయాయి. 


ట్‌. శౌర్యము వోవందట్టి, నిజసాధనముల్‌ దిగనాడి, విక్రమౌ 

దార్యపరాక్రమక్రమము దప్పంగ భీతిలి పాణి రక్కటా, 

కార్యముందప్పి నాకు లని గైకొని యార్చి సుమేరుపర్వత 

స్టైర్యుండు వార్థింజొచ్చె నతిదర్చితభూరిభుజావిజ్బంభియె. 613 
ప్రతి : అక్కటా= ఆహా!; నాకులు= దేవతలు; శౌర్యము+పోవన్‌= పరాక్రమం ఉడిగిపోగా; తట్టి= చూపట్టి; నిజసాధనముల్‌= 
తమ సాధనములను; దిగన్‌+ఆది= వదలిపెట్టి; విక్రమ= సాహసం; బెదార్య= తెంపు; పరాక్రమ= ఎదిరింపగల దక్షత 
మొదలైనవాటి; క్రమమున్‌= వరుస తప్పంగన్‌= వశముతప్పగా; కార్యమున్‌+తప్పి= చేతలుడిగి; భీతిలి= భయపడి; 
పాటిరి= పరుగెత్తిపోయారు; అని, కైకొని= పైకొని; ఆర్చి= పెడబొబ్బపెట్టి; సుమేరుపర్వత స్టెర్యుండు = మేరుపర్వతంవంటి 
స్థిరత్వంగల ఆ హిరణ్యాక్షుడు; అతిదర్చిత= మిక్కిలి గర్వించిన; భూరి= గొప్ప; భుజా= రెట్టలచే; విజ్బృంధీ+ఐ= పోటెత్తిన 
వాడై వార్టిన్‌= సముద్రాన్ని చొచ్చెన్‌= ప్రవేశించాడు. 
తా : “అయ్యో! ఈ దేవతలు పరాక్రమహీనులై, తమ ఉపకరణాలను వదలిపెట్టి, విక్రమింపలేక, ఏంచేయాలో తోచక 
భయగ[గ్రస్తులై పారిపోయారే!” అనుకొని ఆ మేరుపర్వతమంతథైర్యశాలి హిరణ్యాక్షుడు భుజదర్పంతో విర్రవీగి సముద్రంలో 
దూకాడు- 
వ. ఇట్లు సొచ్చిన. 614 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా, చొచ్చినన్‌= సంద్రంలో దూకగా, (హిరణ్యాక్షుడు. 
తా : దేవతల దైన్యస్థితిని తలపోస్తూ హిరణ్యాక్షుడు సముద్రంలో దూకగా. 
క. వరుణుని బలములు దనుజే, శ్వరుతేజముం దేశిచూడంజాలక శౌర్య 

స్పురణము సెడి యొందేనియుం, బజచెం దజ్ఞ్జలధిమధ్యభాగమునందున్‌. 615 
ప్రతి ; వరుణుని= వరుణుని; బలములు = సైనికులైన జలచరాలు; దనుజ+ఈశ్వరు= రాక్షసనాయకుని; తేజమున్‌= 
వికాసాన్ని తేజిచూడన్‌+చాలక = నిగాగా చూడలేక; శౌర్యస్ఫురణము= పరాక్రమస్స్ఫూర్తి చెడి= దిగజారి; తద్‌+జలధి= 
ఆ సముద్రం; మధ్యభాగమునందున్‌ = నట్టనడుమ; ఎందు +ఏనియున్‌ = ఎక్కడో; పజచెన్‌= పరుగెత్తాయి. 


282 శ్రీమహాభాగవతము 


తా :; వరుణదేవుని బలాలైన జలచరాలన్నీ హిరణ్యాక్షుని ఉరవడికి తట్టుకోలేక సాహసాన్ని కోల్పోయి, ఆ సముద్ర 
మధ్యభాగాన ఎక్కడో దాక్కున్నాయి. 
క. అమరారి విపులనిశ్వ్వా, సములం బ్రభవించినట్టి జలనిధి కల్లో 

లములను విపులగదా దం, దమునంబోనడంచె నతిదృఢంబగు శక్తిన్‌. 616 
ప్రతి : అమర+అరి= దేవతల శత్రువైన హిరణ్యాక్షుడు; విపుల= విస్తారమైన; నిస్‌+శ్వాసములన్‌= నిట్టూర్పులనుండి; 
ప్రభవించిన +అట్టి= పుట్టినటువంటి; జలనిధి= సముద్రపు; కల్లోలములను= అలలను; విపులగదా దందమునన్‌= 
పెద్దదైన గదచేత; అతిదృఢంబు +అగుశక్తిన్‌= మిక్కిలి దట్టమైన శక్తితో; పోన్‌ +అడంచెన్‌= కనబడకుండ చేశాడు. 
తా : దేవవైరియగు హిరణ్యాక్షుడు జలచరాల నిట్టూర్పులవల్ల సంచలించిన అలలను తన గదతో దట్టించి రూపుమాపాడు. 


చ. మజథజియును న మృహాజలధి మధ్యమునన్‌ సురవైరి పెక్కువ 

తరములు (గ్రీడ సల్పి రిపు సైన్యవిదారణశౌర్యభఖేలనా 

పరతంజరించి య వ్వరుణపాలితమైన లసద్విభావరీ 

పురమున కేంగి యందుంబరిపూర్ణత నున్న పయోధినాథునిన్‌. 617 
ప్రతి ;: మజియును= ఇంకా; సురవైరి= అమరులశత్రువైన హిరణ్యాక్షుడు; ఆ+మహాజలధి= ఆ గొప్ప సముద్రం; 
మధ్యమునన్‌= నడుమభాగాన; పెక్కువత్సరములు = పెక్కేండ్లు క్రీడ సల్పి= విహరించి; రిపుసైన్య= శత్రుసేనని; విదారణ= 
చెండాడుట అనే; శౌర్యఖేలనా= పరాక్రమక్రీదయందలి; పరతన్‌= ఆసక్తితో; చరించి= కలయదిరిగి;ి ఆ+వరుణ= ఆ 
వరుణునిచే; పాలితము+అయిన = పరిపాలింపబడినట్టిదైన; లసత్‌= ఒప్పారుచున్న; విభావరీపురమునకున్‌= విభావరి 
అనుపేరుగల నగరానికి; ఏంగి= పోయి; అందున్‌= ఆ నగరంలో; పరిపూర్ణతన్‌+ఉన్నా నెమ్మదిగా నున్నట్టి; పయస్‌+ 
అధినాథునిన్‌= సింధునాథుదైనవానిని... 
తా :; అంతేగాక ఆ హిరణ్యాక్షుడు పెక్కేండ్లు సంద్రం నడుమనే యథేచ్చగా సంచరించాడు. శత్రువుని మట్టుపెట్టె క్రీడతో 
స్వైరవిహారం చేశాడు. తర్వాత జలధినాయకుడైన వరుణుని విభావరినగరం వెళ్ళి అక్కడ హాయిగా కాలం గడుపుతున్న 
వరుణుని చూశాడు. 


వ. మజథజియును. 618 
ప్రతి : మజియును= ఇంకా 
తా : ఆ తర్వాత 
సీ, యాదోగణాధీశుండగుచుంబాతాళభువనపరిపాలుందై తనరుచున్న 
వరుణునింగనుంగొని పరిహసితోక్తుల నిట్లను, విశ్వమం దెన్నంగలుగు 


సకలలోకైకపాలకులలో నతిబలాధికుండని జగము నుతింపందగిన 
శూరుండ విపుడు నీ పౌరుష మొప్పంగం గదనరంగమున న న్నెదిరి చూడు, 


తృతీయస్కంధము 283 


తే. నీ భుజావిక్రమంబును బ్రాభవంబు, నడంతు నని పల్మ్కుటయు విని యబ్ధివిభుండు 
పగతు జయమును వృద్ధియు బలము నాత్మ, బలముందలపోసి దనుజుతో బవరమునకు. 619 


ప్రతి ; యాదస్‌+గణ= జలచరాలకు; అధి+ఈశుండు +అగుచున్‌= నాయకుడై; పాతాళభువనపరిపాలుందడు +ఐ= 
పాతాళలోకాన్ని ఏలేవాడ్రై తనరుచున్‌+ఉన్న= ఒప్పారుచున్నట్టి వరుణునిన్‌= వరుణదేవుని; కనుంగొని= చూచి; (హిరణ్యాక్షుడు); 
పరిహసిత +ఉక్తులన్‌= గేలిచెయుమాటలతో; ఇట్లు+అనున్‌= ఈ రీతిగా అన్నాడు; విశ్వమందున్‌= ప్రపంచంలో; 
ఎన్నన్‌+కలుగు= గుర్తింపదగిన; సకలలోక= ఎల్లలోకములందు; ఏక= ముఖ్యులైన; పాలకులలోన్‌= ప్రభువులందు 
(దిక్సాలురందు); అతిబల +అధికుండు +అని= పరాక్రమంగల వారిలో మేటివని; జగము= ప్రపంచం; నుతింపన్‌+తగిన = 
మెచ్చుకోదగిన; శూరుండవు= వీరుడవు; ఇపుడు= ఇప్పుడే; నీపొౌరుషము= నీమగటిమి; ఒప్పంగన్‌= ప్రకాశమగునట్స్లు; 
నన్నున్‌= నన్ను కదనరంగమునన్‌ = యుద్ధరంగమందు; ఎదిరిచూడు = పోటొడ్జి చూడుము; నీ= నీదైన; 
భుజావిక్రమంబునున్‌= రెట్టలవాడిమిని; ప్రాభవంబున్‌= గొప్పదనాన్ని అడంతున్‌= అణచివేస్తాను; అని; పల్ముటయును= 
చెప్పగా; అబ్బివిభుండు= సముద్రాధిపతియైన వరుణుడు; విని= ఆలకించి; పగతుజయమును= శత్రువైన హిరణ్యాక్షుని 
గెలుపును; వృద్ధియున్‌= అతిశయాన్ని బలమున్‌= పరాక్రమాన్ని ఆత్మబలమున్‌= తనపరాక్రమాన్ని తలపోసి= పోల్చుకొని; 
దనుజుతోన్‌= రక్కసునితో, బవరమునకున్‌= కయ్యానికి... 

తా : సాగరాధిపతియు, పాతాళలోకపాలకుడునైన వరుణుని చూచి హిరణ్యాక్షుడు “ఓయీ! ఈ లోకంలో దిక్సతులందరికంటె 
నీవే మొనగాడవని, లోకం మెచ్చుకోదగిన పోటుమగాడవని అంటారు. అంతగొప్ప వీరుడవైతే ఇపుడు నాతో తలపడు. నీ 
భుజబలాన్ని నీ ప్రతాపాన్ని ఇప్పుడే అణచివేస్త అని పరిహసించాడు. అప్పుడు వరుణుడు రక్కసుని గెలుపు, బలం, 
పరాక్రమాలతో, తన బలాన్ని పోల్చుకొని వానితో యుద్ధం చేయడానికి పూనక. 


క. సమయము గాదని తన చి, త్తమునంగల రోషవహ్నిందాలిమియను తో 

యములందగ నార్చుచు నుప, శమితోక్తులంబలికె దనుజసత్తముతోదన్‌. 620 
ప్రతి : సమయము+కాదు = రక్కసునితో పెనుగుటకు తగిన తరిగాదు; అని; తన చిత్తమునన్‌= తన మనస్సునందు; కల 
రోషవహ్నిన్‌= కల్గిన కోపాగ్నిని; తాలిమి= ఓర్చు; అనుతోయములన్‌= అనేనీటిచేత్స తగన్‌= బాగుగా; ఆర్బుచున్‌= 
అణచివేస్తూ ఉపశమిత+ఉక్తులన్‌= శాంతించిన మాటలతో; దనుజసత్తముతోడన్‌= రాక్షసుని ఉద్దేశించి; పలికెన్‌= అన్నాడు- 
తా; రక్కసునితో పోరుసల్పుటకిది తగిన సమయం కాదని తలంచి వరుణుడు ఓర్పు అనే నీటితో తనలో రగులుతున్న 
కోపాగ్నిని ఆర్చి, మెత్తగా ఆ హిరణ్యాక్షుని ఉద్దేశించి ఇట్లన్నాడు. 
చ. మనమున శాంతింబూని, నియమంబున సంగర ముజ్జ్ఞగించి యే 

ననయము నున్నవాండ, నిపు దాహవకేళిం జరింపరాదు, నీ 

ఘనభుజవిక్రమస్స్ఫురితగాధవిజ్బంభణమున్‌ జయింపంజా 

లిన ప్రతివీరు లెవ్వరును లేరు, ముకుందుండు దక్క నెక్కడన్‌. 621 
ప్రతి : ఏన్‌= నేను, మనమునన్‌= మనస్సునందు; శాంతిన్‌+పూని = నెమ్మదిగల్లి; అనయమున్‌= ఎల్లప్పుడును; 
నియమంబునన్‌= ఒక కట్టుబాటుతో; సంగరము= కయ్యం; ఉజ్జగించి= వదలి; ఉన్నవాందన్‌= ఉన్నాను; ఇపుడు; ఆహవకేలిన్‌= 


284 శ్రీమహాభాగవతము 


యుద్ధక్రీడయందు; చరింపన్‌+రాదు= తిరుగ కూడదు, (కయ్యమనే ఆట ఆడరాదనిభావం); ఎక్కడన్‌= ఎచ్చటనైన; 
ముకుందుండు= విష్ణువు; తక్కన్‌= కాక; నీ= నీ ఘన= గొప్పవైన; భుజవిక్రమ= భుజములపరాక్రమంచేత; స్ఫురిత= 
వ్యక్తమైన; గాఢ= దృఢమైన; విజ్బంభణమున్‌= మిడిసిపాటును; జయింపన్‌= జయించుటకు; చాలిన ప్రతివీరులు= తగిన 
విరోధులు; ఎవ్వరును లేరు= ఒక్కడైనను లేడు- 


తా : ప్రసుత్తం నేను మనశ్శాంతి గల్గి ఉన్నాను. యుద్ధం చేయరాదని నియమం పెట్టుకొన్నాను. కాబట్టి యుద్ధక్రీడకు నేను 
ఉత్సహించను. ఇప్పుడు నీ భుజబలాన్ని ఎదుర్శొని నిలువగల్లినవాడు 'ఒక్క విష్ణుమూర్తి తప్ప తక్కిన వారెవ్వరు ఎక్కడ 
కూడలేరు అని వరుణుడు హిరణ్యాక్షుని ఉద్దేశించి అన్నాడు. 
చ. గొనకొనియ మృహాత్ముండు వికుంఠపురంబున నున్నవాండు దా 

నని మొనంబెక్కుమాజు లభియాతుల నోలి జయించి శక్తి పెం 

పున సడిసన్న వీరుండని భూజనకోటి నుతించు, నందు వే 

చను, మతండిచ్చు నీకు నని, సర్వముందీటెడు నంతమీందటన్‌. 622 


ప్రతి : ఆ+మహా+ఆత్ముండు= మహానుభావుడైన ఆ మురారి; వికుంఠపురంబునన్‌= వైకుంఠమందు; ఉన్నవాండు= ఉన్నాడు; 
తాన్‌= ఆ స్వామి; గొనకొని= ప్రయత్నించి; అనిమొనన్‌= పొలికలనియందు; పెక్కువూజులు= చాలపర్యాయాలు; ఓలిన్‌= 
వరుసగా అభియాతులన్‌= పగతురను; జయించి= గెలిచి; శక్తిపెంపునన్‌= పరాక్రమాతిశయంతో; సడి+చన్నవీరుం 
డు+అని= నిందలేని పరాక్రమశాలియని; భూజనకోటి= ప్రపంచంలోని జనసమూహం; నుతించున్‌= కొనియాడుతున్నది; 
అందున్‌= ఆ వైకుంఠానికి; వే= తొందరగా; చనుము= వెళ్ళుము; అతండు= ఆ విష్ణువు; నీకున్‌= నీతో; అని+ఇచ్చును= 
యుద్ధంలో తలపడగలడు; అంతమీందటన్‌= ఆ తర్వాత; సర్వమున్‌= అంతయు; తీజిడున్‌= ముగియగలదు. 


తా : ఆ మహావిష్ణువు వైకుంఠంలోఉన్నాడు. ఆయన సాహసంతో యుద్ధం చేసి ఎందరో శత్రువుల్ని మట్టుపెట్టిన వీరుడని, 
అనిందితచరిత్రుడని జనం వేనోళ్ళ స్తుతిస్తోంది. నీతో పోరుసల్పగలడాయన. అంతటితో నీ కథ ముగుస్తుంది. 


ఉ. నిందకు నోర్చి యాజిమొన నిల్వంగ నోపక వీంగి పాజునీ 
పందల వెంటంబడ్డ మగపంతమె? సర్వశరణ్యుందైన గో 
విందుండు దీర్చు నీ పని వివేకవిహీన! చనంగ నోపుదే 
నందుల కేంగు, మాతండమరారులంబోర జయించు నిచ్చలున్‌. 623 


ప్రతి : వివేకవిహీన= తెలివిలేనివాడా! (వివేకం నశించినవాడా!) నిందకున్‌= సడికి; ఓర్చి= సహించి; ఆజిమొనన్‌= 
యుద్ధరంగమునందు; నిల్వంగన్‌= నిలబడగల్టుటకు; ఓపక = సహించలేక; వీంగిపాజు= నివ్వెజపోయి పరుగెత్తునట్టి ఈ 
పందలవెంటన్‌= ఈ పిరికివారి వెంబడి; పడ్డన్‌= పడినచో; మగపంతమె? = పొరుషమా?; సర్వశరణ్యుండు+ఐన= అందరికి 
రక్షకుడైన; గోవిందుండు = శ్రీమన్నారాయణుడు; సీ పసిస్‌ఇసీ కార్యాన్ని (యుద్దోన్నాదాన్నిి; తీర్చున్‌= చక్కబెట్టగలడు; 
చనంగన్‌+ఓపుదు +ఏనిన్‌= వెళ్ళాలని కోరికవుంటే;, అందులకున్‌= అక్కడికి (హరివాసానికి;, ఏంగుము= వెళ్ళుము; 
ఆతండు= ఆ శ్రీహరి; నిచ్చలున్‌= నిత్యమూ; అమర+అరులన్‌= దేవతలవిరోధులైన రక్కసులను; పోరన్‌= కయ్యమందు; 
జయించున్‌= గెలుస్తాడు. 


తృతీయస్కంధము 285 


తా ; ఓరి బుద్ధిహీనుడా! యుద్ధరంగంలో పలాయనం చేయటం అపకీర్తి గదా అని అనుకోకుండా కాలికి బుద్ది చెప్పే 
పిరికిపందల నెదుర్కోవటం పౌరుషమవుతుందా? అదో ఆ వైకుంఠవాసుడు నీ పని చక్కపెట్టగలడు. ఆయనతో తలపడాలని 
ఉంటే వైకుంఠానికి పో. ఆ స్వామి నిరంతరం రక్కసులతో పెనగి విజేతగా ఉన్నాడు. 


వ. అదియునుంగాక. 624 
ప్రతి : అదియునున్‌+కాక= అంతేగాదు... 
తా ; అంతేగాక, ఇంకా. 


క. పురుషాకృతింబ్రతియుగమునం, బురుషోత్తముండవతరించి భూరిభుజావి 

స్పురణన్‌ దుష్టనిశాటుల, హరియించుచు నుండు మునిగణార్చితపదుందై. 625 
ప్రతి : పురుష+ఉత్తముండు= పురుషశ్రేష్టుడైన ఆహరి; మునిగణ= మునుల సమూహంచేత; అర్చితపదుండు+ఐ= 
పూజింపబడిన పాదముల గలవాదై; ప్రతియుగమునన్‌= కృతత్రేతాద్వాపర కలియుగాలలో; పురుష+ఆకృతిన్‌= 
మానవాకారంతో; అవతరించి = పుట్టి; భూరి= గొప్ప; భుజావిస్ఫురణన్‌= భుజముల ఆటోపంతో; దుష్ట= దుర్శార్సులైన; 
నిశాటులన్‌= రాత్రి చరించు రక్క్మసులను; హరియించుచున్‌+ఉండున్‌= అంతమొందిస్తాడు. 
తా; మహర్షులచే కొనియాడబడుతున్న ఆ శ్రీహరి నాల్టు యుగాలలో అవసరమైనప్పుడు మానవాకృతి ధరించి, భుజబలంతో 
దుష్టరాక్షసుల్ని మట్టుపెడుతుంటాడు. 
విశే ; యుగములు : ఇవి నాల్డు. కృతయుగం, (త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. 


1. కృతయుగం : ధర్మం నాల్ద్గుపాదాలతో నడుస్తుంది 
కాలపరిమాణం : 17,28,000 మానవసంవత్సరాలు 


2. త్రేతాయుగం : ధర్మం మూడుపాదాలతో ఉంటుంది 
కాలపరిమాణం : 12,96,000 మానవసంవత్సరాలు 


8. ద్వాపరయుగం : ధర్మం రెండుపాదాలతో ఉంటుంది 
కాలపరిమాణం : 8,64,000 మానవసంవత్సరాలు 


4 కలియుగం : ధర్మం ఒకేపాదంతో ఉంటుంది 
కాలపరిమాణం : 4ఉ82,000 మానవసంవత్సరాలు 


ఉ. కావున నా విభుందొడరి కయ్యము దయ్య మెజుంగంజేసి ర 
క్షోవర! నీ భుజాబలము సొంపథి మేదినింగూలి సారమే 
యావళి కాశ్రయం బగుదు, వచ్చటి కిప్పుడ యేగుదేని నీ 
చేవయు లావు నేర్పడును, జెప్పంగనేటికి మీంది కార్యముల్‌. 626 


286 శ్రీమహాభాగవతము 


ప్రతి : రక్షస్‌+వర= ఓ రక్కసుడా!; కావునన్‌= ఆ స్వామి దుష్టరాక్షసులను మట్టుపెట్టును కాబట్టి; ఆ విభున్‌= ఆ 
ప్రభువును; తొడరి= ఎదిరించి; కయ్యము= యుద్ధం; దయ్యము +ఎజుంగన్‌ +చేసి= దైవవశం చేసి, నీ భుజాబలము= 
నీ బాహు పరాక్రమం; సొంపు+అథి= మేల్మిచెడి; మేదినిన్‌+కూలి= నేలరాలి; సారమేయ +ఆవలళికిన్‌= కుక్కలదండుకు; 
ఆ(శయంబు= వశం; అగుదువు= అవుతావు; అచ్చటికిన్‌= ఆ వైకుంఠానికి; ఇప్పుడు+అ= ఇప్పుడే; ఏగుదు+ఏనిన్‌= 
పోయినచో; నీ చేవయున్‌= నీ గట్టిదనము; లావునున్‌= బలం; ఏర్పడును= బయటపడతాయి; మీంది కార్యముల్‌= 
తర్వాతి పనులు; లేదా నీ పాట్లు; చెప్పంగన్‌+ఏటికిన్‌= వాకొన నేల? 
తా : ఓరీ రాక్షసా! నీవు ఆ నారాయణుణ్లి ఎదుర్శొన్నావో కయ్యం సంగతి దేవుడెరుగును. నీ భుజబలం కాస్త సన్నగిల్లి 
నేలరాలిపోతావు. తర్వాత కుక్కల పాలవుతావు. ఇప్పుడు వెంటనే నీవు వైకుంఠానికి వెళ్ళితే, నీ సత్తా ఏమిటో తేలిపోతుంది. 
తర్వాత ఏమి జరుగుతుందో చెప్పటం దేనికి? (నీ చావు తప్పదని భావం. 
చ. అని వరుణుండు వల్మిన దురాగ్రహ మెత్తి హిరణ్యలోచనుం 

దనయము మానసంబున భయం బొకయింతయు లేక, సంగరా 

వని నెదిరింతు నేం డమరవర్ధను దుష్టవిమర్దనున్‌ జనా 

ర్దను ననుచున్‌ వికుంఠనగరస్ఫుటసంచితమార్గవర్తియె. 627 
ప్రతి : అని= నీకు ముప్పు తప్పదని; వరుణుండు; పల్మినన్‌= చెప్పగా; హిరణ్యలోచనుండు= బంగారుకన్నులవాదైన 
హిరణ్యాక్షుడు; దుర్‌+ఆ[గ్రహము = చెడ్డ కోపం; ఎత్తి= పూని; అనయము= వెంటనే మానసంబునన్‌= ఎదలో; భయంబు= 
వెరపు; ఒక +ఇంతయున్‌ +లేక= కొంచెమైనా లేకుండ; నేండు= ఈ దినమే; అమర వర్ధనున్‌= దేవతల్ని రక్షించువాడును; 
దుష్టవిమర్దనున్‌= దుష్టుల్ని మట్టుపెట్టేవాడును; అయిన; జనార్దనున్‌= విష్ణువుని; సంగర+అవనిన్‌= యుద్ధరంగమందు; 
ఎదిరింతున్‌= అద్దుకొంటాను; అనుచున్‌= అంటూ; వికుంఠనగర= వైకుంఠపు; స్ఫుట= స్పష్టమైన; సంచిత= ఏర్పాటు 
చేయబడిన; మార్గ= దారియందు; వర్తి+ఐ= ఉన్నవాడై. 
తా : విష్ణువునెదుర్కొన పొమ్మని వరణుడు చెప్పగానే హిరణ్యాక్షుడు మహాకోపంతో మనస్సులో ఏ మాత్రం జంకులేకుండా 
ఆ దేవరక్షకుడు, దుర్మార్గుల నాశనం చేసేవాడైన విష్ణువుని తప్పక యుద్ధంలో ఎదిరిన్తానని పల్కి వైకుంఠ మార్గం పట్టాడు. 
క. చను నవసరమున నారద, మునివరుందెదు రేగుదెంచి ముదము దలిర్చన్‌ 

దనుజేంద్ర, యెందుంబోయెద, వని యడిగిన నారదునకు నతండిట్లనియెన్‌. 628 
ప్రతి : చను+అవసరమునన్‌= ఆ రాక్షసుడు వైకుంఠ మార్గంలో పోయేటప్పుడు; నారదమునివరుండు = శ్రేష్టుడైన మునియగు 
నారదుడు; ఎదురు+ఏగుదెంచి= ఎదురుగా వచ్చి; ముదము+తలిర్చన్‌= సంతోషం కలుగగా; దనుజ+ఇంద్ర= ఓ రాక్షస శ్రేవ్టా!; 
ఎందున్‌+పోయెదవు+అని= ఎక్కడికి పోతున్నావు అని; అడిగినన్‌= అడుగగా; అతండు= ఆ హిరణ్యాక్షుడు; నారదునకున్‌= 
నారదునితో; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు 
తా : వైకుంఠ మార్గంలో పోతున్న హిరణ్యాక్షునికి నారదుడు కన్పించి “ఓ రాక్షసా! ఎక్కడికి పోతున్నావు?” అని అడిగాడు. 
అప్పుడా రాక్షసుడు ఆయనతో ఇట్లన్నాడు. 


తృతీయస్కంధము 28/ 


చ. సరసిరుహోదరుందొడరి సంగర మే నొనరించి యిందిరా 

వరుని ననంతుంద్రుంచి సురవైరికులంబుల కెల్ల మోద వి 

స్ఫురణ ఘటింపంజేయుటకుం బూని వికుంఠపురానువర్తినై 

యరిగెద నన్న న మ్మునికులాగ్రణి దానవనేత కిట్లనున్‌. 629 
ప్రతి : ఏన్‌= నేను; సరసిరుహ+ఉదరున్‌= తామరబొద్దునందుగలవాడును; అనంతున్‌= తుది లేనివాడును; అయిన; 
ఇందిరావరునిన్‌= లక్ష్మీ దేవిభర్తయైన విష్ణువును; తొడరి= ఎదిరించి; సంగరము= కయ్యం; ఒనరించి= చేసి త్రుంచి= 
కడతేర్చి; సురవైరి కులంబునకున్‌+ఎల్లన్‌= దేవతలకు శత్రువులైన రాక్షసులందరికి; మోదవిస్ఫురణ= అతిశయమైన 
సంతోషాన్ని; ఘటింపన్‌+చేయుటకున్‌= చేకూర్చటానికి; పూని= దండెత్తి, వికుంఠపుర= వైకుంఠనగరాన్న్సి అనువర్తిని= 
అనుసరించినవాడను అయి; అరిగెదన్‌= పోతున్నాను; అన్నన్‌= హిరణ్యాక్షుదనగా? ఆ+మునికుల +అ(గ్రణి= మునిశ్రేష్టుడైన 
ఆ నారదుడు; దానవనేతకున్‌= రాక్షసనాయకునికి; ఇట్లు+అనున్‌= క్రిందివిధంగా అన్నాడు... 
తా : “నేను బొడ్డుదామరవాడును, అంతం లేనివాడును అగు లక్ష్మీధవుణ్ణి, యుద్ధరంగంలో ఎదుర్శొని అతణ్ణి చంపినా 
రాక్షసకులానికి సంతోషం కల్షించాలని వైకుంఠనగరాభీముఖంగా సాగిపోతున్నా”నని హిరణ్యాక్షుడు నారదునితో అన్నాడు. 
ఆ నారదుడు వానితో ఇలా అన్నాడు- 


విశే : అనంతుండు : శ్రీహరి అనంతుడు. అనగా అంతం లేనివాడని అర్థం. 


చ. గురుభుజుందడమ్మహాత్ముండు వికుంఠపురంబున నేండు లేండు, భూ 

భరము వహింప నాదికిటిభావముందాల్సి రసాతలంబునం 

దిరవుగ నున్నవాం,డచటి కేగంగ నోపుదువేని నేగు మం 

దరయంగంగల్లు నీకు నసురాంతకుతోడి రణం బవశ్యమున్‌. 6380 
ప్రతి :; గురుభుజుండు = గొప్పబాహువులు గలవాడైన; ఆ+మహా+ఆత్ముందు= ఆ మహానుభావుడైనవిష్టువు; వికుంఠపురంబునన్‌= 
వైకుంఠ నగరంలో; నేండు= ఇప్పుడు; లేడు; భూభరము= భూదేవి భారాన్ని వహింపన్‌= ధరించడానికి; ఆదికిటి 
భావమున్‌= ఆది వరాహరూపాన్ని తాల్చి= పూని; రసాతలంబునన్‌= పాతాళమందు; తిరవు+కన్‌= స్థిరంగా; 
ఉన్నవాండు= ఉన్నాడు; అచటికిన్‌= ఆ పాతాళానికి; ఏగంగన్‌= వెళ్ళటానికి; ఓపుదువు+ఏనిన్‌= చాలినవాడవైత్తే ఏగుము= 
వెళ్ళుము; అందున్‌= అక్కడ; అవశ్యమున్‌= తప్పక; అసుర +అంతకుతోడి= రాక్షసుల్ని మట్టుపెట్టే శ్రీహరితో; రణంబు= 
కయ్యము; అరయంగన్‌= ఆలోచించితివేని; నీకున్‌+కల్పున్‌= నీకవుతుంది, 
తా : “భుజపరాక్రమం కలవాదైన ఆ నారాయణుడు ఇప్పుడు వైకుంఠంలో లేడు. ఆయన భూమిని ఉద్ధరించాలని 
ఆదివరాహావతార మెత్తి పాతాళలోకంలో మోహరించి ఉన్నాడు. ఆయన్ని ఎదిరించే సాహసముంటే అక్కడికే పో. అక్కడే 
యుద్ధం చేయి” అని నారదుడు చెప్పాడు. 


శ హిరణ్యార్లుండు యజ్ఞవరాహంబగు పహరినెదిరించివోరుట పా 


చ. అనవుడు దానవేంద్రుండు హుతాశనుకైవడి మండి పద్మలో 
చను నెదిరించు వేడుకలు సందడింగొల్ప ననల్పతేజుండై 


288 శ్రీమహాభాగవతము 


ఘనగదంగేలంబూని త్రిజగదృ్భయదాకృతిందాల్చి వైల్మిడిం 

జనియె రసాతలంబునకుంజండభుజాబలదర్చ మేర్పడన్‌. 631 
ప్రతి : అనవుదున్‌= అని నారదుడు చెప్పగా; దానవ+ఇంద్రుండు= రాక్షసులలో గొప్పవాడైన హిరణ్యాక్షుడు; హుతాశనుకైవడిన్‌= 
అగ్నివలె) మండి= రేగి; పద్మలోచనున్‌= తామరలవంటి కన్నులవాడైన విష్ణువుని; ఎదిరించువేడుకలు = ఎదుర్మోవాలనే 
వేడ్మలు; సందడిన్‌+కొల్పన్‌= అతిశయింపగా; అనల్బతేజుండు+ఐ= అతిశయమైన శక్తిగలవాదై; ఘనగదన్‌= పెద్దగదను; 
కేలన్‌+పూని= చేత తాల్చి త్రిజగత్‌= ముల్లోకాలకు; భయద = భీతిని కల్గించే; ఆకృతిన్‌= ఆకారాన్ని తాల్చి= ధరించి; 
చండ = తీక్షమైన; భుజాబలదర్పము= రెట్టల బిగువువల్ల కల్గిన పొగరు; ఏర్పడన్‌= కలుగగా; రసాతలంబునకున్‌= 
పాతాళలోకానికి; వ్రల్మిడిన్‌= చిటికెపాటులో; చనియెన్‌= వెళ్ళాడు. 
తా : నారదుడు పాతాళానికి పొమ్మని చెప్పగానే హిరణ్యాక్షుడు అగ్గిలాగ మండి పడ్డాడు. విష్ణువుతో తలపడి తీరాలని 
భావించి పెద్దగద నొకదాన్ని చేత తాల్పాడు. తన భుజబలాన్ని ప్రదర్శించాలని విర్రవీగుతూ భీకరరూపంతో పాతాళానికి 
వెళ్ళాడు. 


వ. చని జలమధ్యంబున. 682 
ప్రతి : చని= పాతాళానికి వెళ్ళి జలమధ్యంబునన్‌= నీటినడుమ... 
తా : హిరణ్యాక్షుడు పాతాళం ప్రవేశించి నీటి మధ్య 


క. దివిజారి మెదురందగంగనె, నవిరళదంమాభిరాము నమరలలామున్‌ 

గువలయభరణోద్దామున్‌, సవనమయస్తబ్ధరోము జలదశ్యామున్‌. 633 
ప్రతి : దివిజ+అరి= దేవవిరోధ్రయెన హిరణ్యాక్షుడు; ఎదురన్‌= తనముందు; అవిరళ= విస్తారమైన; దంష్ర్రా= కోరలతో; 
అభిరామున్‌= చూడముచ్చటైన వాడును; అమరలలామున్‌= దేవతలలో శ్రేష్టుడైన వాడును; కువలయ= భూమిని; భరణ = 
భరించుటచే; ఉద్దామున్‌= ప్రచండమైనవాడును; జలదశ్యామున్‌= మేఘాన్నిపోలిన నల్లనివన్నెగలవాడును; అయిన; 
సవనమయ= యజ్ఞరూపధారియైన; స్తబ్బరోమున్‌= వరాహారూపుణ్జి; తగన్‌+కనెన్‌= తేరిపార చూచాడు. 
తా : సురవైరియగు హిరణ్యాక్షుడు పాతాళంలో స్వామిని నిగాగా చూచాడు. ఆయన విస్తారమైన కోరలతో వెల్లుతున్నాడు. 
భూమిని ఉద్ధరించటానికి పూని ఉన్నాడు. మొయిలువన్నెతో నిక్కపొడుచుకున్న రోమాలతో యజ్ఞవరాహరూపాన్ని ధరించిన 
దేవవిభుణ్ణి చూశాడు. 


ప. అ య్యవసరంబున సూకరాకారుందైన హరియు. 694 


ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; సూకర+ఆకారుండు+ఐన= వరాహావతారమెత్తినవాడైనట్టి; హరియున్‌= 
విష్ణువు కూడ... 


తా : హిరణ్యాక్షుడలా ఎత్తి వచ్చిన సందర్భంలో 'సూకరాకృతిధరించిన' శ్రీహరి కూడా 


క. వనజరుచిసన్నిభములగు, తన లోచనయుగళదీప్తిందనరందదాలో 
కనముల దనుజాధీశుని, తనుకాంతి హరింపంజేసెం దత్‌ క్షణమాత్రన్‌. 685 


తృతీయస్కంధము 289 


ప్రతి : (శ్రీహరి) వనజరుచి= కమలములకాంతితో; సన్నిభములు= సమానములు; అగు= అయినట్టి తనలోచనయుగళదీప్తి= 
తన రెండుకన్నులకాంతి; తనరన్‌= ఒప్పారగ్యాా తద్‌+క్షణమాత్రన్‌= ఒక్కక్షణకాలంలో; తద్‌+ఆలోకనములన్‌= ఆ 
కాంతిమంతమైన చూపులతో (శ్రీహరి); దనుజ+అధి+ఈశుని= రాక్షసనాయకుని; తనుకాంతిన్‌= దేహచ్చాయను; హరింపన్‌+ 
చేసెన్‌= అణచివేశాడు. 


తా; మహావిష్ణువు తామరకాంతిని గుత్త బుచ్చుకొన్న తన చూపుల లీవతచేత రక్కసుని శారీరకవిజ్బంభణాన్ని ఒక్కపెట్టున 
మటుమాయం చేశాడు. 


ప. మజియున య్యాదివరాహం బవార్యశౌర్యంబున మాబజులేని విహారంబునం జరియించునట్టి యొడ. 
636 


ప్రతి : మజియున్‌= ఇంకా; ఆ+ఆదివరాహంబు= ఆ యజ్ఞవరాహస్వామి; న+వార్య= అడ్డుకోవటానికి సాధ్యంకాని; 
శౌర్యంబునన్‌= పరాక్రమంతో; మాఖజులేని= తిరుగులేనట్టి; విహారంబునన్‌= సంచారంతో; చరియించున్‌ +అట్టి+ఎదన్‌= 
చక్కర్లు కొట్టేటప్పుడు ఆ 

తా : అప్పుడా యజ్ఞవరాహస్వామి అపారవిక్రమంతో విచ్చలవిడిగా చక్రభ్రమణం చేస్తున్నాడు. ఆ విహారం ఎదురులేనిది. 


సీ, తుదమొదళ్లకుం జిక్కి తునిసి పాణఖంగ మోరం గులశైలములంజిమ్ముంగొంత తడవు, 
బ్రహ్మాండభాండంబు పగిలి చిల్లులు వోవం గొమ్ములందాటించుంగొంత తడవు, 
జలధు లేడును బంకసంకులంబై యింక ఖురముల మట్టాడుం గొంత తదవు, 
ఉడురాజు సూర్యుండు నొక్క మూలకుం బోవం గుజుచ వాలము ద్రిప్పుం గొంత తడవు, 


తే. గునియుం గుప్పించు లంఘించుం గొప్పరించు, నెగయు ధరం ద్రవ్వ బొతియంగా నేపు రేంగి 
దానవేంద్రుని గుండెలు దల్లడిల్లం, బంది మెల్లన రణపరిస్పంది యగుచు. 637 


ప్రతి : పంది= ఆదివరాహం; మెల్లన= తిన్నగా? రణపరిస్పంది+అగుచున్‌= పోరుకు సిద్ధమగుచు; దానవ+ఇంద్రుని= 
రక్కసుని, గుండెలు= ఎదలు; తల్లడిల్లన్‌= అదరగ్గాా కొంతతడవు= కొంతసేపు; తుదమొదళ్ళకున్‌ +చిక్కి= చివరిభాగాలు; 
దిగువభాగాలతో చిక్కుకొని, (కుప్పకూలి అని భావం); తునిసి= తునాతునకలై; పాణంగన్‌= పరుగెత్తునట్లు కులశైలములన్‌= 
కులపర్వతాలను; చిమ్మున్‌= ఎగమీటుతుంది; కొంతతడవు = మరికొంతసేపు; బబ్రహ్మ+అండభాందడంబు= బ్రహ్మాండాలనే 
పెద్ద బానలు; పగిలి= బ్రద్దలైై; చిల్లులు +పోవన్‌= బొరకలుపడేటట్లు; కొమ్ములన్‌= మోరతో; తాటించున్‌= కొట్టుకుంది 
(ఆస్ఫోటనం); కొంతతడవు= మరికొంత సమయం; జలధులు +ఏడును = సప్తసముద్రాలు; పంకసంకులంబు+ఐ= బురదతో 
గజిబిజియై; ఇంకన్‌= వట్టిపోగా; ఖురములన్‌= గిట్టలతో; మట్టాడున్‌= గోకుతుంది; కొంతతదవు= ఒక్కమాటు; ఉడురాజు= 
తారలకధిపతియైన చంద్రుడు; సూర్యుండున్‌= సూర్యుడును; ఒక్కమూలకున్‌= ఒక్కదిశకు; పోవన్‌= పోవునట్లు; 
కుజుచవాలమున్‌ = పొట్టితోకను; (త్రిప్పున్‌= కదలిస్తుంది; కునియున్‌= తూగివడుతుంది; కుప్పించున్‌= 
ఊపిరిబిగబట్టిదూకుతుంది; లంఘించున్‌= ఊపుగా దాటుతుంది; కొప్పరించున్‌= విజ్బంభిస్తుంది; ఎగయున్‌= పైకొంటుంది; 
ధరన్‌= భూమిని; బొరియంగాన్‌= చిల్లులుపడేట్సు; రేంగి= అతిశయించి; 'త్రవ్వున్‌= తవ్వుతుంది. 


290 శ్రీమహాభాగవతము 


తా :; ఆ ఆదివరాహం రాక్షసుని గుండెలు గుఖభేలు మనెట్లు యుద్దొత్సాహంతో కొంతసేపు ముట్టెతో అంచులు మూలాన్ని 
సోకేటట్లు కులపర్వతాల్ని చిమ్మింది. బ్రహ్మాండభాండం పగిలి చిల్లులు పడేట్లు కొమ్ములతో జీరాడింది. సప్తసాగరాలు 
బురదలాగ గజిబిజి అయ్యేట్టు తనగిట్టలతో ఇంకిపోయేట్లు గోకుతుంది. తన తోకను తిప్పుతూ చంద్రుణ్జీ సూర్యుణ్ణీ ఒక 
మూలకు నెట్టివేస్తున్నది. గునగున నడుస్తుంది. ఊపిరి బిగబట్టి ఎగిసిపడుతుంది. ఎగిరి దాటుతుంది. విజృంభిస్తుంది. 
పైకొంటుంది. బొరకలుపడేట్లు నేలని బరుకుతుంది. 


వ మఠతియును, 698 
ప్రతి : మజియును= తర్వాత, 
తా: ఆ తర్వాత ఇంకా, 


క. కనుంగవ నిప్పులు రాలంగ, సునిశితదంహ్షాగ్రయుతవసుంధరుం డగుచుం 

దన కెదురేతేంగని య, వ్వనచర మే రీతి నిపుడు వనచర మయ్యెన్‌. 639 
ప్రతి : కనుంగవన్‌= రెండుకళ్ళల్లో; నిప్పులు రాలంగన్‌= మంట లెగయగా; సునిశిత= వాడియైన; దంహ్షా+అగ్రయుత= 
కోరలకొనపై కూడిన; వసుంధరుండు= భూమిగలవాడు; అగుచున్‌= అయి; తనకున్‌= అసురకు; ఎదురు+ఏతేన్‌= ఎదురుగా 
రాగా; కని= వరాహాన్ని చూచి; ఆ వనచరము= అడవిలో తిరిగే ఆ జంతువు; ఇపుడు= ఈ సమయంలో; ఏ రీతిన్‌= ఎట్లు; 
వనచరము +అయ్యెన్‌= జలచరమైంది? (ఆశ్చర్యాన్ని అభినయించే పల్కు... 
తా : ముట్టెపై భూమిని ధరించి కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ ఆ యజ్ఞవరాహం రక్కసునికి ఎదురుపడింది. ఆ రక్కసుడు 
దాన్ని చూచి “ఇది అడవిజంతువు గదా జలచర మెట్లెందో” అనుకొన్నాడు. 


క. అని యాశ్చర్యభయంబులు, దన మనమునందొంగలింప దనుజాధిపుం డి 

ట్టనియెన్‌ భీకరసూకర, తనువొంది చరించు దనుజదర్పాపహుతోన్‌. 610 
ప్రతి : అని= అట్లని; దనుజ+అధిపుండు= రాక్షసాధిపతి (హిరణ్యాక్షుడు; తనమనమునన్‌= తనమదిలో; ఆశ్చర్యభయంబులు = 
అచ్చెరువూ భీతీ; తొంగలింపన్‌= కలుగగా; భీకర= భయమునుగొల్పు; సూకరతనువు= వరాహరూపం; ఒంది= పొంది; 
చరించు= తిరుగుతున్న దనుజ= రాక్షసుని; దర్ప+అపహుతోన్‌= పొగరణచునట్టి వానితో (వరాహ స్వామితో); 
ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా అన్నాడు. 
తా :; 'వనచరం జలచరమైందె' అని సంభ్రమాశ్చర్యాలు పొందిన హిరణ్యాక్షుడు, రాక్షసులపొగరు అణచగల ఆ యజ్ఞవరాహరూప 
మెత్తిన విష్ణువుతో ఇట్లన్నాడు. 
క. ఘనసూకర! మూధాత్మక!, వనరుహసంభూతదత్తవరదానమునం 

గనిన రసాతలగతభువి, యనయంబును నా యధీనమై వర్తించున్‌. 611 
ప్రతి : ఘనసూకర= ఓ పెద్దవరాహమా!; మూఢ +ఆత్మక= అజ్ఞానీ!; వనరుహ= నీటబుట్టిన తామరయందు; సంభూత = 
పుట్టినవాడైన బ్రహ్మచేత; దత్త= ఈయబడిన; వరదానమునన్‌= గ్రేష్టమైన వరదానంచేత; కనిన= పొందినట్టి రసాతలగతభువి= 
పాతాళాన్ని చొచ్చిన యీ నేల) అనయంబున్‌= ఎల్లప్పుడు; నా+అధీనము+ఐ= నాకు చెందిందిగా; వర్తించున్‌= ఉంటుంది. 


తృతీయస్కంధము 291 


తా : ఓ తెలివిలేని వరాహమా! నేను బ్రహ్మవల్ల రసాతలగతమైన ఈ భూమిని వరదానంగా పొందాను. ఇది ఎప్పటికైనా 
నాదే. అని రాక్షసుడు విష్ణువుతో అన్నాడు. 
క. గొనకొని నీ వీ ధరణిం, గొని పోకుము, విడుము కాక కొని పోయెద వేం 

గొనియెద నీ ప్రాణముం గై, కొను నా వచనములు చలముగొన నేమిటికిన్‌? 642 
ప్రతి : గొనకొని= ప్రయత్నించి; నీవు ఈ ధరణిన్‌= భూమిని; కొనిపోకుము= తీసికొనిపోవద్దు; విడుము= దీన్ని 
వదలిపెట్టు; కాక= నా మాటకాదని; కొనిపోయెదవు+ఏన్‌= తీసుకొనివెళ్ళాలనుకుంటే; నీ ప్రాణమున్‌= నీ ఉసురును; 
కొనియెదన్‌= తీసుకొంటాను; నా వచనములు= నా మాటలు; కైకొను= గ్రహించుము; చలము+కొనన్‌+ ఏమిటికిన్‌= 
పట్టుదలపూనటం దేనికి? (యొండి చేయవద్దని అనటం). 


తా :; ఓయీ! నీవు భూమిని లేపుకొని పోవద్దు. ఇక్కడే వదలిపెట్టు. కాదు కూడదని పెకలించి తీసికొని పోవాలని 
ప్రయత్నిస్తే నీ ప్రాణం తీస్తాను. నా మాట విను. ఎందుకు నీ కంత పట్టుదల? 


క. మాయావి వగుచు నిప్పుడు, పాయక యీ పుడమిం జోరభావంబున నీ 

వీ యెడం గొనిపోంజూతునె, యాయతభుజబలముచేత నడంపక యనుచున్‌. 643 
ప్రతి : ఇప్పుడు= ఇప్పుడదే) మాయావి+అగుచున్‌= మోసగాడవై) పాయక= వదలక; ఈ పుడమిన్‌= ఈ భూమిని; 
చోరభావంబునన్‌= దొంగబుద్ధితో; ఈవు= నీవు; ఈ+ఎదన్‌= ఈ సందర్భంలో; కొనిపోన్‌= ఎత్తుకొనిపోవగా; చూతును+ఎ= 
చూస్తూఉంటానా?; ఆయతభుజబలముచేతన్‌= నిడుపాటి భుజబలంతో; అడంపక= నిన్నణచకుండా; అనుచున్‌= అంటూ. 


తా : ఏదో నీ మోసబుద్ధితో ఇప్పుడు ఈ భూమిని దొంగిలించుకొని పోవాలనుకున్నావేమో, దాన్ని చూస్తూ ఊరుకోను. 
నా భుజబలంతో నిన్ను అణచి మట్టు పెడతాను అన్నాడు అసురుడు. 


సీ అవిరళయోగమాయాబలంబునంజేసి యల్పపౌరుషమున నలరు నిన్ను 
నర్థి సంన్థాపించి యస్మత్సుహృద్భృత్య కులుల కెల్లను మోద మొలయం జేయం 
జెలువేది మద్గదాశీర్ణుందవగు నిన్నుం గనుంగొని దేవతాగణము లెల్ల 
నిర్మూలులై చాల నెజీ నశించెద రన్న విని యజ్ఞపోత్రియై వెలయుచున్న 


తే. హరి సరోజాతభవముఖామరుల కెల్ల, వచ్చు దురవస్థ కాత్మలో వంత నొంది 
నిశితదం్షాగ్రలసితయై నెగడు ధరణి, దేవితో నొప్పె నా దేవదేవుం డంత. 644 


ప్రతి : అవిరళ= అతిశయమైన; యోగమాయాబలంబునన్‌ +చేసి= యోగమాయ ఊపుతో; అల్పపౌరుషమునన్‌= కొంచెం 
పొగరువల్లు అలరునిన్నున్‌= ఒప్పారుతున్న నిన్ను (హరిని అర్ధిన్‌= కోరికతో; సంస్థాపించి= బాగా అణచ్చి అస్మత్‌= 
మాయొక్క సుహృత్‌= స్నేహితుల; భృత్య= "సేవకుల; కులులకు+ఎల్లను = రాక్షసకులాని కంతటికి; మోదము= సంతోషము; 
ఒలయన్‌+చేయన్‌= కల్గించగా;? చెలువు+ఏది= శార్యముడిగి; మద్‌+గదా+ళీర్ణుండవు= నా గదచే చీల్చబడినవాడవు; 
అగు నిన్నున్‌= అయిన నిన్ను కనుంగొని= చూచి; దేవతాగణములు +ఎల్లన్‌= గుంపులుగానయిన దేవతలందరూ; నిర్‌+ 


292 శ్రీమహాభాగవతము 


మూలులు+ఐ= ఆధారం కోల్పోయినవారై; చాలన్‌= మిక్కిలి; నెజిన్‌= బాగ్యా నశించెదరు= చచ్చిపోతారు; అన్నన్‌= అని 
రక్క్మసుడనగాా; విని= ఆలకించి; యజ్ఞపోత్రి+ఐ= యజ్ఞవరాహుడైై; వెలయుచున్‌+ఉన్న= ప్రకాశిస్తున్న హరి= విష్ణువు; 
సరస్‌+జాతభవ= పద్మమునుండి పుట్టినవాడైన బ్రహ్మ ముఖ= మొదలైన; అమరులకున్‌ +ఎల్లన్‌= దేవత లెల్లరికి; వచ్చు, 
దుర్‌+అవస్థకున్‌= ఎదురయ్యే చెడుకి; ఆత్మలోన్‌= ఎదలో; వంతన్‌+ఒంది= బాధపడి; ఆ దేవదేవుండు= ఆ స్వామి; 
అంతన్‌= తర్వాత; నిశిత= వాడియైన; దం్రైా+అ[గ్ర= కోరకొసతో; లసిత+ఐ= విలసిల్లునదై; నెగడు= ఒప్పారుతున్న; 
ధరణిదేవితోన్‌= భూదేవితో; ఒప్పెన్‌= ప్రకాశించెను. 
తా : ఓరీ! యోగమాయవల్ల దక్కిన మగతనం నీది. ఒక్కపెట్టున న్స్‌ బలాన్ని అణచివేసి, మా సంగడికాంద్రకు, సేవకులకు, 
మా కులానికంతటికి సంతోషం గొల్పుతాను. నీ బలం ఉడిగి నా గదదెబ్బ రుచి చూచిన నీ దేవతలెల్లరు బిక్కుమంటారు. 
చచ్చి చెడతారు అని ఇట్లు వదరుతున్న రక్కసుని మాటలు విని ఆ యజ్ఞవరాహనస్వామి బ్రవ్మాదిసురలకు రాబోయే 
ఉపద్రవాన్ని పసిగట్టి, అప్పుడా భూదేవిని తన వాడికోరపై మోపి విలసిల్లాడు. 
క. సురరిపు వాక్యాంకుశముల, గురుకుపితస్వాంతుందడగుచుంగొమరారె వసుం 

ధరతోడ భీతి నొందిన, కరిణింగల కరికులేంద్రుకరణింబెలుచన్‌. 615 
ప్రతి : పెలుచన్‌= అవలీలగా; భీతిన్‌+ఒందిన= భయ[గ్రస్తమైన; కరిణిన్‌+కల= ఆడుఏన్లుగల; కరికుల+ఇంద్రుకరణిన్‌ = 
గజరాజువలె; సురరిపు= దేవతలవిరోధియైన; రక్కసుని వాక్య+అంశములన్‌= మాటల తీరుతో; గురు= గొప్పగా; కుపిత= 
కోపగించిన; స్వాంతుండు +అగుచున్‌= మనస్సు గలవాడై (వరాహస్వామి); వసుంధరతోడన్‌= భూదేవితో; కొమరారెన్‌= 
వెల్లాడు. 
తా : వరాహస్వామి రక్మసుని దుండుడుకు మాటలకు రెచ్చిపోయి “గజరాజు భయభ్రాంతమైన తన ఆడఏనుగును పొదువుకొన్నట్లు 
భూమిని ముట్టెపై నిల్పి విలసిల్లాడు. 
తే. నిశితసితదంతరోచులు నింగిం బర్వం, గంధి వెడలి భయంకరాకారలీల 

నరుగు భీషణ మఖవరాహావతార, మొనరం దాల్చిన పద్మలోచనుని వెనుక 6416 
ప్రతి : నిశిత= వాడియైన; సిత= తెల్లని; దంతరోచులు= పండ్లకాంతులు; నింగిన్‌+పర్వన్‌= ఆకాశాన్ని అంటగా; కంధిన్‌= 
నీటికి నెలవైన సంద్రం నుండి; వెడలి= బయటపడి; భయంకర= వెరపుగొల్పు; ఆకారలీలన్‌= ఆకృతివిలాసంతో; అరుగు= 
వెళ్తున్న; భీషణ = భయంకరమైన; మఖవరాహ= యజ్ఞవరాహం; అవతారము= రూపాన్ని ఒనరన్‌= ఒప్పిదంగా; తాల్చిన = 
ధరించినట్టి; పద్మలోచనునివెనుక= తామరలవంటి కన్నులవాడైన శ్రీహరి వెనుక భాగంలో... 
తా : వరాహస్వామి దంతకాంతులు ఆకాశాన్ని వెల్లిస్తున్నాయి. అప్పుడాయన పాతాళంనుండి బయలుదేరాడు. అంతభయంకరా 
కృతి ధరించిన ఆ విష్ణుమూర్తి వెనుక - రాక్షసుడు వస్తూ - 
క. కరివెనుకందగులు నక్రము, కరణింజని దైత్యవిభుండు గదిసి యిటు లనున్‌ 

దురితపయోనిధితరికిం, గిరికిన్‌ ఖురదళితమేరుగిరికిన్‌ హరికిన్‌. 647 


ప్రతి : దైత్యవిభుండు = రాక్షసనేత (హిరణ్యాక్షుడు); కరివెనుకన్‌= ఏనుగు వెనుక; తగులు= పట్టుకొన్న నక్రము కరణిన్‌= 
మొసలివలె; జని= వెళ్ళి; దురిత= దాట శక్యంకాని; పయోనిధిన్‌= సముద్రానికి; తరికిన్‌= ఓడలయినవాడును; ఖురవిదలిత= 


తృతీయస్కంధము 293 
గిట్టలచే చీల్చబడిన; మేరుగిరికిన్‌= మేరుపర్వతంగలవాడును; (అయిన); కిరికిన్‌= వరాహావతారాన్ని ఎత్తినవాడును అగు; 
హరికిన్‌= విష్ణువుని; కదిసి= వెన్మతగిలి; ఇటులు+అనున్‌= ఈ విధంగా అన్నాడు. 
తా ; గజరాజును పట్టుకోబోయే మొసలిలాగ ఆ రక్కసుడు శ్రీమన్నారాయణుని వెంటబడ్డాడు. ఆ స్వామి సముద్రాన్ని 
తరించివస్తున్నాడు. గిట్టలో మేరునగాన్ని సైతం ఎగురమీటగలసత్తువగలవాడు. వరాహరూపాన్ని ఎత్తివున్నాడు. 

క. నిందకు రోయక లజ్జం, జెందక వంచనను రణము సేసి జయంబుం 

బొందెద నని తలంచుచు నిటు, పందగతింబాజ బంటుపంతమె? నీకున్‌. 648 
ప్రతి : నిందకున్‌= అవమానానికి; రోయక= వెరవకుండ; లజ్జన్‌+చెందక= సిగ్గు పడకుండ; వంచనను= మోసముతో; 
రణము+చేసి= కయ్యమొనర్చి;, జయంబున్‌= విజయాన్ని పొందెదన్‌+అని= పొందగలనని; తలంచుచున్‌= ఊహిస్తూ; 


ఇటు= ఈ రీతిగా నిచ్చట; పందగతిన్‌= పిరికివానివలె; పారన్‌= పారిపోవుట; నీకున్‌= నీకు (హరిక్సి బంటుపంతము+ఎ= 
శూరుని పద్ధతియా? 


తా :; ఇది అవమానమే అనుకోకుండ, సిగ్గువిడిచి, మోసంతో యుద్ధం చేసి, విజయాన్ని కైవసం చేసుకోవాలనుకొన్నావు. 
ఇక్కడేమో పిరికివానిలాగ కాలికి బుద్ధి చెప్పావు. ఇది వీరలక్షణమా? (కాదనిభావం,). 
వ. అని యాక్షేపించినం బుందరీకాక్షుండు గోపోద్దీపితమానసుండదై. 649 
ప్రతి : అని; ఆక్షేపించినన్‌= నిలువరింపగా; పుండరీక +అక్షుండు= పద్మనయనుడైన విష్ణుమూర్తి; కోప+ఉత్‌+దీపిత = 
కోపంచేత చెలరేగిన మానసుండు+ఐ= మనస్సుగలవాడై 
తా : హిరణ్యాక్షు డిలా ఎదిరించి మాట్లాడగా, శ్రీహరి మనసు కోపంతో ఉడికిపోతూ, 
క. తోయములమీంద భూమి న, నాయాసత నిల్పి దాని కాధారముగాం 

దోయజనాభుండు దన బల, మాయతమతిం బెట్టె సురలు హర్షము నొందన్‌. 650 


ప్రతి ;: తోయజనాభుండు= కమలం బొడ్డునందుగల హరి; భూమిన్‌= నేలపైన; తోయములమీందన్‌= నీటిపైన; 
అనాయాసతన్‌= ఆయాసం లేకుండ (అవలీలగా); నిల్పి= నిలబెట్టి దానికిన్‌= ఆ భూమికి; ఆధారము+కాన్‌= ఊతమగునట్ట్లు; 
తన బలము= తన శక్తిని ఆయతమతిన్‌= దూరబుద్ధిగలవాడై; సురలు= దేవతలు; హర్షమున్‌+ఒందన్‌= సంతోషపడునట్టు; 
పెట్టెన్‌= జోడించాడు. 


తా : అప్పుడా వరాహస్వామి నీటిపై భూమిని నిల్పి దానికి ఊతగా, తనబలాన్ని అద్దు పెట్టాడు. దేవతలు ఆనందించారు. 
తే. కుసుమముల వృష్టి బోరనంగురిసె, నంత, విభవ మొప్పార దేవదుందుభులు మొరసెం, 
గడంక వీతెంచె గంధర్వగానరవము, నందితములయ్యె నప్సరోనర్తనములు. 651 


ప్రతి : అంతన్‌= తర్వాత; కుసుమములవృష్టి= పూలవాన; బోరనన్‌= బోరుమనే శబ్దంతో; కురిసెన్‌= కురిసింది; 
దేవదుందుభులు= దేవతల ఖేరులు; విభవము+ఒప్పారన్‌= వైభవం అతిశయించెటట్స్లు; మొరసెన్‌= (మోగాయి; 


294 శ్రీమహాభాగవతము 


గంధర్వగానరవము= గంధర్వుల పాటల సవ్వడి; కడంకన్‌= అతిశయంగా; ఏీతెంచెన్‌= విన్సించింది; అప్పరస్‌+నర్తనములు = 
అచ్చరల నాట్యాలు; నందితములు +అయ్యెన్‌ = ఆనందింపచేశాయి. 


తా : అప్పుడు బోరుమని పూలవాన కురిసింది. వైభవంగా సురభేరులు (మోగాయి. గంధర్వుల పాటలు విన్సించాయి. 
అచ్చరలేమలు ఆనందంగా నాట్యమాడారు. 


వ. అయ్యవసరంబున నయ్యజ్ఞవరాహమూర్తిధరుందైన కమలలోచనుండు గనక కుండల కేయూర 
గైవేయకటకాంగులీయకభూషణరోచులు నింగింబర్వ సమరసన్నద్ద్ధుందై. 652 
ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; ఆ+యజ్ఞవరాహమూర్తిధరుండు +ఐన= యజ్ఞవరాహావతారాన్ని తాల్చిన 
(ఆస్వామి); కమలలోచనుండు= తామరలవంటి కన్నులవాడు శ్రీవిష్ణువు; కనకకుందల= బంగారుపోగులు; కేయూర = 
భుజకీర్తులు; [గ్రై్నేయక= దండలు (హారాలు); కటక = కడియాలు; అంగుళలీయక= ఉంగరాలు మొదలైన; భూషణరోచులు = 
ఆభరణాల కాంతులు; నింగిన్‌+పర్వన్‌= ఆకాశమంటగా; సమరసన్నద్ధుండు+ఐ= పోరుసల్పడానికి సిద్ధపదినవాదై. 
తా: యజ్ఞవరాహావతారుదైన ఆ శ్రీమన్నారాయణుడు బంగారుపోగులు, భుజకీర్తులు, హారాలు, కాళ్ళకు కడియాలు, 
వేళ్ళకు ఉంగరాలు మొదలైన ఆభరణాలు ధరించి అసురునితో తలపడడానికి సిద్ధమైనాడు. 


చ. ఘనగదంగేలంబూని మణికాంచననవ్యవిచిత్రవర్మ మిం 

పొనరంగం దాల్చి దానవనియుక్తదురుక్తనిశాతబాణముల్‌ 

దన ఘనమర్శ్మముల్‌ గలంప దానవహంత నితాంతశౌర్యుందడై 

కనలుచు వచ్చు న ద్దనుజుంగన్లాని రోషవిభీషణాకృతిన్‌. 653 
ప్రతి : ఘనగదన్‌= గొప్పగదను; కేలన్‌+పూని= చేతతాల్చి; మణికాంచన= మణులు పొదివిన బంగారుతోడి; నవ్య= 
కొత్తదియు; విచిత్ర= చూడముచ్చటైనదియు నగు; వర్మమున్‌= కవచాన్ని ఇంపు+ఒనరన్‌+కన్‌= కనువిందుగా; తాల్చి= 
ధరించి; దానవ= రక్కసునిచే; నియుక్త= ప్రయోగింపబడిన; దుర్‌+ఉక్త= చెప్పనలవికాని; నిశాత= వాడియైన; బాణముల్‌= 
అమ్ములు; తన= స్వామి; ఘనమర్శ్మముల్‌= గొప్ప ఆయువుపట్టులను; కలంపన్‌= బాధించగా; దానవహంత= రాక్షసాంతకుడు; 
నితాంతశౌర్యుండు +ఐ = మిక్కిలి పరాక్రమం గలవాడై; కనలుచున్‌= మండిపడుతూ; వచ్చు= ఎదురేతెంచు; ఆ+దనుజున్‌ = 
ఆ రాక్షసుణ్ణి (హిరణ్యాక్షుణ్ణి); కన్గాని= చూచి; రోషవిభీషణ +ఆకృతిన్‌= కోపంచేత భయంకరరూపాన్ని ఎత్తినవిగ్రహంతో... 
తా : చేతబుచ్చుకొని మణులు తాపిన సరికొత్త బంగారుకవచం ధరించిన రాక్షసుడు ప్రయోగించిన వాడిబాణాలు 
స్వామివారి అంతరింద్రియాల్ని సోకుతున్నాయి. వాడు చెలరేగి ముందుకువస్తుంటే, ఆయన కోపావిష్టుడయ్యాడు. 


వ. ఒప్పియు నగుచు నిట్లనియె. 654 
ప్రతి : ఒప్పియున్‌= కోపావేశంతో విజ్బంచినప్పటికి, నగుచున్‌= నవ్వుతూ (పరిహాససూచకం,), ఇట్లు+అనియెన్‌= ఇలా 


అన్నాడు... 
తా : రాక్షసుని దురుసుమాటలకు, వేసిన వాడిబాణాలకు స్వామికి కోపం కల్గింది. కాని ఆయన నవ్వుతూ ఇలా అన్నాడు. 


తృతీయస్కంధము 295 


మ. వినరా యోరి యమంగళాచరణ! యుద్వృత్తిన్‌ ననున్‌ నీమది 
న్ననయంబిున్‌ వనగోచరంబగు మృగంబంచుందలంతౌర, నే 
నెనయన్‌ వన్యమృగంబ యౌదు, బలిమి న్నేతెంచు నీబోంటి యీ 
శునకథ్రేణి వధింతు నేం దనిమొనన్‌ సోంకోర్చి వర్తించినన్‌. 655 


ప్రతి : ఓరి అమంగళ+ఆచరణ! = నీచమైన నడవడిగల ఓ రక్కసుడా!; ఉత్‌ +వృత్తిన్‌= పొగరుపోతుతనంతో; ననున్‌ = 
నన్ను (హరిని అనయంబున్‌= ఎల్లప్పుడు; నీమదిన్‌= నీ మనస్సులో (రక్కసుని) వనగోచరంబు+అగు= అడవిలో 
తిరుగు నట్టిదైన; మృగంబు +అంచున్‌= జంతువని; తలంతు +బెరా! = అనుకొంటావు గదురా? (నీచసంబోధన); నేను= 
నేను ఎనయన్‌= లెక్కించగా? వన్యమృగంబు+అ= అడవిమెకమే; బెదున్‌= అవుతాను (నీవన్నట్లే); నేడు= ఈ దినం; 
అనిమొనన్‌ సోంకున్‌= యుద్ధరంగమునందలి తాకిడిని; ఓర్చి= సహించి; వర్తించినన్‌= నిల్పినచో; బలిమిన్‌= బలిమితో; 
ఏతెంచు= వచ్చు; నీబోంటి= నీవంటి; ఈ శునకథ్రేణిన్‌= ఈ కుక్కులదండును; వధింతున్‌= చంపుతాను. 

తా : ఓరి దుష్టుడా! నీవు మహా దురహంకారివై నన్ను ఎల్లప్పుడు 'అడవిజంతువా! అని కారుకూతలు కూస్తుంటావు. 
నీవన్నట్లే నేను అడవిమెకాన్న. అయితే పొలికలని (యుద్ధభూమి)లో నా ధాటికి ఆగి నిల్చిన నీవంటి కుక్కల్ని ఈ రోజే 
మట్లుపెదతా. 


క. బలిమి గలదేని నాతోం, గలనను నెదిరించి పోరంగడంగుము, నీ కో 

ర్కులు నేండు దీర్తు, నూరక, తలపోయ వికత్ధనంబు దగదు దురాత్మా! 656 
ప్రతి : దుర్‌+ఆత్మా= ఓరీ దుష్టబుద్టీ!; బలిమి= బలం; కలదు+ఏనిన్‌= నీ కుంటే; నాతోన్‌= నా తోడ; కలనను= 
కయ్యమందు; ఎదిరించి= మార్శొని; పోరన్‌= యుద్ధం చేయటానికి; కదంగుము= సాహసింపుము; నేండు= ఈరోజు; నీ 
కోర్ములు= స్‌ కోర్కెలు; తీర్తున్‌= నెరవేరుస్తానుు ఊరక= అనవసరంగా; వికత్దనంబు= నీ గొప్పలు చాటు కోవటం; 
తలపోయన్‌= చక్కగా ఆలోచిస్తే) తగదు= కూడదు. 
తా : ఓరీ దుర్మార్డుడా! నీకు సత్తావుంటే నాతో పోటొడ్డి యుద్దానికి సిద్ధపడు. నేటితో నీ కోర్కెను నెరవేరుస్తాను. అంతేగాని 
మాటిమాటికి నీ గొప్పలెందుకు చెప్పుకుంటావు? 


చ. విను, మది గాక సంగరవివేకవిశారదులైన యట్టి స 

జనములు మృత్యుపాశములంజాల నిబద్దులు నయ్యు నీవలెన్‌ 

గొనకొని యాత్మసంస్తుతులకున్‌ ముద మందిర? యేల యీ విక 

త్ధనములు బంటుపంతములె దైత్యకులాధమ! యొన్ని చూడంగన్‌. 657 
ప్రతి : దైత్యకుల+అధమ! = రాక్షసకులంలో నీచుడవైన ఓరీ!; అది+కాక= నీవు చెప్పేది ప్రక్కనబెట్టి; విను= వినుము, 
సంగరవివేక= యుద్ధసంబంధమైన తెలివితేటలలో; విశారదులు = నేర్పరులు; ఐన +అట్టి= ఐనటువంటి; సత్‌+జనములు = 
ఉత్తములు; మృత్యుపాశములన్‌= మిత్తి యొక్క వురితాళ్ళలో; చాలన్‌= మిక్కిలి; నిబద్దులును +అయ్యున్‌= చిక్కుకొన్న 
వారైనను; గొనకొని= ప్రయత్నించి; నీవలెన్‌= నీ మాదిరి, ఆత్మసంస్తుతులకున్‌= తమ గొప్పలు చెప్పుకోవటంతో; 


296 శ్రీమహాభాగవతము 


ముదము +అందిరి+ఎ= ఆనందించారా? (లేదు); ఈ వికతృనములు+ఏల= ఈ పొగదడ్తలెందుకు?; ఎన్నిచూడంగన్‌= 
ఆలోచించి చూస్తే ఇవిబంటుపంతములె= ఇవన్నీ వీరుని ప్రతిజ్ఞ్ణలవుతాయా? (కావు) 


తా : ఓరీ రాక్షసాధమా! ఆ మాటలన్నీ కట్టిపెట్టి విను. యుద్ధకోవిదులైన ఎందరో మహాత్ములు మిత్తికోరల్లో చిక్కిన 
వారైనను నీ మాదిరి ఇలాగా తమగొప్పలు చెప్పుకోరు. ఎందుకు నీకీ సొంతపొగడ్త్డలు? అది వీరుల ప్రజ్ఞలవుతాయా? 
(కావని భావం, 


మ. ధృతింబాతాళమునందు నీవనెడి సందీష్వోగ్ర నిక్షేప మే 
నతిదర్పంబునంగొందుం,జూడు మిదె దేవారాతి! నన్నెన్నె దౌ 
గతలజ్ఞుండన దాంగి యుండి రణముంగావింతు, యుష్మద్గదా 
వితతద్రావితుండన్న న న్నెదురుమా, వే తీర్తు నీ కోరికల్‌ 658 


ప్రతి : దేవ+అరాతి= దేవతలవిరోధివైన రాక్షసా!; ధృతిన్‌= ధైర్యముతో; నీవు+అనెడి= నీవు చెప్పే, సందీప్త= మిక్కిలి ప్రకాశిస్తున్న; 
ఉగ్రనిక్షేపషము= పెద్దనిధిని(భూమిని); ఏన్‌= నేను; అతిదర్పంబునన్‌= మిక్కిలి పరాక్రమంతో; కొందున్‌= గ్రహిస్తాను; ఇదె 
చూడుము = ఇదో చూడుము; నన్నున్‌= నన్నూ (వరాహాన్న్సి; ఎన్నెదు= లెక్కగొన్నావు; బెన్‌= నిజం; గతలజ్జుండు +అనన్‌= 
పోయిన సిగ్గుగలవాడో అన్నట్లు; దాంగి+ఉండి= చాటున మాటువేసి; రణమున్‌= యుద్దాన్ని కావింతున్‌= చేస్తాను; 
యుష్మద్‌= నీ గదా= గదచేత; వితత= విరివిగా? ద్రావితుండు= పలాయనం చిత్తగించినాడు; అన్న= అనేపేరుగల; 
నన్నున్‌= నాతో (హరిని ఎదురుమా= (సమరంలో) ఎదురొడ్దుము; నీ కోరికల్‌= నీ కోర్మెల్చి వేన్‌= వేగముగా; తీర్తున్‌= 
నెరవేరుస్తాను. 

తా : అరె దేవ విరోధీ! ఇదిగో చూడు. పాతాళంలో వుందంటున్నావే - ఆ నిధిని మహాపరాక్రమంతో శ3వసం చేసుకొంటాను. 


నన్నేదో సిగ్గులేని వానిగా నీ వంటున్నావు. కానిమ్ము. దాక్కొని నీతో కయ్యమాడుతాను. నీ గదను చూచి పరుగెత్తానంటున్నావు 
గదూ! సరే నన్నెదిరించి చూడు-- నీ కోర్కె వేగంగా నెరవేరుతుంది. 


ఉ. ఎన్నంబదాతియూథముల కెల్ల విభుండవు, పోటుబంటవై 
నన్ను రణోర్వి నేందెదిరినన్‌ భవదీయబలంబు నాయువన్‌ 
మిన్నక కొందుంజూడు, మిది మేరగ మేదిని వీతదైత్యమై 
వన్నెకు నెక్కంజేసెద నవార్యపరాక్రమవిక్రమంబునన్‌. 659 


ప్రతి :; ఎన్నన్‌= పరిగణించగా;, పదాతియూథములకున్‌ +ఎల్లన్‌= కాల్చ్బంటుల దళానికంతటికి; విభుండవు= నాయకుడివి; 
నేందు= ఈనాడు; రణ+ఉర్విన్‌= యుద్ధభూమియందు; పోటుబంటవు+ఐ= మేటిమొనగాడవై; నన్నున్‌= (శ్రీవరాహస్వామిని); 
ఎదిరినన్‌= ఎదిరించినచో; చూడుము= కనుగొనుము; భవదీయబలంబున్‌= నీ మగటిమిని; ఆయువున్‌= ఉసురును; 
మిన్నక= అవలీలగా; కొందున్‌= కైకొంటాను ఇది మేర+కన్‌= ఇదే ప్రతిజ్ఞగా; న+వార్య= అడ్డు పెట్టశక్యంకాని; 
పరాక్రమవిక్రమంబునన్‌= పరాక్రము పొంగుతో; మేదినిన్‌= భూతలాన్ని వీతదైత్యము+ఐ= వీడినరక్క్మసులుగలదై (రాక్షసులు 
లేనిదై; వన్నెకున్‌+ఎక్కన్‌+చేసెదన్‌= పేరుప్రతిష్టలు గలదాన్ని చేస్తాను- 


తృతీయస్కంధము 29/7 


తా : ఓ రాక్షసా! నీవీ కాల్బంట్లకు నాయకుడవు. ఈ యుద్ధరంగంలో పోటుమగాడవై నన్నెదిరిస్తే తప్పక నీ ఉసురు 
తీస్తాను. నీ బలాన్ని అణచి వేస్తాను. నా పరాక్రమంతో నిన్ను హతమార్చి 'భూమిలో రక్కసులు లేకుండా చేస్తాను. ఇదే 
నా ప్రతిజ్ఞు అన్నాడు వరాహస్వామి. 
చ. నను నెదురంగంజాలిన ఘనంబగు శౌర్యము థైర్యమున్‌ బలం 

బును గలదేని నిల్వు రణభూమిని, నీ హితులైన వారికిం 

గనుంగవ బాప్పపూరములు [గ్రమ్మంగ మాన్ప్సంగ నోపుదేనిం జ 

య్యనంజనుదెమ్ము దానవకులాధమ! యూరక రజ్ఞు లేటికిన్‌? 660 
ప్రతి : దానవకుల+అధమ = రాక్షసకులంలోని నీచుడా!; రణభూమినిన్‌= యుద్ధభూమియందు; ననున్‌= (వరాహస్వామిని); 
ఎదురన్‌+కన్‌= ఎదిరించటానికి; చాలిన= తగినంత; ఘనంబు+అగు= గొప్పదైన; శౌర్యము= పరాక్రమం; థైర్యమున్‌= 
ధీరత్వం; బలంబునున్‌= లావు; కలదు +ఏనిన్‌= ఉంటే; నిల్వు= నిలబడు; సస, (రాక్షసునియొక్క; హితులు +ఐనవారికిన్‌= 
స్నేహితులైనవారికి; కనుగవన్‌= కన్నుల్లో; బాష్పపూరములు = కన్నీళ్ళు; (క్రమ్మంగన్‌= పొటమరించగా; మాన్పంగన్‌= 
తుడువటానికి; ఓపుదు+ఏనిన్‌= చాలినవాడవయితే; చయ్యనన్‌= వెంటనే; చనుదెమ్ము= రమ్ము ఊరక= అనవసరంగా; 
రజ్జులు +ఏటికిన్‌= (ప్రేలాపనలెందుకు? (వ్యర్థపు మాటలు వద్దని భావం). 
తా : రక్కసికులంలో అధముడైన ఓరీ! యుద్ధరంగంలో నన్నెదిరించే మొనగాడవైతే రా. నీ పరాక్రమం, ధైర్యం, బలిమి 
ఉంటే ప్రదర్శించు. నీ స్నేహితుల కన్నీళ్ళు తుడవగల పోటు మానిసివైతే రా. నాతో తలపడు- ఈ వ్యర్థపు మాటలు 
ఎందుకు? (వదరుబోతు కూతలు మాని నాతో కయ్యానికి దిగుమని వరాహస్వామి రక్కసుని గద్దించాడు). 


క. నను నిట సంస్థాపించెద, నని పలికితి, వంతవాండ వౌదువు, నీకున్‌ 
నెనరైన చుట్టములం బొడ, గని రా యిదె యముని పురికిం గాంపుర మరుగన్‌. 661 


ప్రతి : ననున్‌= నన్నే (వరాహస్వామిని), ఇటన్‌= ఇచ్చట, సంస్థాపించెదన్‌= పాతిపెడతాను, అని (అన్నవాడు రక్కసుడు), 
పలికితి= అన్నావు, అంతవాండవు +బెదువు = అబ్బో నీ వంతటి వాడివే (వేళాకోళంమాట), ఇదె= ఇదో, నీకున్‌= నీకెంతో, 
నెనరు+ఐన = ప్రీతి పాత్రులైన, చుట్టములన్‌+పొడన్‌+కని= బంధువుల్ని చూచి, యముని పురికిన్‌= నరకలోకానికి, కాం 
పురము+అరుగన్‌= నివాసముందటానికి, రా= రమ్ము- 
తా; 'నిన్నిక్కదే పాతిపెదతా” నన్నావు. నిజంగా నీ వంతటివాదడవే. నా! ముందుగానీవు నీ ప్రియమైన బంధువులందరిని 
చూచిరా. యమలోకానికి కాపురం చేయటానికి పోవలసి ఉంటుంది. నీ ప్రియమైన బంధువులందరిని చూచిరా అని 
వరాహస్వామి రాక్షసుణ్ణి గేలి చేశాడు. 
మ. అని యిబృంగి సరోరుహాక్షుండు హిరణ్యాక్షున్‌ విడంబించి ప 

లిన హాసోక్తుల కుల్మి రోషమదసంగీభూతచేతస్కుండై 

కనుంగ్రేవన్‌ మిడుంగుర్లు సాలం బొడమంగాంగిన్మమైందోంక ద్రా 

క్కిన కృష్ణోరగరాజుమాడ్మి మదిలోంగీడ్చాటు వాటిల్లంగన్‌. 662 


298 శ్రీమహాభాగవతము 


ప్రతి : అని= యమపురికి వెళ్ళవలసివస్తుందని; ఈ+భంగిన్‌= ఈ విధంగా; సరస్‌+రుహ+అక్షుందు= పద్మములవంటి 
కన్నులుగల శ్రీమహావిష్ణువు (వరాహరూపధారి); హిరణ్య+అక్షున్‌= హిరణ్యాక్షుని; విడంబించి= గేలిచేసి; పల్మినన్‌= 
వాకొనగ్యా హాస+ఉక్తులకున్‌= ఆ స్వామి పరిహాసపు మాటలకు; ఉల్మి= అదరిపడి; రోష= కోపం; మద= అహంకారం; 
ఈ రెండింటిచే; సంగీభూత= కలిసిన; చేతస్ముండు+ఐ= మనస్సుగలవాడ్రై; కనును +క్రేవన్‌= రెండుకళ్ళల్లో; మిడుంగుర్లు= 
మెరుపులు; చాలన్‌= మిక్కిలి పొాడమంగాన్‌= కలుగగా; కిన్మమైన్‌= కోపావేశంతో; తోంక +త్రాక్కిన = తోకను త్రొక్కగా; 
(ఎగిసిపడే); కృష్ణ+ఉరగరాజు మాడ్మిన్‌= నల్లత్రాచులాగా; మదిలోన్‌= మనస్సునందు; కీడ్పాటు= చేటు; వాటిల్లంగన్‌= 
కలుగగా... 
తా: పద్మలోచనుడైన వరాహస్వామి 'యమపురి కేగుటకు సిద్ధంగా ఉండిమని గేలిచేయగానే ఆ రక్కసుడు కోపోద్రేకంతో 
రేగిన మనస్సుగలవాడై తోకద్రొక్కిన సర్పరాజులాగా మండి పడ్డాడు. 
క. చలితేంద్రియుండై నిట్టూ, ర్పులు నిగిడించుచును బొమలు ముడివడ రోషా 

కులమానసుండై గదంగొని, జలజాక్షున కెదురు నడచె సాహస మొప్పన్‌. 663 
ప్రతి: (హిరణ్యాక్షుడు) చలిత+ఇంద్రియుందు+ఐ= ఊగిపోతున్న ఇంద్రియాలు కలవాడై నిడు+ఊర్పులు= ఉచ్చాసనిశ్వాసాల; 
నిగిడించుచును= వ్యాపింపజేస్తూ రోష+ఆకుల మానసుండు+ఐ= కోపంచేత వ్యాకులత చెందిన మనస్సుగలవాడై; బొమలు= 
కను రెప్పలు; ముడివడన్‌= సుళ్ళుతిరుగగా; గదన్‌+గొని= గదచేబూన్సి సాహసము+బఒప్పన్‌= తొందరతనం అతిశయింపగా; 
జలజ+అక్షునకున్‌= తామరలవంటి కన్నులుగలవాడైన హరికి ఎదురునడచెన్‌= ముందు ఎదురుగా నడిచాడు- 


తా; వరాహస్వామి పల్ములకు హిరణ్యాక్షుని అవయవాలన్నీ జలదరించాయి. వాడు బుసకొడుతూ, కోపావేశంతో రెప్పలు 
ముడివడిగా సాహసించి హరి నెదుర్కోడానికి ముందుకు వచ్చాడు. 


వ. అత్తణి హిరణ్యాక్షుందతిభయంకరాకారుందై. 664 
ప్రతి : ఆ+తథిన్‌= ఆ సమయంలో; హిరణ్య+అక్షుండు= హిరణ్యాక్షుడు (రాక్షసుడు); అతి= మిక్కిలి భయంకర= 
వెరపుగొల్పునట్టి; ఆకారుండు+ఐ= రూపుతాల్చినవాడై... 

తా : ఆలాంటి వేళలో హిరణ్యాక్షుడు అతి భీకరాకారంతో 


మ. గద సారించి మదాసురేంద్రుండు సమగగ్రక్రోధుండై మాధవన్‌ 

గుదియన్‌ వేసిన వైటు గై కొనక రక్షోహంత శౌర్యోన్నతిన్‌ 

గదంగేలన్‌ ధరియించి దానిందునుకల్‌ గావించినన్‌ దైత్యుండు 

న్మదుండై యొండు గదన్‌ రమావిభుని భీమప్రక్రియన్‌ వ్రేసినన్‌. 665 
ప్రతి : మద+అసుర+ఇంద్రుండు= మదించిన రాక్షసరాజు: సమ(గ్రక్రోధుండు+ఐ = నిండైన కోపం కలవాడై; గదసారించి= 
గదనుచాపి; మాధవున్‌= సిరినాథుని; కుదియన్‌+వేసినన్‌ = కుప్పకూల్చాలని వేయగా; రక్షస్‌+హంత= రక్క్మసులను మట్టు 
పెట్టే హరి; వ్రేటు+కైకొనక= దెబ్బసోకకుండ; శౌర్య+ఉన్నతిన్‌= పరాక్రమాతిశయంతో; గదన్‌= గదను; కేలన్‌+ధరియించి= 
చేతపుచ్చుకొని; దానిన్‌= రక్కసుని గదని; తునుకల్‌+కావించినన్‌= ముక్కలు చేయగా; దైత్యుందు = రక్క్మసుడు (దితికుమారుడు,; 


తృతీయస్కంధము 299 


ఉత్‌+మదుండు+ఐ= మిక్కిలి మదించినవాడై (ఒడలు తెలియనివాడై): ఒండుగదన్‌= వేరొకగదతో; భీమప్రక్రియన్‌ = 
భయంకరమైన విధంగా; రమావిభునిన్‌= సిరిమగదడైన శ్రీహరిని; వ్రేసినన్‌= వేయగా... 

తా : ఆ హిరణ్యాక్షుడు కోపంతో గదని ర్సుళిపించి శ్రీహరిని కొట్టటోయాడు. హరి ఆ గద వేటుని తప్పించుకొని తన గదతో 
వాని గదను తుత్తునియలు చేశాడు. అప్పుడా రక్కసుడు దుర్మదుడై వేరొక గదతో స్వామిపై విజృంభించాడు. 


చ. అది దనుందాంకకుండ దనుజారి గదారణకోవిదక్రియా 

స్పదకరలాఘవక్రమముంబైకొని చూపి విరోధి పేరురం 

బదరంగ వేయ వాండు వివశాకులభావము నొంది యంతలో 

మదిందెలివొంది వైసె రిపుమానవిమర్దను నా జనార్దనున్‌. 666 
ప్రతి : అది= రాక్షసుని గద; తనున్‌= వరాహస్వామిని; తాకక+ఉండన్‌= తగులకుండునటు; దనుజ +అరి= రాక్షసులను 
మట్టుపెట్టు శ్రీహరి; గదారణ = గదాయుద్ధపు; కోవిద క్రియా= నేర్పరితనానికి; ఆస్పద=నెలవైన; కర= చేతి; 
లాఘవక్రమమున్‌= నైపుణ్యాన్ని, పైకొని చూపి= వానిపైప్రయోగించి; విరోధి= శత్రువు; (హిరణ్యాక్షునియొక్క); 
పేరు+ఉరంబు= నిడుపాటి రొమ్ము అదరంగన్‌= పగులునట్స్లు; వేయన్‌= కొట్టగా? వాండు= ఆ రక్కసుడు; వివశ= వశం 
తప్పినందువల్ల; ఆకులభావమున్‌= సొమ్మసిల్లినవైనం; ఒంది= పొంది; అంతలోన్‌= ఆ క్షణమే; మదిన్‌= మనస్సులో; 
తెలివి+ఒంది= స్పృహలోనికి వచ్చి; రిపుమానవిమర్దనున్‌= శత్రువులపాగరణచగల్లిన; జనార్దనున్‌= విష్ణువును; వేసెన్‌= 
దెబ్బకొట్టెను. 
తా : హిరణ్యాక్షుడు ప్రయోగించిన గద వేటును తప్పించుకొన్నాడు వరాహస్వామి. తర్వాత తన గదాయుద్ధకౌశలంతో ఆ 
రాక్షసుని రొమ్ముపై ఒక్క బలమైన దెబ్బకొట్టాడు. ఆ గద తాకిడికి వాడు కొంతసేపు మతిదప్పిపడి, అంతలోనే తేరుకొని 
శత్రుహంతయన శ్రీహరిపై తన గదను సారించాడు. 


వ. ఇట్లు దలపడి యన్యోన్యజయకాంక్షల నితరేతరతుంగ తరంగ తాడితంబులగు దక్షిశోత్తర సముద్రంబుల 
రౌద్రంబునం బరస్పర శుండాదండ వుట్టితమదాంధ గంధ సింధుర యుగంబు చందంబున 
రోషభీషణాటోపంబులం దలపడు బెబ్బులుల గబ్బున, నతిదర్పాతిరేకంబున నెదిర్చి అంకెలు వైచు 
మదవృషభంబుల రభసంబున, నసహ్య సింహపరాక్రమంబున విక్రమించి పోరునెడ హిరణ్యాక్షుండు 
సవ్యమండల భమణంబునం బరివేష్టించినం బుండరీకాక్షుందు దక్షిణ మండల భ్రమణంబునం దిరిగి 
విపక్షు వక్షం బశనిసంకాశంబగు గదాదండంబునం బగిల్చిన వాండు దెప్పిఠి తెలివాంది లేచి దనుజపరిపంథి 
ఫాలంబు నొప్పించె, నప్పు డమ్మేటి వీరులు శోణితసిక్తాంగులై పుప్పితాశోకంబులం బురుడించుచుం బాయుచు 
డాయుచు వేయుచు రోయుచు నొండొరుల రుధిరంబు లాఘఘ్రాణించుచుం దిరస్కార పరిహాసోక్తుల నిచ్చుచుం 
బోరు సమయంబున న మ్మహాబలుల సమరంబుం జూచు వేడ్మం బద్మసంభవుండు నిఫీల మునీం ద్రసిద్ధసాధ్య 
దేవగణంబుల తోడం జనుదెంచి ధరిత్రీనిమిత్తం బసురవరునితోడం బోరు యజ్ఞవరాహున కిట్లనియె. 667 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా గదాయుద్ధంలో; తలపడి= ఎదుర్శాని; అన్య+అన్య= పరస్పరం; జయకాంక్షలన్‌= గెలుపుకోర్మెలతో; 
ఇతర+ఇతర= వేరువేరు; తుంగ= ఉవ్వెత్తయిన; తరంగ= అలలచే; తాడితంబులు +అగు = కొట్టుకొనేవైన; 


300 శ్రీమహాభాగవతము 


దక్షిణ+ఉత్తరసము[ద్రంబుల= కుడి ఎడమల సముద్రాల; రౌద్రంబునన్‌= మిడిసిపాటువలెను; పరస్పర= ఒండొంటి; 
శుండాదండ= దండాన్ని పోలిన తొండాలచే; మఘట్టిత = కొట్టబడిన; మద+అంధ = మదంచేకళ్ళు గప్పిన; 
గంధసింధురయుగంబుచందంబునన్‌= మదించిన రెండు ఏన్గులవలెను; రోష= కోపంయొక్క భీషణ = భయంకరమైన; 
ఆటోపంబునన్‌= మిడిసిపాటుతో; తలపడు= కబలించు; బెబ్బులుల= పెద్దపులుల; గబ్బునన్‌= గర్వంవలెను; అతి= 
మిక్కిలి; దర్ప+అతిరేకంబునన్‌= అతిశయించిన పొగరుతో; ఎదిర్చి= ఎదిరించి; అంకలు+వైచు= శబ్దించే; మదవృషభంబుల= 
మదించిన ఎడ్ల రభసంబునన్‌= రచ్చలాగాా న+సహ్య= సహింపరాని; సింహపరాక్రమంబునన్‌= సింహాలవంటిశౌర్యంతో; 
విక్రమించి= ఎదురొడ్డి పోరు+ఎదన్‌= కయ్యంచేసేటప్పుడు; హిరణ్యాక్షుండు; సవ్యమండల= ఎడమదిశకు; భ్రమణంబునన్‌= 
చుట్టుకొనుటతో (ఎడమవైపు కబలించుట,); పరివెష్టించినన్‌= ఆవేశించగా; పుండరీక +అక్షుండు= కమలాలవంటికన్నులుగల 
శ్రీహరి; దక్షిణముండల= కుడిదిశ; 'భమణంబునన్‌=చుట్టుటతో; తిరిగి విపక్షువక్షంబు= విరోధి రొమ్మును; 
అశనిసంకాశంబు +అగు= పిడుగుపాటు వంటి; గదాదండంబునన్‌= కౌమోదకిచే; పగిల్చినన్‌= చీల్చగా; వాందు= హిరణ్యాక్షుడు; 
తెప్పిణీ= తేరుకొని; తెలివి+ఒంది= మేల్ఫొని; లేచి= నిలబడి; దనుజ= రాక్షసుల; పరిపంథి= శత్రువైన హరి; ఫాలంబున్‌= 
నొసటిని; నొప్పించెన్‌= బాధించాడు, (హరినొసటిపై కొట్టాడు; అప్పుడు; ఆ+మేటివీరులు= వీరుడైన ఆ స్వామి, మరియు 
రక్కసుడు, ఇర్వురు; శోణిత= నెత్తుటిచేత; సిక్త+అంగులు+ఐ= తడిసిన అవయవాలుగలవారై; పుష్పితాశోకంబులన్‌= 
విచ్చిన అశోకవృక్షాల్ని; పురుడించుచున్‌= పోలుతూ; పాయుచున్‌= పరుగెత్తుతూ; డాయుచున్‌= సమీపిస్తూ వ్రేయుచున్‌= 
విసరుతూ; రోయుచున్‌= రొప్పుతూ; ఒండొరుల= ఒకరొకరి; రుధిరంబులు= నెత్తుర్లు ఆఘ్రాణించుచున్‌= వాసన చూస్తూ 
తిరస్మ్కార= నిందా గర్భితమైన; పరిహాస= ఎగతాళితోడి; ఉక్తులన్‌= మాటల్ని ఇచ్చుచున్‌= ప్రయోగిస్తూ పోరుసమయంబునన్‌= 
కయ్యంచే సేటప్పుడు; ఆ+మహాబలుల= ఆ గొప్పబలశాలుల; సమరంబున్‌= యుద్దాన్ని చూచువేడ్మన్‌= చూడాలనే 
ఉత్సాహంతో; పద్మసంభవుండు= తామరలోపుట్టిన బ్రహ్మ నిఖీల= సమస్తమైన; ముని+ఇంద్ర= బుషులు; సిద్ధ= సిద్ధులు; 
సాధ్య= సాధ్యులు; మొదలైన; దేవగణంబులతోదన్‌= దేవతల సమూహాలతో; చనుదెంచి= వచ్చి; ధరిత్రీనిమిత్తంబు = 
భూమికోసమై; అసురవరునితోడన్‌= రాక్షసనాయకునితో; పోరు= యుద్ధం చేస్తున్న యజ్ఞవరాహునకున్‌= యజ్ఞవరాహస్వామితో; 
ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు - 


తా :; వరాహస్వామి హిరణ్యాక్షు లిర్వురు విజయేచ్చతో యుద్దానికి సన్నద్దులయ్యారు. వారిర్వురి కయ్యం ఉవ్వెత్తుగా లేచిన 
అలలతో కూడిన ఉత్తర దక్షిణ సముద్రాలు థీకొన్నట్లుంది. రెండు మదపుటేనుగులు తమ తొండాలతో తాడించుకొన్నట్లుంది. 
కోపావేశంతో రెండు పెద్దపులులు తలపడినట్లుంది. పోతరించిన రెండు ఎడ్లు రంకెలువేస్తూ కుమ్ములాడినట్లుంది. ఆ 
వీరులిర్వురు సింహాలవలె విజ్బభించి పోరు సల్పుతున్నారు. హిరణ్యాక్షుడు ఎదమనుండి చుట్టుకొని రాగా, వరాహస్వామి 
కుడినుండి చుట్టి, పిడుగుపాటును పోలిన కౌమోదకితో వాని రొమ్ముపై బలంగా కొట్టాడు. ఆ రాక్షసుడు దెబ్బనోకి 
స్పృహనుండి కోలుకొని శ్రీహరి నొసటిని గట్టిగా గాయపరిచాడు. ఇట్లా ఇరువురు నెత్తురు చిమ్మే శరీరాలతో పుప్పించిన 
అశోకవృక్షాల్ని తలపించారు. ఒకరిపై నొకరు మిడిసిపడుతూ, రోజుతూ, రొప్పుతూ, కొట్టుకుంటూ, ఒండొరుల రక్తం 
వాసన చూస్తూ, తిట్టుకొంటూ, గేలిచేస్తూ యుద్ధం చేస్తున్న సమయంలో, ఆ వేడుక చూడాలని బ్రహ్మ మునుల్ని సిద్ధ 
సాధ్యుల్ని తక్కిన దేవతల్ని వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు. భూమాతకొరకై రక్కసునితో తలపడుతున్న యజ్ఞవరాహస్వామితో 
ఇట్లన్నాడు. 


తృతీయస్కంధము 301 


ఉ అంచితదివ్యమూర్తి! పరమాత్మక! యీ కలుషాత్ముందైన న 

క్తంచరుండస్మదీయవరగర్వమునన్‌ భువనంబు లెల్లం గా 

రించు మదించి యిట్టి విపరీతచరిత్రునిం ద్రుంప కిట్లుపే 

క్షించుట గాదు, వీని బలిసేయు వసుంధరకున్‌ శుభంబగున్‌. 668 
ప్రతి : అంచిత= ఒప్పిదమైన; దివ్యమూర్తి= మంగళకరమైన రూపంగలవాడా!; పరమ +ఆత్మక= గొప్పహృదయంగల ఓ 
దేవా! ఈ; కలుష+ఆత్ముండు+ఐన = పాపాత్ముడైనట్టి; నక్తంచరుండు= రాత్రి సంచారంగల యీ రక్కసుడు; అస్మదీయ = 
మా (మేమిచ్చిన); వరగర్వమునన్‌= వరమువలని పొగరుచే; మదించి= విజృంభించి; భువనంబులు+ఎల్లన్‌= లోకాలన్నింటిని; 
కారించున్‌= బాధిస్తాడు; ఇట్టి= ఇలాంటి; విపరీతచరిత్రునిన్‌= విడ్డూరపునడవడిగల ఈ రక్కసుని; త్రుంపక= నాశనం 
చేయకుండ; ఇట్లు= ఈ విధంగా; ఉపేక్షించుట= వదలుట; కాదు= తగదు; వీనిన్‌= ఈ రాక్షసుణ్ణి; బలి+చేయు= 
పొలివెట్టుము; వసుంధరకున్‌= భూమికి; శుభంబు+అగున్‌= మేలగును. 


తా : 'ఓ దివ్యమంగళమూర్తీ! పరమాత్మా! ఈ దుర్మార్సుడైన రాక్షసుడు మేమిచ్చిన వరగర్వంతో లోకుల్ని బాధిస్తున్నాడు. 


ఇలాంటి దుశ్చరిత్రుని మట్టుపెట్టకుండ వదలటం మంచిది గాదు. వీనిని భూదేవికి శుభం కలిగించు అని (బ్రహ్మ 
శ్రీవరాహస్వామిని వేడుకొన్నాడు. 


క. బాలుండు గరమున నుగ్ర, వ్యాళము ధరియించి యాడువడువున రక్ష 

పాలునిం ద్రుంపక యూరక, పాలార్పుట నీతియే శుభప్రద! యింకన్‌. 669 
ప్రతి : శుభఫప్రద= శుభముల నొసంగువాడా! స్వామీ!; ఇంకన్‌= ఇకపై) బాలుండు= చిన్నపిల్లవాడు; కరమునన్‌= 
చేతియందు; ఉగ్రవ్యాళమున్‌= భయంకరమైన పామును; ధరియించి= తాల్చి;ి ఆడువడువునన్‌= ఆటాడునట్సు; 
రక్షస్‌+పాలునిన్‌= రాక్షసవీరుని; త్రుంపక= ఖండించకుండ; ఊరక, పాలార్చుట= ఉపేక్షించుట; నీతి+ఏ= హితమా? 
(కాదనుట) 
తా : “కళ్యాణదాయకా! పరమాత్మా! చిన్నపిల్లవాడు భయంకరమైన పాముని చేతపట్టి ఆడినట్లు, ఈ రక్కసుణ్సి ఇంకా 
చంపకుండా ఉపేక్షించటం తగునా?” అని బ్రహ్మ అన్నాడు. 


వ. అదియునుంగాక. 670 
ప్రతి : అదియునున్‌+గాక= అంతేకాక, 
తా :; అంతేగాక, ఇంకా, 


మ. అనఘా! యీ యఖభిజిన్ముహూర్తమున దేవారాతి మర్దింపవే 
ననయంబున్‌ మటథి దైత్యవేళ యగు సంధ్యాకాల మేతెంచినన్‌ 
ఘనమాయా బలశాలిభైన దనుజున్‌ ఖండింపంగా రాదుగా 
వున నీ వేళన కత్రుంపు సజ్జనహిత ప్రోద్యోగరక్తుండవై. 671 


302 శ్రీమహాభాగవతము 


ప్రతి : అనఘా= ఓ పాపరహితుడా!; ఈ అభిజిత్‌+ముహూర్తమునన్‌= పగలు పదునాల్టు గడియలమీద రెండుగడియల 
మంచి కాలములో; దేవ+అరాతిన్‌= దేవతలపగవాదైన రక్కసుని; మర్దింపవు+ఏన్‌= చంపకున్నచో; మథఠి= తర్వాత; 
అనయంబున్‌= అశుభమైన; దైత్యవేళ+అగు= రాక్షససమయమైన; సంధ్యాకాలము= సాయంసంధ్య; ఏతెంచినన్‌= వస్తే 
ఘన= గొప్పు మాయాబలశాలి= మోసపు బలంచేత ప్రకాశించే; దనుజున్‌= రాక్షసుని; ఖండింపన్‌+కా రాదు= చంపుటకు 
సాధ్యపడదు; కావునన్‌= అందువల్ల; ఈవేళన= ఈ క్షణమందే; సత్‌+జన= ఉత్తములైనవారికి; హిత= మేలుగూర్చెడు; 
ప్ర+ఉద్యోగ= ఉత్కష్టప్రయత్నమందు; రక్తుండవు+ఐ= ఆసక్తి గలవాడవై; త్రుంపు= చంపుము. 


తా ; మహాత్మా! “అభీజిత్తు అనే పేరుగల యీ కాలంలోనే ఈ దైత్యుని మట్టు పెట్టండి. ఈ ముహూర్తం తప్పితే అసుర 
సంధ్యాసమయం వస్తుంది. అప్పుడు మాయాబలశాలియైన వీనిని చంపటం తేలిక కాదు. అందువల్ల మంచివారిని 
కాపాడుట యందాసక్తిగల మీరు వీనిని యిప్పుడే మట్టుపెట్టండి. 


విశే ; అభిజిత్తు : ఒక నక్షత్రం, రోహిణికి ప్రక్కనే ఉంటుంది. దక్షుని కూతురు. చంద్రునికి భార్య. అందరికంటెతానే 
చంద్రునికి అతి ప్రియమైన భార్యకావాలని తలంచి తపస్సుచేసింది. ఆ సమయంలో ఆమె స్థానంలో కుమారస్వామి 
'అగ్నిదైవత్యమనే వేరొక నక్షత్రాన్ని నిల్పాడు. 'అభిజిత్తుును శుభలగ్నంగా వైదికులు భావిస్తారు. 


పగలు పదునాల్టు గడియలమీద రెండుగడియల కాలాన్ని అభిజిత్తు అంటారు. (శర). సహజంగా నక్ష్మత్రాల సంఖ్య 
27. అశ్విన్యాదులు. కాని కార్తాంతికులు “అభిజిత్తును 28వ నక్ష్మత్రంగా గుర్తిస్తారు. 


క. అని సరసిజగర్భుండు వ, ల్మిన వచనము లర్ధి విని, నిలింపులు గుంపుల్‌ 
గొని చూడ సస్మితానన, వనజము చెలువొంద నసురవరు కభిముఖుందై. 672 


ప్రతి : అని= రక్కసుని ఖండింపుమని; సరసిజగర్భుండు= కమలమున బుట్టిన (బ్రహ్మ పల్మినన్‌= చెప్పగా వచనములు = 
ఆయన మాటలు; అర్ధిన్‌+విని= కోరికతో ఆలకించి; నిలింపులు= దేవతలు; గుంపుల్‌+కొని= సమూహంగా నేర్పడి; 
చూడన్‌= చూస్తుండగా; సస్మిత= చిరునవ్వతోడి; ఆనన= మోమనెడు; వనజము= పద్మము; చెలువు+ఒందన్‌= వికసింపగా; 
అసురవరుకున్‌= రాక్షసనాథునికి; అభిముఖుండు+ఐ= ఎదురుపడ్డవాడై... 


తా: బ్రహ్మ “స్వామీ! అభిజిల్లగ్నంలోనే వీనిని చంపిమని చెప్పగానే అక్కడ మూగిన దేవతలు విని ఆనందించారు. 
అప్పుడా స్వామి ముఖపద్మం వికసించింది. ఆయన రక్కసుని కెదురై నిలిచాడు. 


తే. పుండరీకాక్షుండయ్యును భూరిరోష, నిరతిందరుణారుణాంభోజనేత్రుందగుచు 
ఘనగదాదండ మెత్తి రాక్షసుని హనువు, నుగ్రగతి మొత్తె వాండును నోసరించె. 673 


ప్రతి: పుండరీక +అక్షుందు +అయ్యును= తెల్లదామరల బోలిన కన్నులు గల్దిన వాడైనప్పటికి (విష్ణువు; భూరి= గొప్ప; 
రోషనిరతిన్‌= కోపావేశంచేత; తరుణ= అప్పుడే విచ్చిన అరుణ= ఎర్రని; అంభోజనేత్రుందు= పద్మమునుబోలిన కన్నులు 
గలవాడు; అగుచున్‌= అయి; ఘనగదాదండము+ఎత్తి= గొప్పదైన గదను ఎత్తి; ఉగ్రగతిన్‌= మిక్కిలివేగంతో; 
రాక్షసునిహనువున్‌= హిరణ్యాక్షుని చెక్కిలిని; మొత్తెన్‌= కొట్టాడు; వాండునున్‌= ఆ రాక్షసుడుకూడ; ఓసరించెన్‌= ప్రక్కకు 
తిరిగాడు. 


తృతీయస్కంధము 303 


తా : సహజంగా శ్రీమన్నారాయణుని కళ్ళు తెల్లదామరల్ని పోలి ఉంటాయి. కాని ఇప్పుడు కోపావేశం చేత కొత్తగా విచ్చిన 
ఎర్రదామరలను పోలివున్నాయి. ఆ స్వామి గొప్పగదతో రక్కసుని చెక్కిలిపై ఒక్క దెబ్బ కొట్టాడు. వాడు ప్రక్కకు తొలగిపోయాడు. 


క. పరువడి దితిసుతుండతి ఖీ, కరగదం జేంబూని చిత్రగతులను బద్నో 

దరు దాసి చేతిగద సా, గరమునం బడ నడిచె బాహుగర్వ మెలర్చన్‌. 674 
ప్రతి : దితిసుతుండు= దితికుమారుడైన హిరణ్యాక్షుడు; పరువడిన్‌= మిక్కిలి వేగంగా? అతిభీకర గదన్‌= మిక్ళిలి భయంకరమైన 
గదను; చేన్‌+పూని= చేతబట్టి; చిత్రగతులన్‌= చిత్రమైన రీతులతో; పద్మ+ఉదరున్‌= కమలం కడుపునగలవాడగు హరిని; 
డాసి= సమీపించి; బాహుగర్వము= భుజగర్వం; ఎలర్పన్‌= బయల్వడునట్సు; చేతిగదన్‌= స్వామిచేతనున్న గదను; 
సాగరమునన్‌= సంద్రమందు; పడన్‌= పడునట్లు; అడిచెన్‌= పొడిచాడు. 
తా : అప్పుడా దితిబిడ్డడైన హిరణ్యాక్షుడు పరుగెత్తిపోయి ఒక భయంకరమైన గదతో తన భుజబలాన్ని ప్రదర్శిస్తూ శ్రీహరి 
గదను మొత్తాడు- అది పోయి సముద్రంలో పడింది. 


వ. అంత. 675 
ప్రతి :; అంత= అంతలో. 
తా ; అంతలో ఏమిజరిగిందనగా... 


తే. హరి నిరాయుధుండైన, సురారి సమర, ధర్మమాత్మను దలంచి యుద్ధంబు దక్కి 
నిలిచి చూచుచునుందెను, నింగి యమర, వరుల హాహారవంబుల భరిత మయ్యె. 676 


ప్రతి : హరి= వరాహస్వామి; నిర్‌+ఆయుధుండు+ఐనన్‌= ఆయుధం లేనివాడు కాగా సుర+అరి= దేవతాశత్రువు 
హిరణ్యాక్షుడు; సమరధర్శ్మము= యుద్ధనీతిని; ఆత్మన్‌= తన యెదలో; తలంచి= భావించి; యుద్ధంబు+తక్కి= కయ్యం 
చేయటం మానుకొని; నిలిచిచూచుచున్‌+ఉండెను= నిలబడి ఊరక చూస్తున్నాడు; నింగి= ఆకాశం; అమరవరుల= 
దేవతల; హా హా రవంబులన్‌= ఆర్తనాదాలచే; భరితము +అయ్యెన్‌= నిండింది- 


తా : తన గదతాకిడికి వరాహస్వామిగద సంద్రంలో పడింది. స్వామి నిరాయుధుడయ్యాడు. రాక్షసుడు యుద్ధనీతిని 
స్కృతికి దెచ్చుకొని స్వామితో పోరాడటం మానుకొన్నాడు. అప్పుడాకాశంలో దేవతల ఆర్తనాదాలు బోరుమన్నాయి. 


క. సరసిజనేత్రుండు దనుజే, శ్వరు సంగరధర్మమునకు సమధికశౌర్య 

స్పురణకుం దన చిత్తంబునం, గర మాశ్చర్యంబు నొంది కడంక దలిర్చన్‌. 6777 
ప్రతి : సరసిజనేత్రుండు= పద్మముల బోలిన కన్నులుగల యజ్ఞవరాహస్వామి; దనుజ+ఈశ్వరున్‌= రాక్షసనాయకుని; 
సంగరధర్మమునకున్‌= యుద్ధనీతికిని; సమ్‌ +అధిక= మిక్కిలి ఎక్కువైన; శౌర్యస్ఫురణకున్‌= అతిశయమైన పరాక్రమానికిని; 
తనచిత్తంబునన్‌= తనమదిలో; కరము= మిక్కిలి ఆశ్చర్యంబున్‌= అచ్చెరువును; ఒంది= పొంది; కడంక= పూనిక; తలిర్చన్‌= 
పైకొనగా. 
తా: ఆ రక్కసుని యుద్ధనీతికిని, వాని ప్రతాపాతిశయానికి వరాహస్వామి ఆశ్చర్యం చెందాడు. ఆయనలోకూడ ఉత్సాహం 
అతిశయించింది. 


304 శ్రీమహాభాగవతము 


మ. కుతలోద్ధర్త మనంబునందలంచె రక్షోరాద్వధార్థంబుగా 
దితిసంతానకులాటవీమహితసందీప్తప్రభాశుక్రమున్‌, 
సతతోద్యజ్ఞయశబ్దసన్ముఖరభాస్వచ్చక్రమున్‌, సంతతా 
్రితనిర్వక్రముం, బాలితప్రకటధాత్రీచక్రముం జక్రమున్‌. 678 


ప్రతి : కుతల+ఉత్‌+ధర్త= భూతలాన్ని పైకత్తిన వరాహావతారుడు; దితిసంతానకుల = దితి బిడ్డల వంశమనే (రక్కసుల); 
అటవీ= అడవికి; మహిత= గొప్ప; సందీప్త= మిక్కిలి వెలుగుతున్న ప్రభాశుక్రమున్‌= కాంతి అనే రేతః పుంజం గల్టినదియు 
(చక్రానికి విశేషణం); సతత= ఎడతెగని; ఉద్యత్‌= పైకెగసిన; జయశబ్ద్బ= జయనినాదంచేత; సత్‌+ముఖర = మిక్కిలి 
ప్రతిధ్వనించే; భాస్వత్‌+చక్రమున్‌= కాంతిమంతంగా ప్రకాశిస్తున్న చక్రమును; సంతత= ఎల్లప్పుడు; ఆభ్రిత= శరణార్జులకు; 
నిర్వక్రమున్‌= తిరుగులేనిది (అంటే వారిని రక్షింపక వెనుకకు తిరుగనిది అని భావం) పాలిత= రక్షింపబడిన; ప్రకట = 
వెల్లడియైన; ధాత్రీచక్రమున్‌= భూమి అనెడి చక్రం కలది; అయిన; చక్రమున్‌= సుదర్శనచక్రాన్ని మనంబునన్‌= మదిలో; 
రక్షస్‌+రాట్‌= రాక్షసేశ్వరుని; వధ+అర్థంబుగాన్‌= చావునిమిత్తం; తలంచెన్‌= సంకల్పించాడు. 

తా : యజ్ఞవరాహస్వామి భూమిని ఉద్ధరించినవాడు. ఇక రక్కసునిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించాలనుకొన్నాడు. ఆ 


చక్రం దితి సంతానమనే అడవిని కాల్సివేయగల కాంతిగలది. చూపరుల జయ నాదంతో ప్రతిధ్వనించే సూర్యమండల 
సదృశమైంది. నిరంతరం శరణుజొచ్చిన వారిని కాపాడగలది. విశ్వమంతటికి రక్షణ నివ్వగలది. 


వ. అదియునుం బ్రచండ మార్తాండ మండల ప్రభాపటల చటుల విద్యోతమానంబును, బటునట జ్ఞాలి 
కాపాస్త సమస్త కుపితారాతి బలాఖర్వ దుర్వార బాహాగర్వాంధకారంబును, నసహ్యకహ కహ నినదాధరీకృత 
సాగర ఘోషంబును, సకల దేవతాగణ జేగీయమానంబును, ననంత తేజో విరాజితంబును, నిజప్రభాపటల 
పూరిత బ్రహ్మాండ కటాహంబునునై రయంబునం జనుదెంచి, దనుజారి దక్షిణకర సరోజంబు నలంకరించిన 
నా శుభాంగుండు రథాంగపాణియై దివంబున నమరగణంబులు జయజయ శబ్దంబులు వలుక నసురవిభున 
కైదురు నడచిన. 679 


ప్రతి :; ఆదియునున్‌= ఆ చక్రం కూడ; ప్రచండ = మిక్కిలి తీక్టమైన; మార్తాందమండల= సూర్యమండలంవంటి; ప్రభాపటల= 
కాంతిపుంజంచేత; చటుల = భయంకరమైన; విద్యోతమానంబును= 'ప్రకాశంగలదియు (మెరుపువలె మిరుమిట్లు 
గొల్పునదియు); పటు= మిక్కిలి నటత్‌= ఎగిసిపడుతున్న జ్వాలికా= మంటలచే; అపాస్త= తొలగింపబడిన; సమస్త= 
మొత్తం; కుపిత+అరాతి= కోపగించిన శత్రువుల; బల= పరాక్రమంగల; అఖర్వ= మొక్కవోని; దుర్‌+వార= అడ్డు పెట్టళక్యంకాని; 
బాహాగర్వ+అంధకారంబును = భుజగర్వమనే చీకటిగలదియు (చక్రమనుట); అసహ్య= సహింపరాని; కహకహనినద= 
కహకహ అనే ధ్వనిచేత; అధరీకృత = అణచబడిన; సాగరఘోషంబును= సముద్ర ధ్వని గలదియు; సకల= సమస్తమైన; 
దేవతాగణ= దేవతలసమూహంచేత; జేగీయమానంబును= 'జయ జయి అని కొనియాడ బడినదియు; న+అంత = 
అంతులేని; తేజస్‌ +విరాజితంబును= కాంతిచే వెల్దచున్నదియును; నిజ= తన; ప్రభాపటల= కాంతి పుంజంచేత; పూరిత= 
నింపబడిన; బ్రహ్మ+అండ= బ్రహ్మాండమనెడి; కటాహంబునున్‌+ఐ= కుందడగలది అయి; రయంబునన్‌= వేగంగా; చనుదెంచి= 
వచ్చి; దక్షిణకరసరోజంబును= పద్మంవంటి కుడిచేతిని; అలంకరించినన్‌= అలంకరించగా (చేరగా); ఆ; శుభ+అంగుండు= 


తృతీయస్కంధము 305 


మంగళకరమైన అవయవాలు గల వరాహస్వామి; రథాంగపాణి+ఐ= చక్రపాణియై; దివంబునన్‌= స్వర్ణమందు; 
అమరగణంబులు = దేవగణాలు; జయ జయ శబ్దంబులు = జయముపొందు; జయముపొందు అనే నినాదాలు; పలుకన్‌= 
పలుకగా; అసురవిభునకున్‌= రక్షోనాథునికి (హిరణ్యాక్షునికి; ఎదురునడచినన్‌= ఎదురునడువగా. 
తా : ఆ వరాహస్వామి ఎత్తిన సుదర్శన చక్రం మధ్యాహ్న సూర్యమండలకాంతివంటి కాంతితో మిరుమిట్లుగొల్పింది. దాని 
నుండి ఎగిసిన మంటలతాకిడికి మదించిన శత్రువుల పరాక్రమమనే చీకట్లు పటాపంచలయ్యాయి. సహింప నలవికాని 
దాని 'కహ కహ శబ్దం సముద్రఘోషనే అణచినట్లయింది. 

దాని వైభవాన్ని దేవతలెల్లరు ప్రస్తుతించారు. దాని కాంతి యింతింత అని చెప్పలేము. దాని తేజస్సు రోదసినంతటిని 


ఆవరించింది. అది అతి వేగంగా వచ్చి ఆ యజ్ఞవరాహస్వామి కుడిభుజాన్ని అలంకరించింది. అప్పుడాయన చక్రధారియై 
దేవతలెల్లరు 'జయశబ్దం' చేస్తుంటే రక్కసునికి ఎదురు నడిచాడు. 


క. పొడగని దనుజుండు పెదవులు, దడుపుచుంబొలివోని బంటుతనమున వీరం 

బుడుగక భీషణగదంగొని, యడిచెన్‌ మఖమయవరాహు నమితోత్సాహున్‌. 680 
ప్రతి : దనుజుండు= రాక్షసుడు; పొడగని= వరాహరూపుని ఎదురుగా చూచి; పెదవులు తడుపుచున్‌= పెదవులను 
తడుపుకుంటూ; పొలి+పోని= ఉడుగనట్టి, బంటు తనమునన్‌= విజ్బంభణతో; వీరంబు= పరాక్రమాన్ని ఉడుగక= 
వదలక; భీషణగదన్‌= భయాన్నిగొల్పేగదను; కొని= తీసికొని; అమిత+ఉత్సాహున్‌= మిక్కిలి ఉత్సాహంగలవాదైన; 
మఖమయవరాహున్‌= యజ్ఞవరాహాన్ని అడిచెన్‌= కొట్టాడు. 
తా : హిరణ్యాక్షుడు తనకెదురుగా వస్తున్న చక్రధారిని చూచి, వీరభటుని లాగ ఎదిరించి నిలిచి, ఒక పెద్దగదతో ఆ 
స్వామిని కొట్టాడు. 
క. ట్రిదశారి దన్ను వేసిన, గదం బదమునంబోవందన్ని కమలాక్షుండు పెం 

పొదవంగ మనమున మోదము, గదురంగ లేనగవు వదనకమలముంబొదువన్‌. 681 
ప్రతి : బ్రిదశ+అరి= సురవైరియగు రక్క్మసుడు; తన్నువ్రేసినగదన్‌= తనపై సారించిన గదను; కమల +అక్షుండు= తామరలవంటి 
కన్నులవాడైన శ్రీహరి; పదమునన్‌= కాలితో; పోవన్‌+తన్ని= తొలిగేట్టు తన్ని పెంపు+ఒదవంగన్‌= అతిశయం కల్గునట్లుగా; 
మనమునన్‌= మనస్సులో; మోదము= ఆనందం; కదురన్‌+కన్‌= ఉప్పతిల్లగా; లేనగవు= చిరునవ్వు, వదనకమలమున్‌= 
ముఖపద్మాన్నిి పొదువన్‌= అలంకరింపగా... 
తా : హిరణ్యాక్షుడు సారించిన గదను వరాహస్వామి ఒక్కకాలితాపుతో పక్కకు నెట్టాడు. ఆయనలో ఆనందం పెల్లుబికింది. 
మొగంపై చిర్నగవు తాండవించింది. 


వ. ఇ వ్విధంబున గదంబోవందన్ని యసురవిభునితో నిట్లనియె. 682 


ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ రీతిగ్యా గదన్‌= గదను; పోవన్‌+తన్ని= ప్రక్కకుతన్ని అసురవిభునితోన్‌= రక్కసునితో; 
ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తా : రక్కసుని గదను అలవోకగా కాలితో తన్ని వరాహస్వామి వానితో ఇలాగ అన్నాడు. 


306 శ్రీమహాభాగవతము 


చ. ఘనగదంగేలయూని భుజగర్వ మెలర్పంగ నన్ను సంగరా 

వని నెదిరింతు రార! యనివారణ దైత్యకులేశ్వరాధమా! 

యనవుడు వాండు నుబ్బి గద నంబుజనాభుని వ్రేసె,వేసినం 

దనుజవిఖేది వట్టికొనెం దార్‌క్ష్యుండహీంద్రునింబట్టుకైవడిన్‌. 6838 
ప్రతి : న+నివారణ= అద్దుపెట్టరాని; దైత్యకుల +ఈశ్వర +అధమా= నీచరాక్షసుడా!; ఘనగదన్‌= గొప్పగదను; కేలన్‌+పూని= 
చేత తాల్చి భుజగర్వము= భుజబల అహంకారం; ఎలర్బంగన్‌= ఒప్పారునట్లుగాా సంగర+అవనిన్‌= యుద్ధభూమియందు; 
నన్నున్‌= నన్ను ఎదిరింతు= ఎదుర్కొందువు; రార!= రా రమ్ము ఓరీ (నీచార్థకం); అనవుడు= అని స్వామి పిలువగా; 
వాండును= ఆ రాక్షసుడు కూడ; ఉబ్బి= ఉత్సాహపడ్వి గదన్‌= గదచేత; అంబుజనాభునిన్‌= బొడ్దునందు కమలం గల 
శ్రీహరిని; వ్రేసెన్‌= కొట్టెను; వ్రేసినన్‌= కొట్టగా; దనుజవిఖేది= రక్కసులనణచే స్వామి; తార్‌క్ష్యుండు= గరుత్మంతుడు; 
అహి+ఇంద్రునిన్‌= సర్పరాజును; పట్టుకైవడిన్‌= పట్టుకొనే విధంగా; పట్టికొనెన్‌= పట్టుకొన్నాడు. 
తా : “ఓరీ నీచరాక్షసా! గద చేతబుచ్చుకొని యుద్ధరంగంలో నన్నాదిరింప రారా?” అని వరాహస్వామి రక్కసుని పిలిచాడు. 
వా డా మాటకు తెగ గర్వించి తన గదని స్వామిపై ప్రయోగించాడు. అప్పుడా హరి గరుత్మంతుడు పామును పట్టుకొన్నట్లు 
పట్టుకొన్నాడు. 
క. దితిజుండు దన బల మషప్రతి, హతతేజుండగు సరోరుహాక్షుని శౌర్యో 

న్నతిమీందం బెట్టకుండుట, మతి నెజింగియుం బెనంగె దురభిమానము పేర్మిన్‌. 684 
ప్రతి : దితిజుండు= దితికొడుకైన హిరణ్యాక్షుడు; తనబలము= తన పరాక్రమం; న+ప్రతిహత= ఎదుర్కొన వీలుకాని; 
తేజుండు+అగు= తేజస్సుగలవాడదైన; సరోరుహ+అక్షుని= పద్మనయనుడైన శ్రీహరియొక్క శార్య+ఉన్నతిమీందన్‌= 
పరాక్రమాతిశయంపైన; పెట్టక+ఉండుట= మోపకుండటం ఎదిరించలేకపోవడం; మతిన్‌= తన మనస్సులో; 
ఎటింగియున్‌= తెలిసికూడ; దుర్‌+అభిమానము పేర్మిన్‌= పనికిమాలిన గర్వంతో; పెనంగెన్‌= కలబడ్డాడు. 


తా : దితికుమారుడైన హిరణ్యాక్షునికి బలాఢ్యుదైన వరాహస్వామిని ఎదిరించడం సాధ్యం కాదని తెలుసు. అయినా వాడు 
గర్వంతో స్వామి నెదుర్మొన్నాడు. 


వ. అంత. 685 
ప్రతి : అంతన్‌= తర్వాత... 
తా :; అంతలో 


స్స్‌ కాలానలజ్వలజ్ఞాలా విలోల క, రాళమై పెంపొందు శూల మంది 
సురవైరి యజ్ఞసూకరరూపధరుందైన, వనజనాభునిమీంద వైవ నదియు 
సద్దిజోత్తముమీందంజపలతంగావించు, నభిచారకర్మంబునట్ల బెండు 
పడి పజతేం గని పద్మోదరుండు దానిం, జక్రధారాహతింజండవిక్ర 


తృతీయస్కంధము 30/7 


తే. మమున నడుమన వడింద్రుంచె, నమరభర్త, మహితదంభోళిచే గరుత్మంతు పక్ష 
మతిరయంబునంద్రుంచిన గతింజెలంగి, సురలు మోదింప నసురులు సొంపు డింప. 686 


ప్రతి : సురవైరి= దేవతల విరోధియైన హిరణ్యాక్షుడు; కాల+అనల= ప్రళభయకాలంనాటి అగ్గివలె; జ్వలత్‌= మండుతున్న; 
జ్వాలా= మంటలచేే విలోల= మిక్కిలి చలిస్తున్నదియు; కరాళము+ఐ= భయంకరమైనదియునై; పెంపు+ఒందు= 
అతిశయిస్తున్న శూలము+అంది= ముమ్మొనవాలును పుచ్చుకొని; యజ్ఞసూకరరూపధరుండు +ఐన = యజ్ఞవరాహరూపాన్ని 
తాల్చిన వాడైన; వనజనాభుని మీందన్‌= పద్మం బొడ్డునగల శ్రీహరిపై; వైవన్‌= వేయగా; అదియున్‌= ఆ ఆయుధం; 
సత్‌+ద్విజ+ఉత్తముమీందన్‌= ఉత్తముడైన బ్రాహ్మణునిపైన; చపలతన్‌= చాపల్యంతో; కావించు= చేసేటటువంటి; 
అభిచారకర్మంబున్‌+అట్ల = హింసార్థమైన హోమకర్శవలె; బెండుపడి= నిస్సారమై, (చచ్చువడి); పజతేన్‌= రాగా; పద్మ+ 
ఉదరుండు= బొద్దున తామరగల విష్ణువు; కని= చూచి; దానిన్‌= రక్కసునిశూలాన్ని చండవిక్రమమునన్‌= భీకరమైన 
పరాక్రమంతో; చక్రధారాహతిన్‌= సుదర్శనచక్రపు వాదరదెబ్బతో; వడిన్‌= వేగంగా; నడుమనన్‌= మధ్యలోనే; అమరభర్త= 
దేవేంద్రుడు; మహితదంభోలిచేన్‌= మహిమగల వజ్రాయుధంచేత; అతిరయంబునన్‌= మిక్కిలివేగంగా; గరుత్మంతుపక్షము= 
గరుడుని రెక్కని; త్రుంచినగతిన్‌= ఖండించినట్స్లు; చెలంగి= చెలరేగి; సురలు= దేవతలు; మోదింపన్‌= సంతోషపడునట్స్లు; 
అసురులు= రక్కసులు; సొంపుడింపన్‌= వైభవం కోల్పోవునట్లుగా; (త్రుంచెన్‌= ముక్కలు చేశాడు (హరి). 

తా : అప్పుడా రక్క్మసుడు ప్రళభయకాలాగ్నిజ్వాలవలె ధగధగ మెరుస్తున్న ఒక శూలం చేబూని యజ్ఞవరాహావతారుడైన 
శ్రీమహావిష్ణువుపై విసిరాడు - అది బ్రహ్మజ్జుడైన సద్బాహ్మణునిపై ప్రయోగించే హింనాకర్మ యోగంవలె వ్యర్థమైపోయింది. 
అలా చచ్చుబడి వస్తున్న ఆ శూలాన్ని స్వామి “ఇంద్రుడు వజ్రాయుధంచేత గరుడుని రెక్కల్ని ఛేదించినట్లు ఒక్నవ్రేటున తన 
చక్రాయుధంచేత తుత్తునియలు చేశాడు. 


వ. అయ్యవసరంబున నయ్యసుర దనశూలంబు చక్రంబుచేత నిహతం బగుటంగని. 687 


ప్రతి : ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; ఆ+అసుర= ఆ రక్కసుడు; తన శూలంబు= తన ముమ్మొనవాలు; చక్రంబుచేతన్‌= 
సుదర్శనంచేత; నిహతంబు+అగుటన్‌= పడిపోవుట; కని= చూచి... 


తా: ఆ సమయంలో తనశూలం సుదర్శన చక్రంచేత పతనమైంది. రాక్షసుడది చూచాడు 


క. _ దితిజుందు రోషోద్ధతుందై, యతినిష్టురముష్టింబొడిచె హరి, నా లోకో 
న్నతుం దొప్పెం గుసుమమాలా, హతి దిగ్గజరాజుంబోలె నతిదర్పితుందై. 688 


ప్రతి : దితిజుండు= దితికుమారుడైన హిరణ్యాక్షుడు; రోష+ఉద్ధతుండు+ఐ= కోపంచే మిక్కిలి భయంకరుడై; హరిన్‌ = 
విష్ణువును; అతి= మిక్కిలి; నిష్ణుర= కఠినమైన; ముపష్టిన్‌= పిడికిటిచేత; పొడిచెన్‌= కుమ్మాడు; ఆలోక+ఉన్నతుండు = 
ఆలోకేశ్వరుడైన ఆ హరి; అతిదర్చితుందు+ఐ= మిక్కిలి ఉద్రేకించినవాదై; కుసుమమాలాహతిన్‌= పూలమాలతాకిడిచేత; 
దిక్‌+గజరాజున్‌+పోలెన్‌= దిక్కరివలె; ఒప్పెన్‌= ప్రకాశించాడు. 


తా : అప్పుడా హిరణ్యాక్షుడు కోపావేశంతో శ్రీహరిని ఒక్క పిడికిటిపోటు పొడిచాడు. పూలమాల తాకిడివల్ల గజరాజులా 
వరాహమూర్తి కలతచెందక విరాజిల్లాడు. 


308 శ్రీమహాభాగవతము 


మ. హరిమీందన్‌ దితిసంభవుండు ఘనమాయాకోట్లు పుట్టించినన్‌ 

ధరణీచక్రము భూరిపాంసుపటలధ్వాంతంబునంగప్పె, భీ 

కరపాషాణపురీషమూత్రఘనదుర్గంధాస్థిరక్తావళుల్‌ 

గురిసెన్‌ మేఘము లభ్రవీథిని మహాక్షోభక్రియాలోలమై. 689 
ప్రతి : దితిసంభవుండు= దితికుమారుడగు హిరణ్యాక్షుడు; హరిమీందన్‌= శ్రీమహావిష్ణువుపైన; ఘనమాయాకోట్లు= 
గొప్పవైన కోటిమాయలు; పుట్టించినన్‌= కల్టింపగా; ధరణీచక్రమున్‌= భూచక్రాన్ని భూరి= గొప్పు పాంసుపటల= 
ధూళికణముల కుప్పు అనెడు; ధ్వాంతంబునన్‌= చీకటిచే; కప్పెన్‌= వ్యాపించింది; మేెఘములు= మొయిళ్లు; అభ్రవీథిని= 
ఆకాశమార్దంలో; మహా= మిక్షిలి; క్షోభక్రియా= ఉపద్రవాన్ని కల్గించే పనియందు; లోలము+ఐ= ఆసక్తిగలదై; భీకర= 
భయంకరమైన; పాషాణ= రాళ్ళయొక్కయు; పరీష= 'పెంటకుప్పలయొక్కయు; మూత్ర= మూత్రముయొక్కయు; ఘనదుర్లంధ= 
చెడ్డ్దవాసనలతోడి; అస్థి= ఎముకలయొక్కయు; రక్త= నెత్తుటియొక్కయు; ఆవళుల్‌= గుంపులు; కురిసెన్‌= వర్షించాయి. 
తా : హిరణ్యాక్షుడు శ్రీయజ్ఞవరాహస్వామి పైన వేలకొలది మాయలు పన్నాడు. భూమినుండి లేచిన దుమ్ము చీకట్లు 
కమ్మినట్లయింది. ఆకసం నుండి మేఘాలు 'పెద్దపెద్దబండలు, 'పెంటప్రోవులు, మూత్రం, గబ్బుకొట్టే ఎముకలు, నెత్తురులను 
కురిపించాయి. అప్పుడు గొప్ప ఉపద్రవసూచకమైంది. 
వ మథఠజియును. 690 
ప్రతి ; మజియునున్‌= ఇంకా 


తా : ఇంతేకాదు. 


చ. తవిలి విముక్త కేశపరిధానము లుగ్రకరాళదంత తా 
లువులును రక్తళలోచనములుంగల భూతపిశాచడాకినీ 
నివహము లంతరిక్షమున నిల్చి నిజాయుధపాణులై మహా 
రవముగ యక్షదైత్యచతురంగబలంబులంగూడి తోంచినన్‌. 691 


ప్రతి : విముక్త= విరబోసుకొన్న కేశ= వెంట్రుకలు; పరిధానములు= కట్టువస్తాలు;) ఉగ్ర= వెరపు గొల్పే) కరాళ= 
భీకరమైన; దంత తాలువులును= పండ్లు మరియు దవడలును; రక్తలోచనములున్‌= ఎర్రనినెత్తురుకారుతున్న చూపులు; 
కల= కల్షినట్టి; భూత= భూతాలు; పిశాచ= దయ్యాలు; డాకినీ= ప్రీపిశాచాలు; వీటి; నివహములు= గుంపులు; 
అంతరిక్షమునన్‌= ఆకాశమందు; నిల్చి= నిలబడి; నిజ= తమ; ఆయుధపాణులు+ఐ= శస్తాస్తాలు చేత బట్టినవారై; 
మహారవముగన్‌= పెదబొబ్బలతో; యక్ష= జక్కులు; దైత్య= రక్కసులు; చతుర్‌+అంగబలంబులన్‌= రథగజతురగపదా 
తులనే నాల్టు బలాలతో; కూడి= కలిసి; తోంచినన్‌= కన్సించగా... 

తా ; ఆకాశంలో నిలబడిన భూతాలు, దయ్యాలు, ప్రీ పిశాచాలు జుట్లు విరబోసుకొని, దిసమొలతో, కరకుకోరలతో, 


దవడలతో, ఎర్రని కండ్లతో దవళ్ళు తెరచుకొని శస్తాస్తాలు తాల్చివున్నారు. యక్షదైత్య చతురంగబలాలతో కూడి పెడబొబ్బలు 
పెడుతున్నారు. 


తృతీయస్కంధము 309 


వ. అంత. 692 


ప్రతి : అంతన్‌= అంతలో... 


తా : ఆ తర్వాత 
క. త్రిసవనపాదుండగు నా, బిసరుహనేత్రుండు లోకభీకరమగు నా 
యసురాధిపు మాయావి ని, రసనకరంబైన శస్తరాజముంబనిచెన్‌. 693 


ప్రతి : త్రిసవనపాదుండు= ప్రాతస్సవనము; మధ్యందినసవనము; సాయంసవనము అనే మూడు కాలాలలో యజ్ఞపాదుడు; 
అగు+ఆ బిసరుహనేత్రుండు= అయినట్టి ఆ పద్మనేత్రుడైన విష్ణువు; లోకభఖీకరము+అగున్‌= జగానికి భయాన్నిగొల్పే, ఆ; 
అసుర+అధిపున్‌= ఆ రక్కసుణ్ణి మాయావిన్‌= మాయలుచేసేవానిని; నిరసనకరంబు+ఐన= తొలగింపదగిన; శస్తరాజమున్‌= 
శ్రేష్టమైన అస్త్రాన్ని పనిచెన్‌= పంపాడు. 

తా:;ఆ వరాహేశ్వరుడు మూడు వేళల - (అనగా ఉదయ మధ్యాహ్న సాయం సంధ్యలలో) యజ్ఞపాదుడు. జగానికంతటికి 
భీతిని గొల్ప్బే ఆ రక్కసుని మాయచేష్టల్ని అంతమొందించే ఒక అస్త్రాన్ని వానిపై విసిరాడు. 


క. ఆ చక్రభానుదీప్తి ధ, రా చక్రమునందు నిండి రయమున నమ్మా 
యాచక్రము నడంగించెను, నీచక్రముందైన యామినీచరు నెదురన్‌. 694 


ప్రతి : ఆ, చడక్రభానుదీప్తి= చక్రమనే సూర్యకాంతి; ధరాచక్రమునందున్‌= భూమండలమందు; నిండి= వ్యాపించి; 
రయమునన్‌= మిక్కిలి వేగంగా; నీచక్రముందు+ఐన= నీచప్రవృత్తిగలవాడైన; యామినీచరు+ఎదురన్‌= రాత్రివేళల సంచరించే 
రక్కసుని ఎదుట; ఆ+మాయాచక్రమున్‌= వాడు పన్నిన జిత్తులన్నింటిని; అడంగించెను= అణచివేసింది (ూయని మాయం 
చేశాదని తాత్పర్యం. 


తా : సూర్యకాంతివంటి కాంతి గల చక్రం భూమండలమంతా వ్యాపించి ఒక్కపెట్టున ఆ రాక్షసుడు పన్నిన మాయలన్నింటిని 
వాడు చూస్తుండగానే పటాపంచలు చేసింది. 


విశే : ఈ పద్యంలో విష్ణమాయా మహిమ అభివర్ణింపబడింది. దాన్నే యోగమాయ అంటారు. అది అనంతశక్తిసంపన్నమైంది. 
ఇతరమాయలేవీ దాని ముందు నిలువజాలవు. అది జీవాత్మ-పరమాత్మల మధ్యనున్న ఒకపార. దాన్ని అనన్యభక్తిగల 
విష్ణుభక్తులు మాత్రమే ఛేదించగలరు. దాని ముందు రాక్షసమాయ లేవీ నిలువజాలవు. 


వ. అంత నిక్కడ. 695 
ప్రతి : అంతన్‌= అనంతరం; ఇక్కడన్‌= ఈ లోకంలో... 
తా : తర్వాత ఇక్కడ దితి ఇంట ఏమి జరిగిందో చెపుతున్నాడు. 


క. దితి తన విభువాక్యంబుల, గతి దప్పద యనుచుం దలంపంగాం జన్నుల శో 
ణితధార లొలికె రక్ష, పతి యగు కనకాక్షు పతన భావము దోంపన్‌. 696 


310 శ్రీమహాభాగవతము 


ప్రతి : దితి= కశ్యపునిభార్య అయిన దితి; తన విభువాక్యంబుల= తన భర్తమాటల; గతి= తీరు; తప్పదు +అ= పొలివోదు; 
అనుచున్‌= అనుకొంటూ; తలంపన్‌+కాన్‌= ఆలోచింపగా; రక్షస్‌ +పతి+అగు= రాక్షసాధిపుడైన; కనక +అక్షున్‌= బంగారుకన్నుల 
(హిరణ్యాక్షుని) వాని; పతనభావము= చావు; తోంపన్‌= కలుగగ్గా; చన్నులన్‌= వక్షోజాలనుండి; శోణితధారలు= రక్తధారలు; 


ఒలికన్‌= (్రవించాయి. 


తా : ఇక్కడ దితి తన భర్తయైన కశ్యపుని పల్కులు స్కృతికి దెచ్చుకొంది. తన కుమారుడైన హిరణ్యాక్షుని చావు ఆమె కళ్ళకు 
కట్టినట్లయింది. అప్పుడామె పయోధరాల నుండి నెత్తుటి చారికలు ్రవించాయి. (కన్నీటికి మారు, లేదా పాలకు బదులు- 
నెత్తురు స్రవించిందని భావం. (ఇది దితి దుఃఖాన్ని ప్రతిబింబించింది. 


వ. అయ్యవసరంబున నసురవిభుండు దన చేసిన మాయాశతంబులు గృతఘ్నునకుం గావించిన 
యుపకారంబులుంబోలె హరిమీందం బనిసేయక విఫలంబు లయినం బొలివోవని బంటుతనంబునం 
బుండరీకాక్షుం జేరం జనుదెంచి బాహుయుగళంబు సాంచి పూంచి పొడిచి రక్షోవైరివక్షంబుం బీడించిన 
నయ్యధోక్షజుండు దప్పించుకొని తలంగినం జెలంగి దైత్యుండు నిష్ణురంబగు ముష్టింబొడిచిన 
నసురాంతకుండు మిసిమింతుండు గాక రోషభీషణాకారంబున వాసవుండు వృత్రాసురుం దెగటార్చిన 
చందంబున వజ్రివజసన్నిభంబగు నజచేతం గజకుటసురకటితటంబుం జటులగతి వేసిన నా హిరణ్యాక్షుండు 
దిర్దిరందిరిగి యుదస్తలోచనుండై సోలి యెట్టకేలకు నెదుర నిలువంబడె, నంత. 697 


ప్రతి : ఆ+అవసరంబునన్‌= దితి రొమ్ముపై నెత్తురు చారికలు కట్టిన సమయంలో; అసురవిభుండు = రాక్షసనాయకుడు; 
తన+చేసిన = స్వయంగా తానుకావించినట్టిి మాయాశతంబులు= నూర్లకొలది మోసాలు; కృతఘ్నునకున్‌= చేసిన 
మేలుమరచేవానికి; కావించిన= చేసిన; ఉపకారంబులున్‌+పోలెన్‌= ఉపకారాలవలె; హరిమీందన్‌= విష్ణువుపైన; 
పని+చేయక= ఉపయోగపడక; విఫలంబులు +ఐనన్‌= ఫలితం లేనివి కాగా? పొలి+పోవని= వీగిపోనట్టి; బంటుతనంబునన్‌= 
వీరసైనికునివలె; పుండరీక +అక్షున్‌= తెలదామరలవంటి కన్నులుగల హరిని; చేరన్‌+చనుదెంచి= దగ్గరకు వచ్చి; 
బాహుయుగళంబు= చేతులజంటను; చాంచి= చాపి; పూంచి= యత్నించి; పొడిచి= (కుమ్మి; రక్షస్‌+వైరి= దనుజుల 
శత్రువైన శ్రీహరి; వక్షంబున్‌= రొమ్మును; పీడించినన్‌= నొప్పింపగా; ఆ+అధోక్షజుండు= ఆ హరి; తప్పించుకొని= 
వ్రేటుపదకుండ; తలంగినన్‌= ప్రక్కకు పోగా; చెలంగి= విజ్బంభీంచి; దైత్యుందు= రక్కసుడు; నిష్టరంబు+అగు= కఠినమైన; 
ముపష్టిన్‌= పిడికిలిచే, పొడిచినన్‌= పొడవగా? అసుర +అంతకుండు = రాక్షసులపాలిటి యముడైన శ్రీహరి; మిసిమింతుండు= 
అలసిపోయినవాడు; కాక= కాకుండ; రోష= కోపంచేత, భీషణ= వెరపుగొల్పు; ఆకారంబునన్‌= స్వరూపంతో; వాసవుందు= 
ఇంద్రుడు; వృత్ర+అసురన్‌= వృదత్రుడు అనే రక్కసుణ్ణి; తెగటార్చిన చందంబునన్‌= నరికినట్లుు వజ్రి= ఇంద్రుని; 
వజసన్నిభంబు +అగు= వ్రజాయుధంతో సమానమైన; అజచేతన్‌= పిడికిలితో; కజకు+అసుర= కఠినుడైన రాక్షసుని; 
కటితటంబున్‌= మొలభాగాన్ని చటులగతిన్‌= మిక్కిలివేగంతో; వ్రేసినన్‌= కొట్టగా? ఆ, హిరణ్య+అక్షుండు= బంగారుచూపుల 
వాడైన రక్కసుడు; దిర్దిరన్‌= గిరగిరమని); తిరిగి= చుట్టి; ఉదస్తలోచనుండు+ఐ= తొలగింపబడిన కన్నులుగలవాడై; నోలి= 
తూలి; ఎట్టకేలకున్‌= చివరికి; ఎదురున్‌= స్వామిసన్నిధిలో; నిలువన్‌+పడెన్‌= నిల్చుకొన్నాడు; అంతన్‌= ఆ తర్వాత... 


తా: ఆ సమయంలో హిరణ్యాక్షుడు ప్రయోగించిన వందలకొలది మాయలు, చేసిన మేలు మరిచే వానికి చేసిన 
ఉపకారాలవల శ్రీహరి పైన పనిచేయలేదు. నిష్టలమయ్యాయి. అయినప్పటికి ఆ అసుర పట్టువీడని వీరయోధునిలా 


తృతీయస్కంధము 311 


హరిచెంతకు వచ్చి రెండుచేతులు సాచి ఆయన రొమ్ముమీద గుద్దాడు. అయితే ఆయన తప్పించుకొని ప్రక్కకు పోగా ఆ 
రక్కసుడు ఒక్క పిడిగుద్దు గుద్దాడు. కాని ఆ దనుజవైరి అలకచెందక భయంకరరూపంతో వజతుల్యమైన తన అరచేత వాని 
మొలపై ఒక చరపు చరిచాడు. అంతట వాడు గిరగిర తిరిగి చూపుకోల్పోయి సోలిపడబోయాడు. ఎట్లో తేరుకొని చివరకు 
స్వామి ఎదుట నిలబడ్డాడు. 


క. దిట చెడి లోంబడె దైత్యుండు, సటికిన్‌, దం్షావిభిన్నశత్రుమహోర 

స్తటికిన్‌, ఖరఖురపుటికిం, గటితటహతకమలజాండఘటికిం, గిటికిన్‌. 698 
ప్రతి : దైత్యుండు = దితి సంతానం -హిరణ్యాక్షుడు; దిట= దిట్టతనం; చెడి= ఉడిగి; దం(మ్షై= కోరచేత; విభిన్న చీల్చబడిన; 
శత్రు= విరోధి మహా+ఉరస్‌+తటికిన్‌= ఒద్దువంటి గొప్ప రొమ్ముగలవాడును; ఖర= వాడియైన; ఖురపుటికిన్‌= దొప్పవంటి 
గిట్టలుగలవాడును; కటితట= మొలనూలియందు; హత= కొట్టబడిన; కమలజ+అంద= బ్రహ్మాండమనే కుందగలవాడును; 
సటికిన్‌= జూలు గలవాడును; నైన; కిటికిన్‌= పందికి (యజ్ఞవరాహస్వామికి); లోన్‌+పదెన్‌= లోబడినాడు. 


తా :; తనకోరలతో హిరణ్యాక్షుని రొమ్మును చీల్చినవాడును, వాడియైన గిట్టలుగలవాడును, బ్రహ్మాండమనే కుండను బ్రద్దలు 
కొట్టగలవాడును, జూలు గలవాడునునైన ఆ వరాహావతారునికి బలముడిగిన రక్కసుడు లొంగిపోయాడు. 


వ. ఇట్లు లోంబడిన. 699 
ప్రతి : ఇట్లు= ఈ విధంగా రక్కసుడు; లోన్‌+పడినన్‌= లొంగిపోగా 

తా :; ఇలా హిరణ్యాక్షుడు వరాహస్వామికి లొంగిపోగా. 

అవ : అలా ఆ దైత్యుడు లొంగిపోయిన తర్వాత 


మ. దివి నింద్రాదులు సంతసింప హరి మొత్తెం గర్హమూలంబునం 
బవిసంకాశకఠలోరహస్తమున శుంభల్లీలమై దాన దా 
నవలోకేశుం డుదస్తనేత్రుం డగుచున్‌ దైన్యంబు వాటిల్లంగా 
భువిమీందన్‌ వడింగూలె మారుతహతోన్మూలావనీజాకృతిన్‌. 700 


ప్రతి : దివిన్‌= ఆకాశాన; ఇంద్ర+ఆదులు= ఇంద్రుడుమున్నగు దేవతలు; సంతసింపన్‌= సంతోషపడునట్లు, హరి= 
శ్రీమహావిష్ణువు; శుంభత్‌+లీలమైన్‌= ప్రకటితమైన విలాసంతో; పవిసంకాశ= వజ్రాయుధంతో సమానమైన; కోరహస్తమునన్‌= 
కఠినమైన చేతితో; కర్టమూలంబునన్‌= గూబపైన; మొత్తెన్‌= [గ్రుద్దాడు; దానన్‌= అందువల్ల (మొత్తటంవల్ల); 
దానవలోక+ఈశుండు= రాక్షసకుల నాయకుడు; దైన్యంబు +వాటిల్లంగాన్‌= అలత కలుగగా; ఉదస్తనేత్రుందు +అగుచున్‌= 
కోల్పోయిన చూపులుగలవాదై; మారుత= గాలిచేతు హత= కొట్టబడి; ఉత్‌+మూల= పెళ్లగించబడిన; అవనీజ+ఆకృతిన్‌= 
చెట్టు మాదిరి; భువిమీందన్‌= నేలపైన; వడిన్‌= వేగంగా; కూలెన్‌= పడ్డాడు. 


తా : శ్రీహరి తన వజతుల్యమైన చేతితో రక్కసుని గూబ అదరగొట్టాడు. అది చూచి ఇంద్రాదులు సంతోషించారు. అప్పుడా 
హిరణ్యాక్షుడు కండ్లు తేలవేసి దీనుడై పెనుగాలి తాకిడికి కూకటివైళ్ళతో కుప్పకూలే చెట్టులాగ నేలపై రాలిపడ్డాడు. 


312 శ్రీమహాభాగవతము 


విశే : యజ్ఞవరాహావతారక్రియ ఇంతటితో ముగిసింది. సనకాదులచే శాపగ్రస్తులైన జయ విజయులు భూలోకంలో 
రాక్షసులై జన్మంచవలసి వచ్చింది. శ్రీహరి అనుగ్రహంవల్ల ఆ యిర్వురు ఆయనకు విరోధులుగా మూడు జన్మలెత్తి పోరు 
సలపాలి. హిరణ్యాక్ష హిరణ్యకళశిపుల వధతో ఒక రాక్షస జన్మ ముగిసిపోతుంది. స్వామి వరాహావతారమెత్తి హిరణ్యాక్షుని 
వధించాడు. ఇక నరసింహాకృతి తాల్చి హిరణ్యకశిపుని చంపవలసి ఉంది-- అంతటితో జయ విజయులకు ఒక్క రాక్షసజన్మ 
సమాప్తమౌతుంది. 


క. బుడ బుడ నెత్తురు గ్రక్కుచు, వెడరూపము దాల్చి [గ్రుడ్లు వెలి కుజుక, నిలం 

బడి పంద్లు గీటుకొనుచును, విడిచెంబ్రాణములు దైత్యవీరుండంతన్‌. 701 
ప్రతి : అంతన్‌= ఆ తర్వాత; దైత్యవీరుండు= పరాక్రమశాలియైన రాక్షసుడు; బుడబుడ= ఈ విధమైన ధ్వనితో; 
నెత్తురు+క్రక్కుచున్‌= రక్తం కారుతుండగా; వెడరూపము= వికారమైన అకారాన్ని తాల్చి= ధరించి; గ్రుడ్లు= కళ్ళు; వెలికిన్‌+ 
ఉజుకన్‌= బయటకు ఉబికి కనపడగా; నిలంబడి = నిల్చికొని; పందడ్లు= దంతాలు; గీటుకొనుచును= పటపటకొరుకుతూ; 
ప్రాణములు= అసువులు; విడిచెన్‌= పాసెను. 
తా : తర్వాత హిరణ్యాక్షుడు హరిదెబ్బకు నెత్తురు కారుతుంటే, వికారరూప మెత్తి, కనుగ్రుద్లు పైకి ఉబికి కనపడగా, నిలబడి 
పండ్లు పటపట కొరుకుతూ పడి చచ్చాడు. 


తే. పడిన దనుజేశ్వరునింజూచి పద్మసంభ, వాది దివిజులు వెజంగంది రాత్మలందు 

నితండు వొందుట యొట్లొకో యీ యవస్థ, నని తలంచుచు మథియు నిట్లనిరి వరుస. 702 
ప్రతి : పద్మసంభవ= కమలమందు పుట్టిన బ్రహ్మ ఆది= మొదలైన; దివిజులు= దేవతలు; పడిన= నేలకూలిన; 
దనుజ+ఈశ్వరునిన్‌= రాక్షసేంద్రుని; చూచి= కని; ఇతండు= ఈ హిరణ్యాక్షుడు; ఈ+అవస్టన్‌= ఈ దుర్దశను పొందుట; 
ఎట్లు+ఒకో= ఎట్లాయెనో గదా; అనితలంచుచున్‌= అనుకొంటూ; ఆత్మలందున్‌= మనసుల్లో; వెజగు+అందిరి= 
అచ్చెరువందారు; వరుసన్‌= క్రమంగా మజియున్‌= ఇంకా; ఇట్లు+అనిరి= ఈ విధంగా అన్నారు. 
తా : నేలపైకూలిన హిరణ్యాక్షుని చూచి బ్రమ్మాదిదేవతలు “వీనికి ఏమి యీ దురవస్థ?” అని తలంచి ఆశ్చర్యపడ్డారు. 
తర్వాత ఇలా అన్నారు. 
మ. వరయోగీంద్రులు యోగమార్గముల నెవ్వానిన్‌ మనోవీథి సు 

స్థిరతన్‌ లింగశరీరభంగమునకై చింతింతు, రా పంకజో 

దరు పాణ్యాహతిందన్ముఖాంబురుహమున్‌ దర్శించుచుంజచ్చె దు 

రృరితోత్తంసుని దైత్యవల్లభుని సౌభాగ్యంబు దా నెట్టిదో. "703 
ప్రతి : వరయోగి+ఇంద్రులు= శ్రేష్టులైన బుషులు; యోగమార్గములన్‌= యోగరీతులతో; ఏ+వానిన్‌= ఏ స్వామిని; 
సుస్థిరతన్‌= దృఢంగా; మనస్‌+వీథిన్‌= దెందమందు; లింగశరీరభంగమునకై= భౌతిక శరీరం త్యజించడానికి చింతింతురు= 
ఆలోచిస్తారో), ఆ; పంకజ+ఉదరు= పద్మం కడుపునందుగల శ్రీహరి; పాణి+ఆహతిన్‌= చేతిదెబ్బతో; తద్‌+ముఖ+ 
అంబురుహమున్‌= ఆ స్వామి ముఖపద్మాన్ని దర్శించుచున్‌= చూస్తూ చచ్చెన్‌= చనిపోయాడు; దుర్‌+భరిత= భరింపశక్యం 


తృతీయస్కంధము 313 


కాని; ఉత్తంసుని= గొప్పవాడైన; దైత్యవల్లభుని= రాక్షసేంద్రుని;ి సౌభాగ్యము= వైభవం; తాన్‌= స్వయంగా; ఎట్టిది+ఓ= 
ఎలాంటిదో గదా! (గొప్ప అదృష్టం గలదని తాత్పర్యం) 

తా ; పరమయోగులు యోగమార్గంలో తమ పాంచభౌతికదేహాన్ని ఆ శ్రీమన్నారాయణుని స్మరిస్తూ పరిత్యజించాలని 
భావిస్తారు. అయితే ఇక్కడ ఈ రక్కసుడు ఆ స్వామి పిడికిటి దెబ్బతో చచ్చి ఆయన ముఖసందర్శ్భన చేస్తూ ప్రాణత్యాగం 
చేశాడు. ఆతని మహిమ ఎంత గొప్పదో అని బ్రహ్మాదులు ఆశ్చర్యపడ్డారు. 


చ. సమమతి వీరు దైత్యకులశాసను పారిషదుల్‌, మునీంద్ర శా 

పమున నికృష్ణజన్మమునంబైకొని పుట్టియు నేండు విష్ణుచే 

సమయుటం జేసి మీందనగు జన్మమునన్‌ జలజాక్షు నిత్య వా 

సమున వసింతు రెన్నంటికింజావును బుట్టువు లేవు వీరికిన్‌. "704 
ప్రతి : సమమతిన్‌= ఎల్లరియెడ సమానమైన బుద్ధితో; వీరు= ఈ రాక్షసులు; దైత్యకులశాసను= రక్కసులను శాసించే 
విష్ణువుయొక్క పారిషదుల్‌= (వైకుంఠ) సభలోనివారు; ముని+ఇంద్ర= సనకాదిమునీశ్వరుల; శాపమునన్‌= శాపముచేత; 
నికృష్ణజన్మమునన్‌= నీచమైన జన్మయందు; పైకొని= పెనగొని; పుట్టియున్‌= జన్మించికూడ; నేండు= ఈదినం; విష్ణుచేన్‌= 
శ్రీహరిచెతనే, సమయుటన్‌+చేసి= చంపబడుటవల్లనే; మీందన్‌= ఇకపైన; అగుజన్మమునన్‌= కాబోయే పుట్టుక యందు; 
జలజ +అక్షు= పద్మనయనుదైన శ్రీమహావిష్ణువుయొక్క నిత్యవాసమునన్‌= నిరంతరనివాసమందే (వైకుంఠమందు) వసింతురు= 
నివసిస్తారు; ఎన్నంటికిన్‌= మరెప్పటికైనను; చావును+పుట్టువును= జననమరణాలు; వీరికిన్‌= ఈ రాక్షసులకు; లేవు= 
ఉందవు. 
తా : ఆశ్చర్యంతో దేవతలిలా అనుకొన్నారు - 

ఈ రక్కసులు మనస్సులో సమభావం గలవారు. సనకాదుల శాపంవల్ల ఇలా దౌర్భాగ్యజన్మని ఎత్తారు. ఇప్పుడు 
విష్ణువువల్ల వీరికి చావు కల్గింది. తర్వాతి జన్మల్లో వీరు నిరంతరం ఆ శ్రీహరి నిత్యవాసమైన వైకుంఠంలోనే ఉంటారు. ఇక 
వీరికి చావుపుట్టుక లుందవు. 


క. అని వెజంగు నొంది పావన, తనువొందిన యట్టి వికచతామరసాక్షు 
న్ననిమిష ముని యోగిజనా, వనదక్షున్‌ దనుజకరటి వరహర్యక్షున్‌. 705 


ప్రతి : అని= యోగులట్లా అనుకొని, వెజంగున్‌+ఒంది= ఆశ్చర్యపడి; పావనతనువు= పవిత్రమైన శరీరం; ఒందిన +అట్టి= 
పొందినట్టి; వికచ= విచ్చిన; తామరస= కమలంవంటి; అక్షున్‌= కన్నులుగలవాడును; అనిమిష= రెప్పపాటులేనివారైన 
దేవతలు; ముని= మునులు; యోగిజన= యోగీశ్వరులు మొదలగువారి; అవన= సంరక్షణయందు; దక్షున్‌= సమర్భుడైన 
వాడును; దనుజకరటి= రక్కసులనే ఏనుగులకు; వర= శ్రేష్టమైన; హర్యక్షున్‌= సింహం వంటివాడు అయిన శ్రీమహావిష్ణువును... 
తా: ఆ యోగీంద్రులు అలా రక్కసుని అదృష్టాన్ని గాంచి ఆశ్చర్యచకితులయ్యారు. తర్వాత పవిత్రదేహం ధరించినవాదును, 


వికసించిన కమలాలవంటి కన్నులు గలవాడును, దేవతలు, మునులు, యోగులు మొదలైన వారిని రక్షించేవాడును, 
రక్కసులనే ఏన్లులకు సింహసమానుడును నైన శ్రీమన్నారాయణుని చూచారు. 


314 శ్రీమహాభాగవతము 


వ. కనుంగొని. "706 
ప్రతి : కనుంగొని= హరినిచూచి... 
తా : హిరణ్యాక్ష వధను చేసిన శ్రీహరిని చూచి, 


చ. వనజదళాక్ష యీ జగతివారల మర్మము లీ వెజింగి యీ 

సునంబగంబట్టు నీ దివిజసూదనుంజంపితి గాన యింక శో 

భన మగునంచు హస్తములు ఫాలములంగదియించి యందజఖున్‌ 

వినమితులై నుతించిరి వివేకవిశాలునింబుణ్యశీలునిన్‌. 707 
ప్రతి : వనజదళ+అక్ష= కమలములవంటికన్నులుగలస్వామీ!; ఈ, జగతివారల= భూలోకవాసుల; మర్శ్మములు= రహస్యాలు; 
ఈవు= నీవు; ఎటింగి= తెలిసి ఈసునన్‌= అసూయతో; పగన్‌+పట్టున్‌= విరోధించినట్టి ఈ దివిజసూదనున్‌= ఈ 
సురవైరిని; చంపితి= చంపావు; కానన్‌= అందువల్ల; ఇంకన్‌= ఇకమీదట; శోభనము= శుభం; అగున్‌ +అంచున్‌= 
కాగలదనుచు; అందజున్‌= ఎల్లరు; హస్తములు= చేతులు; ఫాలములన్‌= నొసళ్ళ పై కదియించి= చేర్చి; వివేకవిశాలునిన్‌ = 
గొప్పజ్ఞానం గలవాదైన; పుణ్యశీలునిన్‌= పవిత్రమైన నడవడిగల శ్రీహరిని; వినమితులు+ఐ= తలలు వంచినవారై; 
నుతించిరి= స్తుతించారు. 


తా : “పద్మాక్షా! ఈ భూలోకవాసుల మాయామర్శాలు నీకు బాగా తెలుసు. అసూయతో పగబట్టిన ఈ హిరణ్యాక్షుణ్సి 
చంపావు. ఇకమీదట అందరికీ శుభం కలుగుతుంది.” అని దేవతలందరు తమ నొసళ్ళపై చేతులుంచి గొప్పజ్ఞానంకలవాడు 
మరియు పుణ్యాత్ముడు అయిన శ్రీమన్నారాయణుని వినయంతో స్తుతించారు. 


వ. అంత. "7/08 
ప్రతి : అంతన్‌= అటు తర్వాత... 
తా: ఎల్లదేవతలు, మునులు, బుషులు హరిని సుతించిన తర్వాత 


చ. సవనవరాహమూర్తి సురశాత్రవుంద్రుంచినమీంద భారతీ 
ధవముఖదేవతామునికదంబము దన్ను నుతించునట్టి సం 
స్తవమున కాత్మలోనంబ్రమదంబును బొంది సమగ్రమంగళో 
త్సృవము దలిర్ప నందజంబ్రసాదవిలోకనమొప్పంజూచుచున్‌. 709 


ప్రతి : సవనవరాహమూర్తి= యజ్ఞవరాహరూపధారియైన శ్రీమహావిష్ణువు; సురశాత్రవున్‌= దేవతల శత్రువును (హిరణ్యాక్షుని); 
(త్రుంచినమీందన్‌ = చంపినతర్వాత; భారతీధవ= సరస్వతీదేవిభర్తయైన బ్రహ్మ ముఖ= మొదలైన; దేవతా= దేవతల; 
ముని= మౌనుల; కదంబము= సమూహం); తన్నున్‌= శ్రీహరిని; నుతించున్‌ +అట్టి= పొగడుచున్నట్టి; సంస్తవమునకున్‌ = 
సోత్రానికి; ఆత్మలోనన్‌= మనస్సులో; ప్రమదంబును+పొంది= సంతోషాన్ని పొంది; సమగ్ర= కొరతలేని;ి మంగళ= 
శుభకరమైన; ఉత్సవము= వేడుక; తలిర్చన్‌= ఒప్పగాా అందఅన్‌= అక్కడ చేరిన వారెల్లరిని; ప్రసాదవిలోకనము = 
అనుగ్రహంతో కూడిన చూపు; ఒప్పన్‌= ఒప్పారునట్లు; చూచుచున్‌= కనుగొంటూ... 


తృతీయస్కంధము 315 


తా : యజ్ఞవరాహరూపధారియైన శ్రీహరి రక్కసుని చంపాక, బ్రహ్మ మొదలైన దేవతలు, మునులు ఆయన్ని ప్రస్తుతిస్తుంటే 
తన మనస్సులో ఆయన మహానంద మొందాడు. అందరికి ఉల్లాసం కల్దేట్లు అనుగ్రహంతో చూశాడు. 
చ. అరిగె వికుంఠధామమున క మృహితోత్సవసూచకంబుగా 

మొరసె సుపర్వదుందుభు లమోఘములై, ధరణీతలంబునం 

గురిసెం బ్రసూనవృష్టి, శిఖికుండము లెల్లెడం దేజరిలై, భా 

స్క్మరశశిమండలంబులు నిజద్యుతితో వెలుంగొందె నత్తథిన్‌. 710 
ప్రతి : ఆ+తటథిన్‌= ఆ సమయంలో; శ్రీమహావిష్ణువు; ఆ మహిత+ఉత్సవ= ఆ గొప్పవేడుకకు; సూచకంబుగాన్‌= గుర్తుగా; 
వికుంఠధామమునకున్‌= వైకుంఠస్టానానికి; అరిగెన్‌= వెళ్ళాడు; సుపర్వదుందుభులు= దేవతలభేరీధ్వనులు; అమోఘములు+ఐ= 
మొక్కవోకుండా; మొరసెన్‌= మోగాయి; ప్రసూనవృష్టి= పూలవాన; ధరణీతలంబునన్‌= నేలపై; కురిసెన్‌= కురిసింది; 
ఎల్లెడన్‌= అంతట; శిఖీకుండములు= అగ్నిగుండాలు; తేజరిల్లెన్‌= వెలిగాయి; భాస్మర= సూర్యుని; శశి= చంద్రుని; 
మండలంబులు = గోళాలు; నిజద్యుతితోన్‌= సహజ కాంతితో; వెలుంగు +ఒందెన్‌= ప్రకాశించాయి. 
తా ; అదొక గొప్పవేడుక. దానికి గుర్తుగా అప్పుడు విష్ణువు వైకుంఠపురానికి తరలి వెళ్ళాడు. దేవతలభఖేరులు ముమ్మరంగా 
మోగాయి. నేలపై పూలజల్లు కురిసింది. అగ్నిగుండాలు ధగధగ వెల్టాయి. సూర్యచంద్రమండలాలు దేదీప్యమానంగా 


ప్రకాశించాయి. 


క. అనియీ పుణ్యచరిత్రము, వనరుహసంభవుండు ద్రిదివవాసులకుం జె 

ప్పిన యది మైత్రేయుండు విదు, రున కెణింగించిన విధంబు రూధఢము గాంగన్‌. "711 
ప్రతి : అని= ఇట్లు చెప్పి; ఈ, పుణ్యచరిత్రము= పవిత్రమైన వృత్తాంతం; వనరుహసంభవుండు = పద్మోద్భవుడైన బ్రహ్మ 
త్రిదివవాసులకున్‌= స్వర్దవాసులైన దేవతలకు; చెప్పిన+అది= చెప్పినట్టికథ; మైత్రేయుండు= ఈ పేరుగల మహర్షి 
విదురునకున్‌= విదురునికి; ఎజింగించిన= తెల్పినట్టి, విధంబు= వైఖరి; రూఢము+కాంగన్‌= స్పష్టంకాగా... 
తా : ఇది పవిత్రమైన కథ. బ్రహ్మ దీన్ని దేవతలకు చెప్పాడు. అదే కథని మైత్రేయుడు విదురునికి చెప్పటంవల్ల 
ప్రఖ్యాతమైంది. 
క. శుకయోగి పరీక్షిత్తున, కకుటిలమతి నెజుంగంజెప్పె నని సూతుండు శౌ 

నకముఖ్యులైన మునివరు, లకుం దెలియంగం జెప్పె మజియు లాలన మొప్పన్‌. "712 
ప్రతి : శుకయోగి= శుకుడనే యోగి; పరీక్షిత్తునకున్‌ = పరీక్షిన్నరేంద్రునికి; న+కుటిలమతిన్‌= పవిత్రమైన మనస్సుతో; 
ఎజుంగన్‌+చెప్పెన్‌+అని= తెలియజేశాడు అని; సూతుండు= ఈ పేరుగలకథకుడు; శానకముఖ్యులు+ఐన = శౌనకుడు 
మొదలైనట్టి;ి మునివరులకున్‌= బుషులకు, మజియున్‌= ఇంకా; లాలనము+బఒప్పన్‌= మిక్కిలికుతూహలం కల్దేట్టు; 
తెలియంగన్‌= తెలిసేట్టు; చెప్పెన్‌= చెప్పాడు. 
తా : ఈ కథను శుకమహర్షి మంచిమనస్సుతో పరీక్షిన్మహారాజుకు చెప్పాడు. సూతుడనే పౌరాణికుడు శౌనకాది మునులకు 
ఇదే కథని మనోజ్ఞంగా విన్సించాడు. 


316 శ్రీమహాభాగవతము 


విశే :; శుకుండు : వ్యాసుడు అగ్నిహోత్రం చేయటానికి “అరణి” మథిస్తుండగా 'ఘృతాచి” ఆయన కంట పడింది. ఆయన 
కామగోచరత్వం పసిగట్టి ఆమె భయపడి పరుగెత్తింది. ఒక శుకమై అక్కడే నిరీక్షిస్తుండింది. మోహాయత్తుడైన వ్యాసునికి 
ఇంద్రియస్థలనమైంది. శుక్లం జారి అరణిపై పడింది. అందుండి ఒక బాలుడు పుట్టాడు. వ్యాసుడు మోహితుడై ఆ శుకాన్ని 
చూస్తుండగా రేతస్సు జారిపడింది కాబట్టి ఆ బాలునికి కొంత శుకత్వమేర్పడింది - అతడు 'శుకుడ'య్యాడు. 


అలా జన్మించిన శుకునికి ఆకాశంనుండి దండకమండలాలు వచ్చాయి. ఈతడు తండ్రి వద్ద వేదశాస్తాలు చదివాడు. 
తండ్రి ఆదేశంపై 'ముక్తిమార్గం' తెలుసుకోవటానికి జనకమహారాజు నాశ్రయించాడు. ఆయన వద్ద కొంత కాలం విద్య 
నభ్యసించాడు. నారదుడు కూడ శుకునికి కొంత బోధచేశాడు. శుకుడు ముక్తసంగుడు. నిత్యదిగంబరుడు, విగతవస్త్రలై 
జలకాలాడుతున్న సుందరులను చూచినప్పటికి ఆయన చలించడు. 


వ. ఇవ్విధంబున మైత్రేయుండు సెప్పిన విని విదురుండు సంతసిల్లె నని. 713 


ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ రీతిగా మైశత్రేయుండు= ఈ పేరుగలముని; చెప్పినన్‌= కథచెప్పగా? విని= ఆలకించి; 
విదురుండు= విదురుడు; సంతసిల్లెన్‌= ఆనందించాడు; అని... 


తా : ఆ విధంగా మైభశ్రేయముని విదురునికి కథను చెప్పగా విని ఆయన సంతోషించాడు. 


క. అనఘంబగు నీ చరితము, వినినంబఠించిన లభించు విశ్రుతకీర్తుల్‌ 

వనజోదరు పదభ క్తియుం, మునుకొని యిహపరసుసౌఖ్యములు జనములకున్‌. "714 
ప్రతి : అనఘంబు+అగున్‌= పాపరహితమైన; ఈ చరితము= ఈ కథ, వినినన్‌= విన్నా పఠించినన్‌= చదివినా, 
జనములకున్‌= ప్రజలకు; మును+కొని= ముందుగా; వనజ+ఉదరు= పద్మం గర్భమందుగల శ్రీవిష్ణుమూర్తి పదభక్తియున్‌= 
పాదములమీది భక్తి, ఇహపర సుసాఖ్యములు= ఈ లోకంలోనివి; పరలోకంలోనివి అయిన మంచి సుఖాలు; విశ్రుతకీర్తుల్‌= 
అతిశయమైన పేరు ప్రఖ్యాతులు; లభించున్‌= సమకూరును. 
తా ; పుణ్యప్రదమైన ఈ చరిత్రను విన్నా చదివినా ప్రజలందరికి శ్రీహరి పాదసేవ, ఇహలోక పరలోకసౌఖ్యాలు, 
మరియు గొప్పపేరుప్రతిష్టలు చేకూరుతాయి. 
వ. అని చెప్పి వెండియు సూతుండు మహర్షుల కిట్లనియె. నట్లు పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రుం 
గనుంగొని “మునీంద్రా, హిరణ్యాక్ష వధానంతరంబున వసుంధర సమస్థితిం బొందిన విధంబును, స్వాయంభువ 
మనువుం బుట్టించిన యనంతరంబున విరించి దిర్యగ్గాతిజంతు సృష్టినిమిత్తంబులైన మార్గంబు లెన్ని సృజించె, 
మహాభాగవతోత్తముండయిన విదురుండు గృష్షున కపకారంబు దలంచిన పాపవర్తనులగు ధృతరా(ష్ట పుత్రులం 
బాసి జనకుందడగు కృష్ణద్వైవాయనునకు సముండగుచుం దన మనోవాక్కాయకర్మంబులు గృష్లునంద చేర్చి 
భాగవతజనోపాసకుందై పుణ్యతీర్థ "సేవా సమాలబ్ధయశో విగత కల్మషుండగుచు మైత్రేయ మహాముని నేమి 
ప్రశ్చంబు లడిగె? నవి యెల్లం దెలియ నానతి” మ్మనిన రాజేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె. 715 
ప్రతి : అని; చెప్పి= పుణ్యకథావైభవాన్ని అలా వివరించి; సూతుందడు= కథకుడు; మహర్షులకున్‌= శౌనకాది మునులకు; 
ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; అట్లు= ఆ రకంగా; పరీక్షిత్‌+నర+ఇంద్రుండు= పరీక్షిత్తు అనే రాజు; 


తృతీయస్కంధము 31/7 


శుకయోగి+ఇంద్రున్‌= శుకమహర్షిని; కనుంగొని= చూచి; ముని+ఇంద్రా= బుషీశ్వరా!; హిరణ్య+అక్షూ హిరణ్యాక్షుడనే 
రాక్షసుని వధ+అనంతరంబునన్‌= చావుతర్వాత; వసుంధర = భూమి; సమస్ధితిన్‌+పొందిన = ఒడుదుడుకులు లేని స్థితిని 
పొందినట్టి విధంబును = వైఖరియు; స్వాయంభువమనువున్‌= స్వాయంభువుడను మనువును, పుట్టించిన +అనంతరంబునన్‌= 
పుట్టించిన తర్వాత; విరించి= (బ్రహ్మ తిర్యక్‌ +జాతిజంతు= వక్రంగా సంచరించే వర్గానికి చెందిన జంతువుల; 
సృష్టినిమిత్తంబులు= పుట్టుకకు కారణాలు; ఐన మార్గంబులు = ఐనట్టి పద్ధతులు; ఎన్ని సృజించెన్‌= ఎన్నింటిని సృష్టించాడు; 
మహాభాగవత +ఉత్తముండు +ఐన = భగవద్భక్తులలో శ్రేష్టుడైన; విదురుండు= విదురుడు; కృష్ణునకున్‌= శ్రీకృష్ణునికి; 
అపకారంబున్‌= హానిని; తలంచిన = చేయనెంచినట్టి; పాపవర్తనులు +అగు = దుష్టచరిత్రగలవారైన; ధృత రాష్ట్రపుత్రులన్‌= 
దృతరాహ్లుని కొడుకులైన కౌరవులను; పాసి= విడిచి; జనకుండు+అగు= తండ్రి అయిన; కృష్ణద్పెపాయనునకన్‌= వేదవ్వాసునికి; 
సముందు+అగుచున్‌= సమానుడవుతూ; తన= తనయొక్క మనస్‌= బుద్ధి వాక్‌= పల్కు కాయ= దేహం వీటికి సంబంధించిన; 
కర్మంబులు= పనులు; కృష్ణునందు +అ = శ్రీకృష్ణునియందే; చేర్చి= ఉంచి; భాగవతజన = భగవంతుని భక్తులచే; 
ఉపాసకుండు+ఐ= సేవింపబడ్డవాడ్రై; పుణ్యతీర్థ= పవిత్రమైన తీర్థముల; 'సేవ= సేవచే; సమ్‌ +ఆలబ్ధి= బాగా పొందబడిన; 
యశస్‌= కీర్తిచేత; విగత= పోయిన (నశించిన); కల్మషుండు= పాపాలుగలవాడు; అగుచున్‌= అవుతూ; మైత్రేయమహామునిన్‌= 
మైత్రేయుడనే మునిని; ఏమి ప్రశ్నంబులు= ఏ ప్రశ్నల్ని అడిగెన్‌= అడిగాడు; అవిఎల్లన్‌+తెలియన్‌= వాటిని అన్నింటిని 
తెలిసేటట్లు; ఆనతిన్‌= ఆజ్ఞని, ఇమ్ము= దయసేయుము; అనినన్‌= అని అడగగా; రాజ+ఇంద్రునకున్‌= రాజ(్రేష్టుడైన 
పరీక్షిత్తుకు; శుకయోగి+ఇంద్రుండు= శుకమహర్షి ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 

తా : మళ్ళీ సూతుడు శౌనకాదులతో ఇలా అన్నాడు. 

“పరీక్షిత్తు శుకమహర్షిని చూచి మునీంద్రా! హిరణ్యాక్షుడు చనిపోయాక భూదేవి నిలకడను పాందిన విధాన్ని, 
స్వాయంభువమనువును పుట్టించిన తరువాత బ్రహ్మ సమస్తమైన పశుపక్ష్యాదుల్ని మానవుల్ని సృష్టించడానికి అనుసరించిన 
పద్ధతుల్ని మహాభక్తుడైన విదురుడు, శ్రీకృష్ణునకు అపకారం తలంచిన పాపాత్ములైన కౌరవులను వదలి వెళ్ళిపోయి, తన 
తండ్రియైన వేద వ్యాసునంతవాడై మనస్సు, వాక్కు శరీరం అనే త్రికరణాల్ని శ్రీకృష్ణురమాత్మవశంచేసి, భక్తులు సేవిస్తుండగా 
పుణ్యతీర్థాటనవల్ల సమస్తపాపాలనుండి విముక్తుడై మైశ్రేయమునిని ఏ యే ప్రశ్నలు అడిగాడో అవన్నీ తెలిసేట్లు వివరించమని 
పరీక్షిన్మహారాజు శుకమహర్షిని ప్రార్ధించాడు. 
సీ, విమలాత్ముండైన య వ్విదురుండు మైత్రేయమునివరుం జూచి యిట్లనియెం బ్రీతిం 

జతురాత్మ! సకలప్రజాపతియైనట్టి జలజగర్భుండు ప్రజాసర్గమందు 

మును ప్రజాపతులను బుట్టించి వెండియుం జిత్తమందేమి సృజింపందలంచె? 

మును సృజించినయట్టి మును లమ్మరీచ్యాదు లబ్బజునాదేశ మాత్మ నిలిపి 


తే. యర్ధి నెట్లు సృజించిరి యఖీలజగము?, మెజసి మథి వారు భార్యాసమేతు లఅగుచు 
నేమి సృజియించి? రదిగాక కామినులను, బాసి యేమి సృజించి రా భద్రయశులు? 716 


ప్రతి : విమల+ఆత్ముండు+ఐన= స్వచ్చమైన మనస్సుగలవాడైనట్టి; ఆ+విదురుండు= విదురుడు; మైత్రేయమునివరున్‌ = 
మైత్రేయుడనే ముని్రేష్టుణ్ణి; చూచి= కాంచి; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు; ప్రీతిన్‌= (ప్రేమతో; చతుర+ఆత్మ= 


318 శ్రీమహాభాగవతము 


వాక్సాతుర్యంగల మహాత్మా సకలప్రజాపతి+ఐన +అట్టి= ఎల్లజీవుల సమూహానికి ప్రభువైన; జలజగర్భుండు= పద్మము 
నుండి పుట్టిన బ్రహ్మ ప్రజాసర్ణమందున్‌= ప్రజల సృష్టియందు; మును= ముందు; ప్రజాపతులను= ప్రజా నాయకులైన 
మనువులను, పుట్టించి; వెండియున్‌= మరల; చిత్తమందున్‌= మనస్సులో; ఏమి సృజింపన్‌= ఇంకేమి సృష్టించాలని; 
తలంచెన్‌= భావించాడు; మును= ఇంతకుముందు; సృజించిన +అట్టి= పుట్టింపబడినవారైన; ఆ+మరీచి+ఆదులు= ఆ 
మరీచిమొదలైనవారు; అబ్బజు+ఆదేశము= బ్రహ్మఆజ్ఞను; ఆత్మన్‌= మనసులో; నిలిపి= ఉంచి; అర్ధిన్‌= ఇష్టపడి; 
అఖిలజగమున్‌= ఈ విశ్వమంతటిని; ఎట్లు= ఏ విధంగా; సృజించిరి= సృష్టించారు?; మెజసి= ఒప్పి; మజి= ఇంకా; 
వారు= మరీచ్యాదులు; భార్యాసమేతులు +అగుచున్‌= భార్యలతో కూడిన వారై; ఏమి సృజించిరి= ఏమి పుట్టించారు?) 
అది+కాక= అదికాకుండా; కామినులను +పాసి= భార్యలను వదలి; ఆ భద్రయశులు = శుభకీర్తిగల ఆ మరీచ్యాదులు; 
ఏమి సృజించిరి= ఏమి పుట్టించారు? 

తా : “వాక్పాతుర్యం గల మహాత్మా! సకల సృష్టికి మూలపురుషుడైన బ్రహ్మ ప్రజలను సృష్టించే మనువుల్ని పుట్టించాక 
ఇంకేమి సృజించాలనుకొన్నాడు? బ్రహ్మ సృష్టించిన మరీచి మొదలైనవారు బ్రహృ్నదేవుని ఆజ్ఞానుసారంగా ఈ విశ్వసృష్టి 
ఎలా చేశారు? వారు భార్యాసమేతులై ఎలాంటి సృష్టిచేశారు? భార్యా రహితులై ఎలాంటి సృష్టిచేశారు?” అని పవిత్రమైన 
మనస్సుగల విదురుడు మైత్రేయుని అడిగాడు. 


క. అందజుందమలో నైక్యముం, జెందినచో నేమిందగ సృజించిరి? కరుణా 

కందళితహృదయ! యిన్నియుం, బొందుగ నెజింగింపుమయ్య బుధనుత! నాకున్‌. 717 
ప్రతి ;: అయ్య= అయ్యా!; కరుణా= దయచేత; కందళిత = అర్ధమైన; హృదయ = ఎదగలస్వామీ!; బుధనుత= పండితులచే 
కొనియాడబడినవాడా!; అందఖున్‌= ఎల్లరు; తమలోన్‌= ఒకరిలోనొకరు; ఐక్యమున్‌ +చెందినచోన్‌= కలిసిపోతే; తగన్‌= 
తగినట్లు; ఏమిన్‌ సృజించిరి? = దేన్నికల్లించారు?; ఇన్నియున్‌= వీటన్నిటిని; నాకున్‌= నాకు; పొందుగన్‌= వివరంగా; 
ఎథఅింగింపుము= తెలుపుము. 
తా : “ఓ కరుణ్యార్ణ హృదయా! వివేకజనస్తుత! మైశ్రేయా! అందరూ తమలో తామైక్యం చెంది దేనిని, దేనిని సృష్టించారు? 
ఇవన్నీ మాకు వివరించి చెప్పండి” అని ప్రార్ధించాడు. 


$ చతుర్ముఖుండొనర్చు యక్షాదిదేవతాగణ సృప్తి దెలుపుట 1 


బ్ర 


అనిన మునీంద్రుం డిట్లనియె జీవాదృష్టపరుండు మాయాయుక్తపురుషవరుండుం 
గాలాత్మకుండు నను కారణంబున నిర్వికారుం దడైనట్టి జగన్నివాసుం 
డాదిజాతక్షోభుండయ్యె, నమ్మేటివలనను గుణత్రయంబును జనించె; 

నా గుణత్రయమునందయ్యె మహత్తత్త్ర, మది రజోగుణహేతువైన దాని 


తే. యందహంకార మొగిం ద్రిగుణాత్మకమునం, బొడమె, మజథి దానివలనం బ్రభూత మయ్యెం 
బంచతన్నాత్ర, లందు సంభవము నొంది, భూతపంచక మీ సృష్టిహేతు వగుచు. "718 


తృతీయస్కంధము 319 


ప్రతి : అనినన్‌= అనిప్రశ్నించగా; మునీంద్రుండు= మహర్షిశ్రేష్టుడు; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు; జీవ= జీవులకు; 
అదృష్టపరుండు = కానరానివాడు; మాయాయుక్త= మాయతోకూడిన; పురుషవరుండు = పురుషోత్తముడు; కాల+ఆత్మకుం 
డు= కాలస్వరూపుడు; నిర్వికారుండు= ఎలాంటి వికారములకు లోనుకానివాడు; ఐన +అట్టి= అయినటువంటి జగత్‌ + 
నివాసుడు= జగత్తులకు నిలయమైనవాడు; ఆదిజాత క్షోభుండు +అయ్యెన్‌= మొదట జీవులను పుట్టించడంలో లేదా 
సృష్టించడంలో కలతపడినవాడయ్యాడు; ఆ+మేటి వలనను= ఆ ప్రభువు (భగవంతుడు)వల్లు గుణత్రయంబును = 
సత్తరజస్తమస్సులనే మూడు గుణాలు; జనించెన్‌= పుట్టాయి; ఆ గుణత్రయంబునందు= ఆ మూడుగుణాలనుండి; 
మహత్తత్వము= మహత్తు అనే తత్వం; అయ్యెన్‌= ఏర్పడ్డది; అది= ఆ మహత్తత్వం; రజోగుణ హేతువు+ఐనన్‌= రజోగుణానికి 
సంబంధించినది కావడంచేత; దానియందున్‌ = దానినుండి; మొగిన్‌= ముందుగా; త్రిగుణాత్మకమునన్‌= మూడుగుణాల 
అంశలుకలదై; అహంకారము= అహంకారం అనే తత్త్వం; పొడమెన్‌= పుట్టింది మఖి= తరువాత; దానివలనన్‌= 
అహంకారంనుండి; పంచతన్మాత్రలు = పంచతన్న్మాత్రలనగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు; ప్రభూతము +అయ్యెన్‌= 
పుట్టినాయి; అందున్‌= పంచతన్మాత్రలనుంద్రి ఈ సృష్టిహేతువు+అగుచున్‌= సమస్త సృష్టికి కారణమవుతూన్ను భూతపంచకము= 
పంచభూతాలు; సంభవమును +ఒందెన్‌ = పుట్టినాయి. 


తా ; అని ప్రశ్నించగా మైశ్రేయమహర్షి ఇలా చెప్పాడు. జగత్తునంతా తనలోనే ఉంచుకొన్నవాడదైన భగవంతుడు జీవులకు 
అగోచరుడు. ఆ పురుషోత్తముడు యోగమాయా సమెతుడు. కాలస్వరూపుడు. ఎలాంటివికారాలకు లోనుకానివాడు. 
అలాంటి భగవంతుడు మొదట జీవులను ఎలా సృష్టించాలని కలతపడినాడు. జగత్తుకు ప్రభువైన ఆ భగవంతునినుండి 
సత్త్వం, రజస్సు, తపస్సు అనే మూడుగుణాలు పుట్టాయి. ఆ త్రిగుణాలనుండి మహత్తత్వం పుట్టింది. ఆ మహత్తత్త్వం 
రజోగుణసంబంధి కావడంచేత ముందుగా దానినుండి మూడుగుణాల అంశలు కలిగిన అహంకారం పుట్టింది. తరువాత 
అహంకారం నుండి పంచతన్మాత్రలు పుట్టాయి. పంచతన్నాత్రలనుండి సమస్త సృష్టికి కారణమవుతున్న పంచభూతాలు 
విశే : భగవంతుడు సృష్టిని ఉద్భవింపజేసిన క్రమాన్ని పై పద్యం తెలియజేస్తున్నది. జగన్నివాసత్వం భగవత్తత్వమే. సృష్టి 
అంతటా నిండినవాడు, సృష్టి అంతటిని తనలో ఉంచుకొన్నవాడు భగవంతుడు. వాసుదేవ తత్త్పమన్నా ఇదే. భగవంతుడు 
యోగమాయాయుక్తుడు. యోగమాయ అంటే విష్ణుమాయ అని అర్థం. బాలింతగా ఉండిన దేవకి చేతులనుండి లాక్కొని 
కంసుడు నేలమీదికి విసరికొట్టినపుడు కిందపడకుండా ఆకాశంలోకి ఎగిరి మణిహారాద్యలంకారాలతో, శంఖచక్రాలతో, 
ఎనిమిది చేతులతో దర్శనం ఇచ్చిన దేవి విష్ణమాయ. ఆ దేవి భూమిమీద అనేక ప్రదేశాలలో, అనేక నామాలతో 
చరించినట్లు భాగవతంలోనే శ్రీకృష్ణావతారఘట్టంలో పోతన వర్ణించాడు. 


గుణత్రయంబు : జీవులకు ఉన్న గుణాలు మూడు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ గుణాల హెచ్చుతగ్గులవలననే 
జీవులు ఉత్తమ, మధ్యమ, అధములుగా కనిపిస్తారు. 


మహత్తత్త్వం : మహత్‌, తత్త్వం అనే రెండు మాటలతో ఏర్పడిన ఈ పదానికి గొప్పతత్తం లేదా పవిత్రమైన తత్త్వం అని 
అర్ధం. జీవాత్మ, పరమాత్మలను గురించి చేసే చర్చలలో మహత్తత్త్షం అనే పదం తరచుగా వస్తూ ఉంటుంది. జ్ఞానేంద్రియాలతో 
కూడిన సమష్టి తత్వమే మహత్తత్త్వం. దీనికి కర్ఫత్వ లక్షణముంటుంది. సాంఖ్యవేదాంతంలో చెప్పే పంచవింశతి తత్త్పాలలో 
రెండవది మహత్తత్వం. 


320 శ్రీమహాభాగవతము 


అహంకారం : అహమ్‌ అంటే నేను అని అర్థం. అలా భావించడమే అహంకారం. నాది, నావి అనే దేహాది ఉపాధులతో 
కలవకుండా భావించినపుడు అహంకారం ఆత్మస్వరూపం అవుతుంది. 

పంచతన్మాత్రలు శ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే ఐదూ పంచతన్మాత్రలు. 

పంచభూతాలు : పృథివి, ఆపస్సు (నీరు), తేజస్సు, వాయువు, ఆకాశం అనే ఐదూ పంచభూతాలు. సమస్త సృ 
పంచభూతాత్మకంగా ఉంటుంది. 

వ. అవియును దమలోనం బ్రత్యేకంబ భువన నిర్మాణ కర్మంబునకు సమర్ధంబులు గాక యన్నింటి 
సంఘాతంబునం బాంచభౌతికంబైన హిరణ్మయాండంబు సృజియించె, నదియును జలాంతర్వర్తియై వృద్ధిం 
బొందుచుండె నంత. "719 


హ్‌ 


ప్రతి : అవియునున్‌= అవి కూడా అంటే సృష్టికి కారణభూతాలైన పంచభూతాలు; తమలోనన్‌= తమలో; ప్రత్యేకంబు+అ= 
విడివిడిగా? భువన నిర్మాణ కర్మంబునకున్‌= లోకాన్ని సృష్టించే కార్యానికి; సమర్థంబులు+కాక = తగినవి కాకపోవడం 
వల్లు అన్నింటి= అన్నిటి; సంఘాతంబునన్‌= సమూహంలో; పాంచ భౌలతికంబు+ఐన = పంచభూతాత్మకమైన; హిరణ్మయ+ 
అండంబున్‌= బంగారు గుడ్డును; సృజియించెన్‌= సృష్టించాయి; అదియునున్‌= ఆ గుడ్దుకూడా; జల+అంతర్‌+వర్తి+ఐ= 
నీటిలోపల ఉంటున్నద; వృద్ధిన్‌+పొందుచుండెన్‌= వృద్ధిపొందుతూ ఉండినది; అంతన్‌= అంతలో... 


తా; సృష్టికి కారణమైన ఆ పంచభూతాలు కూడా విడివిడిగా ఏ ఒక్కదానికీ లోకాన్ని సృష్టించడం చేతకాలేదు. పంచభూతాలు 


అన్నీ సమష్టిగా కలిసి పాంచభౌతికమైన ఒక బంగారు గుడ్డును సృష్టించాయి. ఆ గుడ్డు నీటిలోపల ఉంటూ వృద్ధి 
పొందుతూ ఉండినది. 


విశే :; పాంచభౌతికమంటే నేల, నీరు, అగ్ని వాయువు, ఆకాశం అనే ఐదు ప్రకృతులకు సంబంధించినదని అర్థం. 
ఈ ఐదూ కలిసి ఏర్పడేదే సృష్టి. ఈ పంచప్రకృతులు బంగారు గుడ్డులో కలిసిపోయి ఉన్నాయి. ఆ బంగారు గుద్దునుండి 
సృష్టి ఏర్పడబోతున్నది కాబట్టి సృష్టి పాంచభౌతికం అవుతుంది. 
స్స్‌ నారాయణాఖ్య నున్నతి నొప్పు బ్రహ్మంబు సాహస్రదివ్యవర్షంబు లోలి 

వసియించి యుందె, నా వాసుదేవుని నాభియందు సహస్రసూర్యప్రదీప్తిం 

దనరుచు సకలజీవనికాయయుత మగు పంకజాతంబు సంభవము నొందెం, 

బరంగంగ నందులో భగవదధిష్టితుందై స్వరాట్టగు చతురాననుందడు 


తే. జనన మందెను తత్పద్మసంభవుండు, నామరూపగుణాదిసంజ్ఞాసమేతుం 
డగుచు నిర్మాణ మొనరించె నఖీలజగము, వనజజుండు నిజచ్భ్చాయవలన మజియు. "720 


ప్రతి : నారాయణ +ఆఖ్యన్‌= నారాయణుడు అనే పేరుతో; ఉన్నతిన్‌+ఒప్పు= గొప్పగా ప్రకాశించే; బ్రహ్మంబు= పరమాత్మ 
లేదా పరబ్రహ్మం; సాహస్రదివ్య వర్షంబులు= వెయ్యి దివ్యసంవత్సరాలు; ఓలి= క్రమంగా; వసియించి+ఉందెన్‌= 
(హిరణ్మ్యయమైన అండాన్ని) అధిష్టించి ఉన్నాడు; ఆ వాసుదేవుని= వాసుదేవుడనే పేరుగల అతని; నాఖియందున్‌= బొడ్డునుండి; 
సహస్ర సూర్యప్రదీప్తిన్‌= వేయి సూర్యులకాంతితో; తనరుచున్‌= ప్రకాశిస్తూ సకలజీవనికాయయుతము +అగు= 


తృతీయస్కంధము 321 


సమస్తప్రాణులతో కూడినదైన; పంకజాతంబు= (ఒక) పద్మం; సంభవమును +ఒందెన్‌= పుట్టింది; పరంగంగన్‌= (అలా) 
ప్రవర్తిలుతూ ఉండగా; అందులోన్‌= ఆ పద్మంలో; భగవత్‌+అధిష్టితుండు+ఐ = భగవంతుని ఆశయంగా చేసుకొన్నవాడై; 
స్వరాట్టు+అగు= స్వయంగా ప్రకాశించే; చతుర్‌+ఆననుందడు= నాలుగు ముఖాలుగల బ్రహ్మ జననము +అందెను= 
జన్మించాడు; తద్‌+పద్మసంభవుండు= ఆ బ్రహ్మదేవుడు; నామ= నామములు; రూప= ఆకారాలు; గుణ+ఆది= గుణములు 
మొదలైన; సంజ్ఞా= గుర్తులతో; సమేతుండు+అగుచున్‌= కూడినవాదై; అభిలజగమున్‌= సమస్తజగత్తులను; నిర్మాణము + 
ఒనరించెన్‌= నిర్మించాడు (సృష్టించాడు); మజియున్‌= ఇంకా వనజజుండు= పద్మంనుండి పుట్టిన బ్రహ్మ నిజచ్చాయవలనన్‌= 
తన నీదవలన... 


తా : నారాయణుడు అనే పేరుతో గొప్పగా ప్రకాశించే పరబ్రహ్మ (భగవంతుడు) ఆ హిరణ్మయమైన అండాన్ని క్రమంగా 
వెయ్యి దివ్య సంవత్సరాలు అధిష్టించి ఉన్నాడు. ఆ వాసుదేవుని (శ్రీమన్నారాయణుని) బొద్దునుండి వేయి సూర్యులకాంతితో 
ప్రకాశిస్తూ సమస్తప్రాణులతో కూడినదైన (సమస్త ప్రాణులకు ఆశయమైన) ఒక పద్మం పుట్టింది. ఆ పద్మంలో భగవంతుని 
ఆశయంగా చేసుకొని స్వయంప్రకాశంగల బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మదేవుడు నామం, రూపం, గుణం మొదలైన 
సంకేతాలు (గుర్తులు) కలవాడై సమస్తజగాలను సృష్టించాడు. ఇంకా తన నీడతో - 

విశే : పరమాత్మ బ్రహృదేవునిద్వారా సృష్టినిర్మాణం జరిపే అంశాన్ని ఈ పద్యం వివరిస్తున్నది. “'భగవదధిష్టితుందై” 
అనడంవల్ల బ్రహ్మకు స్వయంగా సృష్టి చేయగల శక్తి లేదని, భగవదంశతో జన్మించినవాడు కావడంవల్ల భగవంతుని 
ఇచ్చానుసారం వర్తిస్తూ సమస్త సృష్టిని చేశాడని అర్థమవుతూ ఉంది. 


దివ్యవర్షంబు - 360 మానవ సంవత్సరాలు ఒక దివ్య సంవత్సరం. సృష్టికి సంబంధించిన విషయం సత్త్వరజస్తమ 
స్వరూపమైన ప్రధానం లేదా ప్రకృతి నిర్వికారావస్థలో ఉండింది. ఊహింపనలవి కాని దైవం అంటే జీవుని అదృష్టం, 
ప్రకృతి కధిష్రాత అయిన మహాపురుషుడు, కాలం అనే వాటిచే ప్రకృతి క్షుఖితం కాగా దాని నుండి మహత్తత్చం ఉత్పన్నమైంది. 
దైవద్రేరితం, రజోగుణప్రధానం అయిన ఈ మహత్తత్త్వంనుండి త్రిగుణాలు, అహంకారం ఉత్పన్నమైనాయి. రజోగుణ 
ప్రధానమైన ఈ మహత్తత్ర్వంనుండి ఈశ్వరుని ప్రేరణవలన అహంకార తత్త ముత్పన్నమైంది. మహత్తత్వం స్వయంగా 
సత్వగుణ ప్రధానమైనా అహంకారోత్పత్తి కాలంలో కార్యానురూపమగు రజః ప్రధానమవుతుంది. ఆ యహంకారుం గుణత్రయ 
స్వరూపమవుతుంది. ఈ యహంకారం ఇంకా ఐదైదుగా జేసి ఆకాశాదులను సృష్టించింది. దానినుండి పంచతన్మాత్రలు, 
పంచమహాభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వాటికి అధిష్టాన దేవతలయిదుగురు జన్మించారు. 
పంచతన్మాత్రాదులు ఒక్కొక్కటి స్వతంత్రంగా సృష్టిచేయ జాలక పోవుటవల్ల అవి ఈశ్వరుని శక్తితో కలసి భౌతికమగు ఒక 
సువర్థాండమును సృష్టించాయి. ఆ యండకోశం సమష్టిజీవుని మేలుకొలుపలేక పోవుటచే అచేతనమై ఒక 
వెయ్యిసంవత్సరాలకాలం కారణార్ణవజలంలో ఉండింది. తరువాత భగవంతుడు ఆ యండకోశాన్ని గర్చోదశాయి రూపంతో 
అధిష్టించాడు. అప్పుడాయన నాభిప్రదేశం నుండి ఒక పద్మం ఉదయించింది. వేయిమంది సూర్యులవలె తీక్టమైన కిరణాలతో 
కూడిన ఆ పద్మమే సర్వజీవులకు అధిష్టానస్వరూపమై ఉండడంవల్ల దానినుండి బ్రహ్మ జన్మించాడు. సలిలంలో శయనించిన 
విష్ణువుచే అధిష్టితుదై ఆ బ్రహ్మ నామరూపాది క్రమంతో వెనుకటి కల్పంవలె లోకాలను సృష్టించాడు. 


సీ తామిస్రమును నంధతామిస్రమును దమమును మోహనము మహామోహనంబు 
నను పంచమోహరూపాత్మకమైన యవిద్యం బుట్టించి యవ్వేళం దనకు 


322 శ్రీమహాభాగవతము 


నది తమోమయదేహ మని ధాత రోసి తత్తనువు విసర్జించె, ధాతృముక్త 
దేహంబు సతత క్షుతృష్ణల కావాసమును రాత్రిమయము నయ్యెను దలంప, 


తే... నందులో యక్షరక్షస్సు లన జనింప, వారి కప్పుడు క్షుతృషల్‌ వజలంగొంద 
జా చతుర్ముఖు భక్షింత మనిరి, కొందజతని రక్షింత మని తగ నాడి రంత. 7/21 


ప్రతి : తామిస్రమునున్‌= చీకటితో నిండినది; అంధతామిస్రమును= గుడ్డితనం అనే చీకటితో నిండినది; తమమును= 
చీకటి అనే పదార్ధం; మోహనము= ప్రజ్ఞను మరగుపరుచునది;ి మహామోహనంబు= తన అంతర్యామిత్వాన్ని మరుగుపరచునది; 
అను= అనే; పంచమోహరూప+ఆత్మకము+ఐన= ఐదు విధాలుగా మరుగుపరచునట్టి రూపాలు తానే అయిన; 
అవిద్యన్‌+పుట్టించి= తెలియకపోవుటను పుట్టించి; ఆ+వేళన్‌= ఆ సమయంలో, తనకున్‌; అది; తమస్‌+మయదేహము+అని= 
చీకటితో నిండిన శరీరమని భావించి; ధాత= బ్రహ్మదేవుడు; రోసి= ఏవగించుకొని; తద్‌+తనువున్‌= ఆ శరీరాన్ని 
విసర్జించెన్‌= వదలిపెట్టాడు; ధాతృ= బ్రహ్మచేత; ముక్త= వదలివేయబడిన; దేహంబు = శరీరం; తలంపన్‌= ఆలోచించగా; 
సతత= ఎడతెగని; క్షుత్‌+తృష్టలకున్‌= ఆకలిదప్పులకు; ఆవాసమును = స్థానమూ; రాతవ్రమయమును= రాత్రమయమూ; 
అయ్యెను= అయింది; అందులోన్‌= ఆ శరీరంలో; యక్షరక్షస్సులు+అనన్‌= యక్షులు, పిశాచాలు అనబదేవారు; జనింపన్‌= 
పుట్టగా; వారికి; అప్పుడు; క్షుత్‌+తృషల్‌= ఆకలిదప్పులు; వజలన్‌= అతిశయించగా; కొందజు= యక్ష పిశాచాలలో 
కొంతమంది; చతుర్ముఖున్‌= బ్రహృ్నదేవుని; భక్ర్షింతము+అనిరి= తిందామన్నారు; కొందజు= మరికొందరు; అతనిన్‌= 
ఆ బ్రహ్మదేవుని; రక్షింతము+అని= రక్షిద్ధామన్వి తగన్‌= వారివారికి తగినట్లు ఆడిరి= మాట్లాడారు; అంతన్‌= అంతలో... 


తా: బ్రహ్మదేవుడు తన ఛాయ(నీడ)తో తామిస్రము, అంధతామి'స్రము, తమము, మోహనము, మహామోహనము అనే 
ఐదు మోహరూపాలతో అవిద్యను పుట్టించాడు. ఆ సమయంలో తన కది తమోమయమైన శరీరమనే భావన కలిగింది. 
అందువల్ల బ్రహ్మ ఆ శరీరాన్ని వదలివేశాడు. అలా వదలి పెట్టిన శరీరం ఆకలిదప్పులకు స్థానం, రాత్రమయం అయింది. 
ఆ శరీరంనుండి యక్షులు పిశాచాలు పుట్టారు. వాళ్లకు ఆకలిదప్పులు అధికమైనాయి. ఆ యక్షపిశాచాలలో కొందరు 
బ్రహ్మను తిందామన్నారు. కొందరు బ్రహ్మను రక్షిద్దామన్నారు. 


విశే : అవిద్య అంటే అజ్ఞానం. విమనస్ముడు కావడం మోహం. చేతనత్వాన్ని మూఢత్వం కప్పివేయడం అజ్ఞానం. దీనినే 
మోహం అని కూడా అంటారు. విపరీత జ్జ్ఞానం అవిద్య. తామిస్రం, అంధతామిస్రం, తమం, మోహనం, మహామోహనం 
అనే ఈ పంచమోహాలు అవిద్యలో భాగాలు. మొట్టమొదటి పాంచభౌతికమైన సప్తధాతుమయశరీరం వ్యుత్పత్తి 
ఈ పద్యంలో వివరింపబడింది. తన నుండి భౌతికదేహం ఉద్భవింపగా అది మోహరూపాన వ్యక్తమైంది. జీవకణాలు, 
అణువులు, పరమాణువులు, అందు పనిచేయు ప్రజ్ఞలైన దేవతలు చేరినచో భౌతికదేహమవుతుంది. వారందరి అస్తిత్వం 
కనిపించకుండా అది మొత్తం ఒక దేహంగా కనిపించుటయే మోహం. ఉన్నది కనిపించక లేనిది కనిపించటం 
మోహమనబడుతుంది. ఏ ద్రవ్యమైనా ఉన్నట్లు కనిపిస్తుందే కాని దానికి అస్తిత్వముండదు. అందలి అంతర్భాగాలకే 
అస్తిత్వముంటుంది. కనుక భౌతిక దేహదృష్టి మోహరూపంగా చెప్పబడింది. దానియందు తన ప్రజ్ఞ పనిచేయక అందు 
తానుండుటవలన జడపదార్థంవలె కనిపిస్తుంది. దానికి సంబంధించినవే తామిస్రము మొదలైన స్థితులు. ధరింపబడిన 
భౌతిక దేహమునకు విడవడం తప్పనిసరి అవుతుంది కాబట్టి బ్రహ్మ ఆ దేహాన్ని విడిచాడని చెప్పబడింది. 


తృతీయస్కంధము 323 


వ. ఇట్లు వలుకుచు భక్షించువారలయి ధాత సన్నిధికిం జనిన నతండు భయవిహ్వలుండై యేను మీ 
జనకుందడను, మీరలు మత్పుత్తులరు, నన్ను హింసింపకుండనుచు “మా మా జక్షతొ, “రక్షత” యను 
శబ్దంబులు వలుకం దన్నిమిత్తంబున వారలకుం గ్రమంబున యక్షరక్షోనామంబులు ప్రకటంబు లయ్యె, 
వెండియుం బ్రభావిభాసితంబైన యొక్క కాయంబు ధరించి సత్వగుణ గరిష్టులుం 'బ్రభావంతులు నగు 
సుపర్వులం బ్రముఖులుంగా సృజియించి తత్ర్రభామయగాత్ర విసర్జ్దనంబు సేసిననది యహోరూపంబై 
దేవతావళికి నాశ్రయంబయ్యె, మజియు జఘనంబువలన నతిలోలుపులైన యసురులం బుట్టింప వార 
లతికాముకు లగుటంజేసి యయ్యజునిం జీరి మిథున కర్మం బపేక్షించిన విరించి నగుచు నిర్లజ్జులయిన 
యసురులు దనవెంటం దగులం బజచి ప్రపన్నార్తిహరుందును, భక్త జనానురూప సందర్శ్భనుండును నైన 
నారాయణుం జేరి తత్స్పాదంబులకుంబ్రణమిల్లి యిట్లనియె. 722 


ప్రతి : ఇట్లు+పలుకుచున్‌= ఇలా మాట్లాడుకొంటూ (ఆ యక్షపిశాచాలు); భక్షించువారలు +అయి= తినడానికి సిద్ధపడినవాక్రై 
ధాత సన్నిధికిన్‌+చనినన్‌= బ్రహ్మసమీపానికి వెళ్లగా అతండు= బ్రహ్మ భయవిహ్వలుండు+ఐ= భయంతో వ్యాకులత 
చెందినవాదై; ఏను= నేను; మీ జనకుందడను= మీ తండ్రిని, మీరలు= మీరు; మత్‌+పుత్రులరు= నా కుమారులు, నన్ను; 
హింసింపకుండు +అనుచున్‌ = హింసించవద్దు అంటూ) మా మా జక్షత= వద్దు తినవద్దు; రక్షత= రక్షించండి; అను 
శబ్దంబులు= అనే మాటలు; పలుకన్‌= పలకగా? తద్‌+నిమిత్తంబునన్‌= ఆ కారణంగా; వారలకున్‌= యక్షపిశాచాలకు; 
'క్రమంబునన్‌= క్రమంగా; యక్షరక్షస్‌ నామంబులు= యక్షులు, రక్షసులు (పిశాచాలు) అనే పేర్లు; ప్రకటంబులు +అయ్యెన్‌= 
ప్రకటితములైనాయి (ప్రసిద్ధమైనాయి); వెండియున్‌= మరల; ప్రభావిభాసితంబు+ఐన = కాంతితో విరాజిల్లునదియైన; 
ఒక్కకాయంబు= ఒక శరీరం, ధరించి; సత్చగుణగరిష్టులును= సాత్వికగుణ గ్రేష్టులు; ప్రభావంతులును +అగు= కాంతిమంతులు 
అయిన; సుపర్వులన్‌= దేవతలను; ప్రముఖులులన్‌+కాన్‌= ముఖ్యమైనవారుగా; సృజియించి= సృష్టించి; తద్‌+ప్రభామయ= 
ఆ కాంతిమంతమైన; గాత్ర= శరీరాన్ని విసర్దనంబు+చేసినన్‌= వదలివేయగా; అది= ఆ శరీరం; అహస్‌+రూపంబు+ఐ = 
పగలుగా రూపొంది; దేవతా+ఆవళికిన్‌= దేవతల సమూహానికి; ఆ(శ్రయంబు +అయ్యెన్‌= ఆశయమైంది; మజియున్‌= 
ఇంకా; జఘనంబువలనన్‌= కటిభాగంనుండి; అతిలోలుపులు +ఐన = మిక్కిలి చంచలచిత్తులైన; అసురులన్‌= రాక్షసులను; 
పుద్టింపన్‌= సృష్టించగా; వారలు= ఆ రాక్షసులు; అతికాముకులు +అగుటన్‌+చేసి= ఎక్కువగా కామద్భష్టికలవాఠ కావడంతో; 
ఆ+అజునిన్‌= ఆ బ్రహ్మదేవుని; చీరి= పిలిచి; మిథునకర్శంబు +అ పేక్షించినన్‌= రతిక్రియను కోరగా; విరించి= (బ్రహ్మ 
నగుచున్‌= నవ్వతూ; నిర్‌+లజ్జులు +అయిన= సిస్గలేనివారైన; అసురులు= రాక్షసులు; తనవెంటన్‌+తగులన్‌= తనవెంటపడగా; 
పజచి= పరుగెత్తి ప్రపన్న+ఆర్తిహరుండును= శరణాగతుల బాధలను పోగొట్టేవాడూ; భక్తజన +అనురూప= భక్తులకు 
ఇష్టమైన రూపంతో; సందర్శకుండును = దర్శింపబడేవాడూ; ఐన; నారాయణున్‌+చేరి= శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్లి; 
తద్‌+పాదంబులకున్‌= ఆయన పాదాలకు; ప్రణమిల్లి= నమస్కరించి; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా :; ఇలా మాట్లాడుకొంటూ ఆ యక్షరక్షస్సులు బ్రహ్మ సమీపానికి వచ్చారు. బ్రహ్మ భయంతో వ్యాకులత చెంది. 'నేను 
మీ తండ్రిని. మీరు నా కుమారులు. నన్ను హింసించవద్దు” రక్షించండి అంటూ “మా మాజక్షత”, “*రక్షత” అనే మాటలు 
అన్నాడు. ఆ కారణంగా వాళ్లకు యక్షులు, రాక్షసులు అనె పేర్లు ఏర్పడినాయి. తరువాత బ్రహ్మ తేజోమయమైన మరొక 
శరీరం ధరించాడు. సత్వగుణ శ్రేష్టులు, కాంతిమంతులు అయిన దేవతలను ముఖ్యమైనవారుగా సృష్టించాడు. అనంతరం 


324 శ్రీమహాభాగవతము 


బ్రహ్మ ఆ తేజోమయమైన శరీరాన్ని వదలిపెట్టాడు. అలా వదలిపెట్టబడిన శరీరం పగలుగా రూపొంది దేవతలకందరికీ 
ఆశ్రయమైంది. తరువాత బ్రహ్మ తన కటిప్రదేశంనుండి మిక్కిలి చంచల స్వభావులైన రాక్షసులను పుట్టించాడు. వాళ్లు 
ఎక్కువగా కామదృష్టి కలవారయ్యారు. తమను పుట్టించిన బ్రహ్మనే పిలిచి రతిక్రియను కోరారు. సిగ్గువిడిచిన రాక్షసులు 
తనవెంటపడగా బ్రహ్మ నవ్వుతూ పరుగెత్తాడు. అలా పరుగెత్తి శరణాగతుల బాధలను తీర్చేవాడూ, భక్తులకు ఇష్టమైన 
రూపంలో కనిపించేవాడూ అయిన శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్లాడు. ఆయన పాదాలకు నమస్కరించి ఇలా అన్నాడు. 
విశే : ఈ వచనంలో దేవతలను, రాక్షసులను సృష్టించిన విషయం ఉంది. దేవతల, రాక్షసుల స్వభావం వివరింపబడింది. 
అతికాముకత్వం రాక్షసలక్షణంగా చెప్పబడింది. ఆలుమగల ద్వంద్వానికి మిథునం అని పేరు. మిథునం అనేమాటకు 
సంగమం, రతి అని కూడా అర్థాలున్నాయి. మిథునానికి సంబంధించినది మైథునం. మైథునం అన్నా రతి అనే అర్ధం. 
అయితే ఈ రతి ఆలుమగల మధ్యగల సంగమంగా ఉండాలి. దేవతలకు పగలు ఆశయమైతే రాక్షసులకు రాత్రి 
ఆశ్రయమనే చెప్పాలి. అందుకే రాక్షసులకు రాత్రించరులు అని పేరు వచ్చింది. 


క. రక్షింపుము రక్షింపుము, పేక్షింపక వినుత నిఖీల బృందారక వి 

శ్వక్షేమంకర విను మిటు, దక్షత న్‌ యాజ్ఞ నేను దల నిడి వరుసన్‌. "723 
ప్రతి : వినుత= స్తుతింపబడిన; నిఫీల= సమస్తమైన; బృందారక= దేవతలు గలవాడా!; విశ్వ= లోకానికి; క్షేమంకర= 
కుశలాన్ని కూర్చేవాడా; ఉపేక్షింపక = నిర్లక్ష్యంచేయకుండా; రక్షింపుము రక్షింపుము = రక్షించు రక్షించు; వినుము+ఇటు = 
ఇటువిను; నీ+ఆజ్ఞన్‌= నీ ఆనతిని; తలన్‌+ఇడి= జెదల ధరించి; నేను; దక్షతన్‌= సమర్థతతో; వరుసన్‌= క్రమంగా. 
తా : దేవతలచేత స్తుతింపబడువాడా! లోకాన్ని రక్షించేవాడా! ఉపేక్ష చేయకుండా నన్ను రక్షించు. ఈ మాట విను. నీ 
ఆనతిని పాటించి సమర్థతతో నేను క్రమంగా-- 


తే. ఈ ప్రజాసృష్టి కల్చ్పనం బే నొనర్ప, నందుం బాపాత్ములైన యీ యసురు లిపుడు 

నను రమింపంగ డాయ వచ్చినం గలంగి, యిటకు వచ్చితి, ననుంగావు మిద్ధచరిత! "7224 
ప్రతి : వను= నేను; ఈ ప్రజాసృష్టికల్పనంబు= ఈ ప్రజలను సృష్టించే ఏర్పాటును; ఒనర్చన్‌= చేయగా; అందున్‌ = 
ఆ సృష్టిలో; పాపాత్ములు+ఐన = పాపస్వభావులైన; ఈ+అసురులు= ఈ రాక్షసులు; ఇపుడు; ననున్‌ నన్ను; 
రమింపంగన్‌= రమించడానికి;ి డాయవచ్చినన్‌= దగ్గరకు రాగా కలంగి= కలతపడి; ఇటకున్‌ వచ్చితిన్‌= ఇక్కడికి 
వచ్చాను; ఇద్ధచరిత = ప్రకాశించే చరిత్ర కలవాడా!; ననున్‌+కావుము= నన్ను రక్షించు. 
తా : నేను ప్రజలను సృష్టించే ఏర్పాటును చేశాను. అలా సృష్టింపబడిన వారిలో పాపస్వభావులైన రాక్షసులు ఇప్పుడు నన్ను 
రమించాలనే దుష్టబుద్ధితో దగ్గరకు వస్తున్నారు. కలతచెంది ఇక్కడికి వచ్చాను. ఓ సుచరిత్రా! నన్ను రక్షించు. 
వ. అదియునుంగాక లోకంబువారలకుం గ్లేశంబు లొనరింపను, గ్లేశంబునం బొందిన వారల క్లేశంబు 
లపనయింపను నీవ కాక యితరులు గలరే? యని స్తుతియించినం బద్మజు కార్పణ్యం బెజబుంగ నవధరించి 
వివిక్తాధ్యాత్మదర్శనుం డగుచుం గమల సంభవ! భవద్దొరతనుత్యాగంబు సేయు మని యానతిచ్చిన నతండు 
నట్ల చేసెనంత నదియును. 725 


తృతీయస్కంధము 325 


ప్రతి : అదియునున్‌+కాక= అంతేకాకుండా; లోకంబువారలకున్‌= లోకంలో ఉండేవారికి; క్లేశంబులు+ఒనరింపను = 
కష్టాలు కలిగించడానికి; క్లేశంబునన్‌+పొందినవారల= కష్టాలపాలైనవారి; క్లేశంబులు+అపనయింపను= కష్టాలను 
తొలగించడానికి; నీవకాక= నీవు కాకుండా; ఇతరులు +కలరే= ఇతరులు ఉన్నారా?) అని; స్తుతియించినన్‌= స్నోత్రంచేయగా; 
పద్మజు= బ్రహ్మయొక్క కార్పణ్యంబు +ఎజుంగన్‌= దైన్యం తెలిసేటట్లుగాా అవధరించి= విని; వివిక్త+అధ్యాత్మ 
దర్శనుండు +అగుచున్‌= (అందరి) హృదయాలను లోతుగా సందర్శిస్తూ కమలసంభవ= బ్రహ్మదేవా!; భవత్‌+ఘోారతను= 
ఘోరమైన న్‌ శరీరాన్ని త్యాగంబు+చేయుము = వదలి పెట్టు; అని; ఆనతిచ్చినన్‌= ఆజ్ఞఇవ్వగా, సెలవీయగా; అతండును= 
బ్రహ్మకూడా; అట్లు+అ+చేసెన్‌= అలాగే చేశాడు; అదియును= అదికూడా. 


తా :; అంతేగాక లోకులకు కష్టాలను కలిగించడానికి, కష్టాలు పడేవాళ్ల కష్టాలను దూరంచేయడానికి నీవు కాకుండా 
సమర్ద్థులైన ఇతరులున్నారా? అని స్తోత్రం చేయగా బ్రహృ్నదేవుని దైన్యాన్ని పూర్తిగా తెలుసుకొని అందరి హృదయాలను 
లోతుగా సందర్శింపగల శ్రీహరి 'ఓ బ్రహ్మదేవా! ఘోరమైన ఈ నీ శరీరాన్ని వదలిపెట్టు' అని ఆనతిచ్చాడు. బ్రహ్మదేవుడు 
అలాగేనని తన శరీరాన్ని వదలి వేశాడు. 


స్ప నవ్యకాంచనరణన్మణినూపురారావ విలసితవాదారవిందయుగళ 
కాంచీకలాపసంకలితదుకూల వస్రస్పారపులిననితంబబింబ 
రాజితాన్యోన్యకర్మశ పీనకరికుంభ పృథుకుచభారకంపితవలగ్న 
మదిరారసాస్వాద మదవిఘూర్షిత చారు సితనవవికచరాజీవనయన 


తే. యపరపక్షాష్టమీ శశాంకాభ నిటల, మదవదలికులరుచిరోపమానచికుర 
లలితచంపకకుసుమవిలాసనాస, హాసలీలావలోకన యబ్దపాణి. "726 


ప్రతి : నవ్య= కొత్తదైన; కాంచన= బంగారుతో చేసిన; రణత్‌= శబ్దిస్తున్న మణినూపుర+ఆరావ= మణులు పొదిగిన 
అందెల శబ్దంతో; విలసిత= ఒప్పుచున్న; పాద +అరవిందయుగళ= పాదపద్మాల జంటకలదీ; కాంచీకలాప= మొలనూలుతో; 
సంకలిత= కూడిన; దుకూలవస్తస్సార= పట్టువస్తాల సమృద్ధిగల; పృథు= విరివియైన; పులిన నితంబబీంబ= ఇసుకతిన్నెైలను 
పోలిన పిరుదులు కలది; రాజిత= ప్రకాశించే; అన్యోన్యకర్మశ= ఒకదానితో ఒకటి ఒరసికొంటున్న పీన= బలిసిన; 
కురికుంభ= ఏనుగు కుంభస్థలములను పోలిన; పృథు= పెద్దవైన; కుచభార= కుచముల బరువుతో; కంపిత= చలిస్తున్న; 
వలగ్న= నడుము కలది; మదిరారస+ఆస్వాద= మద్యపానం చేయడంవల్ల కలిగిన; మద= మత్తుతో; విఘూర్ణిత= 
చలించిన; చారు= అందమైన; సిత= తెల్లనై; నవ= నూతనంగా; వికచ= వికసించిన; రాజీవనయన = అరవిందాలవంటి 
కనుదోయి కలది; అపరపక్ష= కృష్ణపక్షమందలి; అష్టమీ= అష్టమినాటి; శశ+అంక +ఆభ= చంద్రునిపోలిన; నిటల= 
పాలభాగం కలది; మదవత్‌= మదముతో కూడిన; అలికుల= తుమ్మెదల సమూహంతో; రుచిర+ఉపమాన= అందమైన 
సాదృ్భశ్యంకల; చికుర= శిరోజాలు కలది; లలిత= మృదువైన; చంపకకుసుమ= సం పెంగపుష్పంయొక్క విలాస= అందంకల; 
నాస= ముక్కుకలది; హాసలీలా+అవలోకన = చిరునవ్వు చిందే చూపులు కలది; అబ్దపాణి= తామరలవంటి చేతులు 
కలది. 


తా : కొత్తబంగారంలో మణులు పొదిగిన అందెలు శబ్దిస్తున్న పాదపద్మాలు కలది, పట్టుచీరపై మొలనూలుకలది, ఇసుక 
తిన్నెలను పోలిన గొప్పపిరుదులుకలది; ఒకదానితో ఒకటి ఒరసికొంటూ ప్రకాశించే ఏనుగుకుంభస్థలములను పోలిన 


326 శ్రీమహాభాగవతము 


పెద్ద కుచముల భారంతో చలిస్తున్న నడుముకలది, మద్యపానం కలిగించిన మత్తుతో చలిస్తూ అప్పుడే వికసించిన 
అరవిందాలవంటి కనుదోయి కలది, కృష్ణపక్షం అష్టమినాటి చంద్రుని పోలిన ఫాలభాగం కలది, మదించిన తుమ్మెదలను 
పోలిన శిరోజాలు కలది, మృదువైన సంపెంగ పుష్పానికి సాటివచ్చే అందమైన ముక్కుకలది, చిరునవ్వులు చిందే చూప్రలుకలది, 
తామరలవంటి చేతులుకలది. 


క. అనందగి సంధ్యారూపం, బున లలనారత్న మపుడు పుట్టిన దానిం 

గనుంగొని దానవు లుపగూ, హన మొగిం గావించి పలికి రందజుం దమలోన్‌. "727 
ప్రతి : అనన్‌= అనటానికి; తగి= ఒప్పి; సంధ్యారూపంబునన్‌= సంధ్యారూపంతో; లఅలనారత్నము= విలాసవతి; అపుడు; 
పుట్టినన్‌= సాక్షాత్మరించగా; దానిన్‌+కనుగొని= ఆమెను చూచి; దానవులు = రాక్షసులు; ఒగిన్‌= వెంటనే; ఉపగూహనము+ 
కావించి= కౌగిలించుకొని; అందజున్‌= రాక్షసులందరూ; తమలోనన్‌= తమలో తాము; పలికిరి= మాట్లాడుకొన్నారు. 
తా : అలా అనదగిన సంధ్యారూపంతో ఒక విలాసవతి సాక్షాత్మరించింది. అప్పుడా రాక్షసులందరూ ఆమెను చూచి 
వెంటనే కౌగిలించుకొని తమలో తాము ఇలా మాట్లాడుకొన్నారు. 
విశే : రాత్రికి పగటికి మధ్యకాలం సంధ్య. సూర్యాస్తమయానికి పూర్వం మూడు గడియల కాలం, సూర్యోదయానికి 
ముందు ఐదు గడియలకాలం సంధ్యాకాలంగా చెప్పబడింది. మధ్యాహ్నసంధ్య కూడా ఉంది. త్రిసంధ్యలలో ధ్యానం 
చేయడం కనిపిస్తుంది. 'అహోరాత్రాభ్యామితి వా సంధ్యా” అనడంవల్ల అహోరాత్రాలచే సంధింపబడునది సంధ్య. పైపద్యంలో 
“సంధ్యారూపంబు అనే మాట సౌందర్యరూపం అనే అర్ధంలో వాదడబడినట్లుంది. 
క. ఈ సౌకుమార్య మీవయ,సీ సౌందర్యక్రమంబు, నీ థైర్యంబు, 

న్నీ సౌభాగ్య విశేషము, నే సతులకుంగలదు చూడ నిది చిత్ర మగున్‌. "728 
ప్రతి ; ఈ సాకుమార్యము= ఈ సుకుమారత్వం; ఈ వయసు= ఈ యౌవనం; ఈ సౌందర్యక్రమంబు= ఈ సౌందర్యంతీరూ; 
ఈ ధథైర్యంబున్‌= ఈ గుండె దిటవూ; ఈ సౌభాగ్య విశేషమున్‌= ఈ వైభవవిశేషమూ; చూడన్‌= పరికింపగా; 
ఏ సతులకున్‌+కలదు= ఏ ప్రీలకు ఉంది?; ఇది చిత్రము+అగున్‌= ఇది వింతగా ఉంది. 
తా: ఈ సుకుమారత్వం, ఈ యౌవనం, ఈ సౌందర్యవిధం, ఈ గాంభీర్యం, ఈ వైభవవిశేషం ఆలోచించి చూస్తే ఏ ప్రీలకు 
ఉంటుంది? ఉండదు. ఇది చిత్రంగా ఉంది. 
చ. అని వెజంగంది య ద్దనుజు లందు నిట్లని రీ తలోదరిం 

గని మన మంతనుండియును గాముకవృత్తిం జరించుచుండంగా 

మనయెడ దీని చిత్తమున మక్కువ లేమికి నేమి హేతువో? 

యని బహుభంగులంబలికి యా ప్రమదాకృతియైన సంధ్యతోన్‌. "729 
ప్రతి : అని; వెజంగు +అంది= ఆశ్చర్యపడి; ఆ+దనుజులు +అందజు = ఆ రాక్షసులందరు; ఇట్లు+అనిరి= ఇలా అనుకొన్నారు; 
ఈ+తలోదరిన్‌= సన్నని పొట్టగల ఈ ప్ర్రీని; కని= చూచి; మనము; అంతనుండియును= అప్పటినుండి; కాముకవృత్తిన్‌= 
కామభావంతో; చరించుచు+ఉండంగాన్‌= మెలగుతూ ఉండగా మనయెడన్‌= మనవిషయంలో; దీని చిత్తమునన్‌= ఈమె 


తృతీయస్కంధము 32/ 


మనస్సులో; మక్కువలేమికిన్‌= ఇష్టంలేక పోవడానికి; ఏమి హేతువు+ఓ= కారణం ఏమై ఉంటుంది?; అని; 
బహుభంగులన్‌ +పలికి= అనేకవిధాలుగా అనుకొంటూ; ఆ ప్రమదా+ఆకృతి+ఐన = ప్రీరూపంధరించిన; సంధ్యతోన్‌= 
సంధ్యాసుందరితో. 

తా : ఆమెను చూచి ఆ రాక్షసులందరూ ఇలా అనుకొన్నారు. “ఈ అందగత్తెను చూచినప్పటినుండి మనం కామభావంతో 


తన చుట్టూ తిరుగుతూ ఉండగా ఈమె మనస్సులో మన మీద ఇష్టం లేకపోవడానికి కారణం ఏమై ఉంటుంది?” అని 
అనేకవిధాలుగా అనుకొంటూ ఆ సంధ్యాసుందరితో - 


వ. ఇట్లనిరి. 780 
ప్రతి : ఇట్లు+అనిరి= ఇలా అన్నారు. 
తా : ఇలా అన్నారు. 
క. ఓ కదళీస్తంభోరువ!, యే కుల? మే జాడదాన? వెవ్వరి సుత? వి 
ట్లేకాంతంబున నిచ్చట, నే కారణమునం జరించె? దెజింగింపు తగన్‌. 731 


ప్రతి: ఓ కదళీస్తంభ+ఊరువు+అ= ఓ అరటి బోదెలవంటి తొడలు కలదానా!; ఏ కులము= నీ కులం ఏది?) 
ఏ జాడదానవు= ఏ ప్రాంతానికి చెందినదానవు?; (నీ ఊరేది?) ఎవ్వరిసుతవు= ఎవరి కొమార్తెవు?; ఇట్లు+ఏకాంతంబునన్‌= 
ఇలా ఒంటరిగా) ఇచ్చటన్‌= ఇక్కడ; ఏ కారణమునన్‌+చరించెదు= ఏ కారణంగా తిరుగుతూ ఉన్నావు?; తగన్‌= 
తెలిసేటట్లు; ఎజిగింపు= తెలియజేయి. 

తా :; ఓ అరటిబోదెలవంటి ఊరువులు కలదానా! నీ కులమేది? ఊరేది? ఎవరి కొమార్తెవు? ఇక్కడ ఇలా ఏకాంతంగా 
ఎందుకు తిరుగుతున్నావు? మాకు తెలియజెప్పు. 


క. భవదీయచారురూప, ద్రవిణలసత్పుణ్యభూమిం దగు మోహమునం 

దవిలిన దుర్భరులను మముం, గవయవు పుష్సాస్తుబాధ ఘనమయ్యెం గదే! "792 
ప్రతి : భవదీయ= నీయొక్క చారు= అందమైన; రూప= ఆకార; ద్రవిణ= సంపదతో; లసత్‌= ఒప్పుచున్ను పుణ్యభూమిన్‌= 
పుణ్యభూమిలో; తగుమోహమునన్‌= మిక్కుటమైన వలపులో; తవిలిన = బంధింపబడిన; దుర్భరులను= భరించలేనివారమైన; 
మమున్‌= మమ్మల్ని కవయవు= కూడవు; పుష్ప+అ(స్రుబాధ= మన్మథతాపం; ఘనమయ్యెన్‌ +కదే= ఎక్కువయిందికదే! 
తా : అందమైన నీ రూపసంపదతో ఒప్పుచున్న పుణ్యభూమిలో నీ వలపులో బంధింపబడి భరించలేని వారమైనాము. 
అలాంటి మమ్మల్ని నీవు ఎందుకు దగ్గర తీసుకోవదడంలేదు? మాకు మన్మథబాధ ఎక్కువయిందికదే! 
విశే : ప్రమదాకృతి ధరించిన ఆ సంధ్య (సంధ్యాసుందరి) సౌందర్య సంపదతో ఈ భూమి ఎంతో పుణ్యం చేసుకొన్నది. 
అంటే ఆమె ఈ భూమిపై ప్రభవించడంవల్ల భూమి ఎంతో పుణ్యవంతమైందని భావం. 

పుష్పాస్తుడు= పువ్వులు బాణములుగా కలవాడు మన్మథుడు. 

మన్మథుడికి పంచబాణుడని మరాకపేరుంది. అంటే ఐదురకాల పుష్పాలు బాణాలుగా కలవాదని అర్ధం. అరవిందం, 
అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్పలం- అనేవి ఆ ఐదుపుష్పాలు. 


328 శ్రీమహాభాగవతము 


వ. మజథియుం దదీయ సౌందర్యంబుగ్గడింప నలవిగాక చింతించుచు. "798 


ప్రతి ; మజియున్‌= ఇంకనూ; తదీయసౌందర్యంబు +ఉగ్గడింపన్‌= ఆమె అందాన్ని వర్ణించడానికి; అలవిగాక= సాధ్యంకాక, 
చింతించుచున్‌= ఆలోచిస్తూ. 


తా : ఇంకా వాళ్లు ఆమె అందాన్ని వర్ణించడానికి అలవిగాక అంటే మాటలురాక ఆలోచిస్తూ - 


స్ప గురుకుచభారసంకుచితావలగ్నంబు దనరారు నాకాశతలము గాంగ 
లలితపల్లవపాణితలమునం జెన్నాందు చెండు పతత్పతంగుండు గాంగ 
సలలితనీల పేశలపృ్పథుధమ్మిల్లబంధంబు ఘనతమఃపటలి గాంగం 
బ్రవిమలతరకాంతభావవిలోకన జాలంబు దారకాసమితి గాంగం 


తే. గడంగి మైపూంత సాంధ్యరాగంబు గాంగ, నంగనాకృతి నొప్పు సంధ్యావధూటిం 
గదిసి మనముల మోహంబు గడలుకొనంగ, నసురు లందబజుం గూడి యిట్టనిరి మతియు. 734 


ప్రతి : గురు= పెద్దవైన; కుచభార= చన్నుల బరువువల్ల; సంకుచిత = సంకోచించిన; అవలగ్నంబు= నడుము; తనరారు= 
శోభించే; ఆకాశతలము+కాంగన్‌= ఆకాశ ప్రదేశంకాగా; లలిత= మృదువైన; పల్లవ= చిగురుటాకువంటి; పాణితలమునన్‌= 
చేతియందు; చెన్ను+ఒందు= ప్రకాశించే; చెండు= పూలచెండు; పతత్‌= పడుతున్న లేక అస్తమిస్తున్న పతంగుందడు+ 
కాంగన్‌= సూర్యుడుకాగా; సలలిత= మృదువైన; నీలపేశల= నల్లని మృదువైన; పృథు= గొప్పదైన; ధమ్మల్ల బంధంబు= 
కొప్పుముడి, ఘన= గొప్పు తమః+పటలి +కాంగన్‌= చీకట్లగుంపుకాగా; ప్రవిమలతర= స్వచ్చమైన; కాంత= ఇంపైన; 
భావ= భావాలతో కూడిన; విలోకనజాలంబు= చూపుల సముదాయం; తారకాసమితి +కాంగన్‌= నక్షతసమూహంకాగాా; 
కడంగి= పూనికతో పూసుకొన్ను మైపూంత= అంగరాగం; సాంధ్యరాగంబు +కాంగన్‌= సంధ్యాకాలపు అరుణిమ కాగా; 
అంగనాకృతి+ఒప్పు= ప్రీ రూపంతో అందగించే; సంధ్యావధూటిన్‌= సంధ్యాసుందరిని; కదిసి= సమీపించి; మనములన్‌= 
మనస్సులలో; మోహంబు= వలపు; కడలుకొనంగన్‌= ఎక్కువకాగాా అసురులు +అందబజున్‌= రాక్షసులందరూ; కూడి = 
ఆమెను చుట్టుముట్టి, మజియున్‌= మరల; ఇట్లు+అనిరి= ఇలా అన్నారు. 
తా ; పెద్దవైన కుచాలభారంవల్ల సంకోచించిన నడుము ఆకాశంకాగా; మృదువైన చిగురాకువంటి చేతిలో ప్రకాశించే 
పూలచెండు అస్తమించే సూర్యబింబంకాగా; మృదువై నల్లగా మెరుస్తున్న విరివియైన కొప్పుముడి చీకటిగుంపుకాగా, 
స్వచ్చమైన, ఇంపైన భావాలను స్ఫురింపజేసే చూపులు నక్షత సమూహంకాగా; శరీరంపై పూసుకొన్న అంగరాగం అనగా 
మంచిగంధం సంధ్యారాగం కాగ్గా; ప్రీరూపం ధరించిన ఆ సంధ్యా సుందరిని మనస్సులలో మోహావేశం ఎక్కువైన ఆ 
రాక్షసులందరూ చుట్టుముట్టి మళ్లీ ఇలా అన్నారు. 
క. వెలయంగం బద్మంబేక, స్థలముననే యొప్పుంగాని త్వత్పదపద్మం 

బిల బహుగతుల ననేక, స్థలములం దనరారుం గాదె తరుణాబ్దముఖీ! 735 


ప్రతి: తరుణ +అబ్దముఖీ= కొత్తగా వికసించిన తామరపువ్వువంటి ముఖం కలదానా!; వెలయంగన్‌= ప్రసిద్ధిగా; పద్మంబు= 
పద్మం; ఏకస్థలమునన్‌ +ఏ+ఒప్పున్‌= ఒకే స్థలంలోనే ఉంటుంది; కాని; త్వత్‌+పదపద్మంబు = నీ పాదమనే పద్మం; 


తృతీయస్కంధము 329 


ఇలన్‌= భూమిపై; బహుగతులన్‌= పలురీతుల; అనేకస్థలములన్‌= అనేక ప్రదేశాలలో; తనరారున్‌+కాదు+ఎ= 
ప్రకాశిస్తున్నాయి కదా! 

తా ; నూతనంగా వికసించిన తామరపువ్వువంటి ముఖం కల ఓ సంధ్యా సుందరీ! పద్మం ఒకే స్థలంలో ఉంటుంది. అది 
ప్రసిద్ధంగా తెలిసినవిషయం. కానీ నీపాదాలనే పద్మాలు భూమిపై అనేకస్థలాలలో ప్రకాశిస్తున్నాయి కదా! 


విశే : ఆమె పాదపద్మాలు అనేక ప్రదేశాల్లో కనిపిస్తున్నాయి అంటే ఆమె అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నదని అర్థం. 
ఆమె పాదాలే పద్మాలుగా మారినట్లు చెప్పడంలో ఆమె అతిలోకసౌందర్యం ద్యోతకమవుతున్నది. 


క. అని దనుజులు దమ మనముల, ననురాగము లుప్పతిల్ల నందజు నా సం 

ధ్యను బట్టికొనిరి, వనజా, సనుం డప్పుడు హృదయమందు సంతస మందెన్‌. "7736 
ప్రతి : అని= అని అంటూ; దనుజులు= రాక్షసులు; తమ మనములన్‌= తమ మనస్సులలో; అనురాగములు +ఉప్పతిల్లన్‌= 
(గ్రేమలు ఉద్భవించగా; అందటఖున్‌= ఆ రాక్షసులందరూ; ఆ సంధ్యను+పట్టికొనిరి= ఆ సంధ్యా సుందరిని పట్టుకొన్నారు; 
అప్పుడు; వనజ+ఆసనుండు = బ్రహ్మ హృదయమందున్‌= మనస్సులో; సంతసము +అందెన్‌= సంతోషపడినాడు. 
తా :; అనీ అంటూ మనస్సులలో (ప్రేమలు అధికంగా కలగగా ఆ రాక్షసులందరూ ఆ సంధ్యాసుందరిని పట్టుకొన్నారు. 
ఆ దృశ్యం చూచిన బ్రహ్మ మనస్సులో ఎంతో సంతోషపడినాడు. 
క. సరసిజభవుం డయ్యెడం దన, కర మాఘ్రాణింప నపుడు గంధర్వులు న 

ప్సరసలుం బుట్టిరి, ధాతయుం, బరువడి నాత్మీయతనువుం బాసిన నదియున్‌. "737 
ప్రతి : ఆ+ఎడన్‌= ఆ చోటులో; సరసిజభవుండు= పద్మసంభవుడు అనగా బ్రహ్మ తన కరము+ఆఘ్రాణింపన్‌= తన 
చేతిని వాసనచూడగా; అపుడు= ఆ సమయంలో; గంధర్వులున్‌; అప్పరసలున్‌+పుట్టిరి= గంధర్వులు, అప్సరసలు పుట్టినారు; 
ధాతయున్‌= బ్రహ్మకూడా; పరువడిన్‌= వెంటనే; ఆల్మీయతనువున్‌+పాసినన్‌= తన శరీరాన్ని వదలివేయగా; అదియున్‌= 
ఆ శరీరమూ. 
తా :; అక్కడ బ్రహ్మ తన చేతిని వాసన చూశాడు. అప్పుడు గంధర్వులు, అప్సరసలు పుట్టారు. వెంటనే బ్రహ్మకూడా తన 
శరీరాన్ని వదలివేశాడు. ఆ శరీరం- 


విశే ; గంధర్వులను, అప్ప్సరస్త్రీలను దేవతాభేదాలుగా అమరకోశం పేర్కొన్నది. 

విద్యాధరోప్సరో యక్షరక్షోగంధర్వకిన్నరాః 

పిశాచో గుహ్యకస్సిద్దో భూతో౭_మీ దేవయోనయః 
సువాసనను పొందినవారు గంధర్వులు (సౌరభం గంధం అర్వన్తి గంధర్వా, నీటిలో పుట్టినారు అప్పరసలు (అద్బ్యఃసరన్తీతి 
అప్సరస), రంభామేనకాదులు అప్సరసలు. 
వ. చంద్రికారూపంబైన, తద్గాత్రంబు విశ్వావసు పురోగములగు గంధర్వాప్సరోగణంబులు గైకొనిరి. 
వెండియుం గమలగర్భుండు తంద్రోన్నాద జృంభికా నిద్రా రూపంబైన శరీరంబు దాల్చి పిశాచ గుహ్వ్యక 


330 శ్రీమహాభాగవతము 


సిద్ధ భూత గణంబులం బుట్టించిన వారలు దిగంబరులు, ముక్తకేశులు నయినం జూచి ధాత లోచనంబులు 
ముకుళించి తద్గాత్రంబు విసర్జనంబు గావించిన నది వారలు గైకొనిరి, వెండియు నజుండు దన్ను 
నన్నవంతునింగాం జింతించి యదృశ్యదేహుం డగుచుం బితృ సాధ్యగణంబులం బుట్టించిన వారలు దమ్ముం 
బుట్టించిన యదృశ్య శరీరంబునకుం గార్యంబగు దేవభాగంబుం గైకొనినం దత్క్మారణంబునం 
బితృసాధ్యగణంబుల నుద్దేశించి (శ్రాద్ధంబుల హవ్యకవ్యంబు లాచరింతురు, మజియును. "7398 


ప్రతి : చంద్రికారూపంబు+ఐనన్‌= (బ్రహ్మ వదలివేసిన శరీరం) వెన్నెలరూపం పొందగా? తద్‌+గాత్రంబున్‌= ఆ శరీరాన్ని 
విశ్వావసు= విశ్వావసువు; పురోగములు+అగు= అగ్రేసరుడుగాగల-విశ్వావసువు మొదలుగాగల; గంధర్వ+అప్పరస్‌ + 
గణంబులు= గంధర్వులు, అప్సరసలు వీరి సమూహాలు; కైకొనిరి= గ్రహించారు; వెండియున్‌= మరల; కమలగర్భుండు= 
బ్రహ్మ తంద్రా= కునుకుపాటు; ఉన్న్మాద= ఉన్మాదం; జృంధీకా= ఆవులింత; నిద్రా= నిద్ర రూపంబు+ఐన= ఆకృతిగల; 
శరీరంబు +తాల్చి= శరీరం ధరించి; పిశాచ; గుహ్యక; సిద్ధ భూత; గణంబులన్‌= పిశాచాలూ, యక్షులూ, సిద్ధులూ, 
భూతాలూ అనేవారి సమూహాలను; పుట్టించినన్‌= పుట్టించగా; వారలు; దిగంబరులు = దెసమొలవారు; ముక్తకేశులున్‌= 
వెండ్రుకలు విరబోసుకొన్నవారు; అయినన్‌+చూచి= కాగావారిని చూచి; ధాత= బ్రహ్మ లోచనంబులు= కన్నులు; ముకులించి= 
మూసుకొని; తద్‌+గాత్రంబున్‌= ఆ శరీరాన్ని; విసర్జనంబు +కావించినన్‌= వదలి వేయగా; అది= ఆ శరీరం; వారలు = 
పిశాచాదులు; కైకొనిరి= తీసుకున్నారు; వెండియున్‌= మరల; అజుండు= బ్రహ్మ తన్నున్‌= తనను; అన్నవంతునిన్‌+ 
కాన్‌+చింతించి= అన్నవంతునిగా భావించి; అదృశ్యదేహుండు +అగుచున్‌= అదృశ్యశరీరుడై; పితృసాధ్యగణంబులన్‌= 
పితృదేవతల, సాధ్యుల సమూహాలను; పుట్టించినన్‌= జనింపజేయగా; వారలు= ఆ పితృదేవతాదులు; తమ్మున్‌+పుట్టించిన= 
తమను జన్మింపజేసిన; అదృశ్యశరీరంబునకున్‌= కానరానిది దేహానికి; కార్యంబు +అగు= కార్యమైన; దేవభాగంబున్‌= 
దేవభాగాన్ని; కైకొనినన్‌= తీసుకోగా తద్‌+కారణంబునన్‌= ఆ కారణంవల్ల; పితృసాధ్యగణంబులన్‌; ఉద్దేశించి; శ్రాద్ధంబులన్‌= 
శ్రాద్ధములలో; హవ్యకవ్యంబులు +ఆచరింతురు= హవ్యకవ్యాలను సమర్పిస్తారు; మజియునున్‌= ఇంకనూ; 


తా : వెన్నెలరూపం పొందిన ఆ శరీరాన్ని విశ్వావసువు మొదలగు అ(గ్రేసరులైన గంధర్వులు, అప్సరసలు (గ్రహించారు. 
మరలా బ్రహ్మ కునుకుపాటు, ఉన్నాదం, ఆవులింత, నిద్రలతో కూడిన శరీరం ధరించి పిశాచ గుహ్యక సిద్ధభూత 
సమూహాలను పుట్టించాడు. వాళ్లు దిగంబరులై వెండ్రుకలు విరబోసుకొని ఉండడం చూచి బ్రహ్మ కన్నులు మూసుకొని ఆ 
శరీరాన్ని వదలివేశాడు. అలా వదలివేయబడిన శరీరాన్ని పిశాచ గుహ్యకాదులు తీసుకొన్నారు. తరువాత బ్రహ్మ తనను 
అన్నవంతుడుగా భావించి అదృశ్యశరీరుడై పితృదేవతల సాధ్యుల సమూహాలను పుట్టించాడు. వాళ్లు తమను పుట్టించిన 
అదృశ్యశరీరానికి కార్యమైన దేవభావాన్ని (గ్రహించారు. ఆ కారణం చేత పితృగణాలను, సాధ్యగణాలను ఉద్దేశించి 
హవ్యకవ్యాలను సమర్పిస్తారు. 

విశే : బ్రహ్మ తనను అన్నవంతునిగా భావించాడు అంటే జ్ఞానవంతునిగా అనుకొన్నాడని అర్థం. అంటే లోకజ్ఞానమంతా 
పొందినవాడని అర్ధం. బ్రహ్మ సృష్టిక్రమాన్ని ఏర్పరచే పనిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు లోకజ్ఞానం అవసరం. సృష్టిలో 
ఏయే ప్రాణులను ఎలా యొలా సృష్టించాలో తెలియడం లోకజ్ఞానం. “అన్నం” అంటే దేనిని తిని ప్రాణిబ్రతుకుతుందో అది. 
ఆహారం అని సాధారణార్థం. అనాత్మ ప్రపంచమని విశేషార్ధం. దీనివల్లనే జ్ఞానం కలుగుతుంది. అందువల్ల జ్లేయప్రపంచమంతా 
“అన్నం” అనే మాటద్వారా వ్యక్తమవుతుంది. 


తృతీయస్కంధము 331 
శ్రాద్ధం - శాస్త్రోక్తంగా నిర్వహించే పితృకర్శ్మ శ్రాద్ధం. ఆస్టీకం అని కూడా దీనికి పేరు. మృతులైన పితరులకు పిండప్రదానాలు 
చేయడం శ్రాద్ధక్రియ. 
హవ్యం - దేవతలకు సమర్పించే అన్నం. అంటే దేవతలను ఉద్దేశించి అగ్నిలో సమర్పించే అన్నమని అర్థం. 
కవ్యం - పితృదేవతలకు సమర్పించే అన్నం. 

“'హవ్యకవ్యే దైవపైత్రే అన్న - అని అమరకోశం చెపుతున్నది. దేవతలకు, పితృదేవతలకు సమర్పించే అన్నానికి 
హవ్యమని, కవ్యమని పేర్లు. 
సజ్జనస్తుత!, విను చతురతం బంకజాసనుండు దిరోధానశక్తివలన 
నరసిద్ధవిబుధకిన్నరులను బుట్టించి తవిలి వారికిం దిరోధాననామ 


ధేయ మైనట్టి యా దేహంబు నిచ్చెను వెండియు భారతీవిభుండు దనకుం 
బ్రతిబింబ మగు శరీరమునం గిన్నరులం గింపురుషులం బుట్టింపం బూని వారు 


బ్ర 


తే. ధాతృప్రతిబింబదేహముల్‌ దాల్చి వరుస, నిద్ద జిద్దణు గవగూడి యింపులొదవ 
బ్రహ్మపరమైన గీతముల్‌ పాడుచుండి, రంతం బంకజసంభవుం డాత్మలోన. "799 


ప్రతి : సజ్జనస్తుత = మంచివారిచేత స్తుతింపబడే ఓ పరీక్షిన్మహారాజా!; విను= వినండి; పంకజాసనుందడు = బ్రహ్మ 
చతురతన్‌= నెర్పుతో; తిరోధానశక్తివలనన్‌= అదృశ్యశక్తివల్ల; నరసిద్ధ విబుధ కిన్నరులను+పుట్టించి= నరులను, సిద్ధులను, 
దేవతలను, కిన్నరులను పుట్టించి; తవిలి= యత్నించి; వారికిన్‌= నరసిద్దాదులకు; తిరోధాననామధేయము+ఐనట్టి= 
తిరోధానము అనే పేరుగల; ఆ దేహంబును +ఇచ్చెను= ఆ శరీరాన్ని ఇచ్చాడు; వెండియున్‌= తరువాత; భారతీవిభుండు = 
సరస్వతీదేవిభర్త అనగాబ్రహ్మ తనకున్‌= తనకు; ప్రతిబింబము +అగు= ప్రతిబింబమైన; శరీరమునన్‌= శరీరమునుండి; 
కిన్నరులన్‌+కింపురుషులన్‌= కిన్నరులను, కింపురుషులను; పుట్టింపన్‌= పుట్టించగా; వారు= కిన్నరాదులు; పూని= పనిబూని; 
వరుసన్‌= వరుసగా; ఇద్దజు +ఇద్దజు= ఇద్దరిద్దరు; కవగూడి= జతగూది; ఇంపులు+ఒదవన్‌= ఎంతో ఆసక్తితో; బ్రహ్మపరము+ 
ఐన= బ్రహ్మకు సంబంధించిన; గీతముల్‌= పాటలు; పాడుచుండిరి= గానంచేస్తూ ఉన్నారు; అంతన్‌= తరువాత; 
పంకజసంభవుందు = పద్మగర్భుడు అనగా బ్రహ్మ ఆత్మలోన్‌= ఆత్మలో. 


తా ; సజ్జనస్తుతుడవైన ఓ పరీక్షిన్మహారాజా! విను. బ్రహ్మ నేర్పుతో అదృశ్యశక్తివల్ల నరులను, సిద్ధులను, విబుధులను, 
కిన్నరులను పుట్టించాడు. వాళ్లకు తిరోధానము అనే పేరుగల శరీరాలను ఇచ్చాడు. తరువాత బ్రహ్మ తనకు ప్రతిబింబమైన 
శరీరంనుండి కిన్నరులను, కింపురుషులను పుట్టించాడు. వాళ్లు బ్రహ్మదేవుని ప్రతిబింబాలైన శరీరాలను ధరించి ఇద్దరిద్దరు 
జతగూడి బ్రహృ్నదేవునికి సంబంధించిన గీతాలను గానం చేస్తూ ఉన్నారు. తరువాత బ్రహ్మ ఆత్మలో- 


విశే ;: మాయమైపోవడం, అంతర్థానమైపోవడం అనేది ఒక శక్తి ఈ శక్తి దేవతలకు ఉంటుంది. ఇలా మాయంకాగలిగిన 
శక్తికి తిరోధానశక్తి అనిపేరు. బ్రహ్మతనకు ప్రతిబింబంగా ఉన్న శరీరం నుండి కిన్నరులను కింపురుషులను సృష్టించడంవల్ల 
దేవతలతోపాటు వీళ్లకూ తిరోధానశక్తి ఉంటుంది. 


అశ్వముఖం కలిగినవారు కిన్నరులు. 'కించిత్స్పురుషు కింపురుషూ అనే వ్యుత్పత్తిని బట్టి కొద్దిగా పురుషాకృతి కలిగినవారు 
కింపురుషులు. విశేషంగా తెలిసినవారు విబుధులు. 


332 శ్రీమహాభాగవతము 


క. తన సృష్టి వృద్ధి లేమికిం, గనలుచు శయనించి చింతం గరచరణాదుల్‌ 

గొనకొని కదలింపంగ రా, లిన రోమము లుగ్రకుండలివ్రజ మయ్యెన్‌. 7/40 
ప్రతి : తనసృష్టి= తానుచేసిన సృష్టి వృద్ధిలేమికిన్‌= వృద్ధి పొందకుండా ఉండడానికి; కనలుచున్‌= కోపపడుతూ; శయనించి= 
పండుకొని; చింతన్‌= బాధతో; కరచరణ +ఆదుల్‌= కాళ్లూ చేతులూ; గొనకొని= పూనుకొని; కదలింపంగన్‌= చలింపజేయగా, 
రాలిన; రోమములు= వెండ్రుకలు; ఉగ్ర= భయంకరమైన; కుండలివ్రజము +అయ్యెన్‌= పాముల సమూహంగా మారాయి. 
తా : బ్రహ్మ తాను చేసిన సృష్టి వృద్ధి చెందకపోవడంవల్ల కోపపడినాడు. ఎంతో బాధపడినాడు. తన కాళ్లూ చేతులూ 
గట్టిగా విదిలించాడు. అలా విదిలించడంవల్ల రాలిన వెండ్రుకలన్నీ సర్పాలుగా మారినాయి. 


క. వనజజుండు దన్నుం గృృత కృ, త్యునింగా భావించి యాత్మం దుష్టి వహింపన్‌ 

మనమున నిఖీలజగత్సా, వను లగు మనులం (దిలోకవరుల సృజించెన్‌. "/డ్త1 
ప్రతి : వనజజుండు= బ్రహ్మ తన్నున్‌= తనను; కృతకృత్యునిన్‌ +కాన్‌= పనినెరవేరినవానిగా; భావించి= తలచి; ఆత్మన్‌= 
ఆత్మలో; తుష్టివహింపన్‌= సంతోషపడగా; మనమునన్‌= మనస్సునుండి; నిఖిలజగత్‌+పావనులు+అగు= సమస్తలోకాలలో 
పవిత్రులగు; త్రిలోకవరులన్‌= ముల్లోకాలలో శ్రేష్టులైన; మనులన్‌= మనువులను; సృజించెన్‌= సృష్టించాడు. 
తా : బ్రహ్మ తన పని నెరవేరినట్లు భావించాడు. తన ఆత్మలో సంతోషపడి సమస్తలోకాలలో పవిత్రులైనవారు, త్రిలోకాలలో 
శ్రేష్టులైనవారు అయిన మనువులను సృష్టించాడు. 


విశే : మన్వంతరాలు ఎవరి పేరుమీద ఏర్పడ్డాయోవారు మనువులు, బ్రహ్మ లోకపాలనకోసం మనువులను సృష్టించాడు. 


క్స్‌ పుట్టించి వారికిం బురుషరూపంబైన తన దేహ మిచ్చినం దగిలి వారు 
గనుంగొని మున్ను పుట్టినవారిం గూడి యా వనజసంభవున కిట్టనిరి, దేవ! 
యఖీలజగత్రృష్టవైన నీచేతం గావింపంగంబడిన యీ వితతసుకృత 
మాశ్చర్యకరము, యజ్ఞాది క్రియాకాండ మీ మనుసర్గమం దీద్య మయ్యెం 


తే. దద్ధవిర్భాగములు మాకుం దవిలి జిహ్వ, లందు నాస్వాదనములు సేయంగం గలిగె 
ననుచు మనముల హర్షంబు లతిశయిల్ల, వినుతి సేసిరి భారతీవిభుని మణియు. "7/42 


ప్రతి : పుట్టించి= అలా మనువులను పుట్టించి; వారికిన్‌= ఆ మనువులకు; పురుషరూపంబు+ఐన= మగవాని రూపంగల; 
తనదేహము+ఇచ్చినన్‌= తన శరీరం ఇవ్వగా; తగిలి= లేచి; వారు; కనుంగొని= చూచి; మున్ను= తమకంటె ముందుగా; 
పుట్టినవారిన్‌ +కూడి= సృష్టింపబడినవాళ్లతో కలిసి; ఆ వనజసంభవునకున్‌= ఆ బ్రహ్మతో; ఇట్లు+అనిరి= ఇలా అన్నారు; 
దేవ= బ్రహ్మదేవా!; అఖిలజగత్‌+స్రష్టవు+ఐన= సకలలోకాలకు సృష్టికర్తవైన; నీ చేతన్‌= నీ చేత; కావింపంగన్‌+పడిన = 
చేయబడిన; ఈ వితత సుకృతము = విపులమైన మంగళకార్యం, అనగా విస్తారంగాచేసిన సృష్టి ఆశ్చర్యకరము= మిక్కిలి 
అచ్చెరువు గొలుపుతూ ఉంది; యజ్ఞ +ఆది+క్రియాకాండము= యజ్ఞాలు మొదలైన (క్రియలన్నీ; ఈ మనుసర్గమందున్‌= 
ఈ మనువులను సృష్టించడంలో; ఈద్యము+అయ్యెన్‌= ప్రశంసనీయమైంది; తద్‌+హవిర్భాగములు = ఆ యజ్ఞ క్రియలలో 
సమర్పింపబడే హోమద్రవ్యభాగాలు; మాకున్‌+తవిలి= మమ్మల్ని అంటుకొని; జిహ్వలందున్‌= నాలుకలలో; ఆస్వాదనములు= 


తృతీయస్కంధము 333 


చవిచూచుటలు; చేయంగన్‌+కలిగెన్‌= చేయడం సాధ్యమైంది; అనుచున్‌= అంటూ; హర్షంబులు +అతిశయిల్లన్‌= సంతోషాలు 
అధికమవుతూ ఉండగా? భారతీ విభునిన్‌= సరస్వతీపతిని అనగా బ్రహ్మను; మజియున్‌= ఇంకనూ; వినుతి+చేసిరి= 
స్తుతిచేశారు. 


తా : అలా మనువులను పుట్టించి బ్రహ్మ వాళ్లకు పురుషరూపమైన తన శరీరాన్ని ఇచ్చాడు. ఆ మనువులు తమకంటె 
ముందుగా సృష్టింపబడిన వాళ్లతో కలిసి బ్రహ్మతో ఇలా అన్నారు. 'ఓ బ్రహ్మదేవా! సకలలోకాలకూ సృష్టికర్తవైన నీవు చేసిన 
ఈ విశాలమైన, మంగళకరమైన సృష్టి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. యజ్ఞాది (క్రియలన్నీ మనువులను సృష్టించడంవల్ల 
ప్రశంసనీయమైనాయి. యజ్ఞక్రియలలో సమర్పింపబడే హోమద్రవ్య భాగాలను నాలుకలతో చవిచూచే అవకాశం మాకు 
కలిగింది” అంటూ అధికమైన సంతోషం పొందుతూ బ్రహ్మదేవుని ప్రస్తుతించారు. 


విశే ; మనువు మొదటి పాలకుడు. మనువుకు ప్రజాపతి అని కూడా పేరు. ఒక మనువు పాలనాకాలానికి మన్వంతరం 
అనిపేరు. 71 మహాయుగాలు ఒక మన్వంతరం. మనువులు 14 మంది ఉన్నారు. ప్రతి మనువు పేరుమీద మన్వంతరం 
ఏర్పడుతుంది. స్వాయంభువుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, 
దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, రుద్రసావర్ణి, ధర్మసావర్ణి, ఇంద్రసావర్ణి, భౌమ్యసావర్ణి - అని పదునలుగురు మనువులు. ఆరు 
మన్వంతరాలు గడిచిపోయాయి. ప్రస్తుతం ఏడవ మన్వంతరమైన వైవస్వత మన్వంతరం జరుగుతూ ఉంది. వైవస్వత 
మన్వంతరంలో 27 మహాయుగాలు గడచిపోయాయి. ప్రస్తుతం కలియుగం ప్రథమపాదం నడుస్తున్నది. పదునాలుగు 
మన్వంతరాల కాలం బ్రహ్మకు ఒకరోజుతో సమానమవుతుంది. 


వ. వరతపోయోగ విద్యా సమాధి యుక్తం బగుచు బుషివేషధరుండును, హృషీకాత్ముండునునై 
బుషిగణంబులం బుట్టించి సమాధి యోగైశ్వర్య తపో విద్యా విరక్తి యుక్తంబగు నాత్మీయ శరీరాంశంబు 
వారికిం గ్రమంబున నొక్కొక్కనికి నిచ్చెనని మైత్రేయుండు సెప్పిన విని విదురుండు పరమానందంబునం 
బొంది గోవిందు చరణారవిందంబులు దెందంబునందలంచి వెండియు మైత్రేయునింజూచి యిట్లనియె. 748 


ప్రతి : వర= శ్రేష్టమైన; తపస్‌+యోగ= తపస్సు యోగము; విద్యా= విద్య; సమాధియుక్తంబు+అగుచున్‌= సమాధితో 
కూడినదైన; బుషివేషధరుండును= బుషివేషం ధరించినవాడూ; హృషీక+ఆత్ముండును+ఐ = ఇంద్రియాలతో కూడిన 
ఆత్మస్వరూపుడునూ ఐ; బుషిగణంబులన్‌+పుట్టించి= బుషుల సమూహాన్ని సృష్టించి; సమాధి; యోగ+ఐశ్వర్య= యోగం 
ఐశ్వర్యం; తపస్‌= తపస్సు; విద్యా= విద్య; విరక్తియుక్తంబు +అగు= వైరాగ్యాలతో కూడిన; ఆత్మీయ= తన దైన; శరీర+అంశంబు= 
శరీరభాగాన్నిి వారికిన్‌= ఆ బుషులకు; క్రమంబునన్‌= వరుసగా ఒక్కొకృనికిన్‌= ఒక్కొక్కరికి వేరువేరుగా; ఇచ్చెను +అని= 
ఇచ్చాడని; మైశత్రేయుండు= మైశత్రేయమహర్ని చెప్పినన్‌+విని= చెప్పగా విని విదురుండు= విదురుడు; పరమ+ఆనందంబునన్‌= 
మిక్కిలి సంతోషాన్ని పొంది= ఆ విషయాలన్నీ తెలుసుకొని; గోవిందు = గోవిందుని; చరణ+అరవిందంబులు = పద్మాలను 
పోలిన పాదాలను; దెందంబునన్‌= మనస్సులో; తలంచి= స్మరించి; వెండియున్‌= మరల; మైల్రేయునిన్‌+చూచి= 
మైశ్రేయమహర్షిని కనుగొని; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా; మనువులను సృష్టించిన తరువాత బ్రహ్మ శ్రేష్టమైన తపస్సు, యోగం, విద్య, సమాధులతో కూడిన బుషివేషం ధరించి, 
ఇంద్రియాలతో కూడిన ఆత్మస్వరూపుడై బుషుల సముదాయాన్ని సృష్టించాడు. వాళ్లకు తన శరీరాంశాలైన సమాధి, 


334 శ్రీమహాభాగవతము 


యోగం, ఐశ్వర్యం, తపస్సు, విద్య వైరాగ్యం అనే వాటిని క్రమంగా ఒక్కొక్కబుషికి ప్రదానం చేశాడు అని మైత్రేయమహర్ని 
తెలియజేయగా ఆ విషయాలను పరమానందంతో అందుకొన్న విదురుడు గోవిందుని పాదారవిందాలను మనస్సులో 
స్మరించి మళ్లీ మైత్రేయుని చూచి ఇలా అన్నాడు. 
విశే : తపస్సు, యోగం, విద్య, సమాధి ఇత్యాదులన్నీ ఆర్ష లక్షణాలు. ఈ లక్షణాలున్నవాడే బుషి. 
హృషీకాత్ముండు - ఇంద్రియాలతో కూడిన ఆత్మస్వరూపుడు. స్వకర్మ ఫలాన్ని అనుభవించేది ఆత్మ. ఇంద్రియాల మూలంగా 
శరీరం చేసే కర్మలద్వారా ఏర్పడే ఫలానికి భోక్త ఆత్మ. ఇంద్రియాలు మూడు విధాలు. 
క్షే కర్మేంద్రియాలు - వాక్కు పాణి, పాదం, పాయువు (మలద్వారం), ఉపస్థ అనేవి. 
ల్ల జ్ఞానేంద్రియాలు - త్వక్కు (చర్మం), చక్షువు, శోత్రం, జిహ్వ, ఘ్రాణం అనేవి. 
8. అంతరింద్రియాలు - మనోబుద్ధి చిత్త అహంకారాలు. 
యోగం - 'యోగల్చిత్తవృత్తి నిరోధజ అనే పాతంజలసూత్రాన్ననుసరించి చిత్తవృత్తులను నిరోధించడం యోగం. 
విద్య - ఆధ్యాత్మికవిద్యే విద్య. లౌకికంగా చతుర్దశవిద్యలు, అపవ్టాదశవిద్యలు ఉన్నాయి. 
సమాధి - యమ నియమాది అష్టాంగాలలో చివరిది సమాధి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, 
ధ్యాన, ధారణ, సమాధులు అప్టాంగాలు. ఇంద్రియాలను జయించడం, అదుపులో ఉంచడం, అహింసను పాటించడం 
మొదలైనవి అష్టాంగాలలో ముఖ్యమైనవి. 

సమాధి అంటే చక్కగా నిలపడం అని అర్ధం. స్థిరమైన మనోగతి సమాధి. మనస్సును ఆత్మరూపంతో ఏకంచేసి 
అందులోనే నిలిపి ఉంచడం సమాధి. 
స్స్‌ వరగుణస్వాయంభువమనువంశంబిలం బరమసమ్మతము, దప్పదు, తలంపం 

గొనకొని తద్వంశమున మిథునక్రియం జేసి ప్రజావృద్ధిం జెప్పి తీవు, 

అదియునుగాక స్వాయంభువమనువుకుం బూని ప్రియవ్రతోత్తానపాదు 

లను నందనులు గల రంటివి, వారు సప్తద్వీపవతియైన ధాత్రి నెల్ల 


తే. ధర్మమార్గంబు లేమియుం దప్పకుండ, ననఘులై యెట్లు పాలించిరయ్య? వారి 
చరిత యెల్లను సతృపానిరతబుద్ధి, నెజుంగ వినిపింపు నాకు మునీంద్రచంద్ర! "/డ్తడ్న 


ప్రతి : వరగుణ= ఉత్తమ గుణాలుగల మైత్రేయమహర్నీ!; ఇలన్‌= భూమిమీద; స్వాయంభువ మనువంశంబు= 
స్వాయంభువమనువువంశం; తలంపన్‌= ఆలోచించగా; పరమసమ్మతము= మిక్కిలి అంగీకరింపబడినది అనగా 
సంప్రదాయబద్ధంగా ధర్మబద్ధంగా నడచుకొనేది; తప్పదు= ధర్మమార్గం వీడదు; నీవు= నీవు (మైత్రేయుడు); కొనకొని= 
యత్నించి; తద్‌+వంశమునన్‌= ఆ స్వాయంభువ మనువంశంలో; మిథునక్రియన్‌+చేసి= సాంసారిక వ్యవస్థతో (ప్రీ 
పురుషసంయోగంతో); ప్రజావృద్ధిన్‌ +చెప్పితివి= సంతానం వృద్ధి పొందిందని చెప్పావు; అదియును+కాక= అంతేకాక; 
స్వాయంభువమనువునకున్‌+పూని= స్వాయంభువమనువుకు; ప్రియవ్రత +ఉత్తానపాదులు +అను= ప్రియవ్రతుడు, 


తృతీయస్కంధము 335 


ఉత్తానపాదుడు అనే) నందనులు= కుమారులు, కలరు+అంటివి= ఉన్నారని అన్నావు; వారు= ఆ ప్రియవ్రత ఉత్తానపాడులు; 
సప్తద్వీపవతి+ఐన = ఏడుదీవులతో కూడిన; ధాత్రిని+ఎల్లన్‌= భూమినంతటిని; ధర్మమార్లంబులు +ఏమియున్‌= ధర్మ్శమార్గాలలో 
ఏ మాత్రమూ; తప్పకుండన్‌= తప్పకుండా; న+అఘులు+ఐ= పుణ్యప్రవర్తకులై; ఎట్లు= ఏ విధంగా; పాలించిరి+అయ్య= 
పరిపాలన చేశారయ్యా?; వారిచరిత+ఎల్లను= ప్రియవ్రత ఉత్తానపాదుల చరిత్రంతా; ముని+ఇం(ద్రచంద్ర = 
శ్రేష్టమునిచంద్రమా!; సత్‌+కృపానిరత +బుద్ధిన్‌= మంచి దయతో కూడిన బుద్ధితో; నాకు; ఎఖుంగన్‌= తెలిసేటట్సు; 
వినిపింపు= చెప్పు. 

తా : సుగుణ సంపదగల ఓ మైత్రేయమహర్నీ! భువిలో స్వాయంభువమనువంశం సంప్రదాయాన్నీ ధర్మాన్నీ తప్పకుండా 
నడచుకొనేదని, ఆ వంశంలో సాంసారికవ్యవస్థతో అనగా ప్రీపురుషసంయోగంతో సంతానం వృద్ధి పొందిందని చెప్పావు. 
అంతేగాక స్వాయంభువమనువుకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారనీ అన్నావు. ఆ ఇరువురు 
ఏడుదీవులతో కూడిన భూమినంతటినీ ధర్మమారాలు ఏమాత్రం తప్పకుండా పుణ్యప్రవర్తకులై ఎలా పాలించారు? ఓ 
మునీంద్రచంద్రమా! వాళ్ల చరిత్రనంతటినీ దయార్భబుద్ధితో నాకు అర్ధమయేటట్లు చెప్పు. 


విశే ; మిథునక్రియ అంటే ప్రీపురుష సంయోగం. ప్రీ పుంసౌ మిథునం ద్వంద్వం' అని అమరకోశం చెపుతుంది. దీన్ని బట్టి 
ప్రీ పురుషుల జంట మిథునం. మిథునానికి సంబంధించినది మైథునం. ఈ మాటకు ప్రీసంగమని అర్ధం. మైథునమే 
మిథునక్రియ. మిథునమంటే ప్రీ పురుషుల జంట అని చెప్పినపుడు ఆ ప్రీ పురుషులు ఎవరో ఎవరో కాకూడదు. వాళ్లు 
భార్యాభర్తలుగానే ఉందాలి. భార్యాభర్తలనే మిథునమనాలి. భార్యాభర్తలైనవారి సంగమంవల్లనే వంశవృద్ధి జరగాలని 
శాస్ర్రవిధి. భారతీయ వివాహవ్యవస్థ సత్సంతానం కోసమే ఏర్పాటైంది. దీనివల్ల వంశవృద్ధి, తద్ద్వారా ప్రపంచవృద్ధి 
జరుగుతుంది. సత్సంతానం ఉత్తమ పౌరులుగా వంశాఖభివృద్దికి కారణమవుతుంది. అందువల్ల మిథునక్రియ భారతీయ 
వివాహవ్యవస్థలో ఒక పవిత్రకార్యం. మిథునేతర సంయోగం అవాంఛనీయం, పాప పంకిలం. 


సప్తద్వీపాలు - చుట్టూనీళ్లు ఉన్న భూమిని “ద్వీపం” అంటారు. విశ్వంలో అలాంటి ద్వీపాలు ఏడు ఉన్నాయి. 1. జంబూద్వీపం, 
ల ప్రక్షద్వీపం, 8. శాల్మలీద్వీపం, త్తే కుశద్వీపం, ర్‌. క్రౌంచద్వీపం, 6. శాకద్వీపం, "గ్ర పుష్మరద్వీపం ఈ ఏడుద్వీపాలలో 
భారతదేశం జంబూద్వీపంలో ఉంది. 

వ. అదియునుంగాక తన్మనుపుత్రియు యోగలక్షణ సమేతయు నగు దేవహూతి యను కన్యకారత్నంబును 
స్వాయంభువుండు గర్దమునకు నే విధంబునం బెండ్లి చేసె? నా దేవహూతి యందు మహాయోగి యయిన 
కర్ణముండు ప్రజల నేలాగునం బుట్టించె? నదియునుం గాక కర్టముండు రుచి యను కన్యను దక్షప్రజాపతి 
కిచ్చె నని చెప్పితివి, ఆ రుచియందు నమ్మహాత్ముం డీ సృష్టి యేలాగునం బుట్టించె? నవి యన్నియుం 
దెలియ నానతీయ వలయునని యడిగిన విదురునకు మైత్రేయుండిట్లనియె. 745 
ప్రతి :; అదియున్‌+కాక= అంతేగాకుండా; తద్‌+మనుపుత్రియున్‌= ఆ మనువు కుమార్తె యోగలక్షణ సమేతయును +అగున్‌= 
అద్బ్భష్టజాతక లక్షణాలతో కూడినది అయిన; దేవహూతి+అను = దేవహూతి అనే పేరుగల; కన్యకారత్నంబును = కన్యారత్తాన్ని 
స్వాయంభువుండు= స్వాయంభువమనువు; కర్టమునకున్‌= కర్దమ ప్రజాపతికిచ్చి, ఏ విధంబునన్‌= ఏ రీతిగా? పెండ్లి+చేసెన్‌= 
వివాహంచేశాడు; ఆ దేవహూతియందున్‌= ఆ దేవహూతి అనే మనువుకుమర్తె వలన; మహాయోగి+అయిన= యోగీశ్వరుడైన; 


336 శ్రీమహాభాగవతము 


కర్ణముండు= కర్దమ ప్రజాపతి; ప్రజలన్‌= బిడ్డలను (సంతానాన్ని; ఏలాగునన్‌+పుట్టించెన్‌= ఎలా కన్నాడు?; అదియున్‌+కాక= 
అంతేకాక; కర్టముండు; రుచి+అను= రుచి అనే పేరుగల; కన్యను; దక్షప్రజాపతికి; ఇచ్చెను+అని= ఇచ్చి వివాహం 
జరిపించాడని; చెప్పితివి= నుడివితివిి ఆ రుచియందు; ఆ+మహాత్ముందడు = మహాత్ముడైన ఆ దక్షప్రజాపతి; ఈ సృష్టి= ఈ 
ప్రజాసృష్టిని (ప్రజలను) ఏలాగునన్‌+పుట్టించెన్‌= ఎలా జన్మింపజేశాడు?; అవి+అన్నియున్‌= ఆ విషయాలన్నీ; తెలియన్‌= 
అర్ధమయ్యేటట్ట్లు ఆనతీయవలయును +అని= వివరంగా తెలుపుమని; అడిగినన్‌= అడుగగా? విదురునకున్‌= విదురునితో; 
మైత్రేయుండు= మైత్రేయమహర్షి ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు (చెప్పాడు). 


తా : అంతేకాకుండా ఆ స్వాయంభువ మనువు అదృష్టజాతక లక్షణాలతో కూడిన తన కొమార్తె దేవహూతి అనే కన్యారత్తాన్ని 
కర్ణముడనే ప్రజాపతికి ఇచ్చి ఏ విధంగా వివాహం చేశాడు? ఆ దేవహుతివలన మహాయోగీశ్వరుదైన కర్ద్వమప్రజాపతి 
ఎలా సంతానాన్ని పొందాడు? అదీగాక ఆ కర్ద్వమప్రజాపతి తన పుత్రిక రుచి అనే కన్యను దక్ష్మప్రజాపతికిచ్చి వివాహం 
చేశాడని చెప్పావు. ఆ రుచియందు దక్షప్రజాపతి ప్రజలను ఎలా సృష్టించాడు. ఈ విషయాలన్నీ అర్ధ్థమయ్యేటట్లు 
వివరంగా తెలియజేయుమని విదురుడు మైత్రేయుని అడిగాడు. అపుడు మైత్రేయుడు ఇలా అన్నాడు. 

విశే : స్రష్జా ప్రజాపతి ర్వేధా విధాతా విశ్వసృద్విధిః అని అమరకోశంలో బ్రహ్మకు పలు పేర్లున్నాయి. ఈ పేర్లలో 
ప్రజాపతి ఒకటి. ప్రజలకు పతి అని ఆ మాటకర్థం (ప్రజానాం పతిఐ. బ్రహ్మ ముందు మరీచి, అత్రి, అంగీరసుడు, 
పులసుడు, పులహుడు, క్రతువు, వశిష్టుడు, దక్షుడు, భృగువు, నారదుడు అనే పదిమందిని సృష్టించి వారిద్వారా ప్రజాసంతతిని 
వృద్ధిచేసినట్లు పురాణాలు చెపుతాయి. వీళ్లను (బ్రహ్మ లేక ప్రజాపతి అని కూడా అనడం ఉంది. వీళ్లలో దక్షప్రజాపతి 
ఒకడు. 


ఫి కర్వము6డు భగవదనుజ్ఞ వడసి దేవహూతిని బెండ్లెయాడుట + 


క. విను మనఘ,ః, కృతయుగంబున, మునినాథుండయిన కర్దముండు ప్రజల సృజిం 

పను వననజసంభవునిచే, త నియుక్తుండగుచు మది ముదము సంధిల్లన్‌. "46 
ప్రతి : అనఘ= పుణ్యాత్ముడైన విదురా!; విను= ఆలకించు; కృతయుగంబునన్‌= కృతయుగంలో; మునినాథుందడు +అయిన = 
మునీశ్వరుడైన; కర్ట్వముండు = కర్దముడనేముని; ప్రజలన్‌= ప్రజలను; సృజియింపను= సృష్టించడానికి; వనజసంభవునిచేతన్‌= 
పద్మభవుడైన బ్రహృచేత; నియుక్తుండు +అగుచున్‌= నియమింపబడి; మదిన్‌= మనస్సులో; ముదము= సంతోషం; సంధిల్లన్‌= 
కలిగినవాదై. 
తా : పుణ్యాత్ముడైన విదురా! విను. కృతయుగంలో బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించడానికి కర్వమమునీశ్వరుని నియమించాడు. 
కర్దముడు మనస్సులో సంతోషం కలిగినవాడై. 


తే. ధీరగుణుండు సరస్వతీతీరమందుం, దవిలి పదివేలదివ్యవత్సరము లోలిం 
దపము సేయుచు నొకనాండు జపసమాధి, నుండి యేకాగ్రచిత్తుండై నిండు వేడ్క "747 


ప్రతి : ధీరగుణుండు= ధీరగుణాలుకల కరమమహాముని; సరస్వతీతీరమందున్‌= సరస్వతీ నదీతీరంలో; తవిలి= పూని; 
పదివేలదివ్యవత్సరములు= పదివేల దివ్యసంవత్సరాలు; ఓలిన్‌= క్రమంగా; తపము+చేయుచున్‌ = తపస్సుకావిస్తూ 


తృతీయస్కంధము 33/7 


ఒకనాండు= ఒకదినం; జపసమాధిన్‌+ఉండి= జపంయొక్క నిష్టలో ఉండి; ఏక+అగ్రచిత్తుండై= ఒకే విషయంమీద మనస్సును 
లగ్నంచేసి; నిండువేద్మన్‌= మిక్కిలి సంతోషంతో... 

తా : ధీరగుణాలుగల కర్వమమహాముని సరస్వతీ నదీతీరంలో పట్టుదలతో పదివేల దివ్యసంవత్సరాలు క్రమంగా తపస్సు 
చేశాడు. ఒకదినం తపోనిష్టలో ఉండి ఏకాగ్రచిత్తుడై అత్యంత సంతోషంతో - 


క. వరదుం బ్రసన్నుమనోరథ, వరదానసుశీలు నమరవంద్యు రమేశున్‌ 

దురితవిదూరు సుదర్శన, కరుం బూజించిన నతండు కరుణాకరుందై. "748 
ప్రతి : వరదున్‌= వరములిచ్చువాడునూ; ప్రసన్ను= అనుగ్రహశీలుడూ; మనోరథ = కోరిన కోర్కెలు నెరవేరడానికి; వరదాన 
సుశీలున్‌= వరాలు ఇచ్చే మంచి స్వభావం గలవాడునూ; అమరవంద్యున్‌= దేవతలచే స్తుతింపబడేవాడునూ; దురితవిదూరున్‌= 
పాపములకు దవ్వైెనవాడునూ, అనగా పాపాలు లేనివాడునూ; సుదర్శనకరున్‌= చేతియందు సుదర్శన చక్రంకలవాడునూ 
అయిన; రమా+ఈశున్‌= లక్ష్మీవల్లభుని; పూజించినన్‌= ఆరాధించగా; అతండు= ఆ లక్ష్మీవల్లభుడు అనగా విష్ణువు; 
కరుణా+ఆకరుండు+ఐ= దయకు న్థానమైనవాడై. 
తా: అత్యంత సంతోషంతో కర్మమమహాముని వరదుడూ, దయగలవాడూ, కోరిన కోర్కెలు నెరవేర్చడానికి వరాలు ఇచ్చే 
మంచి స్వభావంగలవాడూ, దురిత విదూరుడూ, చేతియందు సుదర్శన చక్రంగలవాడూ, లక్ష్మీవల్లభుడూ అయిన విష్ణువును 
ఆరాధించాదు. విష్ణువు దయగలవాదై 


వ. అంతరిక్షంబునం బ్రత్యక్షంబైన. "749 
ప్రతి : అంతరిక్షంబునన్‌= ఆకాశంలో; ప్రత్యక్షంబు+ఐనన్‌= ప్రత్యక్షంకాగా 
తా : విష్ణువు ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. 
సీ, తరణిసుధాకరకిరణసమంచితసరసీరుహోత్పల్రగ్విలాసుం 
గంకణనూపురగైవేయముద్రికాహారకుండలకిరీటాభిరాముం 
గమనీయసాగరకన్యకాకౌస్తుభ మణిభూషణోద్భాసమానవక్షు 
సలలితదరహాసచంద్రికాధవళిత చారుదర్పణవిరాజత్మపోలు 


తే. శంఖచక్రగదాపద్మచారుహస్తు, నలికులాలకరుచి భాస్వదలికఫలకుం 
బీతకౌశేయవాసుం గృపాతరంగి, త స్మితేక్షణుం బంకజోదరుని హరిని. 750 


ప్రతి : తరణి= సూర్యుని; సుధాకర= చంద్రుని; కిరణ= కిరణములచేత; సమంచిత= వికసించి ఒప్పిదమైన; 
సరసీరుహ+ఉత్పల= తామరపూలతో కలువపూలతో కట్టిన; ప్రక్‌+విలాసున్‌= పూమాలలు ధరించిన అందగానిని; కంకణ = 
చేతులకడియాలతోను; నూపుర= పాదాలకు ధరించిన అందెలతోను; (గ్రై్వేయ= మెడలో ధరించిన ఆభరణాలతోను; 
ముద్రికా= అంగుళలీయకాలతోను; హార= స్వర్ణహారాలతోను; కుందల= చెవులకు పెట్టుకొన్న మకరకుండలాలతోను; కిరీట = 
మకుటంతోను; అభిరామున్‌= మనోజ్ఞుని; కమనీయ= మనోహరయైన (సౌందర్యవతియైన) సాగరకన్యకా= సముద్రుని 


338 శ్రీమహాభాగవతము 


కొమార్తెయెన లక్ష్మీదేవితో; కౌస్తుభమణి= కౌస్తుభమణితో; భూషణ= ఆభరణాలతో; ఉద్భాసమాన= ధగధగమెరిసే; వక్షున్‌= 
వక్షస్థలం కలిగినవానిని; సలలిత= సాగసైన; దరహాసచంద్రికా= చిరునవ్వువెన్నెలతో; ధవళిత= తెల్లగాచేయబడిన; చారు = 
అందమైన; దర్పణ = అద్దాలవలె; విరాజిత్‌= ప్రకాశించే; కపోలున్‌= చెక్కిళ్లు గలవానినిి శంఖ చక్ర గదా పద్మ= శంఖం, 
చక్రం, గద, పద్మం ధరించిన; చారుహస్తున్‌= అందమైన చేతులు గలవానిని; అలికుల+అలక= తుమ్మెదలవంటి 
ముంగురులయొక్క రుచి= కాంతితో; భాస్వత్‌+అలిక ఫలకున్‌= ప్రకాశించే పలకవంటి నుదురుగలవానిని; పీత= 
పసుపుపచ్చని; కౌశేయవాసున్‌= పట్టువస్తం ధరించినవానినిి కృపాతరంగిత= కరుణతో పొంగిపొరలే; స్మిత+ఈక్షణున్‌= 
మందహాసంతో కూడిన కటాక్షవీక్షణాలు గలవానిని; పంకజ+ఉదరునిన్‌= తామర పొక్కిలియందు గలవానిని; హరినిన్‌= 
విష్ణువును... 


తా ఏ; సూర్యకిరణాలు సోకి వికసించిన తామరపూలతోను, చంద్రకిరణాలు సోకి వికసించిన కలువపూలతోను కట్టిన 
పూలమాలలు ధరించిన విలాసుడు; చేతులకు కంకణాలు, పాదాలకు అందెలు, కంఠాభరణాలు, అంగులీయకాలు, 
స్వర్ణహారాలు, మకరకుండలాలు, కిరీటం ధరించి మనోజ్ఞంగా ఉన్నవాడు; సౌందర్యవతియైన లక్ష్మీదేవితో, కౌస్తుభమణితో, 
ఆభరణాలతో ధగధగమెరిసే వక్ష్మస్థలం కలవాడు; సొగసైన చిరునవ్వువెన్నెలతో ధవళితం చేయబడిన ముద్దులొలికే 
చెక్కుటద్దాలతో ప్రకాశించేవాడు; శంఖం, చక్రం, గద, పద్మం నాలుగు చేతులలో ధరించినవాడు; తుమెదలవంటి 
నల్లనిముంగురులతో ప్రకాశించే ఫాలతలం కలవాడు; పసుపుపచ్చని పట్టువస్త్రం ధరించినవాడు; కరుణాతరంగితమైన 
మందహాసంతో కూడిన కటాక్ష వీక్షణాలు కలవాడు; పొక్కిలి యందు పద్మం కలవాడు అయిన విష్ణువును ఆ 


వ మతజియు శబ్దబ్రహ్మ శరీరవంతుందడును, సదాత్మకుందడును, జ్ఞానైక వేద్యుండును, వైనతేయాంస 
విన్యస్త చరణారవిందుండును నయిన గోవిందునిం గనుంగొని సంజాత హర్ష లహరీ పరవశుండును, 
లబ్ధ్బమనోరథుండును నగుచు సావ్టాంగదండప్రణామంబు లాచరించి తదనంతరంబ. 751 


ప్రతి : మళజియును= అంతేకాకుండా; శబ్దబ్రహ్మ= శబ్దబ్రహ్మమే; శరీరవంతుడును= శరీరంగా కలవాడునూ; సత్‌+ 
ఆత్మకుండును= సత్స్వరూపుడు అనగా అస్తిత్వమే ఆత్మగా కలవాడున్తూ; జ్ఞాన +ఏకవేద్యుండును= ఒక్క జ్ఞానంచేత మాత్రమే 
తెలుసుకోదగినవాడునూ; వైనతేయ+అంస= వినతకొడుకైన గరుత్మంతుని మూపుమీద; విన్యస్త= మోపిన; 
చరణ +అరవిందుండునున్‌= పాదపద్మాలు గలవాడూ; అయిన; గోవిందునిన్‌+కనుంగొని= జనార్దనుని చూచి; సంజాత= 
పుట్టిన (కలిగిన); హర్షలహరీ= ఆనందతరంగాలలో; పరవశుండును= ఒడలుమరచినవాడూ; లబ్ధ= పొందిన; మనస్‌+ 
రథుందునున్‌= కోరికలుగలవాడూ; అగుచు; స+అష్ట+అంగదందప్రమాణంబులు= ఎనిమిది శరీరావయవాలు తగిలేటట్లు 
దండమువలె నేలమీద సాగిలపడి చేసే నమస్మారాలు; ఆచరించి= చేసి; తద్‌+అనంతరంబు+అ= ఆ తరువాత- 


తా; శబ్దబ్రహ్మమే శరీరంగాను, అస్తిత్వమే ఆత్మగాను కలిగి ఒక్క జ్ఞానం చేతనే తెలుసుకోదగినవాడై; గరుత్మంతుని 
మూపుపై పాదపద్మాలు మోపి ఉన్న జనార్దనుని చూచి కరుమహాముని ఆనందతరంగాలు పొంగులెత్తగా నెరవేరిన 
కోరికలు గలవాడవుతూ ఆ స్వామికి సావ్టాంగనమస్మారాలు సలిపాడు. ఆ తరువాత - 


విశే : శబ్దం ఆకాశానికి గుణం. ఆకాశం పరమాత్మనుండి వచ్చిన మొదటి భూతం. కాబట్టి అదికూడా (బ్రహ్మమువలె 
కొలతలకు అందనిది. 


తృతీయస్కంధము 339 


క. ముకుళితకరకమలుండయి, యకుటిలసదృ్భక్తిపరవశాత్మకుం డగుచున్‌ 
వికచాంభోరుహలోచను, నకు నిట్లనియెం దదాననముం గనుంగొనుచున్‌. "752 


ప్రతి :; ముకుళిత= మోద్చిన; కరకమలుండు +అయి= పద్మాలవంటి చేతులు గలవాడై; న+కుటిల= కుటిలముకాని అనగా 
నిర్మలమైన; సత్‌+భక్తిన్‌= నిండైనభక్తిభావంతో; పరవశాత్మకుండు+అగుచున్‌= తన్నుతాను మరచినవాడవుతూ; వికచ= 
వికసించిన; అంబురుహ+లోచనునకున్‌= అరవిందాలవంటి కన్నులుగల విష్ణువుతో; తద్‌+ఆననమున్‌= ఆయన ముఖాన్ని 
కనుంగొనుచున్‌= అవలోకిస్తూ ఇట్లు+అనియెన్‌= ఇలా విన్నవించాడు. 


తా ; కరకమలాలు మోద్చి నిర్మలమైన భక్తి భావంతో తన్నుతాను మరచిన వాడవుతూ, వికసించిన పద్మములవంటి 
కన్నులుగల విష్ణువు ముఖాన్ని అవలోకిస్తూ ఆయనతో కర్మమమహాముని ఇలా విన్నవించాడు. 
విశే : పై సీసపద్యంలో 'తరణిసుధాకర కిరణ సమంచిత సరసీరుహోత్పల (్రగ్విలాసు' అనడంలో క్రమాలంకారం ఉంది. 
తరణి - సరసీరుహ; సుధాకర - ఉత్పల అనేవి రెండు జంటలు. తరణి (సూర్య) కిరణాలుసోకి తామర వికసిస్తుంది. 
సుధాకరకిరణస్పర్శతో కలువ వికసిస్తుంది. 
కౌస్తుభమణి - దేవదానవులు క్షీరాబ్దిని చిలికినపుడు పుట్టిన మణి ఇది. ఈ మణిని విష్ణువు తన వక్ష్యస్థలంమీద 
అలంకరించుకొన్నాడు. 'కౌస్తుభో మణిః అని అమరం, 'కౌస్తుభః కుంస్తో భవ ఇతి కుస్తుభో హరిః, తన్యాయం కౌస్తుభణ 
అని వ్యుత్పత్తి. భూమిని నిలిపిన విష్ణువుకు సంబంధమైనదని అర్ధం. అందువల్ల విష్ణువు ధరించిన మణిపేరు కౌస్తుభం. 
శబ్దబ్రహ్మ - శబ్దం అంటే ధ్వని. శాస్త్రం కూడా శబ్దమే. శబ్దం విశ్వమంతా నిండి ఉంటుంది. అందువల్ల శబ్ద్బమంటే వేదం. 
చెప్పేది శబ్దం. చెప్పబదేది అర్ధం. ఆ యర్ధం మానసికమైనదీ కావచ్చు లేక వాగ్యాపారమూ కావచ్చు. విశ్వమంతా 
శబ్దమైనపుడు ఆ శబ్దం చెప్పే అర్ధం పరమాత్మ. ఆ పరమాత్మే శబ్దబ్రహ్మ. భగవంతునికి శబ్దబ్రహ్మమే శరీరం. 
స్ప అబ్బాక్ష! సకలభూతాంతరాత్ముండ వనం దనరుచుండెడి నీదు దర్శనంబుం 

దలకొని సుకృతసతృలభరితంబు లైనట్టి యనేకజన్మానుసరణి 

ప్రకటయోగక్రియాభ్యాసనిరూఢు లైనట్టి యోగీశ్వరు లాత్మంగోరి 

యొంతురు యోగీశ్వరేశ్వర! యే భవత్పాదారవిందసందర్శనంబుం 


తే... గంటి, భవవార్ధిం గడవంగం గంటి మంటిం, గడంగి నా లోచనంబుల కలిమి నేండు 
దవిలి సఫలత నొందె మాధవ! ముకుంద! చిరదయాకార! నిత్యలక్ష్మీవిహార! 758 


ప్రతి : అబ్ద+అక్ష= ఓ పుండరీకాక్షా!; సకల= సమస్తమైన; భూత +అంతరాత్ముండవు +అనన్‌= ప్రాణుల అంతరాత్మవుగా; 
తనరుచున్‌+ఉందెడి= ఒప్పుతూ ఉండే, నీదు= నీయొక్క దర్శనంబున్‌= దర్శనాన్ని (నిన్ను చూడడం,); సుకృత= పుణ్యకార్యాల; 
సత్‌+ఫల= మంచిఫలాలతో; భరితంబులు+ఐనట్టి= నిందినట్టి అనేక= పెక్కులగు; జన్మ+అనుసరణిన్‌= జన్మలను అనుసరించి; 
ప్రకట= తెలియబడిన;ు యోగక్రియా+అభ్యాస = యోగానుష్టానంలో; నిరూఢులు +ఐనట్టి= ప్రసిద్ది కెక్కినవారైన; 
యోగి+ఈశ్వరులు= గొప్పయోగులు; ఆత్మన్‌+కోరి= మనస్సులో కాంక్షించి; ఎంతురు= తలపోస్తూ ఉంటారు; 
యోగి +ఈశ్వర +ఈశ్వర = యోగీశ్వరులకే ఈశ్వరుడవైన పరమాత్మా!; ఏన్‌= నేను (కరరుమహాముని); భవత్‌= నీయొక్క 


340 శ్రీమహాభాగవతము 


పాద+అరవింద= పాదపద్మాల; సందర్శనంబున్‌+కంటిన్‌= దర్శనాన్ని పొందాను (దర్శించుకొన్నాను); భవవార్థిన్‌= 
సంసారసముద్రాన్ని కదవంగన్‌+కంటిన్‌= దాట గలిగాను; మంటిన్‌= ధన్యుడదనయ్యాను; మాధవ = లక్ష్మీనాథా!; ముకుంద= 
మోక్షప్రదాతవైన శ్రీహరీ!; చిరదయా+ఆకార= ఎల్లప్పుడూ కారుణ్యమే ఆకారంగా కలవాడా! నిత్యలక్ష్మీవిహార= అనవరతం 
లక్ష్మీదేవితో విహరించువాడా! అనగా లక్ష్మీరమణా!; కడంగి= ప్రయత్నించి; నాలోచనంబులకలిమి= నాకు కన్నులు 
గలిగినందుకు ఫలంగా; తవిలి= చిక్కుకొని; సఫలతన్‌+ఒందెన్‌= సాఫల్యమును పొందింది. 

తా : ఓ పుందరీకాక్షా! నీవు సమస్త ప్రాణుల అంతరాత్మవుగా ప్రసిద్దుడివి. అలాంటి నీ దర్శనంకోసం అనేక జన్మలలో 
పుణ్యకార్యాలు చేసి పొందిన ఫలాలతో నిరంతర యోగాభ్యాస నిపుణులైన యోగీశ్వరులు మనస్సులలో పరితపిస్తూ 
ఉంటారు. యోగీశ్వరులకే ఈశ్వరుడవైన నీ పాదపద్మాల దర్శనం నేను పొందగలిగాను. సంసార సముద్రాన్ని దాటగలిగాను. 
ధన్యుడనైనాను. మాధవా! ముకుందా! దయార్దహృదయా! లక్ష్మీరమణా! నాకు కన్నులున్నందుకు ఫలం లఖీంచింది. 


విశే : తరువాత రాబోయే వచనంలో - కర్దముడు గుణసంపన్నురాలైన వధువును వివాహమాడాలనే కోరికతో పరమాత్మను 
సేవించినట్లుంది. ఈ సీసపద్యంలో “భవవార్ధింగడవంగంగంటిని అన్నట్లుంది. భవవార్థి అంటే సంసార సాగరం కాబట్టి 
సంసారసాగరాన్ని దాటినట్లు తెలుస్తున్నది. అయితే వివాహం కాకముందే సంసారసాగరాన్ని దాటడం ఎలా? అనిపిస్తుంది. 
కర్దముడు అరిషడ్వర్దాలను జయించిన మహానుభావుడు. ఆయనకు జగత్తు (సంసారరంిలోని అనిత్యత తెలుసు. సంసారం 
క్షణభంగురమనీ తెలుసు. ఆలుబీడ్దల బంధంలో చిక్కుకోవడం ఒక్కటేకాదు, ప్రాపంచిక వ్యవస్థలో జీవించడం కూడా 
సంసారమే. ప్రాపంచిక వ్యవస్థను దాటి వెళ్లి పరమపదం చేరడం ముక్తి. అది పరమాత్మ పాదారవిందసందర్భ్శనం వల్లనే 
సాధ్యమవుతుంది. 

అయినా ప్రతిప్రాణి ముఖ్యంగా మానవుడు పురుషార్ధ సాధనకు వివాహం చేసుకోవలసిన అవసరముంది. వివాహంతోనే 
జీవితానికి సంపూర్ణత్వం సిద్ధిస్తుంది. సృష్టి దైవకార్యం. ఈ కార్యంలో ప్రీ పురుషుల పాత్ర ఉంది. పుట్టినందుకు వంశాన్ని 
వృద్ధిచేయాలనేది భారతీయ సంప్రదాయం. అందువల్ల సృష్టిని వృద్ధిచేయడానికే వివాహం చేసుకోవాలనుకొంటున్నానని 
కేవలం కామంకోసం కాదని కర్టముడు చెపుతున్నాడు. 

మాధవ - మా= లక్ష్మియొక్క ధవ= భర్త. లక్ష్మీదేవిభర్త మాధవుడు. అనగా విష్ణువు. 

ముకుంద - మోక్షమిచ్చువాడు ముకుందుడు. 


వ. అదియునుం గాక దేవా,! భవదీయ మాయావిమోహితులై పహతవేధధస్కులై సంసార 
పారావారోత్తారకంబులైన భవదీయ పాదారవిందంబులు దుచ్చవృత్తికాములయి సేవించి నిరయగతులైన 
వారికిం దత్మామ యోగ్యంబు లగు మనోరథంబుల నిత్తు, వట్టి సకాము లైనవారి నిందించు నేనును 
గృహమేధధేనువు నశేష మూలమును ద్రివర్గకారణమును సమాన శీలయు నయిన భార్యం బరిణయంబుగా 
నపేక్షించి కల్పతరుమూల సదృశంబులైన భవదీయ పాదారవిందంబులు సేవించితి, నయిన నొక్క విశేషంబు 
గలదు, విన్నవించెద నవధరింపుము, బవ్మాత్మకుండ వయిన నీదు వచస్తంతు నిబద్ధులై లోకులు 
కామహతులైరంట, యేనును వారల ననుసరించినవాండ. కాలాత్మకుండవైన నీకు నభిమతం బగునట్లుగాం 
గర్మ మయంబైన భవదాజ్ఞా చక్రంబు ననుసరించుటకుంగాని మదీయ కామంబు కొజకుంగాదు. భవదీయ 


తృతీయస్కంధము 341 


మాయావినిర్మితంబును, గాలాత్మక భూరివేగ సమాయుక్తంబును, నక్షరంబును నైన బ్రహ్మంబునందు 
భ్రమణశీలంబును, నధిమాససమేత త్రయోదశ మాసారంబును, షష్ట్యుత్తర శతత్రయాహోరాత్రమయ 
పర్వంబును, బుతుషట్మ సమాకలిత నేమియుం, జాతుర్మాస్యత్రయ విరాజిత నాఖియు, నపరిమిత క్షణలవాది 
పరికల్పిత పత్రశోభితంబునుం, గాలాత్మక భూరివేగ సమాయుక్తంబును నైన కాలచక్రంబు సకల 
జీవనికరాయుర్గసనతత్పరం బగుం గాని కామాభిభూత జనానుగత పశుప్రాయులగు లోకుల విడిచి 
భవపరితాప నివారణ కారణం బయిన భవదీయ చరణాతపత్రచ్భ్చాయా సమాశయులై, తావకీన గుణకథన 
సుధాస్వాదన రుచిరలహరీ నిరసిత సకల దేహధర్ములైన భగవద్భక్త జనాయుర్హరణసమర్థ్ధంబు గాకుండు 
నని వెండియు. "754 


ప్రతి : అదియునున్‌+కాక= అంతేగాక; దేవా!; భవదీయ= నీ యొక్క మాయావిమోహితులు +ఐ= మాయవల్ల అజ్ఞానులై; 
హతమేధస్కులు+ఐ= చెడిన బుద్ధిగలవారై; సంసారపారావార +ఉత్తారకంబులు +ఐన= సంసారసముద్రాన్ని దాటించునవి 
అయిన; భవదీయ పాద+అరవిందంబులు= నీ చరణ కమలాలను; తుచ్చవృత్తి కాములు+అయి= నీచమైన 
కోరికలుగలిగినవారై; సేవించి= ఆరాధించి; నిరయగతులు+ఐనవారికిన్‌= నరకానికి వెళ్లేవారికి; తద్‌ + 
కామయోగ్యంబులు+అగు= వాళ్లకు అనుభవయోగ్యమైన; మనోరథంబులన్‌= కోరికలను; ఇత్తువు= ఇస్తూ ఉంటావు; 
అట్టి= అలాంటి; సకాములు +ఐనవారిన్‌= కోరికలుగలవాళ్లను; నిందించే నేనును= దూషించే నేనుకూడా; గృహమేధధేనువును= 
గృహయజ్ఞ నిర్వహణలో (కామ) ధేనువువలె ఉపకరించేది; అశేషమూలమును= అన్నిటికి మూలమైనది; త్రివర్గ కారణమును = 
ధర్మ అర్ధ కామాలను అనుష్టించడంలో సహాయపడేది; సమానశీలయున్‌+అయిన= నా నడవడికతో సమానమైన 
నడవడికగలది; ఐన -భార్యన్‌= పల్నిని; పరిణయంబు +కాన్‌ +అ పేక్షించి= వివాహంచేసుకోవాలని కోరి; కల్పతరుమూల= 
కల్పవృక్షమూలాలకు; సదృశంబులు+ఐన = సమానాలైన; భవదీయ= నీ; పాద+అరవిందంబులు = పాదపద్మాలను; 
సేవించితిని= ఆరాధించాను; అయినను= అయినా; ఒక్క విశేషంబు= ఒక విశేషం; కలదు= ఉన్నది; విన్నవించెదను = 
మనవి చేస్తాను; అవధరింపుము= చిత్తగించండి; బ్రహ్మ+ఆత్మకుండవు +అయిన = పరబ్రహ్మ స్వరూపుడవైన; నీదు= నీయొక్క 
వచస్‌+తంతు= మాటలనే తాళ్లతో; లోకులు= లోకంలోని ప్రజలు; నిబద్ధులు+ఐ= బంధింపబడి; కామహతులు +ఐరం 
ట= కామంచేత కొట్టబడిన వారైనారట (కామంలో చిక్కినారట); ఏనును= నేను కూడా; వారలన్‌= అలా కామంలో 
చిక్కుకొన్న వాళ్లను; అనుసరించినవాండన్‌= అనుసరించినవాదనే; కాల +ఆత్మకుండవు+ఐన = కాలస్వరూపుడవైన; నీకు; 
అభిమతంబు+అగునట్లుగాన్‌= ఇష్టమైనట్లు; కర్మమయంబు+ఐన= కర్మతో కూడినదైన; భవత్‌ +ఆజ్ఞాచక్రంబున్‌ = నీ 
ఆజ్ఞాచక్రాన్ని అనుసరించుటకున్‌+కాని = అనుసరించుటకేతప్ప; కామంబుకొజకున్‌+కాదు= కామతృష్టతీర్చుకోవడానికి 
కాదు; భవదీయ = నీయొక్క మాయావినిర్మితంబును = మాయచేత నిర్మితమైనది; కాల+ఆత్మక = కాలాత్మకమైన; భూరివేగ= 
మిక్కిలి వేగంతో; సమాయుక్తంబును= కూడినదియును; న +క్షరంబునున్‌+ఐన = శాశ్వతమైనది అయిన; బ్రహ్మంబునందున్‌= 
పరబ్రవ్మాంలో; (భ్రవముణశీలంబును= తిరిగే స్వభావం గలది; అధిమాస సవేత= అధికమాసంతోకూడి; 
'త్రయోదశమాస+అరంబును= పదమూడునెలలు అనే ఆకులుగలది; షష్టి+ఉత్తర శఈతత్రయ= మూడువందల అరవై; 
అహస్‌+రాత్రమయ= అహోరాత్రాలు అనే; పర్వంబును= కణుపులు కలది; బుతుషట్టై ఆరు బుతువులతో; సమాకలిత= 
కూడిన; నేమియున్‌= బండిచక్రపు కమ్మి గలది; చాతుర్‌+మాస్యత్రయ= మూడు చాతుర్మాస్యాలతో; విరాజిత= ఒప్పుతున్న; 


342 శ్రీమహాభాగవతము 


నాభియున్‌= నడిమి బొడ్దుగలది; న+పరిమిత= అధికమైన; క్షణలవ+ఆది= సూక్ష్మమైన క్షణాలతో; పరికల్పిత= ఏర్పాటైన; 
పత్రశోభితంబునున్‌ = ఆకులతో విరాజిల్లునది; కాల +ఆత్మక, భూరి, వేగ= కాలాత్మకమై మిక్షిలి వేగంతో; 
సమాయుక్తంబునున్‌+ఐన = కూడినదైన; కాలచక్రంబు= కాలచక్రం; సకల జీవనికర= సమస్త జీవుల సమూహంయొక్క 
ఆయుస్‌+[గసన తత్పరంబు+అగున్‌= ఆయుస్సును మింగడానికి ఆసక్తి కలిగి ఉంటుంది; కాని; కామ+అభిభూత = 
కామానికి లొంగిపోయిన; జన+అనుగత= జనులను అనుసరించే; పశుప్రాయులు +అగు= పశువులతో సమానమైన; 
లోకులన్‌= జనులను; విడిచి= పరిత్యజించి; భవపరితాప= సంసారతాపానికి; నివారణకారణంబు +అయిన = పోగొట్టడానికి 
కారణమైన; భవదీయ= నీయొక్క చరణ +ఆతపత్ర+ఛాయా= పాదాలనే గొడుగుల నీడల; సమాశ్రయులు+ఐ= ఆశయం 
కలవారై; తావకీన= నీ గుణకథన = గుణవర్ణనమనే; సుధా+ఆస్వాదన= అమృతరసంగ్రోలుట అనే; రుచిరలహరీ= 
వైభవాల ప్రవాహాలలో ఉంటూ; నిరసిత= తిరస్మరించిన (లెక్కచేయని) సకల= సమస్తమైన; దేహధర్ములు +ఐన= శరీరధర్మాలు 
గలవారైన; భగవత్‌+భక్తజన= భగవంతుని భక్తులైన జనంయొక్క్స ఆయుస్‌+హరణ= ఆయువును హరించడానికి; 
సమర్థంబుకాక +ఉండున్‌+అని= శక్తిచాలనిదై ఉండును అనిచెప్పి; వెండియున్‌= మరల. 


తా ; అదీగాక దేవా! నీ మాయవల్ల అజ్ఞానులై, బుద్ది నశించి నీచమైన కోరికలను నెరవేర్చుకోవడంకోసం సంసార 
సముద్రాన్ని దాటించేవి అయిన నీ చరణకమలాలను ఆరాధించే నరకగాములైన కాముకుల కోరికలను కూడా తీరుస్తూ 
ఉంటావు. అలాంటివాళ్లను గర్జించే నేనుకూడా పెండ్లి చేసుకోవాలనే కోరికతో ఉన్నాను. గృహయజ్ఞనిర్వహణలో గోవువలె 
ఉపకరించేది, అన్నిటికి మూలమైనది, ధర్మార్ధ్థకామాలను అనుష్టించడంలో సహాయపడేది, నాప్రవర్తనకు అనుగుణమైన 
ప్రవర్తన కలదీ అయిన వధువును వివాహమాడాలనే కోరికతో కల్పవృక్షమూలాలకు సమానమైన నీ పాదపద్మాలను 


'సేవించాను. 


అయినా ఒక విశేషముంది. మనవి చేస్తాను అవధరించు. పరబ్రహ్మమే ఆత్మగా కలవాడవైన నీ మాటలు అనే 
తాళ్లతో బంధింపబడి లోకంలోని ప్రజలు కామానికి వశులైనారట. నేనుకూడా అలాంటి కాముకులను అనుసరించినవాదనే. 
కాలాత్మకుడవైన నీకు ఇష్టమైనట్లు కర్మమయమైన నీ ఆజ్ఞాచక్రాన్ని అనుసరించి (సృష్టిని వృద్ధిచేయటానికి) నడచుకోవటానికే 
నాకు వివాహం. కామతృష్టతీర్చుకోవటానికి మాత్రంకాదు. 


నీవు మాయతో నిర్మించిన కాలాత్మకమైన చక్రం మహావేగం కలది. శాశ్వతమైన భ్రమణం కలిగి పరబ్రహ్మను 
అనుసరించి తిరుగుతుంది. అధికమాసంతో కలిపి ఆ కాలచక్రం పదమూడు నెలలు అనే ఆకులుగలది. మూడువందల 
అరవై అహోరాత్రాలు (పగళ్లు, రాత్రులు) అనే కణుపులు కలది. ఆరు బుతువులు అనే చక్రంచుట్టూ పట్టాగలది. మూడు 
చాతుర్మాస్యాలు అనే నడిమిబొడ్డు కలది. అపరిమితమైన సూక్ష్మ క్షణాలు అనే ఆకులతో విరాజిలేది. 


కాలాత్మకమై మిక్కిలి వేగంతో కూడిన ఆ కాలచక్రం సమస్త జీవుల ఆయుస్సును మింగడానికి ఆసక్తి కలదై 
ఉంటుంది. అయినా కామానికి లోబడినవారిని అనుసరించే పశుస్వభావం గలవారైన లోకులను మాత్రమే ఆ కాలచక్రం 
పరిత్యజిస్తుంది (చీకాకు పరుస్తుంది). సంసారతాపాన్ని శాంతింపజేసే నీ పాదాలనే గొడుగునీడలను ఆశయించినవారు, 
నీ గుణవర్ణనమనే అమృతరసాస్వాదన వైభవలహరులలో ఉంటున్నవారు, సమస్త శారీరక ధర్మాలను లెక్క చేయనివారు 
అయిన భగవద్భక్త్షజనం యొక్క ఆయువును హరించదానికి ఆ కాలచక్రం సమర్థంకాదు అని కరముమహాముని భగవంతునితో 
చెప్పాడు. ఇంకా అలా అన్నాడు. 


తృతీయస్కంధము 343 


విశే ; ఈ వచనంలో కాలచక్రానికి సంబంధించిన విషయాలున్నాయి. సంవత్సరానికి పన్నెందే మాసాలు. కాని 860 
అరలుగల చక్రాన 865 1/8 అహోరాత్రములుంటాయి. తిథులనుబట్టి పన్నెండు మాసాల పరిధులు ఒక సంవత్సరంగా 
తిరుగుతాయి. సంవత్సరానికి పది తిథుల చొప్పున ఎక్కువగా మిగిలిపోగా మూడు సంవత్సరాలకు ముప్పదితిథులు 
మిగిలి అధికమాసం ఏర్పడుతుంది. దానితో కలసి పదమూడు విభాగాలు ఏర్పడుతున్నాయి. సూర్యుని చుట్టూ తిరిగి 
రావడానికి భూమికి కావలసిన కాలాన్ని సౌరసంవత్సరమంటారు. ఇది 865 1/8 అహోరాత్రాలు గలది. ఇదిగాక 860 
అహోరాత్రాలలో సంవత్సరం కొలత మరొకటుంది. దీనికి సావన సంవత్సరమని పేరు. ఇదిగాక పన్నెండు పూర్ణిమలు, 
పన్నెండు అమావాస్యలతో మరొక సంవత్సరమానముంది. దీనికి చాంద్రమాన సంవత్సరమని పేరు. దీన్ని సౌరసంవత్సరంతో 
సరిపెట్టడానికి మూడు సంవత్సరాల కొకసారి అధికమాసం కలపాలి. 


కాల స్వరూపంలో వేగం పుడుతుంది. అందులో కేంద్రం ఏర్పడి దాని చుట్టూ పరిధులు తిరుగుతూ ఉంటాయి. 
ఆ పరిధులలో పదమూడు విభాగాలు కనిపిస్తాయి. అదే సంవత్సరాత్మకమైన కాలచక్రం. 


లోకాన్ని అనుసరిస్తూ కాలాత్మకుదైన భగవంతుని పూజిస్తూ భార్యను అడగడానికి కారణం కామవాంఛతో కాదు. 
దేవబుషి పితృ బుణాలనుంది విముక్తి కోసం పుత్రకళత్రాదుల అవసరం ఉంది. అందుకే అలాంటి కోరిక కోరుతున్నానని 
కర్దముని అభిప్రాయం. 


మ. అనఘా! యొక్కండవయ్యు నాత్మకృతమాయాజాతసత్వాది శ 
క్తి నికాయస్థితి స్స జగజ్జననవృద్ధిక్షోభహేతుప్రభా 
వ నిరూఢిందగు దూర్ణనాభిగతి విశ్వస్తుత్య! సర్వేశ! న్‌ 
ఘనలీలామహిమార్ణవంబు గడవంగా వచ్చునే యేరికిన్‌? "755 


ప్రతి : అనఘా= పాపరహితుడవైన ఓ పరమాత్మా!; విశ్వస్తుత్య= ప్రపంచంచేత ప్రస్తుతింపదగినవాడా!; సర్వ+ఈశ= 
సర్వేశ్వరా!; ఒక్కండవు +అయ్యున్‌= నీవు ఒక్కడవే అయినా; ఆత్మకృతమాయా= నీవు చేసిన మాయవల్ల; జాత= కలిగిన 
(పుట్టిన); సత్త్వ+ఆది= సత్త్వం మొదలైన; శక్తినికాయస్థితిన్‌= శక్తుల సముదాయ స్థితితో; ఈ; జగత్‌+జనన= జగత్తు 
పుట్టడానికీ; వృద్ధి= వృద్ధి పొందడానికీ; క్షోభ= నశించి పోవడానికీ; హేతు= కారణమైన; ప్రభావ= మహిమతోకూడిన; 
నిరూఢిన్‌= నిర్ధారణయందు; ఊర్జనాభిగతిన్‌= సాలెపురుగువలె (తననుండియే దారాలను తీసి తనకన్నా వేరుగా తన 
నివాసం వర్పరచుకొన్నట్లు) తగుదు= ఒప్పెదవు; నీఘనలీలా= గొప్పదైన నీక్రీడయొక్క మహిమ +అర్జవంబు= మహిమ 
అనే సముద్రాన్ని గడవంగాన్‌= దాటడానికి; ఏరికిన్‌= ఎవరికైనా వచ్చును+ఏ= శక్యమవుతుందా? (కాదని భావం). 


తా : పుణ్యాత్ముడవైన పరమాత్మా! విశ్వవంద్యా! సర్వేశ్వరా! ఒక్కడవే అయినా నీవు నిర్మించిన మాయవల్ల కలిగిన సత్త్వం 
మొదలైన శక్తులకు ఉనికి ఏర్పడుతున్నది. ఆ శక్తుల ద్వారా నీవు సాలెపురుగు సాలెగూడును తయారుచేసి మళ్లీ తనలోనే 
లీనం చేసుకొన్నట్లు జగత్తు పుట్టడానికి, వృద్ధి కావడానికి, నాశనం కావడానికి కారణమైన మాయామహిమతో కూడి 
ఉంటావు. అలాంటి గొప్పదైన నీ లీలా విలాసమనే సముద్రాన్ని దాటడానికి ఎవరికైనా సాధ్యమవుతుందా? సాధ్యంకాదని 
భావం. 


విశే : ఓ పుణ్యపురుషా! నీవు ఒక్కడవే అయినా నీ మాయచేత త్రిగుణరూపాలైన మూడు శక్తులుగా ప్రవర్తిస్తావు. 
రజోగుణంతో బ్రహ్మవై లోకాలను పుట్టిస్తావు. సత్వ గుణంతో విష్ణుడవై లోకాలను కాపాడుతావు. తమోగుణంతో రుద్రుడవై 


344 శ్రీమహాభాగవతము 


లోకాలను నశింపజేస్తావు. కాని ఈ పనులకు నీవు అంటకుండా ఉంటావు. సాలెపురుగు తన శరీరంనుండే దారాలు తీసి 
వేరుగా తనకొక ఇల్లు ఏర్పరచుకొంటుంది. అదే విధంగా నీవు ఇన్ని రూపాలను నీ నుండే నీకన్నా వేరుగా కల్పిస్తున్నావు. 
అలాంటి నిన్నుగాక లోకం మరెవ్వరని స్తుతిస్తుంది? సాలెగూడు సాలెపురుగుపై ఆధారపడినట్లు ఈ లోకాలన్నీ నీపైనే 
ఆధారపడి ఉన్నాయి. సృష్టి రహస్యాన్ని బోధించడానికి ఉపమానంగా [గ్రహించిన ఊర్జనాభిగతి (సాలెపురుగుపద్ధతి)లో ఆ 


వ. దేవా! శబ్దాది విషయ సుఖకరంబగు రూపంబు విస్తరింపం జేయుటెల్ల నస్మదనుగ్రహార్ధంబు గాని నీ 
కొజణకుం గా, దాత్మీయ మాయా పరివర్తితలోక తంత్రంబు గలిగి మదీయ మనోరథ సుధాప్రవర్షివెన నీకు 
నమస్మరించెద. "756 


ప్రతి : దేవా!; శబ్ద్బ+ఆది= శబ్దం మొదలైన; విషయ= విషయాలచే; సుఖకరంబు +అగు= సుఖమును కలగించునదైన; 
రూపంబు= సృష్టి స్వరూపాన్ని విస్తరింపన్‌+చేయుట +ఎల్లన్‌= సంపూర్ణంగా వృద్ధి చేయడమనేదంతా? అస్మద్‌+అనుగ్రహ+ 
అర్ధంబు= మమ్ములను అను[గ్రహించడానికే; కాని= తప్ప; నీ కొజకున్‌+కాదు= నీ కోసంకాదు; ఆల్మీయమాయా= 
నీదైనమాయవల్ల; పరివర్తిత= త్రిప్పబడుతున్న లోకతంత్రంబు= లోకవ్యాపారం; కలిగి= లభించి; మదీయ= మాయొక్క 
మనోరథసుధా= కోరికలనే అమృతాన్ని ప్రవర్చివి+ఐన= నిండుగా వర్షించేవాడవైన; నీకున్‌= నీకు; నమస్మరించెదన్‌ = 
నమస్కరిస్తున్నాను. 
తా : దేవా! శబ్గాది విషయాలచే సుఖం కలిగించేదైన సృష్టి స్వరూపాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయడమనేదంతా 
మమ్ములను అనుగ్రహించడానికే గాని నీకోసం కాదు. నీ మాయవల్ల ప్రవర్తితం అవుతున్న లోకవ్యాపారం కలిగి మా 
కోరికలనే అమృతాన్ని నిండుగా వర్షించేవాడవైన నీకు నమస్మరిస్తున్నానని కరమమహాముని భగవంతునితో చెప్పాడు. 
విశే : సృష్టి పంచభూతాత్మకం. అలాగే ప్రాణి శరీరం కూడా పంచభూతాత్మకమే. భూమి, నీరు, అగ్ని వాయువు, ఆకాశం 
పంచభూతాలు. పంచభూతాత్మకమైన ప్రాణికి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలద్వారా సుఖదుఃఖాలు కలుగుతాయి. చెవి, 
చర్మం, కన్ను, నోరు, ముక్కు అనే జ్ఞానేంద్రియాలతో తెలుసుకొనేవి తన్మాత్రలు. తత్‌ అంటే పరమాత్మ. మాత్ర అంటే 
కొలమానం. అంటే పరమాత్మను తెలుసుకోడానికి ఆధారమైనవి తన్నాత్రలు. చెవి మొదలైన జ్ఞానేంద్రియాలకు తన్మాత్రలు 
శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. శబ్దాది విషయాలంటే ఇవే. సృష్టిలోని ప్రాణులకు సుఖాన్ని కలిగించేవి శబ్బాది 
విషయాలే. 

లోకవ్యాపారమంటే సృష్టి స్థితిలయాలతో కూడిన విషయం. లోకవ్యాపారాలన్నీ పరమాత్మ మాయవల్ల ప్రవర్తిస్తూ 
ఉంటాయి. ఆత్మకూ పరమాత్మకూ మధ్యగల సంబంధం సరిగా అర్ధంకాకపోవడమే మాయ. 


మ. అని యిబ్భంగి నుతించినన్‌ విని సరోజాక్షుండు మోదంబునన్‌ 
వినతానందనకంధరోపరిచరద్విభ్రాజమానాంగుండై 
యనురాగస్మితచం ద్రికాకలితశోభాలోకుందై య మ్శునీం 
ద్రునిం గారుణ్య మెలర్పంజూచి పలికెన్‌ రోచిష్టుందై వైేల్మిడిన్‌. 7/57 


ప్రతి : అని; ఈ+భంగిన్‌= ఈ విధంగా; నుతించినన్‌+విని= స్తోత్రం చేయగా ఆలకించి; మోదంబునన్‌= సంతోషంతో; 
సరోజ+అక్షుండు= తామరలవంటి కన్నులుగల విష్ణుదేవుడు; వినతానందన= వినత కుమారుడైన గరుత్మంతుని; 


తృతీయస్కంధము 345 


కంధర+ఉపరిచరత్‌= మెడమీద తిరుగుతున్న విభ్రాజమాన +అంగుందు+ఐ= ప్రకాశించే అవయవాలు కలవాడై (గరుత్మంతుని 
మూపుపై ఒయ్యారంగా కూర్చోడంవల్ల అందంగా కనిపిస్తున్న దేహంకలవాడై) అనురాగ సిత్ర= ప్రేమతో కూడిన చిరునవ్వు 
అనే; చంద్రికా= వెన్నెలతో; కలిత= కూడిన; శోభా+ఆలోకుండు+ఐ= అందమైన చూపులుకలవాడై; కారుణ్యము +ఎలర్చన్‌= 
అతిశయమైన దయతో; ఆ+ముని+ఇంద్రునిన్‌= ఆ మునీశ్వరుడైన కర్టముని; చూచి= అవలోకించి; రోచిష్టుండు+ఐ= 
ప్రకాశిలుచున్నవాడై; వ్రేల్మిడిన్‌= వెంటనే; పలికెన్‌= చెప్పాడు. 

తా : అని ఈ విధంగా కర్ట్వమముని స్తుతించగా సరోజాక్షుడైన విష్ణుదేవుడు విన్నాడు. గరుత్మంతుని మూపుపై ఒయ్యారంగా 
కూర్చొని అందంగా కనిపించే ఆ స్వామి ప్రేమతో కూడిన చిరునవ్వవెన్నెలలు వెల్లివిరిసే చూపులతో, అతిశయమైన 
దయతో మునీశ్వరుడైన కర్టముని అవలోకించి సొగసు అతిశయిస్తూ ఉండగా ఇలా చెప్పాడు. 


క. మునివర! యే కోరిక నీ, మనమునం గామించి నను సమంచితభక్తిన్‌ 
నెనరునం బూజించితి? నీ, కనయము నా కోర్కి సఫల మయ్యెడుం జుమ్మీ! "7/58 
ప్రతి :; మునివర= మునీంద్ర!; నీ మనమునన్‌= నీ చిత్తంలో; ఏ కోరిక= ఏ వాంఛ; కామించి= కోరి; ననున్‌= నన్ను 
సమంచిత భక్తిన్‌= ఒప్పిదమైనభక్తితో; నెనరునన్‌= (శ్రద్ధతో; పూజించితి= ఆరాధించావో; అనయము= తప్పకుండా; 
నీకున్‌= నీకు; ఆ కోర్కిా ఆ అభీష్టము; సఫలము +అయ్యెడున్‌+చుమ్మీ= నెరవేరుతుంది సుమా! 
తా : కర్ట్వమమునీంద్రా! మనస్సులో ఏ కోరిక కోరి నీవు గొప్ప భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధించావో నీకు ఆ కోరిక 
తప్పకుండా నెరవేరుతుంది సుమా! 
వ. అని యానతిచ్చి ప్రజాపతి పుత్తుండును, సమ్రాట్టును నైన స్వాయంభువ మనువు బ్రమ్మావర్త 
దేశంబునందు సవ్హార్టవ మేఖలామండిత మహీమండలంబుం బరిపాలించుచున్నవాం, దమ్మహాత్ముం 
డపరదివసంబున నిందులకు శతరూపయను భార్యా సమేతుండై భర్భకామ యగు కూతుం దోడ్కొని భవదీయ 
సన్నిధికిం జనుదెంచి నీకు ననురూప వయళ్శీల సంకల్ప గుణాకరభయైన తన పుత్రిం బరిణయంబు గావించు, 
భవదీయ మనోరథంబు సిద్ధించు, ననుం జిత్తంబున సంస్మరించుచుండు, నమ్మనుకన్యక నిను వరించి 
భవద్వీర్యంబువలన నతి సౌందర్యవతు లయిన కన్యలం దొమ్మండ్రం గను, నా కన్యకా నవకంబునందు 
మునీంద్రులు పుత్రోత్సాదనంబులు సేయం గలరు, నీవు మదీయశాసనంబును ధరియించి మదర్చితాశేషకర్ముండ 
వగుచు నైకాంతిక స్వాంతంబున భూతాభయ దాన దయాచరితజ్ఞానివై నాయందు జగంబులు గల వనియు, 
నీయందు నేం గల ననియు నెణింగి సేవింపుము, చరమకాలంబున ననుం బొందం గలవు, భవదీయ 
వీర్యంబువలన నేను నీ భార్యా గర్భంబునం బ్రవేశించి మత్మళాంశంబున బుత్రుందనై సంభవించి నీకుం 
దత్వసంహిత నుపన్యసింతు నని జనార్దనుండు కరమున కెణింగించి యతండు గనుంగొనుచుండ నంతర్చితుందై. 
"759 
ప్రతి : అని+ఆనతి+ఇచ్చి= అని మాట ఇచ్చి; ప్రజాపతి పుత్రుండును= బ్రహృ్నదేవుని కుమారుడూ; సమ్రాట్టును+ఐన = 
రాజాధిరాజు అయిన; స్వాయంభువమనువు; బ్రహ్మావర్తదేశంబునందున్‌= బ్రహ్మావర్తదేశంలో (బ్రహ్మవిద్య ప్రచారమైన 


346 శ్రీమహాభాగవతము 


దేశంలో); సప్త+అర్జవమేఖలా= ఏడుసముద్రాలనే ఒడ్డాణంతో; మండిత= అలంకరింపబడిన; మహీమండలంబున్‌= 
భూమండలాన్ని (అనగా ('బ్రవ్మావర్త దేశం ప్రధానంగా వడుసముద్రాల మధ్యలోగల భూమినంతా అని అర్థం); 
పరిపాలించుచున్నవాండు = పరిపాలిస్తున్నాడు; ఆ+మహాత్ముండు= ఆ పుణ్యాత్ముడు; అపరదివసంబునన్‌= రేపటి రోజున; 
శతరూప+అను= శతరూప అనే పేరుగల; భార్యాసమేతుండదు+ఐ= భార్యతోకూడినవాడై; భర్భకామ+అగు= భర్తను 
కోరుచున్నదైన (పెండ్లి కావలసిన); కూతున్‌+తోడొని= కొమార్తెను వెంటబెట్టుకొని; ఇందులకున్‌= ఈ కారణంగా; 
భవదీయసన్నిధికిన్‌+చనుదెంచి= నీ చెంతకు వచ్చి; నీకున్‌; అనురూప= తగినటువంటి; వయస్‌+శీల= ప్రాయమూ, 
నడవడి; సంకల్ప= తలంపు; గుణ+ఆకరయైన = సద్దుణాలకు స్థానమైన; తనపుత్రిన్‌= తన కొమార్తిను; పరిణయంబు+ 
కావించున్‌= వివాహం చేస్తాడు; భవదీయ = నీయొక్క మనోరథంబు = కోరిక; సిద్ధించున్‌= నెరవేరుతుంది; ననున్‌= నన్ను 
(భగవంతుని); చిత్తంబునన్‌= మనస్సులో; సంస్మరించుచున్‌+ఉండు= నిత్యం స్మరిస్తూ ఉండే; ఆ+మనుకన్యక= ఆ మనుపుత్రిక; 
నినున్‌వరించి= నిన్ను పెండ్లాడి; భవత్‌ +వీర్యంబువలనన్‌= నీ తేజస్సువల్ల, శుక్షంవల్ల; అతిసౌందర్యవతులు +అయిన = 
ఎంతో అందగత్తెలైన; కన్యలన్‌= కూతుళ్లను; తొమ్మండ్రన్‌+కనున్‌= తొమ్మిది మందిని ప్రసవిస్తుంది; ఆ కన్యకా 
నవకంబు+అందున్‌= ఆ తొమ్మిదిమంది కన్నియలందు; ముని+ఇంద్రులు= ముని్రేష్టులు; పుత్ర+ఉత్పాదనంబులు = 
పుత్రులను కలిగించుటలు; చేయన్‌+కలరు= కావిస్తారు; నీవు (కర్దముడు); మదీయ= నా; శాసనంబును= ఆజ్ఞను; 
ధరియించి= తలదాల్సి, పాటించి; మత్‌+అర్పిత= నాకు అర్పింపబడిన; అశేష కర్ముండవు+అగుచున్‌= సమస్త కర్మలు 
కలవాడవవుతూ (నీవు చేసే సమస్త కర్మల ఫలాలను నాకే అర్చిస్తూ); ఐకాంతిక= ఏకాగ్రమైన; స్వాంతంబునన్‌= మనస్సుతో; 
భూత= ప్రాణులకు; అభయ = అభయమిస్తూ దాన= దానాలుచేస్తూ దయాచరిత జ్ఞానివి+ఐ= కరుణామూర్తివైన సుజ్ఞానివి 
అయి; నాయందున్‌= నాయందే; జగంబులు +కలవు +అనియున్‌= లోకాలు ఉన్నాయని; నీయందున్‌= నీలో (కర్ణమునిలో); 
నేన్‌+కలను +అనియున్‌= పరమాత్మనైన నేను ఉన్నానని; ఎథింగి= గ్రహించి; సేవింపుము= నన్ను ఆరాధించు; 
చరమకాలంబునన్‌= అంత్య దశలో; ననున్‌= నన్ను పొందన్‌+కలవు= చేరుకొంటావు; భవదీయ = నీయొక్క వీర్యంబువలనన్‌= 
తేజస్సుతో; నేను (పరమాత్మను); నీ భార్యాగర్భంబునన్‌= న్స్‌ భార్య గర్భంలో; ప్రవేశించి= చేరి; మత్‌ +కళా+అంశంబునన్‌= 
నా కళాంశతో; పుత్రుందను+ఐ= కుమారుడనై; సంభవించి= జన్మించి; నీకున్‌= నీకు (కర్ణమునికి); తత్త్వసంహితన్‌= 
ఆత్మతత్వాన్ని తెలిపే విద్యను; ఉపన్యసింతున్‌= బోధిస్తాను; అని= అంటూ; జనార్దనుండు= విష్ణుదేవుడు; కర్ణమునకున్‌+ 
ఎటింగించి= కర్షముమహామునికి తెలియజేసి; అతందు= ఆ కరమమహాముని; కనుంగొనుచుండన్‌= చూస్తూ ఉండగానే; 
అంతర్జితుండు+ఐ= అద్భశ్యుడై, మరుగుపడినవాడై... 


తా : కోరన కోరిక తప్పక నెరవేరుతుందని చెప్పి విష్ణుదేవుడు కర్టమునితో ఇంకా ఇలా అన్నాడు. బ్రహ్మదేవుని కుమారుడు, 
రాజాధిరాజు అయిన స్వాయంభువమనువు బ్రహ్మావర్తదేశం ప్రధానంగా ఏడుసముద్రాల మధ్యలోగల భూమండలాన్ని 
పరిపాలిస్తున్నాడు. పుణ్యాత్ముడైన ఆ మనువు శతరూప అనే తన భార్యతో కలసి పెండ్లి కావలసిన పుత్రికను వెంటబెట్టుకొని 
రేపు నీ చెంతకు వస్తాడు. వయస్సులో, శీలంలో, సంకల్పంలో, సుగుణాలలో నీకు తగినటువంటి తన కొమార్తిను నీకిచ్చి 
వివాహం చేస్తాడు. ఆ వివాహం వల్ల నీ కోరిక సఫలమవుతుంది. నన్ను మనస్సులో నిత్యం స్మరిస్తూ ఉందే ఆ మనువు 
కూతురు నిన్ను పెండ్డాడి నీ తేజస్సును ధరించి ఎంతో అందగళత్తెలైన తొమ్మిదిమంది తనయలను కంటుంది. ఆ తొమ్మిదిమందికి 
మునీశ్వరులవల్ల ఉత్తములైన కొడుకులు పుడతారు. నీవునా ఆజ్ఞను పాటించి నీవు చేసే సమస్త కర్మఫలాలను నాకే 
అర్పిస్తూ ఉండు. ఏకాగ్రమైన మనస్సుతో ప్రాణులకు అభయమిస్తూ, దానాలుచేస్తూ, కరుణామూర్తివి సుజ్ఞానివి అయి 


తృతీయస్కంధము 34/7 


లోకాలన్నీ నాలోనే ఉన్నాయని, నీలో నేను ఉన్నానని తెలుసుకొని నన్ను ఆరాధిస్తూ ఉండు. అంత్యకాలంలో నన్ను 
చేరుకొంటావు. నేను నీ తేజస్సుతో, నా కళాంశతో నీ భార్య గర్భంలో ప్రవేశించి నీకు పుత్రుడుగా జన్నిస్తాను. నీకు 
తత్త్వవిద్యను బోధిస్తాను. అని తెలియజేసి కర్టమమహాముని చూస్తూ ఉండగానే విష్ణుదేవుడు అంతర్జానమయ్యాడు. 


విశే : బ్రహ్మావర్తదేశం - ఎక్కడ (బ్రహ్మవిద్య ప్రభవించి విస్తరించిందో ఆ దేశం. బ్రహ్మవిద్య అంటే వేదవిద్యే. ఈ 
ప్రాంతంలోనే వేదవిద్య పుట్టి వికసించింది. వేదబుషులు బ్రహ్మవిద్యను ఇక్కడనుందే ప్రచారం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ 
నగరానికి వాయవ్య దిశగా ఉన్న ప్రాంతం అప్పటి బ్రహ్మావర్తదేశం. తత్స సంహిత - అంటే తత్త్వజ్ఞానం లేక తత్పవిద్య. 
ఈ విద్యను గురించి చెప్పేది తత్వశాస్త్రం. మనం చూస్తూ ఉన్నలోక స్వభావం ఎలా ఉంటుందో లోతుకు దిగి విచారణ 
చేస్తూ పోతే ఏర్పడే యథార్థమైన జ్ఞానమే తత్ప్వజ్ఞానం. తత్‌ అంటే అది అనగా పరబ్రహ్మ అని అర్థం. నామరూపాత్మకంగా 
కనిపిస్తున్నలోకం అలా భాసిస్తుందేగాని నిజానికి లోకమంతా సచ్చిదాత్మకమైన పరబ్రహ్మస్వరూపమే అని తెలుసుకోవడమే 
తత్త్వజ్ఞానం. ఇంకా సులువుగా చెప్పాలంటే ఆత్మ, పరమాత్మ, ప్రకృతి అనే మూడింటి సంబంధాన్ని చెప్పేదే తత్త్వజ్ఞానం. 


చ. అతులసరస్వతీసరిదుదంచితబాలరసాలసాల శో 
భితతటతుంగరంగమగు బిందుసరంబు వినిర్గమించి యం 
చిత గరుడాధిరోహణము సేసి తదీయగరుత్ర్రభూత రు 
క్రతతివిలక్షణక్రమవిరాజితసామము వించు మోదియై. 760 


ప్రతి : అతుల= సాటిలేని; సరస్వతీ సరిత్‌= సరస్వతీ నది జలంతో; ఉద్‌+అంచిత= పెంపొందిన; బాలరసాలసాల= 
గున్నమామిడి చెట్లతో; శోభిత= అందగించే; తటతుంగరంగము+అగు= ఎత్తెన గట్టు గలదైన; బిందుసరంబున్‌= 
బిందుసరోవరంనుండి; వినిర్ణమించి= బయలుదేరి; అంచిత= అలంకృతమైన; గరుద+అధిరోహణము+చేసి= గరుత్మంతుని 
అధిరోహించి; తదీయ= ఆ గరుత్మంతుని; గరుత్‌+ప్రభూత= ఉన్నతమైన రెక్కల; రుక్‌+ప్రతీతి= కాంతుల ఆధిక్యంతో; 
విలక్షణక్రమ= విలక్షణమైన పద్ధతితో; విరాబిత= ఒప్పారుతూ ఉన్న సామము= సామగానం (గరుత్మంతుని రెక్కలు 
కదలుతూ ఉండడంవల్ల పుట్టిన చప్పుళ్లు సామవేదగానంవలె ఉన్నవని భావం) వించున్‌= ఆలకిస్తూ మోది+ఐ= 
సంతోషించినవాడై 

తా : పవిత్రమైన సరస్వతీనదీజలంతో పెంపొందిన గున్నమామిడి చెట్లతో అందగిస్తున్న ఎత్తెన గట్లతో కూడిన 
బిందుసరోవరంనుండి బయలుదేరి (విష్ణుదేవుడు) ఒప్పుచున్న గరుత్మంతుని అధిరోహించి, అతని ఉన్నతమైన రెక్కల 
కదలికలచే పుట్టిన చప్పుళ్లు సలక్షణమైన సామవేదగానంగా ఒప్పుతూ ఉండగా పరవశత్వంతో వింటూ - 

విశే :; గరుడుడు వేదస్వరూపుడు. 'వెదాత్మా విహగేశ్వరః. గరుత్మంతుడు, సుపర్డుడు అని కూడా గరుదునికి పేర్లు. ఈ రెండు 
పేర్లు ఇతని రెక్కల శక్తిని తెలుపుతాయి. ఇంద్రుని వజ్రాయుధం దెబ్బకు కూడా చలింపనివీ రెక్కలు. సుపర్జుడనే శబ్దానికి 
అలాంటి చలింపని రెక్కలని అర్థం. మహావిష్ణువుకు వాహనమైన గరుడుడు ఆకాశాన ఎగురుతూ ఉంటే కదులుతూ ఉన్న 
రెక్కలనుండి పుట్టిన గాలి చేసే శబ్దం వేదగానంగా వినిపిస్తున్నది. 


చ. అరిగె వికుంఠధామమున కంత సకామనుందైన కర్టముం 
డరయ విమోహియై మనమునందును ముందట వచ్చు కోరికల్‌ 


348 శ్రీమహాభాగవతము 


పిరిగొనుచుండందత్‌క్షణమ బిందుసరంబున కేగి యిందిరా 
వరుందలపోయుచుండె జనవంద్యుండు భక్తినితాంతచిత్తుందై. "761 


ప్రతి :; వికుంఠధామమునకున్‌= వైకుంఠన్థానానికి అనగా వైకుంఠానికి; అరిగెన్‌= (విష్ణుదేవుడు) వెళ్లాడు; అంతన్‌= 
తరువాత; సకామనుండు+ఐన = కోరికలతో కూడిన; జనవంద్యుందు= జనులచే స్తుతింపబడువాదైన; కర్దముండు= 
కర్ణ్మమమహాముని; అరయన్‌= విచారించగా; విమోహి+ఐ= మోహావేశం కలవాడై; మనమునందును= మనస్సులో; ముందన్‌ 
వచ్చు= రాబోయే; కోరికల్‌= కాంక్షలు; పిరిగొనుచు+ఉండన్‌= పెనగొంటూ ఉండగా (అధికమవుతూ ఉండగా); 
తద్‌+క్షణము+అ= వెంటనే బిందుసరంబునకున్‌+ఏగి= బిందు సరోవరానికి వెళ్లి; భక్తినితాంత= భక్తి నిండుగాగల; 
చిత్తుండు+ఐ= మనస్సుగలవాడై) ఇందిరావరున్‌= లక్ష్మీనాథుడైన శ్రీహరిని; తలపోయుచు+ఉండెన్‌= స్మరిస్తూ ఉన్నాడు. 


తా : శ్రీహరి వైకుంఠానికి వెళ్లిన తరువాత కోరికలతో కూడినవాడు, జనవంద్యుడు అయిన కర్ద్వమముని మోహావేశంతో 
ఫలించబోయే కోరికలు మనస్సులో అధికమవుతూ ఉండగా వెంటనే బిందుసరోవరానికి వెళ్లాడు. అక్కడ భక్ష్యతిశయమైన 
మనస్సుతో లక్ష్మీనాథుడైన శ్రీహరిని స్మరిస్తూ ఉన్నాడు. 

విశే : కర్షమముని దైవకార్యమైన సృష్టిని వృద్ధిచేయటానికి వివాహమాడాలని నిర్ణయించుకొన్నాడు. శ్రీహరిని ఆరాధించాడు. 
శ్రీహరి ప్రత్యక్షమై కోరిక నెరవేరుతుందని ఆశీర్వదించాడు. స్వాయంభువమనువు తన కొమార్తెను వెంటబెట్టుకొని రేపు 
నీవద్దకు వచ్చి ఆమెనిచ్చి నీకు వివాహం చేస్తాడని కూడా చెప్పాడు. ఇప్పుడు కర్టమముని తనకు కాబోయే భార్యకోసం 
ప్రతీక్షిస్తున్నాడు. ఆమె వస్తుంది తనకు వివాహం అవుతుంది అని తెలియడంవల్ల మనస్సు ఆనందంలో తేలిపోతూ ఉంది. 
'ముందటవచ్చు కోరికల్‌ పిరిగొనుచుండన్‌ అంటే కాబోయే భార్యను, జరగబోయే వివాహాన్ని గురించి ఆలోచించినపుడు 
మనస్సులో కోరికలు అధికం కావడమని భావం. 


వ. అంత స్వాయంభువుండు గనకరథారూధుం డగుచు నిజభార్యా సమేతుందై భర్భవాంఛాపరయైన 
పుత్రికం దోడ్కొనుచు నిజతనూజకుం దగిన వరు నన్వేషించుచు భువనంబులు గలయం గ్రుమ్మరి యొందునుం 
గానక వచ్చి వచ్చి. "762 
ప్రతి : అంతన్‌= తరువాత; స్వాయంభువుండు= స్వాయంభువమనువు; నిజభార్యాసమేతుండు +ఐ = తనభార్యతో కలసి; 
కనకరథ+ఆరూఢుండు +అగుచున్‌= బంగారుతేరు ఎక్కినవాదై; భర్చవాంఛాపర+ఐన= భర్తయందు కోరికగలదైన; పుత్రికన్‌= 
కొమార్తెను; తోడ్కొనుచున్‌= వెంటబెట్టుకొని; నిజతనూజకున్‌= తన పుత్రికకు; తగిన = అర్హుడైన; వరున్‌= వరుని (పెండ్లి 
కుమారుని); అన్వేషించుచున్‌= వెదకుతూ; భువనంబులు +కలయన్‌+క్రుమ్మరి= లోకాలన్నీ కలయదిరిగి; ఎందునున్‌+కానక= 
అలాంటి వరుడు ఎక్కడా కనబడక; వచ్చివచ్చి= తిరిగి తిరిగి. 

తా : తరువాత స్వాయంభువమనువు భార్యతో కలసి బంగారు రథం ఎక్కి భర్తయందు కోరికగలదైన అనగా పెండ్రివయస్సులో 
ఉన్న తనయను వెంటబెట్టుకొని ఆమెకు అర్హుడైన వరుని వెదకుతూ లోకాలన్నీ కలయదిరిగాడు. కాని అలాంటి వరుడు 
ఎక్కడా కనపడలేదు. తిరిగి తిరిగి వచ్చి. 


ఉ. ముందటం గాంచె నంత బుధముఖ్యుండు విష్ణుండు గర్జమున్‌ దయా 
నంద మెలర్పంజూడ నయనంబుల రాలిన బాప్పముల్‌ ధరన్‌ 


తృతీయస్కంధము 349 


బిందువులై వెసందొరంగి పేర్చి సరస్వతింజుట్టి పాజుటన్‌ 
బిందుసరోవరంబనెడి పేరం దనర్చిన పుణ్యతీర్థమున్‌. "763 


ప్రతి : విష్ణుండు= విష్ణుదేవుడు; కర్ట్వమున్‌= కరుమహామునిన్సి దయా +ఆనందము+ఎలర్చన్‌= దయతో నిండిన ఆనందం 
పెంపొందగా; చూడన్‌= వీక్షించగాా నయనంబుల రాలిన = కర్దముని కన్నులనుండి రాలిన; బాప్పముల్‌= ఆనందాశ్రువులు; 
ధరన్‌= భూమిపై; బిందువులు+ఐ= చుక్కలై; వెసన్‌+తొరంగి= వెంటనే వెలువడి; పేర్చి= ఆ కన్నీటిచుక్కలన్నీ కలసి 
పెంపైై; సరస్వతిన్‌+చుట్టి= సరస్వతీనదిని చుట్టుకొని; పాజుటన్‌= ప్రవహించడంవల్ల; బిందుసరోవరంబు +అనెడి = 
బిందుసరోవరం అనే; పేరన్‌+తనర్చిన= పేరుతో వర్ధిల్లిన; పుణ్యతీర్థమున్‌= పావనతీర్థాన్ని; అంతన్‌= అనంతరం; బుధముఖ్యుం 
డు= పండితోత్తముడైన స్వాయంభువమనువు; ముందటన్‌+కాంచెన్‌= తన కన్నుల ఎదుట దర్శించాడు. 


తా: విష్ణుదేవుడు కర్మమమహామునిని కారుణ్యానందాతిశయంతో వీక్షించినపుడు కర్ణముని కన్నులనుండి రాలిన ఆనందాఫ్రవులు 
నేలపైపడి ఒక ప్రవాహమై సరస్వతీనదిని చుట్టుకొని ప్రవహించి బిందుసరోవరం అనే పేరుతో వర్ధిల్లింది. ఆ పుణ్యతీర్జాన్ని 
పండితోత్తముడైన స్వాయంభువమనువు తన కన్నుల ఎదురుగా దర్శించాడు. 


విశే : కర్షమమహామునిని శ్రీహరి ఆనందం కరుణ కలిసిన దృక్కులతో వీక్షించాడు. కర్దముడు శ్రీహరిని ఆరాధించి 
వివాహం చేసుకోవాలని, దైవకార్యమైన సృష్టిని అభివృద్ధి చేయాలని కోరుకోవడం శ్రీహరికి ఆనందదాయకమైంది. అదే 
ఆయన కర్ణమునిపై కారుణ్యం వర్షించడానికి కారణమైంది. కర్టమునికి దేవహూతికి తాను కపిలుడుగా జన్మించి తత్పోపదేశం 
చేయవలసి ఉంది. కర్టముడు శ్రీహరికి తండ్రి కాబోతున్నాడు. అది ఆయన సంతోషానికి మరొక కారణం. కర్టముని 
కన్నులనుండి రాలిన ఆనందాటశ్రువులు బిందువులుగా నేలపై పడి ప్రవాహంగా మారి సరస్వతీనది చుట్టూ ప్రవహించి ఒక 
సరస్సుగా రూపొందడంవల్ల బిందు సరోవరమని పేరు ప్రఖ్యాతమైంది. 


ఉ. అందుం దమాల సాలవకుళార్డుననింబకదంబపాటలీ 
చందననారికేళఘనసారశిరీషలవంగలుంగమా 
కందకుచందన క్రముకకాంచనబిల్వకపిత్ధమల్లికా 
కుందమధూకమంజులనికుంజములందనరారి వెండియున్‌. "764 


ప్రతి : అందున్‌= ఆ బిందుసరోవరం పక్కనే ఉన్న కర్ణముని తపోవనంలో; తమాల = కానుగచెట్లు; సాల= మద్దిచెట్టు; 
వకుళ= పొగడచెట్లు; అర్జున= ఏరుమద్దిచెట్లు; నింబ= వేపచెట్టు కదంబ= కడిమిచెట్టు; పాటలీ= కలిగొట్టుచెట్లు చందన= 
చందనవ్చుక్షాలు; నారికేళ= కొబ్బరిచెట్లు; ఘనసార= కర్పూరవ్భుక్షాలు; శిదీష= దిరిసెనపుచెట్లు లవంగ= లవంగలతలు; 
మాకంద= మామిడిచెట్టు కుచందన= ఎర్రగంధపుచెట్లు: క్రముక= పోకచెట్లు; కాంచన= సంపెంగచెట్లు; బిల్వ= మారేడుచెట్టు; 
కపిష్ధ= వెలగచెట్లు; మల్లికా= మల్లిపాదలు; కుంద= మొల్లపొదలు; మధూక= ఇప్పచెట్లుు మంజుల= చక్కని; నికుంజములన్‌= 
పొదరిండ్లతో; తనరారి= అతిశయించి; వెండియున్‌= ఇంకా. 


తా : ఆ విందుసరోవరం పక్కనే కర్టముని తపోవనం ఉన్నది. ఆ వనంలో కానుగచెట్సు, మద్దిచెట్టు, పొగడచెట్టు, 
ఏరుమద్దిచెట్టు, వేపచెట్టు, కడిమిచెట్టు, కలిగొట్టుచెట్సు, చందనవృక్షాలు, కొబ్బరిచెట్టు, కర్పూరవృక్షాలు, దిరిసెనపుచెట్టు, 


350 శ్రీమహాభాగవతము 


మామిడిచెట్టు, ఎర్రగంధపుచెట్లు, పోకచెట్లు, సంపెంగచెట్లు, మారేడుచెట్లు, వెలగచెట్లు, ఇప్పచెట్లు ఉన్నాయి. లవంగలతలు, 
మల్లెపొదలు, మొల్లపొదలు మొదలైన చక్కని పొదరిండ్లతో ఆశ్రమవాటిక అందంగా కనిపిస్తున్నది. 


క. పరిపక్వఫలభరానత, తరుశాఖానికరనివసితస్పుటవిహగో 

తృరబహుకోలాహలరవ, భరితదిగంతములు గలిగి భవ్యం బగుచున్‌. "765 
ప్రతి : పరిపక్వ బాగాపండిన; ఫలభర+ఆనత = పండ్లబరువుతో వంగిన; తరుశాఖా నికర= చెట్ల కొమ్మల సముదాయంమీద; 
నివసిత= నివసించే; స్ఫుట= స్పష్టంగా కనిపించే; విహగ+ఉత్మర= పక్షుల సమూహం యొక్క బహు= అధికమైన; 
కోలాహలరవ= కలకలధ్వనులతో; భరిత దిగంతములు = నిండిన దిగంతాలు; కలిగి; భవ్యంబు +అగుచున్‌= దర్శనార్హమవుతూ. 


తా : ఆ యాశ్రమంలో బాగా పండిన పండ్లబరువుతో చెట్ల కొమ్మలు కిందికి వంగి ఉన్నాయి. ఆ కొమ్మలమీద నివసించే 
పక్షులగుంపుల కలకలధ్వనులతో దిగంతాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ దృశ్యం చూడడానికి ఆహ్లాదకరంగా ఉంది. 


క. అతినిశితచంచుదళన, క్షతనిర్గతపక్వఫలరసాస్వాదన మో 

దిత రాజశుకవచోల_ ర్ధ్య (శుతిఘోషము సెలంగె శ్రవణ సుఖదం బగుచున్‌. 766 
ప్రతి : అతి నిశిత= మిక్కిలి వాడిగానున్ను చంచు= ముక్కులతో; దళన= పొడిచినందువల్ల; క్షత= పడిన ముక్కలయిన 
భాగాలనుండి; నిర్ణత= కారుతూ ఉన్న (బయటకు వస్తున్న); పక్వఫల= పండినపంద్ల రస+ఆస్వాదన= రసాన్ని 
ఆస్వాదించడంవల్ల; మోదిత= సంతోషపడుతున్న; రాజశుక = రాచిలుకల; వచస్‌+అర్థ= రుచిరార్థంతో కూడిన మాటలనే; 
(శుతిఘఫోషము= వేదగానం; శఛ్రవణ= చెవులకు; సుఖదంబు +అగుచున్‌ = (శ్రావ్యతను కలిగిస్తూ చెలంగెన్‌= వ్యాపించింది. 


తా : పండినపండ్లను మిక్కిలి వాడిగా ఉన్న తమముక్కులతో పొడిచి ఆ సందులనుండి కారుతూ ఉన్న ఫలరసాన్ని తాగి 
రాచిలుకలు సంతోషంతో చేస్తున్న రుచిరార్థంతో కూడిన వేదవాక్యములరవళి వీనులవిందుగా వినిపిస్తున్నది. 


క. లలితసహకారపల్లవ, కలితాస్వాదనకషాయకంఠవిరాజ 

తృలకంఠపంచమస్వర, కలనాదము లుల్లసిల్లం గడు రమ్యముభై. 767 
ప్రతి : లలిత= లేతయైన; సహకారపల్లవ= మామిడి చిగుళ్లను; కలిత +ఆస్వాదన = తెగమెక్కడంవల్ల; కషాయకంఠ= 
వగరెక్కిన గొంతులతో; విరాజత్‌+కలకంఠ= ప్రకాశించే కోకిలలయొక్క పంచమస్వర = పంచమస్వరంతోకూడిన; 
కలనాదములు= అవ్యక్త మధురమైన శబ్దములు; కడురమ్యములు +ఐ= ఎంతో మాధుర్యం నింపుకొన్నవై; ఉల్లసిల్లెన్‌= 
విలసిల్లినవి. 


తా : లేత మామిడి చిగుళ్లను మెక్కి వగరెక్కిన గొంతులతో కోయిలలు ఎంతో రమ్యంగా అవ్యక్తమధురంగా కూస్తున్నాయి. 
క. అతులతమాలమహీజ, ప్రతతీక్షణజాతజలదపరిశంకాంగీ 
కృతతాండవఖేలనవిల, సితపింఛవిభాసమానశిఖి సేవ్యంబై. "768 


ప్రతి : అతుల= సాటిలేని; తమాలమహీజప్రతతి= కానుగ చెట్లగుంపును; ఈక్షణజాత= చూడడంవల్ల కలిగిన; జలద= 
మేఘాలనే; పరిశంకా+అంగీకృత= భ్రాంతిచేత చేయటానికి పూనుకొన్న; తాందవఖేలన= ఉద్ధతమైన నృత్యక్రీడలో; విలసిత= 
ఒప్పిన; పింఛవిభాసమాన = పురులతో మిక్షిలి ప్రకాశించే; శిఖిసేవ్యంబు+ఐ= నెమళ్లచె సేవింపబడుచున్నదై. 


తృతీయస్కంధము 351 


తా:ఆ యాభశ్రమంలో దట్టంగా ఉండిన కానుగచెట్లను చూచి మేఘాలుగా భ్రాంతిపడి నెమళ్లు పురులు విప్పి చూడముచ్చటగా 
నృత్యం చేస్తున్నాయి. 
క. కారండవ జలకుక్కుట, సారసబకచక్రవాకషట్పదహంసాం 

భోరుహ కైరవ నవక, ల్లారవిరాజితసరోరుహాకరయుతమై. "769 


ప్రతి : కారండవ= కన్నెలేళ్లతో; జలకుక్కుట = నీటికోళ్లతో; సారస= బెగ్గురుపక్షులతో; బక= కొంగలతో; చక్రవాక= 
చక్రవాకాలతో; షట్పద= గండుతుమ్మెదలతో; హంస= కలహంసలతో; అంభస్‌+రుహ= కమలాలతో; కైరవ= తెల్లకలువలతో; 
నవకల్తార= అప్పుడే వికసించిన ఎర్రకలువలతో; విరాజిత= ప్రకాశించే; సరోరుహ +ఆకరయుతము+ఐ= సరోవరాలతో 
కూడినద్రె; 


తా; కన్నెలేళ్లతో, నీటికోళ్లతో, బెగ్గురు పక్షులతో, కొంగలతో, చక్రవాకాలతో, గండుతుమ్మెదలతో, కలహంసుతో, కమలాలతో, 
తెలకలువలతో, ఎర్రకలువలతో విరాజిల్లే సరోవరాలు గల ఆశ్రమం ఎంతో రమ్యంగా ఉంది. 


క. కరిపుండరీకవృక కా, సరశశభల్లూకహరిణచమరీహరి సూ 

కరఖడద్గగవయవలిముఖ, శరభప్రముఖోగ్రవన్యసత్వాశయమై. "770 
ప్రతి : కరి= ఏనుగులు; పుందడరీక= పెద్దపులులు; వృక= తోదేళ్లు; కాసర= అడవిదున్నలు; శశ= కుందేళ్లు; భల్లూక = 
ఎలుగుబంట్లు) హరిణ= జింకలు; చమరీ= చమరీమృగాలు; హరి= సింహాలు; సూకర= వరాహాలు; ఖద్గ= ఖద్దమృగాలు; 
గవయ= గురుపోతులు; వలిముఖ= కోతులు; శరభ= ఒంటెలు; ప్రముఖ= మొదలైన; వన్యసత్వ= అడవి మృగాలకు; 
ఆ(భశ్రయము+ఐ= నిలయమై; 
తా; ఆ ఆశమ పరిసరాల్లో ఏనుగులు, పెద్దపులులు, తోదేళ్లు, అడవి దున్నలు, కుందేళ్లు, ఎలుగుబంట్లు, చమరీమృగాలు, 
సింహాలు, వరాహాలు, ఖద్దమృగాలు, గురుపోతులు, కోతులు, ఒంటెలు మొదలైన అడవిమృగాలు సంచరిస్తున్నాయి. 
విశే : పై పద్యంలో కనిపించే అడవి జంతువుల్లో జింకలు, కుందేళ్ల వంటి సాధుజంతువులు కూడా ఉన్నాయి. సాధుజంతవులు, 
క్రూరజంతువులు కలసిమెలసి ఆశ్రమపరిసరాల్లో సంచరిస్తున్నాయి. మహర్షుల తపోమహిమవల్ల ఆభశ్రమవాతావరణంలో 
శాంతి నెలకొని అక్కడి ప్రాణులలోగల సహజ (క్రూరత్వం, వైరం అణగి పోతాయి. పెద్దజంతువులు చిన్నజంతువులను, 
కూరజంతువులు సాధుజంతువులను బాధించకుండా స్నేహంతో, ప్రేమతో కలసిమెలసి సంచరిస్తూ ఉంటాయి. 


వ. ఒప్పు నప్పరమతాపసోత్తముని యాశ్రమంబుంగనుంగొని మితపరిజనంబులతోడంజొచ్చి యందు. 
7/71 


ప్రతి : ఒప్పు= అలా పక్షులతో, రాచిలుకలతో, కోయిలలతో, నెమళ్లతో, సరోవరాలతో, వన్యమృగాలతో విలసిల్లే; 
ఆ+పరమ= ఆ గొప్పవాడైన; తాపస+ఉత్తముని= మహామునీంద్రుని; ఆశమంబున్‌= తపోవనాన్ని కనుంగొని= దర్శించి; 
మిత= కొద్దిపాటి; పరిజనంబులతోడన్‌= పరివారంతో; చొచ్చి= ఆశ్రమంలోనికి ప్రవేశించి; అందున్‌= ఆశ్రమంలో. 


తా : అలాంటి కర్షమముని తపోవనం దర్శించి స్పాయంభువమనువు కొద్దిపాటి పరివారంతో ఆశ్రమంలోకి ప్రవెశించాడు. 


352 శ్రీమహాభాగవతము 


బ్ర 


అంచితబ్రహ్మచర్యవ్రతయోగ్యమై విలసిల్లు ఘనతపోవృత్తిచేత 

దేహంబు రుచిరసందీప్తమై చెలువొందం గదడుం గృశీభూతాత్మకాయుండయ్యు 
నలినోదరాలాపనవసుధాపూరంబు (శ్రోత్రాంజలులం ద్రావి చొక్కియున్న 
కతనం గృశీభూతకాయుండు గాక జటావల్మలాజినత్రీ వెలుంగం 


తే. గమలపత్రవిశాలనేత్రములు దనర, నలి నసంస్కారసంచితానర్థ్యనూత్న 
రత్నమును బోలియున్న కర్ట్ణమునిం జూచి, భక్తి మొక్కను మనువు తత్పాదములకు. 772 


ప్రతి : అంచిత= పవిత్రమైన; బ్రహ్మచర్యవ్రతయోగ్యము+ఐ= బ్రహ్మచర్య వ్రతానికి తగినదై; విలసిల్లు= శోభించే; 
ఘనతపస్‌ +వృత్తిచేతన్‌= గొప్పదైన తపస్సు అనె ప్రవర్తనచేత; దేహంబు= ఒడలు; రుచిర= చక్కగా; సందీప్తము+ఐ= 
ప్రకాశవంతమై; చెలువు+ఒందన్‌= ఒప్పారగ్యా కడున్‌= మిక్షిలి; కృశీభూత = చిక్కిపోయిన, శుష్కించిన; ఆత్మకాయుం 
డు+అయ్యున్‌= తన శరీరం కలవాడైన్సా నలిన+ఉదర= ఉదరంనందు పద్మం కలవాదైన శ్రీహరియొక్క ఆలాప= 
సంకీర్తన అనే; నవసుధాపూరంబు = అప్పటికప్పుడు కొత్తదవుతున్న అమృత ప్రవాహాన్ని (శోత్ర+అంజలులన్‌= చెవులనే 
దోసిళ్ళతో; త్రావి= ఆస్వాదించి; చొక్కి+ఉన్నకతనన్‌= పారవశ్యం చెంది ఉన్న కారణంగా; కృశీభూతకాయుండు +కాక = 
కృశింపని దేహంకలవాడైై; జటా= జదలూ; వల్మల= నారబట్టలూ; అబిన= జింకచర్మమూ-వీటి శోభ; వెలుంగన్‌= 
ప్రకాశిస్తుండగా; కమలపత్ర= తామరరేకులవంటి; విశాలనేత్రములు= వెడదలైన కన్నులతో; తనరన్‌= ఒప్పుత్తూ అసంస్మార= 
సంస్మారంచేయబడని (సానబట్టని) సంచిత +అనర్హ్య= వెలకట్టలేని; నూత్నరత్నమును= కొత్తరత్నాన్ని పోలి+ఉన్న= 
పోలినటువంటి; కర్టమునిన్‌+చూచి= కర్వమమహామునిని దర్శించి; మనువు= స్వాయంభువమనువు; తద్‌+పాదములకున్‌= 
కర్టముని చరణాలకు; భక్తిన్‌= భక్తితో; 'మొక్కను= నమస్కరించాడు. 


తా : ఆశమంలో ప్రవేశించిన మనువు కర్ణమమునిని దర్శించాడు. పవిత్రమైన బ్రహ్మచర్యవ్రతానికి తగిన తపః ప్రవృత్తిచేత 
కర్ణముని శరీరం చక్కగా ప్రకాశిస్తున్నది. దేహం మిక్కిలి కృశించిపోయినప్పటికి శ్రీహరి సంకీర్తనమనే అమృతరసాన్ని 
చెవులనే దోసిళ్ళతో ఆస్వాదించి ఆ మాధుర్యానికి పారవశ్యం చెంది ఉండిన కారణంగా ఆ కృశత్వం కనపడలేదు. ఆయన 
జడలూ, నారచీరలూ, జింకచర్మమూ ధరించి విశాలమైన నేత్రాలతో కనిపిస్తున్నాడు. సానబట్టని, వెలకట్టలేని నూతన 
రత్నంవలె ఉన్నాడు. అలా కనిపిస్తున్న కర్టముని పాదాలకు స్వాయంభువమనువు భక్తితో నమస్కరించాడు. 


విశే : కర్టమముని కృళీభూతాంగుడైనా శ్రీహరి సంకీర్తనమనే అమృతరసాన్ని ఆన్వాదించడంవల్ల శరీర కృశత్వం కనిపించక 
పోవడానికి అతడు గొప్పభక్తుడు కావడం కారణం. భగవంతుడు అతనిని వాత్సల్యంతో చూడడం కూడా ఇందుకు 
హేతువు. కర్టముని ఈ లక్షణమే తనకూతురికి ఆయన తగిన భర్త అని మనువు అనుకొనేటట్లు చేసింది. కర్దముడు 
సానబట్టని, వెలకట్టలేని రత్నంవలె వెలిగిపోతున్నాడని చెప్పడంలో అతని నిగూఢమైన భక్తి తత్పరత దాగి ఉంది. 


“కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా (శుతమ్‌ 
బాన్ధవాః కులమిచ్చన్తి మృష్టాన్నమితరే జనాః” 


“వరునిలో కన్యరూపాన్ని కోరుకుంటుంది. తల్లి సంపదను, తండ్రి విద్యావైభవాన్ని బంధువులు కులమర్యాదను, 
తక్మినవారు తృప్తి కలిగించే భోజనాన్నీ కోరుకుంటారు” అనే శ్లోకాన్నిబట్టి ఈ పద్యంలో ఇంచుమించు అవన్నీ ఉన్నాయనే 


తృతీయస్కంధము 3953 


అర్ధాన్ని కవి ధ్వనిమార్గంలో తెలియజేస్తున్నాడు. రూపవర్ణన ఉంది. తపస్సంపద కానవస్తున్నది. తండ్రి ఆయన పాదాలకు 
నమస్కరించటం విద్యాదీప్తీ, కులమర్యాదా అభివ్యక్తం అవుతున్నాయి. 


వ. ఇట్లు వందనంబు గావించినం గర్ద్వముండు దన గృహంబునకు విందై చనుదెంచిన య మ్మనువు 
నాదరించి యర్ధ్య పాద్యాది విధులం బరితుష్టునిం గావించి పూర్వోక్తంబైన భగవదాదేశంబు సంస్కరించి 
స్వాయంభువున కిట్లనియె. "7738 


ప్రతి :; ఇట్లు= ఇలా వందనంబు= నమస్మారం; కావించినన్‌= చేయగా; కర్ణ్వముండు= కర్వమమహాముని; తన; 
గృహంబునకున్‌= ఇంటికి; విందు+ఐ= అతిథిగా చనుదెంచిన= వచ్చిన; ఆ+మనువును= ఆ స్వాయంభువమనువును; 
ఆదరించి= గౌరవించి; అర్హ్యపాద్య+ఆది= పూజకు తగినపదార్థాలు కూర్చటం, పాదప్రక్షాళనానికి తగినజలం ఇవ్వటం 
మొదలైన; విధులన్‌= చేయవలసిన కృత్యాలతో; పరితుష్టునిన్‌+కావించి= సంతృప్తిపరచి; పూర్వ+ఉక్తంబు+ఐన = విష్ణుదేవుడు 
ముందుగా మనువు కొమార్తెను తీసుకొని నీ దగ్గరకు వస్తాడని చెప్పినదైన; భగవత్‌ +ఆదేశంబు= భగవంతుని ఆదేశాన్ని; 
సంస్క్మరించి= తలచుకొని, స్వాయంభువునకు; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా : ఇలా నమస్కరించిన స్వాయంభువమనువును కర్వమమహాముని తన ఇంటికి వచ్చిన అతిథిగా గౌరవించాడు. 
పూజాద్రవ్యాలు, పాదప్రక్షాళానికి జలం సమర్పించి ఆనందింపజేశాడు. ముందు విష్ణుదేవుడు ఆదేశించి ఉండిన విషయాన్ని 
గుర్తుకు తెచ్చుకొని స్వాయంభువమనువుతో ఇలా అన్నాడు. 
విశే : పూజనీయులైన పెద్దవాళ్లు వచ్చినప్పుడు అర్హ్యం సమర్పించడం ఒక సంప్రదాయం. తేనె, పెరుగు, నెయ్యి, అక్షతలు, 
గరిక, నువ్వులు, పువ్వులు, దర్భ, పుష్పం - అన్నీ కలిపి అర్హ్యం అవుతుంది. ఇవన్నీ కలిపిన పూజాద్రవ్యంతో అర్చిస్తారు. 
సీ వరగుణాకర! భగవద్భక్తియుక్తుండ వైన త్వదీయపర్యటన మెల్ల 

శిష్టపరిగ్రహదుష్టనిగ్రహముల కొజకుం గదా పుణ్యపురుష! మజియు 

వనజహితాహితవహ్నిసమీరవైవస్వతవార్ధిపవాసవాత్మ 

కుండవు హరిస్వరూపుండ వైన నీకును మానితభక్తి నమస్మరింతు 


తే. ననఘ! నీ విప్పుడే నేమి యఖిలలోక, జైత్రమగు హేమమణిమయస్యందనంబు 
నెక్కి కోదండపాణివై యిద్ధసైన్య, పదవిఘట్టనచే భూమిభాగ మగల. 774 


ప్రతి : వరగుణ+ఆకర = శ్రేష్టమైన గుణాలకు న్థానమైనవాడా!; భగవత్‌ +భక్తియుక్తుందవు +ఐన= భగవంతుని యెడల 
భక్తితోకూడినవాడవైన; త్వదీయ= నీయొక్క పర్యటనము+ఎల్లన్‌ = కార్యార్థం తిరగడమంతా; శిష్టపరిగ్రహ= మంచివారిని 
ప్రియంతో దగ్గరతీయడం (శిష్టులను రక్షించడంకోసం); దుష్టనిగ్రహముల కొజకున్‌= దుష్టులను దండించడం కోసం 
(శిక్షించడం కోసం); కదా!; మజియున్‌= ఇంకా; పుణ్యపురుష= పుణ్యాత్ముడా!; వనజహిత+అహిత = కమలానికి హితుదైన 
సూర్యుడు, అహితుడైన చంద్రుడు; వహ్ని= అగ్ని సమీర= వాయువు; వైవస్వత= వివస్వంతుని కుమారుడైన యముడు; 
వార్ధిప= సముద్రాల అధిపతియైన వరుణుడు; వాసవ= ఇంద్రుడు; ఆత్మకుండవు= మొదలైనవారి అంశలుకలవాడవు; 
హరిస్వరూపుండవు= విష్ణుస్వరూపుడవు; ఐన= అయినటువంటి; నీకును= నీకు; మానితభక్తిన్‌= పరమభక్తితో; నమస్మరింతున్‌= 
నమస్కరిస్తున్నాను; అనఘ = పాపరహితుడా!; నీవు; ఎప్పుదేన్‌= ఎల్లప్పుడూ; అభిలలోక= సమస్తలోకాలను; జైత్రము+అగు= 


354 శ్రీమహాభాగవతము 


జయించగలదైన; నేమి= బండికంటి కడకమ్మిగల; హేమమణిమయ = బంగారువమయమై మణులుతాపిన; 
స్యందనంబున్‌+ఎక్కి= రథాన్ని అధిరోహించి; కోదండపాణివి+ఐ= చేత విల్లు ధరించినవాడవై; ఇద్ధ= విరాజిల్లుతున్న 
సైన్య= సైనికుల; పద= పాదాల; విఘట్టనచేన్‌= రాపిడిచేత; భూమిభాగము= భూభాగం; అగలన్‌= దద్దరిల్లగా. 


తా : శ్రేష్టమైన గుణాలకు న్థానమైనవాడా! భగవంతునియెడల భక్తిగలవాడనైన నీవు సజ్జనులను రక్షించడానికి, దుర్దనులను 
శిక్షించడానికి లోకమంతా పర్యటిస్తూ ఉంటావు గదా! ఓ పుణ్యపురుషా! సూర్య, చంద్ర, వాయు, యమ, వరుణ, ఇంద్రుల 
అంశలు కలవాడవు. విష్ణుస్వరూపుడవు. అలాంటి నీకు నేను పరమభక్తితో నమస్కరిస్తున్నాను. పాపరహితా! నీవు ఎప్పుడూ 
సమస్తలోకాలను జయించగలదైన నేమిగల మణులుతాపిన బంగారుమయమైన రథాన్ని అధిరోహించి, చేత విల్లుధరించి 
అడ్డూ ఆపూలేని సైనికుల పాదాల రాపిడిచేత భూమి దద్దరిల్లగా (జైత్రయాత్ర) సాగిస్తూ ఉంటావు. 


మ. తరణింబోలి చరింపకున్న ఘననిద్రంబొంది యొందేని భూ 
వర! పద్మోదరకల్పితంబులగు నీ వర్ణాశ్రమోదార వి 
స్తరపాథోనిధి సేతుభూతమహిమాచారక్రియల్‌ దప్పి సం 
కరమై చోరభయంబునన్‌ నిఖిలలోకంబుల్‌ నశించుంజుమీ! "775 


ప్రతి : భూవర= ఓ రాజా! (నీవు); తరణిన్‌+పోలి= సూర్యునివలె; చరింపక +ఉన్నన్‌= సంచరించకపోతే; నిఖిలలోకంబుల్‌= 
లోకాలన్నీ ఘననిద్రన్‌+పొంది= గాఢ నిద్రను చెంది; పద్మ+ఉదర= పద్మగర్భుడైన బ్రహ్మచేత; కల్పితంబులు+అగు = 
నిర్మింపబడిన; ఈ; వర్ణ= బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్ర అనే నాలుగు కులాలకు సంబంధించిన; ఆశ్రమ= బ్రహ్మచర్యం, 
గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనే నాలుగు ఆశ్రమాలకు సంబంధించిన; ఉదార= గొప్పదైన; విస్తర= విస్ఫతమైన; 
పాథస్‌+నిధి= నీటికి న్ధానమైన సముద్రానికి; సేతుభూత= చెలియలికట్టయైన; మహిమాచారక్రియల్‌= సదాచార క్రియలనుండి; 
తప్పి= తొలగి; సంకరము+ఐ= జాతిసంకరమై (వర్ణభేదం తెలియకుండా కలిసిపోయి); చోరభయంబునన్‌= దొంగలభయంవల్ల 
ఎందు+ఏని= ఎక్కడనో; నశించున్‌+చుమీ= నశించిపోతాయి కదా! 


తా : రాజా! నీవు సూర్యునివలె నిరంతరం సంచరించకపోతే లోకాలన్నీ గాఢనిద్రలో మునిగిపోతాయి బ్రహ్మచే కల్పించబడిన 
(సృష్టింపబడిన) వర్ణాశ్రమాలు, గొప్ప సముద్రానికి చెలియలికట్టవంటి సదాచారక్రియలు భ్రష్టమై, జాతిసంకరమేర్పడి 
దొంగలభయంవల్ల లోకాలన్నీ ఎక్కడనో నశించిపోతాయి గదా! 


విశే : ఈ పద్యంలో మనువు ఒక రాజుగా సూర్యునితో పోల్చబడినాడు. సూర్యుని వెలుగు లోకమంతా ప్రసరించినట్లు 
రాజు దృష్టికూడా అతని రాజ్యమంతా ప్రసరించాలి. అలా ప్రసరించినప్పుడే లోకంలోని మంచి చెడ్డలను గ్రహించగలుగుతాడు. 
లోకమంటే జనం. వర్ణాలు, ఆశ్రమాలు వాళ్లకు సంబంధించినవే. ఆ వర్ణాశ్రమాలు సాంకర్యదోషం పాలుకాకుండా 
చూడవలసిన బాధ్యత రాజుది. సూర్యుడు లేకపోతే ఉదయమే లేకపోవడంవల్ల లోకులు నిద్రలోనే ఉండిపోతారు. అలాగే 
రాజు నిరంతరం తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉందకపోతే వర్ణాశ్రమ సాంకర్యం ఏర్పడుతుంది. వర్ణాలు ఆశ్రమాలు గొప్పవి, 
విస్సతమైనవి. అందువల్లనే అవి పాథోనిధితో పోల్చబడినాయి. సదాచార సంపత్తి పాధోనిధికి చెలియలికట్ట వంటిది. 


వ. అని పలికి భవదాగమనంబునకు నిమిత్తం బెయ్యది? యనవుడు సమాహిత నిత్యకర్మానువ్రానుండైన 
మునీంద్రునకు స్వాయంభువుం డిట్లనియె. "776 


తృతీయస్కంధము 395 


ప్రతి : అని పలికి= అని చెప్పి; భవత్‌+ఆగమనంబునకున్‌= నీ రాకకు; నిమిత్తంబు+ఎయ్యది= కారణం ఏమిటి?; 
అనవుడు= అని అడుగగా; సమాహిత= యథావిధిగా; నిత్యకర్మ+అనుష్రానుండు+ఐన = నిత్యమూ వైదికాచారాలను 
నిర్వర్తించేవాడైన; ముని+ఇంద్రునకున్‌= కరముమహామునితో, స్వాయంభువుండు; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా: అని చెప్పి కర్ణమముని “నీ రాకకు కారణం ఏమిటి?” అని స్వాయంభువుని అడుగగా యథావిధిగా నిత్యమూ 
వైదికాచారాలను నిర్వర్తించేవాడైన కర్ట్షమ మునీంద్రునితో స్వాయంభువమనువు ఇలా అన్నాడు. 

విశే ; మానవులకు నిత్యములు, నైమిత్తికములు, కామ్యములు అని మూడువిధాలైన కర్మములు విధ్యుక్తములై ఉన్నాయి. 
అందులో సంధ్యావందనం మొదలైనవి నిత్యకర్మములు, పూర్ణిమ, అమావాస్య మొదలైన పర్వదినాలలో చేయవలసినవి 
నైమిత్తికములు. పుత్రకామేష్టి మొదలైనవి కామ్యములు. 


క. సరసిజగర్భుండు దనచే, విరచిత మైనట్టి వేదవితతుల నెల్లన్‌ 

ధర వెలయించుటకై బుధ, వర! మిమ్ముందన ముఖంబువలన సృజించెన్‌. "777 
ప్రతి : బుధవర= మునివరేణ్యా!; సరసిజగర్భుండు= పద్మంనుండి పుట్టిన బ్రహ్మదేవుడు; తనచేన్‌= తనవల్ల; విరచితము+ 
ఐన +అట్టి= రచింపబడిన; వేదవితతులను +ఎల్లన్‌= వేదాలను అన్నింటినీ; ధరన్‌= భూమిమీద; వెలయించుటకై= 
బయలుపరచుటకు; మిమ్మున్‌= మిమ్ములను (కర్వమమునిని); తన; ముఖంబువలనన్‌= మోమునుండి, వదనంనుంచి; 
సృజించెన్‌= సృష్టించాడు. 
తా; మునివరేణ్యా! బ్రహ్మదేవుడు తాను రచించిన వేదాలన్నిటిని ఈ భూమిమీద బయలుపరచడానికి మిమ్ములను తన 
ముఖంనుండి సృష్టించాడు. 
విశే : వేదాలు అపౌరుషేయాలన్నారు గదా! మరి బ్రహ్మ రచించినట్లు చెప్పడం ఎలా? వేదాలు పరమాత్మ నుండి 
లోకంలోకి వచ్చినట్లు ఒక సంప్రదాయం చెపుతున్నది. సమస్త సృష్టికి, స్థితికి, లయానికి పరమాత్మే కారణమైనప్పటికి 
సృష్టిచేసే అధికారం బ్రహ్మదేవుని కిచ్చి ఆయనచేతనే సృష్టికార్యం చేయించాడు. అందువల్ల బ్రహ్మకే సృష్టికర్తగా పేరొచ్చింది. 
అలాగే వేదాల ఆవిర్భావానికి కూడా బ్రహ్మదేవుడే కర్త అని చెప్పే సంప్రదాయం ఉంది. అంతేగాక విశ్వంలోని ప్రతిదాని 
ఆవిర్భావమూ బ్రహ్మద్వారానే జరిగిందని చెప్పడమూ ఉంది. 


క. దురితస్వరూపపాట, చ్చరపీడంబొందకుండ సకలక్షోణిం 

బరిపాలించుటకై మము, నరవిందభవుండు భుజములందు సృజించెన్‌. "778 
ప్రతి : దురితస్వరూప = పాపమే రూపంగాకల (పాపాత్ములైన); పాటచ్చర= దొంగల; పీడన్‌= బాధను; పొందకుందడన్‌= 
అనుభవించకుండా (బాధలకు గురికాకుండా); సకలక్షోణిన్‌= సమస్తభూమిని; పరిపాలించుటకై= పరిపాలించడానికి; 
అరవిందభవుందు= పద్మభవుడైన బ్రహ్మదేవుడు; మమున్‌= మమ్ములను (స్వాయంభువమనువును); భుజముల+అందున్‌= 
భుజాల (బాహువుల)నుండి; సృజించెన్‌= సృష్టించాడు. 
తా : పాపస్వరూపులైన దొంగలు కలిగించే బాధలకు గురికాకుండా సమస్తభూమినీ పరిపాలించడానికి మమ్ములను తన 
భుజాలనుండి బ్రహ్మ సృష్టించాడు. 


356 శ్రీమహాభాగవతము 


క. నెథటి నట్టి జలజభవునకుం, గర మంతఃకరణగాత్రకములై వరుసం 
బజంగిన బ్రహ్మక్షత్రము, లరయ రమాధీశ్వరునకు నవనీయంబుల్‌. 779 


ప్రతి : జలజభవునకున్‌= బ్రహృ్నదేవునికి; కరము= తప్పకుండా; అంతఃకరణగాత్రకములు+ఐ= మనసు, శరీరాలై; 
వరుసన్‌= క్రమంగా? పజంగిన= ఒప్పిన;) బ్రహ్మక్షత్రములు= బ్రాహ్మణులు, క్షత్రియులు; అరయన్‌= విచారించగా; 
నెటిన్‌= స్పష్టంగా; రమా +అధి+ఈశ్వరునకున్‌= లక్ష్మిపెనిమిటియెైన శ్రీహరికి, అవనీయంబుల్‌= రక్షింపదగినవి. 


తా; బ్రహ్మదేవునికి బ్రాహ్మణులు అంతఃకరణంగా, క్షత్రియులు శరీరంగా ప్రసిద్దులైనారు. శ్రీహరికి ఈ రెండు జాతులవాళ్లు 
అవశ్యం రక్షింపదగిన వాళ్లు. 


వ. కావున హరిస్వరూపుందవై దుర్దనదుర్దర్శనుండ వయిన నినుం గనుట మదీయ భాగ్యంబున సిద్ధించె, 
భవత్సాదకంజ కింజల్మ పుంజ రంజితంబైన మదీయ మస్తకంబును దావక వచనసుధా పూరితంబులైన 
శ్రవణంబులును మంగళకరత్వంబున సాఫల్యంబునం బొందె, నేను గృతార్థుండ నయితి దుహిత్ఫ స్నేహజదుఃఖ 
పరిక్షిన్నాంతఃకరణుందనై సకల దేశ పరిభ్రమణ ఖీన్నుండ నయిన నా విన్నపంబవధరింపు మని యిట్లనియె. 780 


ప్రతి : కావునన్‌= అందువల్ల; హరిస్వరూపుండవు+ఐ= విష్ణుస్వరూపుడవై; దుర్దన= దుష్టులకు; దుర్‌+దర్భనుండవు = 
శక్యముకాని దర్శనం కలవాడవు అనగా కనపడనివాడవు; అయిన; నినున్‌= నిన్ను కనుట= దర్శించగలగడం; మదీయ = 
నాయొక్క భాగ్యంబునన్‌= అదృష్టంవల్ల; సిద్ధించెన్‌= ప్రాప్తించింది; భవత్‌= నీయొక్క పాదకంజ= పాదపద్నాలలోని; 
కింజల్మపుంజ= కేసరాలవల్ల; రంజితంబు+ఐన= ఎరనైన, అలంకృతమైన; మదీయ= నా; మస్తకంబును= శిరస్స్ఫూ; 
తావక= నీయొక్క వచనసుధా= మాటలనే అమృతంతో; పూరితంబులు+ఐన= నిండిన; శవణంబులును= చెవులూ; 
మంగలకరత్వంబునన్‌= శుభంకరత్వంవలన; సాఫల్యంబునన్‌+పొందెన్‌= సఫలత్వాన్ని పొందాయి; నేను; కృత+అర్థుండను= 
ధన్యుడను; అయితిన్‌= ఐనాను; దుహిత్భృ= కొమార్తెపైగల; స్నేహజ= వాత్సల్యంవలన కలిగిన; దుఃఖ= దుఃఖంతో; 
పరిక్షిన్న= ఆందోళనపడుతున్న్య అంతఃకరణుండను+ఐ= మనస్సుకలవాదనై; సకలదేశ= సమస్తదేశాలు; పరిభ్రమణ = 
తిరగడంవల్ల; ఖిన్నుండను+అయిన= అలసిపోయిన వాడనైన; న్యా విన్నపంబు= ప్రార్ధనను; అవధరింపుము+అని = 
ఆలకించుమని; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా ; అందువల్ల విష్ణుస్వరూపుడవు, దుర్దనులకు కనపడనివాడవు అయిన నిన్ను దర్శించగలగడం నా అదృష్టంవల్ల 
ప్రాప్తించింది. నీ పాదపద్మాలలోని కేసరాలవల్ల ఎర్రనయిన నా తలా, నీ మాటలనే అమృతంతో నిండిన నా చెవులూ 
శుభాలకు స్థానాలై సఫలత్వాన్ని పొందాయి. నేను ధన్యుడదనయ్యాను. కొమార్తెపైగల వాత్సల్యంవల్ల కలిగిన దుఃఖంతో 
మనస్సులో ఆందోళనపడుతూ దేశాలన్నీ (పెండ్లికొడుకు కోసం) తిరిగి అలసిపోయాను. నా ప్రార్థనను ఆలకించు అని 
మనువు కరముమహామునితో మరలా ఇలా అన్నాడు. 


మ. వరయోగీశ్వర! దేవహూతి యను నీ వామాక్షి మత్పుత్రి, దా 
వరలావణ్యగుణాధ్యులన్‌ వినియు నెవ్వారిన్‌ మదింగోర, కా 
తురయై నారదుపంపునన్‌ మిము వరింతు న్నంచు నేతెంచె, నీ 
తరుణీభిక్షం బరిగ్రహింపుము శుభోదాత్తక్రియాలోలతన్‌. 781 


తృతీయస్కంధము 35/7 


ప్రతి : వరయోగి+ఈశ్వర= మహాయోగీశ్వరా!; దేవహూతి+అను= దేవహూతిఅనే; ఈ; వామ+అక్షి= అందమైన కనులుగల 
ప్రీ మత్‌+పుత్రి= నా కొమార్తె తాన్‌= ఈమె; వర= శ్రేష్టమైన; లావణ్య= సౌందర్యంలోను; గుణ= గుణాలలోను; 
ఆధ్యులన్‌= శ్రేష్టులను గురించి; వినియున్‌= విని; ఎవ్వారిన్‌= ఎవ్వరినీ; మదిన్‌+కోరదు = మనస్సులో ఇష్టపడదు; 
ఆతుర+ఐ= తొందరగలదై; నారదుపంపునన్‌= నారదమహర్షి ఆనతిమీద; మిమున్‌= మిమ్ములను (కర్టముని); 
వరింతున్‌+అంచున్‌= వరిస్తానని (పెండ్లాడుతానని); ఏ తెంచెన్‌= వచ్చింది; ఈ; తరుణీభిక్షన్‌= కన్యాదానాన్ని శుభ+ఉదాత్త= 
శుభగౌరవంతో; క్రియాలోలతన్‌ = స్థిరమైన సంకల్పంతో; పరిగ్రహింపుము= స్వీకరించు 


తా : మహా యోగీశ్వరుడవైన కర్దమా! దేవహూతి అనే పేరుగల ఈ అందగత్తె నా కొమార్తె ఈమె మిక్కిలి సాందర్యవంతులు, 
గుణ్రేష్టులు అయిన పురుషులను ఎవరినీ వివాహమాడడానికి అంగీకరించడంలేదు. ఇప్పుడు తొందరతో నారదమహర్షి 
పంపించడంవల్ల మిమ్ములను (కర్ణ్వమమునిని) వివాహమాడాలని ఇక్కడకు వచ్చింది. నీవు ఈ శుభకార్యాన్ని అంగీకరించి, 
స్థిరమైన సంకల్పంతో ఈ కన్యాదానాన్ని స్వీకరించు. 
క. అమలినగృహమేధిక క, ర్మములకు ననురూపగుణవిరాజితశీల 

క్రమములం దనరిన తరుణిం, బ్రమదమున వరింపుమయ్య భవ్యచరిత్రా! "782 


ప్రతి : భవ్యచరిత్రా= శుభచరిత్ర కలవాడా!; అమలిన= నిర్మలమైన; గృహమేధిక= గృహన్థాశ్రమ; కర్మములకున్‌= 
కృత్యాలకు; అనురూప= తగిన; గుణవిరాబిత= గుణాలతో ప్రకాశిస్తున్న శీలక్రమములన్‌= మంచిస్వభావరీతులతో; 
తనరిన= ఒప్పిన; తరుణిన్‌= కన్యను; ప్రమదమునన్‌= సంతోషంతో; వరింపుము+అయ్య= భార్యగా అంగీకరించు. 


తా : శుభస్వభావంగల కర్దమ మహామునీ! పవిత్రమైన గృహస్థాశ్రమ కృత్యాలకు తగిన సుగుణాలతో, మంచి స్పభావరీతులతో 
కూడి ఒప్పుతున్న ఈ కన్యను సంతోషంతో భార్యగా స్వీకరించు. 

విశే : గృహన్థాశమం నాలుగాశమాలలో అతిముఖ్యమైంది. మిగిలిన మూడు ఆశ్రమాలు గృహన్థాశ్రమం మీదనే 
ఆధారపడతాయి. గృహన్థాశ్రమానికి వివాహవ్యవస్థ మొదటిదశ. వివాహమై భార్యాభర్తలైన తరువాత సాగించే సంసారం 
గృహన్థాఢ్రమధర్మాల పై ఆధారపడి సాగుతుంది. సక్రమంగా భార్యాభర్తలు గృహన్థాశ్రమధర్మాలను నిర్వర్తించాలంటే ఆ 
భార్యాభర్తల మధ్య చక్కని ఆనురూప్యం ఉండాలి. భర్త రూపానికి, గుణశీలాలకు తగినట్లు భార్య ఉండాలి. అలాగే 
భార్యరూపిానికి, గుణశీలాలకు తగినట్లు భర్త ఉండాలి. ఇలా ఉన్నప్పుడే ఆ భార్యాభర్తలను చూచినవారు “వీళ్లమధ్య 
ఈడూజోడూ కుదిరింది. అనుకూలమైన దాంపత్యం” అని ప్రశంసిస్తారు. 


క. అనఘ! విరక్తులకైనం, దనయంత లభించు సౌఖ్యతతి వర్ణింపం 
జనదంట, కాముకులకు న, బ్బిన మానుదురే లభించు ప్రియసౌఖ్యంబుల్‌. "788 


ప్రతి : అనఘ= పుణ్యాత్ముడవైన ఓ కర్దమమునీంద్రా!; విరక్తులకు+ఐనన్‌= అనురాగంలేనివారికైనాా తన +అంతన్‌= 
తనంతతానుగా (అయాచితంగా); లభించు= చేకూరు; సౌఖ్యతతిన్‌= సుఖపరంపరను; వర్ణింపన్‌= వదలిపెట్టడం; చనదు+ 
అంట= కూడదట; కాముకులకున్‌= కోరికగలవారికి; అబ్బినన్‌= లభిస్తే లభించు= అనుకోకుండా సమకూడే; 
ప్రియసాఖ్యంబుల్‌= ఇష్టమైన సుఖాలను; మానుదురు +ఏ= వదలుకొంటారా? 


358 శ్రీమహాభాగవతము 


తా; పుణ్యాత్ముదైన ఓ కర్దమ మునీంద్రా! అనురాగం లేనివారికైనా అయాచితంగా తమంతతామే లభించిన సుఖాలను 
వదలిపెట్ట కూడదన్నారు పెద్దలు. అలాంటప్పుడు అనుకోకుండా లభించిన ఇష్టమైన సుఖాలను కోరికలుగలవారు 
వదలుకొంటారా? వదలుకోరు. 


క. వినుము, ఫలారంభుండు గృప, ణుని నడిగినం దనయశంబునుందగు మానం 
బును జెడుం గావునం దగ నీ, వెనయ వివాహేచ్చం దగులు టెజింగి యిచటికిన్‌. "784 


ప్రతి : వినుము; ఫల+ఆరంభుండు= ఒక ప్రయోజనాన్ని ఆశించి పనిచేయడానికి పూనుకొన్నవాడు; కృపణునిన్‌= లోఖిని; 
అడిగినన్‌= ఆ పనిలో సాయం చేయుమని అడిగితే; తన యశంబునున్‌= అడిగినవాని కీర్తీ తగుమానంబునున్‌= తగినంత 
అభిమానమూ; చెడున్‌= భంగపడతాయి; కావునన్‌= కాబట్టి తగన్‌= తగినట్టు నీవు; ఎనయన్‌= సాటియెన; వివాహ+ఇచ్చన్‌= 
వివాహమాడాలనే కోరికతో; తగులుట+ఎటింగి= ఉండదం తెలుసుకొని; ఇచటికిన్‌ = ఇక్కడికి... 


తా : కర్టముమునీ! ఒక ప్రయోజనాన్ని ఆశించి పనిచేయడానికి పూనుకొన్నవాడు ఆ పనికోసం ఒకలోభి సాయం కోరితే 
అలా కోరినవాని కీర్తీ అభిమానమూ రెంటికీ భంగం కలుగుతుంది. నీవు వివాహం చేసుకోవాలనే కోరికతో ఉన్నావని 
తెలుసుకొని ఇక్కడికి (వచ్చాం. 


విశే : కార్యనిర్వహణలో లోభి సహకారం కోరితే కార్యం చెడడమే కాకుండా కోరినవారి అభిమానమూ చెడుతుంది. ఇది 
అందరూ తెలుసుకోవలసిన నీతి. మనువు తన పుత్రికను కర్ణమునికిచ్చి పెండ్లి చేయాలనే తలంపుతో వచ్చాడు. కర్దముడు 
కాదంటే తనపని నెరవేరకపోవడడమేగాక తన అభిమానం దెబ్బతింటుంది. కర్దముడు వివాహేచ్చతో శ్రీహరిని ఆరాధించిన 
విషయం మనువుకు తెలుసు. కొమార్తెను తీసుకొని కర్దముని ఆథభమానికి వెళితే ఆమె వివాహం కర్టమునితో జరుగుతుందనే 
నమ్మకంతో వచ్చాడు మనువు. కార్యం జరగకపోవడం, తన కీర్యభిమానాలకు భంగం కలగడం ఉండవని తెలిసే ఆయన 
వచ్చాడు. 
క. చనుదెంచితి, యస్మత్రా, ర్ధనం గైకొని మత్తనూజందగ వరియింపుం 
దని ముని స్వాయంభువునిం, గనుంగొని మరలంగం బలికెం గడుమోదమునన్‌. "785 
ప్రతి : చనుదెంచితిన్‌= నీవు వివాహేచ్చతో ఉన్నావని తెలిసి ఇక్కడికి వచ్చాను; అస్మత్‌= నా ప్రార్ధనన్‌= విన్నపాన్ని 
కైకొని= అంగీకరించి; మత్‌+తనూజన్‌= నా సుతను; తగన్‌= అనుకూలంగా (ఇష్టంగా); వరియింపుండు= వరించండి 
(భార్యగా చేసుకోండి); అనన్‌= అనగా ముని= కర్వమమహాముని; స్వాయంభువునిన్‌= స్వాయంభువుని; కనుంగొని= 
చూచి; మరలంగన్‌= తన వైపు మరల్చుకొని; కడుమోదమునన్‌= మిక్కిలిసంతోషంతో; పలికెన్‌= చెప్పాడు. 
తా : ఇక్కడికి నేను వచ్చిన సంగతి విన్నవించాను. నా విన్నపాన్ని అంగీకరించి నా కొమార్తెను ఇష్టంగా భార్యగా 
అంగీకరించండి అన్నాడు మనువు. ఆ మాటలు వినిన కర్వమమహాముని స్వాయంభువమనువును తన వైపుకు తిప్పుకొని 
మిక్కిలి సంతోషంతో ఇలా చెప్పాడు. 
సీ అనఘ! నీ చేత ననన్యదత్తముగం టబ్రతిష్టితంబైన యీ తీవంబోండి 
కమనీయరూపరేఖావిలాసంబుల మానితలక్ష్మీసమానయగుచు 


తృతీయస్కంధము 3959 


నొకనాంటి రాత్రియందుడురాజచంద్రికాధవళలితనిజసౌధతలమునందు 
మహితహిరణ్యయమంజీరశోభితచరణయై నిజసఖీసహిత యగుచుం 


తే. గందుకక్రీడంజరియింపం గగనమందు, వర విమానస్థుం డగుచు విశ్వావసుండు 
నాంగం దనరిన గంధర్వనాయకుండు, తరుణిం జూచి విమోహియై ధరణిం బడియె. 786 


ప్రతి : అనఘ= పుణ్యాత్ముడా! నీచేత; న +అన్యదత్తముగన్‌= ఇతరులకెవరికీ ఇవ్వబడకుందా; ప్రతిస్టితంబు +ఐన = నిలిపినదైన 
(నా కోసం నిలుపుకొని తీసుకొనివచ్చిన); ఈ; తీవంబోండి= తీగవలె మనోజ్ఞ్జురాలైన ప్రీ కమనీయ= మనోహరమైన; 
రూప= ఆకారం; రేఖా= సౌందర్యం; విలాసంబులన్‌= హొయలలోను; మానిత= పవిత్రురాలైన; లక్ష్మీసమాన +అగుచున్‌= 
లక్ష్మీదేవితో సమానురాలవుతూ; ఒకనాంటి; రాత్రి+అందున్‌= నిశాసమయాన; ఉడురాజ= నక్షత్రాలకు నాథుడైన చంద్రుని; 
చంద్రికా= వెన్నెలచేత; ధవళిత= తెల్లగా చేయబడిన; నిజ= తన; సౌధతలమునందున్‌= మేడ పైభాగాన; మహిత = 
గొప్ప; హిరణ్మయ= బంగారుమయమైన (బంగారుతో చేసిన); మంజీరశోభఖిత= అందెలచే అలంకరింపబడిన; చరణ +ఐ= 
పాదాలు కలదై; నిజసఖీ= తన చెలికత్తెలతో; సహిత+అగుచున్‌= కూడినదై; కందుకక్రీడన్‌= బంతియాటతో; చరియింపన్‌= 
తిరుగుచుండగా (బంతియాట ఆడుతుండగా); గగనము +అందున్‌= ఆకాశంలో; వరవిమానస్థుండు +అగుచున్‌= శ్రేష్టమైన 
విమానంలో కూర్పొన్నవాడవుతూ (విమానంలో వెళుతూ); విశ్వావసుండు= విశ్వావసుడు; నాంగన్‌+తనరిన= అని 
ప్రసిద్ధిపొందిన; గంధర్వనాయకుండు= గంధర్వరాజు; తరుణిన్‌+చూచి= ఈ యౌవనవతిని కనుగొని; విమోహి+ఐ= 
మిక్కిలి వ్యామోహం కలిగినవాడై; ధరణిన్‌+పడియెన్‌= భూమిపై పడినాడు. 

తా : ఓ పుణ్యాత్ముడా! ఇతరుల నందరినీ కాదని నీవు నాకోసం తీసుకొనివచ్చిన ఈ లతాంగి రూపరేఖావిలాసాలలో 
మనోహరమైనది. పవిత్రురాలైన లక్ష్మీదేవితో సమానురాలు. ఒకనాటి రాత్రి వెన్నెలలో తెల్లగా కనిపిస్తున్న తన మేడపై 
ఈమె పాదాలకు బంగారుఅందెలు అలంకరించుకొని తన చెలికత్తెలతో బంతియాట ఆడుతున్నది. ఆ సమయంలో 
విమానంలో వెళుతున్న విశ్వావసుడు అనే గంధర్వరాజు ఈ తరుణీమణి సౌందర్యాన్ని తిలకించి మోహంతో శరీరస్పృహ 
లేకుండా విమానంనుండి తూలి భూమి మీద పడ్డాడు. 


విశే : విశ్వావసుడు : ఒక గంధర్వుడు. ఇతడు దేవహూతిని చూచి మోహించాడు. ఆ పాపంతో తన న్థానంనుండి తప్పి 
కిందపడిపోయాడు. ఇది భాగవతంలోని విషయం. 


భారతంలో ఇతడొక గంధర్వరాజు. ఇతనికి మేనకవలన ప్రమద్వర అనే కూతురు కలుగుతుంది. తరువాత 
తల్లిదండ్రులిద్దరూ ఆ బిడ్డను వదలి వెళ్లిపోతారు. 


విశ్వావసుడు వివాహానికి అధిదేవతగా శాస్త్రాలలో చెప్పబడ్డాడు. ఏ కన్యనైనా అతడు మొదట వరించి భూమిపై 
పడిన తరువాత భర్త కాబోయేవాడు వరించునని వేదమంత్రాలు చెపుతున్నాయి. విశ్వావసువనగా పురుషుల సంపదయగు 
యౌవనమధురభావం. అతడు వరించనిదే ఏ కన్యనూ ఎవరూ వరించలేరు. 
తే. పుండరీకాక్షు నెజబుంగని పురుషపశువు, లీ తలోదరిం బొడగాన రేమి 'సెప్ప? 

నట్టి కొమరాలు భాగ్యోదయమునం దాన, వచ్చి కామింప నొల్లనివాండు గలండె? 787 


360 శ్రీమహాభాగవతము 


ప్రతి: పుండరీక +అక్షున్‌= తెలతామరలవంటి కనులుగల విష్ణుదేవుని; ఎజుంగని= తెలియని; పురుషపశువులు= నరాభథములు; 
ఈ తల+ఉదరిన్‌= ఈ కాంతను (కృశించిన ఉదరంగల ప్రీని; పొడ+కానరు= జాడ తెలుసుకోలేరు; ఏమి+చెప్పన్‌= ఏమి 
చెప్పగలం?; అట్టి= అలాంటి; కొమరాలు= అందగత్తె భాగ్య+ఉదయమునన్‌= అదృష్టవశాన; తాను+అ= తనంతతానే; 
వచ్చి; కామింపన్‌= వరించగా; ఒల్లనివాండు= ఇష్టపడనివాడు; కలండు+ఎ= ఉంటాడా? 


తా : పుందడరీకాక్షుడైన శ్రీహరిని ఎరుగని నరాధములు ఈ అందగత్తె జాడ తెలుసుకోలేరు. అటువంటి కాంతాలలామ 
అదృష్టవశాన తనంతతానుగా వచ్చి వరించినపుడు అంగీకరింపనివాడు ఎవడైనా ఉంటాడా? ఉండడు. 


క. ఈ కన్యారత్నమునకు, నాకును గుణరూపవర్తనంబులయెడ నా 

లోకింప సమమ కావునం, గైకొని వరియింతు విగతకల్మషవృత్తిన్‌. "788 
ప్రతి : ఈ; కన్యారత్నమునకున్‌= కన్యామణికి నాకును= నాకూ (కర్దమునిక్సి గుణరూప= సద్గుణ, ఆకార; వర్తనంజులయెడన్‌= 
నడవడుల విషయంలో; ఆలోకింపన్‌= పరిశీలించి చూస్తే సమమ= సమానం అనిపిస్తున్నది; కావునన్‌= అందువల్ల; 
విగత= నశించిన; కల్మషవృత్తిన్‌= పాపపునడవడితో (పుణ్యకార్యంగా భావించి); కైకొని= స్వకరించి; వరియింతున్‌= 
వరిస్తాను (భార్యగా స్వీకరిస్తాను). 
తా : గుణం, రూపం, నడవడి విషయంలో ఈ కన్యామణికి నాకూ సమానత్వం కనిపిస్తున్నది. అందువల్ల ఇది పుణ్యకార్యంగా 
భావించి ఈమెను నేను భార్యగా స్వీకరిస్తాను. 
విశే ; తనకూ (కర్దమునికి) కన్యారత్నానికి (దేవహూతికి) గుణరూపవర్తనలలో సమానత్వముందని కరముమహామునే 
చెప్పడం ఇక్కడ గమనింపదగి ఉంది. ఆయన మహర్షి కాబట్టి భార్యాభర్తలమధ్య వివాహానికి కావలసిన అంశాలేవో 
ఆయనకు తెలుసు. 782వ పద్యానికి చెప్పిన విశేషాంశవివరణ ఈ సందర్శానికీ సరిపోతుంది. 


క. విమలాత్మ! దీని కొక సమ, యము గల దెథణింగింతు విను గుణాకర యగునీ 

రమణికి నపత్యపర్యం, తము వర్తింపుదు గృహస్థధర్మక్రియలన్‌. "789 
ప్రతి : విమల+ఆత్మ= స్వచ్చమైన ఆత్మగలవాడా! (పుణ్యాత్ముడా!)) దీనికిన్‌= ఈ వివాహం జరగడానికి; ఒకు సమయము= 
నియమం; కలదు= ఉంది; ఎటింగింతున్‌= తెలియజేస్తాను; విను= ఆలకించుము; గుణ +ఆకర+అగు= ఉత్తమగుణములకు 
నిలయమయిన; ఈ; రమణికిన్‌= స్త్రీకి; అపత్యపర్యంతము = సంతానం కలిగే వరకు; గృహస్ట్థధర్మ= సాంసారిక ధర్మ; 
క్రియలన్‌= విధులను; వర్తింపుదున్‌= నిర్వర్తిస్తాను. 
తా : ఓ పుణ్యాత్ముడా! మాకు వివాహం జరగడానికి ఒక నియమం ఉంది. ఆ ఒడంబడిక ఏదో తెలియజేస్తాను విను. 
ఉత్తమ గుణాస్పద అయిన ఈమెకు సంతానం కలిగేవరకు సాంసారికధర్మాన్ని నిర్వర్తిస్తాను. 


విశే : “ప్రజాతన్తుం మవ్యవచ్చేత్సీో-సంతానమనే తంతువును త్రెంపివేయవద్దు. అని వేదానుశాసనం. దాంపత్యానికి 
సంతానమే ముఖ్యఫలం. కర్దముడు ఆ ధర్మాన్ని మనస్సులో ఉంచుకొని ఈ నియమాన్ని ప్రకటిస్తున్నాడు. 


ఆఅ. అంతమీంద విష్ణు నాజ్ఞ యౌందలం దాల్చి, శమదమాది యోగసరణిం బొంది 
సన్న్యసించువాండ జలజనేత్రుని వాక్య, కారణమునంజేసి ధీరచరిత! 700 


తృతీయస్కంధము 361 


ప్రతి: ధీరచరిత= జ్ఞానముతో కూడిన నడవడి గలవాడా!; అంతమీందన్‌= అటుతరువాత; జలజనేత్రుని= పద్మాలనుపోలిన 
కన్నులుగల శ్రీహరియొక్క వాక్య= మాట (ఆజ్ఞ); కారణమునన్‌+చేసి= హేతువువల్ల; విష్ణు+ఆజ్ఞ= విష్ణువుయొక్క ఆనతిని; 
బెందలన్‌+తాల్చి= శిరస్సున ధరించి, తలదాల్చి; శమదమ+ఆది= అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహములతో కూడిన; 
యోగసరణిన్‌+పొంది= యోగమార్గాన్ని అవలంబించి; సన్న్యసించువాండన్‌= సన్యాసం స్వీకరిస్తాను. 
తా; జ్ఞానచరితా! అటు తరువాత శ్రీహరి ఆజ్ఞ ప్రకారం ఆయన ఆనతిని తలదాల్సి శమదమాదులతో కూడిన యోగమార్దాన్ని 
అవలంబించి సన్యాసం స్వీకరిస్తాను. 
విశే : ధీరచరిత - అనేది సాభిప్రాయ సంబోధన. ఒకవిధంగా ఇది కన్యతండ్రికి అధైర్యాన్ని కలిగిస్తుంది. వద్దని 
ముందుగా చేస్తున్న హెచ్చరిక. 
క. శ్రీవిభునివలన నీ లో, కావలి యుదయించుం బెరుంగు నడంగును వినురా 

జీవభవాదుల కతందే, భూవర! నిర్మాణ హేతుభూతుం డరయన్‌. 7091 
ప్రతి : శ్రీవిభునివలనన్‌= లక్ష్మీవల్లభునివల్లనే; ఈ లోక+ఆవళి= ఈ జగముల సముదాయం; ఉదయించున్‌= ఆవిర్భవిస్తుంది; 
'పెరుగున్‌= వృద్ధి పొందుతుంది; అడంగును= నశిస్తుంది; విను= ఆలకించు; రాజీవభవ +ఆదులకున్‌= పద్మగర్భుదైన 
బ్రహ్మమొదలైనవారికి; భూవర= ఓ రాజా!; అరయన్‌= ఆలోచించగా; నిర్మాణ= అభ్యుదయానికి; హేతుభూతుండు= 
కారణభూతుడు; అతండు +ఏ= ఆ మహావిష్ణువే. 
తా : ఓ రాజా! ఆ రమాకాంతునివల్లనే ఈ ఎల్లలోకాలు ఆవిర్భవిస్తాయి. వృద్ధిపొందుతాయి. నశిస్తాయి. బ్రహ్మాదుల 
అభ్యుదయానికి ఆయనే కారణభూతుడై ఉన్నాడు. 
వ. అది గావునన మృహాత్ముని యాజ్జోల్లంఘనంబు 'సేయరాదని కర్ట్వముండు వలికిన విని స్వాయంభువుండు 
నిజభార్యయైన శతరూప తలంపును బుత్రియైన దేవహూతి చిత్తంబును నెజింగినవాందై ముని సమయంబున 
కియ్యకొని ప్రహృష్ట హృదయుం డగుచు సమంచిత గుణగణాధ్యుం డయిన కర్ద్వమునకు దేవహూతిని 
విధ్యుక్తప్రకారంబున వివాహంబు 'సేయించెం, దదనంతరంబ శతరూపయును బారిబర్హ సంజ్ఞికంబులైన 
వివాహోచిత దివ్యాంబరాభరణంబులు దేవహూతి కర్దముల కొసంగె, నవ్విధంబున నిజకులాచార సరణిం 
బరిణయంబు గావించి విగత చింతాభరుండై స్వాయంభువుండు దుహితృ వియోగ వ్యాకులిత స్వాంతుందై 
కూంతుం గౌంగిలించుకొని, చుబుకంబుం బుడుకుచుం, జెక్కిలి ముద్దుగొని, శిరంబు మూర్మొని, 
పప్రేమాతిరేకంబున బాప్పధారాసిక్తమస్తకంజేసి తల్లీ! పోయి వచ్చెద నని చెప్పి కర్ణమునిచేత నామంత్రితుందై 
నిజభార్యా సమేతంబుగ రథం బెక్కి సపరివారుందై. "7702 
ప్రతి : అది+కావునన్‌= శ్రీహరి ఆనతి అలా ఉన్నది గనుక; ఆ+మహా+ఆత్ముని= ఆ దేవదేవుని; ఆజ్ఞా+ఉల్లంఘనంబు = 
ఆజ్ఞను అతిక్రమించడం; చేయరాదు +అని= చేయకూడదని; కర్ణముండు; పలికినన్‌= చెప్పగా, విని, స్వాయంభువుండు; 
నిజభార్య+ఐన= తన ఇల్లాలైన; శతరూప; తలంపును= అభిప్రాయాన్ని (పుత్రిని కర్టమునికే ఇచ్చి పెండ్లి చేయాలనే 
తలంపును); పుత్రి+ఐన= కూతురైన, దేవహూతి; చిత్తంబునున్‌= మనస్సును, (కర్టమునే పెండ్లాదవలెనన్న మనస్సు); 


362 శ్రీమహాభాగవతము 


ఎజింగినవాందు+ఐ = తెలుసుకొన్నవాడై; ముని= కర్ట్మమమహర్షి సమయంబునకున్‌+ఇయ్యకొని= నియమానికి ఒప్పుకొని; 
ప్రహృష్ట= సంతోషంతో కూడిన; హృదయుండు+అగుచున్‌= చిత్తము గలవాడవుతూ; సమంచిత= ఉత్తమ; 
గుణగణ +ఆధ్యుండు+అయిన= గుణసంపన్నుడైన, కర్టమునకు; దేవహూతిని; విధి+ఉక్తప్రకారంబునన్‌= శాస్రోక్త పద్ధతి 
ననుసరించి; వివాహంబు= పెండ్సి; చేయించెన్‌= జరిపించాడు; తద్‌+అనంతరంబు+అ= ఆ పిమ్మట; శతరూపయును = 
మనువు భార్యయైన శతరూప కూడా; పారిబర్హస్రంజ్ఞకంబులు+ఐన = పారిబర్హం అనే పేర్లుగల (అరణం పేరుతో చలామణిలో 
ఉన్న; వివాహ+ఉచిత= పరిణయ సందర్భానికి తగిన; దివ్య +అంబర +ఆభరణంబులు = మెలివస్రాలనూ, మేటినగలనూ; 
దేవహూతి కర్దములకున్‌; ఒసంగెన్‌= బహూకరించింది; ఆ+విధంబునన్‌= ఆ ప్రకారంగా; నిజకుల+ఆచారసరణిన్‌= 
తన కులాచారపద్ధతి ననుసరించి; పరిణయంబు+కావించి= పెండ్లి జరిపించి; విగత= పోయిన; చింతాభరుండు+ఐ= 
దుఃఖభారంకలవాడై స్వాయంభువుండు; దుహిత్ఫ= తనయవలన కలిగిన; వియోగ= ఎడబాటుచే; వ్యాకులిత= కలతపడిన; 
స్వాంతుండు +ఐ= హృదయముగలవాడై; కూంతున్‌= కొమార్తెను; కౌంగిలించుకొని= ఆలింగనంచేసుకుని; చుబుకంబున్‌= 
గడ్డమును; పుడుకుచున్‌= వాత్సల్యంతో స్పృశిస్తూ చెక్కిలి= బుగ్గను, చెంపను; ముద్దు+కొని= ముద్దాడి; శిరంబు= తలను; 
మూర్మొని= ఆఘ్రాణించి; ప్రేమ+అతిరేకంబునన్‌= ప్రేమాతిశయంతో; బాప్పధారాసిక్త= కన్నీటి జాలుతో తడిసిన; 
మస్తకన్‌+చేసి= తలగలదానినిగా చేసి; తల్లీ= బిడ్డా!) పోయివచ్చెదన్‌= వెళ్లివస్తాను; అని చెప్పి; కర్ణమునిచేతన్‌= అల్లుడైన 
కర్ణమమహామునిచేత; ఆమంటత్రితుండు +ఐ= వీడ్కోలు చేయబడినవాడై; నిజభార్యాసమేతంబుగన్‌= తన పత్నితోకలసి; 
రథంబు+ఎక్కి= తేరును అధిరోహించి; సపరివారుందు +ఐ = పరిజనంతోకూడినవాదై. 


తా : అలా ఉన్నదికాబట్టి ఆ దేవదేవుని ఆజ్ఞ అతిక్రమించరానిది అన్నాడు కరరుమహాముని. ఆ మాటలు వినిన 
స్వాయంభువమనువు తన సుతను కర్టమునికి ఇవ్వాలని అనుకొంటున్న భార్య శతరూపయొక్క అభిప్రాయాన్ని, కర్దమునే 
వివాహమాడాలనుకొంటున్న కొమార్తె దేవహూతి అభిప్రాయాన్ని తెలుసుకొన్నాడు. కర్టమమునీంద్రుని నియమానికి 
ఒప్పుకొన్నాడు. ఎంతో సంతోషంతో ఉత్తమగుణసంపన్నుడైన ఆ కర్ణమునికి దేవహూతినిచ్చి వేదశాస్రోక్త పద్ధతిననుసరించి 
వివాహం జరిపించాడు. ఆ తరువాత శతరూప పారిబర్దములనే పేరుగల (అరణంపేరుతో చలామణిలో ఉన్న) వివాహ 
సందర్భానికి తగిన దివ్యవస్తాలనూ, దివ్వ్యాభరణాలనూ దేవహూతీ కర్దములకు బహూకరించింది. ఆ ప్రకారంగా తన 
కులాచార పద్ధతి ననుసరించి వివాహం జరిపించి బరువు బాధ్యతలు తీర్చుకొన్నాడు మనువు. కుమార్తెను వదలి వెళ్లవలసి 
రావడంతో ఆమె ఎడబాటు ఆయనకు ఎంతో కలతను కలిగించింది. కుమార్తెను కౌగిలించుకొన్నాడు. వాత్సల్యంతో గడ్డం 
నిమిరాడు. చెంపను ముద్దాడి తలను స్పృశించాడు. ప్రేమాతిశయంతో ఉబికిన కన్నీళ్లతో ఆమె శిరస్సును తడుపుతూ తల్లీ! 
వెల్లివస్తానన్నాడు. అల్లుడైన కర్టముని వీడ్కోలు అందుకొని తన భార్యతో కలసి రథం అధిరోహించి పరిజనంతో కూడి 
బయలుదేరాడు. 


చ. తరళతరంగవీచిసముదంచితబిందుసరస్సరస్వతీ 

సరిదరవిందతుందిలలసత్తరుతీరనివాససన్మునీ 

శ్వరనికరాశ్రమాకలితసంపదలం గనుంగొంచు వేడ్మ ము 

ప్పిరింగొన నేంగె నాత్మపుటభేదనవిస్ఫుటమార్గవర్తియె. "793 
ప్రతి : తరళ= చలిస్తున్ను తరంగవీచి= అలల పంక్తులతో; సమ్‌+ఉదంచిత= ఎగురుతూ అందంగా ఉన్న బిందుసరస్‌= 
బీందుసరస్సు; సరస్వ్పతీసరిత్‌= సరస్పతీనదిలోని; అరవింద= పద్మాల; తుందిల= ఎక్కువ తనంతో; లసత్‌+తరు= ప్రకాశిస్తున్న 


తృతీయస్కంధము 363 


వృక్షాలుగల; తీర= బీందుసరస్సు, సరస్వతీనది తీరప్రాంతాలలో; నివాస= నివాసముకల; సత్‌+ముని+ఈశ్వర, నికర= 
మహనీయులైన మునిశ్రేష్టుల సముదాయంయొక్క ఆశ్రమ+ఆకలిత= ఆశమాలలో చక్కగా కూడబెట్టుకొన్న సంపదలన్‌+ 
కనుంగొంచున్‌= వైభవాలను దర్శిస్తూ వేడ్క ఆనందం; ముప్పిరి+కొనన్‌ (మూడు+పిరి)= ముప్పేట గొనగా 
(అతిశయించగా); ఆత్మపుటభేదన = తన పట్టణానికిపోవు; విస్ఫుట= స్పష్టమైన; మార్గవర్తి+ఐ= బాటను అనుసరించినవాడ్రె 
(స్వాయంభువమనువు); ఏంగెన్‌= వెళ్లాడు. 

తా : చలిస్తున్న అలలపంక్తులతో ఎగురుతూ అందంగా కనిపిస్తున్న బిందుసరస్సు, సరస్వతీ నదులలో పద్మాలు అధికంగా 
ఉన్నాయి. పక్షనే ఆశ్రమవ్ఫక్షాలు అందంగా అమరి ఉన్నాయి. బిందుసరస్సు, సరస్వతీనదుల తీరప్రాంతాలలో మహనీయులైన 
మునిశ్రేష్టులు నివాసముందే ఆశ్రమాలు చాలా ఉన్నాయి. స్వాయంభువమనువు ఆ యాశ్రమాల వైభవాలను దర్శిస్తూ 
ముప్పిరిగొన్న ఆనందంతో తన పట్టణమార్గాన్నిబట్టి వెళ్లాడు. 

వ. ఇట్లు సని చని బ్రహ్మావర్తదేశంబునందు. 704 
ప్రతి : ఇట్లు= ఇలా; చనిచని= వెళ్లివెళ్లి; బ్రహ్మావర్తదేశంబునందు... 

తా : ఇలా వెళ్ళి వెళ్ళి బ్రహ్మావర్త దేశంలో 

విశే ; మనువు బ్రమ్మావర్తదేశానికి సమ్రాట్టుగా ఉండినట్లు చెప్పబడింది. పురాణప్రమాణాలనుబట్టి బ్రహ్మావర్త దేశమంటే 
సరస్వతి-దృషద్వతి అనే రెండునదుల నడిమి ప్రదేశం. అక్కడ రురువు అనే పేరుతో నల్లజింకలు సంచరిస్తూ ఉంటాయి. 
అందువల్ల ఆ ప్రదేశమంతా యజ్ఞయాగాది కతువులతో శ్రేష్టమైన బ్రహ్మజ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది. స్థూలంగా ఈ 
ప్రదేశమిప్పుడు ఉత్తరభారతదేశంలో హిమాలయాలకు దిగువను, వింధ్య పర్వతాలకు పైనను ఉంది. మొట్టమొదట 
మానవజాతి భూగోళంపై అవతరించి ప్రదెశమిదేనని చెపుతారు. 


సీ. _ఎందేనిందొల్లి లక్ష్మీశుండు యజ్ఞసూకరమూర్తింగైకొని సరభసముగ 
నొడలు జాడించినంబుడమిపై రాలిన రోమజాలంబులు రుచిరహరిత 
వర్ణమై పొలుపార వరకుశకాశమయంబును యజ్ఞక్రియాకలాప 
యోగ్యంబునై చాల నొప్పారి బర్హిస్సు సంభవించిన దాన సకలబుిుషులుం 


తే. [గ్రతువు లొనరించి తద్విఘ్నకారులైన, యసురులను ద్రుంచి రట్ల స్వాయంభువుండు 
విష్ణపరముగ మఖము గావించి రుచిర, మేధ సెలువొంది నట్టి యాత్మీయపురము. 795 


ప్రతి : ఎందు+ఏనిన్‌= ఎక్కడైతే తొల్లి= పూర్వం; లక్ష్మీ+ఈశుండు= లక్ష్మీదేవిభర్తయైన శ్రీహరి; యజ్ఞసూకరమూర్తిన్‌+కైకొని= 
యజ్ఞవరాహరూపం ధరించి; సరభసముగన్‌= వేగంగా (గట్టిగా ఒడలు= శరీరం; జాడించినన్‌= విదిలించగా;? పుడమిపైన్‌ 
రాలిన= భూమిమీద పడిన; రోమజాలంబులు= వెండ్రుకలు; రుచిర= ఒప్పిదమైన; హరితవర్ణము+ఐ= ఆకుపచ్చనిరంగుతో; 
పొలుపు+ఆరన్‌= ఒప్పారగా; వర= శ్రేష్టమైన; కుశ, కాశ మయంబును= దర్భలూ, రెల్లుగడ్డి అనేవానితో నిండిపోయినదీ; 
యజ్ఞక్రియా కలాపయోగ్యంబును+ఐ= యజ్ఞకార్యాలు చేయడానికి అర్వమై; చాలన్‌+ఒప్పారి= బాగా కుదిరి; బర్హిస్సు= 
ఇ బ్రా యౌ 
అగ్ని సంభవించినన్‌= పుట్టగా దానన్‌= ఆ అగ్నితో; సకలబుషులున్‌= బుషులందరూ; క్రతువులు +ఒనరించి= యజ్ఞాలు 


364 శ్రీమహాభాగవతము 


నిర్వహించి; తద్‌+విఘ్నకారులు+ఐన= ఆ యజ్ఞాలకు ఆటంకాలు కలిగిస్తున్న అసురులన్‌= రాక్షసులను; త్రుంచిరి= 
తుదముట్టించారు; అట్లు +అ= అలాగే; స్వాయంభువుండు; విష్ణుపరముగన్‌= విష్ణువునుద్దేశించి; మఖము+కావించి= 
యజ్ఞంచేసి; రుచిరమేధ= గొప్ప ప్రజ్ఞ చెలువు+ఒందిన +అట్టి= విరాజిల్లునట్టి; ఆల్మీయపురము= తన పట్టణం... 


తా : అలా ప్రయాణం చేసి మనువు బ్రహ్మావర్తదేశం చేరాడు. బ్రహ్మావర్తదేశంలో అతని నగరం ఉంది. అక్కడ పూర్వం 
శ్రీహరి యజ్ఞవరాహరూపం ధరించి శరీరాన్ని గట్టిగా విదిలించగా ఆయన శరీరంపై గల వెండ్రుకలు ఆ ప్రదేశంలో 
రాలాయి. ఆకుపచ్చని రంగుతో కనిపించిన ఆ వెండ్రుకల నుండి శ్రేష్టమైన దర్భలు, రెల్లుగడ్డి, యజ్ఞకార్యాలు చేయడానికి 
తగిన అగ్ని పుట్టాయి. వాటితో బుషులందరూ యజ్ఞాలు నిర్వహించారు. యజ్ఞాలకు ఆటంకాలు కలిగిస్తున్న రాక్షసులను 
తుదముట్టించారు. ఆ బుషులవల స్వాయంభువమనువు కూడా అక్కడ విష్ణువునుద్దేశించి యజ్ఞం చేసి గొప్పప్రజ్ఞతో 
విరాజిల్లాడు. అటువంటి తన పట్టణాన్ని (ఆయన సమీపించాడు). 


విశే : వైదిక కర్శకాండలో అంటే యజ్ఞ నిర్వహణలో దర్భలకు, రెల్లుగడ్డికి ప్రాధాన్యం ఉంది. దర్భ రెల్లుగడ్డి జాతికి చెందిన 
తృణం. పదిరకాల దర్భలున్నాయి. కుశం, కాశం, యవం, దూర్వం, విశ్వామిత్రం, ఉసీరం, కుందురం, గోధూమం, 
వ్రీహి, ముంజం అనేవి ఆ పదిరకాలు. దర్భలను కృష్ణపక్షమందలి పాడ్యమినాడు మంత్రపఠనం చేస్తూ సేకరిస్తారు. 
దర్భలు మంత్రాలను శక్తిమంతం చేస్తాయి. యజ్ఞసమయంలో, యోగసాధన సమయంలో ఆసనంగా వాడే చాప దర్భాసనం. 
ఈ చాపను రెల్లుగడ్డితో తయారుచేస్తారు. యజ్ఞదీక్షలో ఉన్నవారు దర్భ ఉంగరాలను ధరిస్తారు. 


క. డాయంజనం బురజనము లు, పాయనములు దెచ్చి యిచ్చి బహుగతుల నతుల్‌ 

'సేయంగ మంగళతూర్యము, లాయతగతి మైయంజొచ్చె నంతఃపురమున్‌. "7906 
ప్రతి : డాయన్‌+చనన్‌= పట్టణాన్ని సమీపించగా; పురజనులు = పట్టణపౌరులు; ఉపాయనములు= కానుకలు; తెచ్చియిచ్చి; 
బహుగతులన్‌= అనేకవిధాలుగా; నతుల్‌+చేయంగన్‌= స్తుతులు సల్పగాా అంతఃపురమునన్‌= అంతిపురంలో; 
మంగళతూర్యములు= మంగళవాద్యాలుు ఆయతగతిన్‌= కోలాహలంగా; (మోయన్‌+చొచ్చెన్‌= ధ్వనింపసాగాయి. 


తా; స్వాయంభువమనువు పట్టణంలో ప్రవేశించగానే పౌరులు కానుకలు సమర్పించి అనేక విధాలుగా స్తుతించారు. 
మంగళవాద్యాలు కోలాహలంగా ధ్వనిస్తూ ఉండగా ఆయన అంతఃపురంలో ప్రవేశించాడు. 


వ. ఇట్లు ప్రవేశించి తాత్రయోపశమనం బగు భగవద్భక్తి వృద్ధిం బొందించుచుం బుత్రమిత్ర సుహృద్బాంధవ 
సహితుందై పరమానందంబున. 707 


ప్రతి : ఇట్లు ప్రవేశించి= ఇలా అంతఃపురంలో ప్రవేశించి; తాపత్రయ +ఉపశమనంబు+అగు= ఆధ్యాత్మిక ఆధిభౌతిక 
ఆధిదైవికాలనే తాపాలనుండి శాంతి కలిగించునదగు; భగవత్‌ +భక్తిన్‌= భగవంతునందలి భక్తిని; వృద్ధిన్‌+పొందించుచున్‌= 
పెంపొందించుకొంటూ,; పుత్ర= కొడుకులు; మిత్ర= స్నేహితులు; సుహృత్‌= 'ప్రతిఫలమాసింపని చెలికాండ్రతో; బాంధవ= 
చుట్టాలతో; సహితుందు+ఐ= కూడినవాడై; పరమ +ఆనందంబునన్‌= ఎంతో సంతోషంతో (ఉన్నాడు). 


తా : ఇలా అంతఃపురంలో ప్రవేశించి స్వాయంభువమనువు ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవికాలనే మూడు తాపాలనూ 
శాంతపరచే భగవద్శక్తిని 'పెంపొందించుకొంటూ పుత్ర మిత్ర ఆప్తబాంధవులతో కూడి పరమానందంగా ఉన్నాడు. 


తృతీయస్కంధము 365 


తాపత్రయము - ఆధ్యాత్మికము - దేహసంబంధమైనరోగాదులు. ఆధిభౌతికము- ఇతర ప్రాణులవల్ల కలిగే ఆపదలు. 
ఆధిదైవికము- భూకంపాలు, గాలివానలు మొదలైనవి. 


మ. అతిభక్తింబ్రతివాసరంబును హరివ్యాసంగుండై మాధవాం 
కితగంధర్వవిపంచికాకలితసంగీతప్రబంధానుమో 
దితుండై యిష్టవిభూతులందు ననురక్తింబొంద కే ప్రొద్దున 
చ్యుతసేవైకపరాయణుండగుచు నస్తోకప్రభావోన్నతిన్‌. 798 


ప్రతి : ప్రతివాసరంబును= ప్రతిదినమూ; అతిభక్తిన్‌= మిక్కిలి భక్తితో; హరివ్యాసంగుండు+ఐ= శ్రీహరియందు ఎంతో 
(్రద్ధగలవాడై; మాధవ +అంకిత= లక్ష్మికి భర్తయైన శ్రీహరికి అంకితంగా (గుర్తుగా) విపంచికా+ఆకలిత= వీణావాద్యముతో 
మేళవించిన; సంగీత ప్రబంధ= గానయుక్తమైన పాటలచే్వే అనుమోదితుండు+ఐ= ఆనందిస్తున్నవాడై ఇష్టవిభూతుల+అందున్‌= 
భోగభాగ్యాలమీద; అనురక్తిన్‌+పొందక= ఆసక్తిలేక; ఏప్రొద్దున్‌= ఏ రోజైనా (ప్రతిరోజూ, సర్వదా) అచ్యుతసేవా+ 
ఏకపరాయణుండు +అగుచున్‌= నారాయణుని సేవయందే ముఖ్యమైన ఆసక్తి గలవాడవుతూ; అస్తోక= అనంతమైన; 
ప్రభావ+ఉన్నతిన్‌= గొప్పమహిమతో... 


తా: స్వాయంభువమనువు ప్రతిదినమూ అతిశయించిన భక్తితో శ్రీహరియందే మనస్సునిల్పి వీణను మేళవించి 
శ్రీహరికంకితంగా సంగీతయుక్తమైన భక్తిగీతాలు పాడుకొంటూ ఆనందంతో భోగభాగ్యాలమీద ఆసక్తి లేనివాడై, నారాయణుని 
సేవయందే ముఖ్యాసక్తి కలిగి అనంత మహిమతో... (ఉన్నాడు). 


విశే : ప్రాచీనకాలంలో విద్య లయబద్ధమైన గీతాలద్వారా నేర్పబడుతూ ఉండేది. గీతాలద్వారా నేర్చుకొంటే లయజ్ఞానం 
ద్వారా నేర్చుకొన్న అంశాలు స్ఫృతిలో ఉంటాయి. సంగీత విద్యకు గాంధర్వవేదమనిపేరు. వాల్మీకిమహర్షి విరచిత 
శ్రీమద్రామాయణకావ్యం లవకుశులు మొదట్లో పాడడంద్వారానే ప్రచారమైనట్లు పాఠ్యే గేయే చ మధురం అని ప్రసిద్ధి 
పొందింది. రచింపబడినవన్నీ సంగీత ప్రబంధాలే. ఇక్కడ ప్రబంధమంటే ఒక కావ్యమని కాదు. సంగీతాత్మకమైన ఒక 
గీతం కూడా ప్రబంధమే. 


మ. హరిపాదాంబురుహద్వయార్పితతులస్యామోదముంగొంచుం ద 
చ్చరితంబుల్‌ దలపోయుచుం బొగడుచుం జర్చించుచున్‌ వించుం ద 
త్పరిచర్యావ్యతిరిక్తసంసరణసద్ధర్మార్థకామంబులం 
బరిభూతంబులు సేసి మోక్షపదసంప్రాప్తిక్రియారంభుందై. 799 


ప్రతి : హరి= నారాయణునియొక్క పాద+అంబురుహద్వయ = పాదపద్మ యుగళంపై; అర్పిత= సమర్పింపబడిన; 
తులసీ+ఆమోదమున్‌= తులసీదళాల పరీమళాన్నిి కొంచున్‌= పరిగ్రహిస్తూ (ఆఘ్రాణిస్తూ); తత్‌+చరితంబుల్‌= 
ఆ మాధవుని కథలను; తలపోయుచున్‌= స్మరిస్తూ పొగడుచున్‌= స్తుతిస్తూ చర్చించుచున్‌= పరామర్శిస్తూ వించున్‌= 
ఆలకిస్తూ తద్‌+పరిచర్యా= ఆ దేవుని సేవలకు; వ్యతిరిక్త= ఆటంకాలైన; సంసరణ= సంసారబంధాలైన; సత్‌ +ధర్మ+అర్ధ, 
కామంబులన్‌= ధర్మార్థకామపురుషార్థాలను; పరిభూతంబులు+చేసి= తిరస్కరించి; మోక్షపదసంప్రాప్తి= మోక్షన్ధానమును 
పొందడానికి కావలసిన; క్రియా+ఆరంభుందై= కార్యాలను చేయడం ప్రారంభించి, (ప్రారంభించాడు). 


366 శ్రీమహాభాగవతము 


తా : స్వాయంభువమనువు శ్రీహరి పాదపద్మాలపై సమర్పింపబడిన తులసీదళాల పరీమళాన్ని ఆఘ్రాణిస్తూ, ఆ భగవంతుని 
కథలను స్మరిస్తూ, స్తుతిస్తూ, పరామర్శిస్తూ, ఆలకిస్తూ, ఆ దేవునిసేవలకు ఆటంకాలై సంసారబంధాలైన ధర్మార్ధ్థకామాలను 
తిరస్కరించి మోక్ష పదవి పొందడానికి కావలసిన కార్యాలు చేయడం ప్రారంభించాడు. 

విశే ; ధర్మార్ధకామమోక్షాలు చతుర్విధ పురుషార్థాలు. పురుషుడు సాధించవలసినవి పురుషార్థాలు. ఈ నాలుగింటిలో 
ధర్మం మొదటిది, ముఖ్యమైనది. అర్ధకామాలు ధర్మబద్ధంగా ఉండాలని సూచించడానికే ధర్మం మొదటనే కనిపిస్తున్నది. 
ధర్మార్ధకామాలు మానవుని లౌకిక జీవితానికి, మోక్షం అలౌకిక జీవితానికి సంబంధించినవి. ధర్మార్ధకామాలను చక్కగా 
అనుష్టించగలిగితే మానవజీవితం శాంతిధామమవుతుంది. మోక్షమంటే ముక్తి ప్రాపంచిక జీవితంనుండి విడుదల పొందడమే 
మోక్షం. 


క. నిగమార్ధగోచరుండనం, దగు హరిచరితప్రసంగతత్పరచిత్తుం 
దగు నతనికి స్వాంతరగము, లగు యామము లొగి నయాతయామము లయ్యెన్‌. 800 


ప్రతి: నిగమ +అర్థ= వేదార్థాలకు మాత్రమే; గోచరుండు+అనన్‌+తగు= అగపడువాడు అనదగు; హరి= శ్రీమన్నారాయణుని 
యొక్క చరిత= కథలను; ప్రసంగ= ప్రస్తావించడంలో; తద్‌+పరచిత్తుండు+అగు= ఆసక్తిగల మనస్సువాడగు; అతనికిన్‌= 
ఆ స్వాయంభువమనువుకు; స్వ+అంతరగములు +అగు = తనలోనికి ప్రవేశించునవైన; యామములు= జాములు; ఒగిన్‌= 
క్రమంగా; అయాత= వెళ్లని యామములు= జాములు; అయ్యెన్‌= ఐనవి. అనగా ఎన్ని జాములు గడచినా గడవనట్లే 


అయింది. 

తా; వేదార్థాలకు మాత్రమే అగపదువాదనదగు శ్రీహరియొక్క కథలను ప్రస్తావించడంలో ఆసక్తిగల ఆ స్వాయంభవమనువుకు 
ఎన్ని జాములు గడచినా గడవనట్లుగా ఉంది. 

విశే : శ్రీహరి కథా ప్రస్తావనలో మునిగిన మనువుకు కాలం గడచిపోతున్న విషయమే తెలియడంలేదు. ఒక జాము 
గడచిపోయి మరొక జాము వస్తున్నట్లు తెలుస్తున్నదేగాని తెల్లవారినట్లు తెలియడం లేదు. అతనికి కాలం గడుస్తున్న 
విషయమే తెలియలేదని భావం. అతని ధ్యాస అంతా శ్రీహరి చరితంమీదనే ఉంది. మూడుగంటలకాలం ఒక జాము. ఒక 
రాత్రికి నాలుగు జాములు. 


సీ వెండియు నమ్మెటి విష్ణమంగళ కథా కర్లన ధ్యానానుగాన నుతులు 
సలుపుచుం స్వస్వప్న జాగ్రత్సుషుప్తులం దలంగించి యీ పుణ్యతముండు దాను 
జక్రిదాసుండు గాన శారీర మానస దివ్యమానుష భౌతిక వ్యథలను 
దగులక సన్మునీంద్రశ్రేణికిం దగం, దనరు వర్ణాశ్రమ ధర్మగతులు 


తే. దప్పకుండంగ నడుపుచుం దగిలి సర్వ, భూతహితవృత్తి నతులవిఖ్యాతలీల 

నేకసప్త్రతియుగము లస్తోకచరితుం, డగుచు వర్తించె సమ్మోద మతిశయిల్ల. 801 
ప్రతి : వెందియున్‌= ఇంకా; ఆ+మేటి= గొప్పవాడైన స్వాయంభువమనువు; విష్ణు= విష్ణువుయొక్క మంగళ కథా= పవిత్ర 
వృత్తాంతాలను; ఆకర్ణన= వింటూ ధ్యాన= మనస్సులో తలపోస్తూ అనుగాన= అనుసరించి పాడుతూ; నుతులు= 


తృతీయస్కంధము 36/7 


స్తోత్రాలు; సలుపుచున్‌= చెస్తూ తాన్‌= తాను; స్వస్వప్న= తనయొక్క కల; జాగ్రత్‌= మెలకువ; సుషుప్తులన్‌= గాఢనిద్రలను; 
తలంగించి= తొలగించి; (స్వప్నజాగ్రత్సుషుప్తలను పాటించకుండా, ఆ యవస్థలకు అతీతంగా); ఈ పుణ్యతముండు= 
ఈ పుణ్యాత్ముడైన మనువు; తాను= అతడు; చక్రిదాసుండు+కానన్‌= సుదర్శనచక్రం ధరించిన విష్ణుభక్తుడు కాబట్టి; 
శారీర= దేహానికి మానస= మనస్సుకు సంబంధించిన; దివ్య= దైవశక్తులవల్ల మానుష= మానవ చేష్టలవల్ల; భౌతిక= 
భూతసంబంధమైన (పంచభూతాల) వాటివల్ల కలిగే; వ్యథలను= కష్టాలను; తగులక= పొందక; సత్‌+ముని +ఇంద్రశ్రేణికిన్‌= 
ఉత్తములైన మునీశ్వరులకు; తగన్‌= తగినట్లుగా తనరు= ఒప్పు; వర్ణ+ఆశ్రమ= నాలుగు వరాలకు, నాలుగు ఆశ్రమాలకు 
సంబంధించిన; ధర్మగతులు= ధర్మపద్ధతులు; తప్పకుండంగన్‌= తప్పకుండా; నడుపుచున్‌= సాగిస్తూ తగిలి= ఆ ధర్మాలతో 
సంబంధం కలిగి; భూతహితవృత్తిన్‌= ప్రాణులకు మేలుచేయడమే నడవడిగా; అతుల= సాటిలేని; విఖ్యాతలీలన్‌= ప్రఖ్యాతి 
పొందే విధంగా; ఏకసప్తతి యుగములు= డెబ్బదియొక్క యుగాలు; అస్తోకచరితుండు+అగుచున్‌= గొప్ప సచ్చరిత్ర 
గలవాడగుచూ; సమ్మోదము +అతిశయిల్లన్‌= ఆనందమతిశయించునట్లు; వర్తించెన్‌= ప్రవర్తించాడు, మెలిగాడు. 


తా : స్వాయంభువమనువు పవిత్రమైన శ్రీహరి కథలను వింటూ, ఆయన స్వరూపాన్ని మనస్సులో నిలుపుకొంటూ, ఆయన 
గుణనామాలను పాడుకొంటూ, ఆయనను ఆరాధిస్తూ, తన స్వవ్న జాగ్రత్‌ సుషుప్తి అవస్థలకు అతీతంగా ప్రవర్తించాడు. 
పుణ్యాత్ముడైన మనువు విష్ణుదేవుని భక్తుడు కాబట్టి దేహానికీ, మనసుకూ చెందిన బాధలు పొందలేదు. దైవశక్తులవల్ల, 
మానవచేష్టలవల్ల, పంచభూతాలవల్ల కలిగే కష్టాలలో చిక్కుకోలేదు. ఉత్తమ మునీశ్వరుల ఆశయాలకు తగినట్లుగా 
వర్ణాశ్రమ ధర్మపద్ధతులను తప్పకుండా నడుపుతూ ఆధర్మాలతో సంబంధం కలిగి, ప్రాణులకు మేెలుచేయడమే నడవడిగా, 
సాటిలేనివిధంగా ప్రఖ్యాతి పొందుతూ, ఆనందాతిశయంతో డెబ్బదియొక్కయుగాలు పాలించి సచ్చరిత్రుడై విరాజిల్లాడు. 


విశే : శ్రీహరి దివ్యమంగళ కథాకర్ణన ధ్యానాను గానాలలో మునిగిన మనువుకు స్వప్ప్నజాగ్రత్సుషుప్తులు లేవని చెప్పడం 
వల్ల ఆయన నిరంతరం ఇతర చింతలన్నిటిని వదలి తదేక ధ్యానంలో ఉన్నాడని, అందువల్లనే ఆయనకు ఎలాంటి బాధలు 
కలగలేదని అర్థమవుతున్నది. తన్నే నమ్మి శరణాగతి చేసిన ఎలాంటి భక్తునికైనా శ్రీహరి ఎలాంటి చింతలను 
దరిచేరనివ్వడనడానికి మనువుకథ ఒక ఉదాహరణం. 


భగవదాజ్ఞతో మనువు భూమిని పరిపాలిస్తాడు. పరిపాలకుదైనవాడు వర్ణాశ్రమ ధర్మాలను కాపాడాలని ధర్మశాస్త్రాలు 
చెపుతాయి. అలాకాకుంటే సమాజం సాంకర్యదోషంతో చెడిపోతుంది. ఆ దోషం పరిపాలకునికి చెందుతుంది. అందువల్ల 
ప్రాచీన శాస్ర సాహిత్యం ఈ విషయాన్ని వివరంగా పేర్కొన్నది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర- నామాలతో వర్ణాలు 
నాలుగు. గుణకర్మలనుబట్టి చేయబడిన విభాగమిది. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసములనే పేర్లతో ఆ(థశమాలు 
నాలుగు. ఒక్కొక్క వర్ణంవారికి ఆశ్రమధర్మాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. డెబ్బెయొక్క యుగాల కాలాన్ని మన్వంతరం 
అంటారు. 


క. అని య మ్మనుచరితము విదు, రున కమ్మైత్రేయమునివరుండు దయతోడన్‌ 

వినిపించి కర్ట్వముని కథ, దనరంగ నెణింగింతు నని ముదంబునం బలికెన్‌. 802 
ప్రతి : అని= అలా జరిగిందని; ఆ+మనుచరితము= ఆ మనువుయొక్క గాథ; ఆ+మైబ్రేయమునివరుండు= ఆ మైశ్రేయమహర్ని 
దయతోదడన్‌= కృపతో; విదురునకున్‌; వినిపించి= తెలియజేసి; కర్దమునికథ = కర్వమమహాముని చరిత్రను; తనరంగన్‌= 
ఒప్పిదముగా; ఎటింగింతును +అని= తెలియజేస్తానని; ముదంబునన్‌= సంతోషంతో; పలికెన్‌= చెప్పాడు. 


368 శ్రీమహాభాగవతము 


తా : అలా జరిగిందని ఆ మనువుచరిత్రను మైభట్రేయమహర్షి దయతో విదురునికి తెలియజేశాడు. తరువాత కర్మమమహాముని 
చరిత్రను తెలియజేస్తాను వినుమని సంతోషంతో అన్నాడు. 


$ కర్ణ్వమప్రజావతి యోగప్రభావంబుబే విమానంబు గల్సించి భార్యతో6గూడి విహరించుట శ 


వ. ఇట్లు స్వాయంభువుండు దేవహూతిం గర్జమునికి వివాహంబుసేసి మరలి చనినం దదనంతరంబ 
దేవహూతియుం బతిభక్తి గలిగి భవునికి భవాని పరిచర్య సేయు తెజంగునం బతియ తనకు నేడుగదడయుంగా 
నెజటింగి య మ్మునీంద్రుని చిత్తవృత్తికొలంది దినదినంబునకు భక్తి తాత్పర్య స్నేహంబులు రెట్టింపం బ్రియ 
శుశూషణంబులు గావించుచు ననూనతేజోవిరాజిత యగుచుం గామ క్రోధ దంభ లోభాది గుణవిరహితయై 
శరీరశుద్ధి వహించి చతుర సౌహార్ద స్నేహంబులు గలిగి పతియ దైవంబుగా భావించి మృదు మధుర వచన 
రచనయమై పతిభక్తి యేమజక వర్తింప దైవయోగంబు నైననుం దప్పింప సమర్థుందైన కర్దముండు నిజసేవాయాస 
కృశీభూతదేహయై యున్న దేవహూతిం గరుణాతరంగితాపాంగుండై కనుంగొని మంజుభాషణంబుల 
నిట్లనియె. 80383 


ప్రతి : ఇట్లు= ఇలా? స్వాయంభువుండు; దేవహూతిన్‌= మనువు పుత్రి అయిన దేవహూతిని; కర్టమునికిన్‌= 
కరమమహామునికిచ్చి; వివాహంబు+చేసి= 'పెండ్లిజరిపించి;ి మరలిచనినన్‌= తిరిగి వెళ్లగా; తద్‌+అనంతరంబు+అ= 
అటు తరువాత; దేవహూతియున్‌= దేవహూతికూడా; పతిభక్తి+కలిగి= భర్తమీద భక్తితో; భవునికిన్‌= సర్వమూ తానే 
అగువాదైన శివునికి; భవాని= శివుని పత్నియైన పార్వతి; పరిచర్య+చేయుతెజింగునన్‌= సేవ చేసిన విధంగా; పతియ= 
భర్తే తనకున్‌= దేవహూతిక్సి ఏడుగడయున్‌+కాన్‌= సప్తవిధ రక్షకమని, దిక్కు అని; ఎజింగి= తెలుసుకొని; ఆ+ముని+ 
ఇంద్రుని= ఆ మునీశ్వరుడైన కర్టముని; చిత్తవృత్తికొలందిన్‌= మనస్సులోని భావాలకు అనుగుణంగా; దినదినంబునకున్‌= 
రోజురోజుకు; భక్తి తాత్పర్య స్నేహంబులు= భక్తి ఆత్మసమర్పణ, ప్రేమభావాలు; రెట్టింపన్‌= రెండురెట్లు కాగా ప్రియ= 
(ప్రమమయమైన; శుశూషణంబులు = సేవలు; కావించుచున్‌= చేస్తూ అనూన= తక్కువకాని; తేజస్‌+విరాబజిత+అగుచున్‌= 
తేజస్సుతో ప్రకాశిస్తూ కామ, (కోధ, దంభ, లోభ+ఆది= కామం క్రోధం కపటం లోభం మొదలైన; గుణవిరహిత+ఐ= 
దుర్గుణాలు లేనిదై శరీరశుద్ధి= దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం; వహించి= పూని; (దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవడం); 
చతుర= చాతుర్యం; సౌహార్ద= మంచిఆదరణ; స్నేహంబు+కలిగి= (డ్రేమలు కలిగి; పతి+అ= భర్తయే; దైవంబుగాన్‌= 
భగవంతుడుగా; భావించి= తలచి; మృదు= కోమలమైన; మధుర= తియ్యనైన; వచనరచన+ఐ= పలుకులతీరు గలదై; 
పతిభక్తి ఏమణక= ఉపేక్షచేయకుండా; వర్తింపన్‌= మెలగుతుండగా; దైవయోగంబును+ఐననున్‌= దైవేచ్చను సైతము; 
తప్పింపన్‌= తొలగింప; సమర్జ్థుండు+ఐన = నేర్పరియైన; కర్దముండు; నిజ= తనకు; సేవా+ఆయాస= సేవలు చేయడంవల్ల 
కలిగిన శ్రమతో; కృశీభూతదేహ+ఐ= చిక్కిపోయిన శరీరం కలదై ఉన్న దేవహూతిన్‌= దేవహూతిని; కరుణాతరంగిత + 
అపాంగుండు+ఐ= కరుణారసం పొంగిపొరలే కడకన్నులతో; కనుంగొని= చూచి; మంజు= శ్రావ్యమైన; భాషణంబులన్‌= 
మాటలతో; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా : ఈ విధంగా స్వాయంభువమనువు తన కుమార్తె దేవహూతిని కర్టమమునికిచ్చి పెండ్లి జరిపించి తిరిగి తన నగరానికి 
వెళ్లిపోయాడు. అటు తరువాత దేవహూతి పతిభక్తితో పార్వతీదేవి పరమేశ్వరునికి పరిచర్య చేసినట్లు భర్తయైన కర్టమునికి 


తృతీయస్కంధము 369 


సేయచేయనారంభించింది. భర్తయే తనకు దిక్కు అని భావించింది. భర్త మనస్సులోని అభిప్రాయాలకు అనుగుణంగా 
రోజురోజుకు ద్విగుణీకృతయైన భక్తి (శ్రద్ధలతో, అనురాగంతో మిక్కుటమైన తేజస్సుతో ప్రకాశిస్తూ పతిని సేవిస్తున్నది. 
కామం (కోధం కపటం లోభం మొదలైన దుర్దుణాలు లేకుండా శరీరాన్ని పరిశుభ్రంగా, సౌందర్యవంతంగా ఉంచుకొంటూ, 
చాతుర్యంతో ఆదరణతో (ప్రేమతో భర్తనే భగవంతుడుగా భావించి మృదువుగా మధురంగా ఆయనతో మాట్లాడుతూ 
సేవలో ఎలాంటి ఉపేక్ష లేకుండా ప్రవరిస్తూ ఉన్నది. దైవేచ్చను సైతం తప్పింప సమర్ధుడైన కర్ణ్వమముని తనను 'సేవించడంలో 
కలిగిన కష్టంతో చిక్కిపోయిన శరీరంగల దేవహూతిని కరుణారసం పొంగిపొరలే కడకన్నులతో చూచి శ్రావ్యమైన 
మాటలతో ఇలా అన్నాడు. 


ఉ. మానితధర్మమార్గమహిమస్ఫుటభూరితపస్సమాధి వి 
ద్యానిభృతాత్మయోగసముపార్దితవిష్ణుకటాక్షలబ్ధ శో 
భానఘదివ్యభోగబహుభద్రవితానము లస్మదీయ సే 
వానిరతిన్‌ లభించు ననివారణ నిత్తును దివ్యదృష్టియున్‌. 804 


ప్రతి : మానిత= మన్ననపొందిన; ధర్మమార్ల= ధర్మమార్గంవలని; మహిమస్స్ఫుట= మహిమచే వికసించిన; భూరితపస్సమాధి= 
గొప్ప తపస్సు, ఏకాగ్రత; విద్యానిభృత +ఆత్మయోగసముపార్ణిత= తపస్సు జ్ఞాన చిత్తైకాగ్రతలవల్ల సాధింపబడిన ఆత్మయోగంతో 
సంక్రమించిన; విష్ణుకటాక్ష= విష్ణువు అనుగ్రహంచే; లబ్ధి= పొందబడిన; శోభా= శోభచే; అనఘ= దోషరహితమైన; 
దివ్యభోగ= గొప్పఐశ్వర్యాలతో కూడిన; బహుభద్ర వితానములు= అనంతాలైన శుభ పరంపరలు; అస్మదీయ= నాయొక్క 
సేవానిరతిన్‌= సేవయందలి ఆసక్తితో) లభించును= నీకు సమకూడుతాయి; అనివారణన్‌= తిరుగులేని విధంగా; 
దివ్యదృష్టియున్‌= దివ్యదృష్టిని కూడా; ఇత్తును= అనుగ్రహిస్తాను. 

తా : తనకు శుశ్రూష చేసిన భార్యపై దయతో కర్దముడు ఇలా అంటున్నాడు. దేవహూతీ! మాననీయమైన ధర్మ్శ్మమార్లం వల్ల 
మహిమ కలుగుతుంది. ఆ మహిమాతిశయంవల్ల గొప్పతపస్సు, దానివల్ల ఏకాగ్రత కలుగుతాయి. వాటివల్ల ఆత్మజ్ఞానం 
లభిస్తుంది. దానివల్ల ఆత్మయోగం సిద్ధిస్తుంది. ఆత్మయోగంతో భగవత్కృటాక్షం సమకూడుంది. ఆ కారణంగా పాపరహితమై 
విరాజిల్లే గొప్ప ఐశ్వర్యాలతో కూడిన అనంతాలైన శుభపరంపరలు సంప్రాప్తిస్తాయి. ఈ విధంగా నాకు సమకూడిన 
ఐశ్వర్యపరంపరలు నన్ను భక్తితో సేవించిన నీకు సంక్రమిస్తాయి. అంతేగాక నీకు తిరుగులేని దివ్యదృష్టిని కూడా 
అను[గ్రహిస్తున్నాను. 

విశే : కర్దముని వర్ణాశమధర్మాలకు ఏ లోపమూ రానీకుండా నియమానుసారంగా దేవహూతి ఆయనను సేవించింది. 
దానితో కర్దముడు ధ్యాన ఉపాసనాదులు సక్రమంగా అనుష్టించడానికి వీలైంది. ఆ ఉపాసనాదులవల్ల ఆయనకు భోవత్ర్రసాదం, 
దానివల్ల అనంతాలైన శుభాలు, సంపదలు చేకూరినాయి. ఆయనను సర్వాత్మనా సేవించడంవల్ల అవన్నీ ఆమెకు కూడా 
లభించాయి. ఆ సిద్దులన్నిటినీ ప్రత్యక్షంగా చూడడానికి కావలసిన దివ్యదృష్టిని ప్రనాదిన్తానంటున్నాడు కర్దముడు. 


భవభవానీ దాంపత్య ఉపమానంవలన వారు అర్ధనారీశ్వర తత్వానుసంధానం కలవారయ్యారుకనుక తపస్సు 
మొదలైనవాని ఫలాన్ని ఏకరూపంగా పొందారు. 
తే. నెలంత! తద్దివ్యదృష్టి నన్నియును నీకుం, గానవచ్చు, విలోకింపు, కమలపత్ర 

నయను బొమముడి మాత్రాన నాశమందు, నితరమగు తుచ్చభోగంబు లేమి సెప్ప. 805 


370 శ్రీమహాభాగవతము 


ప్రతి : నెలంత= సుందరీ!; తద్‌ +దివ్యదృష్టిన్‌= ఆ దివ్యదృష్టివల్ల; నీకున్‌= నీకు; అన్నియున్‌= సర్వమూ; కానవచ్చున్‌= 
కనిపిస్తుంది; విలోకింపు= చూడు; ఇతరము+అగు= భగవద్దత్తములు కాని ఇతరములైన; తుచ్చభోగంబులు = నీచమైన 
ఐశ్వర్యాలు; కమలపత్రనయను= తామరరేకులను పోలిన కనులుగల విష్ణుదేవుని; బొమముడి మాత్రాన= కనుబొమలు 
చిట్లించినంత మాత్రాన; నాశమందున్‌= నశించిపోతాయి; చెప్పన్‌+ఏమి= ఇక చెప్పడానికేముంది? 


తా : ఓ సుందరీ! నేనిచ్చిన ఆ దివ్యదృష్టివల్ల సర్వమూ నీకు కనిపిస్తుంది చూడు. భగవద్దత్తాలుకాని ఇతర నీచమైన 
ఐశ్వర్యాలు విష్ణుదేవుడు కనుబొమలు చిట్లించినంత మాత్రాననే నశించిపోతాయి. ఇక ఇతర విషయాలను గురించి వేరే 
చెప్పడమెందుకు? 


విశే : ఇంద్రియాలకు గోచరించనివాటిని కూడా చూడగలిగేశక్తి దివ్యదృష్టి. ఇది దైవసంబంధమైన శక్తి. ఇలాంటి 
శక్తిగలవారు దివ్యులు. సృష్టి సమస్తం శ్రియః పతి ఆజ్ఞాబద్ధమై ఉంటుందని, ఆయన ఆజ్ఞ లేనిది తృణమైనా చలించదని 
'కమలపత్రనయను బొమముడి మాత్రాన నాశమందు” అనడంవల్ల దృథఢమవుతున్నది. 


సీ. అనుపమరాజ్యదర్పాంధచేతస్కులై పాపవర్తనులైన పార్థివులకు 
ధృతింబొందరాని యీ దివ్యభోగంబులు నీదు పాతివ్రత్యనిష్టంజేసి 
సంప్రాప్త్రములు నయ్యె, సమత భోగింపుము కార్యసిద్ధియు నగుంగాక నీకు 
ననుటయు నతివయు ననుపమయోగ మాయావిచక్షణశాలియైన కర్ట 


తే. మునిం గనుంగొని విగతాధియును నపాంగ, కలితలజ్ఞానతాస్యపంకజయు నగుచు 
వినయసౌహార్దములంజేసి విహ్వలంబు, లయిన పలుకులం బతికి నిట్లనియెం బ్రీతి. 806 


ప్రతి : అనుపమ = సాటిలేని; రాజ్య= రాజ్యవైభవాలతో; దర్ప+అంధ= గర్వంతో కనులు మూసుకుపోయిన; చేతస్క్ములు+ఐ= 
మనస్సులు కలవారైన (మనస్సులు కూడా గుడ్డివైనవార్సు పాపవర్తనులు+ఐన= పాపపు నడవడిగలవారైన; పార్థివులకున్‌= 
పృథివీపతులకు (రాజులకు); ధృతిన్‌+పొందరాని= ధైర్యంగా పొందలేని; ఈ; దివ్యభోగంబులు= దివ్యసాఖ్యాలు; నీదు= 
నీయొక్క పాతివ్రత్యనిస్టన్‌+చేసి= పాతివ్రత్య మహిమవల్ల; సంప్రాప్తములును +అయ్యెన్‌= లభించాయి; సమతన్‌= సమబుద్ధితో; 
భోగింపుము= అనుభవించు; నీకు; కార్యసిద్ధియును= పనులునెరవేరడం కూడా; అగున్‌+కాక= కలుగునుగాక్స అనుటయున్‌= 
అనగా అనుపమ= సాటిలేని యోగమాయా విచక్షణశాలి+ఐన= యోగమాయలందు గొప్ప వివేకంకల; కర్టమునిన్‌= 
కర్ణ్వమమునిని; అతివయును= దేవహూతి; కనుంగొని= చూచి; విగత +ఆధియును= తొలగిన మనోవ్యథగలది; అపాంగ= 
కడకన్నులలో; కలిత= కూడిన; లజ్ఞా+ఆనత= సిగ్గుచేత వంగిన; ఆస్యపంకజయు+అగుచున్‌= ముఖకమలం గలదగుచు; 
వినయసౌహార్దములన్‌+చేసి= వినయస్నేహభావాలతో; విహ్వలంబులు +అయిన = పారవశ్యంతో కూడిన; పలుకులన్‌= 
మాటలతో) ప్రీతిన్‌= సంతోషంగా; పతికిన్‌= భర్తకు (భర్తతో) ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నది. 


తా : “సాటిలేని రాజ్యవైభవాలతో గర్వంతో కనులుమూసుకుపోయి పాప మార్గాలలో పయనించే రాజులు పొందలేని ఈ 
దివ్యభోగాలు స్‌ పాతివ్రత్య మహిమవల్ల నీకు లభించాయి. వాటిని సమబుద్ధితో అనుభవించు. నీకు కార్యసిద్ధికూడా 
కలుగుతుంది” అని యోగమాయలందు సమర్ధుడైన కర్దముడు చెప్పగా దేవహూతి తన భర్తను తిలకించింది. ఆమె 
మనోవ్యథ తొలగిపోయింది. కడకన్నులతో, పాడమిన సిగ్గుతో మోము వంచుకొంది. వినయంతో చనువుతో పారవశ్యంతో 
ముద్దుముద్దుగా తన భర్తతో ఇలా అన్నది. 


తృతీయస్కంధము 3౩/71 


విశే ; వస్తుతః లేనిదానిని ఉన్నట్లుగా చూపడం మాయ. 


వ. అనఘా, యమోఘ యోగమాయా విభుండవు, సమర్ధుందవు నయిన నీయందు నీ యనుపమ 
దివ్యభోగంబులు గలుగుట నిక్కం బని యెజుంగుదు, భవత్సంగతి నన్నియు నాకుం గలుగు, నయినను దేవా! నీ 
వానతిచ్చిన సంతాన పర్యంతంబైన శరీర సంగమ సమయంబు చిత్తంబునం దలంచి భవదంగ సంగమంబుం 
గృపసేసి మన్నింపుము, భవదీయ సంయోగవాంఛా పరతం గృశీభూతం బయిన యీ దేహం బే విధంబున మజ్జన 
భోజన పాన సుఖంబులం బరితుష్టిం బొందు నట్టి మన్మనోరథంబుం దీర్చ రతి రహస్య ప్రకాశకంబగు కామశాస్త్ర 
ప్రకారం బుపశిక్షించి యందులకు నుచితంబు లయిన వివిధాంబరాభరణ మాల్యానులేపన మందిరారామ ప్రముఖ 
నిఖిల వస్తువిస్తారంబు గావించి నన్నుం గరుణింపు మనిన న మృహాత్ముండు నిజయోగమాయా బలంబునం 
దత్‌క్షణంబ 807 


ప్రతి : అనఘా= పుణ్యస్వరూపా!; (నీవు); అమోఘ= సఫలమైన; యోగమాయా విభుండవు= యోగమాయకు అధిపతివి; 
సమర్థుండవు= అన్నిటియందు నేర్పరివి; నీ+అందున్‌= నీయందు; ఈ; అనుపమ= సాటిలేని; దివ్యభోగంబులు; కలుగుట; 
నిక్కంబు+అని= సత్యమని; ఎజుంగుదున్‌= నాకు తెలియుదును; భవత్‌+సంగతిన్‌ = స్స్‌ సాంగత్యంవల్ల, కలయికవల్ల; 
నాకున్‌= నాకు; అన్నియున్‌= అన్నీ కలుగును= లభిస్తాయి; అయినను= అయినప్పటికి; దేవా; నీవు+ఆనతి+ఇచ్చిన = 
నీవు సెలవిచ్చిన; సంతాన పర్యంతంబు+ఐన= సంతానం కలుగునంతవరకే అయిన; సంగమ సమయంబు= శరీర 
సంగమ నియమం; చిత్తంబునన్‌+తలంచి= మనస్సులో స్మరించుకొని; భవత్‌+అంగసంగమంబున్‌= నీ శరీర సాంగత్యమును; 
కృప +చేసి= అనుగ్రపొంచి; మన్నింపుము= ఆదరించుము; భవదీయ= నీ; సంయోగవాంచఛచాపరతన్‌ = 
సంయోగాభిలాషయందలి ఆసక్తితో; కృశీభూతంబు+అయిన = చిక్కిపోయిన, శుష్మించిన; ఈ దేహంబు= ఈ తనువు; 
ఏ విధంబునన్‌= ఏ విధంగా; మజ్జన= స్నాన; భోజన= ఆహార; పాన= నీటిని గ్రహించటం మొదలైన; సుఖంబులన్‌= 
సుఖాలతో; పరితుష్టిన్‌+పొందున్‌= తృప్పిచెందుతుందో; అట్టి= అటువంటి; మత్‌+మనస్‌+రథంబున్‌= నా కోరికను; 
తీర్చన్‌= నెరవేర్చడానికి; రతిరహస్య = ప్రీపురుషులమధ్య జరిగే సంగమ రహస్యాలను; ప్రకాశకంబు+అగు= తెలియబేసే; 
కామశాస్త్ర ప్రకారంబు= కామశాస్త్రంలో చెప్పబడిన పద్ధతులను; ఉపశిక్షించి= బాగా నేర్పి; అందులకున్‌= అందుకు; 
ఉచితంబులు +అయిన = తగినవైన; వివిధ= పెక్కువిధాలైన; అంబర +ఆభరణ = వస్త్రాలు, నగలు; మాల్య= పూలదండలు, 
అనులేపన= మైపూతలు; మందిర= భవనాలు; ఆరామ= ఉద్యానవనాలు; ప్రముఖ= మొదలైన; నిఖీిల= సమస్త 
వస్తువిస్తారంబు +కావించి= వస్తువులను విరివిగా సమకూర్చి; నన్నున్‌= నన్ను కరుణింపుము +అనినన్‌= దయచూడుమనగా; 
ఆ+మహాత్ముండు= గొప్పవాదైన ఆ కర్ణముడు; నిజ= తన; యోగమాయాబలంబునన్‌= యోగమాయాశక్తితో; 
తద్‌+క్షణంబు+అ= ఆ క్షణంలోనే... 


తా : 'ఓ పుణ్యస్వరూపా! నీవు అమోఘమైన యోగమాయలకు అధిపతివి. సర్వసమర్జుడవు. నీయందు సాటిలేని దివ్య 
భోగాలుండడం సత్యం. అది నాకు తెలుసు. స సాంగత్యంవల్ల ఆ భోగాలన్నీ నాకు లభిస్తాయి. అయినప్పటికీ దేవా! నీవు 
సంతానం కలిగేవరకే నాతో శరీరసంగమం కలిగి ఉంటానని ఆనాడు ఒక నియమం ఏర్పరచావు. ఆ నియమాన్ని జ్ఞప్తికి 
తెచ్చుకొని ల్స్‌ సాంగత్యాన్ని నాకు దయతో అనుగ్రహించు. నీ సంయోగాభిలాషతో చిక్కిపోయిన ఈ తనువు స్నానపాన 
భోజనాలవల్ల ఎలా తుష్టిపొందుతుందో. అలాంటి నా కోరికను తీర్చడానికి రతిరహస్యాలను తెలియజేసే కామశాస్ర్రపద్ధతులను 


372 శ్రీమహాభాగవతము 


నాకు బాగా నేర్పు. అందుకు తగిన అనెకవిధాలైన వసాలు, ఆభరణాలు, పూలదండలు, మైపూతలు, శయనమందిరాలు, 
ఉద్యానవనాలు మొదలైన ముఖ్యవస్తువులను విరివిగా సమకూర్చి నన్ను దయచూడు” అని పలికిన దేవహూతి మాటలు 
విని గొప్పవాడైన ఆ కర్దముడు తన యోగమాయాబలంతో ఆ క్షణంలోనే (ఒక దివ్యవిమానాన్ని సృష్టించాడు. 


స్ప దివ్యమణిస్తంభదీప్తిం జెన్నాందుచు మరకతస్థలముల మహిమ దనర 
వరవజకుద్యకవాటశోభితములై విద్రుమదేహలళీవీఢు లమరం 
గొమరొప్ప నవశాతకుంభకుంభములపై, హరినీలశకలవిస్పురణ మెజియం 
దగం బద్మరాగంపు మొగదడలం జెలువొందు వైదూర్యవలభులు వన్నెంజూపం 


తే. దరళతరధూతకేతుపతాక లొలయ, మంజుశింజత్సమంచితమధుపకలిత 
సురుచిరాలంబమానప్రసూనరాజి, మాలికల నొప్పు వివిధగ్భహాళిం దనరి. 808 


ప్రతి : దివ్యమణి స్తంభదీప్తిన్‌= దివ్యమైన మణులు పొదిగిన స్తంభములకాంతులతో; చెన్ను+ఒందుచున్‌= అందంగా 
కనిపిస్తూ మరకతస్థలముల= గరుడపచ్చలు పొదిగిన నడవలతో; మహిమ+తనరన్‌= గొప్పతనం అతిశయించగా; 
వరవజ= మంచిరకం వజ్రాలు తాపిన; కుద్యకవాట శోభితములు+ఐ= గోడలు తలుపులతో ప్రకాశవంతాలై; విద్రుమ= 
పగడాలమయమైన; దేహళలీవీథులు+అమరన్‌= గదడపలుగల వీథులు అమరగ్గా; కొమరు+ఒప్పన్‌= అందం అతిశయించగా; 
నవశాతకుంభ= శతకుంభపర్వతంలో పుట్టిన మేలిమి బంగారుతో నిర్మితమైన; కుంభముల పైన్‌= కలశాలప్రై హరినీలశకల= 
ఇంద్రనీలమణుల ముక్కలు పొదగడంవల్ల; విస్ఫురణమెజియన్‌= ధగధగమని మెరుస్తూ ఉండగా; తగన్‌= తగినట్లుగా; 
పద్మరాగంపు= పద్మరాగాల; మొగడలన్‌= మొగ్గలతో; చెలువు+ఒందు= అందగించు; వైడూర్య వలభులు= వైడూర్యాలు 
తాపిన చూరులు; వన్నెన్‌+చూపన్‌= సొగసును కనిపింపజేయగా; తరళతర= గాలికి రెపరెపలాడుతున్న ధూతకేతు= 
కదిలే గుర్తులుగల; పతాకలు+ఒలయన్‌= జెండాలు అమరియుండగా; మంజు= చెవికింపైన; శింజత్‌+సమంచిత = 
రుంకారాలతో కూడిన; మధుపకలిత= తుమ్మెదలతోకూడి; సురుచిర +ఆలంబమాన= అందంగా వ్రేలాడుతున్న ప్రసూనరాజి 
మాలికలన్‌= పంక్తులు పంక్తులుగాగల పూలదండలతోరణాలతో; ఒప్పు= మనోహరంగా కనిపించే; గృహ+ఆళిన్‌+తనరి= 
మందిరసమూహంతో అతిశయిస్తూ... 


తా :; ఆ విమానంలో అందమైన వివిధ మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాలన్నీ మణిమయ స్తంభాల కాంతులతో 
విలసిల్లుతూ ఉన్నాయి. గరుడపచ్చలు పొదిగిన నదవలతో, మంచిరకం వజ్రాలుతాపిన గోడలు తలుపులతో, పగడాలు 
తాపిన గడపలుగల వీథులతో చూడముచ్చటగా ఉన్నాయి. ఆ మందిరాలపై ఇంద్రనీలమణుల శకలాలు పొదుగబడి 
మెలిమిబంగారుతో నిర్మితమైన కలశాలు అమర్చబడి ఉన్నాయి. ఆ కలశాలు ధగధగమని మెరుస్తూ ఉన్నాయి. 
ఆ మెరుపులకు తగినట్లు పద్మరాగాల మొగ్గలు చెక్కిన వైడూర్యపు చూరులు సొగసుగా ఉన్నాయి. మందిరాలపై గాలికి 
రెపరెపలాడుతూ జెండాలు అమరి ఉన్నాయి. కర్ణపేయంగా రుంకారం చేసే తుమ్మెదల బృందంతో కూడి వ్రేలాడుతున్న 
పూలదండల తోరణాలతో ఆ మందిరాలు మనోహరంగా అలరారుతున్నాయి. 


విశే : కర్ణ్షమమహాముని క్షణంలోనే సృష్టించిన దివ్యవిమానంలో అందమైన మందిరాలున్నాయి. ఆ మందిర నిర్మాణంలో 
వాడబడినవి - మణులు, మరకతాలు, వజ్రాలు, విద్రుమాలు, హరినీలాలు, పద్మరాగాలు, వైదూర్యాలు. ఇవన్నీ ఎంతో 


తృతీయస్కంధము 3/3 


విలువైన రత్నాలు. ఇవి నవరత్నాలలోనివి. ఆ మందిరాల నిర్మాణంలో వాడినవి నవరత్నాలలో ఏడుమాత్రమే. ఇక 
మిగిలిన రెండు - కెంపులు, గోమేధికాలు. భార్య కోరిక మేరకు సృష్టింపబడిన మందిరాలు ఎంత అందంగా ఉంటే 
ఆమెకంత సంతోషంగా ఉంటుందని భావించి కర్దముడు చేసిన అపూర్వ సృష్టి అది. 


క. మఠణియును దుకూలచీనాం, బర కౌశేయాదివివిధపట పరివృత మం 

దిర సుభగాకారంబై, యరుదార విచిత్రపట్టికాలంకృతమై. 809 
ప్రతి : మజియును= ఇంకా; దుకూల= జిలుగు వస్త్రాలు; చీనాంబర= చీనాంబరాలు (బీనాదేశపు పట్టువస్త్రాలు); 
కౌశేయ+ఆది= పట్టుచీరలు మొదలైన; వివిధ= పలురకాలైన; పట= వస్త్రాలతో; పరివృత= కూడిన; మందిర= మందిరాలచే; 
సుభగ+ఆకారంబు+ఐ= అందమైన స్వరూపంకలదై; అరుదారన్‌= ఆశ్చర్యకరంగా; విచిత్ర= రంగురంగుల; పట్టికా= 
పట్టైెమంచాలతో; అలంకృతము+ఐ= అలంకరింపబడి (ఉన్నాయి మందిరాలు). 


తా :; ఆ విమానంలోగల మందిరాలలోని గదులలో జిలుగువస్తాలు, చీనాదేశపు పట్టువస్త్రాలు, పట్టు చీరలు, పలురకాలైన 
వస్త్రాలు అందంగా కనిపిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన రంగురంగుల పట్టెమంచాలు అమర్చబడి ఉన్నాయి. 


విశే : చీనాంబరమంటే సాధారణంగా పట్టువస్త్రమని అర్థం. చీనా (చైనా) దేశంలో తయారైనది కావడంవల్లనే చీనాంబరమని 
పేరేర్చడింది. ప్రాచీనకాలంలో తూర్పు ప్రాచ్యదేశాలనుండి అరుదైన వస్తువులను దిగుమతి చేసుకొనేవారు. అలాంటి 
వస్తువులలో చీనాంబరం ముఖ్యమైంది. ప్రాచీన సాహిత్యంలో చీనాంబరాల ప్రస్తావన కనిపిస్తున్నది. 


మ. లలితోద్యానవనాంతసంచరణలీలాలోలహంసాళి కో 
కిలపారావతచక్రవాకశుకకేకివ్యూహ మంచత్సము 
తృలికంగృత్రిమపక్షులన్‌ నిజవిహంగథశ్రేణి యంచుం గుతూ 
హలియై పల్కుచు నాడుచుండుం బ్రతిశాఖారోహణ వ్యాప్తులన్‌. 810 


ప్రతి : లలిత+ఉద్యానవన +అంత= సుందరమైన ఉద్యాన వనాలలో; సంచరణలీలా= విహరించే వినోదంలో; లోల= 
ఆసక్తిగల; హంస+ఆళి= రాజహంసల సమూహం; కోకిల= కోయిలలు; పారావత= పావురాళ్లు; చక్రవాక = జక్కవపిట్టలు; 
శుక= చిలుకలు; కేకి= నెమళ్లు, అనువానియొక్క వ్యూాహము= సమూహం, అంచత్‌= ఒప్పుచున్న; సమ్‌ +ఉత్మలికన్‌ = 
మిక్కిలి వేగిరపాటుతో; కృత్రిమపక్షులన్‌= కల్పిత పక్షులను; నిజ= ప్రాణంగల; విహంగ్రేణి+అంచున్‌= పక్షిసముదాయమె 
అని భావిస్తూ కుతూహలి+ఐ= ఉత్కంఠ కలిగినదై; పల్ముచున్‌= పలుకరిస్తూ ప్రతిశాఖా+ఆరోహణ= అక్కడగల చెట్ల 
కొమ్మలపై ఎక్కి వ్యాప్తలన్‌= ఒక కొమ్మనుండి మరొక కొమ్మమీదికి వాలుతూ; ఆడుచు+ఉండున్‌= కేరింతలు కొడుతూ 
ఆడుతూ ఉంటాయి. 


తా: అక్కడ సుందరమైన ఉద్యానవనాలలో విలాసంగా విహరిస్తున్న రాజహంసలు, కోయిలలు, పావురాళ్లు, జక్కవపిట్టలు, 
నెమళ్లు మొదలైన పక్షులు మందిరాల గోడలమీద చెక్కబడిన కృత్రిమపక్షులను చూచి తమ జాతికి చెందిన నిజమైన 
పక్షులుగానే భావించి ఎంతో ఉత్కంఠతో వాటిని పలుకరిస్తూ అక్కడగల చెట్లకొమ్మల పై అటూ ఇటూ దాటుతూ కేరింతలు 
కొడుతూ ఆడుతూ ఉంటాయి. 


374 శ్రీమహాభాగవతము 


విశే ; మూలంలో హంసలు, పావురాళ్లు మాత్రమే చెప్పబడగా పోతన ఇంకా కోయిలలను, చక్రవాకాలను, చిలుకలను, 
నెమళ్లను కూడా చేర్చి చెప్పడంవల్ల ఆ పక్షులన్నింటి కృత్రిమ రూపాలను గోడలమీద చెక్కినట్లు అర్థమవుతుంది. అందువల్ల 
మందిరాలగోడలు అందంగా కనిపించాయి. మూలంలో 'వికూజితం” అని ఒకేమాటలో పక్షులు శబ్దం చేస్తున్నాయని 
వ్యక్తం చేయబడగా పోతన 'కుతూహలియై పల్ముచు నాడుచుండున్‌ అని వ్యాఖ్యానప్రాయంగా వ్రాశాడు. 


వ. వెండియు. 811 
ప్రతి : వెందియున్‌= ఇంకా ఆ విమానం 


క. ఘనసౌంధాంతరశయ్యా, సనకేళీగేహకృతకజగతీధరశో 

భన చంద్రకాంతచారు భ, వన ఫలభరితావనీజవంతము నగుచున్‌. 812 
ప్రతి : ఘన= పెద్దవైన; సౌధ+అంతర= విమానంలో ఉన్న శయ్యా+ఆసన= శయ్యలతో, గద్దెలతో; కేళీగేహ= క్రీడా 
గృహాలతో; కృతక= కల్పితమైన; జగతీధర= పర్వతాలతో; శోభన= అందగిస్తూ ఉన్న చంద్రకాంత= చలువరాళ్లు (పాలరాళ్లు) 
పొదిగిన; చారుభవన= అందమైన భవనాలతో; ఫలభరిత= పండ్లతో నిండిన; అవనీజవంతమున్‌= చెట్లుగలది; అగుచున్‌= 
అవుతూ... 
తా : ఇంకా ఆ విమానంలోపలి భవనాలు శయ్యలతో, గద్దెలతో, క్రీడాగ్భహాలతో, కల్పితమైన క్రీడాపర్వతాలతో, 
పాలరాతిభవనాలతో ఫలవృక్షాల వనాలతో కూడి (ఉన్నవి). 


క. సకలర్హ్తుశోభితంబును, సకలశుభావహము సకలసంపత్కరమున్‌ 

సకలోపభోగయోగ్యము, సకలేప్పితకామదంబు సదలంకృతమున్‌. 813 
ప్రతి : సకల+బుతు= సమస్తబుతువులచే; శోభితంబును= శోభించునది; సకల= సమస్త శుభ+ఆవహము = శుభాలను 
కలిగించునది; సకల= సమస్త సంపత్‌+కరమున్‌= సంపదలను కలిగించునది; సకల= సమస్త ఉపభోగయోగ్యము= 
సుఖాలు అనుభవించడానికి యోగ్యమైనది; సకల= సమస్తమైన; ఈప్ప్సిత కామదంబు= కోరిన కోరికలను ఇచ్చునది; 
సత్‌+అలంకృతమున్‌= చక్కగా అలంకరింపబడినది. 
తా; సమస్తబుతువులశోభలతో, సకలసుఖాలతో, సర్వసంపదలతో సమస్త సుఖాలు అనుభవించడానికి యోగ్యమై, ఎల్ల 
కోరికలను నెరవేర్చగలదై, అందమైన అలంకారాలతో ఒప్పుతున్నది. 


వ. అగుచు నొప్పు దివ్యవిమానంబుం గల్పించి తదీయ సుషమా విశేషచిత్రంబులు నిర్మించిన తానునుం 
దెలియం జాలని యద్భుత కర్మంబయిన విమానంబు దేవహూతికిం జూపినం జూచి య మ్ముద్దియ 
సంతసింపకుండుట యొథణింగి సర్వభూతాంతరాశయాభిజ్ఞుందును, సంతుష్టాంత రంగుండును నైన కర్దముం 
డిట్లనియె. 814 


ప్రతి : అగుచున్‌+ఒప్పు= అలాంటి సర్వసంపదలతో అలంకారాలతో ఒప్పుతున్న దివ్యవిమానంబున్‌+కల్పించి= 
మహిమాన్వితమైన విమానాన్ని సృష్టించి; తదీయ= దాని; సుషమా విశేషచిత్రంబులు= చిత్రచిత్రపు శోభా విశేషాలు; 


తృతీయస్కంధము 3౩/5 


నిర్మించిన= నిర్మాణంచేసిన; తానునున్‌= తానుకూడా; తెలియన్‌+చాలని= తెలుసుకోలేనంతటి; అద్భుతకర్మంబు+అయిన= 
ఆశ్చర్యకరమైన నిర్మాణం కలిగిన; విమానంబున్‌= విమానాన్ని దేవహూతికిన్‌= భార్యయైన దేవహూతికి; చూపినన్‌= 
కనబరచగా; చూచి= దర్శించి, ఆ+ముద్దియ= ముగ్ధయైన ఆ దేవహూతి; సంతసింపకుండుట +ఎథటింగి= సంతోషపదడక 
పోవటం తెలుసుకొని; సర్వభూత +అంతర +ఆశయ +అభిజ్జుండును= సమస్త ప్రాణుల అంతరంగాలలోగల అభిప్రాయాలను 
తెలుసుకోగలవాడూ; సంతుష్ట+అంతరంగుందడును+ఐన= మిక్కిలి తుష్టిపొందిన పహృదయంకలవాడూ అయిన; కర్దముండు; 
ఇట్లు+అనియెన్‌= భార్యతో ఇలా అన్నాడు. 

తా ; అలాంటి సర్వసంపదలతో, అలంకారాలతో ఒప్పుతున్న మహిమాన్వితమైన విమానాన్ని సృష్టించిన కర్ణ్షమమహాముని 
అందులో కంటికింపైన చిత్రచిత్రపు శోభావిశేషాలను నిర్మాణం చేసిన తానుకూడా తెలుసుకోలేనంతటి ఆశ్చర్యకరమై 
నిర్మాణపు పనితనం గలిగిన ఆ విమానాన్ని తనభార్య దేవహూతికి చూపించాడు. ముగ్ధయైన దేవహూతి ఆ విమానాన్ని 
చూచి సంతోషపడలేదు. ఆ విషయం తెలిసి సమస్తప్రాణుల అంతరంగాలలోగల అభిప్రాయాలను [గ్రహించగలవాడూ, 
సంతోష పహృదయుడూ అయిన కర్వమమహాముని దేవహూతితో ఇలా అన్నాడు. 


తే. అతివ, భగవత్కృతంబును నఖిల మంగ, ళాకరంబును నగు నీ జలాశయమునం 

దవిలి గ్రుంకిన జంతువితానములకుం, గామ్యఫలసిద్ధి 'సేకుజుంగాన నీవు. 815 
ప్రతి : అతివ= ఓ సుందరీ!; భగవత్‌+కృతంబునున్‌= భగవంతుడు నిర్మించినది; అఖీల= సమస్త మంగళ +ఆకరంబునున్‌= 
శుభాలకు ఆకరమైనది; అగు= అయిన ఈ జలాశయమునన్‌= బిందుసరోవరమనే ఈ సరస్సులో; తవిలి+క్రుంకినన్‌= 
ఆసక్తి కలిగి న్నానం చేసిన; జంతువితానములకున్‌= ప్రాణుల సమూహాలకు; కామ్యఫలసిద్ధి= కోరినకోరికలకు ఫలం 
నెరవేరటం; చేకుజున్‌ కాన= కావున; నీవు= నీవు కూడా... 
తా : ఓ సుందరీ! భగవంతుడు నిర్మించినది, సమస్తశుభాలకు ఆకరమైనది అయిన ఈ జలాశయం బిందుసరోవరమనే 
సరస్సు. ఆసక్తితో ఈ సరస్సులో స్నానం చేసిన ప్రాణులకు కోరిన కోరికలు నెరవేరుతాయి. కావున నీవు కూడా. 


క. ఇజ్జలముల నతిభక్తి ని, మజ్జన మొనరించి యీ విమానము వేడ్మన్‌ 

లజ్ఞావతి! యెక్కవె యని, బుజ్జవ మొనరంగం గర్ద్వముండు వల్కుటయున్‌. 816 
ప్రతి : ఈ+జలములన్‌= ఈ సరస్సు నీళ్లలో; అతిభక్తిని= ఎంతోభక్తితో) మజ్జనము+ఒనరించి= స్నానంచేసి; వేడ్మన్‌= 
సంతోషంతో; ఈ విమానము; లజ్ఞావతి= ఓ సిరీ; ఎక్మవె+అని= అధిరోహించవే అని; కర్దముండు; బుజ్జవము+ఒనరంగన్‌= 
బుజ్జగిస్తూ పల్కుటయున్‌= పలుకగా... 
తా : 'దేవహూతీ! సిగ్గుపడకు. నీవు ఈ సరస్సు నీళ్లలో ఎంతో భక్తితో స్నానంచేసి సంతోషంగా ఈ విమానాన్ని అధిరోహించు” 
అని కర్మముమహాముని బుజ్జగిస్తూ పలికాడు. 
వ. విని యా కువలయాక్షి పతిసేవాయాస మలినాంబరయు, వేణీ భూతశిరోజయు, ధూళి ధూసరితాతి 
కృశీభూతాంగియు, శబల స్తనయునై భర్భ నియోగంబున సరస్వతీ సలిల సంభూత జలచరాశయం బగు 
బిందుసరోవరంబుం బ్రవేశించి తజ్జలంబులం [గ్రుంకులిడు సమయంబునం దద్వాపూర మధ్యంబున రుచిర 


376 శ్రీమహాభాగవతము 


సూక్షాంశుక ధారిణులుం, గిశోరవయః పరిపాకశోభితలు, నుత్పల గంధులు నగు కన్యాసహస్రంబులు 
దేవహూతిం గనుంగొని యిట్లనిరి. 817 


ప్రతి : విని= భర్తపలుకులు ఆకర్షించి; ఆ కువలయ+అక్షి= కలువరేకులవంటి కనులుగల దేవహూతి; పతిసేవా+ఆయాస= 
పతిని సేవించడంలో కలిగిన శ్రమవల్ల; మలిన+అంబరయున్‌= మాసిపోయిన చీరగలదై; వేణీభూత శిరోజయున్‌= 
జదలు కట్టిన తలవెండ్రుకలుకలదై; ధూళీధూసరిత = ధూళితో బూడిదరంగుగలదై; అతికృశీభూత +అంగియున్‌= ఎంతగానో 
చిక్కిపోయిన శరీరం కలదై; శబలస్తనయును +ఐ = వక్షస్థలం వివర్ణమైపోయినదై (ఎండిపోయిన ఎద కలదై); 
భర్భనియోగంబునన్‌= భర్త ఆజ్ఞ్జననుసరించి; సరస్వతీ సలిల= సరస్వతీ నది నీళ్లలో; సంభూత = పుట్టిన; జలచర+ 
ఆ(శయంబు+అగు= జలచరాలకు నిలయమగు; బిందుసరోవరంబునన్‌ = బిందుసరస్సులో; ప్రవేశించి= దిగి; 
తద్‌+జలంబులన్‌= ఆ సరోవరజలంలో; క్రుంకులు +ఇదు= మునుకలువేసే (మునిగే) సమయంబునన్‌= వేళలో; తద్‌+వాః 
పూరమధ్యంబునన్‌= ఆ నీటిప్రవాహం మధ్యలో; రుచిర= అందమైన; సూక్ష్మ+అంశుక ధారిణులున్‌= సన్నని 
వస్తాలుకట్టుకున్నవారూ; కిశోరవయః పరిపాకశోభితలున్‌= నవయౌవన పరిపాకంతో శోభితలూ; ఉత్పలగంధులును+అగు= 
కలువపూల పరిమళం కలవారూ అగు; కన్యాసహ(స్రంబులు = వేలమంది కన్యలు; దేవహూతిన్‌+కనుంగొని= దేవహూతిని 
చూచి; ఇట్లు+అనిరి= ఇలా అన్నారు. 


తా : కలువరేకులవంటి కనులుగల దేవహూతి భర్తమాటలు విన్నది. ఆమె పతిని సేవించడంలో అలసిపోయింది. 
చీరమాసిపోయి ఉంది. వెండ్రుకలు జడలు కట్టినాయి. శరీరం ధూళిధూసరితమై కృశించింది. వక్షస్సలం వివర్ణమైపోయింది 
(ఎండిపోయినట్లయింది). తన భర్త ఆజ్జననుసరించి ఆమె సరస్వతీనది జలాలతోను, జలచరాలతోను నిరీడిన బిందుసరోవరంలో 
స్నానం చెయ్యడానికి దిగింది. ఆ సమయంలో ఆ జలప్రవాహంలో అందమైన వలిపములు కట్టుకొన్నవారూ, నవయౌవనంలో 
ఉన్నవారూ, కలువపూల పరిమళం కలవారూ అయిన కన్యలు వేలమంది దేవహూతిని చూచి ఆమెతో ఇలా అన్నారు. 


క. తరుణీ! సంచితధర్మా, చరణల మగు మేము నీకు సదమలభక్తిం 

బరిచర్య సేయనేర్తుము, కరుణాకలితేక్షణములం గనుంగొను మమ్మున్‌. 818 
ప్రతి: తరుణీ= ఓ యువతీ!; సంచిత= కూదబెట్టబడిన; ధర్మ+ఆచరణలము+అగు= ధర్మకార్యాచరణం కల మేము, నీకు; 
సదమలభక్తిన్‌= నిర్మలమైన భక్తితో; పరిచర్య+చేయన్‌నేర్తుము= సేవచేయగలం; మమ్మున్‌= మమ్ములను; కరుణాకలిత+ఈ 
క్షణములన్‌= దయతో కూడిన చూపులతో; కనుంగొను= చూడు. 


తా :; ఓ యువతీ! మేము ధర్మకార్యాలను ఆచరిస్తూ ఉంటాం. నీకు నిర్మలమైన భక్తితో సేవ చేయగలం. మమ్ములను 
దయతో కూడిన చూపులతో వీక్షించు. 


విశే :; వేలమంది కన్యలు పరిచారికలుగా దేవహూతికి సేవలు చేస్తామన్నారు. ఆ సేవకూడా ధర్మాచరణే. వాళ్లదగ్గర 
సంచిత ధర్మముంది. ఎప్పుడూ ధర్మాచరణ చేస్తూ ఉంటారు కాబట్టి ధర్మం వాళ్లదగ్గర మిగిలే ఉంటుంది. అలా మిగిలిన 
ధర్మం సంచిత (కూడబెట్టుకొన్న) ధర్మంగా ఉంటుంది. 


స్ట్‌ అని పల్కి దాసి యయ్యతివకు నభ్యంజ నోద్వర్తనములు 'పెంపొనరం జేసి 
మలయజకర్పూరమహితవాసిత హేమకలశోదకంబుల జలకమార్చి 


తృతీయస్కంధము 3/7/ 


ధవళవస్త్రంబులం దడియొత్తి సర్వాంగ ధూపంబులొసంగి కస్తూరి యలంది 
మంజుశింజన్మణిమంజీర కింకిణీ కలరావకలితమేఖలలు రత్న 


తే. ఖచితతాటంకముద్రికాకంకణాది, సముచితానర్హహీమభూషణము లొసంగి 
భవ్యమాల్యానులేపనాంబరము లిచ్చి, షడ్రసోపేతవివిధాన్నసమితిం దనిపి. 819 


ప్రతి : అని పల్కి దేవహూతికి సేవలు చేస్తామని చెప్పి ఆ కన్యలు; డాసి= దగ్గరకువెళ్లి ఆ+అతివకున్‌= ఆ దేవహూతికి; 
అభ్యంజన +ఉద్వర్తనములు= నలుగులు, తలంటుస్నానం; 'పెంపు+ఒనరన్‌ +చేసి= గొప్పగా పొందికగా చేసి (చేయించి); 
మలయజ కర్పూర= చందన కర్పూరాలతో; మహితవాసిత= గొప్పగా పరిమళించు; హేమకలశ= బంగారు గిండియలలోని; 
ఉదకంబులన్‌= నీళ్లతో) జలకము+ఆర్చి= స్నానం చేయించి; ధవళ వస్త్రంబులన్‌= తెల్లని వస్తాలతో; తడి+జఒత్తి= 
శరీరంమీది తేమను తుడిచి; సర్వ+అంగ= శరీరమంతా; ధూపంబులు +ఒసంగి= అగరుద్రవ్యంతో పొగనువేసి; కస్తూరి+ 
అలంది= కస్తూరి పంకంతో పూతలు పూసి; మంజు= మధురంగా; శింజత్‌= ధ్వనించే; మణిమంజీర= మణులుగల కాలి 
అందెలు; కింకిణీ కలరావ కలిత= చిరుగంటల సవ్వడితో కూడిన; మేఖలలు = ఒడ్డాణాలు; రత్నఖచిత = రత్నాలు తాపిన; 
తాటంక= చెవి కమ్మలూ; ముద్రికా= అంగుళలీయక; కంకణ+ఆది= కంకణాలు మొదలైన; సముచిత= తగిన; అనర్హ్హ= 
విలువైన; హేమభూషణములు+ఒసంగి= బంగారు నగలొసగి; భవ్య= శుభసూచకమైన; మాల్య= పూలమాలలు; 
అనులేపన +అంబరములు= మైపూతలు (శరీరంపై అలదుకొనే చందనపంకం), విలువైన వస్త్రాలు; ఇచ్చి; షడ్రస+ఉపేత= 
ఆరు రుచులతో కూడిన; వివిధ అన్నసమితిన్‌= పలురకాల భోజనంతో; తనిపి= సంతృప్తిపరచి. 

తా : సేవలు చేస్తామని చెప్పిన కన్యలు దేవహూతి వద్దకు వెళ్లారు. ఆమెకు నలుగు పెట్టారు. బంగారు బిందెలలో నింపిన 
చందన కర్పూర పరిమళాలు వెదజల్లే నీళ్లతో ఆమెకు స్నానం చేయించారు. శరీరంమీద తడిని తెల్లని వస్త్రాలతో తుడిచారు. 
అగరు ధూపం వేశారు. కస్తూరి పంకంతో ఒడలికి పూతలు పూశారు. మధురంగా ధ్వనించే మణిమంజీరాలు పాదాలకు 
తొడిగారు. చిరుగంటల సవ్వడితో కూడిన ఒడ్డాణం నడుముకు అలంకరించాడు. రత్నాలు తాపిన ఆభరణాలను చెవులకు 
అలంకరించారు. ఉంగరాలు, కంకణాలు మొదలైన సముచితమైన విలువైన బంగారు ఆభరణాలను కైసేశారు. మంగళప్రదమైన 
పూలమాలలు సమర్పించారు. మైపూతలు, విలువైన వస్త్రాలు ఇచ్చారు. షడ్రసోపేతమైన పలురకాల భోజనంతో సంతృప్తి 
పరిచారు. 

వ. మజథజియుం గనక పాత్రరచితంబు లయిన కర్పూర నీరాజనంబుల నివాళించి రుచిరాసనంబునం 
గూర్చుండంబెట్టి దర్చణంబు సేతి కిచ్చినం దత్ర్రతిఫలిత నిజదేహంబుం గనుంగొని కర్టముని మనంబునం 
దలంచిన నతండునుం గన్యకాసహస్రంబును దత్‌క్షణంబునం దనసన్నిధి నుండుటం జూచి నిజభర్భ యోగ 
మాయా ప్రభావంబునకు నద్భుతంబు నొందె, నంతం గర్దముండు గృతస్నానయైన దేవహూతిం గనుంగొని 
వివాహంబునకు ముందట నేచందంబునం దనరుచుండె నా చందంబునం జెన్నాందు చుండుటకు నానంద 
భరితుందై భార్యా సహితంబుగం దత్మన్యకా సహస్రంబు గొలువ నిజ విమానారూఢుందడై తారాగణ పరివృత 
రోహిణీయుక్తుండగు సుధాకరుండునుంబోలె నొప్పుచుం దదనంతరంబ. 820 


378 శ్రీమహాభాగవతము 


ప్రతి : మజియున్‌= ఇంకా; కనకపాత్ర= బంగారు పళ్లెరాలలో; రచితంబులు +అయిన = సమకూర్చబడినవైన; కర్పూర 
నీరాజనంబులన్‌= వెలుగుతున్న కర్పూరంతో; నివాళించి= హారతి ఇచ్చి; రుచిర +ఆసనంబునన్‌= మనోహరమైన పీఠంమీద; 
కూర్చుందడన్‌+పెట్టి= ఆసీననుచేసి; దర్పణంబున్‌= అద్దాన్ని చేతికి +ఇచ్చినన్‌= చేతికివ్వగా; తద్‌+ప్రతిఫలిత= ఆ అద్దంలో 
ప్రతిబింబించిన; నిజదేహంబున్‌= తనశరీరాన్ని కనుంగొని= చూచుకొని; కర్టముని= భర్తయైన కర్ద్వమమునిని; మనంబునన్‌= 
చిత్తములో; తలంచినన్‌= భావించగా అతండునున్‌= అతడూ; కన్యకా సహ(స్రంబునున్‌= వేయిమంది కన్యలూ; 
తత్‌క్షణంబునన్‌= ఆ క్షణంలోనే; తనసన్నిధిన్‌= తన చెంతనే; ఉందుటన్‌+చూచి= సాక్షాత్మరించడం కనుగొని; నిజభర్శ= 
తన పతియొక్క యోగమాయా ప్రభావంబునకున్‌= యోగమాయామహిమకు; అద్భుతంబున్‌+ఒందెన్‌= ఆశ్చర్యం పొందింది; 
అంతన్‌= తరువాత; కర్టముండు; కృతస్నాన+ఐన = స్నానంచేసి ఉన్న దేవహూతిన్‌+కనుంగొని= దేవహూతిని చూచి; 
వివాహంబునకున్‌= పెండ్లికి ముందటన్‌= ముందు; ఏ చందంబునన్‌= ఆమె ఏ విధంగా; తనరుచున్‌+ఉందెన్‌= 
ఒప్పుతూ ఉండినదో; ఆ చందంబునన్‌= అదే విధంగా; చెన్ను+ఒందుచుండుటకున్‌= చక్కదనంతో ఉన్నందుకు; 
ఆనందభరితుండు +ఐ= ఆనందంతో నిండినవాడైై తద్‌+కన్యకాసహస్రంబు= ఆ వేయిమంది కన్యలు; భార్యా సహితంబజుగన్‌= 
భార్యతోకూడ; కొలువన్‌+తనను= సేవిస్తూ ఉండగా; నిజవిమాన +ఆరూఢుండు +ఐ= సతీసమేతుడై తన విమానం ఎక్కి 
తారాగణ= చుక్కల గుంపుచే; పరివృత= చుట్టబడిన; రోహిణీయుక్తుందు+అగు= రోహిణీ సహితుదైన; 
సుధాకరుండునున్‌+పోలెన్‌+ఒప్పుచున్‌= అమృత కిరణుడైన చంద్రునివలె ప్రకాశిస్తూ తద్‌+అనంతరంబ= అటు పిమ్మట. 


తా : షద్రసోపేత భోజనంతో దేవహూతిని సంతృప్తిపరిచి ఆ కన్యలు ఆమెకు బంగారు పత్లెరాలలో శాంత్యుదకాలు నింపి 
అందులో కర్పూరం వెలిగించి హారతులు పట్టారు. మనోహరమైన పీఠంమీద కూర్చుండబెట్టి అద్దం చేతికిచ్చారు. దేవహూతి 
ఆ అద్దంలో ప్రతిఫలించిన తన రూపం చూచుకొని భర్తయైన కర్ణముని మనస్సులో భావించింది. ఆ క్షణంలోనే కర్దముడూ, 
వేల కన్యలూ ఆమెముందు సాక్షాత్మరించారు. తన భర్త యోగమాయా ప్రభావానికి ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అప్పుడు 
కర్ట్ణముడు స్నానం చేసి ఉన్న దేవహూతిని చూచాడు. పెండ్లికి ముందు ఆమె ఏ విధంగా ఉండినదో ఇప్పుడూ అలాగే 
చక్కదనంతో ఉన్నందుకు కర్దముడు ఆనందభరితుడయ్యాడు. కన్యలందరూ భార్యనూ, తననూ సేవిస్తూ ఉండగా సతీసమేతుడై 
తన విమానం ఎక్కి చుక్కలతో చుట్టబడిన రోహిణీ సహితుదైన చంద్రుని వలె ప్రకాశించాడు. ఆ తరువాత- 


విశే : అశ్వనీ భరణీత్యాది ఇరవైఏడు నక్ష్మత్రాలూ చంద్రుని భార్యలని చెపుతారు. ఈ నక్షత్రాలలో రోహిణి కూడా ఒక 
నక్షత్రం. రోహిణిని చంద్రునికి ప్రియమైన భార్యగా చెపుతారు. 
చ. చిరశుభమూర్తియ మ్శుని యశేషదిగీశవిహారయోగ్యమున్‌, 

సురుచిరమందగంధవహశోభితమున్‌, నికటప్రధాతు ని 

ర్లరసరిదంబుశీతలతుషారమునై తనరారు మేరు కం 

దరమున కేగి దేవవనితాయుతుందైన కుబేరుచాడ్పునన్‌. 821 
ప్రతి : చిరశుభమూర్తి= నిత్యమంగళస్వరూపుడైన; ఆ+ముని= ఆ కర్టమముని; అశేష= సమస్త; దిక్‌+ఈశ= దిక్పాలుర; 
విహార= విహారములకు; యోగ్యమున్‌= తగినదీ; సురుచిర= మనోహరంగా; మంద= మెల్లగా వీచ్వే గంధవహ= పరిమళాలను 
తెచ్చే గాలితో; శోభితమున్‌= ప్రకాశించేద్వీ నికట= సమీపంలోని; ప్రధాతు= గైరికాది ధాతుమయములైన; నిర్ణుర= 
సెలయేళ్ల సరిత్‌= ప్రవహించే నదుల; అంబు= నీళ్లతోనూ; శీతల= చల్లని; తుషారమును+ఐ= మంచుగలదై; తనరారు= 


తృతీయస్కంధము 3/9 


ఒప్పునట్టి; మెరుకందరమునకు +ఏగి= మేరుపర్వత గుహకు వెళ్లి దేవవనితాయుతుండు +ఐన= సురసుందరీ సమెతుదడైన; 
కుబేరుచాడ్పునన్‌= కుబేరునివలె. 
తా : నిత్య మంగళస్వరూపుడైన ఆ కర్ట్వమముని సమస్త దిక్పాలురూ విహరించడానికి యోగ్యమైనది, మనోహరంగా వీచే 


మందమారుతంతో శోఖించేది, సమీపంలో గైరికాది ధాతుమయములైన సెలయేళ్ల నీళ్లతో ప్రవహించే నీళ్లతోనూ, చల్లని 
మంచుతోనూ ఒప్పునట్టి మేరుపర్వత గుహకు వెళ్లి దేవవనితలతో కూడిన కుబేరునివలె విహరించాడు. 


విశే ; కుబేరుడు యక్షరాజు. యక్షుడు అంటే పూజింపబడువాడు. ఇతనికి ధనాధిపుడని మరొకపేరు. ధనాధివుడంటే 
ధనాన్ని రక్షించువాడని అర్థం. పైగా శివుని సఖుడు. అందువల్లనే కర్టముడు కుబేరునివలె విహరించాడని చెప్పబడింది. 


ప్రధాతునిర్ధర - సెలయేరు కొండలపై నుండి గైరికాది ధాతువులను తనలో కలుపుకొని క్రిందికి ప్రవహిస్తుంది. గిరౌ 
భవం గైరికం (పర్వతమున పుట్టినది) అని గైరిక శబ్దానికి వ్యుత్పత్తి. హరిదళం, గంధకం మొదలైన శిలావికారాలు 
ధాతువులు. హరిదళం ఎరుపుగా, గంధకం పసుపుపచ్చగా ఉంటాయి కాబట్టి గైరికాది ధాతువులంటే పర్వతాలమీద గల 
ఎర్రని పసుపుపచ్చని మట్టి విశేషాలని చెప్పవచ్చు. 

వ. మజియును. 822 
ప్రతి : మజియును= ఇంకా 


మ. అమరోద్యానవనప్రదేశములు, నవ్యారామభూముల్‌, దళ 
త్ముముదాంభోజవిభాసి మానససరఃకూలంబులున్‌, మంజు కుం 
జములుం, జైత్రరథంబు విస్ఫురితవిస్రంభంబునంజూచె నె 
య్యమునం గర్ద్వమయోగి కామగ విమానారూధుండై చెచ్చెరన్‌. 823 


ప్రతి : కర్టమయోగి= కరరుమహాముని; కామగ= కామగమనంకల; విమాన +ఆరూఢుండు +ఐ= విమానం ఎక్కినవాడై; 
అమర+ఉద్యానవన ప్రదేశములు= దేవతల ఉద్యానవన భూములు; నవ్య+ఆరామభూముల్‌= కొత్త పూదోటలున్న 
ప్రదేశాలు; దళత్‌+కుముద +అంభోజవిభాసి= వికసించిన కలువలతో; పద్మాలతో విరాజిల్లుతూ ఉన్న మానససరస్‌+ 
కూలంబులున్‌= మానససరోవర తీరాలను; మంజు= మనోహరమైన; కుంజములన్‌= పొదరిండ్లను; చైత్రరథంబున్‌= 
చైత్రరథం అనే పేరుగల కుబేరుని ఉద్యానవనాన్ని; విస్ఫురిత= అధికమైన; విస్రంభంబునన్‌= విశ్వాసంతో; నెయ్యమునన్‌= 
ప్రీతితో; చెచ్చెరన్‌= శీఘ్రంగా; చూచెన్‌= చూచాడు. 

తా; కర్ణమమహాముని భార్యాసమేతుడై కామగమనంగల విమానం ఎక్కి దేవతల ఉద్యానవన భూములను తిలకించాడు. 
కొత్త పూదోటలున్న ప్రదేశాలు సందర్శించాడు. వికసించిన కలువలతో పద్మాలతో విరాజిల్లుతూ ఉన్న మానససరోవర 
తీరాలను చూచాడు. మదికింపైన పొదరిండ్లను అవలోకించాడు. కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథాన్ని సంతోషంతో 
దర్శించాడు. 


విశే ; దేవతల ఉద్యానవనం నందనవనం. నందనవనం దేవేంద్రుని స్వాధీనంలో ఉంటుంది. ఈ వనంలోకి వెళితే 
ఆనందం కలుగుతుంది. అందుకని దీనికి నందన (నందయతీతి నందనం = సంతోషింపజేయునట్టిది) వనమనిపేరు. ఈ 


380 శ్రీమహాభాగవతము 


పద్యంలో చెప్పబడినవన్నీ విహారానికి అనువైన ఆరామాలు, పూపొదరిండ్లు, సరోవరతీరాలు. భర్తతో కలసి విహరించాలనే 
కోరికగల దేవహూతిని ఈ విహారయోగ్యమైన ప్రదేశాలకే కర్ణముడు తీసుకొని వచ్చాడు. విస్రంభంతో, నెయ్యంతో 
చూచాడనడం ఎందుకంటే తొందరలేకుండా, ఎవరి బెదిరింపు లేకుండా సావకాశంగా తిలకించాదడని చెప్పడానికి. 


వ. ఇవ్విధంబున సమస్త భూభాగంబును వాయు వేగంబునం గలయం (గగ్రుమ్మరి నిఫీల వైమానికలోకంబు 
నతిశయించి లోకంబులం జరించె, మోక్షదాయకుండుం, దీర్ధపాదుండు నగు పుండరీకాక్షుని సన్నుతించి 
సేవించు పుణ్యాత్ములకుం బొందరాని పదార్ధంబులు గలవే? యిట్లు కర్ణముండు దేవహూతికి నిఖిల ధరాచక్రం 
బంతయుం జూపి మరల నిజనివాసంబునకుం జనుదెంచి, కామకేళీ వినోదాత్మికయై యున్న భార్య 
నుపలక్షించి రతిప్రసంగ వ్యాసంగంబు గైకొని బహువిధంబు లయిన యిష్టోపభోగంబుల బహువత్సరంబు 
లొక్కముహూర్తంబుగా జరుపుచు నన్యోన్యసర సావలోకనంబుల సముచితాలింగన సంభాషణంబులం 
గాలనిరూపణంబు సేయనేరక శతవత్సరంబులు గడపి తదనంతరంబ. 824 


ప్రతి : ఈ+విధంబునన్‌= ఈ తీరున, సమస్త భూభాగంబును; వాయువేగంబునన్‌= వాయువేగంతో; కలయన్‌+క్రుమ్మరి= 
కలయతిరిగి; నిఖీల= సమస్త వైమానికలోకంబున్‌= విమానమెక్కి సంచరించే వాళ్లందరిని; అతిశయించి= మించి; 
లోకంబులన్‌= జగములన్నిటా; చరించెన్‌= సంచరించాడు; మోక్షదాయకుందడును = మోక్షప్రదాతా; తీర్పపాదుండును+అగు= 
పరమపూజ్యుడూ అయిన; పుండరీక +అక్షునిన్‌= తెల్లతామరలను పోలిన కన్నులుగల విష్ణుదేవుని; సన్నుతించి= స్తుతించి; 
సేవించు = కొలిచే; పుణ్యాత్ములకున్‌= పవిత్రమైన హృదయాలు కలవారికి; పొందరాని= పదయజాలని; పదార్థంబులు = 
వస్తువులు; కలవు+ఏ= ఉంటాయా?; ఇట్లు= ఇలా; కర్టముండు= కర్ద్వమముని; దేవహూతికి; నిఖిల= సమస్త; 
ధరాచక్రంబు +అంతయున్‌= భూమండలమంతా; చూపి= కనబరచి; మరల; నిజనివాసంబునకున్‌= తన గృహమునకు; 
చనుదెంచి= వచ్చి; కామకేళీ వినోద+ఆల్మిక+ఐ +ఉన్న= శృంగారక్రీడా విలాసాలకు మక్కువ కలిగి ఉన్న భార్యన్‌= 
పల్నిని; ఉపలక్షించి= కునుగొని, ఉద్దేశించి; రతిప్రసంగ వ్యాసంగంబున్‌= రతివిషయంలో (శ్రద్ధను; కైకొని= వహించి; 
బహువిధంబులు +అయిన = పలుతెరగులైన; ఇష్ట+ఉపభోగంబులన్‌= అభీష్టసుఖభోగాలను; బహువత్సరంబులు = పెక్కు 
సంవత్సరాలు; ఒక్క్మముహూర్తంబుగాన్‌= ఒక్కక్షణంగా; జరుపుచున్‌= గడుపుతూ; అన్యోన్య సరస +అవలోకనంబులన్‌ = 
ఒకరినొకరు సరసయుక్తమైన చూపులతో; సముచిత+ఆలింగన = తగిన కౌగిలింతలతో; సంభాషణంబులన్‌= సల్లాపములతో; 
కాలనిరూపణంబు= ఇది పగలు ఇది రాత్రి అని; చేయనేరక= గమనించకుండా; శతవత్సరంబులు = నూరేండ్లు; గడిపి; 
తద్‌+అనంతరంబ= తరువాత 


తా :; ఈ విధంగా కర్దముడు భార్యతో కలసి విమానంమీద వాయువేగంతో, కలయదిరిగి విమానమెక్కి సంచరించేవాళ్లందరిని 
మించి లోకాలన్నీ సంచరించాడు. మోక్షప్రదాత, పరమపూజ్యుడు అయిన విష్ణుదేవుని స్తుతించి సేవించే పుణ్యాత్ములకు 
పొందరాని వస్తువులుంటాయా? ఇలా కర్దముడు దేవహూతికి సమస్త భూమండలం చూపించి మరల తన నివాసానికి 
తీసుకొని వచ్చాడు. తనభార్య కామకేళీ వినోదానికి ఇష్టపడుతున్నట్లు గుర్తించాడు. రతిక్రీడాపరాయణుడదైనాడు. ఆ దంపతులు 
పలువిధాలైన సుఖభోగాలను అనుభవిస్తూ అనెక సంవత్సరాలు క్షణాలవలె గడిపారు. సరసమైన చూపులతో, తగిన 
కౌగిలింతలతో, సంభాషణలతో, కాలం గడవడమే తెలియకుండా వారు నూరేండ్లు గడిపారు. 


విశే : ధర్మకామం గగ్రావహ్యమే. కనుక కవి దీనిని సమగ్రంగా వర్ణించాడు. 


తృతీయస్కంధము 381 


క. మునివరుండొకనాండిమ్ములం, దన నిజదేహంబు నవవిధంబులు గావిం 

చి నయంబునం దద్వీర్యము, దన సతిగర్భమున నవవిధంబుల నిలిపెన్‌. 825 
ప్రతి : ఒకనాండు; మునివరుండు= కర్వమముని; ఇమ్ములన్‌= కుతూహలంతో; తన; నిజదేహంబున్‌= స్వశరీరాన్నిి 
నవవిధంబులు= తొమ్మిది విధాలు; కావించి= చేసి అనగా తొమ్మది దేహాలుగా విభజించి; నయంబునన్‌= ఆసక్తితో; 
తద్‌+వీర్యమున్‌= తనదైన ఆ రేతస్సును; తన; సతి; గర్భమునన్‌= గర్భంలో; నవవిధంబులన్‌= తొమ్మిది విధాలుగా; 
నిలిపెన్‌= నిలిచేటట్లు చేశాడు. 


తా ; ఒకనాడు కర్ట్వమముని కుతూహలంతో తనదేహాన్ని తొమ్మిది దేహాలుగా చేసుకొని క్రమంగా తన వీర్యాన్ని తన భార్య 
దేవహూతి గర్భంలో తొమ్మిది విధాలుగా నిలిచేటట్లు చేశాడు. 


క. అది కారణంబుగాం బెం, పొదవిన మునివలన దేవహూతియుం గూంతుల్‌ 

ముదమునం గనెం దొమ్మంద్రన్‌, ముదితయు మది సంతసించె, మునివరుం డంతన్‌. 826 
ప్రతి : అదికారణముగాన్‌= ఆ కారణంవల్ల; పెంపు+ఒదవిన = వృద్ధిని కలుగజేసిన; మునివలనన్‌= కర్ట్వమమునివల్ల; 
దేవహూతియున్‌= దేవహూతికూడా; ముదమునన్‌= హర్షంతో; కూంతుల్‌= పుల్రికలను; తొమ్మండ్రన్‌= తొమ్మిదిమందిని; 
కనెన్‌= కన్నది; మదిన్‌ = మనస్సులో; ముదితయును = దేవహూతి; సంతసించెన్‌= సంతోషించింది; అంతన్‌= తరువాత; 
మునివరుండు = కర్దముడు... 


తా ; ఆ కారణంగా కర్వమమునివల్ల దేవహూతి తొమ్మిదిమంది కూతుందడ్రను కన్నది. ఆమె తనమనస్సులో ఎంతో 
సంతోషించింది. తరువాత కర్టమముని - 


తే. సన్న్వసింపంగంగోరిన సతి యెజింగి, యాత్మం బొడమిన సంతాప మగ్గలింపం 

జింత వాటిల్లం జెక్కిటంజేయి సేర్చి, పదములను నేల వ్రాయుచుం బలికెం బతికి. 827 
ప్రతి : సన్వసింపంగన్‌= సన్యసించాలని; కోరినన్‌= కోరగా; సతి= దేవహూతి; ఎటింగి= తెలుసుకొని; ఆత్మన్‌= మనస్సులో; 
పొదడమిన= పుట్టిన; సంతాపము +అగ్గలింపన్‌= ఆ వేదన అధికంకాగా; చింతవాటిల్లన్‌= దిగులు కలుగగా; చెక్కిటన్‌+చేయి+ 
చేర్చి= చెక్కిలిపై చేయిచేర్చి పదములను= పాదాలతో (పాదాలవవైళ్లతో) నేలన్‌ వ్రాయుచున్‌= నేలపై రాస్తూ; పతికిన్‌= 
భర్తతో; పలికెన్‌= చెప్పింది. 
తా : దేవహూతి తొమ్మండుగురు కూతుళ్లను కన్నతరువాత కర్ట్వమముని సన్యాసం తీసుకోవాలనుకొన్నాడు. ఆ విషయం 
తెలుసుకొన్న దేవహూతికి మనస్సులో ఆవేదన అధికమైంది. చింత కలిగింది. చెక్కిలిమీద చేయిచేర్చి కాలివేళ్లతో నేలపై 
రాస్తూ భర్తతో ఇలా అన్నది. 
విశే : చెక్కిలిమీది చేయిచేర్చటం, కాలివ్రేళ్ళతో నేలను రాయటం మొదలైనవి సాత్సికభావాలు. 


సీ అనఘ! సంతానపర్యంతంబు ననుంగూడి, వర్తింతు ననుచుం బూర్వమునం బలికి 
కూంతుల నిచ్చితి కొమరార, నిప్పు దీ, తరుణులు పతులను దమకుం దార 


382 శ్రీమహాభాగవతము 


యరసి వర్తింతురో యని భీతి నొందెదం, గావున నీ పుత్రికలకుం దగిన 
వరుల సంపాదించి, పరిణయంబులు సేసి, తత్వసంహిత నాకుం దవిలి తెలుపు 


తే. సుతునిం గృపసేసి ననుం గావు సుజనవినుత! యర్ధి సంసారదుఃఖంబు నపనయింప 
నర్దుుడవు నీవ, కామమోహమున నింత, కాల మూరక పోయె నే గతియు లేక. 828 


ప్రతి : అనఘ= పుణ్యాత్ముడా!; సంతానపర్యంతంబు= సంతానం కలిగేవరకు; ననున్‌+కూడి= నాతోకలసి; వర్తింతును+ 
అనుచున్‌= మెలగుతాను అని; పూర్వమునన్‌+పలికి= మునువు నీవు చెప్పి; కొమరారన్‌= ఒప్పుదలగా; కూతులన్‌ +ఇచ్చితి= 
కొమార్తెలను ఇచ్చావు; ఇప్పుడు; ఈ తరుణులు= ఈ యువతులు; పతులను= భర్తలను; తమకున్‌+తార= తమకుతామే; 
అరసి= వెదకుకొని; వర్తింతురు+ఓ +అని= ఉండగలరా (పెండ్లాడగలరా)?; అని; భీతిన్‌+ఒందెదన్‌= భయపడుతున్నాను; 
కావున; నీ పుత్రికలకున్‌= నీ కుమార్తెలకు; తగిన= అర్హమైన; వరులన్‌= పెండ్లికుమారులను; సంపాదించి= వెదకిపెట్టి; 
పరిణయంబులు+చేసి= వివాహాలు సల్పి తత్వసంహితన్‌= తత్వజ్ఞానాన్ని; నాకున్‌= నాకు; తవిలి= ప్రయత్నించి; తెలుపు= 
తెలియజేయు; సుతునిన్‌= కుమారుని; కృప+చేసి= ప్రసాదించి (ఇచ్చి); సుజనవినుత= సాధుజనస్తవనీయా!; అర్ధిన్‌= నా 
కోరకమేరకు; సంసారదుఃఖంబున్‌ = సంసారదుఃఖాన్ని అపవనయింపన్‌= తొలగించడానికి; నీవు+అ= నీవే; 
అర్హుఃడవు= సమర్భుడవు; ఇంతకాలము= గడచిన కాలమంతా; కామమోహమునున్‌= కామసుఖంమీది మోహంతో; 
ఏ గతియున్‌= ఏ మార్గమూ; లేక; ఊరక= వ్యర్థంగా; పోయున్‌= గడచిపోయింది. 


తా ; అనఘా! సంతానం కలిగేవరకు నాతో కలసి ఉంటానని ముందు నీవు చెప్పావు. కొమార్తెలను ప్రసాదించావు. 
ఇప్పుడు ఈ యువతులు తమకు తామే భర్తలను ఎలా వెదకుకోగలరని భయపడుతున్నాను. కావున ఈ పుత్రికలకు తగిన 
పెండ్లికొడుకులను వెదకి వాళ్లకు పెండ్లిండ్లు చేసి, నాకు తత్వవిషయాలు తెలియజేయగల కుమారుని ప్రసాదించు. 
సాధుజనస్తవనీయా! సంసారదుఃఖాన్ని తొలగించడానికి సమర్భుడవు నీవే. గడచిన కాలమంతా కామసుఖంపైగల మోహంతో 
ముక్తిమార్గాన్ని గురించి ఆలోచించకుండా వ్యర్థంగా గడచిపోయింది. 


చ. ఉపరతి వుట్టి నైహికసుఖోపగతానుభవంబులందు, నేం 
జపలతం గామభోగరతి సంగముం గోరి మహాత్మ! నిన్నున 
చ్చపుందలంపొప్పంగాం దెలియంజాలక యే వరియించుటన్‌ భవ 
తృప ఫలియించె, ముక్తి నినుం గేవలభక్తి భజింపంగల్లదే? 829 


ప్రతి: మహా+ఆత్మ= మహానుభావా!, ఐహిక +సుఖ= ఈ లోక సుఖాలలో; ఉపగత +అనుభవంబుల +అందున్‌= ప్రాప్తించిన 
సుఖానుభవాలలో; ఉపరతి +పుట్టెన్‌= ఉపేక్షాబుద్ధి కలిగింది (ఆసక్తి నశించింది); నేన్‌= నేను చపలతన్‌= చంచలభావంతో; 
కామభోగరతి సంగమున్‌+కోరి= రతి సాంగత్యాన్ని అపేక్షించి; నిన్నున్‌= నిన్ను అచ్చమున్‌+తలంపు+ఒప్పగాన్‌= స్వచ్చమైన 
భావాన్ని స్పష్టంగా; తెలియన్‌+చాలక+ఏ= తెలుసుకోలేకనే, వరియించుటన్‌= కోరడంవల్ల; భవత్‌+కృప= నీ అనుగ్రహం; 
ఫలియించెన్‌= సఫలమైంది; ముక్తి= మోక్షం; నినున్‌= నిన్ను కేవలభక్తిన్‌= అచ్చపు భక్తితో; భజింపన్‌= 'సేవించడంవల్ల; 
కల్గ్లదు+ఏ= కలుగదా (లభించదా)?”; లభిస్తుందని భావం. 


తృతీయస్కంధము 383 


తా: మహాత్మా! నాకు ఈ లోకసంబంధాలైన సుఖానుభవాలలో ఆసక్తి నశించింది. ముందు నేను చంచలభావంతో నీతో 
రతిసాంగత్యాన్ని అపేక్షించి స్వచ్చమైన ళ్గ భావాన్ని తెలుసుకోలేక ఏ వేవో కోరాను. ఆ కోరికలను తీర్చావు. నిన్ను 
నిర్మలమైన భక్తితో సేవిస్తే ముక్తి లభించదా? తప్పక లభిస్తుంది. 


విశే : “అచ్చపుందలయంపు” అంటే కర్దముని యోగమాయాతత్త్వం. దాన్ని పూర్తిగా తెలుసుకోవడం. అన్ని సంవత్సరాలు 
కర్టమునితో కలసిఉన్నా దేవహూతికి ఆయన మహత్తు పూర్తిగా తెలియలేదు. దానికి కారణం ఆమెకుగల కామభోగాసక్తత. 
ఆయనను కామదృష్టితోనే ఇన్నాళ్లూ చూచింది. ఇప్పుడామెకు భోగదృష్టి పోయింది. అనుభవించాలనే ఆసక్తి నశించింది. 
ఆమె మనోనేత్రం మేలుకొంది. గడచినకాలం ఎంత వృథాగా పోయిందో అర్థమైంది. అప్పుడామెకున్నది చంచలస్వభావం. 
ఇప్పుడు ముక్తిని గురించి ఆలోచించే స్థిరచిత్తంతో ఉంది. కర్టముడే ముక్తి నివ్వగల మహత్తు కలవాడని గ్రహించగలిగింది. 


ప. అదియునుం గాక 830 
ప్రతి : అదియునున్‌ +కాక= అంతే గాకుండా 
చ. సమమతి నొప్పు సత్పురుషసఖ్యము సద్గతికారణంబు, న్‌ 

చమతి విలోలదుష్పురుషసఖ్యము దుర్గతిహేతు వంచుం బి 

త్తమునం దలంచి యోగిజనతానుత! మిమ్ము భజింతుం, బ్రాణి సం 

గమమునం బుణ్యపాపములు గైకొని పొందవె యెట్టి వారలన్‌? 8381 
ప్రతి : సమమతిన్‌+ఒప్పు= అందరియెడల సమానమైన బుద్ధితో ప్రవర్తించే; సత్‌+పురుషసఖ్యము= సజ్జనుల మైత్రి; 
సత్‌ +గతికారణంబు= ఉత్తమగతికి హేతువు అవుతుంది; నీచమతి= అల్పబుద్ధితో; విలోల= చలించునట్టి; 
దుస్‌+పురుషసఖ్యము = దుష్టులైన పురుషులతోడి చెలిమి; దుస్‌+గతి హేతువు +అంచున్‌= దుర్గతికి కారణమవుతుందని; 
చిత్తమునన్‌+తలంచి= మనస్సులో భావించి; యోగిజనతానుత= యోగులచే కొనియాడుబదువాడా!; మిమ్ము భజింతున్‌= 
సేవిస్తాను; ప్రాణిసంగమమునన్‌= ప్రాణులతో కలవడం వల్లనే ఎట్టివారలన్‌= ఎట్టివారినైనా? పుణ్యపాపములు; కైకొని= 
గ్రహించి; పొందవు+ఏ= ప్రాప్పించవా? 
తా :; అంతేగాక అందరియెడల సమానబుద్ధితో ప్రవర్తించే సజ్జనులమైత్రి ఉత్తమగతికి కారణమవుతుంది. అల్పబుద్ధిగల 
చంచలచిత్తులైన దుష్టపురుషుల మైత్రి దుర్గతికి కారణమవుతుంది. యోగిజనసన్నుతా! ఈ విషయాన్ని మనస్సులో భావించి 
నిన్ను నేను సేవిస్తాను. ప్రాణుల సమాగమంవల్లనే ఎట్టివారికైనా పుణ్యాలో పాపాలో ప్రాప్తిస్తాయి. 
విశే : ఈ పద్యంలో దేవహూతి వైరాగ్యభావంతో మాట్లాడుతూ ఉంది. సజ్జనులతో సాంగత్యం కలిగి ఉంటే అది 
పుణ్యహేతువు అవుతుంది. అంటే- సంసార క్లేశనివారణ హేతువవుతుంది. అదే అసజ్జనులతో సాంగత్యం ఏర్పరచుకొంటే 
ఆ సంబంధం పాపానికి దారితీస్తుంది. అంటే - సంసార దుఃఖం కలుగుతుంది. అందరి దుఃఖాన్ని నిశ్శేషంగా నశింపజేసి 


వారికి ఆనందాన్ని ఇవ్వగల సమర్ద్హుడు కర్దముడు. ఇన్నాళ్లూ ఆయనతో కలసి ఉండినా ముక్తిని గురించి మాట్లాడక 
పోవడం ఎంతో దుఃఖం కలిగించే విషయమని దేవహూతి బాధపడుతూ ఉంది. 


క. అని యిట్లు వేదనాభర, మున మునుకుచుం బలుకం గర్దముండు మనుపుత్రిం 
గనుంగొని సరసిజనయను వ, చనములు మది సంస్కరించి సతి కిట్లనియెన్‌. 8392 


384 శ్రీమహాభాగవతము 


ప్రతి : అని; ఇటు; వేదనాభరమునన్‌= మిక్కిలి బాధతో; మునుకుచున్‌= పరితపిస్తూ పలుకన్‌= పలుకగా; కర్దముండు; 
మనుపుత్రిన్‌+కనుంగొని= దేవహూతిని చూచి; సరసిజనయను = పద్మాలవంటి కన్నులుగల శ్రీహరి; వచనములు = 
మాటలు; మదిన్‌ = మనస్సులో; సంస్మరించి= గుర్తుకు తెచ్చుకొని; సతికిన్‌= ఆమెతో; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా : ఇలా మిక్కిలి బాధతో పరితపిస్తూ పలికిన దేవహూతిని చూచి శ్రీహరి మాటలు తలపుకు తెచ్చుకొని కర్దముడు 
ఆమెతో ఇలా అన్నాడు. 


క. మనుసుత! నీ మది దుఃఖం, బును బొందకు, మచిరకాలమున భగవంతుం 
దడనఘుం డదక్షరుండు జనా, ర్ద్వనుండు భవద్గర్భమందుం దగ వసియించున్‌. 8838 


ప్రతి : మనుసుత= స్వాయంభువ మనువు కొమార్తివైన దేవహూతీ!; నీ మదిన్‌= నీ మనస్సులో; దుఃఖంబును +పొందకుము= 
దుఃఖించవద్దు; అచిరకాలమునన్‌= కొద్దికాలంలోనే; భగవంతుండును; అనఘుండు= పాపరహితుడు; అక్షరుండు= శాశ్వతుడు; 
జనార్దనుండు అయిన శ్రీహరి; తగన్‌; భవత్‌+గర్భమందున్‌= నీ గర్భంలో; వసియించున్‌= నివసిస్తాడు (ప్రవేశిస్తాడు). 


తా : దేవహూతీ! నీవు మనస్సులో దుఃఖించవద్దు. భగవంతుడు, అనఘుడు, అక్షరుడు, జనార్దనుడు అయిన శ్రీహరి 
అచిరకాలంలోనే తప్పక నీ గర్భంలో ప్రవేశిస్తాడు. 


విశే :; తన కాలమంతా వృథాగా గడచిపోయిందని, ముక్తిమార్గాన్ని గురించి తెలుసుకొనే అవకాశాన్ని ఉపయోగించుకోలేక 
పోయానని పరితపిస్తూ ఉన్న దేవహూతికి కర్టముడు కలిగించిన సాంత్వనమిది. ఆమె తనకు తత్త్వబోధ చేయగల 
కొడుకును ప్రసాదించమన్నది. శ్రీహరే ఆమెకు కుమారుడుగా అవతరింబోతున్నాడని చెప్పి కర్దముడు ఆమెను సుతోషపరిచాడు. 


క. వరనియమదవతనివ్థా, చరణనియుక్తాంతరంగసమధికవై సం 
భరితతపోధన దాన, స్ఫురితశ్రద్ధానుభక్తి పూర్వము గాంగన్‌. 834 


ప్రతి : వరనియమ= ఉత్తమనియమాలు; వ్రత= వ్రతాలు; నివ్రా= నియమాలు వీటిని; ఆచరణ = అనుష్టించడంచేత; 
నియుక్త= ప్రేరేపించబడిన; అంతరంగ +సమధికవు+ఐ = హృదయముచే ఉత్తమురాలివై; సంభరిత= నిందైన; తపస్‌= 
తపస్సు; ధన దానం = ధనాన్ని ధానం చేయటం; స్ఫురిత= స్ఫురిస్తున్న; (శద్దానుభక్తి పూర్వము +కాంగన్‌= (శ్రద్ధాభక్తులతో 


తా: నీవు ఉత్తమనియమాలు, వ్రతాలు, నిష్టలు ఆ ఇవన్నీ ఆచరించు. గొప్ప నిగ్రహంతో కూడిన మనస్సు కలదానివై 
నిండైన తపస్సు, ధనత్యాగం, దానం చేస్తూ (శ్రద్ధాభక్తులతో కూడినది కాగా. 


విశే ; తపోధన - అన్నపుడు తపోధనం అని అర్ధం చెప్పవచ్చు. ఇలా చెప్పడమే సమంజసంగా కూడా ఉంటుంది. అయితే 
మూలంలో “'తపోద్రవిణదానైశ్చ అని తపస్సు, ధనం (ద్రవిణం) దానం వేరువేరుగా స్ఫురింపజేయడంవల్ల ప్రతిపదార్థంలో 
తపస్సు, ధనం వేరువేరుగా చూపబడినాయి. ఇవన్నీ 'నియుక్త అంతరంగంతో” నిర్వర్తించుమని ఉండడంవల్ల ధనం 
సంగ్రహించుకోవడం కాకుండా ఉన్నధనాన్ని కూడా వదిలించుకోవలసిన అవసరముంది. బాహ్యేంద్రియ నియమం, 
ఆంతరికమైన నియమం కలసి నియుక్త అంతరంగం. ఇలాంటి అంతరంగాన్ని సాధించాలంటే ధనత్యాగం చేయాలి. 
అందుకని *ధనికు ధనత్యాగం అని అర్థవివరణ చేయబడింది. 


తృతీయస్కంధము 385 


మ. మజథి నారాయణు పాదపద్మములు సమ్యగ్భక్తిం బూజించు త 
త్పురుషడ్రేష్టుండు మానసంబున భవత్పూజాసుసంప్రీతుందై 
కర మర్ధిం దరుణీశిరోమణి! భవద్గర్భస్థుండై యుండి తాం 
గరుణంజేయు భవన్మనోజనితశంకాగ్రంధివిచ్చేదమున్‌. 8కి 


ప్రతి : తరుణీశిరోమణీ! = ప్రీలలో శ్రేష్టురాలా! మథి; నారాయణు= శ్రీమన్నారాయణుని; పాదపద్మములు; సమ్యక్‌ +భక్తిన్‌= 
నిండైన భక్తితో; పూజించు= అర్చించుము; తద్‌+పురుషశ్రేష్టుండు = ఆ భగవంతుడు; మానసంబునన్‌= మనస్సులో; 
భవత్‌+పూజా= నీ పూజకు; సుసంప్రీతుందు +ఐ= మిక్కిలి సంతసించినవాడైై కరము+అర్ధిన్‌= మిక్షిలి ఇష్టంతో; భవత్‌= 
నీ; గర్భస్థుండు+ఐ= నీ కడుపులో పడ్డవాడై; ఉండి; తాన్‌= తాను (భగవంతుడు) భవత్‌+మనస్‌+జనిత= నీ మనస్సునందు 
ఏర్పడిన; శంకాగ్రంథి= సందేహమనే ముడియొక్క విచ్చేదమున్‌= ఛేదించుటను; కరుణన్‌= దయతో; చేయున్‌= చేస్తాడు. 


తా : శ్రీమన్నారాయణుని పాద పద్మాలను నిండైన భక్తితో పూజించు పురుషోత్తముడైన ఆ భగవంతుడు మనస్సులో నీ 
పూజకు సంతృప్తిచెంది నీ గర్భంలో నివసించి (నీ పుత్రుడుగాపుట్టి) న్‌ మనస్సులో ఏర్పడిన సందేహాల ముడులను 
ఛేదిస్తాడు. 

విశే : ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకొని ముక్తిమార్దానుగాములైన వాళ్లకు మనస్సులో అనేక సందేహాలుంటాయి. ప్రతి 
సందేహమూ ఒక ముడిలాంటిదే. ఒక సందేహంతీరితే మరొక సందేహం కలుగుతుంది. అందుకే శంకాగ్రంథిని 
సందేహాలముడులు అనడం. 


శ దేవహూతి గర్భంబున విష్తుండు గపిలాచార్యుండుగా నుదయించుట * 


చ. అనవుడు దేవహూతి పహృదయంబున సంతసమంది య మ్మునీం 

ద్రుని వచన క్రమంబునం బరున్‌ భగవంతు ననంతుం బద్మలో 

చను హరి విష్ణు నర్చనము సల్పుచు నుండంగం గొన్ని యబ్ద్బముల్‌ 

సనునెడ దానవాంతకుండు సమ్మతిం గార్జమమైన తేజమున్‌. 886 
ప్రతి :; అనవుడు= అని కర్దముడు చెప్పగా; దేవహూతి; పహృదయంబునన్‌= మనస్సులో; సంతసము+అంది= సంతోషపడి; 
ఆ+ముని+ఇంద్రుని= ఆ మునివరుని; వచనక్రమంబునన్‌= మాటల ప్రకారం; పరున్‌= వైకుంఠుని; భగవంతున్‌= 
భగవంతుని; అనంతున్‌= అంతములేనివానిని; పద్మలోచనున్‌= తామరలవంటి కన్నులు గలవానిని, హరిన్‌, విష్ణున్‌; 
అర్చనముసల్పుచున్‌= ఇన్ని పేర్లతో ప్రసిద్దుడైన శ్రీహరిని పూజిస్తూ ఉండంగన్‌= ఉండగా; కొన్ని అబ్బముల్‌= కొన్ని 
సంవత్సరాలు; చనునెడన్‌= గడచిన తరువాత; దానవ +అంతకుండు = రాక్షస సంహారకుడైన శ్రీహరి; కార్వమము+ఐన 
తేజమున్‌= కర్టమునిదైన తేజస్సును. 
తా : అని కర్టముడు చెప్పగా వినిన దేవహూతి మనస్సులో సంతోషపడింది. ఆ మునివరుని మాటల ప్రకారం పరుడు, 


అనంతుడు, పద్మలోచనుడు, హరి, విష్ణువు అయిన భగవంతుని పూజిస్తూ ఉండగా కొన్ని సంవత్సరాలు గదచిపోయాయి. 
తరువాత దానవాంతకుడైన శ్రీహరి కర్టముని తేజస్సును- 


386 శ్రీమహాభాగవతము 


క. ధరియించి య మ్మునీంద్రుని, తరుణీ గర్భంబువలన దనుజారి శమీ 
తరు కోటరమున వైశ్వా నరుం డుదయించిన విధంబునన్‌ జనియించెన్‌. 837 


ప్రతి : ధరియించి= ధరించి; ఆ+మునీంద్రుని= ఆ మునీంద్రునియొక్క తరుణీ గర్భంబువలనన్‌= భార్యగర్భంనుండి; 
దనుజ+అరి= రాక్షసులకు శత్రువైన శ్రీహరి; శమీతరు= జమ్మచెట్టుయొక్క కోటరమునన్‌= తొర్రలో; వైశ్వానరుండు= 
అగ్ని ఉదయించిన = పుట్టిన; విధంబునన్‌= తీరున; జనియించెన్‌= ఆవిర్భవించాడు. 


తా; కర్ణమముని తేజస్సును ధరించి దనుజారి అయిన శ్రీహరి జమ్మచెట్టు తొర్రనుండి అగ్ని పుట్టిన విధంగా దేవహూతి 
గర్భంనుండి ఆవిర్భవించాడు. 


విశే : శమీవృక్షం వృక్షాలలో పవిత్రమైంది. 'శమయతి దోషాన్‌ శమీ” అని వ్యుత్పత్తి. దోషాలను పోగొట్టి శాంతిని 
కలుగజేసేది శమీవృక్షం. దోషాలను పోగొట్టడంవల్ల శమీవృక్షం శుభస్వరూపమైనదిగా భావిస్తారు. శమీవృక్షం అనగా 
జమ్మచెట్టు ఎంత పవిత్రమైనదో దేవహూతి గర్భంకూడా అంత పవిత్రమైనది. శమీవృక్షం నుండి ఉదయించిన అగ్ని 
ఊర్బ్వముఖంగా ప్రసరించి అశుభాలను దగ్ధంచేసినట్లు దేవహూతి గర్భంనుండి పుట్టిన శ్రీహరి ఆమె శంకా[గ్రంథులను 
విచ్చేదించి ఆమెకు తత్త్వజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అరణియందు అగ్నివలె ఆమె గర్భం నుండి జన్మించెను అని మూలం. 
అరణి అంటే అగ్నిని పుట్టించడానికి మరొక కర్రతో మథింప యోగ్యమైన దారువు. ఇక్కడ అరణి శమీతరువు. అరణిలో 
అగ్ని ఎప్పుడూ ఉంటుంది. మధించినపుడు బయటకు వస్తుంది. అలాగే భగవంతుడు కర్దమ తేజస్సులో ప్రవేశించెనని 
చెప్పడంవల్ల అంతకుముందు లేడని సందేహపడకూడదు. భగవంతుడు సర్వవస్తువులలో సర్వకాలాలలో నిండి ఉంటాడు. 
అయితే నిర్వికారుడుగా ఉంటాడు. భక్తులను అనుగ్రహించడానికి కరుణతో బాహ్యంగా ఒక స్వరూపం ధరించి అవతరిస్తాడు. 
తల్లి అయినా దేవహూతి స్వామికి భక్తురాలు. ఆమెను ఉద్ధరించడానికి ఆమెకే పుత్రుడుగా జన్మించడం ఆమె అదృష్టవిశేషం. 


క్స్‌ అయ్యవసరమున నాకాశమున దేవ తూర్య 'ఘోషంబులు తుముల మయ్యె, 
నందిత దేవతాబృ్బందంబు లఅందంద, కురిసిరి మందారకుసుమవృష్టి, 
గంధర్వకిన్నరగానంబు వీతెంచె నప్స్పరోగణముల యాట లొప్పె, 
వావిరి దిక్కులం గావిరి విరిసెను దవిలి వార్జ్థుల కలంకువలు మానె, 


తే. సాధుజనముల మనములు సంతసిళ్లై, హోమవహ్నలు ప్రభలం జెన్నాంది వెలింగెం 
గుసుమఫలభారముల నొప్పెం గుజములెల్ల, సర్వసస్యాళి చెన్నాందె జగతిలోన. 888 


ప్రతి : ఆ+అవసరమునన్‌= ఆ సమయంలో; ఆకాశమునన్‌= ఆకాశంలో; దేవతూర్య ఘోషంబులు= దివ్యమంగళవాద్యాలు; 
తుములము +అయ్యెన్‌= సంకులంగా మోగాయి; నందిత= సంతోషపడిన; దేవతాబ్బందంబులు= దేవతా సమూహాలు; 
మందార కుసుమవృష్టి= మందార పుష్పవర్షం; అందు +అందన్‌= అక్కడే; కురిసిరి= కురిపించారు; గంధర్వకిన్నర గానంబు= 
గంధర్వుల కిన్నరులగానం; వీతెంచెన్‌= వీచింది (గంధర్వ కిన్నర గానం సాగింది); అప్సరోగణముల= అప్పరసబృ్బందాల; 
ఆటలు +బఒప్పెన్‌= నృత్యాలు సాగాయి; వావిరి= క్రమంగా; దిక్కులన్‌= దిక్కులలో; కావిరి= నలుపుతనం; విరిసెను= 
చెదరిపోయింది; తవిలి; వార్జుల= సముద్రాల; కలంకువలు= క్షోభలు; మానెన్‌= ఆగిపోయాయి; సాధుజనముల= 
సజ్జనుల; మనములు= మనస్సులు; సంతసిల్లెన్‌= సంతోషపడినాయి; హోమవహ్నులు= హోమాగ్నులు; ప్రభలన్‌= తేజస్సుతో; 


తృతీయస్కంధము 38/7 


చెన్ను+ఒంది= అతిశయించి; వెలింగెన్‌= ప్రకాశించాయి; కుజములెల్లన్‌= చెట్లన్నీ కుసుమఫలభారములన్‌ +ఒప్పెన్‌= 
పుష్ప ఫలభరితాలైనాయి; జగతిలోనన్‌= లోకంలో; సర్వసస్య+ఆళి= అన్నిరకాలైన పైరులు; చెన్ను-ఒందెన్‌= అతిశయించాయి 
(బాగా పండాయి. 

తా : భగవంతుడు కపిలాచార్యుడుగా జన్మించిన సమయంలో ఆకాశంలో దివ్యమంగళవాద్యాలు సందడిగా ధ్వనించాయి. 
ఆనందపడిన దేవతల సమూహాలు మందారపుష్పవర్షం కురిపించారు. గంధర్వులూ కిన్నరులూ పాటలుపాడారు. అప్సరసలు 
నృత్యంచేశారు. క్రమంగా దిక్కులన్నీ ప్రసన్నమైనాయి. సముద్రాలు ప్రశాంతమైనాయి. సజ్జనుల మనస్సులు సంతోషపడినాయి. 
హోమాగ్నులు తేజస్సుతో అతిశయంగా వెలిగాయి. చెట్లన్నీ పుష్పఫలభరితాలైనాయి. లోకంలో (పొలాలలో) అన్నిరకాల పైరులు 


అతిశయంగా పండాయి. 


వ. ఇట్ట మహోత్సవంబున దేవహూతికిం దత్త్వబోధంబుం గావించుకొజకుం దదీయగర్భంబున 
నుదయించిన పరబ్రహ్మ స్వరూపుందైన నారాయణుని దర్శించుకొణకు మరీచి ప్రముఖ మునిగణ సమేతుండై 
చతుర్ముఖుండు సనుదెంచి యమ్మహాత్ముని దర్శించి కర్దమదేవహూతులం గనుంగొని యిట్లనియె. 889 
ప్రతి : ఇట్టి= ఇలాంటి; మహా+ఉత్సవంబునన్‌= గొప్ప ఉత్సవ సమయంలో; దేవహూతికిన్‌్‌ తత్వబోధంబు+ 
కావించుకొఅకున్‌= తత్వజ్ఞానాన్ని బోధించడంకోసం; తదీయగర్భంబునన్‌= ఆమె గర్భంలో; ఉదయించినన్‌= ఆవిర్భవించగా; 
పరబ్రవ్మస్వరూపుండు +ఐన= పరబ్రహ్మ స్పరూపుడైన; నారాయణునిన్‌= శ్రీమన్నారాయణుని; దర్శించుకొజకున్‌ దర్శించడం 
కోసం; మరీచి ప్రముఖ= మరీచి మొదలైన; మునిగణసమేతుండు +ఐ= మునుల సమూహంతో కూడి; చతుర్ముఖుండు = 
బ్రహ్మదేవుడు; చనుదెంచి= విచ్చేసి; ఆ+మహాత్మునిన్‌= ఆ మహాత్ముడైన కపిలుని; దర్శించి; కర్వమదేవహూతులస్‌ కనుంగొని= 
చూచి; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా : కపిలుడు ఆవిర్భవించిన ఆ మహోత్సవ సమయంలో దేవహూతికి తత్త్వజ్ఞానాన్ని బోధించడానికి ఆమె గర్భంలో 
జన్మించిన పరబ్రహ్మస్వరూపుడైన శ్రీమన్నారాయణుని దర్శించడంకోసం మరీచి మొదలైన మునిగణాలతో కూడి బ్రహ్మదేవుడు 
వచ్చాడు. కపిలుని దర్శనంచేసి కర్దమదేవహూతులను చూచి ఇలా అన్నాడు. 


క. నుతచరితులార! మీరలు, కృతకృత్యులు, విష్ణుపూజం గేవలభక్తిన్‌ 

మతి నిష్కపటులరై చే, సితిరి తదర్భన ఫలంబు సేకుటె మీకున్‌. 840 
ప్రతి : నుతచరితులార= స్తోత్రార్హమైన చరిత్రగల దంపతులారా!; మీరలు= మీరిద్దరు; కృతకృత్యులు = కృతార్జులు, 
ధన్యులు; కేవలభక్తిన్‌= నిజమైన భక్తితో; మతి నిష్మ్కపటులరు+ఐ= మదిలో కపటంలేని వారై; విష్ణుపూజన్‌= విష్ణుపూజను; 
చేసితిరి= చేశారు; మీకున్‌= మీకు; తద్‌+అర్చనఫలంబు= ఆ పూజకు తగినఫలం; చేకుటిన్‌= లభించింది. 


తా; స్తోత్రార్హమైన చరిత్రగల ఓ దంపతులారా! మీరిద్దరు కృతార్ణులయ్యారు. నిజమైన భక్తితో మదిలో కపటం లేకుండా 
విష్ణుపూజ చేశారు. ఆ పూజకు తగిన ఫలం మీకు చేకూరింది. 


క. శ్రిత భయహరణుండు, మునిజన, నుత చరితుండు, పరుండు, మీ మనోరథసిద్ధిన్‌ 
వితతంబుగం గావించుటం, జతురత మీ జన్మ మింక సఫలతం బొందెన్‌. ఈ41 


388 శ్రీమహాభాగవతము 


ప్రతి : భిత= ఆశ్రయించినవారి; భయ= భయాన్ని హరణుందు= పోగొట్టేవాడు; మునిజన= మునులచే; నుత= స్తుతింపబడే; 
చరితుండు= చరిత్రకలవాడు; పరుండు= పరమాత్ముడు; మీ; మనోరథసిద్ధిన్‌= కోరిక నెరవేరటం; వితతంబుగన్‌= చక్కగా; 
కావించుటన్‌= చేయుటవలన; చతురత = నేర్పుగా; మీజన్మము; ఇంక; సఫలతన్‌+పొందెన్‌ = సార్ధకతను పొందింది. 
తా :; ఆశ్రయించినవారి భయాన్ని పోగొట్టేవాడు, మునులచే స్తుతింపబడేవాడు, పరమాత్ముడు అయిన భగవంతుడు మీ 
కోర్కెను చక్కగా నెరవేర్చినాడు. మీ జన్మసార్థకమైంది. 


క. వినుండు సకాములునై హరి, ననుపమభక్తిన్‌ భబించునదె ముక్తికిం జా 

లును, మీ పుణ్యం బే మని, కొనియాడంగ వచ్చు నీతికోవిదులారా! 842 
ప్రతి : నీతికోవిదులారా= నీతియందు ఆరితేరిన దంపతులారా!; వినుండు= వినండి; సకాములును+ఐ= ఇచ్చగలవారైె; 
అనుపమభక్తిన్‌= సాటిలేని భక్తితో; హరిన్‌= శ్రీహరిని; భజించు+అదె= పూజించటమే; ముక్తికిన్‌= మోక్షానికి; చాలును; 
మీ పుణ్యంబు; ఏమని; కొనియాడంగన్‌వచ్చున్‌= పొగడవచ్చును 
తా : నీతి పారంగతులైన దంపతులారా! వినండి. ఇచ్చతో, అద్వితీయమైన భక్తితో శ్రీహరిని పూజిస్తే ఆ పూజే మోక్ష్రంపాదనకు 
సరిపోతుంది. మీపుణ్యాన్ని ఏమని పొగదడగలను? 
వ. అని వెండియుం గర్ద్వమునిం గనుంగొని యిట్లను, “భవదీయ తనూభవలం బకటశీలవ్రతాచార 
సంపన్నులైన మునివరేణ్యులకుం బెండ్లిసేయు, మట్లయిన వారివలనం బ్రజాసృ్ఫష్టి బహువిధంబుల వృద్ధిం 
బొందుూనని చెప్పి మజియు నిట్లనియె. 8413 
ప్రతి : అని= అనిచెప్పి; వెండియున్‌= మరల; కర్ణమునిన్‌+కనుంగొని= కర్టముని చూచి; ఇట్లు+అనున్‌= బ్రహ్మ ఇలా 
అన్నాడు; భవదీయ= నీీ తనూభవలన్‌= కొమార్తెలను; ప్రకట= పేరొందిన; శీలవత+ఆచార సంపన్నులు +ఐన= 
మంచినడవడి, వ్రతానువ్రానము, సదాచారాలతో కూడిన; మునివరేణ్యులకున్‌= మునిశ్రేష్టులకు; పెండ్లి+చేయుము= 
ఇచ్చి వివాహాలు చెయ్యి; అట్లు +అయినన్‌= అలా అయితే; వారివలనన్‌= వారివల్ల; ప్రజాసృష్టి= ప్రజలను సృజించడం; 
బహువిధంబులన్‌= అనేకవిధాలుగా; వృద్ధిన్‌+పొందును= అభివృద్ధి పొందుతుంది; అని చెప్పి మజియును; ఇట్లు+అనియెన్‌= 
ఇలా అన్నాడు. 
తా : అని చెప్పి మళ్లీ కర్దముని చూచి బ్రహ్మ ఇలా అన్నాడు. “మునీంద్రా! నీ పుత్రికలను పేరొందిన ఉత్తమ స్వభావులూ, 
సదాచారసంపన్నులూ అయిన మునిశ్రేష్టులకు ఇచ్చి వివాహం చెయ్యి. అలా అయితే వారివల్ల బిడ్డలను సృజించడం అనేక 
విధాలుగా అభివృద్ధి పొందుతుంది”. అని చెప్పి మళ్లీ ఇలా అన్నాడు. 
చ. అనఘ! భవత్సుతుండు సముదంచిత తేజుండు నైన యిమ్మహా 

త్మునిం బరమేెశు నీశు నజితున్‌ నలినాక్షు నమేయు నచ్యుతున్‌ 

ఘనుని ననంతు నాద్యు నవికారుని నక్షరుంగా ందలంపు, మీ 

ఘనుండు సమస్త చేతన నికాయహృదీప్సితదాయి గావునన్‌. 8డ4 
ప్రతి : అనఘ= ఓ పుణ్యాత్ముడా!; ఈ ఘనుండు= ఈ గొప్పవాడు; సమస్త చేతన నికాయ= సకల ప్రాణుల సముదాయము 
యొక్క హృత్‌= పహృదయాలలోని; ఈప్సితదాయి= కోరికలను నెరవేర్చేవాడు; కావునన్‌= అందువల్ల; భవత్‌ +సుతుండు= 


తృతీయస్కంధము 389 


నీకుమారుడు; సమ్‌ +ఉదంచితతేజుందున్‌+ఐన= మహాతేజోవిరాజితుడు అయిన; ఈ+మహాత్మునిన్‌= ఈ మహాత్ముని; 
పరమ+ఈశున్‌= పరమేశ్చరుడుగా? ఈశున్‌= ఈశుడుగా (ప్రభువుగా) అజితున్‌= జయింపబడనివాడుగాా? నలిన +అక్షున్‌= 
తామరలవంటి కనులుగల పురుషోత్తముడుగా; అమేయున్‌= పరిమితిలేనివాడుగా; అచ్యుతున్‌= జారుపాటులేనివాడుగా; 
ఘనునిన్‌= గొప్పవాడుగా? అనంతున్‌= అంతంలేనివాడుగా; ఆద్యున్‌= మొదటివాడుగాా? అవికారునిన్‌= ఎలాంటి మార్పులు 
లేనివాడుగా; అక్షరున్‌+కాన్‌= శాశ్వతుడుగాా తలంపుము= స్మరించుము, భావింపుము. 


తా;ఓ పుణ్యాత్ముడవైన కర్దమా! ఈ ఘనుడు సమస్త వ్రాణుల హృదయాలలోని కోరికలను నెరవేర్చేవాడు కావున ఘనుడైన 
ఈ నీ కుమారుడు మహాతేజోవిరాజితుడు. ఈ మహాత్ముని పరమేశ్వరుడుగా, ప్రభువుగా, జయింపరానివాడుగా, నలినాక్షుడైన 
పురుషోత్తముడుగా, పరిమితిలేనివాడుగా, చ్యుతి లేనివాడుగా, గొప్పవాడుగా, అంతంలేనివాడుగా, మొదటివాడుగా, 
షడ్విధ పరిణామములు లేనివాడుగా, శాశ్వతుడుగా తలంచు. 


విశే : శ్రీహరి దేవహూతీ కర్ణములకు కపిలనామధేయంతో పుట్టిన విషయం కర్దమునికి తెలుసు. తాను పుడుతున్న 
విషయం శ్రీహరి కర్టమునికి స్వయంగానే చెప్పాడు. అయినా బ్రహ్మదేవుడు మరల ఈ విషయం కర్టమునికి చెప్పి ఆ 
పుట్టినది శ్రీహరి అంశతో ఉన్న కపిలుడని తెలిపాడు. ఆయనను ఆద్యంతాలులేని అచ్యుతుడైన మహాపురుషుడుగా 
భావించుమన్నాడు. 


అజిత, అమేయ, అచ్యుత, అనంత, ఆద్య, అవికార, అక్షర మొదలైన పదాలన్నీ విష్ణువును తెలిపేవే. “అచ్యుత 
అనేమాట శ్రీకృష్ణునికి రూఢిగా వాడబదేమాట. 'నాస్తిచ్యుతం స్టలనం స్వపదా ద్యస్యసః అని దీని వ్యుత్పత్తి. తన చోటునుండి 
'భ్రంశము పొందనివాదని అర్థం. 


సీ మానిత జ్ఞాన విజ్ఞాన యోగంబులు నను నుపాయంబుల నొనరం జేసి 
యలవుమైం గర్మజీవుల నుద్ధరించుటకొణకు నమ్మహితాత్మకుండు సమగ్ర 
హాటకరుచి జటాజూటుండు నుత్ఫుల్ల పంకజనేత్రుండు పద్మపత్ర 
హల కులిశాంకుశ లలిత రేఖాంకిత చరణతలుండును సత్వగుణుండు 


తే. నగుచు నిప్పుడు సరసీరుహాక్ష్మి నీదు, గర్భమం దుదయించెను ఘనుండు, నీకుం 
దత్త్పబోధంబుం గావించుం, దావకీన, హృదయ సంగత సంశయ మెల్లం బాపు. 845 


ప్రతి : సరసీరుహ+అక్షి= పద్మాలను పోలిన కన్నులుగల దేవహూతీ!; మానిత= ఆదరణీయమైన; జ్ఞాన, విజ్ఞాన 
యోగంబులు +అను= జ్ఞానము, విజ్ఞానము అను యోగాలనే; ఉపాయంబులన్‌= ఉపాయాలచే; ఒనరన్‌+చేసి= పొసగజేసి; 
అలవుమైన్‌= అభ్యాసపాటవంతో, (శ్రమతో; కర్మజీవులన్‌ = కర్మజీవులను; ఉద్ధరించుటకొఅకున్‌; ఆ+మహిత+ 
ఆత్మకుందు= గొప్పవాడైన ఆ భగవంతుడు; సమగ్ర= సంపూర్ణమైన; హాటకరుచి= బంగారు రంగుగల; జటాజూటుండును = 
జటాజూటం (వెండ్రుకలముడి) కలవాడూ; ఉత్ఫుల్ల= వికసించిన; పంకజనేత్రుండు= కమలాలవంటి కన్నులుకలవాడూ; 
లలిత = మనోజ్ఞమైన; పద్మపత్ర, హల, కులిశ+అంకుశ= పద్మదళం, హలం (నాగలి), వజాయుధం, ఏనుగును తోలే 
ఆయుధం; రేఖా+అంకిత= ఆ రేఖల ముద్రలుగల; చరణతలుండును= అరికాళ్లతో కూడిన వాడునూ; సత్వగుణుండును= 
సత్వగుణ సంపన్నుడూ; అగుచున్‌= అయి; ఇప్పుడు; నీదుగర్భము+అందున్‌= నీ గర్భంలో; ఉదయించెను= జన్మించాడు; 


390 శ్రీమహాభాగవతము 


ఘనుండు= అలాంటి మహాత్ముడు; నీకున్‌= నీకు; తత్వబోధంబున్‌+కావించున్‌= తత్పబోధచేస్తాడు; తావకీన= నీ; 
పహృదయసంగత= హృదయంలో చేరిన; సంశయము+ఎల్లన్‌= సందేహాలన్నీ పాపున్‌= పోగొడతాడు. 


తా : దేవహూతీ! మాననీయమైన జ్ఞానవిజ్ఞాన యోగాలనే ఉపాయాలచే కర్మజీవులను ఉద్ధరించడానికి శ్రీహరి నీ కడుపున 
పుడతాడు. బంగారురంగు తలవెండ్రుకలు కలవాడు, వికసించిన కమలాలవంటి కన్నులు కలవాడు, మనోజ్ఞమైన పద్మం, 
హలం, వజ్రాయుధం, అంకుశం రేఖలు గల అరికాళ్లతో కూడినవాడు, సత్వగుణసంపన్నుడు అయి ఇప్పుడు నీగర్భంలో 
ఉదయించిన అలాంటి మహాత్ముడు నీకు తత్త్ప్వబోధచేస్తాడు. నీ మనస్సులోని సందేహాలన్నింటిని పోగొడతాడు. 


విశే : జ్ఞానమంటే తత్ప్వజ్ఞానం. మోక్షవిషయకమైన బుద్ది. విజ్ఞానమంటే విశేషజ్ఞానం, శాస్తస్తంబంధమైన జ్ఞానం. 'తత్త్వం'” 
అనే మాటకు అనేకార్థాలున్నాయి. ఈ మాట వేదాంత పరిభాషలో తరచుగా వినబదే మాట. బ్రహ్మం అనేది ఒక 
ప్రధానార్థం. ఈ మాటకు అద్వైతులు బ్రహ్మం అని అర్ధం చెపితే, ద్వైతులు స్వతంత్రమని అస్వతంత్రమని అర్ధం చెప్పారు. 
చిత్తు, అచిత్తు, ఈశ్వర రూపాలన్నారు విశిష్టాద్వైతులు. ఈ మూడింటి మధ్యగల సంబంధమే వీళ్ల దృష్టిలో తత్వజ్ఞానం. 
తత్త్వబోధ చేయడమంటే ఈ మూడింటిని గురించి వివరించడమే. 


వ. మజథతియును. 846 
ప్రతి : మజియును= అంతేకాకుండా. 


క. నుతికెక్కి సిద్ధగణ స్తే, వితుందై ఘనసాంఖ్యయోగ విలసిత తత్త 
స్థితి నిరతుం డగుచుం గపిలా, ఖ్యతం దనరి చరించు నీ జగత్రయ మెల్లన్‌. 8417 


ప్రతి : నుతికిన్‌+ఎక్కి= పేరుపొంది; సిద్ధగణ సేవితుండు+ఐ= సిద్ధపురుషులచే సేవింపబడినవాడై; ఘన= మహనీయమైన; 
సాంఖ్యయోగ విలసిత= సాంఖ్యయోగంతో ప్రకాశించే; తత్త్పస్థితి నిరతుండు+అగుచున్‌= పరతత్త్వమందు సుస్థిరుడై; 
కపిల+ఆఖ్యతన్‌+తనరి= కపిలుడు అనే పేరుతో ప్రసిద్ధుడై ఈ జగత్‌+త్రయము+ఎల్లన్‌= ఈ మూడులోకాలలోనూ; 
చరించున్‌= సంచరిస్తాడు. 


తా; మీరు కన్న ఇతడు పేరుపొందినవాడై, సిద్ధపురుషులచే 'సేవింపబడుతూ, మహనీయమైన సాంఖ్యయోగంతో విరాజిల్లే 
పరతత్త్వమందు సుస్థిరుడై, కపిలుడనే పేరుతో ప్రసిద్దుడై ఈ మూడులోకాలలోనూ సంచరిస్తాడు. 


విశే ; అణిమాది సిద్ధిగలవారు సిద్దులు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, వ్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - 
ఇవి ఎనిమిదీ అణిమాదులు. సాధారణవ్యక్తులకు లేని అతీంద్రియశక్తులు గలవారు సిద్దులు. ఈ సిద్దులు ఐదురకాలని 
పతంజలియోగశాస్త్రంలో చెప్పబడింది. పూర్వజన్మలో సాధనవల్ల కలిగేవి, దేవతలకు జన్మచేతనే కలిగేవి జన్మసిద్దులు. 
కొన్ని మంత్రాలవల్ల కలిగేవి మంత్రసిద్దులు. తపస్సులవల్ల కలిగే సిద్దులు నాలుగోరకం. సమాధిస్థితివల్ల కలిగేవి సమాధిసిద్దులు. 
మానవులలో కూడా ఇలాంటి సిద్దులు కలవారు కొందరు కనపడుతూ ఉంటారు. నవనాథసిద్ధులు ఇలాంటివాళ్లే. 
సిద్ధపురుషులచేత 'సేవింపబడడంవల్ల కపిలుడు దైవస్వరూపుడనే విషయం విదితమవుతూ ఉంది. 


సాంఖ్యయోగం ఆ సంఖ్యతో కూడినది సాంఖ్యయోగం. సాంఖ్యమంటే జ్ఞానం. జ్ఞానవిచారణలో అనాత్మవస్తువులను 
లెక్కించునపుడు సంఖ్యను ఆశ్రయించవలసి వస్తుంది కనుక అది సాంఖ్యమనబడింది. ప్రకృతి యందుగల 24 తత్వాలను, 


తృతీయస్కంధము 391 


లేక 96 తత్పాలను లెస్సగా శోధించి, అవి అనాత్మరూపాలని త్యజించి వాటికి సాక్షిగా ఉన్న పరమాత్మను (గగ్రహించుటే 
సాంఖ్యవిద్య. ఆత్మానాత్మవివేక రూపమగు విజ్ఞానమే సాంఖ్యం. సాంఖ్యవేదాంత తత్త్వపద్ధతిని నెలకొల్పినవాడు కపిలుడు. 
ఇతడు విష్ట్రంశతో జన్మించినవాడు. 


క. అని పలికియ మృరీచిం, గని యుద్వాహార్థ మునిచి కమలజుం డంతం 
దన నందను లగు నారద, సనకాదులం గూడి యాత్మ సదనము కరిగెన్‌. 848 


ప్రతి : అని పలికి= కపిలుని గురించి అలాచెప్పి; ఆ+మరీచిన్‌+కని= మరీచి మహర్షిని చూచి; ఉద్వాహ+అర్థము= 
వివాహనిమిత్తం; ఉనిచి= అక్కడే నిలిపి కమలజుందు= పద్మయోనియైన బ్రహ్మదేవుడు; అంతన్‌= వెంటనే; తననందనులు+ 
అగు= తన కుమారులైన; నారదసనకాదులన్‌+కూడి= నారదుడు, సనకుడు మొదలైనవారితో కలసి; ఆత్మసదనముకున్‌+ 
అరిగెన్‌= తన భవనానికి వెళ్లాడు. 


తా : అలా కపిలుని గురించి చెప్పి, వివాహనిమిత్తం మరీచిమహర్షిని అక్కడే ఉండమని బ్రహ్మదేవుడు తన కుమారులైన 
నారదుడు సనకుడు మొదలైన వారితో కలసి తన నివాసస్టానానికి వెళ్లాడు. 


వ. అంతనా కర్ణముండు గమలసంభవచోదితుం డగుచుం యథోచితంబుగా నాత్మీయ దుహితల 
వివాహంబు సేయందలంచి మరిచికిం గళయను కన్యకను, నత్రికి ననసూయను, నంగిరసునకు (శ్రద్ధను, 
బులస్తునకు హవిర్భువును, బులహునకు గతినిం, గ్రతువునకుం గ్రియను, భృగునకు ఖ్యాతిని, వసిష్టునకు 
నరుంధతిని, నధర్వునకు శాంతినింగా నిజకులాచారసరణిం బరిణయంబు గావించిన వారును 
గృతదారపరి[గ్రహులును, గర్దమ కృతసంభావనా సంభావితులును నగుచు నతనిచేత ననుజ్ఞాతులై 
జాయాసహితు లగుచు నిజాశ్రమ భూములకుం జనిరి. అనంతరంబు కర్దముండు దేవోత్తముండగు విష్ణుండు 
దన మందిరంబున నవతరించి వసించియుంటం దన చిత్తంబున నెటింగి వివిక్త స్థలంబునకుం జని 
యచ్చటం గపిలునికి వందనం బాచరించి యిట్లనియె. 8419 


ప్రతి :; అంతన్‌= బ్రహ్మదేవుడు వెళ్లినతరువాత; ఆ కర్దముండు; కమలసంభవచోదితుండు +అగుచున్‌= కమలంనుండి 
పుట్టిన బ్రహ్మదేవునిచే ఆజ్ఞాపింపబడినవాడైై; యథా+ఉచితంబుగాన్‌= యోగ్యతకు తగినట్లుగా; ఆత్మీయ = తన; దుహితల= 
కుమార్తెల; వివాహంబు +చేయన్‌+తలంచి = పెండ్లిండ్లు చేయాలనుకొని; మరీచికిన్‌= మరీచిమహర్షికి; కళ+అనుకన్యకను= 
కళ అనే పేరుగల కన్యను; అత్రికిన్‌= అత్రిమహర్షికిి అనసూయను= అనసూయ అనే కన్యను; అంగిరసునకున్‌= 
అంగిరసమహర్షికి; శ్రద్ధను= (శ్రద్ధ అనే కన్యను; పులసునకున్‌= పులస్యమహర్షికి; హవిర్భువును= హవిర్భువు అనే 
కన్యను; పులహునకున్‌= పులహమహర్షికి; గతినిన్‌= గతి అనే కన్యను; క్రతువునకున్‌= క్రతువు అనే మహర్షికి; క్రియను = 
క్రియ అనే కన్యను; భృగువునకున్‌= భృగుమహర్చికి; ఖ్యాతిని= ఖ్యాతి అనే కన్యను; వశిష్టునకున్‌= వళిష్టమహర్చికి; 
అరుంధతినిన్‌= అరుంధతిని; అధర్వునకున్‌= అధర్వునకు; శాంతినిన్‌+కాన్‌= శాంతి అనే కన్యనుగ్గా నిజకుల+ఆచారపరణిన్‌= 
తన కులాచార ప్రకారం; పరిణయంబు+కావించినన్‌= వివాహాలు చేయగా; వారును= ఆ మహర్షులు; కృతదారపరిగ్రహులు= 
భార్యలను (గగ్రహించినవారు; కర్టమకృత = కర్టమునిచే ఒసగబడిన; సంభావనా సంభావితులును= కానుకలతో 
గౌరవింపబడినవారు; అగుచున్‌ = అవుతూ; అతనిచేతన్‌ +అనుజ్ఞాతులు+ఐ = ఆయనచే అనుమతింపబడినవారై; 


392 శ్రీమహాభాగవతము 


జాయాసహితులు +అగుచున్‌= భార్యలతో కలసి; నిజ+ఆశ్రమభూములకున్‌= తమ తమ ఆశ్రమ ప్రదేశాలకు; చనిరి= 
వెళ్లారు అనంతరంబు= తరువాత; కర్టముండు; దేవ+ఉత్తముండు+అగు= దేవతలలో ఉత్తముడైన; విష్ణుండు; 
తనమందిరంబునన్‌= తన గృహంలో; అవతరించి= పుట్టి, వసించి+ఉంటన్‌= పెరుగుతూ ఉన్న విషయం; తన చిత్తంబునన్‌= 
తన మనస్సులో; ఎలింగి= తెలుసుకొని; వివిక్త స్థలంబునకున్‌+చని= ఏకాంత ప్రదేశానికి వెళ్లి; అచ్చటన్‌= అక్కడ; 
కపిలునికి వందనంబు+ఆచరించి= నమస్కరించి; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు... 


తా; బ్రహ్మదేవుడు వెళ్లినతరువాత కర్దముడు బ్రహృ్నదేవుని ఆజ్ఞానుసారం తన యోగ్యతకు తగినట్లుగా తన కుమార్తెలకు 
పెండ్లిండ్లు చేయాలని నిర్ణయించాడు. తన కుమార్తెలలో కళను మరీచిమహర్తికి, అనసూయను అత్రిమహరికి, (శ్రద్ధను 
అంగిరసమహర్షికి, హవిర్భువును పులస్వ్యమహరికి, గతిని పులహమహర్షికి, క్రియను క్రతువు అనే మహర్షికి, ఖ్యాతిని 
భృగుమహర్షికి, అరుంధతిని వశిష్టమహర్చికి, శాంతిని అధర్వుడు అనే మహర్షికి ఇచ్చి తన కులాచారం ప్రకారం తన 
తొమ్మండుగురు కొమార్తెల పెండిండ్లు యథావిధిగా జరిపించాడు. ఆ తొమ్మండుగురు మహర్షులు భార్యలను గ్రహించి, 
కర్ణముడు సమర్పించిన కానుకలను అందుకొని ఆయన అనుమతితో భార్యలతో కలసి తమతమ ఆ(శమ ప్రాంతాలకు 
వెళ్లారు. తరువాత కర్దముడు దేవాధిదేవుదైన విష్ణువు తన గృహంలో పుట్టి పెరుగుతూ ఉన్న విషయం తెలుసుకొన్నాడు. 
ఏకాంత ప్రదేశానికి వెళ్లి అక్కడ కపిలావతారంలో ఉన్న శ్రీహరికి నమస్కరించి ఇలా అన్నాడు. 


స్స్‌ చతురాత్మ! విను మాత్మకృతము లైనట్టి యమంగళ భూత కర్మంబు అనెడి 
దావాగ్ని శిఖలచే దందహ్యమానులై నట్టి జీవులు దుదముట్ట లేక 
పాయక సంసారబద్ద్భులై యుందురు బహుళ కాలమ్మిట్లు పరంగుచుండ 
సకల దేవతలు బ్రసన్నత నొందంగ బహుజన్మ పరిచయ ప్రాప్తయోగ 


తే. చిరసమాధి తపోనిష్టచే వివిక్త, దేశముల యోగిజనములు ధృతుల నేమ 
హానుభావు విలోకింతు రట్టి దివ్య, పురుషరత్నంబ నా యింటం బుట్టి తీవు. 850 


ప్రతి : చతుర+ఆత్మ= ప్రజ్ఞగలమహాత్నా!; వినుము; ఆత్మకృతములు +ఐనట్టి= తాము చేసినటువంటి; అమంగళభూత 
కర్మంబులు +అనెడి= అశుభకరాలైన పనులు అనే; దావాగ్ని శిఖలచేన్‌= కార్చిచ్చు జ్వాలలచే; దందహ్యమానులు+ఐనట్టి= 
మిక్కిలి దహింపబడుతున్నవారైన; జీవులు= ప్రాణులందరూ; తుదముట్టన్‌ +లేక= పూర్తిగా బెటపడలేక; పాయక= మానక; 
సంసారబద్దులు+ఐ= సంసారబంధాలలో బంధింపబడినవారై; ఉందురు; బహుళకాలమ్ము= ఎంతోకాలం; ఇట్లు= ఇలా; 
పరంగుచున్‌+ఉందన్‌= గడచిపోతూ ఉండగా; సకలదేవతలు= దేవతలందరు; ప్రసన్నతన్‌ +ఒందగన్‌= ప్రసన్నులుకాగా; 
బహుజన్మ= అనేక జన్మలలో; పరిచయప్రాప్త= పరిచయంవల్ల ప్రాప్తించిన; యోగచిరసమాధి= దీర్హమైనయోగ సమాధికి 
చెందిన; తపోనిస్టచేన్‌= తపోనిష్టతో; వివిక్తదేశములన్‌= ఒంటరి ప్రదేశాలలో; యోగి జనములు= యోగీశ్వరులు; 
ధృతులన్‌= ధైర్యాలతో; ఏ మహా+అనుభావున్‌= ఏ మహానుభావుని; విలోకింతురు = దర్శిస్తారో; అట్టి= అటువంటి; దివ్య 
పురుషరత్నంబు+అ= పరమ పురుషరత్నమా!; ఈవు= నీవు; నా ఇంటన్‌=నా గృహంలో; పుట్టితి= జన్మించావు. 


తా : ప్రజ్ఞగల ఓ మహాత్మా! వినండి. తాముచేసిన అశుభకరాలైన పనులు అనే కార్చిచ్చు మంటల్లో ఎక్కువగా 
దహింపబడుతున్నవారైన ప్రాణులందరూ పూర్తిగా బయటపడలేక ఎడతెగని సంసారబంధాలలో బంధింపబడినవారై 


తృతీయస్కంధము 393 


ఉంటారు. ఎంతోకాలం ఇలా గడచిపోతూ ఉంది. సకలదేవతల అనుగ్రహంవల్ల, అనేక జన్మలలో ఏర్పడిన పరిచయంవల్ల 
ప్రాప్తించిన దీర్హమైన సమాధియోగముయొక్క తపోనిష్టతో ఒంటరి ప్రదేశాలలో యోగీశ్వరులు ధైర్యంతో ఏమరక ఏ 
మహానుభావుని దర్శిస్తారో అటువంటి దివ్యపురుషరత్నమైన దేవాధిదేవా! నీవునా గృహంలో జన్మించావు. 


వ. మజథియు సంసారచక్ర పరిభ్రామ్యమాణుల మగుచు గ్రామ్యుల మయిన మా వర్తనంబులను గణింపక 
మదీయ గృహంబునం బూర్వంబునం బ్రతిశ్రుతంబు లయిన భవదీయ వాక్యంబులు దప్పకుండ ననుగ్రహింప 
నుదయించి తని వెండియు నిట్లనియె. 851 


ప్రతి : మజియున్‌, సంసారచక్ర= సంసారచక్రంలో; పరిభ్రామ్యమాణులము +అగుచున్‌= గిరగిర తిప్పబడుతున్న వారమవుతూ; 
గ్రామ్యులము+అయిన= పామరులమైన; మావర్తనంబులను= మాప్రవర్తనలను; గణింపక= లెక్కించక; మదీయ 
గృహంబునన్‌= మా ఇంటిలో; పూర్వంబునన్‌= మొదట; ప్రతిశుతంబులు +అయిన = ప్రతిజ్జచేయబడినవైన; 
భవదీయవాక్యంబులు= నీ మాటలను; తప్పకుందన్‌= విడువకుండా; అనుగ్రహింపన్‌= అనుగ్రహించడానికి; ఉదయించితి+ 
అని= పుట్టితివని; వెండియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు... 


తా ; సంసారచక్రంలో నిలువనీక గిరగిర తిప్పబడుతూ పామరులుగా ఉన్న మాఫప్రవర్తనలను లెక్కించకుండా మొదట 
ప్రతిజ్ఞచేయబడినవైన నీ మాటలను తప్పకుండా మమ్ము అనుగ్రహించటానికి మా ఇంటిలో పుట్టావని చెప్పి కర్టముడు 
మళ్లీ ఇలా అన్నాడు. 


విశే : పై వచనంలోని విషయం కర్టముడు కపిలావతారంలో ఉన్న శ్రీహరికి చెప్పినది. *'ప్రతిశ్రుతంబులయిన 
భవదీయవాక్యంబులు” ముందెప్పుడో శ్రీహరి కర్టమునికి చెప్పినవి. తరువాత జరగబోయే విషయాన్ని శ్రీహరి ఆనాడు 
కర్దమునికి చెప్పాడు. ఆ విషయం తప్పకుండా జరిగి తీరాలి కనుక ఆ విషయాన్ని వ్యక్తం చేసిన మాటలు ప్రతిజ్ఞాపూర్వకంగా 
చెప్పినవే. ఈ స్మంధంలోనే 759వ వచనంలో శ్రీహరి కర్టమునికి ఇలా చెప్పాడు. “స్వయంభువమనువు తన కూతురు 
దేవహూతిని తోడ్కొని నీ ఆశ్రమానికి వచ్చి ఆమెతో నీకు వివాహం జరిపిస్తాడు. ఆమె ద్వారా నీకు తొమ్మండుగురు 
పుత్రికలు పుడతారు. నా ఆజ్ఞానుసారం నీవు చేసే సమస్తకార్యాలు నాకే సమర్పిస్తూ ఉండు. నాలోనే లోకాలన్నీ ఉన్నాయని, 
నీలో నేనున్నానని తెలుసుకొని నన్ను ఆరాధిస్తూ ఉండు. చివర నీవునా సన్నిధికి చేరగలవు. నీ తేజస్సువల్ల నేనునీ భార్య 
కడుపులో ప్రవేశించి నా కళాంశతో నీకు కుమారుడనై జన్న్మిస్తాను” అని చెప్పినమాట శ్రీహరి తప్పకుండా ఈనాడు 
నెరవేర్చాడు. ఈ విషయాన్ని కర్దముడు భక్తితో తలచుకొంటున్నాడు. 


క. తలపోయంగ నప్రాకృత, బలయుక్త చతుర్భుజాది భవదవతారం 

బులునీ కనురూపములై, పొలుపొందుం గాదె పరమపురుష! మహాత్మా! 852 
ప్రతి : పరమపురుష= పురుషోత్తముడా!; మహా+ఆత్మా!= మహానుభావా!) తలపోయంగన్‌= ఆలోచించగా; ఆప్రాకృత= 
ప్రకృతి సంబంధంకాని; బలయుక్త= బలంతో కూడిన; చతుస్‌+భుజ+ఆది= నాల్దుభుజాలు మొదలైనవిగల; భవత్‌+ 
అవతారంబులు= నీ అవతారాలు; నీకు; అనురూపములు+ఐ= తగినవై; పొలుపొందున్‌+కాదు+ఏ= అలరాలుతూ 
ఉన్నాయి కాదా! 
తా :; ఓ పరమపురుషా! మహాత్మా! ప్రకృతికి సంబంధించని బలంతోకూడిన నాల్దుబాహువులు మొదలైనవిగల 
నీ అవతారాలు నీకు తగినవైనవిగా అలరాలుతూ ఉన్నాయి. 


394 శ్రీమహాభాగవతము 


విశే : చతుర్చుజుడంటే నాలుగు చేతులు గలవాడైన శ్రీమహావిష్ణువు. మూలమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు. నిత్యవిభూతికి 
చెందిన శ్రీవైకుంఠంలో నిత్యులకు, ముక్తులకు దర్శనం ప్రసాదిస్తూ ఉంటాడు. వివిధ ప్రయోజనాలకోసం మూలమూర్తి 
అనేక అవతారాలు ధరిస్తూ వచ్చినప్పుడు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. ఆయా కాలాలు 
కూడా వేరువేరు ధర్మాలతో కూడి ఉంటాయి. అవతారమూర్తులందరూ లీలా విభూతికి చెందినవారు. ఒక్కొక్క అవతారమూర్తి 
వయే లోకధర్మ రక్షణకోసం వచ్చాడో ఆయన ఆ ధర్మాన్ని రక్షించడంకోసం అనేక కార్యాలు చేపట్టవలసి వస్తుంది. అవతార 
ధర్మాన్ని కూడా మరుగు పరచవలసి వస్తుంది. అవతారకాలంలో అవసరం ఏర్పడినప్పుడు మూలమూర్తి స్వరూపాన్ని 
గ్రహించినపుడు చతుర్భుజాలు గోచరిస్తాయి. దీనికి శ్రీకృష్ణావతారం మంచి ఉదాహరణం. మూలమూర్తికున్న చతుర్భుజాలు 
ఆవతారమూర్తులకు కూడా అనురూపాలుగా ఒప్పారుతూ ఉంటాయి. శ్రీహరిని స్తుతించడంలో భాగంగా కర్దముడు 
చెప్పిన విషయమిది. 


వ. అదియునుం గాక. 8538 
ప్రతి : అదియునున్‌+కాక= అంతేగాక. 


క. అనయము భవదీయాళథ్రిత, జన సంరక్షణముకొణకు సమ్మతితోం దా 

ల్సిన మానవ రూపంబులు, ననురూపము లగును గాదె హరి! నీ కెపుడున్‌. 854 
ప్రతి : హరి= నారాయణా!; అనయము= ఎల్లప్పుడు; భవదీయ +ఆశిత = నీవారై నిన్నాశయించిన; జన= జనులయొక్క 
సంరక్షణముకొజకున్‌= రక్షించడంకోసం; సమ్మతితోన్‌= అంగీకారంతో; తాల్చిన= ధరించిన; మానవరూపంబులు= 
మనుష్యరూపాలు; నీకు+ఎపుడున్‌= నీ కెప్తుడూ) అనురూపములు +అగును+కాదు+ఎ= అనుగుణమైన ఆకారాలే అవుతాయి 
కదా! 


తా;ఓ శ్రీహరీ! అనవరతమూ నిన్ను ఆశ్రయించే ఆర్హజనరక్షణకోసం అంగీకారంతో నీవు ధరించే మానవరూపాలు నీ 
కెప్పుడూ అనుగుణమైన రూపాలే అవుతాయికదా! 


క. సుమహిత తత్త్వజ్ఞానా, ర్ధము విద్వజ్ఞనగణంబు దవిలి నమస్మా 

రము లోలిం జేయు పదపీ, ఠరము గల నినుం బొగడ వశమె! ఠవణిల్లంగన్‌. 85్‌5్‌ 
ప్రతి : సుమహిత= గొప్పదైన; తత్వజ్ఞాన +అర్ధము= తత్వాల నిజస్వరూపాన్ని గురించిన జ్ఞానంకోసం; విద్వత్‌+జనగణంబులు= 
అనుభవజ్ఞానుల సమూహం; తవిలి= ప్రయత్నించి; నమస్కారములు +ఓలిన్‌+చేయు= క్రమంగా నమస్మారాలు చేసే; 
పదపీఠము+కల= పాదపీఠంగల; నినున్‌= నిన్ను పొగడన్‌= స్తుతించడానికి; ఠవణిల్లంగన్‌= వివరించడానికి; వశము+ఎ= 
సాధ్యమా? 
తా : గొప్ప తత్త్పాల నిజస్వరూపాన్ని గురించిన జ్ఞానంకోసం అనుభవజ్ఞానులు ప్రయత్నపూర్వకంగా నమస్కరించే పాదహీంగల 
నిన్ను స్తుతించడానికి, నిన్ను గురించి వివరించడానికి ఎవరికి శక్యం? 
సీ. సమధిక షద్దుణైశ్వర్య కారణుండవు పరమేశ్వరుండవు, ప్రకృతి పురుష 

మహదహంకార తన్మాత్ర తత్‌క్షోభక హేతు కాలాత్మ విఖ్యాత ధృతివి, 


తృతీయస్కంధము 395 


జగదాత్మకుండవు చిచ్చక్తివి నాత్మీయ జఠర నిక్షిప్త విశ్వప్రపంచ 
మును గల సర్వజ్ఞ మూర్తివి, స్వచ్చంద శక్తియుక్తుండవు, సర్వసాక్షి 


తే... వగుచుం గపిలాఖ్యం దనరారు నట్టి నీకు, ననఘ! (మొక్కెదం, బుత్తుండ వగుచు నీవు 
నాకుం బుట్టిన కతన బుణత్రయంబు, వలనం బాసితి, నింక భక్తవరద! నేను. 856 


ప్రతి : భక్తవరద= భక్తులకు వరములిచ్చువాడా!; సమధిక= అపారమైన; షద్దుణ +ఐశ్వర్య = జ్ఞానబలాదులు ఆరువిధాలైన 
ఐశ్వర్యాలకు; కారణుందవు= హేతు భూతుడైనవాదవు; పరమ +ఈశ్వరుందవు= ఈశ్వరులకు ఈశ్వరుదవు; ప్రకృతిపురుషా= 
ప్రకృతి, పురుషుడు; మహత్‌+అహంకార= మహత్తత్వం, అహంకారతత్త్వం; తత్‌+మాత్ర= శబ్బస్పర్భరూప రసగంధాలు; 
తత్‌క్షోభక = మహత్తత్వం యొక్క సామ్యస్థితిని క్షోభింప జేసే అహంకార తత్వానికి; హేతు= కారణమైన; కాల+ఆత్మ= 
కాలస్వరూపుదనే; విఖ్యాత ధృతివి= ప్రసిద్ధమైన పట్టుగొమ్మవు; జగత్‌ +ఆత్మకుండవు= ప్రపంచం స్వ స్వరూపమైన వాడవు; 
చిత్‌+శక్తిని= జ్ఞాన స్వరూపుడవు; జఠరనిక్షిప్త= ఉదరంలో ఉంచుకొన్న విశ్చప్రపంచమునుగల= సమస్త ప్రపంచాన్ని 
కలిగినట్టి; సర్వజ్ఞమూర్తివి= సర్వమూ తెలిసినవాడవు; స్వచ్చంద= స్వతంత్రమైన; శక్తియుక్తుందవు= శక్తితో కూడినవాడవు; 
సర్వసాక్షివి= అన్నిటికీ సాక్షీభూతుడవు; అగుచున్‌= అవుతూ; కపిల+ఆఖ్యన్‌= కపిలుడు అనే పేరుతో; తనరారునట్టి= 
ఒప్పునట్టి; నీకున్‌= నీకు; అనఘ = పుణ్యుడా!; మొక్కెదన్‌= నమస్కరిస్తున్నాను; నీవు; నాకున్‌= నాకు; పుత్తుందవు+అగుచున్‌= 
కుమారుడవై; పుట్టిన కతనన్‌= జన్మించిన కారణంగా; ఇంక= ఇంక; బుణత్రయంబువలనన్‌= దేవ బుషి మానవ 
బుణాలనుండి; పాసితిన్‌= విముక్తి పొందాను. 


తా : భక్తవరదా! అపారమైన షద్దుణాలైన జ్ఞానబల ఐశ్వర్యవీర్య తేజశ్ళక్తులకు నీవు కారణభూతుడవు. పరమేశ్వరుడవు. 
ప్రకృతి పురుషుడు, మహత్తత్షం, అహంకారత్తత్తం, పంచతన్మాత్రలు నీవే. వీటిని క్షోభింప చేయడానికి కారణమైన కాలస్వరూపం 
కూడా నీవే. అంతేకాదు ఈ అన్నింటికీ నీవు ప్రసిద్ధమైన పట్టుగొమ్మవు. ప్రపంచమే నీ స్వరూపం. నీవే జ్ఞాన స్వరూపుడవు. 
పొట్టలో సర్వప్రపంచాన్ని ఉంచుకొన్న సర్వజ్ఞుడవు. స్వతంత్రమైన శక్తితో కూడినవాడవు. సర్వసాక్షివి. అటువంటి నీవు 
“కపిలుడు అనే పేరుతో ప్రకాళిస్తున్నావు. ఓ మహానుభావా! నీకు నమస్కరిస్తున్నాను. నీవు నాకు కొడుకుగా పుట్టదంవల్ల 
నేను దేవ బుషి పితృబుణాల నుండి విముక్తి పొందాను. 


విశే : జ్ఞానబలైశ్వర్యాదులు భగవంతుని షద్దుణాలు. ఈ గుణాలే భగవంతుని ఐశ్వర్యాలుకూడా. ఈ గుణాలన్నీ ప్రకృతిలో 
ఉన్నవే. అయితే ఇవి ముందు శ్రీహరివి. ఆయన నుండి లోకానికి ప్రసరించినవి. ప్రకృతిలోని సమస్త ఐశ్వర్యం భగవంతునిదే. 
“భగం” అంటే ఐశ్వర్యం. అది కలవాడు భగవంతుడు. ఇవి షద్దుణాలు. ఇవన్నీ ప్రకృతిలో ఉన్నా ఏ ప్రాణిలోనూ 
సమగ్రంగా ఉందవు. కొన్నిగుణాలు లోపించే ఉంటాయి. ఇవి సమగ్రంగా ఉండేది భగవంతునిలోనే. అందుకే ఆయన 
“'సమధిక షద్దుణిశ్వర్యవంతుడు”. ఐశ్వర్యం, వైరాగ్యం, యశస్సు, పరిపూర్ణజ్ఞానం, వీర్యం, తేజస్సులు షద్దుణిశ్వర్యాలని 
కొందరు చెపుతారు. ఇవన్నీ కలిస్తే భగవత్‌ స్వరూపం ఏర్పడుతుంది. ప్రకృతికి ప్రధానమని మరొకపేరు. ప్రధానమే 
భగవంతుని శరీరం. ప్రకృతిని నియమించే పురుషుడు కూడా పరమాత్మయే. అహంకారం ఈశ్వరరూపం. ప్రధానమైన 
ప్రకృతిని అహంకారం క్షోభింపజేస్తుంది. జ్డాన స్వరూపుడు కాబట్టి భగవంతుడు సమస్త ప్రపంచాన్ని తనలో ఉంచుకొని 
ప్రకృతి క్షోభలను నియమిస్తూ ఉంటాడు. 


బుణత్రయం - మనిషికి పుట్టుకతోనే మూడు బుణాలు ఉంటాయని శాస్త్రవచనం. ఇవి మూడు. 


396 శ్రీమహాభాగవతము 


1. బుషిబుణం - మానవాళి శ్రేయస్సుకోసం శాస్తాది గ్రంథాలను ప్రసాదించిన బుషులబుణం అధ్యయనంవల్ల 
అధ్యాపనంవల్ల తర్పణాదులవల్ల తీరుతుంది. 


2, దేవబుణం - దేవతలు మనకు చేసే అనేక ఉపకారాలవల్ల ఏర్పడే బుణమిది. ఇది యజ్ఞయాగాదుల నిర్వహణవల్ల 
తీరుతుంది. 


8. పితృ (మానవ) బుణం - జన్మనిచ్చి పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకు సేవ చేయడంవల్ల, సంతానాన్ని కని వంశం 
కొనసాగడానికి దోహదపడినందువల్ల ఈ బుణం తీరుతుంది. 
తే. మానితవత యోగసమాధి నియతిం, జెంది భవదీయ పాదారవింద యుగము 

డెందమునం జేర్చి శోకంబులందుం దొలంగి, సంచరించెద నంచితస్థలములందు. 85౯ 
ప్రతి : మానిత= ఉత్తమమైన; వ్రత= వ్రతాలు; యోగ= యోగాలు; వీటితో ఏర్పడిన; సమాధి= సమాధిస్థితిలో; నియతిన్‌+ 
చెంది= నిలుకడ కలవాడినై; భవదీయ = నీ; పాద+అరవిందయుగము= చరణపద్మాల జంటను; దడెందమునన్‌+చేర్చి= 
మనస్సులో నిలుపుకొని; శోకంబులందున్‌= దుఃఖాలనుండి; తొలంగి= విడివడినవాడినై; అంచితస్థలముల+అందున్‌= 
ప్రసిద్ధ తీర్థాలలో; సంచరించెదన్‌= సంచారం చేస్తాను. 
తా : ఉత్తమమైన వ్రతాలు, యోగాలు - వీటితో ఏర్పడిన సమాధిస్థితిలో నిలుకడ కలవాడినై, నీ పాదాలను మనస్సులో 
నిలుపుకొని శోకాలను దూరం చేసుకొని ప్రసిద్ద తీర్థాలలో సంచరిన్తాను. 
క. అని యిట్లు విన్నవించిన, మునిపుంగవుం డైన కర్దముని వచనంబుల్‌ 

విని భగవంతుం డగు న, య్యనఘుండు గపిలుండు వలికె నర్మిలి దోంపన్‌. 858 
ప్రతి : అని; ఇట్లు విన్నవించిన= మనవి చేసిన మునిపుంగవుండు+ఐన= ముని శ్రేష్టుడైన; కర్టముని వచనంబుల్‌= 
మాటలు; విని; భగవంతుండు +అగు= భగవంతుడైన; ఆ+అనఘుండు= ఆ పుణ్యాత్ముడు; కపిలుండు= కపిలుడు; అర్మిలి+ 
తోంపన్‌= ప్రీతితో గోచరింపగా; పలికెన్‌= మాట్లాడినాడు. 
తా : ప్రసిద్ధ తీర్థాలలో సంచరిస్తానని మనవి చేశాడు కర్దముడు. ఆయన మాటలు విని భగవంతుడు, మహాత్ముడు అయిన 
కపిలుడు ప్రీతితో ఇలా చెప్పాడు. 


సీ నా చేతం బూర్వంబునం బ్రతిశుతమైన వచనముల్‌ దప్పక వరమునీంద్ర! 
నీ యింటం బుట్టితి, నిర్దేతుకస్థితి భూరిదయా గుణంబున నవాప్త 
సకలకాముండ, నేను సన్మునివేషంబు ధరియించుటెల్ల నాకొజకుం గాదు, 
విను మహాత్మకులైన మునులకుం బరమాత్మ, గురు సద్వివేకంబు నరసి చూపు 


తే. తత్వబోధంబుకొణకును దాల్చ్బంబడిన, యంచిత వ్యక్తమార్గ మైనట్టి దేహ 
మని తలంపుము, మత్పదధ్యాన భక్తి, ధీపరాయణ మహిమంబు దేజరిల్ల. 859 


తృతీయస్కంధము 39/7 


ప్రతి : వరముని+ఇంద్ర= ముని శ్రేష్టడవైన కర్దమా!; నాచేతన్‌= నా వల్లు పూర్వంబునన్‌= మునుపు; ప్రతిశ్రుతము+ఐన = 
వినిపింపబడినవైన; వచనముల్‌= మాటలను; తప్పక = అతిక్రమించకుండా; నిర్‌+హేతుకస్థితిన్‌= కారణం లేకుండానే, 
అవ్యాజంగానే; భూరిదయాగుణంబునన్‌= గొప్ప దయాగుణంచేత; నీఇంటన్‌+పుట్టితిన్‌= స్త్‌ గృహంలో జన్మించాను; 
అవాప్త= పొందిన; సకలకాముండన్‌= సమస్తమైన కోరికలు కలవాడను; నేను; సత్‌+మునివేషంబున్‌= మంచి తపసివేషాన్ని; 
ధరించుట +ఎల్లన్‌= ధరించదమంతా; నా కొజకున్‌+కాదు= నా కోసం కాదు; విను= ఆలకించు; మహా+ఆత్మకులు+ఐన= 
మహాత్ములైన; మునులకున్‌= తాపసులకు; పరమాత్మ= పరమాత్మునకు సంబంధించిన; గురు= గొప్పదైన; సప్‌+వివేకంబున్‌= 
పరమవివేకాన్నిి అరసి చూపు= వివరణాత్మకంగా చూపే; తత్వబోధంబుకొణకును= అధ్యాత్మజ్ఞానంకోసం; 
తాల్చంబడిన= ధరించిన; అంచిత= పూజార్టమైన; వ్యక్తమార్దము +ఐన +అట్టి= తెలియ బడిన మార్గమైనట్టి; దేహము+అని= 
శరీరమని; తలంపుము= ఆలోచించు (తెలుసుకో); మత్‌+పదధ్యాన = నా పాదాలను ధ్యానించడం; భక్తి= నా యెడల 
భక్తి ధీపరాయణ మహిమంబున్‌= బుద్ధివికాసంతో కూడిన మహత్తు; తేజరిల్లన్‌= విరాజిల్లగా. 


తా : కర్టమ ముని్రేష్టా! నేను నీకు ముందు చెప్పిన ప్రతిజ్ఞాపూర్వకమైన మాటలను అతిక్రమించకుండా కారణం 
లేకుండానే గొప్ప దయతో నీ గృహంలో జన్మించాను. అవాప్త కాముదడనైన నాకు కోరికలంటూ ఏవీ లేవు. నేనీ మునివేషం 
ధరించడం నాకోసం కాదు. చెపుతాను విను. మహాత్ములైన మునులకు పరమాత్మ సంబంధమైన గొప్ప పరమవివేకాన్ని 
వివరణాత్మకంగా తెలియజేసే తత్వబోధ చేయడంకోసం పవిత్రమైన వ్యక్తమార్గంగా ధరించిన శరీరమిది అని తెలుసుకో. 
భక్తితో నాపాదాలను ధ్యానించు. మహిమతో విరాజిల్లే నీ బుద్ధిని నాయందు లగ్నంచెయ్యి. 


క. సమధిక నిష్టం గృతయో, గమునన్‌ సన్యస్త సకల కర్ముండవై మో 

హముం బాసి భక్తిచే మో, క్షముకై భజియింపు నను వికారరహితుండై, 860 
ప్రతి : సమధికనిష్టన్‌= అధికమైన నిలకదతో; కృతయోగమునన్‌= సాధింపబడినయోగంతో; సన్న్యస్త= వదలి పెట్టబడిన; 
సకలకర్ముండవు+ఐ= సమస్త కర్మలుకలవాడవై; మోహమున్‌+పాసి= ఆజ్ఞానాన్ని విడిచి; భక్తిచేన్‌= భక్తితో; మోక్షముకై= 
ముక్తికోసం; వికారరహితుండు+ఐ= ఏ వికారాలు లేనివాడవై; ననున్‌= నన్ను, భజియింపు= సేవించు. 
తా : నీవు అధికమైన నిష్ట్ర్కలవాడవై యోగమార్దాన్ని అనుసరించు. సమస్త కర్మలను నాకే వదలిపెట్టు. మోహాన్ని విడిచిపెట్టు. 
ముక్తికోసం భక్తితో నన్ను సేవించు. 
క. ననుం బరమేశుం బరంజ్యో, తిని ననఘు ననంతు దేవదేవు సకలభూ 

తనికాయ గుహాశయు నా, ద్యుని నజు నాద్యంతశూన్యు దురితవిదూరున్‌. 861 
ప్రతి : ననున్‌= నన్ను, పరమ +ఈశున్‌= పరమేశ్వరుని; పరంజ్యోతినిన్‌= పరంజ్యోతిని; అనఘున్‌= పుణ్యాత్ముని; అనంతున్‌= 
అంతం లేనివానిని; దేవదేవున్‌= దేవాదిదేవుని; సకలభూత నికాయ= సమస్త ప్రాణుల సమూహంయొక్క గుహాశయున్‌= 
హృదయ గుహలలో (హృదయాంతరాలలో); నివసించువానిని; ఆద్యునిన్‌= మొదటివానిని అజున్‌= జన్మరహితుని; 
ఆది+అంత శూన్యున్‌= మొదలు చివరలేనివానిని; దురితవిదూరున్‌= పాపాలకు దవ్వెన వానిని... 
తా; పరమేశ్వరుడు, పరంజ్యోతి, అనఘుడు, అనంతుడు, దేవదేవుడు సకలప్రాణుల హృదయాలలో ఉండేవాడు, ఆద్యుడు, 
అజుడు, ఆద్యంతశూన్యుడు, దురిత విదూరుడు అయిన నన్ను - 


398 శ్రీమహాభాగవతము 


క. తిరముగ భవదీయాంతః, కరణ సరోజాత కర్ణికాతలమున సు 
స్ధిరుం జేసి యింద్రియంబుల, నిరసించి మనో౭_౦బకమున నెజిం గను మనఘా! 862 


ప్రతి : అనఘా= పుణ్యాత్ముడా!; తిరముగన్‌= స్థిరంగా; భవదీయ+అంతఃకరణ = నీ మనస్సు అనే; సరస్‌+జాత= 
పద్మంయొక్క కర్ణికాతలమునన్‌= దుద్దుమీద; సుస్థిరున్‌+చేసి= (నన్ను) కదలకుండా నిలిపి ఇంద్రియంబులన్‌= 
నీ ఇంద్రియాలను; నిరసించి= తిరస్కరించి - అనగా ఇంద్రియాలను జయించి; నెటిన్‌= క్రమంగ్యా మనస్‌+అంబకమునన్‌= 
మనో నేత్రంతో; కనుము= నన్ను దర్శించు. 


తా : అనఘా! నీ మనస్సు అనే పద్మమధ్యంలో నన్ను (పరమాత్మను - కపిలుని) స్థిరంగా నిలిపి జితేంద్రియుడవై 'కమంగా 
మనోనేత్రంతో నన్ను దర్శించు. 


వ. అట్లేని. 863 
ప్రతి : అట్లు+ఏని= అలా చేస్తే 


క. తనరిన మోక్షము నొందెద, వని పలికినం గర్దముండు నమ్మునికులచం 
ద్రుని వలగొని వందనములు, ఘనముగ నతిభక్తిం జేసి కౌతుక మలరన్‌. 864 


ప్రతి :; తనరిన= ఒప్పిదమైన; మోక్షమున్‌+ఒందెదవు= ముక్తిని పొందెదవు; అని; పలికినన్‌= చెప్పగా; కర్దముండున్‌= 
కర్ణ్వమముని కూడా; ఆ+మునికులచంద్రునిన్‌= ఆ మునికులానికి చంద్రుడైన (మునికుల తిలకుదైన) కపిలుని వలగొని= 
ప్రదక్షిణంచేసి; ఘనముగన్‌= గొప్పగా? అతిభక్తిన్‌= మిక్కిలి భక్తితో), వందనములు +చేసి= నమస్మారాలు సమర్పించి; 
కౌతుకము+అలరన్‌= ఉత్కంఠ అతిశయిల్లగా. 

తా : జితేంద్రియుడవై క్రమంగా నన్ను నీ మనోనేత్రంతో దర్శిస్తూ ఉంటే ముక్తిని పొందగలవని కపిలుడు కర్టమునికి 
చెప్పాడు. కర్దముడు ఆ మునికుల తిలకుడైన కపిలునికి ప్రదక్షిణం చేసి మిక్కిలి భక్తితో నమస్కారాలు సమర్పించాడు. 
ఎంతో ఉత్సుకత కలవాడైనాడు. 


క. మునిగణ సేవిత మగు వన, మునకుం జని యందు మౌనమున నిస్సంగుం 
డును వహ్నిరహితుం దనికే, తనుండై యాత్మైక శరణ తత్పరుం డగుచున్‌. 865 


ప్రతి : మునిగణసేవితము+అగు= మునుల సముదాయంచే సేవింపబడినదైన; వనమునకున్‌+చని= అడవికి వెళ్లి; 
అందున్‌= ఆ అడవిలో; మౌనమునన్‌= మౌనంతో (మాట్లాడకుండా); నిస్‌+సంగుండును= లోకసంబంధాలను త్యజించినవాడు; 
వహ్షిరహితుండు= అగ్నిలేనివాడు అనగా హోమాది అగ్నిక్రార్యాలు విడిచినవాడు; అనికేతనుండు+ఐ= ఇల్లూవాకిలీ లేనివాడు 
అనగా ఒకచోట నిలువక అంతా తిరుగువాడు అయి; ఆత్మ+ఏక= ఆత్మనే అనగా తనలోని పరమాత్మనే; శరణ 
తత్పరుండు+అగుచున్‌= శరణుజొచ్చినవాడవుతూ. 


తా : కర్దముడు మునులు సేవిస్తున్న అరణ్యానికి వెళ్లాడు. అక్కడ మౌనంతో లోకసంబంధాలన్నీ త్యజించాడు. హోమాది 
అగ్నిక్రార్యాలు విడిచి పెట్టాడు. ఒకచోట నిలువకుండా అంతటా తిరుగుతూ తనలోని పరమాత్మనే శరణుజొచ్చాడు. 


తృతీయస్కంధము 399 


వ. పరబ్రహ్మంబుం జిత్తంబున నిల్పి యహంకారంబు విడిచి మమత్వంబు నిరసించి దయాగుణంబునం 
జేసి సకల భూతంబులందు సమత్వంబు భజియించి శాంత శేముషీగరిష్టుం డగుచు నిస్తరంగంబగు వారి 
చందంబున ధీరుండదై నిఖఫీల ప్రపంచంబును వాసుదేవమయంబుంగాం దలంచుచు భక్తి యోగంబున 
భాగవతగతిం బొందె నని చెప్పి వెండియు మైత్రేయుండు విదురునిం గనుంగొని కర్దముండు వనంబునకుం 
జనిన యనంతరంబ మాతృవత్సలుం డయిన కపిలుండు బీందుసరంబున వసియించి యుండ దేవహూతి 
తత్వమార్గాగ్రదర్శకుం డయిన సుతునిం గనుంగొని బ్రహ్మవచనంబులు దలంచుచు నిట్లనియె. 866 


ప్రతి : పరబ్రహ్మంబున్‌= పరబ్రహ్మాన్ని చిత్తంబునన్‌ +నిల్పి= మనస్సులో నిలుపుకొని; అహంకారంబు విడిచి= నేను అనే 
భావం వదలిపెట్టి; మమత్వంబు నిరసించి= నాది అనే భావాన్ని విడచి; దయాగుణంబునన్‌+చేసి= ఇతరుల యెడల 
దయగలకారణంగా; సకలభూతంబుల +అందున్‌= సమస్త ప్రాణుల విషయంలో; సమత్వంబు= సమానత్వాన్ని భజియించి= 
వహించి, భావించి; శాంతశేముషీ గరిష్టుండు+అగుచున్‌= శాంతియుతమైన బుద్ధితో అధికుడు అవుతూ; నిస్తరంగంబు +అగు = 
అలలులేని; వార్ధిచందంబునన్‌= సముద్రంవలె; ధీరుండు+ఐ= చాంచల్యరహితుడై, స్థిరత్వంగలవాద్రై; నిఖీల= సమస్త 
ప్రపంచమును; వాసుదేవమయంబు+కాన్‌= విష్ణమయంగా; తలంచుచున్‌= భావిస్తూ భక్తియోగంబునన్‌= భక్తియోగంతో; 
భాగవతగతిన్‌ +పొందెను +అని= భాగవతులు (విష్ణుభక్తులు) పొందే గతిని అనగా పరమపదాన్ని అందుకొన్నాదని; చెప్పి; 
వెండియున్‌= మరల; మైశ్రేయుండు= మైత్రేయమహర్ని విదురునిన్‌+కనుంగొని= విదురుని చూచి, కర్టముండు; 
వనంబునకున్‌+చనిన= అడవికి వెళ్లిన అనంతరంబు+అ= తరువాత; మాతృవత్సలుండు +అయిన = తల్లిమీద దయగలవాడైన; 
కపిలుండు; విందుసరంబునన్‌= బిందుసరోవరం దగ్గర; వసియించి+ఉండన్‌= నివసించి ఉండగా; దేవహూతి; 
తత్వమార్గ+అగ్రదర్శకుండు +అయిన = తత్వమార్గాన్ని దర్శింప బేసేవాళ్లలో అ(గ్రగణ్యుడైన; సుతునిన్‌= కుమారుడైన కపిలుని; 
కనుంగొని= దర్శించి; బ్రహ్మవచనంబులు= ముందు బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు; తలంచుచున్‌= జ్ఞప్తికి తెచ్చుకొంటూ; 
ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నది... 

తా : కర్దముడు మునిజన నివాసయోగ్యమైన అరణ్యానికి వెళ్లాడు. అక్కడ పరబ్రహ్మమునే మనస్సులో నిలుపుకొని నేను 
నాది అనే భావాన్ని వదలి వేశాడు. దయామయ హృదయంతో సకల ప్రాణులను సమానంగా చూస్తూ ప్రశాంత స్వభావం 
కలవాడైనాడు. అలలు లేని సముద్రంవలె చాంచల్యరహితుడై సమస్త ప్రపంచాన్నీ వాసుదేవమయంగా భావిస్తూ భక్తియోగంతో 
విష్ణుభక్తులు పొందే పరమపదాన్ని అందుకొన్నాడు. ఈ విషయం చెప్పిన మైత్రేయమహర్షి విదురునితో ఇంకా ఇలా 
అన్నాడు “కర్దముడు అడవికి వెళ్లిన తరువాత మాతృవాత్సల్యం కల కపిలుడు బిందుసరోవరం దగ్గర నివసించి ఉండగా 
దేవహూతి తత్వమార్దాన్ని దర్శింపజేయగలవాడైన కుమారుని చూచి ముందు బ్రహ్మ చెప్పిన మాటలు జ్ఞప్తికి తెచ్చుకొంటూ 
ఇలా అన్నది”. 


+ దేవహూతి పుత్తుండైన కపిలాచార్యుని వలన తత్పజ్ఞానంబు వడయుిట 


క. అసదింద్రియ ఘర్షణమున, వసుమతి నిర్విజ్ణ నగుచు వనరెడి నా కీ 
యసదృశ మోహ తమో విని, రసనం బనఘాత్మ! యే వెరవున ఘటించున్‌? 867 


400 శ్రీమహాభాగవతము 


ప్రతి : అనఘ+ఆత్మ= పుణ్యాత్మా; అసత్‌+ఇంద్రియ ఘర్షణమునన్‌= దుష్టమార్గాలలో ప్రవర్తించే ఇంద్రియాల పోరాటంచేత, 
ఒరపిడిచేత;ు వసుమతిన్‌= భూమిపై; నిర్విజ్ణను+అగుచున్‌= ఖీన్నురాలను అవుతూ; వనరెడినాకున్‌ = దుఃఖపడుతున్న 
నాకు; ఈ అసదృ్భశ= ఈ సాటిలేని; (ఎక్కువైన); మోహతమోవినిరసనంబు= మోహం అనే చీకటియొక్క నాశనం; ఏ 
వెరవునన్‌= ఏ ఉపాయంతో; ఘటించున్‌= ఏర్పడును. 

తా : ఓ పుణ్యాత్ముడవైన కపిలమునీ! దుర్శార్గాలలో ప్రవర్తిస్తున్న ఇంద్రియాల పోరాటంచేత ఖిన్నురాలనై కుమిలిపోతున్న 
నాకు ఈ సాటిలేని మోహం అనే చీకటి నశించిపోవడం ఎలా కలుగుతుంది? 

విశే : ఇంద్రియాలు అసత్తులు. అవి కలిగించే సుఖాలు నిజమైన సుఖాలుగా (భ్రాంతిపడుతూ ఉంటారు. సుఖాలను 
అనుభవించే కొద్దీ ఇంకా అనుభవించాలనే కోరిక కలుగుతూనే ఉంటుంది. ఇంద్రియ సుఖాలను గురించి ఆలోచించడం 


తోనే ఆయుస్సంతా గడచిపోతుంది. దీనిని గురించి తెలుసుకోలేకపోవడమే మోహం అదే అజ్ఞానం. ఇప్పుడు దేవహూతి 
ఆ మోహాంధకారాన్ని లేదా ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకొనే ఉపాయాన్ని ఆన్వేషిస్తూ ఉంది. 


క. పటు ఘన నీరంధ్ర తమః, పటల పరీవృత జగత్ర్రపంచమునకు నె 

కృటి లోచనమై మహితో, త్మృటరుచి వెలుంగుదువు భానుకైవడి ననఘా! 868 
ప్రతి : అనఘా= పుణ్యాత్ముడా!; పటు= ధృఢమైన; ఘన= అధికమైన; నీరంధ్ర= నిబిడమైన, (దట్టమైన, సందులేని); 
తమస్‌+పటల= కటిక చీకట్లతో; పరీవృత= ఆవరింపబడిన; జగత్‌+ఫప్రపంచమునకున్‌= మహాప్రపంచానికి; 
ఎక్కటిలోచనము+ఐ= ఒకేఒక్క నేత్రమై; మహిత +ఉత్మటరుచిన్‌= గొప్ప తీక్టమైన కాంతితో; భానుకైవడిన్‌= సూర్యునివలె; 
వెలుంగుదువు= విరాజిల్లుతూ ఉంటావు. 


తా : పుణ్యాత్ముడవైన కపిలమునీ! దట్టమైన సందులేని కటిక చీకట్లతో ఆవరింపబడిన ఈ మహాప్రపంచానికి నీవు ఒక్కడవే 
ఒకేఒక్క నేత్రమై తీక్టమైన కాంతితో సూర్యునివలె విరాజిల్లుతూ ఉంటావు. 


విశే : చీకటి అజ్ఞానంతో పోల్చ్బ్చబడుతూ ఉంటుంది. చీకటి పోవడానికి వెలుగుకావాలి. అజ్ఞానం పోవడానికి తత్త్వజ్ఞానం 
కావాలి. ఈ పద్యంలో అజ్ఞానం దేవహూతిది. తత్వజ్ఞాన ప్రదాత కపిలముని. ఆమె అజ్ఞానమనే చీకటిని కపిలముని 
సూర్యునివలె తన వెలుగు అనే జ్ఞానంతో పోగొడతాదని భావం. 'పటు ఘననీరంధ్ర తమః పటల... వెలుంగుదువు 
భానుకైవడి' అనేది ఉపమాలంకారాన్వితంగా ఉంది. 


ఉ. భూరి మదీయ మోహతమముం బెడంబాప సమర్భులన్యు లె 

వ్వారలు నీవ కాక? నిరవద్య! నిరంజన! నిర్వికార! సం 

సారలతా లవిత్ర! బుధ సత్తమ! సర్వశరణ్య! ధర్మ వి 

స్తారక! సర్వలోక శుభదాయక! నిత్యవిభూతి నాయకా! 869 
ప్రతి : నిరవద్య= దోషంలేనివాడా; నిరంజన = నిర్మలమైనవాడా; నిర్వికార= వికారం లేనివాడా; సంసారలతా= సంసారమనే 
తీగకు; లవిత్ర= కొదవలివంటివాడా; బుధసత్తమ= పండిత (శ్రేష్టుడా!; సర్వశరణ్య= అందరికీ రక్షకమైనవాడా!; ధర్మ్శవిస్తారక= 
ధర్మాన్ని విస్తరింపజే సేవాడా; సర్వలోక = లోకాలన్నిటికి; శుభదాయక= శుభాలు కలిగించువాడా; నిత్యవిభూతి నాయకా= 


తృతీయస్కంధము 401 


నిత్యవిభూతి అయిన వైకుంఠానికి నాయకుడైన వాడా; భూరి= ఎక్కువైన; మదీయ= నాకు సంబంధించిన; మోహతమమున్‌= 
అజ్ఞానమనే చీకటిని; పెడంబాపన్‌= పోగొట్టుటకు; సమర్భులు= దక్షులు; నీవు కాక= నీవు కాకుండా; అన్యులు +ఎవ్వారలు= 
ఇతరులు ఎవరున్నారు? 


తా : దోషంలేనివాడా, నిర్మలమైనవాదా, ఎలాంటి వికారాలు (మార్పులు) లేనివాడా, సంసారమనే తీగకు కొాడవలివంటివాడా, 
పండితవరేణ్యా!, సర్వులకూ శరణ్యమైనవాడా, ధర్మాన్ని విస్తరింపజేసేవాడా!, లోకాలన్నిటికి శుభాలు కలిగించువాదా, 
నిత్యవిభూతి అయిన వైకుంఠానికి నాయకుడైనవాడా ఓ కపిలమునీ! నా మోహమనే చీకటిని పోగొట్టడానికి సమర్థులు 
నీవు కాక అన్యులెవరున్నారు? లేరు. 


శే: పై పద్యంలోగల నిరవద్య, నిరంజనాది పదాలన్నీ శ్రీహరి స్వభావాన్ని తెలిపేవే. శ్రీహరిని గుర్తుచేసే ఈ పదాలు 
కపిలముని స్వభావాన్ని చెప్పడానికి కూడా వాడబడ్డాయి కాబట్టి ఆయన శ్రీమన్నారాయణుని మరొక అవతారమని 
అర్ధమవుతుంది. దేవహూతి కపిలుని కేవలం తన కుమారుడని అనుకోవడం లేదు. సాక్షాత్తు భగవంతుడుగానే భావించి 
అలా స్తుతించింది. నిత్య= శాశ్వతమైన; విభూతి= ఐశ్వర్యం. లౌకిక జగత్తులో ఐశ్వర్యంగాని సంపదగాని ఎప్పటికీ 
శాశ్వతం కాదు. ఎవరూ ఎప్పుడూ ఐశ్వర్య వంతులు కారు. దేశాన్ని పాలించే రాజులుకూడా బతినంతకాలం ఐశ్వర్యంతో 
ఉంటారని చెప్పడానికి వీలుగాదు. శ్రీహరి షడ్డుణాలలో ఎప్పుడూ ఐశ్వర్యం కలిగి ఉండడం ఒక గుణం. ఆయన 
వైకుంఠనాయకుడు కాబట్టి, ఆయనతో లక్ష్మి అనపాయినిగా ఉంటుంది కాబట్టి వైకుంఠం నిత్య ఐశ్వర్యయుక్తంగా ఉంటుంది. 
అయితే ఈ ఐశ్వర్యం లౌకికం కాదు. అలాకికం. అక్కడికి చేరుకొన్న నిత్యసూరులు, ముక్తులు స్వామివారి దివ్యమంగళ 
రూపాన్ని దర్శిస్తూ అనవరతం ఆనందిస్తూ ఉంటారు. అందుకే వైకుంఠాన్ని నిత్యవిభూతి అని వైష్ణవులు విశ్వసిన్తారు. 


చ. నిను శరణంబు సొచ్చెద ననింద్యతపోనిధి! నన్నుం గావవే 
యని తను దేవహూతి వినయంబున సన్నుతిసేసి వేండంగా 
ననుపమ సత్కృపాకలితుండై కపిలుం డనురాగ మొప్పస 
జ్ఞన నిచయాపవర్గ ఫలసాధనమై తగు తల్లి వాక్యముల్‌. 870 


ప్రతి : నినున్‌= నిన్ను (కపిలుని శరణంబున్‌ +చొచ్చెదన్‌= శరణువేడుతున్నాను, రక్షకుడుగా ఆశ్రయిస్తున్నాను; 
అనింద్యతపస్‌+నిధి= దోషంలేని తపస్సుకు నిధివంటివాడా; నన్నున్‌+కావవు+ఏ= నన్నుకాపాడు; అని తనున్‌= తనను 
(ఆయనను); దేవహూతి; వినయంబునన్‌= నమంగా, విధేయురాలై; సన్నుతి+చేసి= స్తుతించి; వేండగాన్‌= ప్రార్ధించగా; 
అనుపమ = సాటిలేని; సత్‌+కృపాకలితుండు +ఐ= దయతో కూడినవాడై; కపిలుండు= కపిలముని; అనురాగము+ఒప్పన్‌= 
(గ్రేమ తొణికిసలాడుతుండగా; సత్‌+జననిచయ = సజ్జనుల గుంపుయొక్క అపవర్గ ఫలసాధనము+ఐ= మోక్షం అనే 
ఫలాన్ని సాధించడానికి; తగు= యోగ్యమైన; తల్లివాక్యముల్‌= అమ్మమాటలను... 


లి 


తా : “ఓ నిష్మళంకమైన తపస్సుకు నిధివంటివాడా కపిలమునీ! నిన్ను శరణువేడుతున్నాను. నన్ను కాపాడు అని దేవహూతి 
వినయంగా స్తుతించి కపిలుని ప్రార్ధించింది. ఆయన సాటిలేని దయతో కారుణ్యం తొణికిసలాడుతుండగా సజ్జనులకు 
మోక్షం అనే ఫలాన్ని ఇవ్వడానికి తగిన తల్లిమాటలను ఆలకించాడు. 


విశే : జీవిత క్లేశాలు అనుభవించే వాళ్లకు తన్నివారకమైన మోక్షేచ్చ తీవ్రంగా ఏర్పడుతుంది. దేవహూతి ఇప్పుడు మోక్షానికి 
సాధనమైన తత్పజ్ఞానాన్ని కపిలుని వద్ద తెలుసుకోవాలనుకొంటున్నది. తదనుగుణమైన మాటలే మాట్లాడింది. కపిలునికి 


402 శ్రీమహాభాగవతము 


ఆమె ముందే శరణాగతి చేసింది. ఆమె దృష్టిలో ఆయన భగవంతుడే. తత్త్వజ్ఞానం పొందాలనుకొనేవాళ్లకు శరణాగతి 
చేయడమే మొదటి మెట్టు. ఆమె మాట్లాడిన మాటలు సజ్జనులకందరికి మోక్షమార్దాన్ని చూపగలవిగా అనిపించాయి 
కపిలునికి. ఆమె తెలుసుకోగోరిన విషయాలను వివరిస్తే ఆ వివరణలు ఆమెకేగాక మోక్షకాములందరికి కూడా బాగా 
ఉపయోగ పడతాయని పించింది. అందువల్లనే తల్లిమాటలను ఎంతో (శ్రద్ధగా విన్నాడు. 


క. విని మందస్మిత లలితా, నన కమలుం డగుచు నెమ్మనమునం బ్రమోదం 
బనయంబుం గడలుకొన నిజ, జననికి నిట్లనియెం బరమశాంతుం డగుచున్‌. 8/1 


ప్రతి : విని= దేవహూతి మాటలు విని; మందస్మిత= చిరునవ్వుచే; లలిత +ఆననకమలుండు +అగుచున్‌= సుందరమైన 
వదనారవిందం కలవాడై; నెజ+మనమునన్‌= నిండు మనస్సులో; 'ప్రమోదంబు= సంతోషం; అనయంబున్‌= ఎక్కువగా; 
కడలుకొనన్‌= అతిశయించగా; పరమశాంతుండు+అగుచున్‌= పరమశాంతుడవుతూ; నిజ జననికిన్‌= తన కన్నతల్లితో; 
ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తా : మాటలు విని కపిలముని మందహాస సుందరవదనారవిందుడై మనస్సులో సంతోషం అతిశయించగా, పరమశాంతుడై 
తన కన్నతల్లితో ఇలా అన్నాడు. 


క. విను జీవుని చితముదా, ఘన భవబంధాపవర్గ కారణ, మది యే 
చినం ద్రిగుణాసక్తం బయి, నను సంసృతి బంధకారణం బగు, మతియున్‌. 872 


ప్రతి : జీవుని చిత్తము= ప్రాణి మనస్సు; తాన్‌= అది; ఘన= గొప్పదైన; భవబంధ +అపవర్గకారణము= సంసారబంధానికి, 
మోక్షానికి కారణమైంది; అది= ఆ మనస్సు; ఏచినన్‌= అతిశయిస్తే; త్రిగుణ +ఆసక్తంబయినను= సత్వరజస్తమస్సులు అనే 
మూడుగుణాలతో సంబంధం కలదైతే; సంసృతి= సంసారమనే; బంధకారణంబు+అగున్‌= బంధానికి హేతువవుతుంది; 
మతజియున్‌= ఇంకా. 

తా : అమ్మా! గొప్పవైన సంసారబంధానికి, మోక్షానికి మానవుని మనస్సే కారణం. ఆ మనస్సు అతిశయించి సత్వరజస్తమస్సృలనే 
మూడు గుణాలతో సంబంధం కలదైతే సంసారబంధానికి హేతువవుతుంది. 

విశే : అపవర్గమంటే మోక్షము. దుఃఖాదులను వర్ణించడం మోక్షం. మోక్షస్థితిలో దుఃఖాదులుండవు. సంసారంలో పడడం 
బంధం. సంసారం నుండి విడివడడం మోక్షం. ఒకటి సంకల్పం. మరొకటి వికల్పం. రెంటికీ మనస్సే కారణం. సంసారంలో 


ఉంటూనే అందులో మునిగిపోకుండా 'పద్మపత్రమివాంభసా”' అన్నట్లు ఉందేవారు ఉంటారు. తామరాకు మీద ఉన్న నీటి 
బిందువు ఆకుకు తగలకుండా స్వతంత్రంగా ఎలా ఉండ గలుగుతుందో అలా ఉండేవాడే నిజమైన యోగి. 


దృశ్య ప్రపంచమంతా త్రిగుణాలతోనే కూడి ఉంటుంది. త్రిగుణాలు అశాశ్వతాలు. వీటితో సంబంధం పెట్టుకొంటే 
మనిషి బంధాలలో చిక్కుకొంటాడు. ఆత్మ ఒక్కటే త్రిగుణాతీతం, సర్వోత్తమం. భగవద్దీత (2-45) త్రిగుణాలను త్యజించి 
సుఖదుఃఖాది ద్వంద్వాలు లేనివాడవు కమ్మని ప్రబోధించింది. 
తే. అదియు నారాయణాసక్త మయ్యె నేని, మోక్షకారణ మగు నని మునికులాబ్ధి 

చంద్రుం డన నొప్పు కపిలుండు జననితోడ, నర్ధ్థి వినం జెప్పి మజియు నిట్లనియెం బ్రీతి. 873 


తృతీయస్కంధము 403 


ప్రతి : అదియున్‌= ఆ మనస్సు; నారాయణ +ఆసక్తము +అయ్యెన్‌+ఏని= నారాయణునియందు లంకె గలదైతే; 
మోక్షకారణము+అగును+అని= ముక్తికి కారణం అవుతుందని; మునికుల+అట్టి= మునికులం అనే సముద్రానికి; 
చంద్రుండు +అనన్‌+ఒప్పు= చంద్రుడన్నట్లు ప్రకాశించే; కపిలుండు; జననితోడన్‌= తల్లితో; అర్ధి వినన్‌+చెప్పి= (శ్రద్ధగా 
వినగా చెప్పి; ప్రీతిన్‌= సంతోషంతో; మజియున్‌= ఇంకా; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా : ఆ మనస్సు శ్రీమన్నారాయణునిమీద సంసక్తమైనపుడు మోక్షానికి కారణమవుతుంది. అని మునికులం అనే సముద్రానికి 
చంద్రుడుగా ప్రకాశించే కపిలముని తల్లికి చెప్పి మళ్లీ సంతోషంతో ఇలా అన్నాడు. 

వ. మజథజియుం జిత్తం బహంకార మమకార రూపాభిమాన జాతంబులగు కామలోభాది కలుషవ్రాతంబుల 
చేత నెప్పుడు విముక్తంబై పరిశుద్ధం బగు నప్పుడు సుఖదుఃఖ వివర్ణితంబు నేకరూపంబునై ప్రకృతికంటెం 
బరుండును బరమపురుషుండును నిర్భేద్యుండును స్వయంజ్యోతియు సూక్ష్మస్వరూపుండును నితర వస్త్వ్వంత 
రాపరిచ్చిన్నుండును నుదాసీనుండును నైన పరమాత్మునిం దన్మయంబును హతౌజస్కంబునునైన 
ప్రపంచంబును జ్ఞాన వైరాగ్య భక్తి యుక్తంబగు మనంబుచేం బొడగాంచి యోగిజనులు పరతత్త్వ సిద్ధికొణకు 
నిఖీలాత్మకుందైన నారాయణునందు సంయుజ్యమానంబయిన భక్తిభావంబువలన నుదయించిన 
మార్గంబునకు నితర మార్గంబులు సరి గావండద్రు; విద్వాంసులు సంగం బింద్రియార్థాద్యసద్విషయంబుగ 
నొనరింపంబడి జీవునకు నశిధిలంబగు బంధంబునకుం గారణం బగుననియు, నదియె సద్విషయంబైన 
నంతకరణ సంయమన హేతుభూతం బగుచు సాధుజనులకు ననర్గళ మోక్షద్వారం బగుననియుం 
దెలియుదురు; సహనశీలురును, సమస్త శరీరధారులకు సుహృత్తులును, బరమశాంతులును, గారుణికులునునై 
మదర్ధంబుగాం బరిత్యక్త కర్మఫల స్వభావులును విసృష్టస్వజన బంధు జనులును నై మత్పదాశయులును 
మద్దుణధ్యానపారీణులును మత్క్మథా ప్రసంగ సంభరిత శవణానందులును నగుచు మదీయ కథల నొడువుచు 
వినుచు నుండు పరమభాగవతోత్తముల నాధ్యాత్మికాది తాప్తత్రయంబు దపింపంజేయంజాల; దట్టి సర్వసంగ 
వివర్ణితులగు పరమభాగవత జనుల సంగం బపేక్షణీయం; బది సకల దోషనివారకం బగు; నట్టి సత్సంగంబున 
సర్వప్రాణి హృత్మర్ల రసాయనంబులగు మదీయ కథా ప్రసంగంబులు గలుగు; మద్ద్గుణాకర్ణనంబునంజేసి 
శీఘ్రంబుగం గ్రమంబునం గైవల్య మార్గదంబులగు (శద్ద్ధాభక్తు లుదయించు; నదియునుం గాక యే 
పురుషుందైన నేమి, మద్విరచిత జగత్మల్పనాది విహార చింతచే నుదయించిన భక్తింజేసి యింద్రియ సుఖంబుల 
వలనను దృష్టశుతంబులైన యైహికాముష్మికంబులవలనను విముక్తుం డగుచుం జిత్త (గ్రహణార్ధంబు 
బుజువులైన యోగమార్గంబులచే సంయుక్తుం డగు నట్టి యోగి ప్రకృతి గుణసేవనంబుచేత వైరాగ్య 
గుణవిజ్బంభితంబైన జ్ఞానయోగంబుచేతను మదర్పిత భక్తియోగంబుచేతను బ్రత్యగాత్మకుండనైన నన్ను 
నంతఃకరణ నియుక్తునిం గావించు నని చెప్పిన విని దేవహూతి కపిలున కిట్లనియె. 874 


ప్రతి ;: మజియున్‌; చిత్తంబు= మనస్సు; అహంకారమమకార రూప+అభిమాన = నేను నాది అనే అహంకార మమకార 
రూపమైన ఆత్మభావనవల్ల; జాతంబులు+అగు= పుట్టినవైన; కామలోభ+ఆది= కామం, లోభం మొదలైన; 


404 శ్రీమహాభాగవతము 


కలుషవ్రాతంబులచేతన్‌= దోష సమూహాలచేత; ఎప్పుడు; విముక్తంబు+ఐ = విడివడినదై; పరిశుద్దంబు+అగున్‌= మిక్కిలి 
శుద్ధి పొందుతుందో, మాలిన్యరహితమవుతుందో; అప్పుడు; సుఖ+దుఃఖ+వివర్దితంబును = సుఖదుఃఖాలచే విడువబడదినదై; 
ఏక రూపంబును+ఐ= స్థిరమైనది అయి; ప్రకృతికంటెన్‌= ప్రకృతికంటిె; పరుందడును= వెరైనవాడును; పరమపురుషుందడును= 
పరమపురుషుడైన పరమాత్మ; నిర్భిద్యుండును = వేరుగా దర్శింపరానివాడు; స్వయంజ్యోతియున్‌= స్వయంప్రకాశుడు; 
సూక్ష్మస్వరూపుడును= సూక్ష్మమైన ఆకారంకలవాడునూ; ఇతర వస్తు+అంతర= ఇతర వస్తువులకంటిె భిన్నుడై అపరిచ్చిన్నుండును= 
పుట్టుట, పెరుగుట, నశించుట అను త్రివిధములైన విభాగాలు లేనివాడును; ఉదాసీనుండును= నిరాసక్తుడు; ఐన; 
పరమాత్మునిన్‌= పురుషోత్తముని; తన్మయంబును= తాదాత్యాాన్నిి హత+ఓజస్మంబును+ఐన= నశించిన ఓజస్సుగల; 
ప్రపంచంబును= ప్రపంచాన్ని జ్ఞాన; వైరాగ్య; భక్తి యుక్తంబు+అగు= జ్ఞానం, విరక్తి భక్తి - వీటిచే కూడినదైన; 
మనంబుచేన్‌ = మనస్సుతో; పొడగాంచి= దర్శించి; యోగిజనులు; పరతత్తసిద్ధికొణకున్‌ = మోక్ష్మప్రాప్తికోసం; 
నిఖీల+ఆత్మకుండు+ఐన = సర్వాంతర్యామి అయిన; నారాయణునందున్స్‌ సంయుజ్యమానంబు +అయిన = సమర్ప్చింపబడిన; 
భక్తిభావంబువలనన్‌= భక్తిభావంతో; ఉదయించిన = పుట్టిన; మార్గంబునకున్‌= మార్గానికి; ఇతర మార్గంబులు= భక్తికంటె 
వేరైన మార్గాలు; సరికావు+అండ్రు= సాటికావని అంటారు; విద్వాంసులు= పండితులు; సంగంబు= సంబంధం; 
ఇంద్రియ +అర్థ+ఆది+అసత్‌+విషయంబుగన్‌= ఇంద్రియార్ధాలైన శబ్ద స్పర్భరూపరస గంధాలు మున్నగు చెడ్డవాటి విషయమై; 
ఒనరింపన్‌+పడి= చేయబడి; జీవునకున్‌= ప్రాణికి; అశిధిలంబు +అగు= పట్టు సడలని; బంధంబునకున్‌= కట్టుబాటునకు; 
కారణంబు= హేతువు; అగును +అనియున్‌= అవుతుందని; అది+ఎ= ఆ సంబంధమే; సత్‌+విషయంబు +ఐన= మంచి 
విషయంతో కూడినపుడు; అంతఃకరణ = మనస్సుయొక్క సంయమన హేతుభూతంబు +అగుచున్‌= సంయమనమునకు 
కారణమవుతూ; సాధుజనులకున్‌= సజ్జనులకు; అనర్గళ= తెరచిన (ఆటంకంలేని); మోక్షద్వారంబు= ముక్తితెరువు; 
అగున్‌+అనియును= అవుతుందని; తెలియుదురు= తెలుసుకొంటారు; సహనశీలురును= క్షమా స్వభావంకలవారు, 
ఓర్పుగలవారు; సమస్త శరీరధారులకున్‌= శరీరధారులైన అందరికీ; సుహృత్తులును= స్నేహితులు; పరమశాంతులును= 
మిక్కిలి శాంతగుణం కలవారును; కారుణికులును+ఐ= దయగలవారై; మత్‌+అర్థంబుగాన్‌= నా కొరకుగా; పరిత్యక్త= 
విడిచి పెట్టిన; కర్మఫల స్వభావులును= కర్మఫలాలు గలవారు; విసృష్టా విడువబడిన; స్వజన= తనవారు; బందజనులును+ఐ= 
బంధువులునై) మత్‌+పద+ఆ(శ్రయులును= నా పాదాలను ఆశ్రయించినవారు; మత్‌+గుణ= నా గుణాలను; ధ్యాన 
పారీణులును = ధ్యానించడంలో పారము ముట్టినవారు;ు మత్‌+కథాప్రసంగ సంభరిత= నా కథల వివరణలతో నిండిన 
విషయాలను; శ్రవణ +ఆనందులును +అగుచున్‌= వీనులవిందుగా విని ఆనందించే వారవుతూ; మదీయకథలన్‌= నా 
కథలను; నొడువుచున్‌= చెపుతూ; వినుచున్‌= వింటూ; ఉండు= ఉండదే; పరమభాగవత+ఉత్తములన్‌= గొప్ప విష్ణ్రభక్తులలో 
శ్రేష్టులను; ఆధ్యాత్మిక+ఆది= ఆధ్యాత్మికం మొదలైన; తాపత్రయంబు= మూడురకాల బాధ; తపింపన్‌+చేయన్‌+చాలదు = 
నొప్పింపలేదు; అట్టి= అలాంటి, సర్వసంగ వివర్జితులు+అగు= సంబంధాలన్నిటిని వదలి 'పెట్టినవారైన; పరమభాగవతజనుల= 
పరమభాగవతుల; సంగంబు= సంబంధం; అపేక్షణీయంబు= కోరదగింది; అది= ఆ సంబంధం; సకల= అన్ని 
దోషనివారకంబు +అగున్‌= దోషాలను తొలగించే దవుతుంది; అట్టి సత్‌+సంగంబునన్‌= మంచి సంబంధంతో; సర్వప్రాణి= 
సర్వప్రాణుల; హృత్‌ +కర్ణ= హృదయాలలో, చెవులలో; రసాయనంబులు +అగు= సుధారసం చిందించే; మదీయ= నా; 
కథాప్రసంగంబులు = కథాచర్చలు; కలుగున్‌= కలుగుతాయి; మత్‌+గుణ +ఆకర్ణనంబునన్‌+చేసి= నాగుణాలు వినడంవల్ల; 
క్రమంబునన్‌= క్రమంగా; శీఘంబుగన్‌= వేగంగా; కైవల్య= మోక్ష మార్గదంబులు+అగు= మార్గాలను ప్రసాదించే; 
శ్రద్ధాభక్తులు; ఉదయించున్‌= ఉద్భవిస్తాయి; అదియునున్‌+కాక= అంలేకాక; ఏ పురుషుండు+ఐనన్‌+ఏమి= ఏ పురుషుడైలేనేమి; 


తృతీయస్కంధము 405 


మత్‌+విరచిత= నాచే కావింపబడిన; జగత్‌+కల్చ్పన+ఆది= విశ్వసృష్టిమొదలైన; విహారచింతచేన్‌= లీలావిహారాలను 
తలపోస్తూ;: ఉదయించిన= ప్రభవించిన; భక్తిన్‌+చేసి= భక్తిచేత; ఇంద్రియ సుఖంబులవలనను= ఇంద్రియ సుఖాలకు; 
దృష్టశుతంబులు+ఐన = కనిపించేవి, వినిపించేవి అయిన; ఐహిక +ఆముష్మికంబులవలనను = ఇహలోక పరలోక 
సుఖాలనుండి; విముక్తుందు +అగుచున్‌= విమోచనం పొందినవాడవుతూ,; చిత్త గ్రహణ +అర్ధంబు= మనోని[గ్రహము కొరకు; 
బుజువులు+ఐన= సూటి అయిన; యోగమార్దంబులచేన్‌= యోగమార్గాలతో; సంయుక్తుండు +అగునట్టి= కూడినట్టి; 
యోగి; ప్రకృతి గుణ సేవనంబుచేతన్‌= ప్రకృతి గుణాలను సేవించదడంచేత; వైరాగ్యమనే; గుణవిజ్బంభీతంబు+ఐన = 
గుణాలచే పెంపొందించబడిన; జ్ఞానయోగంబుచేతను; మత్‌+అర్పిత= నాకు సమర్పితమైన; భక్తియోగంబుచేతను; 
ప్రత్యగాత్మకుండను+ఐన= ఆత్మ స్వరూపం కలవాడనైన; నన్నున్‌= నన్ను అంతఃకరణ నియుక్తునిన్‌+కావించును= 
పహృదయాంతరంలో నిల్పుకొన్నవానినిగా చేయునని చెప్పగా విని; కపిలునకున్‌= కపిలమునితో; దేవహూతి; ఇట్లు+అనియెన్‌= 
ఇలా అన్నది. 


తా ; నేను, నాది అనే అహంకారమమకారరూపమైన అభిమానంవల్ల కామం, లోభం మొదలైన దోషసమూహాలు 
ఆవిర్భవిస్తాయి. చిత్తం వాటికి లోనుగాకుండా విడివడినప్పుడు పరిశుద్ధమవుతుంది. చిత్తం పరిశుద్ధమైనపుడు సుఖం 
దుఃఖం పొందక ఒకే రూపంగా వెలుగొందుతుంది. ఏకరూపమైన అటువంటి చిత్తంలోనే పరమాత్మ సాక్షాత్మరిస్తాడు. ఆ 
పరమాత్మ ప్రకృతికంటే అతీతుడు, అభేద్యుడు, స్వయంప్రకాశమానుడు, సూక్ష్మరూపుడు, అపరిచ్చిన్నుడు, ఉదాసీనుడు. 
అటువంటి పరమాత్మను, ఆ పరమాత్మ తేజస్సుముందు నిస్తేజమైన ప్రపంచాన్ని యోగులు భక్తి జ్ఞానవైరాగ్యయుక్తమైన 
చిత్తంతో దర్శించి మోక్షప్రాప్తికి సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణునియందు సమర్పింపబడిన భక్తిమార్గమే 
ఉత్తమోత్తమమైనదని, ఇతర మార్గాలు దానికి సాటిరావని చెప్పారు. 


ఇంద్రియార్జాలైన శబ్ద స్పర్శరూప రసగంధాలతో కూడిన సంబంధం పనికిరాని విషయమై దృఢమైన బంధానికి 
కారణమవుతుంది. ఆ సంబంధమే భగవంతుని సంబంధమై మంచి విషయమైనపుడు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 
అనే అంతఃకరణాల సంయమనానికి హేతుభూతమై సత్పురుషులకు తెరచిన మోక్షద్వారం అవుతుంది అని తెలుసుకొంటారు. 
సహన స్వభావం కలిగి అఖిలజీవులకూ స్నేహితులై, శాంతమూర్తులై, కరుణార్టహృదయులై కర్మఫలాలను పరిత్యజించి, 
తనవారు, బంధువులు అనే అభిమానం విడిచి నా పాదాలను చక్కగా ఆశ్రయించినవారై, నా గుణగణాలను ధ్యానిస్తూ, 
నా కథల వివరణలతో నిండిన విషయాలను వీనులవిందుగా విని ఆనందిస్తూ, నా కథలనే చెప్పుకొంటూ, వింటూ, 
ఉండేవారు పరమభాగవతోత్తములు. అటువంటి వారిని ఆధ్యాత్మికం, ఆధిదైవకం, ఆధిభౌతికం అనే తాపత్రయాలు ఏమీ 
చేయలేవు. అటువంటి సర్వసంగపరిత్యాగులైన పరమభాగవతుల సాంగత్యం మాత్రమే కోరదగింది. ఆ సాంగత్యం సకల 
దోషాలను నివారిస్తుంది. 


అట్టివాళ్ల సాంగత్యంతో సర్వప్రాణుల హృదయాలలో, చెవులలో సుధారసం చిందించే నా కథా చర్చలు వినిపిస్తాయి. 
నాగుణగానాలు వినడంవల్ల క్రమమార్గంలో శీఘ్రంగా మోక్షమారాలను ప్రసాదించే (శద్దాభక్తులు ఉద్భవిస్తాయి. అంతేగాక 
ఎవదైనా నేను కావించిన ఈ విశ్వసృష్టినీ, నాలీలావిహారాలను తలపోస్తూ అందువలన ప్రభవించిన భక్తిచేత ఇంద్రియసుఖాలకు; 
కనిపించేవి వినిపించేవి అయిన ఇహలోక పరలోక సుఖాలకు లోనుకాకుండా, మనోనిశ్చలత్వం కోసం చక్కని యోగమార్దాన్ని 
అవలంబిస్తాడో అతడు యోగి అని చెప్పబడతాడు. అటువంటి యోగి ప్రకృతి గుణాలను సేవించడం వల్లను వైరాగ్యగుణాలను 
పెంపొందించే జ్ఞానయోగం వల్లను ఆత్మార్పణ రూపమైన భక్తియోగంవల్లను సాక్షాత్మరించుకొన్న ఆత్మస్వరూపంగల నన్ను 
తన హృదయంలో నిలుపుకొంటాడు అని చెప్పగా విని కపిలమునితో దేవహూతి ఇట్లా అన్నది. 


406 శ్రీమహాభాగవతము 


విశే : ఇంద్రియాలు మనిషికి కలిగించే సుఖాలు దృష్ట-శ్రుతాలు అని రెండురకాలు - చూడగలిగేవి, వినగలిగేవి. ఐహికం 
అంటే ఈ లోకానికి సంబంధించిన సుఖాలు దృష్టాలు. ఆముష్మికం అంటే పరలోకం అంటే స్వర్గాది లోకసుఖాలు 
(శ్రుతాలు. స్వయంజ్యోతి - స్వయంగా వెలిగే జ్యోతి. సృష్టిలోని సమస్త పదార్థాలు ఆ జ్యోతివలననే ప్రకాశిస్తాయి. ఆ 
జ్యోతి లేకుండా వీటికి ప్రకాశముందడదు. 
క. విభక్తి భవద్దుణపర, మై భవపాపప్రణాశమై ముక్తి శ్రీ 

లాభము రయమునంజేయునొ, యా భక్తి విధంబుం దెలియ నానతి యీవే! 875 
ప్రతి : ఏ భక్తి భవత్‌+గుణపరము+ఐ= నీ గుణగణాలయందు ఆసక్తిగలదై ఉంటుందో; ఏ భక్తి భవపాప= సాంసారికమైన 
పాపాలను; ప్రణాశము+ఐ= నళింపజే సేదై రయమునన్‌= శీఘ్రంగా; ముక్తిశ్రీలాభము= మోక్షలక్ష్మిప్రాప్తినిి చేయునో= 
కల్గిస్తుందో; ఆ భక్తి విధంబున్‌= ప్రకారమును లేక స్వరూపాన్ని తెలియన్‌= తెలిసేటట్లు) ఆనతి+ఈవే= 'సెలవిమ్ము; 
దయచేసి చెప్పు. 
తా : ఏ భక్తి నీగుణగణాలయందు ఆసక్తి కలిగి ఉంటుందో, ఏ భక్తి సాంసారికమైన పాపాలను నశింపజేసి శీఘ్రంగా 
మోక్షలక్ష్మీప్రాప్తిని కలిగిస్తుందో, ఆ భక్తివిధానం నాకు తెలిసేటట్లు దయచేసి చెప్పు అని దేవహూతి కపిలమునిని అడిగింది. 


విశే : పరమాత్మను గురించిన అనుభవం యోగంతో లభిస్తుంది. యోగాంగాలలో ప్రధానమైనది భక్తి. భక్తి సత్సంగంతో 
లభిస్తుంది. ఈ విషయాన్ని దేవహూతి కపిలముని నుండి విన్నది. ఆమెకు భక్తి స్వరూప విశేషాలను సమగ్రంగా 
తెలుసుకోవాలనే (శద్ధకలిగి కపిలుని ప్రశ్నించింది. ప్రశ్న సారాంశమేమిటంటే - ఎలాంటి భక్తి ముక్తిని సాధిస్తుంది? ప్రీ 
అయిన ఆమెకు అనుష్టించడానికి తగిన భక్తిమార్గం ఏది? అనే విషయం ఆమెకు తెలియాలి. కపిలముని దేవహూతి 
నెపంగా లోకానికి భక్తి స్వరూపాన్ని గురించి వివరించడానికి ఆమె వేసిన ప్రశ్న ప్రధాన కారణం. 


వ. అదియునుం గాక భవదుదితంబయిన మోగంబును దదంగంబులును తద్గత తత్పావబోధంబును 
ససాకల్యంబుగ మందబుద్ధినైన నాకు స్ఫుటంబుగాం దెలియ నానతిమ్మనినం గపిలుం డిట్లనియె. 876 
ప్రతి : అదియునున్‌+కాక= అంతే కాకుండా; భవత్‌ +ఉదితంబు +అయిన = నీచే చెప్పబడిన; యోగంబును= యోగవిద్యను; 
తద్‌+గత= అందులోగల; తత్వ+అవబోధంబును = తత్పాల తెలివిని, ససాకల్యంబుగన్‌= సంపూర్ణంగా; మందబుద్ధిని+ఐన= 
మందమైన బుద్ధిగల దాననైన నాకు; స్ఫుటంబుగాన్‌= స్పష్టంగా; తెలియన్‌= తెలిసేటట్లుు ఆనతి+ఇమ్మనినన్‌= దయతో 
చెప్పుమనగాా; కపిలుండు= కపిలముని; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా : అంతేకాకుండా నీచే చెప్పబడిన యోగవిద్యను, అందులోని విభాగాలను, అందులోగల తత్పాల ఉపదేశాన్ని 
సంపూర్ణంగా, మొద్దుబుద్ధిగల నాకు స్పష్టంగా తెలిసేటట్లు దయతో చెప్పుమని దేవహూతి అడుగగా కపిలముని ఇలా 
అన్నాడు. 
స్స్‌ జనయిత్రి! విను, మణి సకల పదార్థ పరిజ్ఞాన తత్ప్వపారీణ మగుచు 

నామ్నాయ విహిత కర్మాచారములు గల్లి తివుటమై వర్తించు దేవగణము 


తృతీయస్కంధము 40/7 


పూని నైసర్గికంబైన నిర్హేతుక మగు భగవత్సేవ మిగుల ముక్తి 
కంటె గరిష్టంబు, గావున నదియు భుక్తాన్నంబు జీర్ణంబు నందంజేయు 


తే. దీప్తజఠరాగ్ని గతి లింగదేహ నాశ, కంబు గావించు, నదియును గాక విష్ణు 
భక్తి వైభవములం దేటపజతు, వినుము, సద్ద్గుణవ్రాత! యోగలక్షణ సమేత! 877 


ప్రతి : జనయిత్రి= మాతా!; సద్దుణవ్రాత= మంచిగుణముల సమూహముగలదానా!; యోగలక్షణ సమేత= యోగలక్షణాలతో 
కూడిన దానా!; విను= వినుము; మటి; సకల= సమస్త పదార్థ= పదార్ధాలయొక్క పరిజ్ఞాన= పరిపూర్ణజ్ఞానంతో కూడిన; 
తత్వపారీణము+అగుచున్‌= తత్సం చక్కగా తెలిసిన దగుచూ; ఆమ్నాయవిహిత= వేదాలకు అనుకూలమైన; కర్మాచారములు= 
కర్మలయొక్క అనువ్రానములు; కల్గి= కలిగి; తివుటమై= శ్రద్ధతో; దేవగణము= దేవతల సమూహం; వర్తించున్‌= ప్రవర్తిస్తుంది; 
పూని= ప్రయత్నించి; నైసర్గికంబు +ఐన= సహజమైన; నిర్దెతుకము+అగు= కారణంలేనిదైన; భగవత్‌+సేవ= భగవంతునికి 
చేసే పరిచర్య; ముక్తికంటెన్‌= మోక్షం కంటే; గరిష్టంబు= గొప్పది; కావునన్‌= కాబట్టి; అదియున్‌= ఆ భగవత్సేవ; 
భుక్త+అన్నంబు= తిన్న అన్నాన్ని జీర్ణంబున్‌+అందన్‌+చేయు= జీర్ణంచే సే; దీప్రజఠర+అగ్నిగతిన్‌= ఉదరమందు జ్వలించే 
అగ్నివలె; లింగదేహ= సూక్ష్మశరీరాన్ని; నాశకంబు+కావించున్‌= నాశనం చేస్తుంది; అదియును +కాక= అంతేకాక; 
విష్ణుభక్తి వెభవములన్‌= విష్ణుభక్తి వైభవాలను; తేటపజతున్‌= స్పష్టంగా వివరిస్తాను; వినుము. 


తా ; 'మాతా! పలు మంచిగుణాలు గలదానా! యోగలక్షణసమేతా! విను. సమస్త పదార్ధాలకు సంబంధించిన పరిపూర్ణజ్ఞానంతో 
కూడి, తత్త్వం చక్కగా తెలిసి వేదాలలో చెప్పబడిన సకలకర్మలు కలిగి దేవతల సమూహం (శ్రద్ధతో ప్రవర్తిస్తుంది. 
సహజమైన, కారణరహితమైన భగవత్సేవ మోక్షం కంటే గొప్పది. కావున తిన్న అన్నాన్ని జీర్ణంచేసే జరరాగ్ని వలె ఆ 
భగవత్సేవ సూక్ష్మశరీరాన్ని నాశనం చేస్తుంది” అని తల్లికి చెప్పి ఇంకా విష్ణుభక్తి వైెభవాలను స్పష్టంగా వివరిస్తాను వినుమన్నాడు 
కపిలముని. 
చ. అమలిన భక్తిం గొందజు మహాత్ములు మచ్చరణార వింద యు 

గ్మృము హృదయంబునన్‌ నిలిపి కౌతుకులై యితరేతరానులా 

పముల మదీయదివ్యతను పౌరుషముల్‌ గొనియాడుచుండి మో 

క్షము మదిం గోర నొల్ల రనిశంబు మదర్పిత సర్వకర్ములై. 8/8 


ప్రతి : కొందజు మహాత్ములు = కొందరు మహానుభావులు; అమలిన భక్తిన్‌= నిర్మలమైన భక్తిభావంతో; మత్‌+చరణ +అరవింద 
యుగ్మమున్‌= నా పాదపద్మాల జంటను; హృదయంబునన్‌= తమ మనస్సులలో; నిలిపి= ఉంచి; కాతుకులు+ఐ= 
కుతూహలం గలవారై; ఇతర +ఇతర +అనులాపములన్‌= పరస్పర సంభాషణలలో; మదీయ దివ్యతను= నా అప్రాకృత 
శరీరాన్ని పౌరుషముల్‌= అతిమానుషములైన కార్యాలను లేదా లీలా విశేషాలను; కొనియాడుచుండి= కీర్తిస్తూ ఉండి; 
అనిశంబు= సర్వదా; మత్‌+అర్పిత= నాకు సమర్పించబడిన; సర్వకర్ములు+ఐ= సమస్త కర్మలు కలవారై; మోక్షము; 
మదిన్‌= మనస్సులో; కోరన్‌+ఒల్లరు= వాంఛింపరు. 

తా : కొందరు మహాత్ములు నిర్మలమైన భక్తిభావంతో నా పాదపద్మాలను తమ హృదయాలలో నిలుపుకొని ఎంతో 
కుతూహలంతో పరస్పరం సంభాషించుకొంటూ ఆ సంభాషణల్లో నా దివ్యస్వరూపాన్ని నా క్రియా కలాపాలనూ కీర్తిస్తూ 
ఉంటారు. వాళ్లు సర్వదా తమ సమస్త కర్మఫలాలను నాకే సమర్పించి భక్తి పరవశులై మోక్షాన్ని కూడా మదిలో కోరరు. 


408 శ్రీమహాభాగవతము 


పరికింపం గొందజు భాగవతోత్తముల్‌ ఘనత కెక్కిన పురాతనములైన 

చారు ప్రసన్న వక్రారుణ లోచనములు గల్గి వరదాన కలితములుగం 

దనరు మద్దివ్యావతార వైభవములు మది నొప్పం దమయోగమహిమం జేసి 
యనుభవించుచుం దదియాలాపముల సన్నుతించుచుం దివుటం దద్దివ్యవిలస 


తే. దవయవోదార సుందర నవ విలాస, మందహాస మనోహర మధుర వచన 
రచనచే నపహృత మనః ప్రాణు లగుచు, నెలమి నుందురు నిశ్షేయసేచ్చ లేక. 8/9 


ప్రతి : పరికింపన్‌= పరిశీలించగా; కొందరు; భాగవత +ఉత్తముల్‌= ఉత్తములైన భగవద్భక్తులు; ఘనతకు +ఎక్కిన = 
ప్రసిద్ధిచెందిన; పురాతనములు +ఐన = ప్రాచీనాలైన; చారు= అందమైన; వక్ర ముఖం; ప్రసన్న కరుణనిండిన; 
అరుణలోచనములు= ఎర్రని కన్నులు; కల్గి= కలిగి వరదాన కలితములుగన్‌= వరదానాలు కల్గినవిగా తనరు= అతిశయించు; 
మత్‌+దివ్య+అవతార వైభవములు= నా పవిత్రమైన అవతారాల వైభవ విశేషాలు; మదిన్‌+ఒప్పన్‌= మనస్సులో ప్రకాశింపగ్గా; 
తమ= వాళ్ల యోగమహిమన్‌+చేసి= భక్తియోగ మహత్త్వ ప్రభావంతో; అనుభవించుచున్‌= అనుభవిస్తూ తదీయ= 
అప్పటి నా అవతారములయొక్క ఆలాపములన్‌= సంలాపాలను; సన్నుతించుచున్‌= కొనియాడుతూ; తిపుటన్‌= శ్రద్ధతో; 
తద్‌+దివ్య= ఆ పవిత్రమైన; విలసత్‌= శోభించే, అవయవ +ఉదారసుందర= అవయవాల గొప్ప సౌందర్యంతో గూడిన; 
నవవిలాస= కొత్త లీలలతోనే; మందహాస= చిరునవ్వుతో; మనోహర= మనోహరమైన; మధుర వచనరచనచేన్‌= తియ్యని 
మాటలచే; అపహృత= అపహరించబడిన; మనస్‌ +ప్రాణులు +అగుచున్‌= మనస్సులు, ప్రాణాలు కలవారగుచు; 
నిశ్చేయస +ఇచ్చలేక= మోక్షంమీద అ పేక్షలేకుండా; ఎలమిన్‌+ఉందురు= సంతోషంతో ఉంటారు. 


బ్ర 


తా : పరిశీలిస్తే ఉత్తములైన కొందరు భాగవతులు ప్రసిద్ధి కక్కిన నా ప్రాచీన అవతారవిశేషాలను స్మరిస్తూ ఉంటారు. 
అందమైన ముఖం, కరుణనిందడిన అరుణనేత్రాలు కలిగి భక్తులకు వరాలు ప్రసాదించే నా పవిత్రమైన అవతారాలనూ, 
వైభవవిశేషాలను మనస్సులో నిలుపుకొంటారు. తమ భక్తియోగమహత్ష్వంవల్ల అప్పటి నా సంలాపాలను స్మరించుకొని 
కొనియాడుతూ ఉంటారు. నవనవోన్న్మేషమైన నా అవయవ సౌభాగ్యాన్ని సుందరమైన నా మందహాసాన్ని మనోహరాలైన 
నా మధుర వాక్కులనూ మననం చేసుకొంటూ, మనస్సును ప్రాణాన్ని లెక్కచేయకుండా మోక్షంమీద అపేక్షలేకుండా 
ఉంటారు. 


మ. కణంకన్‌ వారలు వెండి మోక్షనిరపేక్షస్వాంతులై యుండి తా 

మణిమాద్యష్ట విభూతి 'సేవితము నిత్యానంద సంధాయియున్‌ 

గణనాతీతము నప్రమేయము సమ[గ్రశీకమున్‌ సర్వలఅ 

క్షణ సంయుక్త వికుంఠలోక పదవిం గైకొందు రత్యున్నతిన్‌. 880 
ప్రతి : కణంకన్‌= ప్రయత్నంతో; వారలు= ఆ పరమభాగవతులు; వెండి= మరియు; మోక్షనిర పేక్షస్వాంతులు+ఐ= మోక్షం 
విషయంలో ఆసక్తి లేని మనస్సులు కలవారై; ఉండి; తాము= వాళ్లు; అణిమ+ఆది+అష్టవిభూతి= ఎనిమిదైన అణిమాది 
విభూతులచేత; సేవితము= సేవింపబడినది; నిత్య+ఆనంద= శాశ్వతమైన ఆనందాన్ని సంధాయియున్‌= సమకూర్చీది; 
గణన +అతీతమును = లెక్కించుటకు శక్యముగానిది; అప్రమేయము= మితిలేనిది;ి సమగ్ర= సంపూర్ణమైన; శ్రీకమున్‌= 


తృతీయస్కంధము 409 


కరితో కూడినది; సర్వలక్షణ సంయుక్త= సకల సల్లక్షణాలతో కూడిన; వికుంఠలోక పదవిన్‌= వైకుంఠలోకమనే స్థానమును; 
అతి+ఉన్నతిన్‌= ఎంతో గొప్పగా; కైకొందురు= అందుకొంటారు. 

తా; పిమ్మట ఆ పరమభాగవతులు ప్రయత్నంతో మోక్షం విషయంలో ఆసక్తి లేకుండా అణిమాది అష్టవిభూతులచే 
'సేవింపబడేది, శాశ్వతమైన ఆనందాన్ని కూర్చిది, గణించడానికి వీలుకానిది, మితిలేనిది, సంపూర్ణవైభవో పేతము, సకల 
సల్లక్షణాలతో కూడినది, అయిన వైకుంఠ లోకమనే పదవిని ఎంతో గొప్పగా అందుకొంటారు. 


విశే : ఈ పద్యంలో వైకుంఠంయొక్క గొప్పతనం చెప్పబడింది. వైకుంఠం ఎనిమిది విధాలైన విభూతులతో కూడి ఉంటుంది. 
విభూతి అంటే ఐశ్వర్యం. ఈశ్వరభావం ఐశ్వర్యం. ఐశ్వర్యయుక్తుడు ఈశ్వరుడు. ప్రభుత్వం కలవాడు. కావున ఈశ్వరుడంటే 
ప్రభువు. విశ్వంలోని సర్వప్రాణులకు ఈశ్వరుడే. ఎనిమిది విభూతులు - అణిమ (సూక్ష్మమైనది), మహిమ (మహత్త్వం,, 
గరిమ (గురుత్వం), లఘిమ (లఘుత్వం,), ప్రాప్తి (ఇష్టప్రాప్తి, ప్రాకామ్యం (అద్దులేని ఇచ్చ) ఈశత్వం (సర్వాతిశయత్వం,), 
వశిత్వం (స్వాధీన ఇంద్రియత్వం,). 

వైకుంఠం నిత్యవిభూతి గలది. అక్కడ దుఃఖాదులుండవు. శాశ్వతంగా ఆనందమే ఉంటుంది. లౌకిక జగత్తులో అంటే 
లీలావిభూతిలో దుఃఖాదులుంటాయి. గణన అనే మాటకు అర్థం లెక్కించడమేకాక వర్ణించడం అని కూడా. వైకుంఠధామాన్ని 
వర్ణించడం సాధ్యంకాదు. లక్ష్మి అక్కదే స్వామితో కలసి ఉంటుంది కాబట్టీ వైకుంఠం సంపూర్ణ వైభవాలతో కూడి ఉంటుంది. 
సర్వలక్షణాలంటే ఎన్ని సల్లక్షణాలుంటే అవన్నీ. ఇలాంటి వైకుంఠ ధామాన్ని పొందడానికి పరమభాగవతులు ఎంతగానో 
భక్తియోగ పాధన చేయాలి. 


వ. ఇట్లు వాంది. 881 
ప్రతి : ఇట్లు+పొంది= ఈ విధంగా వైకుంఠధామాన్ని పొంది. 


క. తనరుదు రప్పుణ్యాత్ములు, జనయిత్రి! మదీయ కాలచక్ర గ్రసనం 

బును నొందక నిత్యం బగు, ననుపమ సుఖవృత్తి నుందు, రది యెట్లన్నన్‌. 882 
ప్రతి : జనయిట్రి= తల్లీ!; ఆ+పుణ్యాత్ములు= ఆ పుణ్యాత్ములైన పరమభాగవతులు; మదీయకాలచక్ర= నాకాలచక్రానికి; 
గ్రసనంబును ఒందక= మింగుడుపడక; తనరుదురు = వైకుంఠంలో ప్రకాశిస్తూ ఉంటారు; నిత్యంబు +అగు= శాశ్వతమైన; 
అనుపమ = సాటిలేని; సుఖవృత్తిన్‌+*ఉందురు= సుఖాలను అనుభవించే వర్తనంలో ఉంటారు; అది; ఎట్లు+అన్నన్‌= అది 
ఎలా అంటే 


తా : తల్లీ! వైకుంఠధామాన్ని పొందిన ఆ పుణ్యాత్ములైన భాగవతులు నాకాలచక్రానికి మింగుడు పదనివారై నిరుపమానమైన 
శాశ్వతమైన సుఖాలతో ఆలరాలుతూ ఉంటారు. అది ఎలాగంటే - 


మ. సమతన్‌ స్నేహముచే సుతత్వమును, విశ్వాసంబుచేతన్‌ సఖి 
త్వముం, జాలన్‌ హితవృత్తిచేతను సుహృత్త్వంబున్‌, సుమంత్రోపదే 
శముచేతన్‌ నిజదేశికుం దనంగ నిచ్చల్‌ పూజ్యుండౌ నిష్ట దై 
వమనై వారికిం గాలచక్రభయముల్‌ వారింపుదుం గావునన్‌. 8838 


410 శ్రీమహాభాగవతము 


ప్రతి : సమతన్‌= సమభావంతో; స్నేహముచేన్‌= వారితో స్నేహంవల్లు సుతత్వమును= కుమారునివలె; విశ్వాసంబుచేతన్‌= 
వారిపై విశ్వాసంవల్ల; సఖిత్వమున్‌= చెలికానివలె; చాలన్‌= ఎంతో; హితవృత్తిచేతను= వారికి హితం బోధిస్తూ; 
సుహృత్త్వంబున్‌= ఆత్మీయునివలె; సుమంత్ర +ఉపదేశముచేతన్‌= వారికి చక్కని రహస్యాలు ఉపదేశంచెేస్తూ; 
నిజదేశికుండు +అనంగన్‌= వాళ్ల ఆచార్యునివల్సె నిచ్చల్‌= ఎల్లప్పుడూ; పూజ్యుండు +బె= పూజింపదగిన; ఇష్టదెవమును +ఐ= 
ఇలువేల్పునై; వారికిన్‌= వాళ్లకు; కాలచక్రభయముల్‌= కాలచక్రంవల్ల కలిగే భయాలను; వారింపుదున్‌= నివారిస్తాను; 
కావునన్‌= కాబట్టి. 

తా : సమభావంతో నేను వాళ్లతో స్నేహంవల్ల కుమారునివలె ప్రవర్తిస్తాను. వాళ్లపై విశ్వాసంతో స్నేహితుడువలె, వాళ్లకు 
హితం చెపుతూ నిస్స్వార్ధపరుడైన హితునివలె, మంత్రం ఉపదేశించడంవల్ల ఆచార్యునివలె మెలగుతూ ఉంటాను. నిత్యం 
వాళ్లకు పూజింపదగిన ఇష్టదైవాన్సై కాలచక్రంవల్ల కలిగే భయాలను నివారించి వాళ్లను కాపాడుతూ ఉంటాను. అందువల్ల 
నా ఆయుధమైన కాలచక్రం వాళ్లను స్పృశింపలేదు. 


వ. అని యిట్లు దెలుపుచు మజియు నిట్లనియె. 884 
ప్రతి : అని; ఇట్లు+తెలుపుచున్‌= ఇలా చెప్పి; మజియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఇట్లా అన్నాడు. 
తా : అని ఈ విధంగా చెప్పి కపిలముని దేవహూతిలో మళ్లీ ఇట్లా అన్నాడు. 


చ. విను మది గాక యీ భువి దివిం బలుమాజుం జరించు నాత్మం దా 
ధన పశు పుత్ర మిత్ర వనితాతతి పైం దగులంబు మానిన 
న్ననఘుని విశ్వతోముఖు ననన్యగతిన్‌ భబియించెనేని వా 
నిని ఘనమృత్యురూప భవనీరధి నేం దరియింపం జేయుదున్‌. 885 


ప్రతి : వినుము; అది+కాక= ఇంతేగాక; ఆత్మ ఈ; భువిన్‌= భూలోకంలోను; దివిన్‌= స్వర్ణలోకంలోను; పలుమాటఖున్‌= 
పెక్కుసార్లు చరించున్‌= తిరుగుతూ ఉంటుంది; తాన్‌= తాను అంటే మానవుడు; ధన= ధనం; పశు= పశువులు; పుత్ర= 
పుత్రులు; మిత్ర= మిత్రులు; వనితాతతిపైన్‌= మగువలు మొదలైనవారిపై; తగులంబుమాని= కోరిక వదలుకొని; 
నన్ను+అనఘుని= పాపాలంటనట్టి నన్ను; విశ్వతోముఖున్‌= ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవానిని; న+అన్యగతిన్‌= 
వేరొక దిక్కులేకుండా నేనేగతిగా భజియించెన్‌+ఏని= ఆరాధించినట్లయితే; వానిని= అతనిని; ఘన= గొప్ప; మృత్యురూప= 
మృత్యుమయమైన; భవనీరధిన్‌= సంసార సముద్రంనుండి, నేన్‌= నేను; తరియింపన్‌+చేయుదున్‌= దరిచేరుస్తాను; దాటిస్తాను. 


తా : అమ్మా! వినుము. ఆత్మ పలుమార్లు భువికీ దివికీ మధ్య పరిభ్రమిస్తూనే ఉంటుంది. మానవుడు ధనం, పశువులు, 
పుత్రులు, మిత్రులు మగువలు అనువానిపై కోరికలను విడిచిపెట్టి, పాపాలంటనివాడను, ప్రపంచమంతటా వ్యాపించినవాడను 
అయిన నన్ను అనన్యచిత్తంతో ఆరాధించినట్లయితే వానిని మృత్యుమయమైన సంసార సముద్రంనుండి నేను దరికి చేరుస్తాను. 


విశే : భువిదివులు అంటే ఇహం పరం అని అర్ధం చేసుకోవాలి. భూమి ఆకాశం అని కూడా చెప్పవచ్చు. ఈ రెండిటిమధ్య 
ఆత్మ తిరుగుతుంది అంటే ఆత్మతో కూడిన శరీరం తిరుగుతుందని అర్ధం. ఇహపరాలలో ఉన్న సుఖభోగాలు ఆ రెండు 
లోకాలలో సంచరించే స్టూలసూక్ష్మ దేహాలు. వాటిపై ఉందే మమతలను, స్టూలదేహాన్ని అనుసరించి ఉందే ధన పశు 


తృతీయస్కంధము శ్రే] 


పుత్రమిత్ర వనితాదులలోను, ఇతర ద్రవ్యాలలోను మమతలు వదలాలి. అలా మమతలు వదలిన తరువాతనే భగవత్సరమైన 
ఆలోచనలు వస్తాయి. అలాంటి సందర్భంలో ఇతరు లెవ్వరినీ ఆశ్రయించకుండా పరమాత్మను ఏకాగ్రచిత్తంతో ఆరాధించాలి. 
అలాంటి పరమభాగవతులను జననమరణ రూపమైన సాంసారికవ్యవస్థనుండి గడ్డకెక్కిస్తానని పరమాత్మ నిర్ద్వంద్వంగా 
ప్రకటిస్తున్నాడు. భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ సర్వధర్మాలను పరిత్యజించి నన్నే శరణు పొందితే మిమ్మల్ని (భక్తులను) 
సర్వపాపాలనుండి విముక్తులను చేస్తానని ప్రకటించిన విషయం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. 


సీ రూఢ్సిం 'బ్రధాన పూరుష నాయకుండను, భగవంతుండను, జగత్రభుండ నైన, 
నా కంటె నన్యులం గైకొని తగిలిన, యాత్మలు భవభయం బందు నెపుడుం 
గావుననా యాజ్ఞం గడవంగ నోడుటం, జేసి వాయువు వీచు, శిఖి వెలుంగు, 
నినుండు దపించుం, దా నింద్రుండు వర్షించు, భయమంది మృత్యువు పరువువెట్టుం, 


తే... గాన విజ్ఞాన వైరాగ్య కలిత మైన, భక్తియోగంబునం జేసి పరమపదము 
కొజకున య్యోగివరులు మచ్చరణభజను, లగుచుం జరియింపుదురు నిర్భయాత్ము లగుచు. 886 


ప్రతి : రూఢిన్‌= నిశ్చయంగా; ప్రధాన పూరుషనాయకుండను= ప్రధానమనబడే ప్రకృతికి అధినాథుడైన పురుషుడను; 
భగవంతుందను= దేవుడను; జగత్‌+ప్రభుందను= జగదీశ్వరుడను; ఐన= అయిన; నాకంటెన్‌= నన్నుకాక; అన్యులన్‌+3కొని= 
ఇతర దేవతలను ఎన్నుకొని; తగిలినన్‌= ఆశ్రయిస్తే ఎపుడున్‌= ఎప్పుడూ; ఆత్మలు= అలా ఆశ్రయించిన వాళ్ల ఆత్మలు; 
భవభయంబు +అందున్‌= సంసారభయాలు పొందుతాయి; కావునన్‌= కనుక; నా+ఆజ్ఞన్‌= నా ఆనతిని; కడవంగన్‌= 
దాటడానికి; ఓడుటన్‌+చెసి= భయపడడంవల్లు వాయువు= గాలి; వీచున్‌= వీస్తుంది; శిఖి= అగ్ని వెలుంగున్‌= మండుతుంది; 
ఇనుండు= సూర్యుడు; తపించున్‌= ఎండకాస్తాడు; ఇంద్రుండు= ఇంద్రుండు; తాన్‌= తాను వర్షించున్‌= వర్షిస్తాడు; 
మృత్యువు = మృత్యుదేవత; భయము+అంది= ఖీతిచెంది; పరువు+పెట్టున్‌= పారిపోతుంది; కానన్‌= కాబట్టి; 
విజ్ఞానవైరాగ్యకలితము +ఐన= జ్ఞాన వైరాగ్యాలతో కూడిన; భక్తియోగంబునన్‌ +చేసి= భక్తియోగంతో; ఆ+యోగివరులు= 
ఆ యోగీంద్రులు; పరమపదముకొజకున్‌= వైకుంఠంకోసం; మత్‌+చరణ భజనులు +అగుచున్‌= నా పాదాలను భజిస్తూ 
నిర్‌+భయ +ఆత్ములు +అగుచున్‌= భయంలేని వారవుతూ; చరియింపుదురు= ప్రవర్తిస్తారు. 


తా : నిశ్చయంగా ప్రధానమనబడే ప్రకృతికి అధినాథుడైన పురుషుడను, భగవంతుడను, జగదీశ్వరుడను అయిన నన్నుగాక 
ఇతర దేవతలను ఆశ్రయిస్తే సంసారభయంలో పడిపోతారు. నా ఆనతిని అతిక్రమించడానికి భయపడడంవల్లనే గాలి 
వీస్తుంది. అగ్ని జ్వలిస్తుంది. సూర్యుడు వేడిని పుట్టిస్తాడు. ఇంద్రుడు వర్షిస్తాడు. మృత్యువు భయపడి పారిపోతుంది. కావున 
జ్ఞానవైరాగ్యాలతో కూడిన భక్తియోగంతో ఆ యోగీంద్రులు వైకుంఠంకోసం నా పాదాలను భజిస్తూ భయంలేనివారై 
ప్రవర్తిస్తారు. 


విశే : ప్రకృతి పురుషులను నియమించువాడు పరమాత్నే. సర్వభూతాలలో అంతర్యామిగా వర్తించేవాడూ పరమాత్మే. 
ప్రకృతి తైగుణ్యం అంటే సత్వరజస్తమోగుణ సంయుక్తం. ప్రకృతికి ప్రధానమని మరొక పేరుంది. ప్రకృతి తనపాటికి తానే 
ప్రపంచసృష్టి చేస్తున్నదని వాదించేవారు దీనికీ పేరు పెట్టారు. ప్రధానానికి నాయకుడు భగవంతుడు. ఆయన జగత్తుకు 
ప్రభువు. ఇహహాలలో ఆయన అనుజ్ఞ లేనిదే ఏ కార్యమూ జరుగదు. దేవతలందరూ ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుచుకొంటారు. 


412 శ్రీమహాభాగవతము 


అలా నడుచుకోకపోతే శిక్ష ఉంటుందని వాళ్లకు భయం. అందుకే గాలి అగ్ని మొదలైనభూతాలు చేయాల్సిన పనులు 
సక్రమంగా చేస్తున్నాయి. ఇలా సర్వ ప్రకృతికి ప్రభువు శ్రీహరి. ఆయనకే మోక్షమిచ్చే శక్తి ఉంది. ఇతర దేవతలకు లేదు. 
క. గురుభక్తిం జిత్తము మ, త్పరమై విలసిల్లు నంత పర్యంతము స 

త్పురుషుల కిహలోకంబునం, జిరతర మోక్షోదయంబు 'సేకుజుచుందున్‌. 887 
ప్రతి : చిత్తము= మనస్సు; గురుభక్తిన్‌= పెద్దలపట్ల భక్తితోకూడి; మత్‌+పరము+ఐ= నాయందు తగుల్మొన్నదైై; 
విలసిల్లున్‌+అంతపర్యంతము= ఒప్పారునంతదాక; ఇహలోకంబునన్‌= ఈ భూలోకమందు; సత్‌+పురుషులకున్‌= ఉత్తములైన 
మానవులకు; చిరతర = శాశ్వతమైనట్టి; మోక్ష+ఉదయంబు= మోక్షప్రాప్పి చేకుజబుచున్‌+ఉండున్‌= దక్కుతుంటుంది 
తా: తల్లీ! మనస్సు భక్తితో నన్ను సేవిస్తుంటే, ఈ ప్రపంచంలో సజ్జనులకు శాశ్వతమైన ముక్తి సమకూరుతుంది. 
విశే : ఉత్తములైనవారికి భవబంధవిముక్తి ఎట్లా ఒనగూడుతుందో కపిలమహర్షి తల్లికి నివేదిస్తున్నాడు. భక్తిభావమే 
మోక్షప్రాప్తికి అసలైన కుదురు. భక్తి లేక ఆరాధన సగుణమని నిర్గుణమని రెండురకాలు. ప్రారంభంలో భక్తిగలవారు 
దేవుణ్ణి పత్రఫలపుష్పాదులతో సేవిస్తారు. దీన్ని సగుణమంటారు. కాని చిత్తం వికాసదశను చేరుకోగానే క్రమక్రమంగా 
భక్తుడు సర్వాంతర్యామియైన పరమాత్మను మనఃపుష్పంచేతనే పూజిస్తాడు. దీన్నే నిర్ద్ణణారాధన అంటారు. ఈ పద్యంలో 
కపిలమహర్షి తల్లికి బోధించినభక్తి “నిర్ణణభక్తియని గుర్తించాలి. 
క. అని యిట్లు స న్మనీంద్రుండు, జననికి హరిభక్తి యోగ సంగతి నెల్లన్‌ 

వినిపించి వెండియును ని, ట్లనియెన్‌ సమ్మోదచిత్తుం డగుచుం గడంకన్‌. 888 
ప్రతి : సత్‌+ముని+ఇంద్రుండు= శ్రేష్టడైన ఆ కపిలమహర్షి ఇట్లు= పైన చెప్పినట్లుగా; అని= పల్కి జననికిన్‌= తల్లియెన 
దేవహూతికి; హరిభక్తియోగ= విష్ణువుకు సంబంధించిన భక్తియోగంయొక్క సంగతిన్‌= విధానాన్ని ఎల్లన్‌= సమస్తం; 
వినిపించి= చెప్పి; వెండియున్‌= మరల; సం+మోదచిత్తుండు= బాగుగా సంతోషించిన మనస్సుగలవాడు; అగుచున్‌= 
అవుతూ; కడంకన్‌= పూనికతో; ఇట్లు+అనియెన్‌= ఇట్లా అన్నాడు... 
తా : కపిలమహర్షి తల్లికి భక్తియే మోక్షప్రాప్తికి కుదురు అని బోధించి, విష్ణుభక్తియోగాన్ని బాగా పూసగ్రుచ్చినట్లు తెల్పి, 
మహాసంతోషంతో మరల ఇట్లన్నాడు. 
వ. అవ్వా! యివ్విధంబున భక్తియోగ ప్రకారంబు సెప్పితి, నింకం దత్త్వలక్షణంబు వేణు వేణ యెతింగింతు 
ఏ తత్త్వగుణంబుల నెణింగి నరులు ప్రకృతి గుణంబుల వలన విముక్తు లగుదురు, హృదయగ్రంధథి విచ్చేదకంబు 
నాత్మదర్శన రూపంబు నగునా జ్ఞానం బాత్మనిశ్షేయస కారణంబు; గావున దాని నెజింగింతు, నందు 
నాత్మస్వరూపం బెట్టీ దనిన ననాదియు.ం బురుషుందడును సత్వాదిగుణ శూన్యుండును బ్రకృతి 
గుణవిలక్షణుండును బ్రత్యక్స్వరూపుండును స్వయంప్రకాశుండును నెవ్వండు? మజియు నెవ్వనితోడ నీ 
విశ్వంబు సమన్వితం బగు నతండు గుణత్రయాత్మకత్వంబు నవ్యక్తంబును భగవత్సంబంధియు నగు 
ప్రకృతియందు యదృచ్చచే లీలావశంబునం బ్రవేశించిన నా ప్రకృతి గుణత్రయమయంబై సరూపం బయిన 


తృతీయస్కంధము 413 


ప్రజాసర్గంబుం జేయం గనుంగొని యప్పుడు మోహితుండయి విజ్ఞాన తిరోధానంబునం జేసి గుణత్రయాత్మకం 
బయిన ప్రకృత్యధ్యాసంబున నన్యోన్యమేళనం బగుటయు నంతం (బకృతిగుణంబుం దనయందు 
నారోపించుకొని క్రియమాణంబులగు కార్యంబులవలనం గర్భత్వంబు గలిగి సంసారబద్దుండై పారతంత్యంబు 
గలిగియుండుం, గర్భత్వశూన్యుండగు నీశ్వరుండు సాక్షి యగుటం జేసి యాత్మకుం గార్యకారణ కర్భత్వంబులు 
ప్రకృత్యధినంబులనియు, సుఖ దుఃఖ భోకృత్వంబులు ప్రకృతి విలక్షణుం డయిన పురుషుని వనియు 
నెజుంగుదు,రని చెప్పిన విని దేవహూతి గపిలున కిట్లనియెం, బురుషోత్తమా! ప్రకృతి పురుషులు సదసదాత్మక 
ప్రపంచంబునకుం గారణభూతులు గావున వాని లక్షణంబు సదసద్వివేక పూర్వకంబుగా నానతిమ్మనిన 
భగవంతుం డైన కపిలుం డిట్లనియె. 889 


అవ : కపిలుడు తల్లికి భక్తియోగతత్త లక్షణాన్ని విశదీకరిస్తున్నాడు. 


ప్రతి : అవ్వా!= అమ్మా! ఈ+విధంబునన్‌= ఈ రీతిగా భక్తియోగప్రకారంబు= భక్తియోగం తీరును; చెప్పితిన్‌= వివరించాను; 
ఇంకన్‌= తర్వాత; వేజువేజన్‌= విడివిడిగా; తత్వలక్షణంబున్‌= పరమాత్మ ఆత్మసంబంధమైన లక్షణాల్ని ఎటింగింతున్‌= 
తెల్పుతాను;ు నరులు= మానవులు; ఏ తత్వగుణంబులన్‌= ఏ తాత్చికగుణాల్ని ఎటింగి= తెలిసి ప్రకృతి గుణంబులవలనన్‌= 
బాహ్యప్రపంచగుణాలనుండి; విముక్తులు = విడివడినవారు; అగుదురు = కాగలరో; పహృదయ[గ్రంధి= (హృదయమాలిన్యం) 
గుందెముడిని; విచ్చేదకంబును= విప్పగల్లినదియు; ఆత్మదర్భ్శనరూపంబును= ఆత్మను చూపగల్టినట్టిదియు; అగు= అయినట్టి; 
ఆ జ్ఞానంబు= ఆ ఆత్మాలోకనజ్ఞానం; ఆత్మ= మనస్సునకు; నిస్‌+శ్రేయసకారణంబు= సుఖాన్ని కల్గించేది; కావునన్‌= 
అందువల్ల దానిన్‌= ఆ ఆత్మదర్శనాన్ని ఎటింగింతున్‌= తెల్పుతాను; అందున్‌= జ్ఞానవిషయంలో; ఆత్మస్వరూపంబు= 
ఆత్మ విధము; ఎట్టిది= ఏ విధమైనది; అనినన్‌= అనగా న+ఆదియున్‌= మొదలులేనిద్వి పురుషుండును= ఉత్పత్తికి 
కారణమైనవాడునూ,; సత్వ+ఆది= సత్వం, రజస్సు, తమస్సు, మున్నగు; గుణ= గుణాలచ్చే; శూన్యుండును= విడవబడ్డవాడును; 
ప్రకృతిగుణ = ప్రాకృతిక గుణాలకంటె; విలక్షణుండును= వేరైనవాడును; ప్రత్యక్‌+స్వరూపుండున్‌ = పరిశుద్ధమైన 
స్వరూపంగలవాడును; స్వయంప్రకాశుందడును= తనంత దానే వెలుగొందువాడును; (అయినవాడు); ఎవ్వండు= ఎవ్వడో; 
మతజియున్‌= ఇంకా; ఎవ్వనితోడన్‌= ఎవరితో; ఈ+విశ్వంబు= ఈ లోకం; సమన్వితంబు +అగున్‌= బాగా కూడుకొనివుందో; 
అతందు= ఆ పరమేశ్వరుడు; గుణత్రయ +ఆత్మకత్వంబును = సత్వరజస్తమోగుణాలు మూడింటిచే కూడినదియు; అవ్యక్తంబును= 
తెలియబడనిదియు; భగవత్‌+సంబంధియున్‌= భగవంతునికి చెందినదియు; అగు ప్రకృతియందున్‌= అయినట్టీ ప్రకృతియందు; 
యదృచ్చచేన్‌= అప్రయత్నంగా (అలవోకగా) లీలావశంబునన్‌= విలాసానికి లోనై; ప్రవేశించినన్‌= లోనప్రవేశించగా; 
ఆ+ప్రకృతిగుణత్రయమయంబు+ఐ= ఆ ప్రకృతి మూడు గుణాలతో కూడినదై; సరూపంబు+అయిన = ఆకృతిగొన్నట్టి; 
ప్రజాసర్గంబున్‌= ప్రజల సృష్టిని; చేయన్‌= చేయగా; అప్పుడు; కనుంగొని= చూచి; మోహితుండు+ఐ= (ప్రకృతి) 
వ్యామోహంలో పడినవాడ్రై; విజ్ఞానతిరోధానంబునన్‌+చేసి= విజ్ఞానం మరుగుపడుటచేత; గుణత్రయ +ఆత్మకంబు +అయిన = 
త్రిగుణాలతో కలిసినట్టి; ప్రకృతి+అధ్యాసంబునన్‌= ప్రకృతితోడి తాదాత్యముచే; అన్యోన్య మేళనంబు= పరస్పరం కలయిక, 
అగుటయున్‌ కాగా అంతన్‌= ఆపై; ప్రకృతి గుణంబు= ప్రకృతియొక్క స్వభావమును; తనయందున్‌= తనలో 
(పురుషునియందు); ఆరోపించుకొని= మోపుకొని; క్రియమాణంబులు +అగు = చేయబడునవైన; కార్యంబులవలనన్‌= 
పనులవల్ల; కర్ఫత్వంబు+కలిగి= కర్తనన్న భావంకలిగి; సంసారబద్దుండు+ఐ= సంసారముచే కట్టబడినవాడై, సంసారమునకు 


414 శ్రీమహాభాగవతము 


లోబడినవాడై; పారతంత్ర్యంబు= అస్వతంత్రత; కలిగి+ఉండున్‌= కలవాడైయుంటాడు; కర్త ఎత్వశూన్యుండు +అగు= కర్తనన్న 
భావం లేనివాడు; ఈశ్వరుండు= భగవంతుడు; సాక్షి-+అగుటన్‌ +చేసి= సాక్షిమాత్రుడుగా ఉండుటవల్ల; ఆత్మకున్‌= ఆత్మకు; 
కార్యకారణ కర్ష్శృత్వంబులు= చేయవలసినపని; దాని కారణం; దాని నిర్వహణ (బాధ్యత); ప్రకృతి+అధీనంబులు +అనియున్‌= 
ప్రకృతికి లోబడినవనియు (స్వాధీనమైనవి; సుఖదుఃఖభోక్షృత్వంబులు = సుఖం, దుఃఖం, వీటి అనుభవం; 
ప్రకృతివిలక్షణుండు +అయిన = ప్రకృతికి వ్యతిరేకియైన; పురుషునివి +అనియున్‌= భగవంతునికి చెందినవని; ఎజుంగుదురు= 
తెలియుదురు; అని; చెప్పినన్‌= ఇట్లు (కపిలుడు) చెప్పగా విని దేవహూతి= దేవహూతి; కపిలునకున్‌= కపిలునితో; 
ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నది; పురుష+ఉత్తమా! = పురుష్రేష్టుడా!; ప్రకృతి పురుషులు = ప్రకృతియు, పురుషుడును; 
సత్‌+అసత్‌+ఆత్మక= సత్యమైనదియు, అసత్యమైనదియునగు; ప్రపంచమునకున్‌= జగత్తుకు; కారణభూతులు= హేతువైన 
వారలు (గురువులు) వాని లక్షణంబు= వాని తత్త్వాన్ని; సత్‌ +అసత్‌ +వివేకపూర్వకంబు +కాన్‌= సత్యాసత్యవిజ్ఞానంతో; 
ఆనతి+ఇమ్ము= వివరించుము; అనినన్‌= అనగా? భగవంతుండు+ఐన= పరమాత్మయైన; కపిలుండు= కపిలమహర్షి 
ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు - 


తా : భక్తియోగాన్ని గూర్చి వివరించిన తర్వాత కపిలమహర్షి తల్లియైన దేవహూతికి తాత్వికలక్షణాల్ని గూర్చి విశదీకరిస్తున్నాడు. 
తత్వశబ్దాన్ని విభజిస్తే “తద్‌+త్వమ్‌” అవుతుంది. తత్‌ అంటే 'ఆ పరమాత్మ అనీ, త్వం అనగా 'నీవు” అనీ అర్థం. పరమాత్మయే 
జీవులందు ఆత్మరూపుడై వున్నాడని పిండితార్థం. తత్షరహస్యం తెలిసికొంటే, మానవులు సంసారబంధంనుండి విడివడుతారు. 
ఆత్మావలోకనంవల్ల హృదయంలో చిక్కుముళ్ళుగా ఉండే సందేహాలు తెగి ముక్తిలభిస్తుంది. భగవంతుడికి “తుదిమొదళ్ళు' 
లేవు. ఆయన సత్యస్వరూపుడు. స్వయంజ్యోతిస్స్వరూపుడు. ఆయన్ని 'పురుషుడు అంటారు. ఆయన ఈ విశ్వమంతటిని 
ఆవరించియున్నాడు. ఆ పరమాత్మ ఆత్మరూపుడై త్రిగుణాలకు వశమైనట్టిది, తెలియబడదనిది, భగవంతునికి వశమైనది 
అయిన ప్రకృతియందు అలవోకగాను, విలాసంగాను ప్రవేశించటంవల్ల, ఆ ప్రకృతి త్రిగుణాలకు వశమై ప్రజాసృష్టికి 
కారణమైనాడు. 


అప్పుడా పురుషుడు ప్రకృతితో కలియటంవల్ల తనలో విజ్ఞానం నశించి ప్రాకృతిక లక్షణాలకు వశుడయ్యాడు. 
తర్వాత జరుగవలసిన జగత్మార్యాలకు తానే కర్భృత్వం వహించి, సంసారంలో తగుల్మొని అస్వతంత్రుదయ్యాడు. కాసియీ 
సందర్భంలో భగవంతుడు దేనికీ బాధ్యుడు కాడు. తన ప్రమేయమేమియు లేదు. ఆయన విశ్వసృష్టికి పర్యవేక్షకుడు 
మాత్రమె. ఏమైనా ఈ సృష్టికార్యం, కారణం, వీటి బాధ్యత అనేవి మూడున్నూ కేవలం ప్రకృతికి వశమై ఉంటాయి. సుఖం, 
దుఃఖం వీటి అనుభవం అనేది పురుషుని వశంలో ఉంటుంది. ఇది తత్పలక్షణమని కపిలుడు చెప్పగా, దేవహూతి “స్వామీ! 
ప్రకృతి మరియు పురుషుడు ఈ ఇర్వురు సత్యమైనట్టియు, మిథ్యయైనట్టియునగు జగత్తుకు మూలకారకులుగదా! వారి 
లక్షణాల్ని సదసద్విజ్ఞానంతో సహా వివరించండి. అని అడిగింది. కపిలుడు తర్వాత ఉపదేశానికి పూనుకొన్నాడు. 
విశే : ఈ గద్యంలో వ్యాసమహర్షి “ప్రకృతి - పురుషు లక్షణాల్ని వివరించాడు. “తత్వమసి” అనే మహావాక్తానికి వ్యాఖ్యాన 
ప్రాయంగా ఉన్న గద్యమిది. ఆ పరమాత్మయే నీవై వున్నావు. అని ఆ మహావాక్యానికి తాత్పర్యం. “పరమాత్మయే ఆత్మి అనే 
రహస్యం తెలిస్తే మానవులు సంసారబంధంనుండి విడివడి కైవల్యపదాన్ని చేరుకొంటారనేది ఆధ్యాత్మికబోధ. తత్వమసి అనే 
మహావాక్యం “అద్వైతసిద్ధాంతానికి? ఆయువు పట్టు. “ప్రకృతిం పురుషందచైవ విద్ధనాదీ ఉభావపి' అనేది గీతావాక్యం. 
ప్రకృతి మరియు పురుషుడు ఈ ఇర్వురికి “ఆది” లేదు. ఇక్కడ పురుషుడు అనే శబ్దాన్ని - “ఆత్మ యని 'పరమాత్మయని 
సందర్శ్భాన్నిబట్టి అర్ధం చేసికోవాలి. ప్రకృతి మాయ. దీనికి మొదలేదో ఎవ్వరు చెప్పలేరు. రాత్రి నిద్రించిన తర్వాత జరిగే 


తృతీయస్కంధము 415 


స్వప్నమెప్పుడు ప్రారంభింపబడిందో చెప్పజాలనట్లె ఈ 'మాయికు (ప్రకృతి) మొదలేదో చెప్పలేము. కానీ “అంతం” 
ఎప్పుడో చెప్పగలం. కాబట్టి ప్రకృతి “అనాది” కాని “అనంతం” కాదు. అలాగే 'పురుషుడు” నిత్యశుద్ధుడు. అతడుకూడ 
“అనాదియే కాని ఆయనకి “అంతం” లేదు. అందువల్ల పురుషుడు (జీవుడు - లేదా పరమాత్మ “అనంతుడు”. 


ప్రకృతిని మాయ యని బంధమని పేర్కొంటాము. మానవునికి జ్ఞానోదయం కాగానే 'మాయి లేదా బంధం 
విడిపోతుంది. “వికారాంశ్చ గుణాంశ్చెవ విద్ధి ప్రకృతిసంభవాన్‌” అన్నది గీత. నిజానికి 'పురుషుడు” (ఆత్మ) ఏ విధమైన 
వికారాలు లేనివాడు. పరిశుద్దుడు కూడ. అయితే అతనికి కామం, క్రోధం, సుఖం, దుఃఖం, వ్యామోహం వంటి వికారాలు 
ప్రకృతి సాంగత్యం వల్లనే కల్గుతున్నాయి. ఈ ఆత్మ వికారాలనుండి తప్పించుకొని నిర్వికారమైన పరమపురుషుని చేరటానికి 
గొప్పప్రయత్నం చేయాలి. జీవుడు తనకు దుఃఖంగాని మనోవికారం కాని కల్షితే “అవి ప్రకృతికి సంబంధించినవే కాని 
తనవి కావని దృథనిశ్చయం గలవాడై వుండాలి. సంసారబంధం, మనోవికారాలు పీడిస్తున్నంతదాక అతడు బద్దుదైై, 
అస్వతంత్రుడై వుంటాడు. 

ఈ గద్యంలో “కార్యకారణ కర్భృత్వంబులు ప్రకృత్యధీనంబులు సుఖదుఃఖభోక్త అఎశ్వంబులు ప్రకృతి విలక్షణుందడైన 
పురుషునివి” అనే వాక్యముంది. 

ఇక్కడ కార్యమంటే శరీరమని, కారణమంటే మనస్సు, బుద్ధి, అహంకారం, పంచభూతాలు, శబ్దాదులు అని 
గ్రహించాలి. వీటిని కల్గించేది ప్రకృతి. పురుషుడు చిద్రూపుడు మరియు అసంగుడు. కాబట్టి వాస్తవంగానైతే అతనికి 
సుఖదుఃఖాద్యనుభవం ఉండదు. అయితే ప్రకృతి సాంగత్యంవల్ల ఆ యా సుఖదుఃఖాల్ని అనుభవిస్తున్నట్లు తోస్తున్నాడు”. 
అని మహర్షి దేవహూతికి తత్తోపదేశం చేశాడు. 
క. క్రమమునం ద్రిగుణము నవ్య, క్తము నిత్యము సదసదాత్మకము మజియుం బధా 

నము ననంగాం టబ్రకృతి విశే, షము లదియు విశిష్ట మనిరి సద్విదు లెలమిన్‌. 890 
ప్రతి : ప్రకృతివిశేషములు = ప్రాకృతికగుణాలు; 'క్రమమునన్‌= వరుసగా; త్రిగుణమున్‌= సత్త్వం, రజస్సు, తమస్సు అనే 
మూడుగుణాలు; అవ్యక్తము= బయల్పదనిది; నిత్యము= ఎల్లప్పుడు ఉందేది; సత్‌+అసత్‌ +ఆత్మకము = సత్యం, మిథ్య అనే 
రెండుగా ఉందేదిి మజియున్‌= ఇంకా; ప్రధానము= ముఖ్యమైనది (పరమాత్మస్వరూపం); అనన్‌+కాన్‌= అనగా; ప్రకృతి 
విశేషములు = ప్రకృతికి సంబంధించిన విశేషాలు కలవు; అదియున్‌= ఆ ప్రకృతిని; సత్‌+విదులు= సత్యమెరిగినవారు; 
ఎలమిన్‌= సంతోషంతో; విశిష్టము+అనిరి= చాల ప్రశస్తమైనదని (ఫై విశేషాలతో కూడినదని) అన్నారు. 
తా : ప్రకృతి అంటే సత్వరజస్తమోగుణాలు కలది. అది చావు లేనిది. అదే సత్యం. అదే మిథ్య. అభౌతికం కూడ. అది 
చాల ప్రశస్తమైందని తత్ప్వజ్జులన్నారు. 
వ. అందుం బ్రకృతి చతుర్వింశతి తత్తాత్మకంబై యుండు, నది యొట్లనినం బంచమహాభూతంబులును, 
బంచతన్మాత్రలును, జ్ఞానకర్మాత్మకంబు లయిన త్వకృక్షుశ్నోత్రజిహ్వాఘాణంబులును, వాక్సాణి పాద 
పాయూపస్థంబులు నను దశేంద్రియంబులును, మనోబుద్ధి చిత్తాహంకారంబులను నంతఃకరణ చతుష్టయంబును 
నను చతుర్వింశతి తత్పాత్మకంబునునై సగుణ బ్రహ్మసంస్థానంబు సెప్పితి, నిటమీందం గాలం బను పంచవింశక 
తత్త్పంబు 'సెప్పెద, నది గొందజు పురుషశబ్ద వాచ్యుండైన యీశ్చ్వరుని పౌరుషంబు గాల శబ్దంబునం జెప్పంబడునండు, 


416 శ్రీమహాభాగవతము 


రందు నహంకార మోహితుండై ప్రకృతి నొందు జీవుండు భయంబుం జెందుం, బ్రకృతి గుణసామ్యంబునం దేసి 
వర్తించు నిర్విశేషుం డగు భగవంతుని చేష్టా విశేషంబు దేనివలన నుత్పన్నం బగు నదియ కాలం బని చెప్పంబడు 
నదియు జీవరాశ్యంతర్గతం బగుటం జేసి పరుషుందనియు, వాని బహిర్భాగవ్యాప్తింజేసి కాలం బనియుం జెప్పంబడ, 
నాత్మ మాయం జేసి తత్పాంతర్లతుం డయిన జీవునివలన క్షుభితంబయి జగత్మారణం బగు ప్రకృతియందుం 
బరమపురుషుండు దన వీర్యంబు వెట్టిన నా ప్రకృతి హిరశణ్మయంబైన మహత్తత్త్ష్రంబు పుట్టించె, నంత సకల ప్రపంచ 
బీజభూతుండును, లయవిక్షేప శూన్యుండును నగు నీశ్చరుండు దన సూక్ష్మవిగ్రహంబునందు నాత్మగతంబైన మహదాది 
ప్రపంచంబుల వెలింగించుచు స్పతేజోవిపత్తింజేసి యాత్మప్రస్వాపనంబు సేయునట్టి తమంబును (గ్రసించెనని చెప్పి 
వెండియు నిట్లనియె. 891 


ప్రతి :; అందున్‌= వానిలో, ప్రకృతి పురుషుడు అనే రెండింటిలో; ప్రకృతి= ఆ ప్రకృతి; చతుస్‌+వింశతి= ఇరువది 
నాలుగైన; తత్త్వ+ఆత్మకంబు+ఐ= తత్పాల స్వరూపం గలదై; ఉండున్‌= ఉంటుంది; అది= ఆ తత్త్వం; ఎట్లు+అనినన్‌= 
ఎలాంటిదంటే; పంచమహాభూతంబులును= భూమి, నీరు, అగ్ని గాలి, ఆకాశం అనే అయిదు భూతాలు; పంచ తద్‌+మాత్రలు = 
గంధం, రసం, రూపం, స్పర్శ, శబ్దం అనే అయిదు తన్నాత్రలును; జ్ఞానకర్మ= జ్ఞానం, కర్మ అన్వే; రూప+ఆత్మకంబులు +అయిన = 
స్వరూపంగలవైనట్టి; త్వక్‌= చర్మం; చక్షుస్‌= కన్నులు; 'శోత్ర= చెవులు; జిహ్వా= నాలుక; ఘ్రాణంబులును= ముక్కు 
(జ్ఞానేంద్రియాలు); వాక్‌= పలుకు; పాణి= చేతులు; పాద= కాళ్ళు; పాయు= గుదం (పురీషనాళం); ఉపస్థంబులు= 
యోని, మేఢ్రం (జననేంద్రియం); అను= ఈ పేర్షుగల; దశ+ఇంద్రియంబులును= పది ఇంద్రియాలును (5+5) మనస్‌= 
సకల కలాత్మకమైన మనస్సు; బుద్ధి= నిశ్చయాత్మకమైనది; చిత్త= చింతనాత్మకమైన చిత్తం) అహంకారంబులును= 'నేను” 
అనబడే ఆత్మ (ఉయును; అను= ఈ పేరుగల; అంతస్‌+కరణచతుష్టయంబును= నాల్డు అంతరింద్రియాలు; అను= 
అనబదే; చతుస్‌ +వింశలతి = ఇర్వదినాల్సు; తత్త్వ+ఆత్మకంబునున్‌ +ఐ= తత్త్వములతో కూడినదై; (ఉన్నట్టి); 
సగుణబ్రహ్మసంన్థానంబున్‌= సగుణబ్రహ్మ ఉనికిని; చెప్పితిని= వివరించాను; ఇటమీందన్‌= మున్ముందు; కాలంబు +అను= 
కాలమనే పేరుగల; పంచవింశకతత్త్సంబున్‌= ఇర్వదియైదవ తత్త్పాన్నిగూర్చి; చెప్పెదన్‌= చెపుతాను; కొందజు= కొంతమంది; 
అది= ఇర్వదియైదవ తత్త్వం; పురుషశబ్దవాచ్యుండు +ఐన = 'పురుషుడు' అని చెప్పబడినట్టి, ఈశ్వరుని= పరమాత్మయొక్క 
పారుషంబు= పురుషకారం; కాలశబ్దంబునన్‌= కాలం అనే పదంతో; చెప్పంబడును +అందురు = చెప్పబడుతుంది అని 
అంటారు; అందున్‌= దానిలో; అహంకార = నేను అనే పేరుతో; మోహితుందు+ఐ= తగుల్మొన్నవాడై; ప్రకృతిన్‌+ఒందు= 
ప్రకృతితో కలిసిన; జీవుందు= ఆత్మ భయంబున్‌+చెందున్‌= భీతికి గురియౌతాడు (మనోవికారానికి వశుడు); ప్రకృతి, 
గుణసామ్యంబునన్‌+చేసి= మూడు గుణాలతో కలియుటవల్ల; వర్తించున్‌= ఉంటుంది; నిర్‌+విశేషుండు+అగు= దేనితోను 
తగులం లేనట్టి; భగవంతుని= పరమాత్ముని; విశేషంబు= ప్రత్యేకత; దేనివలనన్‌= దేనిచేత; ఉత్పన్నంబు+అగున్‌= పుట్టిందో; 
అది+అ= అద్వే కాలంబు+అని= కాలమని; చెప్పంబడున్‌= చెప్పబడుతుంది; అదియున్‌= ఆ విశేషమే; జీవరాశి+ 
అంతర్దతంబు+అగుటన్‌+చేసి= ప్రాణికోటి లోపలదాగి ఉన్నందువల్ల; పురుషుండు +అనియున్‌= ఆత్మయనియు; వాని= 
ఆ ఆత్ముని; బహిస్‌ +భాగవ్యాప్తిన్‌+చేసి= బయటఅంతట వ్యాపించినందువల్ల; కాలంబు+అనియున్‌= కాలమని; 
చెప్పంబడున్‌= చెప్పబడుతుంది; ఆత్మ మాయన్‌+చేసి= మాయ (బంధంివల్లను; తత్స+అంతర్గ్దతుండు +అయిన జీవునివల్ల= 
తత్పంలో తగుల్మొన్న జీవునివల్ల క్షుఖితంబు+అయి= కలతచెంది; జగత్‌+కారణంబు+అగు= విశ్వం ఏర్పడడానికి హేతువైన; 


తృతీయస్కంధము తే 


ప్రకృతి+అందున్‌= ప్రకృతిలో), పరమపురుషుండు= పురుషోత్తముడు; తనవీర్యంబు= తన ఇంద్రియాన్ని; పెట్టన్‌+కాన్‌= 
ఉంచగా? ఆ ప్రకృతి; హిరణ్మ్యయంబు+ఐన= బంగారు వన్నొకల్లినట్టి; మహత్‌ +తత్త్వంబున్‌= 'మహత్తు' అనే తత్వాన్ని 
పుట్టించెన్‌= ఏర్పరచింది; అంతన్‌= తర్వాత; సకలప్రపంచ= సమస్తమైన జగత్తులకు; వీజభూతుందడును = రేతస్సు అయినవాడును; 
అగు= అయినట్టి; ఈశ్వరుండు= భగవంతుడు; తనసూక్ష్మవిగ్రహంబునందున్‌= తనదైన చిన్నరూపమునందు; 
ఆత్మగతంబు+ఐన= ఆత్మలో దాగినట్టి మహత్‌+ఆది= మహత్తు మొదలైన; ప్రపంచంబులన్‌= జగత్తుల్ని వెలింగించుచున్‌= 
ప్రకాశపరుస్తూ స్వ= తనదైన; తేజస్‌ +విపత్తిన్‌+చేసి= ప్రకాశాన్ని అణచుటవల్ల; ఆత్మప్రస్వాపనంబు= ఆత్మని కప్పిపుచ్చుట; 
చేయు +అట్టి= చేయగల్లిన; తమంబును = చీకటిని; గ్రసించెన్‌= మ్రింగెను; అని; చెప్పి, వెండియున్‌= మరల; ఇట్లు= ఈ 
విధంగా; అనియెన్‌= అన్నాడు. 


తా : ప్రకృతి ఇరవైనాల్లు తత్పాలతో కూడినది. అవి అయిదుభూతాలు, అయిదు తన్నాత్రలు, అయిదు జ్ఞానేంద్రియాలు, 
అయిదు కర్మేంద్రియాలు. నాల్దు అంతరంగవిభాగాలు అన్ని కలిస్తే 24 అవుతున్నాయి. దీనినే సగుణ బ్రహ్మతత్వమంటారు. 
ఇక మరొకటి వుంది. దానినే 'పంచవింశకుడు” అంటారు. అంటే ఇరువదియైదవ తత్వమని తెలియాలి. కొందటు దీన్ని 
పురుషుడని పిలువబడే ఆత్మయని, మరికొందజు కాలిమని పేర్కొంటారు. ఆత్మ అనే జీవుడు ప్రకృతికి చిక్కి భయగ్రస్తుడవుతాడు. 
అతనికి ప్రకృతి గుణాలు అంటుతాయి. 


భగవంతుని చేష్టని కాలమంటారు. అది జీవకోటిలో లోన దాగివుండటంచేత పురుషుడని, దాని వెలుపలివ్యాప్తి 
'కాలుమని నిర్వచించటం జరిగింది. ఈ సమస్త జగత్తుకు మూలకారణం ప్రకృతియే. పరమపురుషుడు తన వీర్యాన్ని 
ప్రకృతియందు నిక్షేపించినందువల్ల. ఆ ప్రకృతి బంగారువన్నిగల (హిరణ్మయం, 'మహత్తుని కనింది. ఆ మహత్తే జగత్తు 
ఆవిర్భవించటానికి మూలహేతువు. సమస్త విశ్వసృష్టికి పరమేశ్వరుని రేతస్సే మూలం. ఈ విశ్వంలో ఆ పరమపురుషుడు 
ఆత్మరూపంతో వెలుగొందుతూ, ఆత్మని తనతేజస్సుతో కప్పి పుచ్చడానికి ప్రయత్నించే చీకటిని హరిస్తున్నాడు అనగా 
పరమపురుషుడు 'తమోహంతి అని తెలియాలి. 
విశే : ఈ గద్యంలో “'సాంఖ్యతత్త్వం” అభివర్ణింపబడింది. సంఖ్యతో కూడింది సాంఖ్యం. సాంఖ్యమంటే జ్ఞానమని అర్థం. 
జ్ఞానవిచారణలో అనాత్మ వస్తువుల్ని లెక్కించేటప్పుడు సంఖ్యని ఆ(శ్రయించవలసివస్తుంది. అందుకే దీన్ని సాంఖ్యమన్నారు. 
ప్రకృతియందున్న 24 లేదా 96 తత్త్పాల్ని బాగా శోధించి, ఆధ్యాత్మికవేత్తలు వాటిని “అనాత్మరూపాలు” అని విభజించారు. 
వాటికి సాక్షిగా ఉన్న పరమాత్మను గ్రహించటమే సాంఖ్యవిద్య. ఆత్మానాత్మరూపమైన విజ్ఞానమే 'సాంఖ్యమని పాఠకులు 
గుర్తించాలి. 


శ్రే అనాత్మపదార్ధాలు: 

1) పంచభూతాలు : భూమి, నీరు, అగ్ని గాలి, ఆకాశం: 55 
(పృథివ్య ప్తేజోవాయ్వాకాశాలు) 

లై పంచతన్మాత్రలు ౩; గంధం, రసం, రూపం, స్పర్శ, శబ్దం: ర్‌ 
(శబ్బస్పర్భరూప రసగంధాలు) 

త్రి జ్ఞానేంద్రియాలు స్‌ చర్మం, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు: 5 
(త్యక్‌చక్షుశోత్ర జిహ్వాఘ్రాణేంద్రియాలు) 


418 శ్రీమహాభాగవతము 


త్త కర్మేంద్రియాలు ; చేతులు, కాళ్ళు, వాక్కు - గుదం - పాయువు (యోని/మేఢ్రం) :5 
(వాక్సాణిపాదపాయూపస్థలు) 
5) అంతరింద్రియాలు : మనస్సు - బుద్ధి - చిత్తం - అహంకారం - 4 
దీన్ని చతుర్వింశతి అన్నారు. బైడ్ష 

లై ఆత్మ : పైన చెప్పిన ఇరువది నాల్గుతత్వాలకు సాక్షిభూతంగా ఉన్న పురుషుడే ఆత్మ. దీన్ని 'పంచవింశకుడు” అన్నారు. 
అనగా ఇరువదియైదవ తత్త్పమని గుర్తించాలి. కొందజు వేదాంతులు 25వ తత్వానికి కాలమని పేరుపెట్టారు. విశ్వగర్భంలో 
దాగినశక్తి పురుషుడని, బాహ్యంగా కన్పిస్తున్నది కాలమని వర్దీకరించటం జరిగింది. 
త్రి విశ్వసృష్టి ; పరమపురుషుడు (పంచవింశకుడు) తన ఇంద్రియాన్ని ప్రకృతియందు (చతుర్వింశతి) నిక్షేపించగా 
అందుండి హిరణ్మ్యయమైన 'మహత్తు ఉదయించింది. ఆ మహత్తునుండి 'భౌతికం - అభౌతికం' అయిన విశ్వం ఆవిర్భవించింది. 
ఈ 'విశ్వసృష్టికి పరమేశ్వరుని 'బీజమే కారణం”. అని వేదాంతులన్నారు. 
క. దివ్యమగు వాసుదేవా, ది వ్యూహ చతుష్టయంబు త్రిజగములందున్‌ 

సేవ్యం బని చెప్పంబడు, భవ్యగుణా! దాని నెజుంగం బలికెద నీకున్‌. 892 
ప్రతి : భవ్యగుణా!= పవిత్రమైన గుణాలుగల ఓ మాతా!) దివ్యము+అగు= మంగళకరమైనట్టి; వాసుదేవ +ఆది= వాసుదేవం 
మొదలైన; వ్యూహచతుష్టయంబు= నాల్దువ్యూహాలు; త్రిజగములందున్‌= ముల్లోకాలలో; సేవ్యంబు+అని= 'సేవింపదగినదని; 
చెప్పన్‌+పడున్‌= చెప్పబడింది; దానిన్‌= ఆ వ్యూహాన్ని ఎజుంగన్‌= తెలిసేట్టు; నీకున్‌; పలికెదన్‌= నీకు చెపుతాను. 
తా : 'పూజ్యురాలా” మూడులోకాలలో పవిత్రమైనట్టిది, తప్పక ఆచరించదగినట్టిదైన “భగవంతుని రూపవైభవాన్ని చెపుతాను” 
ఆ రూపం నాల్గువ్యూహాలతో కూడివుంది. 
విశే ; ఈ పద్యంలో “'వ్యూాహచతుష్టయం'” అనే పదం ఉంది. వ్యూహమనగా భగవంతుని రూపాన్ని కొలిచేపద్ధతి. అది 
నాల్గ్డురకాలు. 
1) వాసుదేవం : వసతి, దీవ్యతి ఇతి వాసుదేవం. ఏది సర్వకాల, సర్వావస్థల్లో ఉంటుందో, ఏది ఎల్లప్పుడు వెల్లుతూవుంటుందో 
అది వాసుదేవం. దీనినే అధిదైవం రూపం అంటారు. వసుదేవుని కుమారుడు వాసుదేవుడు శ్రీకృష్ణుడు. వాసుదేవం అంటే 
“అధిదైవం” అని నిర్వచనం. శ్రీధరీయ వ్యాఖ్యలో దీనికి అధిభూతం అనగా “లోకాధిష్టానరూపం'” అని వివరణ వుంది. 
రోటికి కట్టివేయబడిన స్వామి అని అర్థం. అంతరంగచతుష్టయంలో దీన్ని ఆధ్యాత్మిక దృష్టితో “చిత్తంగా గ్రహించాలి. 
2) ప్రద్యుమ్నం : ఇది వ్యూహచతుష్టయంలో రెందవది. దీన్ని ప్రద్యుమ్నమంటారు. దీనికి అధిష్రాత బ్రహ్మ. 
అంతరంగచతుష్టయంలో ఇది బుద్ధికి పర్యాయం. 


త్రి అనిరుద్ధం మనస్సుతో చేసే ఉపాసన “అనిరుద్ధం”. దీని అధిష్టాత చంద్రుడు. కావున అంతరంగచతుష్టయంలో దీన్ని 
మానసికోపాసన అంటారు. 


4) సంకర్షణం : దీనికి 'రుద్రుడు” అధిష్టాత. అంతరంగ చతుష్టయంలో ఇది అహంకారోపాసనగా గుర్తింపబడింది. 


పైనాల్టు మనోబుద్ధిచిత్తాహంకారాలుగా విభజింపబడ్డాయని (గ్రహించాలి. 


తృతీయస్కంధము 419 


బ్ర 


సత్త్వ ప్రధానమై స్వచ్చమై శాంతమై యూర్మిషట్కంబుల నోసరించి 
సురుచిర షాద్గుణ్య పరిపూర్ణమై నిత్యమై భక్తజన సేవ్యమై తనర్చి 
వలనొప్పుచుండు న వ్వాసుదేవ వ్యూహ మంత మహత్తత్వమందు నోలి 
రూఢిం గ్రియాశక్తి రూపంబు గల్గు నహంకార ముత్పన్నమయ్యె, నదియు 


తే. సరవి వైకారికంబుం దైెజసముం దామ, సంబు నా మూండు దెజంగుల జరుగు, నందుం 
దనరు వైకారికము మనస్సునకు నింద్రి, యములకును గగనముఖ భూతముల కరయ. 8938 


ప్రతి: ఆ+వాసుదేవవ్యూహము = ఉపాసనావిధానాలలో మొదటిదైన వాసుదేవ వ్యూహం; సత్వప్రధానము+ఐ = సత్వగుణమే 
ముఖ్యంగా కల్గినదై స్వచ్చము+ఐ= మరకలేనిదై; శాంతము +ఐ= చలించనిదై; ఊర్మిషట్కంబులన్‌= బుభుక్ష తృష్ణ, శోకం, 
మోహం, జర, మరణం అనే ఆరు 'ఊర్శులను; ఓసరించి= (ప్రక్కకు పెట్టి; సురుచిర= మిక్కిలి కాంతిమంతమైన; షాట్‌+గుణ్య= 
వాత్సల్యం, భవశోషణ, ఉదారత్వం, అభయప్రదానం, ఆపత్మాలరక్షణ, అక్షయపదం అనే ఆరుగుణాలచే; పరిపూర్ణము+ఐ= 
నిండినదై; నిత్యము+ఐ= ఎల్లప్పుడు ఉందేదై; భక్తజన సేవ్యము+ఐ= భక్తులచే కొనియాడబడేదై; తనర్చి= ఒప్పారి; అంతన్‌= 
తర్వాత మహత్‌+తత్త్స్వము +అందున్‌= 'మహత్తు' అనే తత్వంలో, ఓలిన్‌= క్రమంగా; వలను +ఒప్పుచున్‌+ఉండున్‌ = 
చక్కగా విలసిల్లుతూ వుంటుంది; రూధిన్‌= దృఢంగా; క్రియాశక్తిరూపంబు +కల్టు= “క్రియాశక్తి రూపం కల్లినట్టి అహంకారము= 
అహంభావం; ఉత్పన్నము +అయ్యెన్‌= పుట్టింది; అదియున్‌= ఆ అహంకారంకూడ; సరవిన్‌= వరుసగా; వైకారికంబున్‌= 
సంకల్పం, వికల్పం అనే వికారాలుగలదియు; తైజసం = కాంతిమంతమైనదియు; తామసంబు = అలసత్వలక్షణంగలదియు; 
నాన్‌= అన్నట్లు, మూండుతెజంగులన్‌= మూడు రీతులుగా; జరుగున్‌= సాగుతుంది; అందున్‌= ఆ మూడింటిలో; అరయన్‌= 
ఆలోచింవగా; వైకారికము= సంకల్పవికల్పరూపం; మనస్సునకున్‌= మనస్సుకు; ఇంద్రియములకున్‌ = 
జ్ఞానేంద్రియకర్మేంద్రియాలైన పదింటికి, గగనముఖ= ఆకాశం మొదలైన; భూతములకున్‌= నేల, నీరు, నిప్పు, గాలి, 
ఆకాశం అనే భూతాలకు; తనరున్‌= సంబంధియై ఒప్పును. 


తా; 'మహత్తులో దాగిన వాసుదేవవ్యూహం సాతికగుణంగలది. మాలిన్యంలేనిది. కలతలేనిది. ఆకలి (బుభుక్ష్రు, కోరిక, 
ఏడ్పు, ఆసక్తి ముసలితనం, చావు అనే ఆరింటిని జయించినది. వాత్సల్యం మొదలైన ఆరు మంచిగుణాలతో ఒప్పారునది 
వెలితిలేనిది. శాశ్వతమైనది. భక్తులచే కొనియాడబడునది. ఆ 'మహత్తు నందే క్రియాశక్తి అనే 'అహంకారం' పుట్టింది. 
అది వైకారికం, తైజసం, తామసం అని మూడురకాలు. ఈ మూడింటిలో వైకారికమనేది మనస్సుకు, జ్ఞానేంద్రియ, 
కర్మేంద్రియాలకు, పంచభూతాలకు సంబంధించినట్టిది. 

విశే : సాత్వికప్రధానం: వాసుదేవం త్రిగుణాలలో 'సత్వగుణప్రధాన'మైంది. అందుకే అది నిర్మలమైందని, శాంతమైందని 
చెప్పటం జరిగింది. అది నిత్యసత్యమైన శోభగలది. భక్తజనులకు పూజనీయమైంది. మహత్తులో క్రియాశక్తి పుడుతుంది. 
క్రియాశక్తి అంటే అహంకారమని అర్ధం. ఈ అహంకారం మూడురకాలు. 


1) వైకారికం: ఇది వికారసంబంధి. మార్పుకు గురియౌతుంది. ఆ మార్పు సంకల్పమని వికల్పమని రెండు విధాలు. 
సంకల్పం సృష్టికి, వికల్పం ప్రళయానికి హేతువులు. దీనికి కామమే మూలం. 

“యస్సంకల్పవికల్పాభ్యాం వర్తతేకామసంభవః, 

యద్విదుర్హ్యనిరుద్దాఖ్యం హృషీకానామధీశ్వరమ్‌ - అని మూలశ్లోకం వివరిస్తోంది. 


420 శ్రీమహాభాగవతము 


ఇంద్రియాలకు అధిష్టాతయైన అనిరుద్ధమే వైకారికమని మూలశ్లోకం వివరిస్తోంది. 


2) తైజసం: ఇది 'మహత్తులోని రెండవలక్షణం. అనగా అహంకారంలోని రెండోదశ. ఇంద్రియాలలో దాగిన ప్రాణశక్తియే 
తైజసమని చెప్పబడుతుంది. తేజస్సుతో కూడింది తైజసం. ఈ తేజస్సు మిథ్యాజ్ఞానం (విపర్యయం,), ప్రయాణజ్ఞానం 
(నిశ్చయం); నిద్రాజ్ఞానం (స్వాపం); స్మృతిజ్ఞానం (మయేలుకొనుట) అనే నాల్లింటితో కూడివుంటుంది. 


39) తామసం: తమో గుణసంబంధమైనది. ఇది భగవద్శ్భక్తిచే ప్రేరేపింపబడినది. ఈ తామసాహంకారంవల్ల శబ్దమనే 
తన్మాత్ర ఉదయించింది. దానిచే ఆకాశం, దానివల్ల శోత్రేంద్రియం జనించాయి. 


వ. అది దేవతారూపంబున నుండుం, దైజసాహంకారంబు బుద్ధి ప్రాణంబులుం గలిగి యుండుం, 
దామసాహంకారం బింద్రియ మేళనంబున నర్ధమాత్రంబై యుండు మజియును. 894 


ప్రతి : అది= వైెకారికమనే అహంకారం; దేవతారూపంబునన్‌+ఉండున్‌= దైవరూపంగలదై వుంటుంది; తైజస+ 
అహంకారంబు= తైజసమనే అహంకారం; బుద్ధి ప్రాణంబులున్‌= బుద్ధి, మరియు ప్రాణాలైదింటిని; కలిగి+ఉండున్‌= 
కల్దివుంటుంది; తామస +అహంకారంబు= తామసమనే మూడవ అహంకారం; ఇంద్రియమేళనంబునన్‌= ఇంద్రియాల 
కూడికతో; అర్ధమాత్రంబు+ఐ+ఉండున్‌= నిధిలాంటిదై వుంటుంది. 


తా; వైకారికమనే అహంకారం భగవంతుని స్వరూపం. తైజసమనే అహంకారం నిశ్చయజ్ఞానంతోను, ప్రాణం, అపానం, 
సమానం, ఉదానం, వ్యానం అనే అయిదు ప్రాణాలతో కూడి వుంటుంది. తామసాహంకారం జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో 
ముడివడి, ఇంద్రియజ్ఞానం గలదై వుంటుంది. 


సీ. అట్టి యహంకారమం దధిష్టించి సాహస్ర ఫణామండలాభిరాముం 
దై తనరారు ననంతుండు సంకర్షణుం డనం దగు పురుషుండు ఘనుండు, 
మహిత భూతేంద్రియ మానస మయుండు నై కర్భత్వ కార్యత్వ కారణత్వ 
ప్రకట శాంతత్వ ఘోరత్వ మూధత్వాది లక్షణ లక్షితోల్లాసి యగుచు 


తే. నుండు నమ్మెటి రెండవ వ్యూహ మనంగ, ఘన వికారంబుం బొందు వైకారికంబు 
వలన వినుము మనస్తత్వ మెలమిం బుట్టె, మతియు వైకారికంబును మాత! వినుము. 895 


ప్రతి : అట్టి= మూడురకాలైన; అహంకారమందున్‌= అహంకారంలో; ఉదయించి= పుట్టి సాహస్ర= వేయి; ఫణామండల= 
పదడగలగుంపుచే; అభిరాముండు+ఐ = ముచ్చటగొల్పువాడై; తనరారు= ఒప్పారునట్టి; అనంతుండు= ఈ పేరుగలవాదు; 
సంకర్షణుండు+అనన్‌+తగు= బలరాముడనదగిన; పురుషుండు= పురుషుడు; ఘనుండు= దిట్ట; మహిత= గొప్పు భూత= 
పంచభూతాలు; ఇంద్రియ= కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలనే పది; మానస = మనస్సుతో; మయుందడు= కూడినవాదు ఐ; 
కరృృత్వం= కర్త అన్న భావం; కార్యత్వం= కార్యభావం; కారణత్వ= పైంందడింటికి హేతువగుట; ప్రకటశాంతత్వ= 
స్పష్టమైనశాంతం; ఘోరత్వ= అశాంతి; మూఢత్వ= అజ్ఞానం; ఆది= మొదలగు; లక్షణ = లక్షణాలచే; లక్షిత= గుర్తింపబడి; 
ఉల్లాసి+అగుచున్‌= సంతోషించినవాడై; ఉందు = ఉన్నట్టి; ఆ+మేటి= ఆ మహాత్ముని; రెందవవ్యూుహము = రెండో ఎత్తుగడ; 
అనన్‌+కన్‌= ఏమీ అన్నట్లు; ఘనవికారంబున్‌= గొప్ప భిన్నరూపాన్ని పొందు= ధరించునట్టి; వైకారికంబువలనన్‌= 


తృతీయస్కంధము 421 


వైకారికమనే అహంకారంవల్ల; ఎలమిన్‌= ప్రీతితో; మనస్‌+తత్వము= అంతరంగ స్వరూపం; పుట్టెన్‌= కల్గింది; మాత! = 
అమ్మా మజియును= ఇంకా; వైకారికంబును= ఈ అహంకారాన్ని వినుము= ఆలకించుము. 

తా ; మహత్తునుండి, అహంకార ముదయించింది. అహంకారం వైకారికం, తైజసం, తామసమని మూడురకాలు పంచభాతాలు, 
మనస్సు, కర్మేంద్రియజ్ఞానేంద్రియాలు వైకారికసంబంధులు కాగా బుద్ది, మరియు పంచప్రాణాలు తైజససంబంధులు 
సత్వరజస్తమోగుణాలు మూడు తామస సంబంధులు. 

ఈ అహంకారంనుండి పురుషుడు పుట్టాడు. ఆయన్ను వేయిపడగలతో విలసిల్లే అనంతుదని, సంకర్షణుడని అన్నారు. 
పంచభూతాలతో, పది ఇంద్రియాలతో, మానసేంద్రియంతో కూడిన రూపమాయనది. కర్త, కర్మ, కారణం, శాంతి, 
అశాంతి, మౌధ్యం మొదలైన లక్షణాలతో విలసిల్లేవడాయన. ఆయన రెండో వ్యూహం వైకారికంవల్ల గొప్ప వికారంగా 
పరిణతి చెందుతుంది. తత్మారణంగా “అంతరంగ” చతుష్టయమేర్పడింది. 
అవ : కపిలుడు తన తల్లి దేవహూతికి జ్ఞానోపదేశం చేసిన ఘట్టం. ఈ విశ్వం ప్రకృతి పురుషుల సంయోగంవల్ల పుట్టింది. 
పురుషుడు తన వీర్యాన్ని ప్రకృతి గర్భంలో నిక్షేపించినపుడు “బంగారువన్నైులో మహత్తు ఆవిర్భవించిందని, దానినుండి 
అహంకార ముదయించిందని, అది వైకారికం, తైజసం, తామసం అని మూడు విభాగాలని మహర్షి తల్లికి నివేదించాడు. 
తర్వాత ఆయన సృష్టిరహస్యాల్ని వాసుదేవుని రెండవ వ్యూహమైన 'వైకారికాన్ని' గూర్చి వివరిస్తున్నాడు. 

వ. అది యొట్టు లంటేని సామాన్యచింతయు విశేషచింతయు ననం దగు సంకల్ప వికల్చ్పంబులం జేసి 
కామసంభవం బనంబడు నెద్ది యనిరుద్దాఖ్యం బయిన వ్యూహం; బదియ హృషీకంబులకు నధీశ్వరంబయి 
సకల యోగీంద్ర సేవ్యం బగుచు శరదిందీవరశ్యామం బయి యుండు; వెందియుం దైజసంబువలన బుద్ధి 
తత్త్ప్వంబు పుట్టె; దాని లక్షణంబులు ద్రవ్య ప్రకాశకంబైన జ్ఞానంబును, నింద్రియానుగ్రహంబును, సంశయంబును, 
మిథ్యాజ్ఞానంబును, నింద్రియ నిశ్చయంబును, నృృతియు ననం దగియుండు; ముజియుం 
దైజసాహంకారంబువలన జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబులును, (గ్రియాజ్ఞాన సాధనంబులును, 
గలిగియుండుం; బ్రాణంబునకుం గ్రియాశక్తియు బుద్ధికి జ్ఞానశక్తియు నగుటం జేసి యింద్రియంబులకుం 
దైజసత్వంబు గలిగియుండు; భగవద్బ్భక్తి ప్రేరితం బయిన తామసాహంకారంబువలన శబ్దతన్నాత్రంబు పుట్టె; 
దానివలన నాకాశంబును, నాకాశంబువలన శ్రోత్రేంద్రియంబును బుట్టె; శోత్రంబు శబ్దగ్రాహి యయ్యె; శబ్దం 
బర్థంబునకు నాశ్రయంబై శ్రోతకు జ్ఞానజనకం బయ్యె; మజియు శబ్దతన్మాత్రంబువలన నాకాశం బయి యా 
యాకాశంబు భూతంబులకు బాహ్యాభ్యంతరంబుల నవకాశం బిచ్చుటయు, నాత్మ ప్రాణేంద్రియాడులకు నాశయం 
బగుటయు నను లక్షణంబులు గలిగియుండుం; గాలగతిచే వికారంబు నొందు; శబ్ద తన్మాత్ర లక్షణంబగు 
నభంబువలన స్పర్శంబును, స్పర్శంబువలన వాయువును, వాయువుచే స్పర్శ (గ్రాహిభైన త్వగింద్రియంబును 
బుట్టె; మృదుత్వంబును, గఠినత్వంబును, శైత్యంబును, నుష్ణత్వంబును ననునివి స్పర్శంబునకు స్పర్శత్వం బని 
చెప్పంబడు; మజియు వాయువునకుం జాలనంబును పరస్పర విభాగకరణంబును దన్న్మేళనంబును ద్రవ్యశబ్ద 
నేతృత్వంబును నగు; నందు గంధవంతంబగు ద్రవ్యంబును ఘ్రాణేంద్రియంబు నొందించుట ద్రవ్యనేతృత్వంబు; 


422 శ్రీమహాభాగవతము 


దూరస్థం బగు శబ్దంబును శోత్రేంద్రియ గ్రావ్యమగు నట్లొనరించుట శబ్ద నేతృత్వంబు, సర్వేంద్రియాత్మకత్వంబు 
ననునివి లక్షణంబులై యుండదు; దైవ ప్రేరితంబై స్పర్శతన్నాత్ర గుణకంబగు వాయువువలన రూపంబును, 
దానివలనం దేజంబును బుట్టె, రూపంబు నేత్రేంద్రియ గ్రాహకం బయ్యె; నేత్రగతంబయిన రూపంబునకు 
నుపలంభకత్వంబును ద్రవ్యాకార సమత్వంబును ద్రవ్యంబునకు నుపసర్దనం బగుటయు ద్రవ్యపరిణామ ప్రతీతియు 
నివి రూపవృత్తు లనంబడు; దైెజసంబునకు సాధారణంబులగు ధర్మంబులు ద్యోతనం బనం బకాశంబు, 
పచనంబనం దండులాదుల పాకంబు, పిపాసానిమిత్తంబైన పానంబు, క్లున్నిమిత్తంబైన యోదనంబు, 
హిమమర్దనంబగు శోషణంబు నను నివి వృత్తులె యుండదు; రూపతన్నాత్రంబువలన దైవచోదితంబై వికారంబు 
నొందు తేజస్సువలన రసతన్నాత్రంబు వుట్టె; రసతన్నాత్రంబువలన జలంబు వుట్టి, జిహ్వ యను రసనేంద్రియంబు 
రసగ్రాహకం బయ్యె, నా రసం బేకంబై యుండియు భూతవికారంబునంజేసి కషాయ తిక్త కట్వామ్ష మధురాది 
ఖేదంబుల ననేక విధంబయ్యె; వెండియు సాంసర్గిక (ద్రవ్య వికారంబునం జేసి యార్దం బగుటయు, 
ముద్దగట్టుటయుం, దృష్తి దాతృత్వంబును, జీవనంబును, దద్వెక్షబ్యనివర్తనంబును, మృదూకరణంబును, 
దాపనివారణంబును, గూపగతంబైన జలంబు దివియ మఠజటియు నుద్దమించుటయు నను నివి జలవృత్తు 
లనంబడు; రసతన్నాత్రంబు వలన దైవచోదితంబై వికారంబునం బొందిన జలంబువలన గంధతన్నాత్రంబు 
పుట్టె; దానివలనం బృథ్వియుం గలిగె; ఘాణంబు గంధ గ్రాహకం బయ్యె; నందు గంధం బేకంబయ్యు 
వ్యంజనాది గతంబయి హింగ్వాది నిమిత్తంబయిన మిశ్ర గంధంబును, కరంభంబును, గృంజనాది గతంబైన 
పూతిగంధంబును, ఘనసారాది నిమిత్తంబైన సుగంధంబును, శతపత్రాది గతంబగు శాంత గంధంబును, 
అశునాది గతంబైన యుగ్రగంధంబును, బర్యుషితచిత్రాన్నాదిగతం బయిన యామ్షగంధంబును, ద్రవ్యావయవ 
వైషమ్యంబునం జేసి యనేక విధంబై యుండు; నదియునుంగాక ప్రతిమాది రూపంబులంజేసి సాకారతాపాదనం 
బగు భావంబును, జలాదివిలక్షణ త్రయాంతర నిరపేక్షంబైన స్థితియు, జలాద్యాధారత యను ధారణంబును, 
నాకాశా ద్యవచ్చేదకత్వంబును, సకల ప్రాణి పుంస్త్వాభివ్యక్తీకరణంబును నను నివి పృథ్వీవృత్తు లఅనంబడు నని 
చెప్పి వెందియు నిట్లనియె; నభో౭. సాధారణ శబ్ద విశేష గ్రాహకంబు (శోత్రంబును, వాయ్వసాధారణ గుణ 
విశేష (గ్రాహకంబు స్పర్శంబును, దేజోల. సాధారణ గుణ విశేష (గ్రాహకంబు చక్షురింద్రియంబును, నంభోల_. 
సాధారణ గుణ విశేషగ్రాహకంబు రసనేంద్రియంబును, భూమ్యసాధారణ గుణ విశేషగ్రాహకంబు 
ప్రూణేంద్రియంబును, నాకాశాది గుణంబు లగు శబ్దాదులు కార్యంబు లగు వాయ్వాదులందుం 
గారణాన్వయంబునం జూపట్టనన్నిటికిం బృథ్వీ సంబంధంబు గలుగుటం జేసి భూమియందు శబ్ద స్పర్శరూప 
రసగంధంబులు గలుగు. మహదాది పృథివ్యంతంబులగు నీ యేడు తత్త్ప్వంబులు పరస్పర మిళితంబులై 
భోగాయతనంబగు పురుషునిం గల్పింప నసమర్ధంబుబై యున్నం జూచి కాలాదృష్ట సత్వాదులం గూడి 
జగత్మారణుండును, దైగుణ్య విశిష్టుండును, నశేష నియామకుందును, నిరంజనాకారుందడును నగు సర్వేశ్వరుం 
డందుం బ్రవేశించు నంత నన్యోన్యక్షుఖితంబులై మిళితంబులళైన మహదాదులవలన నధివాత్భ చేతనరహితం 
బగు నొక యందడంబు వుట్టె నందు. 896 


తృతీయస్కంధము 423 


ప్రతి ; సామాన్యచింతయున్‌= సామాన్యమైన తలంపు; విశేషచింతయున్‌= విశిష్టమైన తలంపు; అనన్‌+తగు= అనబడే; 
సంకల్పవికల్పంబులన్‌+చేసి= సంకల్పము, వికల్పమనే రెండింటికారణంగా; కామసంభవంబు +అనంబడున్‌ = కోరికలవల్ల 
పుట్టిందని చెప్పబడు; ఏది= ఏ వికారం; అనిరుద్ధ+ఆఖ్యంబు+ఐన= అనిరుద్ధమనే పేరుగల; వ్యూహము= గొప్ప ఊహయో; 
అదియ= ఆ ఊహయిే; హృషీకంబులకున్‌= ఇంద్రియాలకు; అధి+ఈశ్వరంబు+ఐ= ప్రభువై సకల= సమస్తమైన; 
యోగి+ఇంద్ర= యోగీశ్వరులచే; సేవ్యంబు+అగుచున్‌= కొనియాడబడినదై; శరత్‌+ఇందీవర = శరత్మాలమునందలి 
నల్లగలువవలె; శ్యామంబు+ఐ+ఉండున్‌= నల్లగా ఉంటుంది; వెండియున్‌= మజియు; తైజసంబువలనన్‌= అహంకారంవల్ల 
పుట్టిన తేజస్సువల్ల; బుద్ధితత్వంబు = బుద్ధిస్వరూపం (నిశ్చయాత్మకతత్వం,), పుట్టెన్‌; దాని లక్షణంబులు= ఆ బుద్దికి గుర్తులు; 
ద్రవ్యప్రకాశంబు+ఐన= వస్తువుని తెల్పే; జ్ఞానంబును= తెలివియు; ఇంద్రియ+అనుగ్రహంబును= ఇంద్రియపాలనం; 
సంశయంబును = సందేహమూ; మిథ్యాజ్ఞానంబును = బ్రాంతియున్‌ (నాస్తికత); నిధద్రయున్‌= సుషుప్తియు; నిశ్చయంబును= 
నిర్ణయం; స్మృతియున్‌= స్మరణ; అనన్‌+తగియుండున్‌= అని పిలువబడుతాయి; తైజసాహంకారంబువలనన్‌= తేజస్సుఅనే 
అహంకారంవల్ల; జ్ఞానేంద్రియకర్మేంద్రియంబులును = ముక్కు చెవి, కన్ను, నాలుక, చర్మం అనే అయిదు జ్ఞానేంద్రియాలు; 
వాక్కు పాణి, పాదము, పాయువు, ఉపస్థలనే అయిదు కర్మేంద్రియాలును; క్రియాజ్ఞానసాధనంబులును= కర్మేంద్రియక్రియలు; 
జ్ఞానేంద్రియజ్ఞానములకు ఆధారాలుగా; కలిగి+ఉండున్‌; ప్రాణంబునకున్‌= ప్రాణానికి; క్రియాశక్తియున్‌= కార్యశక్తి 
బుద్ధికిన్‌= నిశ్చయసాధనమైన మనశ్శక్తికి; జ్ఞానశక్తియున్‌= తెలికొనే సామర్థ్యం; అగుటన్‌+చేసి= ఉన్నందువల్ల; 
ఇంద్రియంబులకున్‌= పది ఇంద్రియాలకు; తైజసత్వంబు= తేజస్సు; కలిగి+ఉండున్‌= స్వాధీనమై ఉంటుంది; భగవత్‌+భక్తి= 
దైవభక్తిచేత; (ప్రేరితంబు+ఐన= ్రేరేపించబడినట్టి, తామస +అహంకారంబువలనన్‌= తామసమనే అహంకారంవల్ల; 
శబ్దతన్న్మాత్రంబు = శబ్దమనెడి తన్మాత్ర; పుట్టెన్‌ దానివలనన్‌= ఆ శబ్దతన్మాత్రవల్లు ఆకాశంబును= మిన్ను ఆకాశంబువలనన్‌= 
మింటివల్ల (శోత్ర+ఇంద్రియంబును = చెవి అనే జ్ఞానేంద్రియం; పుట్టెన్‌= పుట్టెను; శోతంబు= చెవి; శబ్దగ్రాహి +అయ్యెన్‌= 
శబ్దాన్ని గ్రహించింది; శబ్బ్దంబు= సవ్వడి; అర్థంబునకున్‌= జ్ఞానానికి; ఆశ్రయంబు+ఐ= ఆధారమై; శోతకున్‌= వినెడివానికి; 
జ్ఞానజనకంబు +అయ్యెన్‌= తెలివిడి కల్గించింది మజియున్‌= ఇంకా; శబ్బతన్న్మాత్రంబువలనన్‌= శబ్బరూపతన్మాత్రవల్ల; 
ఆకాశంబు+అయి= అణురూప ఆకాశమై (దీనినే అధ్యాత్మం అంటారు) ఆ+ఆకాశంబు= ఆ అణురూపాకాశమే; 
భూతంబులకున్‌= జీవులకు; జీవేతరులకు; బాహ్య+ఆభ్యంతరంబులన్‌= వెలుపల; లోపల (అంతట); అవకాశంబు= 
వసతి; ఇచ్చుటయున్‌= కల్పించుటయును; ఆత్మ= ఆత్మ ప్రాణ+ఇంద్రియాదులకున్‌= ప్రాణాదులకు; తక్కిన దశేంద్రియాలకు; 
ఆశ్రయంబు+అగుటయున్‌= ఆధారమగుట; అను= అనే; లక్షణంబులు= గుర్తులు; కలిగి+ఉండున్‌; కాలగతిచేన్‌= 
కాలగమనంవల్ల; వికారంబు +ఒందున్‌= మార్పుచెందుతుంది; శబ్బతన్నాత్రలక్షణంబు+అగు= శబ్దమనే తన్మాత్ర గుర్తుగాగల; 
నభంబువలనన్‌= ఆకాశంవల్లు స్పర్శంబును = తాకిడియును; స్పర్శ్ణంబువలనన్‌= తాకుడువల్ల; వాయువును= గాలియు; 
వాయువుచేన్‌= గాలిచేత; స్పర్శగ్రాహి+ఐన= స్పర్శనిపొందిన; త్వక్‌+ఇంద్రియంబును= చర్మ అనే జ్ఞానేంద్రియం; పుట్టెన్‌= 
పుట్టింది; మృదుత్వంబున్‌= మెత్తదనము; కఠినత్వంబును= కాఠిన్యము; శైత్యంబును= చల్లదనము; ఉష్టత్వంబున్‌ వేడిమియును; 
అనునివి= ఈ లక్షణాలు; స్పర్శంబునకున్‌= తాకిడికి స్పర్శత్వంబు+అని చెప్పంబడున్‌= తెల్పబడినవి; మజియున్‌= 
అంతేగాక; వాయువునకున్‌= గాలికి; చాలనంబును= కదలించుట; తద్‌+మేళనంబునున్‌= కూడిక; ద్రవ్యశబ్దనేతృత్పంబును= 
వస్తుగతమైన శబ్దాధికారము; సర్వ+ఇంద్రియాత్మకత్వంబును = దేహేంద్రియాలన్నింటనుండుట అనునవి; లక్షణంబులు + 
ఐ+ఉందున్‌= గుర్తులుగా ఉంటాయి; దైవప్రేరితంబు +ఐ= దైవంచేత ్రేరేపింపబడినద్రె; స్పర్శతన్నాత్రగుణకంబు +అగు = 
స్పర్శ (తాకుట) అనే తన్మాత్రగుణంకల్లినట్టి వాయువువలనన్‌= గాలివల్లు రూపంబును= స్వరూపం; దానివలనన్‌= ఆ 


424 శ్రీమహాభాగవతము 


వాయురూపంచేత; తేజంబును= అగ్నియు, పుట్టెన్‌; రూపంబు= ఆ రూపము; నేత్ర+ఇంద్రియ= కంటిచే; గ్రాహకంబు+ 
అయ్యెన్‌= గ్రహింపబడింది; ద్రవ్య+ఆకారసమత్వంబును= వస్తుగతమైన ఏకాకృతియు; ద్రవ్యంబునకున్‌= పదార్థమును; 
ఉపసర్జ్దనంబు +అగుటయున్‌= ప్రాధాన్యం లేకపోవుట; ద్రవ్యపరిమాణప్రతీతియున్‌= పదార్ధపుకొలతలోనిఎజుక; ఇవి= 
ఈ మూడున్న్యూ రూపవృత్తులు +అనంబడును= ఆకృతియే నడవడికగా గల్గినవి; తైజసంబునకున్‌= తేజస్సునకు; 
సాధారణంబులు+అగు= సామాన్యమైనట్టి; ధర్మంబులు = లక్షణాలు; ద్యోతనంబు +అనన్‌+ప్రకాశంబు= ద్యోతనమనే పేపగల 
వెలుగు; (కాంతియనుట) పచనంబు +అనన్‌= పచనం అనేపేరుగల; పాకంబు= వంట; పిపాసానిమిత్తంబు+ఐన= దప్పిక 
కారణమైనట్టి; పానంబు= నీరు; క్షుత్‌+నిమిత్తకంబు+ఐన= ఆకలి కారణమైన; ఓదనంబు= ఆహారం; హిమమర్దనంబు+అగు= 
చల్లదనాన్ని హరించే; శోషణంబు= ఇంకుడు గుణం (శోషిల్లుట); అను+ఇవి= ఈ ప్రకాశం; పాకం, పానం, అన్నం, 
శోషణ వగైరా; వృత్తులు +ఐ+ఉండున్‌= వ్యాపారాలుగా ఉంటాయి; రూపతన్మాత్రంబువలనన్‌= రూపమనె తన్నాత్రవల్ల; 
దైవచోదితంబు+ఐ= దైవంచేత (ప్రేరేపింపబడినదై; వికారంబున్‌+ఒందు= మార్ప్చుచెందేటటువంటి; తేజస్సువలనన్‌= 
అగ్నివల్లు రసతన్నాత్రంబు= రసమనెే తన్మాత్ర; పుట్టెన్‌= పుట్టింది; రసతన్మాత్రంబువలనన్‌= రసతన్నాత్రవల్ల; జలంబు= 
నీరు; పుట్టెన్‌= కల్గింది; జిహ్వ+అను= జిహ్వ అనే పేరుగల; రసనా+ఇంద్రియంబు= నాలుక; రసగ్రాహకంబు +అయ్యెన్‌= 
జలాన్ని గ్రహించేది అయింది; ఆ రసంబు= ఆ నీరు; ఏకంబు+అయ్యున్‌= ఒక్కటే అయినప్పటికి; భూతవికారంబునన్‌+చేసి= 
భౌతికవికారంచేత; కషాయ= ఒగరు; తిక్త= చేదు; కటు= కారం; ఆమ్ష=పులుపు; మధుర= తీపు; ఆదిభేదంబులన్‌= 
మొదలైన తేడాలతో; అనేక విధంబులు +అయ్యెన్‌= పెక్కు విధాలైనవి; వెండియున్‌= మజియు; సాంసర్గిక= కూడికవలని; 
ద్రవ్యవికారంబునన్‌+చేసి= 'ద్రవ్యవిక్రియకారణంగ్యా? ఆర్రంబు +అగుటయున్‌= తడియుట; ముద్ద+కట్టుటయున్‌= గట్టిపడుట 
(ఘనీభావం); తృప్తిదాతృత్వంబును= తనివి; జీవనంబును= బ్రతుకుదెరువు; తత్‌ +వైక్షబ్యనివర్తనంబును= జీవనమునందలి 
బాధానివృత్తియు; మృదూకరణంబును= మెత్తదనము; తాపనివారణంబును= వేడిమి తొలగుట; కూపగతంబు+ఐన = 
బావిలో చేరిననీరు; తివియన్‌= తోడగా; మజీయున్‌= మిక్కిలిగా; ఉద్దమించుటయును= పైకి ఉబుకుటయు; అను+ఇవి= 
పైచెప్పినవన్నీ జలవృత్తులు+అనంబడును = నీటి లక్షణాలుగా ఉన్నాయి; రసతన్మాత్రంబువలనన్‌= రసమనే తన్నాత్రవల్ల; 
దైవచోదితంబు+ఐ= విధిచే (ప్రేరేపింపబడ్డదై; వికారంబున్‌+పొందిన= వికృతిపొందిన; జలంబువలనన్‌= నీటివల్ల; 
గంధతన్నాత్రంబు= వాసన అనే తన్మాత్ర; పుట్టెన్‌= కల్గింది; దానివలనన్‌= గంధతన్నాత్రవల్ల; పృథ్వియున్‌= భూమి; 
కలిగెన్‌= కల్టింది; ఘ్రాణంబు= నాసిక; గంధగ్రాహకంబు +అయ్యెన్‌= వాసన (గ్రహించేదయింది; (అందున్‌= దానిలో; 
ఏకంబు= ఒకటి వ్యంజన +ఆదిగతంబు+ఐ= బయలుపరుపబడినదై (సంస్మరింపబడినది్శిి హింగు +ఆదినిమిత్తంబు+ఐన = 
ఇంగువ మొదలైనవాటికి హేతువైన; (మిశ్రగంధంబు +అను= రెండింటితో కలిసినవాసన ); కరంభంబును= పెరుగుతో 
కలిపిన పేలపిండియు; (గృంజన+ఆదిగతంబు+ఐన = విషం తిన్న పశుమాంసంతోకూడిన ); పూతిగంధంబును= 
దుర్వాసనయు; ఘనసార +ఆది+గతంబు+ఐన= కర్పూరం వగైరాలలో ఉన్న సుగంధంబును= సువాసనయు; 
(శతపత్ర +ఆదిగతంబు +అగు తామర మున్నగువానిలోనున్నట్టి); శాంతగంధంబును= నెమ్మదియైన వాసనయు; 
(లశున +ఆదిగతంబు +ఐన = వెల్లుల్లితోకూడిన ); ఉ(గ్రగంధంబును= సహించరానివాసనయు; పర్యుషిత +చిత్ర + 
అన్న+ఆదిగతంబు+ఐన = చద్దికూటితోడిదైన; ఆమ్షగంధంబును= పులుపువాసనయు; ద్రవ్య+అవయవ = పదార్థాలతోకూడిన; 
వైషమ్యంబునన్‌ +చేసి= విషమత్వంచేత; అనేకవిధంబు+ఐ+ ఉండున్‌= పెక్కు రకాలుగా ఉంటుంది; అదియున్‌+కాక= 
పైనచెప్పబడిందేకాదు; ప్రతిమా+ఆదిరూపంబులన్‌+చేసి= బొమ్మల ఆకారాలవల్ల) సాకారతా+ఆపాదనంబు +అగు= 
ఆకృతిని పొందుటఅనే; భావనంబును= ఊహయు; జల+ఆది= నీరు మొదలైన; విలక్షణత్రయ +అంతర+నిర పేక్షంబు +ఐన = 


తృతీయస్కంధము 425 


జలం, అన్ది వాయువు అనే మూడింటి అపేక్షలేనిది అయిన; స్థితియున్‌= ఉనికి జల+ఆది+ఆధారత= జలం మున్నగువానికి 
ఆధారంగా ఉన్నట్టి ధారణంబును= పట్టు; ఆకాశ+ఆది= ఆకాశం మొదలైనవాటితో; అవచ్చేదకత్వమును = వేరుపడుటయు; 
సకలప్రాణి= సమస్తజీవులయొక్క పుంస్వ+అభివ్యక్తీకరణంబు= ప్రాధత్వాన్ని బయలుపరచుటయు; అను+ఇవి= మొదలైనవి; 
పృథ్వీవృత్తులు+అనంబడున్‌= భూమిలక్షణాలని చెప్పబడ్డాయి; అని చెప్పి= ఈ విధంగా చెప్పి; వెండియున్‌= మరల; 
ఇట్లు+అనియెన్‌= కపిలుడు ఈ విధంగా చెప్పాడు; నభస్‌+గుణవిశేషంబు= ఆకాశగుణం; శోత్రంబును= చెవియు; 
వాయుగుణవిశేషంబు= గాలి లక్షణం; స్పర్శంబును= తాకుడును; తేజస్‌+గుణవిశేషంబు= అగ్నిలక్షణం; చక్షుస్‌+ 
ఇంద్రియంబును= కన్నును; భూమిగుణవిశేషంబు= నేలగుణం; (పృథ్వీ) ఘణ +ఇంద్రియంబును= నాసికయు (ముక్కు; 
అగున్‌= అవుతుంది; ఆకాశ+ఆదిగుణంబులు +అగు = మింటిలక్షణాలుగలవైనట్టి; శబ్ద+ఆదులు= ధ్వని మొదలైనవి; 
కార్యంబులు+అగు= క్రియారూపమైన; వాయు+ఆదులందు= గాలిమున్నగువాటికి; కారణ +అన్వయంబునన్‌= కారణంగా, 
చూపట్టన్‌= తోపగా; అన్నిటికిన్‌= పైవానికన్నింటికి; పృథ్వీసంబంధంబు +కలుగుటన్‌+చెసి= మట్టితో సంబంధం కల్చుటవల్ల; 
భూమియందున్‌= మట్టిలో; శబ్ద, స్పర్శ, రూప, రస; గంధంబులు= ధ్వని; తాకుడు; స్వరూపం, పానం, వాసన అనే 
తన్మాత్రలు; కలుగున్‌= సంభవిస్తాయి; (మహత్‌+ఆది= మహత్తు మొదలుకొని; పృథివీ+అంతంబులు +అగు= నేలదాక; 
ఈ+ఏడుతత్త్వంబులు = సప్తతత్త్వాలు అనగా 'మహత్తు, అహంకారం, పృథివి, అప్‌, తేజస్సు, వాయువు, ఆకాశం అనేవి) 
పరస్పరమిళితంబులు+ఐ= ఒండొంటితో ఒరసికొన్నవై; భోగ+ఆయతనంబు+అగు= భోగాలకు నెలవైనట్టి; పురుషునిన్‌= 
పురుషుని; కల్పింపన్‌= పుట్టింపగా) అసమర్థంబులు+ఐ= శక్తిలేనివై; ఉన్నన్‌+చూచి= ఉండగాతెలిసి; (కాల+అదృ్భష్ట= 
కాలము అదృష్టము; సత్త్వ+ఆదులన్‌+కూడి= సత్త్వం, రజస్సు, తమస్సు అనే త్రిగుణాల్నితాల్చి); జగత్‌+కారణుండును = 
విశ్వానికి మూలహేతువైనవాడును; త్రైగుణ్యవిశిష్టుండును= సత్త్వరజస్తమోగుణాలనే మూడింటిచే కూడినవాడును; 
అశేషనియామకుండును= మొత్తాన్ని శాసించేవాడును; నిరంజన +ఆకారుండును= దోషంలేనివాడును (అంట్లుసొంట్లులేని 
ఆకృతిగలవాడు) అగు= అయినట్టి సర్వ+ఈశ్వరుండును= విశ్వమంతటికి ప్రభువు; అందున్‌= ఆ యేడింటిలో; ప్రవేశింపన్‌= 
చొరబడగా; అంతన్‌= తర్వాత; అన్యోన్యక్షుభితంబులు +ఐ= ఒందొంటితో కలతచెంది; మిళలితంబులు+ఐ= ఒకదానితో 
వేరొకటి కలిసిపోయినవై; మహత్‌+ఆదులవలనన్‌= మహత్తు మొదలైన ఏడింటివల్ల; అధిష్టాత్భ= అధిష్రాత (ఆరూఢుడు= 
ఎక్కికూర్చున్నవాడు); చేతనరహితంబు+అగు = చైతన్యంలేనట్టి; ఒక్క+అండంబు= ఒక్క(గ్రుద్దు; పుట్టెన్‌= పుట్టింది; అందున్‌= 
ఆ (గ్రుడ్దునందు... 


తా : కపిలుడు తల్లియైన దేవహూతితో ఇలా అంటున్నాడు - 


“అమ్మా! జీవుని ఆలోచనలు పరిమితమైనవి, అపరిమితమైనవి అని రెండు రకాలు. వీటికి జీవుల మనోవృత్తి, 
భ్రాంతి అనేవి రెండు కారణాలు. ఇవన్ని కోరికలవల్ల కల్టుతాయి. మనసులో పుట్టె వికారాన్ని “అనిరుద్ధ మంటారు. అంటే 
అది ఒక అద్దుపెట్టరాని ఊహ. అది దేహేంద్రియాలన్నింటిని శాసించే ప్రభువు. పరమయోగులు సైతం దాన్ని మన్నిస్తారు. 
అది శరత్మాలంలో వికసించే నల్లకలువమాదిరి నీలవర్ణం గలదై వుంటుంది. 


అంతేగాదు. తేజస్సువల్ల నిశ్చయాత్మకమైన బుద్ధి జనిస్తుంది. ఆ బుద్ధికి వస్తుజ్జానం, ఇంద్రియాల్ని అనుమతించటం; 
సందేహం, భ్రాంతి, జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి అనే టత్రివిధదశలు. నిర్ణయశక్తి, జ్ఞాపకశక్తి అనేవి లక్షణాలు. తేజస్సు 
అనేదొక అహంకారం. దానికి ముక్కు చెవి, కన్ను, నాలుక, చర్మం అనే అయిదు జ్ఞానేంద్రియాలు. వాక్కు కాలు, చేయి, 


426 శ్రీమహాభాగవతము 


గుదం, జననేంద్రియం అనే అయిదు కర్మేంద్రియాలు, మరియు జ్ఞానేంద్రియక్రియలు, కర్మేంద్రియక్రియలు ఆధారంగా 
ఉంటాయి. ప్రాణానికి పనితనం, బుద్ధికి తెలివిడి వున్నందువల్ల ఈ పదిఇంద్రియాలు తేజస్సుగల్లి వుంటాయి. 


ఇక తామసమనే అహంకారంవల్ల శబ్దమనే తన్మాత్ర పుట్టింది. దానివల్ల ఆకాశం, దానివల్ల (శోతమనె జ్ఞానేంద్రియం 
పుట్టాయి. ఈ (శ్రోత్రం (భెవి) శబ్దాన్ని గ్రహించింది. శబ్దానికి అర్ధం ఏర్పడింది. అది వినేవాడికి జ్ఞానాన్ని కల్గించింది. 


తర్వాత ఈ శబ్బరూపతన్మాత్ర అణురూపాకాశమై విశ్వంలో న్థావరజంగమాత్మకమైన పదార్జాలకు లోపలవెలుపల 
వసతి కల్పించింది. ఇక మనస్సు ప్రాణానికి, పది ఇంద్రియాలకు ఆశయంగా వుంది. అయితే ఈ మనస్సు కాలగతిని 
బట్టీ వికారానికి లోనవుతూ ఉంటుంది. 


శబ్బతన్నాత్ర అనేది ఆకాశానికి లక్షణం. ఆకాశంవల్ల స్పర్శజ్ఞానం, దానివల్ల గాలి, గాలివల్ల చర్మజ్ఞానేంద్రియం 
పుట్టాయి. మెత్తదనం, చల్లదనం, వేడి, అనేవి స్పర్శలక్షణాలు. అంతేగాదు గాలికి కదలించి కూర్చుట, వస్తుగత శబ్దాధికరణం, 
ఇంద్రియాలలో స్థిరవాసం అనేవి లక్షణాలు. 


గాలి స్పర్శతన్నాత్రలక్షణం గలది. దానివల్ల రూపం, రూపంవల్ల తేజస్సు, పుట్టాయి. కంటితో రూపాన్ని చూదటం 
జరిగింది. వస్తువులో సమత, పదార్దానికి ప్రాధాన్యము లేకపోవటం, అనే పదార్థంలోని కొలత. అనే మూడూ 
రూపవృత్తులవుతాయి. తేజస్సుకు ఆకృతియే లక్షణం. ప్రకాశం, వంట, నీరు, ఆకలి అనేవి తేజోవృత్తులు. దైవప్రేరణవల్ల 
ఏర్పడే రూపతన్నాత్రవల్లనూ, తేజస్సువల్లనూ నీరుపుట్టింది. నాలుక నీటిని గ్రహిస్తుంది. ఆ నీరు వస్తుతః ఏకాక్సతిగలదైనప్పటికి 
భౌతికవికారంవల్ల ఒగరు, చేదు, కారం, పులుపు, తీపు అని పలురకాలవుతుంది. ఇంకా ద్రవ్యవికృతివల్ల తడియుట, 
గట్టిపడుట (ఘనీభావం), ఇంపుగొల్పుట, బ్రతుకుదెరువు నిచ్చుట, బాధల్ని నివారించుట, మెత్తదనం, వేడిమినిపోగొట్టుట. 
బావినీరు తోడుట, పైకి ఉబికేటట్లు చేయుట వంటివన్నీ నీటికి లక్షణాలు. 

రసతన్నాత్ర వికారంచెందటంవల్ల జలమైంది. జలంవల్ల గంధమనే తన్మాత్ర కల్గింది. దానివల్ల భూమి ఏర్పడింది. 
నాసిక వాసనని (గ్రహించింది. ఆ వాసన ఇంగువ, పేలపిండి, దుర్వాసన, కర్పూరంవంటి సువాసన, ఆహ్లాదకరమైన 
వాసన; వెల్లుల్లివాసన చద్దివాసన, పుల్లదనంవంటి పెక్కురకాలుగా మార్పుచెందుతుంది. ఇందుకు పెక్కుపదార్థాల కలయికయే 
కారణం. 

బొమ్మలుగా నేర్పడుట; జలం, అగ్ని వాయువు అనే మూడింటితో సంబంధం లేనిస్థితి; జలానికి ఆధారమగుట, 
ఆకాశానికి భిన్నంగా ఉండుట, అన్నిరకాల జీవుల్లోని పురుషలక్షణాన్ని బహిర్గతంచేయుట అనేవి భూమి లక్షణాలు. 


ఇంకా ఇలా చెపుతున్నాడు కపిలుడు. 


శబ్దగుణం గలది ఆకాశం. స్పర్శగుణం గలది వాయువు. తేజోగుణంగలది అగ్ని. రసగుణంగలది జలం. 
గంధలక్షణం గలది భూమి. శబ్దానికి చెవి, స్పర్శకు చర్మం (త్వక్‌); రూపానికి అగ్ని రసానికి నాలుక; గంధానికి ముక్కు 
(నాసిక) ఆధారంగా ఉన్నాయి. 
పంచభూతాలు : పంచతన్మాత్రలు - 1. భూమి - గంధం; 2. నీరు - రసం; ౨. అగ్ని - రూపం; 4. గాలి - స్పర్శ; 5. 


ఆకాశం - శబ్దం. 


తృతీయస్కంధము 42/7 


మహత్తు, అహంకారం, భూమి, నీరు, అగ్ని గాలి, ఆకాశం అనేవి ఏడుతత్స్వాలు. ఇవి ఒకదానితో వేరొకటి 
సంబంధం కలవై వుంటాయి. భోగాలకు అనువైనవి. వీటివల్ల పురుషాకృతి ఏర్పడటానికి వీలులేకపోవటంవల్ల విశ్వకారకుడును, 
సత్షరజస్తమోగుణాలతో కూడినవాడును, విశ్వశాసకుడును, నిర్జోషియునైన సర్వేశ్వరుడు పై వడుతత్వాల్లో ప్రవేశించాడు. 
అప్పుడు మహదాదుల ప్రభావంవల్ల చైతన్యంలేని ఒక్క అండం ((గ్రుద్దు) వాటినుండి పుట్టింది. ఆ [గ్రుడ్దులో 


ష్స్‌ గురుశక్తితో విరాట్పురుషుండు సంభవం బయ్యె, నయ్యండంబు నర్ధిం బొదివి 
యంబు ముఖావరణంబు లొక్కొకటికి దశగుణితంబులై తవిలి యావ 
రణములై యుండును, గ్రమమున లోకంబులకు “మేలుకట్ల” పోలికం దనర్చి 
పంకజోదరుని రూపము విలసించును, లోలత జలములోం దేలుచున్న 


తే. హేమమయమైన యండంబులో మహాను, భావుం డభవుండు హరి దేవదేవుం దఖీల 
జేత నారాయణుండు ప్రవెశించి యపుడు, విష్ణుపద భేదనంబు గావించి యందు. 897 


ప్రతి : విరాట్‌+పురుషుండు= ఆదిదేవుడు; గురుశక్తితోన్‌= గొప్పశక్తితో; అర్ధిన్‌= కోరికగల్లి; ఆ+అండమున్‌= విచిత్రమైన 
ఆ [గ్రుడ్డును; పొదివి= 'క్రమ్ముకొని; అంబుముఖ+ఆవరణంబులు = నీరు మొదలైన ఏడు ఆవరణాలు; ఒక్క+బఒక్కటికిన్‌= 
ఆ యేడింటిలో ప్రతి ఆవరణానికి; దశగుణితంబులు+ఐ= పదిగా లెక్కింపబడినవై (ఇవి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు); 
తగిలి= ఆవరించి; ఆవరణములు+ఐ+ఉండును= చుట్టుకొనివుంటాయి; క్రమమునన్‌= వరుసగా; లోకంబులకున్‌= 
పదునాల్గు భువనాలకు; మేలుకట్లపోలికన్‌= మెట్లమాదిరిగా (ఉల్లెడలుగా); తనర్చి= ఒప్పి; పంకజ+ఉదరుని= తామర 
బొడ్డునందుగల విష్ణువు; రూపము= ఆకారం; విలసించును= ప్రకాశిస్తుంది; లోలతన్‌= కదలికతో; జలములోన్‌= 
నీటిలో; తేలుచున్న= పైకి ఉబుకుతున్నట్టి; హేమమయము+ఐన= బంగారు మయమైన; అందడంబులోన్‌= [గ్రుడ్దులో; 
మహా+అనుభావుండు = గొప్ప మహిమగలవాడును; అభవుండు= పుట్టుకలేనివాడును; హరి, దేవదేవుండు= దేవతలకు 
ప్రభువైనవాడును; అభిలబేత = విశ్వానికి నాయకుడును; (అయిన) నారాయణుండు = వైకుంఠుడు; ప్రవేశించి= చొచ్చి; 
అపుడు; విష్ణుపదభేదనంబు +కావించి= ఆకాశాన్ని తెరిచి అందున్‌= దానిలో... 


తా:;ఆ గగ్రుడ్దునుండి మహాశక్తిగల విరాట్‌పురుషు డవతరించాడు. ఆ పురుషుణ్ణి ఏడు ఆవరణాలు (మహత్తు, అహంకారం, 
పృథివి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం) అందొక్క ఆవరణానికి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు పది ఆవరణాలు - 
చుట్టుకొనివున్నాయి. అవి పదునాల్లులోకాలకు ఉల్లెడపట్టినట్లున్నాయి. అందులో పద్మనాభుని రూపం విరాజిల్లుతున్నది. 
నీటిలో తేలియాడుతున్న ఆ బంగారుమయమైన గుడ్డులో మహాత్ముడైన నారాయణమూర్తి ప్రవేశించి “ఆకాశాన్ని తెరిచాడు. 
అందులో - 


విశే : ఈ పద్యంలో విరాట్పురుషుని ప్రస్తావనవుంది. ఆ పురుషుడు దివ్యశక్తితో కూడినవాడు. ఆ శక్తిని ఆవరించి 
సస్తావరణాలున్నాయి - అవి 'మహత్తు, అహంకారం, నీరు, అగ్గి నేల, గాలి, ఆకసం అనేవి. వీటిలో ఒక్కొక్కటి 
దశావరణాలు కల్గివున్నాయి. అవి చెవి, కన్ను. ముక్కు నాలుక, చర్మం అనే జ్ఞానేంద్రియాలతోను, మాట, కాళ్ళు, చేతులు, 
జననేంద్రియం, గుదం అనేక కర్మేంద్రియాలతోను వెరసి పది ఇంద్రియాలతో ఆవరించివుంది. ఈ ఏడు ఆవరణాలు, 
పదిఇంద్రియాలు కలిసి విశ్వసృష్టి అనే మేడకు మెట్టు, ఆ బంగారువన్నె గుద్దులోనికి నారాయణుడు ప్రవేశించి “బ్రహ్మాండాన్ని 
తెరిచాడు. చతుర్దశభువనాలకు ఆధారమైనది ఆకాశమే అనే విశ్వసత్యం ఈ పద్యంలో అభివ్యక్తమైంది. 


428 శ్రీమహాభాగవతము 


విష్ణుపదం : విష్ణుమూర్తికి పాదపీఠంకాబట్టి ఆకాశానికి ఆ పేరు వచ్చింది. అభవుడు అనగా పుట్టుకలేనివాడు. 
శ్రీమన్నారాయణుదని అర్ధం. భగవంతునికి చావుపుట్టుకలుండవు. ఆయన హేమాండంలోనికి స్వస్వరూపంతోనే ప్రవేశించాడు. 


క్స్‌ కరమొప్పంగా విరాట్పురుషుండు వెలుంగొందు నా విరాట్పురుషుని యాననంబు 
వలనను వాణియు, వాణితో వహ్నియు, నాసంబువలనం బ్రాణములంగూడి 
ఘ్రాణేంద్రియం బయ్యె, ఘ్రూణంబువలనను వాయువులును బ్రాణవాయువులును 
నందు నక్షులు చక్షువందు సూర్యుండును, నం దభిధ్యానంబు నర్థిం జేయం 


తే. గర్జ్హములు జాత మయ్యెం, దత్మర్ణసమితి, వలన (శోత్రేంద్రియంబు దిక్కులును గలిగెం, 
ద్వక్కుచే శ్మశురోమ వితానకములు, నోషధి వ్రాతమును భవ మొందె మజియు. 898 


ప్రతి : కరము= మిక్కిలి; ఒప్పన్‌+కాన్‌= ఒప్పిదమగునట్లు; విరాట్పురుషుండు= పరమపురుషుడు; వెలుగొందున్‌= ప్రకాశిస్తాడు; 
ఆ విరాట్పురుషుని+ఆననంబు వలనను= ఆ విరాట్‌ పురుషుని మొమువలన; వాణియున్‌= వాక్ళును; వాణితోన్‌= వాక్కునుండి 
వహ్నియున్‌= అగ్నియు; నాసంబువలనన్‌= ముక్కువల్ల; ప్రాణములన్‌+కూడి = ఉచ్చ్వాస నిశాసాలతోకలిసి; ఘ్రూణ+ 
ఇంద్రియంబు= నాసికేంద్రియం; అయ్యెన్‌= అయింది; ఘ్రూాణంబువలనన్‌= నాసికనుండి, వాయువులు = గాలులు (49 
రకాలు); ప్రాణవాయువులును= పంచప్రాణాలైన ప్రాణం, అపానం, వ్యానం, సమానం, ఉదానమనే అయిదు; అందున్‌ = 
వానిలో), అక్షులు= కన్నులు; అక్షులందున్‌= కన్నుల్లో; సూర్యుండును; అందున్‌= సూర్యునియందు; అభిధ్యానంబు= 
యోగాభ్యాసం; అర్ధిన్‌= కోరికతో; చేయన్‌= చేయగా; కర్ణములు = చెవులు; జాతంబులు +అయ్యెన్‌= పుట్టాయి; తద్‌+ 
కర్ణసమితివలనన్‌= రెండు చెవులవల్ల; శ్రోత్ర+ఇంద్రియంబు= శోత్రమనే ఇంద్రియం; (మజియు) దిక్కులును= దిశలుకూడ; 
కలిగెన్‌= కలిగాయి; త్వక్కుచేన్‌= చర్మమువల్ల; శ్శ్మశు= మీసాలు; రోమ= వెండ్రుకలు మున్నగువాని; వితానములు = 
గుంపు; ఓషధీవ్రాతమును= ఓషధుల సమూహం; భవము+అందెన్‌= పుట్టాయి; మతణియున్‌= ఇంకా... 


తా : ఆ విరాట్పురుషుడు దేదీప్యమానంగా వెల్దుతున్నాడు. ఆయన ముఖంనుండి వాక్కు వాక్కునుంది అగ్ని నాసికనుండి 
ప్రాణాలతోకూడిన ఘ్రాణేంద్రియం ఆవిర్భవించాయి. 'ఘూణేంద్రియంనుండి వాయువులు, అయిదు ప్రాణవాయువులు; 
వాటిలో కళ్ళు; కళ్ళనుండి సూర్యుడు, సూర్యుని ధ్యానించగా అందుండి చెవులు; చెవులనుండి శోత్రేంద్రియం, అలాగే 
దిక్కులు ఏర్పడ్డాయి త్వగింద్రియం (చర్మం) నుండి మీసాలు, తక్కిన వెండ్రుకలు; ఓషధులు పుట్టాయి. 
తే. దానివలనను మేఢధ్రంబు గానం బడియెం, బరంగ రేతంబువలన నాపంబు వుట్టె 

గుదమువలన నపానంబు నుదయమయ్యు, దాని వలనను మృత్యువు దగ జనించె. 899 
ప్రతి : దానివలనను= త్వగింద్రియంనుండి; మేఢ్రంబు= పురుషుల జననేంద్రియం (శిశ్నం); కానన్‌+పడియెన్‌= కన్పించింది; 
పరంగన్‌= తర్వాత; రేతంబువలనన్‌= ఇంద్రియంవల్ల; ఆపంబు+పుట్టెన్‌= నీరు ఏర్పడింది; గుదమువలనన్‌= పురీషంనుండి 
(ముడ్డి); అపానంబు= దుర్వాసన (కార్బన్‌) ఉదయము +అయ్యెన్‌= పుట్టింది; దానివలనను= అపానంవల్లనే; మృత్యువు= 
మిత్తి (చావు); తగన్‌= జనించెన్‌= కల్గింది. 
తా : రోమరాజిలో శిశ్నం కన్పించింది. దానిలోని ఇంద్రియమే నీరు. పురీషంనుండి అపానం కల్గింది. దానినుండి మృత్యు 
వేర్చ్పడింది. 


తృతీయస్కంధము 4209 


క. కరములవలనను బలమును, నిరవుగ నా రెంటివలన నింద్రుండుం బాదాం 
బురుహంబులవలన గతియు, నరుదుగ నా రెంటివలన హరియునుం గలిగెన్‌. 900 


ప్రతి : కరములవలనను= చేతులవల్ల; బలమును= శక్తియు; ఇరవుగన్‌= స్థిరంగా; ఆ రెంటివలనన్‌= రెండు చేతులవల్ల; 
ఇంద్రుండు= స్వర్గాధిపతి (శక్తికిమూలం); పాద+అంబురుహంబులవలనన్‌= రెండు పాదపద్మాలవల్ల; గతియున్‌= నదక 
(గమనం); అరుదుగన్‌= విచిత్రంగా; ఆ రెంటివలనన్‌= రెండుపాదాలవల్ల; హరియునున్‌= ఉపేంద్రుడును (ఇంద్రుని 
తమ్ముడు) కలిగెన్‌= పుట్టాడు. 

తా : చేతులనుండి శక్తి ఏర్పడింది. వాటినుండి ఇంద్రుడు ఉద్భవించాడు. పాదాలమూలంగా “గమనక్రియి ఏర్పడింది. 
వాటినుండి ఉపేంద్రుడు (హరి) పుట్టాడు. 


క. ఘన నాడీ పుంజమువల, నను రక్తము, దానివలన నదులును జఠరం 

బున నాంకలియును దప్పియు, ననయము నా రెంటివలన నబ్బులు వుట్టెన్‌. 901 
ప్రతి ;: ఘన= గొప్పదైన; నాడీపుంజమువలనను = నాడులసమూహంద్వారా; రక్తము= నెత్తురు; దానివలనన్‌= 
ఆ రక్తంనుండి; నదులును= ఏజులును; జఠరరంబునన్‌= కడుపులో; ఆంకలియును దప్పియును= క్షుత్పిపాసలు; 
ఆ రెంటివలనన్‌= ఆకలిదప్పులవల్ల; అబ్బులు= సముద్రాలు; పుట్టెన్‌= జనించాయి. 
తా : నాడులవల్ల నెత్తురు, నెత్తురువల్ల నదులు ఏర్పడ్డాయి. కడుపులో ఆకలిదప్పులు పుట్టాయి. ఆ రెండింటి నుండియే 
సముద్రాలేర్చడ్డాయి. 
క. విను హృదయమువలనను మన, మును, మనమునం దుహినకరుండు బుద్దియుం జిత్తం 

బును బ్రహ్మయు క్షేత్రజ్ఞుం, దును గలిగిరి యవ్విరాజుండుం బూరుషతన్‌. 902 
ప్రతి : విను= (కపిలుడు తల్లితో) వినుము; హృదయమువలనను= ఎదనుండి; మనమును= మనస్సును; మనమునన్‌= 
మనస్సువల్ల; తుహినకరుండు= చల్లనికిరణాలవాడు చంద్రుడు; బుద్ధియున్‌= బుద్దియు (నిశ్చయాత్మకత); చిత్తంబునన్‌= 
చిత్తమువల్ల (జ్ఞానస్థితి); 'బ్రహ్మయున్‌= సృష్టికర్త పూరుషతన్‌= (అహంకారంనుండి) పారుషంనుండి; క్షేత్రజ్ఞుందున్‌= ఆత్మ; 
ఆ+విరాజుండున్‌= రుద్రుడును; కలిగిరి= ఏర్పడ్డారు. 
తా : “అమ్మా! వినండి. హృదయంనుండి మనస్సు కల్గింది. మనస్సువల్ల చంద్రుడు, బుద్ది కల్గారు. చిత్తం నుండి బ్రహ్మ 
మజియు బుద్ధి ఆవిర్భవించారు. అహంకారంనుండి రుద్రుడు చిత్తం నుండి చైత్యుడు (క్షేతజ్ఞుడు) పుట్టారు. 


వ మథఠటియు విరాట్పురుషునం దుదయించిన వ్యష్టిరూపంబులగు నాకాశాది భూతంబులును శబ్దంబు 
మొదలగు భూతతన్నాత్రంబులును వాగాదీంద్రియ జాతంబును దదధిదేవతలును దమంతన సమష్టి 
రూపుండగు క్షేతజ్ఞుం బ్రవృత్తి ప్రవర్తకుంజేయ నసమర్ధంబు లయ్యె, నెట్టనిన దేవాధిష్టితంబులగు 
నింద్రియంబులు దాము వేర్వేణ యయ్య్యీశ్వరుం బ్రవృత్యున్ముఖుం జేయనోపక క్రమంబునం దత్తదధివ్రానాదుల 
నొందె, నందు నగ్ని వాగింద్రియంబుతోడ ముఖంబు నొంది ప్రవర్తించిన విరాట్కార్యంబగు వ్యష్టి శరీరజాతం 


430 శ్రీమహాభాగవతము 


బనుత్పన్నంబయ్యె, నంత నాసయు ఘ్రూణేంద్రియంబుతోడ వాయువుం గూడిన నట్టిద యయ్యై, నాదిత్యుండు 
చక్షురింద్రియంబుతోడ నేత్రంబుల నొందిన వృథాభూతంబయ్యె, దిగ్దేవతాకంబగు కర్ణంబు 
శోత్రేంద్రియంబుతోం గూడిన విరాట్కార్య ప్రేరణాయోగ్యంబయ్యె, నోషధులు రోమంబులం ద్వగింద్రియంబుం 
జెంద విఫలం బయ్యె, నద్దెవంబగు మేధ్రంబు రేతంబు నొందినం దత్కార్య కరణాదక్షంబయ్యెం, బదంపది 
గుదంబు మృత్యువుతోడ నపానేంద్రియంబుం జేరిన నది హైన్యంబు నొందె, విష్ణుదేవతాకంబులగు 
చరణంబులు గతితోం గూడిన ననీశ్వరంబు లయ్యెం, బాణీంద్రియంబు లింద్రదైవతంబు లగుచు బలంబు 
నొందిన శక్తి హీనంబు లయ్యె, మజియు నాడులు సనదీకంబులై లోహితంబు వొందిన నిరర్ధకంబు లయ్యె, 
నుదరంబు సింధువులతోడం జేసి క్షుత్పిపాసలం బొందిన వ్యర్థంబయ్యె, హృదయంబు మనంబుతోడం 
జంద్రు నొందిన నూరకయుందిె, బుద్ధి బ్రహ్మాధిదైవతంబై హృదయంబు నొందిన నిష్టలంబయ్యెం, జిత్తం 
బభిమానంబుతో రుద్రునిం జెందిన విరాట్కార్యజాతం బనుద్భూతం బయ్యె, నంతం జైత్యుందగు క్షేత్రజ్ఞుండు 
పహృదయాధిష్రానంబు నొంది చిత్తంబుతోడం బ్రవేశించిన విరాట్పురుషుండు సలిల కార్యభూత బ్రవ్మాండంబు 
నొంది ప్రవృత్యున్ముఖ క్షముండయ్యె, సుప్త్పుండగు పురుషునిం బ్రాణాదులు దమబలంబుచే భగవదప్రేరితంబు 
లఅగుచు నుత్ధాపనాసమర్థంబు లగు చందంబున నగ్వ్యాదులు స్వాధివ్రానభూతంబులగు నింద్రియంబులతోడ 
దేవాదిశరీరంబుల నొందియు నశక్తంబులయ్యె నని మజతియు నవ్విరాట్పురుషుని ననవరతభక్తింజేసి విరక్తులై 
యాత్మలయందు వివేకంబు గల మహాత్ములు చింతింపుదు రనియుం బ్రకృతి పురుష వివేకంబున మోక్షంబును, 
బ్రకృతి సంబంధంబున సంసారంబును గలుగు ననియుం జెప్పి మజియు నిట్టనియె. 903 

ప్రతి : మజియున్‌= ఇంకా; విరాట్‌+పురుషుని+అందున్‌= అధిపుడైన పురుషుడు విరాట్టునందు; ఉదయించిన = పుట్టినట్టి; 
వ్యష్టిరూపంబులు+అగు= వేర్వేరు రూపాలుగలవైనట్టి; ఆకాశ+ఆదిభూతంబులును = ఆకాశం మున్నగు అయిదు భూతాలు; 
శబ్దంబు +మొదలు = శబ్దం మున్నగు; తద్‌+మాత్రంబులును= అయిదు భూతాల గుణాలను; వాక్‌+ఆది+ 
ఇంద్రియజాతంబును= వాక్కు మొదలైన ఇంద్రియాల సమూహం; సమష్టిరూపుండు +అగు= అన్నింటిని తనలో 
ఇముడ్చుకొన్నవాడైనట్టి; క్షేత్రజ్ఞున్‌= జీవాత్మను; ప్రవృత్తిప్రవర్తకున్‌= తన వృత్తిని తాను నిర్వహించువాడుగా; చేయన్‌= 
చేయుటకు; అసమర్థంబులు +అయ్యెన్‌= చాలనివైనాయి ఎట్లు= అదెట్లనగా (వివరణ); దేవ+అధిస్టితంబులు +అగు= 
దైవంచే కూడినవైన; ఇంద్రియంబులు= ఇంద్రియాలు (10); తాము= స్వయంగా; వేజు +వేజన్‌= విడివిడిగా; ఈశ్వరున్‌= 
క్షేతజ్ఞుణ్ణి ప్రవృత్తి+ఉన్నుఖున్‌= కార్యనిర్వహణకు పూనుకొనేవానిగా చేయన్‌= చేయుటకు; ఓపక= సమర్థతలేక; కమంబునన్‌= 
వరుసగా తద్‌+తద్‌= ఆ యా అధిష్టానాదులన్‌= తమ తమ అధినాయకుల్ని పొందెన్‌= పొందాయి; అందున్‌= 
వాటిలో; అగ్ని= తేజస్సు; వాక్‌+ఇంద్రియంబుతోదన్‌= వాక్కు అనే ఇంద్రియంతో; ముఖంబున్‌+ఒంది= మోమునచేరి; 
ప్రవర్తించిన= చేయదగినట్టి; విరాట్‌+కార్యంబు +అగు= విరాట్‌ పురుషుని పనియైన; వ్యష్టిశరీర= భిన్నశరీరంనుండి; 
జాతంబు= పుట్టినట్టిది; లేక పుట్టవలసినది; అనుత్పన్నంబు +అయ్యెన్‌= పుట్టనిదయింది; అంతన్‌= తర్వాత నాసయున్‌= 
ముక్కుకూడ (నాసిక); ఘ్రాణ +ఇంద్రియంబుతోడన్‌= వాసనను గమనించే ఇంద్రియంతో; వాయువున్‌= గాలిని; కూడిన + 
అట్టిది +అయ్యెన్‌= కలిసినదైంది; ఆదిత్యుండు= సూర్యుడు; చక్షుస్‌+ఇంద్రియంబుతోడన్‌= నేత్రమనే ఇంద్రియంతో; 
నేత్రములన్‌+ఒందినన్‌= కన్నుల్నిచేరగా; వృథాభూతంబు +అయ్యెన్‌= (విరాట్టునిపని) వ్యర్థమైంది; దిక్‌ +దేవతాకంబు +అగు= 


తృతీయస్కంధము 431 


దిశలే అధిపతులుగానున్నట్టి; కర్ట్ణంబులు= చెవులు; (శోత్ర+ఇంద్రియంబుతోన్‌= శోత్రమనే ఇంద్రియంతో; కూడినన్‌= 
కలువగ్గా విరాట్‌కార్య= విరాట్‌ పురుషుని పనియందలి; ప్రేరణ= దీక్ష అయోగ్యంబు +అయ్యెన్‌= పనికిరానిదైంది; 
ఓషధులు= చెట్లు లేక ధాతువులు; రోమంబులన్‌= వెండ్రుకలవల్ల; త్వక్‌+ఇంద్రియంబున్‌= చర్మమనే ఇంద్రియాన్ని 
చెందన్‌= పొందగా? విఫలంబు +అయ్యెన్‌= ఫలితంలేనిదయింది (వ్యర్థమైంది); అప్‌+దైవంబు= జలదేవత; అయిన = 
అయినట్టి; మేఢ్రంబు= శిశ్నము; రేతంబున్‌+ఒందినన్‌ = ఇంద్రియాన్ని పొందగా; తద్‌+కార్య= దాని పని; కరణ= 
చేయుటయందు; అదక్షంబు +అయ్యెన్‌= శక్తిలేనిదయింది (విరాట్టు); పదంపడి= పిదప; గుదంబు= పురీషనాళం, (మూడి); 
మృత్యువుతోడన్‌= మిత్తితో; అపాన +ఇంద్రియంబున్‌= దేహమాలిన్యాలను నెట్టివెసే ఇంద్రియాన్ని చేరినన్‌= చేరగా; అది- 
'హైన్యంబు= హీనదశను; ఒందెన్‌= పొందింది; విష్ణుదేవతాకంబులు +అగు= విష్ణుమూర్తివైన; చరణంబులు= పాదాలు; 
గతితోన్‌+కూడినన్‌= గమనంతో చేరిపోగా; న+ఈశ్వరంబులు +అయ్యెన్‌= ఏలికలేనివయ్యాయి; పాణి+ఇంద్రియంబులు= 
కరములనే ఇంద్రియాలు; ఇంద్రదైవంబులు +అగుచున్‌= ఇంద్రుని దెవంగాకలవై; బలంబున్‌+ఒందినన్‌= శక్తిగలవికాగా; 
శక్తిహీనంబులు +అయ్యెన్‌= సత్తువలేనివయ్యాయి; మతియున్‌= ఇంకా; నాడులు = నాళాలు; సనదీకంబులు+ఐ= నదులతో 
కూడినవై; లోహితంబున్‌+ఒందినన్‌= ఎజ్జిదనాన్ని పొందగా; నిర్‌+అర్ధకంబులు +అయ్యెన్‌= నిష్టలమయ్యాయి; ఉదరంబు= 
కడుపు; సింధువులతోడన్‌ +చేసి= సముద్రాలతో చేరటంవల్ల; క్షుత్‌+పిపాసలన్‌+పొందినన్‌= ఆకలిదప్పుల్ని పొందగా; 
వ్యర్థంబు +అయ్యెన్‌= పనికిరానివయ్యాయి; హృదయంబు= ఎడంద; (గుండె); మనంబుతోదన్‌= మనస్సుతోగూడి; చంద్రున్‌= 
చంద్రుని; ఒందినన్‌= పొందగా; ఊరక+ఉందెన్‌= క్రియలేనిదయింది; బుద్ది బ్రహ్మ+అధిధైెవంబు +ఐ= బ్రహ్మని అధిదేవునిగా 
పొంది; హృదయంబున్‌+ఒందినన్‌= గుండెను పొందగా; నిష్పలంబు +అయ్యెన్‌= ఫలితంలేనిదయింది; చిత్తంబు = చిత్తం; 
అభిమానంబుతోన్‌= అహంకారంతో; రుద్రునిన్‌+చెందినన్‌= పశుపతిని చేరగా; విరాట్‌ +కార్యజాతంబు = విరాట్‌పురుషుని 
పనివలని ఫలితం; అనుద్భూతంబు +అయ్యెన్‌= సంభవించనిదైంది; అంతన్‌= తర్వాత చైత్యుడు+అగు = చేతనత్వ ధర్మంగల; 
క్షేత్రజ్ఞుందు= ఆత్ముడు; హృదయ +అధిష్టానంబున్‌= ఎదలో నెలకొనుట; ఒంది= పొంది; చిత్తంబుతోడన్‌= చిత్తమనే 
అంతరంగంతో; ప్రవేశించిన= చొరబడినట్టి; విరాట్‌+పురుషుండు = అధిదేవుడు; సలిలకార్వ్యభూత= నీరే కార్యరూపందాల్చిన; 
బ్రహ్మాండంబున్‌= అండాకృతితోనున్న బ్రహ్మలోకాన్ని; ఒంది= పొంది; ప్రవృత్తి+ఉత్‌+ముఖక్షముండు= ప్రవృత్తిలోని 
పూనికకు సమర్జ్భుడు; అయ్యెన్‌= అయినాడు; సుప్తుండు +అగు= నిద్రావస్టయందున్నట్టి; పురుషునిన్‌= విరాట్పురుషుని; 
ప్రాణ+ఆదులు= ప్రాణాలు; ఇంద్రియాలుమొదలైనవి; తమబలంబుచేన్‌= తమశక్తిచేత; భగవత్‌ +అ(పేరితంబులు = 
భగవంతునిచే (ప్రేరేపింపబదనివి; అగుచున్‌= అవుతూ; ఉత్భాపన +అసమర్థంబులు= ప్రవర్తించటానికి సత్తువ లేనివానికి; 
అగుచున్‌= అవుతూ; అగ్ని+ఆదులు= అగ్ని మొదలైనవి; స్వాధిష్టాన భూతంబులు+అగు= తన అధీనంలోనుంచుకొన్న 
తక్కిన భూతాలుగలవిగా? అగు= ఐనట్టి; ఇంద్రియంబులతోదన్‌= పది జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో; దేవ+ఆదిశరీరంబులన్‌= 
దైవిక శరీరాల్ని ఒందియున్‌= పొందికూడ; అశక్తంబులు +అయ్యెన్‌= శక్తిలేనివయ్యాయి; మథఖియున్‌= ఇంకా; ఆ 
విరాట్‌పురుషుని= ఆ విరాట్టునియొక్క అనవరత= ఎడతెగని; భక్తిన్‌+చేసి= భక్తికారణంగా; విరక్తులు+ఐ= సమస్తాన్ని 
పరిత్యజించినవారై వివేకంబు +కల= జ్ఞానంగల్టినట్టి మహా+ఆత్ములు= బుషులు; చింతింపుదురు+అనియున్‌= ఆలోచిస్తారని; 
ప్రకృతిపురుషవివేకంబునన్‌= ప్రకృతి మజియు పురుషునికి సంబంధించిన జ్ఞానంతో; మోక్షంబును= ముక్తియు; ప్రకృతి 
సంబంధంబునన్‌= ప్రకృతితోడి తగులంచేత; సంసారంబును= రక్తి (భోగాసక్తి; కల్గున్‌= ఏర్పడుతాయి; అనియున్‌= 
ఇట్లని; చెప్పి మజియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


432 శ్రీమహాభాగవతము 


తా : విరాట్ట్పురుషుడు సమప్టిరూపం. ఆ రూపంనుండి వ్యష్టిరూపాలైన భూమి, నీరు, అగ్ని గాలి, ఆకాశం అనే పంచభూతాలు, 
శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే అయిదు తన్మాత్రలు, వాక్కు, కాళ్ళు, చేతులు, గుదం, జననేంద్రియం అనే 
అయిదు కర్మేంద్రియాలు, చర్మం, కన్నులు, చెవులు, నాలుక, ముక్కు అనే అయిదు జ్ఞానేంద్రియాలు, వాటి అధిదేవతలును 
సమప్టెరూపుడైన క్షేతజ్ఞుణ్ణి తమంతతామే కార్యోన్ముఖుణ్ని చేయజాలవు. (ఆత్మ సమప్టిరూపమైనప్పటికి భూతాదుల ఆసరాలేకుండా 
ప్రవర్తించదని భావం); భగవంతుని అధీనంలో ఉన్న ఇంద్రియాలు వ్యష్టిగా ఆయన్ని పురికొల్పలేక కమంగా తమ 
అధిష్టానాల్ని ఆసరాగా చేసికొన్నాయి, వాటిలో అగ్ని వాక్‌ అనే కర్మేంద్రియంతో కలిసి ముఖాన్ని చేరింది. ముఖం ద్వారా 
తన పనిచేయటంవల్ల వ్యష్టిశరీరంలోని “విరాట్‌కార్యం” స్తబ్ధమైంది. తర్వాత నాసిక (ముక్కు, ఘ్రాణమనే జ్ఞానేంద్రియంతో 
కలిసి గాలితో కూడదుకొనింది. ఆదిత్యుడు (అగ్ని సూర్యుడు) “చక్షువు” అనే జ్ఞానేంద్రియంతో కన్నుల్ని ప్రవేశించగా దాని 
భూతశక్తి వ్యర్థమైంది. దిక్కులు దేవతగాకల్లిన చెవులు 'శోత్రిమనే జ్ఞానేంద్రియంతో కలువగా విరాట్‌కార్యప్రేరణ 
అంతరించింది. ధాతువులు వెంట్రుకలద్వారా “త్వక్‌ (చర్మం) అనే జ్ఞానేంద్రియాన్ని చేరగా ఉడిగిపోయాయి.” “అప్‌ (నీరు) 
దైవమైన జననేంద్రియం (శిశ్చం, ఇంద్రియాన్ని చేరుకోగా జలం తనపనిచేయజాలనిదైంది. తర్వాత గుదం (పురీషరంధ్రం) 
మిత్తితోకూడి అపానమనే ప్రాణేంద్రియాన్ని చేరగా, అతినీచంగా మారింది. విష్ణుమూర్తి అధీనంలోని “పాదాలు” గతిధర్మం 
గల వైనందువల్ల 'అధీశ్వరత్వాన్లి కోలుపోయాయి. ఇంద్రుని అధీనంలోని చేతులు (పాణీంద్రియాలు) అనే కర్మేంద్రియాలు 
శక్తిని పుంజుకోగా నిష్టలమయ్యాయి. నాడులు నదులతో కలిసి ఎజుపు - పసుపు వన్నెతో నొప్పి ప్రయోజనం లేనివయ్యాయి. 
కడుపు సముద్రాలుగా మారి ఆకలిదప్పులుగల దగుటవల్ల వ్యర్థమైంది. గుండె మనస్సుతోపాటు చంద్రుని చేరి శాంతించింది. 
బ్రహ్మ అధిదేవతగా గల్గిన బుద్ది హృదయాన్ని చేరి ఫలితం లేనిదైంది. చిత్తం అహంకారంతో రుద్రున్ని చేరగా విరాట్‌ 
పురుషుని పని స్తంభించింది. అప్పుడు చైత్యుడనే పేరుగల క్షేతజ్ఞుడు (ఆత్మ) ఎదలో చేరి చిత్తంతో ప్రవెశింపగా విరాట్‌పురుషుడు 
జలభూతమైన బ్రహ్మాండాన్ని పొంది కార్యోన్ముఖుడయ్యాడు. పంచప్రాణేంద్రియాలు నిద్రగూరిన విరాట్‌ పురుషుని 
నిద్రావస్థనుండి మేల్కొల్చ జాలనట్లే, అగ్నిమొదలైన పంచభూతాలు అధిదేవతలుగల ఇంద్రియాలతో సహ దైవికశక్తి 
గలవైనప్పటికి సత్తువ లేనివవుతాయి. 


అయితే ఆత్మజ్జులైన బుషులు సన్వసించి, ఎడతెగని భక్తిభావం గలవారై విరాట్‌ పురుషుణ్ణి కొలుస్తారు. ఈ ప్రకృతి 
పురుషజ్ఞానం మోక్షాన్ని కల్టిస్తుంది. ప్రకృతి సంబంధంవల్ల సంసారబంధం కల్గుతుంది” అని కపిలుడు తల్లి దేవహూతికి 
చెప్పి, మళ్ళీ ఇలా అన్నాడు. 
విశే : శ్రీమద్భాగవతంలో ఈ 'కపిలాచార్యతత్వబోధ' భారతీయ సాంఖ్యయోగానికి నిలువుటద్దంగా భాసించే ఘట్టం. 
కపిలుడు తన తల్లియైన దేవహూతికి తత్ప్వజ్ఞానోపదేశం చేయడమే ఈ ఘట్టంలోని ఇతివృత్తం. దీనిలో విశ్వంయొక్క 
సమష్టి వ్యష్టిస్వరూపం, భక్తియోగవిశిష్టత, జీవుల పిండోత్పత్తిక్రమం, గర్భస్థశిశువులేకజీవుడు భగవంతుని స్తుతించుట 
అనే అంశాలు వివరింపబడ్డాయి. 

ఈ ఘట్టంలో 887 - 94 మధ్య పద్యాల్లో విశ్వసృష్టికి సంబంధించిన భౌతికస్వరూపం అభీవర్ణితమైంది. విశ్వమంతా 
'మహత్తు, అహంకారం, పృథివి, జలం, అగ్ని గాలి, ఆకాశం అనే ఏడుతత్వాలతో కూడి వుంది. ఇవి ఒక్కొక్కటి వ్యష్టిగా 
పురుషుణ్ణి ఉత్పాదించలేకపోయాయి. అప్పుడు జగత్మారణుదైన సర్వేశ్వరుడు ఆ యేడింటిలో ప్రవేశించినపుడు ఏడుతత్తాలు 
ఒండొంటితో కలియగా చేతనరహితమైన ఒక్క అండం బంగారువన్నైతో పుట్టింది. దానినుండి 'విరాట్‌పురుషుడు” ఆవిర్భవించాడు 


తృతీయస్కంధము 433 


అనగా విశ్వస్వరూపమేర్పడింది. విశ్వరూపం పంచభూతాలతో నొప్పింది. అవి ఒక్కొక్కటి పదిఆవరణాలుగా 
(జ్ఞానేంద్రియకర్మేంద్రియాలు) విభజింపబడ్డాయి. ఈ ఆవరణాలు లోకాలన్నింటికి మెట్లవరసలయ్యాయి. అవన్నీ విష్ణమయమైన 
రూపాలే. నీటిలో తేలియాడుతున్న ఆ [గ్రుడ్దులో దేవదేవుడైన నారాయణుడు ప్రవేశించి ఆకాశాన్ని తెరిచాడు. అందులో 
విశ్వస్వరూపం వెలుగొందింది. అది 'పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, తన్మాత్రలు, కర్మేంద్రియాలు, అంతరంగచతుష్టయం 
అనే ఇరువదినాల్టు (చతుర్వింశతి) సమపష్టితత్వాలుగా భాసించింది. కాని సమష్టిగా ఉన్న ఈ విశ్వరూపుడు స్వయంగా 
ప్రవృత్తినిర్వహణ చేయజాలని పరిస్థితి యేర్పడింది.' అప్పుడు పంచభూతాలు, దశేంద్రియాలు వ్యష్టిగా (పృథక్‌భావం) 
అధిదేవతల సహాయంతో ప్రవృత్తిని ఆరంభీంచాయి. అనంతరం నారాయణాంశ “ప్రత్యగాత్మ రూపంతో ఆ యేడుతత్తాలలో 
ప్రవేశించింది. సత్వరజస్తమోగుణాల (ప్రేరణతో పురుషుడు ప్రకృతిగర్భంలో భీజావాపం చేశాడు. తత్మారణంగా పిండోత్పత్తియి, 
అందుండి జీవరూపమేర్పడింది. ఆ జీవరూపం మానవులు, పశుపక్ష్యాదులుగా ఏర్పడింది. రూపం సజీవమని, నిర్ణివమని 
రెందు రకాలు. మానవులు, పశుపక్ష్యాదులు సజీవరూపాలు కాగా నదులు, సముద్రాలు, పర్వతారణ్యాదులు వగైరా 
నిర్ణివరూపాలు. ఏ తత్వానికి ఏది అధిష్టానమో వచన తాత్పర్యంలో వివరించడమైంది. 


తన్మాత్రలు : తద్‌+మాత్రలు= తన్మాత్రలు. అంటే “దానికి మాత్రమే పరిమితమైంది” అని అర్ధం. ఆకాశం, వాయువు, 
తేజస్సు (అగ్ని; నీరు, భూమి అనే పంచభూతాలకు అధిష్టానాలు వరుసగా చెవి, చర్మం, కన్ను నాలుక, ముక్కు అనేవి. 
వీటియొక్క తన్మాత్రలు వరుసగా శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. ఇవి ఒక్కొక్కటి తమపని మాత్రమే చేస్తాయి. 
ఒకదానిపని మరొకటి చేయదు. అందుకే ఇవి తన్మాత్రలు. ఉదాహరణకు చెవి శబ్దాన్ని గ్రహిస్తుంది. తక్కిన నేత్రాదులు 
శబ్ద్బగ్రహణం చేయలేవు. ఇట్లే తక్కినవి కూడ. తన్మాత్రలు జ్ఞానేంద్రియాలకు మాత్రమె వర్తిస్తాయి. 


క్షేత్రజ్ఞుడు క సాంఖ్యయోగాన్ని అనుసరించి 5 భూతాలు, 5 జ్ఞానేంద్రియాలు, ర్‌ కర్మేంద్రియాలు, ర్‌ తన్మాత్రలు, 
4 అంతరంగాలు కలిసి ఈ ఇర్వదినాల్లు 'చతుర్వింశతితత్వాలు. వీటినే క్షేత్రం” అని ఆధ్యాత్మికులంటారు. ఇవి అంతరిస్తాయి. 
అంతరించనిది, అవినాశియైనది ఇర్వదియైదవతత్తం - దానివే క్షేత్రజ్ఞుడు' అంటారు. ఇర్వదినాల్గుతత్వాలు 'పొలం'కాగా 
ఇర్వదియైదవతత్త్వం '“పొలంకాపరి అని సాధారణపరిభాషగా (గ్రహించాలి. ఈ క్షేతజ్జుణ్ణి ఆత్మయని ప్రత్యగాత్మయని, 
అవినాశియని, పేర్కొంటారు. క్షేత్రాన్ని ఉపాధియని, శరీరమని, అనాత్మయని, వినాశియని పేర్ళానటం కద్దు. వివరణకోసం 
భగవద్గీతలోని 18వ అధ్యాయాన్ని పరిశీలించాలి. 


ఈ క్షేత్రజ్జుడు లేక ఆత్మ పాంచభౌతికమైన ఉపాధిలో “నిశ్చలంగా నిర్వికారంగా వుంటూ, ఉపాధిచేసే క్రియని, 
దానిగతిని పర్యవేక్షిస్తూ కాపలాదారుగా ఉంటుందని, ఉపాధి అంతరించగానే, ఆత్మ దాని స్వన్థానమైన పరమాత్మలో 
విలీనమౌతుందనేది ఆధ్యాత్మిక సిద్ధాంతం. 


అద్వైతం వ ఆత్మ పరమాత్మల ఐక్యమే అద్వైతం (రెండూ ఒకటే). శంకరభగవత్పాదులు ప్రతిపాదించిన సిద్ధాంతమిది. 
పరమాత్మలోని ఏకాంశం ఆత్మయని, అది భౌతికరూపంలో నిగూఢంగా దాగి, దాని చర్యని పర్యవేక్షిస్తూ వుంటుందని, 
ఉపాధి అంతరించగానే, ఆ బొందిని వదలి మూలన్థానమైన పరమాత్మలో అంతర్భూతమౌతుందని భగవత్పాదులు 
సిద్ధాంతీకరించారు. ఆయన ప్రవచించిన సిద్ధాంతం “అద్వైతంగా” వాసిక్కింది. 


పంచభూతాలు : '“ఆకాశా ద్వాయు, వాయోరగ్నిః, అగ్నేరాపః, అద్భ్యః, పృథివీ, పృథివ్యాః ఓషధయఃణ అని (శ్రుతి. 
ఆకాశంనుండి వాయువు, వాయువునుండి అగ్ని అగ్నినుండి జలం, జలంనుండి భూమి, భూమినుండి తక్కిన ఓషధులు 
సంభవించాయని పై శాస్తవాక్యానికి అర్ధం. పంచభూతాల ఉత్పత్తి క్రమాన్ని చెప్పే వాక్యమది. 


434 శ్రీమహాభాగవతము 


బ్ర 


జననుత! సత్త్వ్వరజ స్తమో గుణమయ మైన ప్రకృతికార్య మగు శరీర 

గతుండయ్యుం బురుషుండు గడంగి ప్రాకృతములు నగు సుఖదుఃఖ మోహములవలనం 
గర మనురక్తుండు గాండు, వికార విహీనుండు ద్రిగుణ రహితుండు నగుచు 

బలసి నిర్మల జల ్రతిబింబితుందైన దినకరుభంగి వర్తించునట్టి 


తే. యాత్మ ప్రకృతి గుణంబులయందుం దగులు, వడి యహంకార మూధుండై తొడరి యేను 
గడంగి నిఖీలంబునకు నెల్ల గర్త నని ప్ర, సంగవశతను బకృతి దోషములం బొంది. 904 


ప్రతి : జననుత= లోకులచే కొనియాడబడుతున్న ఓ తల్లీ!) పురుషుండు= పరమాత్మ సత్త్వ్వ= సాత్పికగుణం; రజస్‌= 
రజోగుణము; తమస్‌గుణమయము= తమోగుణంతో కూడినదగు; ఐన= అయినట్టి; ప్రకృతికార్యము+అగు= 
ప్రాకృతికకార్యమైన; శరీరగతుందు +అయ్యున్‌= శరీరంలో ప్రవేశించినవాడైనప్పటికి; కడంగి= పూని; ప్రాకృతములును +అగు= 
ప్రకృతి సంబంధంగలవైనట్టి; సుఖదుఃఖమోహములవలనన్‌= సుఖం, దుఃఖం, మోహం అనే మూడింటివల్ల కరము = 
మిక్కిలిగా అనురక్తుండు +కాండు= ఆసక్తికలవాడు కాడు; వికారవిహీనుండు= మానసికవికారం, రూపవికారంలేనివాడు; 
త్రిగుణరహితుండు = సత్వరజస్తమోగుణాలు మూడు లేనివాడును; అగుచున్‌= ఐ; బలసి= ఒప్పి; నిర్మల= స్వచ్చమైనట్టి; 
జల= నీటియందు; ప్రతిబింబితుండు+ఐన= ప్రతిమగా నేర్పడిన; దినకరుభంగిన్‌= సూర్యునిమాదిరి; వర్తించు +అట్టి= 
ఉందేవాదైన; ఆత్మ= ఆత్ముడు; ప్రకృతి గుణంబులయందున్‌ = అవ్యక్త గుణాలతో; తగులుపడి= చొచ్చి; అహంకార 
మూఢుండు+ఐ= అహంకారంచేత తెలివిమాలినవాదై; తొడరి= విజృంభించి; ఏను= నేను (ఆత్మ; కడంగి= కదగి; 
నిఖిలంబునకున్‌+ఎల్లన్‌= కంటికి కన్పించే ఈ సమస్త ప్రకృతికి; కర్తన్‌+అని= అధిపతిననుకొని; ప్రసంగవశతను= 
ప్రస్తావనకులోనై; ప్రకృతిదోషములన్‌= 8 ప్రకృతులు; 11 ఇంద్రియాలు, ర తన్నాత్రలతో కూడిన ప్రాకృతిక దోషాల్ని 
పొంది= చెంది... 


తా :; జనంచే పొగడ్డలనొందే ఓ తల్లీ! విను. పరమాత్మ సత్త్వం, రజస్సు, తమస్సు అనే ఈ మూడుగుణాలకు నెలవైన 
ప్రకృతికి వశుదైనప్పటికి, దాని సుఖదుఃఖాలకు, వ్యామోహానికి ఆకర్షితుడు కాదు. కాని ప్రకృతి వికారాలకు, టత్రిగుణాలకు 
చిక్కకుండా, నీటిపై తేలియాడే సూర్యుని మాదిరి స్వచ్చంగా వుండే ఆత్మమాత్రం మహదాదులకు, ఏకాదశేంద్రియాలకు, 
తన్నాత్రలకు చిక్కి అహంకారంతో తెలివి తప్పి, 'ఈ సమస్త భౌతిక - భౌతికేతరమైన ప్రకృతికి నేను అధిపతి నని 
విజృంభించి ప్రాకృతిక దోషాల్ని మూటగట్టుకొంటాడు. 


విశే : ఈ పద్యంలో “పరమాత్మ ఆత్మి లనె రెండింటికి కొంచెం భేదం ఉన్నట్లు చెప్పబడింది. పరమాత్మ త్రిగుణాతీతుడు. 
సుఖదుఃఖమోహాలకు అతీతుడు. ప్రకృతిశక్తులన్నింట తానున్నప్పటికి, వాటికి చిక్కడు. ఈ సమస్త పదార్జాలపైన, తత్పాలపైన, 
ప్రాకృతిక శక్తులపైన ఆధిపత్యం కల్గివుంటాడు. పరమాత్మలోని ఏకాంశయైన ఆత్మకూడ మానసిక వికారాలుగాని, త్రిగుణాల 
బంధంగాని లేనిదే. స్వచ్చమైన నీటిపై ప్రతిఫలించే సూర్యునిపోలిందే. కాని దానికి మహదాదులతోను, 
ఏకాదశేంద్రియాలతోను, తన్నాత్రలతోను అనుబంధమేర్పడ్డకారణంచేత, నన సర్వప్రకృతికి నేతను అనే అహంకారంతో 
కొంతదోషం మాటగట్టుకొంటుంది. ఉపాధిస్పర్శవల్ల ఆత్మఒకింత కలుషితమౌతుందని భాగవతం అంటోంది. ఇది 


కపిలసాంఖ్యసిద్దాంతం. 


తృతీయస్కంధము 435 


క. సురతిర్యబ్మనుజ వో వరరూపము లగుచుం గర్మవాసనచేతం 

బరపైన మిశ్ర యోనులం, దిరముగ జనియించి సంసృతిం గైకొని తాన్‌. 905 
ప్రతి : తాన్‌= ఆ యాత్మ, కర్మవాసనచేతన్‌; కర్మసంబంధమైన తగులంచేత; సుర= దేవతలు; తిర్యక్‌= పశుపక్ష్యాదులు; 
మనుజ= మానవులు; స్థావర= స్థిరమైన (కదలికలేని) పర్వతాదుల; రూపములు = ఆకృతులు; అగుచున్‌= అవుతూ; 
తిరముగన్‌= స్థిరంగా; పరపు+ఐన= విరివియైన; మిశ్రయోనులన్‌= పెక్కురకాలైన జీవులజననేంద్రియాల్లో, జనియించి= 
పుట్టి; సంసృతిన్‌= సంసారాన్ని కైకొని= పొంది... 
తా; ఆత్మ కర్మసాంగత్యంవల్ల వివిధజాతులైన దేవతలు, పశుపక్ష్యాదులు, మానవులు, చలనంలేని కొండలు వగైరా 
రూపాఠెత్తి వాటిల్లో పడి సంసారాన్ని తలకెత్తుకుంటుంది. 
క. పూని చరించుచు విషయ, ధ్యానంబునం జేసి స్వాపష్ని కార్ధాగమ సం 

ధానము రీతి నసత్పథ, మానసుం డగుచున్‌ భ్రమించు మతిలోలుందై. 906 
ప్రతి : పూని= ప్రయత్నించి; చరించుచున్‌= తిరుగుతూ; విషయధ్యానంబునన్‌+చేసి= ఇంద్రియార్ద్జాల్ని ధ్యానించుటవల్ల; 
స్వాప్ప్నిక= స్వప్నసంబంధియైన; అర్ధ+ఆగమ+సంధానమురీతిన్‌= నిధి కైవసమైనట్లు; మతిలోలుండు+ఐ = బుద్ధియందు 
చలించినవాడై అసత్‌+పథమానసుండు +అగుచున్‌= చెడ్డదారి పట్టిన మనస్సుగలవాడై; భ్రమించున్‌= భ్రాంతికి లోనవుతాడు. 
తా : భ్రాంతికి లోనైనవాడు ఇంద్రియవిషయాల్ని గూర్చి ఆలోచిస్తూ, కలలో కైవసమైన నిధిలాగ భ్రాంతికి లోనై దారితప్పి 
నడుసాడు. 


వ. అట్లు గావున. 907 
ప్రతి : అట్లు+కావునన్‌= అది యథార్ధమగుటవల్ల 
తే. పూని మోక్షార్ధి యగు వాండు దీనిం దీవ్ర, భక్తియోగంబుచేత విరక్తిం బొంది 

మనము వశముగం జేసి యమ నియమాది, యోగమార్లక్రియాభ్యాసయుక్తిం వేసి 908 


ప్రతి : మోక్ష+అర్ధి+అగువాండు= ముక్తిని కోరేవాడు; పూని= ప్రయత్నించి; విరక్తిన్‌+పొంది= దేనియందు ఆసక్తిలేనివాడై; 
భక్తియోగంబుచేతన్‌= భక్తిభావనతో; మనమున్‌= మనస్సును; వశముగన్‌= స్వాధీనమైనదానిగా; చేసి= కావించి యమ= 
యమము; నియమ= నియమము; ఆది= మొదలైనట్టి యోగమార్గ= అష్టాంగపద్ధతిలోని; క్రియా +అభ్యాసయుక్తిన్‌ +చేసి= 
చర్యల్ని అభ్యసించడంవల్ల... 


తా :; మోక్షం కోరేవ్యక్తి అన్నింట ఆసక్తి వదలి, భక్తియోగంద్వారా యమం, నియమం మున్నగు యోగాంగాల అభ్యాసం 
చేస్తూ, మనస్సును అదుపులో ఉంచుకోవాలి. 


విశే : అవ్టాంగయోగాలు ; ఇవి ఎనిమిది. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణ, 
సమాధి. ఇవి మనస్సుని అదుపులోనుంచే సాధనాలు. వీటి వివరణ ఇదే స్మంధంలోని “'యజ్ఞవరాహ ఘట్టంలో చూడవచ్చు. 


436 శ్రీమహాభాగవతము 


భక్తి : అనురక్తిః పరే తత్తే భక్తిరిత్యభిధీయతే । 


పరమాత్మయందుగల ఆసక్తియే భక్తియని నిర్వచనం. భగవంతునియం దనురక్తిగలవాడే భక్తుడు. గీతలో 12వ 
అధ్యాయం భక్తియోగం. ఇందులో ముప్పదియైదు భక్తుని లక్షణాలు చెప్పబడ్డాయి. పాఠకులు భక్తియోగములోని 18వ 
శ్లోకంనుండి 19వ శ్లోకం వజకు చెప్పబడిన భక్తుని లక్షణాలు పరిశీలింపగలరు. 


స్స ్రద్దాగరిష్టుందై సత్యమైనట్టి మద్భావంబు మత్పాదసేవనంబు 
వర్ణిత మత్మథాకర్ణనంబును సర్వ భూతసమత్వ మజాత వైర 
మును బ్రహ్మచర్యంబు ఘనమౌన మాదిగాం గల నిజధర్మ సంగతులం జేసి 
సంతుష్టుండును మితాశనుండు నేకాంతియు మననశీలుండు వీతమత్సరుండు 


తే. నగుచు మిత్రత్వమునం గృపం దగిలి యాత్మ, కలిత విజ్ఞానియై బంధకంబు లైన 
ఘన శరీర పరిగ్రహోత్మంఠ యందు, నాగ్రహము సేసి వర్తింప నగును మజియు. 909 


ప్రతి: (మోక్షార్ధి) శద్దాగరిష్టుందు+ఐ= శ్రద్ధయందు నేర్చరిల్లై; సత్యము+ఐన +అట్టి= శాశ్వతమైనటువంటి మత్‌+భావంబు= 
నా స్మరణము; మత్‌+పాదసేవనంబు= నా అడుగుల్ని సేవించుట; వర్ణిత= కొనియాడదగిన; మత్‌= నా; కథా+ఆకర్ణనంబును= 
చరిత్రలను గూర్చివినుట;ు సర్వభూత= ఎల్లప్రాణులయెడ; సమత్వము= అభేదం; అజాతవైరమును= పగలేమిని; 
బబ్రహ్మచర్యంబు= ఇంద్రియని[గగ్రహం; ఘన= గొప్పదైన; మౌనము= మునివృత్తి; ఆది+కాన్‌+కల= మొదలైనట్టి; 
నిజధర్శసంగతులన్‌+చేసి = తన ధర్మాలలో సంబంధంవల్ల; సంతుష్టుండును= సంతోషించేవాడు; మిత +అశనుండును = 
అల్పాహారియు; ఏకాంతియున్‌= ఒంటరివాడును; మననశీలుండు= ఎల్లప్పుడు ధ్యానించే స్వభావంకలవాడును; 
వీతమత్సరుండు= వదలిన ఈర్వ్యగలవాడును, అగుచున్‌; మిత్రత్వమునన్‌= స్నేహధర్శ్మంతో; కృపన్‌+తగిలి= దయగల్ళి; 
ఆత్మ= ఆత్మయందు; కలిత= కూడిన; విజ్ఞాని+ఐ= విశిష్టజ్ఞానం (అనుభవజ్ఞానం) కలవాదైై బంధకంబులు+ఐన = 
తగులుకొల్పేవైనట్టి; ఘన= గొప్ప; శరీర= దేహముయొక్క పరిగ్రహ= స్వీకరణమునందలి; ఉత్మంఠ+అందున్‌= బెత్సుక్య 
విషయములో; ఆగ్రహము+చేసి= వైముఖ్యం పొంది; వర్తింపన్‌+అగును= నడచుకోవాలి; మఖజియున్‌= ఇంకా; 

తా; మోక్షార్ధి (శద్ధాళువై ఉండాలి. నన్ను స్మరిస్తుండటం, నా పాదపూజ, నా కథల్ని వినటం, జీవులయెడ సమభావం, 
పగలేమి, బ్రహ్మచర్యం, గొప్పమౌనం అనేవి ధార్మికపద్ధతులు. వీటితో నిత్యసంబంధం కల్గివుండాలి. ఆలాగ వుండేవాడు 
ఆనందంగా ఉంటాడు. పరిమితంగా తింటాడు ఒంటరిగా ఉంటాడు ఎల్లప్పుడూ దైవచింత గలవాడుగా విజ్ఞానిగా, 
ఈర్య్యాద్వేషాలు లేనివాడుగా వర్తిస్తాడు. శరీర పరిగ్రహమంటే ఆగ్రహిస్తాడు. 

వ. జీవేశ్వర తత్ప్వజ్ఞానంబునం జేసి వివృత్తంబయిన బుద్ధి తదవస్థానంబునుం గలిగి దూరీభూతేతర 
దర్శనుందడై జీవాత్మ జ్ఞానంబునం జేసి చక్షురింద్రియంబున సూర్యుని దర్శించు చందంబున; నాత్మనాయకుం 
డయిన శ్రీమన్నారాయణుని దర్శించి నిరుపాధికంబై మిథ్యాభూతం బగు నహంకారంబున సద్రూపంబుచేం 
బ్రకాశమానం బగుచుం బధానకారణంబునకు, నధిమ్టానంబును, గార్యంబునకుం జక్షువుంబోలెం 
బ్రకాశకంబును, సమస్త కార్యకారణానుస్యూతంబును, బరిపూర్ణంబును, సర్వవ్యాపకంబును నగు బ్రహ్మంబుం 
బొందునని చెప్పి వెండియు నిట్లనియె. 910 


తృతీయస్కంధము 43/7 


ప్రతి: జీవ+ఈశ్వర= ప్రాణి పరమేశ్వరుల; తత్వజ్ఞానంబునన్‌+చేసి= స్వరూపజ్ఞానంచేత; బుద్ధి= నిశ్చయజ్ఞానంగల 
మనస్సు; తద్‌+అవన్థానంబునున్‌= ఆ జాగ్రదవస్థను; గలిగి= పొంది; దూరీభూత= తొలగిన; ఇతరదర్శనుండు+ఐ= 
దర్శనం కలవాడై; జీవ +ఆత్మ= ప్రత్యగాత్మ జ్ఞానంబునన్‌+చేసి= తెలివిడిచేత; చక్షుస్‌+ఇంద్రియంబునన్‌= నేశ్రేంద్రియంచేత; 
సూర్యున్‌= రవిని; దర్శించుచందంబునన్‌= చూచునట్లు ఆత్మనాయకుండు+ఐన= ఆత్మకు ప్రభువైనట్టి; శ్రీమత్‌ + 
నారాయణునిన్‌= శ్రీహరిని; దర్శించి= చూచి; నిర్‌+ఉపాధికంబు+ఐ= శరీరేంద్రియాల్ని కోల్పోయి; మిథ్యాభూతంబు +అగు= 
భ్రాంతిరూపమైన లేక అసత్యమైనట్టి; అహంకారంబునన్‌= గర్వరేఖచే (నేను అనే స్వరూపంతో); సత్‌+రూపంబుచేన్‌= 
సత్యస్వరూపంతో; ప్రకాశమానంబు +అగుచున్‌= వెలుగొందుచు; ప్రధానకారణంబునకున్‌= ముఖ్యహేతువునకు; 
అధివ్రానంబును= ఆశ్రయమును,; కార్యంబునకున్‌= క్రియకు; చక్షువునున్‌+పోలి= కన్నుమాదిరి; ప్రకాశంబును = వెలుగును; 
సమస్త= అన్ని కార్యకరణ+అనుస్యూతంబును= ఎడతెగక కొనసాగుతున్న కార్యకారణాలు గలదియును; పరిపూర్ణంబును = 
నిండైనదియు; సర్వవ్యాపకంబును = విశ్వమందంతట వ్యాపించినదియు; అగు= అయినట్టి; బ్రహ్మంబున్‌= పరబ్రహ్మాన్ని 
పొందును; అని చెప్పి వెండియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు... 

తా; జీవేశ్వరుల తత్త్వం తెలిసిన బుద్ది (నిశ్చయజ్ఞానంగల అంతరంగం) జాగ్రదవస్థను పొంది; తక్కిన దేన్ని చూదకుండ, 
ఆత్మజ్ఞానసహాయంతో, కంటితో సూర్యుణ్ణి చూచినట్లు పరమాత్మను చూస్తుంది. ఉపాధికి భిన్నంగా జీవునిలో దాగివున్న ఆ 
ఆత్మ సత్యస్వరూపుడును, కార్యకరణాలకు అధిష్టాతయు, పరిపూర్ణుడును అయిన పరబ్రహ్మాన్ని చేరుకొంటాడు. 

విశే ; ఈ వచనంలో యోగి పరమాత్మనెట్లా దర్శిస్తాడో చెప్పబడింది. సూర్యుడు అధిదేవతగా వున్న కంటితోనే ఆకాశంపై 
వెలుగుతున్న సూర్యుణ్ణి చూచినట్లే యోగికూడ అహంకారాన్ని వదలి ఆత్మద్వారా పరమాత్ముని చూస్తాడు. చిట్టచివర, 
శరీరాదుల్ని (ఉపాధిని) విడిచి అహంకారం మొదలైన అసత్యపదార్దాల్లోనే వెలుగుతున్న సత్స్వరూపుడైన పరబ్రహ్మాన్ని 
పొందుతాడు. ఇది పిండితార్థం. 


స్‌ విను మాత్మ వేత్తకు విష్ణుస్వరూపంబు నెజుంగంగంబడు, నది యెట్లటన్న 
గగనస్థుం డగు దినకరు కిరణచ్చ్భాయ జలముల గృహకుద్య జాలకముల 
వలనం దోంచిన ప్రతిఫలితంబుచేత నూహింపంగం బడిన య య్యినుని పగిది 
నర్థి మనోబుద్ధ్యహంకరణత్రయ నాడీ ప్రకాశమునను నెజుంగ 


తే... వచ్చు నాత్మస్వరూపంబు వలంతి గాంగం, జిత్తమునం దోంచు నంచితథశీ దనర్చి 
య మ్మహామూర్తి సర్వభూతాంత రాత్ముం, డగుట నాత్మజ్ఞులకుం గాన నగును మజియు. 911 


ప్రతి: ఆత్మవేత్తకున్‌= ఆత్మజ్ఞానికి; విష్ణుస్వరూపంబు= నారాయణమూర్తి ఎజుంగంగన్‌+పదడున్‌= తెలియబడును; 
అది+ఎట్లు+అటన్నన్‌= అది ఎలా సంభవమౌతుందో; విను= వినుము (చెపుతాను) గగనస్థుండు +అగు= ఆకాశమందున్న; 
దినకరు= సూర్యునియొక్క కిరణచ్చాయ = కిరణాలకాంతి; జలములన్‌= నీటియందు; గృహ = ఇంటి; 
కుద్యజాలకములవలనన్‌= గోడలందలి కిటికీలవల్ల; తోంచినన్‌= కాన్పించిన; ప్రతిఫలితంబుచేతన్‌= ఆ సూర్యుని 
ప్రతిబింబంచేత; ఊహింపంగన్‌ +పడిన = తెలిసికోబడ్డ; ఆ+ఇనునిపగిదిన్‌= ఆ సూర్యునివలెనే; అర్ధిన్‌= కోర్కెతో; మనస్‌= 
మనస్సు; బుద్ధి= బుద్ధి; అహంకరణ = అహంకారం అనే; త్రయనాడీ= మూడు కరణాల; ప్రకాశంచేత = వెలుగుచే; లీలన్‌= 


438 శ్రీమహాభాగవతము 


క్రీడగా; ఎజుంగవచ్చున్‌= తెలిసికోవచ్చును; చిత్తమునన్‌= అంతరంగమందు; తోంచు= చూపట్టునట్టి; అంచితథ్రీన్‌= 
ఒప్పిదమైన ప్రకాశంచేత; తనర్చి= ఒప్పి; ఆత్మస్వరూపంబు= ప్రత్యగాత్మరూపం; వలంతి+కాన్‌+కన్‌= సామర్థ్యం గలదగుటవల్ల; 
ఆ+మహామూర్తి= ఆ నారాయణమూర్తి సర్వ= సమస్తమైన; భూత= జీవజీవేతరుల; అంతస్‌+ఆత్ముందు = లోనదాగినవాడు; 
అగుటన్‌= అయినందువల్ల; ఆతృజ్డులకున్‌= ఆత్మస్వరూపం తెలిసిన బుషులకు; కానన్‌+అగును= కన్పిస్తాడు) మజియున్‌= 


ఇంకా - 


తా : ఆత్మజ్ఞానులకు నారాయణుని దివ్యరూపం ఎలా కన్పిస్తుందో కపిలుడు తల్లికి నివేదిస్తున్నాడు. ఈ విషయం ఒక 
దృష్టాంత సహాయంతో చెప్పబడింది. ఆకాశమందున్న సూర్యుని ప్రతిబింబం నీటిలో పడుతుంది. దాని ప్రతిబింబం 
గోడలందలి కిటికీలద్వారా ఇంటి గోడలపైన పడుతుంది. ఇంట్లోవున్న వాళ్ళు మొదట గోడమీది ప్రతిబింబాన్ని నీటిలోపడ్డ 
ప్రతిబింబాన్ని చూసి, ఆ పైన ఆకాశంలో వెల్లుతున్న సూర్యుణ్ణి దర్శిస్తారు. అలాగే యోగులు, పంచభూతాలు, పది 
ఇంద్రియాలు, అంతరంగ స్వరూపంగా అమరి, త్రిగుణాత్మకమైన అహంకారమందు ప్రతిబింబించిన పరమాత్మస్వరూపాన్ని 
“అహంకారం” నుండే చూస్తారు. 


వ. జీవుండు సుషువ్యాద్యవస్థలయందుం బరమాత్నానుషక్తుందైన భూతాదితత్త్వంబులు లీనంబులై 
ప్రకృతియందు వాసనామాత్రంబు గలిగి యకార్యకారణంబులై యున్న సుషుప్తి సమయంబునం దాను 
నిస్తంద్రుం డగుచు నితరంబుచేతం గప్పం బడని వాండై పరమాత్మానుభవంబు సేయుచుండు నని చెప్పిన 
విని దేవహూతి యిట్లనియె. 912 


ప్రతి : జీవుండు= ప్రాణి; సుషుప్తి+ఆది+అవస్థలయందున్‌= గాధనిద్ర మున్నగు దశలలో; పరమాత్మ +ఆనుషక్తుండు +ఐనన్‌= 
పరమాత్మయందు తగుల్మోగా; భూత +ఆదితత్వంబులు = సూక్ష్మమైన భూతాలు; ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిమొదలైన 
తత్వాలు; లీనంబులు+ఐ= లయమై; ప్రకృతియందున్‌= ప్రకృతిలో; వాసనామాత్రంబు+కల్గి= తత్వవాసన మాత్రమే మిగిలి; 
అకార్యకారణంబులు+ఐ= అకార్యానికి హేతువులై; ఉన్నన్‌= ఉండగా; సుషుప్తిసిమయంబునన్‌= గాధనిద్రాసమయంలో; 
తాన్‌= జీవుడు; నిస్తంద్రుండు +అగుచున్‌= సోమరికానివాడగుచు (మేల్మొని); ఇతరంబుచేతన్‌= భూతాదులచే; కప్పంబడనివాం 
దై= మూయబదనివాడై; (భూతశక్తికి లోబదనివాడై); పరమాత్మ+అనుభవంబు= పరమాత్మ సంబంధిభమైన అనుభూతిని; 
చేయుచుండున్‌= పొందుతుంటాడు; అని చెప్పినన్‌= అని బోధింపగా; విని దేవహూతి= ఆలకించిన దేవహూతి; 
ఇట్లు+అనియెన్‌= దిగువరీతి అడిగింది- 

తా : జీవుని గాధనిద్రావస్థలోకూడ ఆత్మ మేల్మొనే వుంటుంది. సూక్ష్మభూతాలు, ఏకాదశేంద్రియాలు (11), మనస్సు, బుద్ది 
పనిచేయవు. ప్రకృతియందు కేవలం వాటి వాసనలు మాత్రమే మిగిలి వుంటాయి. గాఢ నిద్రావస్థలో కూడ జీవుడు 
మేల్మొనివుండి, భూతాదులు తన్ను కప్పినప్పటికి, “పరమాత్మను” చూస్తూనే వుంటాడు అని కపిలుడు చెప్పగా విని దేవహూతి 
మళ్ళీ యిలా ప్రశ్నించింది. 


విశే : కపిల దేవహూతి ఉపాఖ్యానం 


ఈ ఉపాఖ్యానంలో 887వ వచనంనుండి 903వ వజకు సాగిన ఇతివృత్తం ప్రధానంగా కపిలసాంఖ్యయోగలక్షణాలతో 
కూడివుంది. ఇది జటిలమైన భారతీయ వేదాంతరహస్యాలతో ఒప్పుతున్నది. ఈ ఘట్టం పద్యసాహిత్యంతో ముడివడి 


తృతీయస్కంధము 439 


ఉన్నందువల్ల సామాన్యపాఠకుడు అలవోకగా దీన్ని చదివి “పూర్వాపరాల్ని సమన్వయించుకోలేడు. అందువల్ల ఈ అంశాల్ని 
దిగువపట్టిక ద్వారా వివరిస్తే, సులభగ్రాహ్యంగా ఉంటుందని భావించి ఇక్కడ పొందుపరచడమైంది. 


ప్రకృతి - పురుషుడు - ఈ ఇర్వురు వేరు వేరు. 

ప్రకృతికి మూడుగుణాలు : సత్వం - రజస్సు - తమస్సు. 

పురుషుడు పై మూడుగుణాలచే ఆకర్షితుదవుతాడు. సుఖదుఃఖాల్ని అనుభవిస్తుంటాడు. 
ప్రకృతి లక్షణాలు త్రిగుణాత్మకం బ్రహ్మం కాదు. అది అవ్యక్తం. నిత్యం - సత్తు - అసత్తులతో కూడుకొనివుంటుంది. 
కార్యకారణ రూపంకూడ. 


భూతాలు అయిదు. భూమి, నీరు, అగ్ని గాలి, ఆకాశం. 
తన్నాత్రలు అయిదు. గంధం, రసం, రూపం, స్పర్శ, శబ్దం. 


కర్మేంద్రియాలు అయిదు. వాక్కు పాదాలు, చేతులు, పాయువు, ఉపస్ట. జ్ఞానేంద్రియాలు 5 చర్మం, కన్నులు, చెవులు, 
ముక్కు నాలుక. 


అంతఃకరణచతుష్టయం: మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. 


చతుర్వింశతి: 24. పైన తెల్పిన భూతాలు, తన్మాత్రలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణాలు కలిసినట్టిది. 
ఈ ఇరువది నాల్టింటిని “ప్రకృతి అంటారు. 


పంచవింశకుండు: ఇరువదియైదవతత్త్వం. ఇది రెండురకాలు 1) కాలం 2) భగవంతుడు. 
పురుషుడు “చిత్‌ రూపమైన తనవీర్యాన్ని ప్రకృతి గర్భంలో నిక్షేపిస్తాడు. అపుడు ప్రకృతినుండి 'మహత్తు మహత్తునుండి 
“అహంకారం” ఉదయిస్తాయి. 
అహంకారం మూడురకాలు 1. వికారం 2. తైజసం 3. తామసం. 
(మనస్తత్త్వం - అనిరుద్దుడు) (బుద్ధి - ఇంద్రియాలు - ప్రద్యుమ్నుడు) 


తన్మాత్రలు: 1. శబ్దం: ఆకాశలక్షణం గలది. “చెవి అధిష్టానం 
ల స్పర్శ: మృదుత్వం, కాఠిన్యం, చల్లదనం, వేడిమి దాని లక్షణాలు 
(వాయువు) చర్మం అధిష్టానం 
38. రూపం: (కన్ను) - తేజస్సు - అగ్ని అధిష్టానం 
4 రసం: (నాలుక) - నీరు - నాలుక అధివ్రానం 
5. గంధం: (భూమి) ముక్కు అధిష్టానం. 


శబ్దధర్మాలు వాయువు, భూమి మున్నగు వానిలో కూడ కన్పిస్తాయి. 


మహదాదులు : ఇవి ఏడు. 1) మహత్తు 2) అహంకారం 38) భూమి కునీరు 5) తేజస్సు 6) వాయువు 7) ఆకాశం ఈ 
యేడూ కలిస్తే పురుషుడు అవుతాడు. భగవంతుడు వాటిలో ప్రవేశించినపుడు అవి క్షోభచెంది వాటినుండి అచేతనమైన ఒక 
అందడం (గ్రుడ్డు) ఏర్పడుతుంది. చాలకాలం నీటిలో వుంటుంది. 


440 


శ్రీమహాభాగవతము 


విరాట్పురుషుడు : [గ్రుద్దునుండి లేచిన మహాశక్తి. ఆ పురుషుని ఇంద్రియాలు - అధిదేవతలు దిగువరీతి ఏర్పడ్డాయి. 


మ 


౧౨౦ ఎ రాల యమ ౨ ౧ 


న = 
వా. అం 5 ౧ అ 


ముఖం (నోరు) అగ్ని 


. ముక్కురంధ్రాలు : వాయువు 

. నయనాలు (కన్నులు) సూర్యుడు 

, చెవులు (శవణేంద్రియం) దిగ్దేవతలు 

(| చర్మం (త్వక్కు ఓషధులు 

స మేఢ్రం లేదా శిశ్నం (ఉపస్థ) జలం 

,_ గుదం (అపానేంద్రియం) మృత్యువు (దుర్వాసన) 
. కాళ్ళు (చరణాలు) ఉపేంద్రుడు/ 

. చేతులు (పాణీంద్రియాలు) ఇంద్రుడు. 

. నాడులు (రక్తం) నదులు 

. కడుపు= ఆకలిదప్పులు - సముద్రం 

. హృదయం - మనస్సు - చంద్రుడు 

. హృదయం - బుద్ధి - బ్రహ్మ 

. హృదయం అహంకారం - రుద్రుడు 

15. 


హృదయం చిత్తం - క్షేత్రజ్డుడు (ప్రత్యగాత్మ 


నీటిలో ప్రతిబింబించే సూర్యునికి నీటిలక్షణాలు సోకనట్లే, ప్రకృతిలో వున్న పురుషునికి ప్రాకృతిక గుణాలు అంటవు. 
అతదు నిర్దుణుడు. అయినా ప్రకృతి గుణాలతో నిత్యసంబంధం పెట్టుకుంటాడు కాబట్టి అహంకారంచేత ఆకర్పితుడవుతాడు. 
కర్శదోషకారణంగా అతడు దేవతలు, పశుపక్ష్యాదులు, మానవులు వగైరా జన్మలెత్తి సంసారచక్రంలో తిరుగుతుంటాడు. 


సంసారం; 
ల్‌ 


ఇదొక కలవంటిది. దీనికి అస్తిత్వం లేదు. ఉన్నట్లు అన్పిస్తుంది. కాబట్టి అది భ్రాంతి. 


ర్స విమలాత్మ! యీ పృథివికిని గంధమునకు సలిలంబునకును రసంబునకును 
నన్యోన్య మగు నవినాభావ సంబంధ మైన సంగతిం బ్రకృత్యాత్మలకును 
సతతంబు నన్యోన్యసంబంధమై యుండు ప్రకృతి దా నయ్యాత్మం బాయు టెట్లు? 
దలపోయ నొకమాటు తత్పబోధముచేత భవభయంబుల నెల్లం బాయు టెట్లు? 


తే. చచ్చి క్రమ్మణం బుట్టని జాడ యేది?, యిన్నియుం దెలియ నానతి యిచ్చి నన్నుం 
గరుణ రక్షింపవె! దేవగణ సుసేవ్య!, భక్తలోకానుగంతవ్య! పరమపురుష! 918 


ప్రతి : విమల+ఆత్మ= స్వచ్చమైన మనస్సుగలవాడా!; దేవగణసుసేవ్య= దేవతా బృందాలచే చక్కగ 'సేవింపదగినవాడా!; 
భక్తలోక +అనుగంతవ్య! = భక్తజనంచే అనుసరింపదగ్గవాడా!; పరమపురుష= ఓ ఉత్తమపురుషుడా! (ఈ నాల్టు కపిలునికి 
సంబోధనలు); ఈ పృథ్వికిని= ఈ భూమికి; గంధమునకున్‌= తన్న్మాత్రయైన వాసనకు; సలిలంబునకున్‌= నీటికి; 


తృతీయస్కంధము తడ] 


రసంబునకున్‌= జలతన్న్మాత్రయగు రసానికి (విడదీయరాని అని భావన); సంబంధము+ఐన = పొత్తుగల్లిన; సంగతిన్‌= 
సాంగత్యంవల్ల; ప్రకృతి+ఆత్మలకును= ప్రకృతి మరియు పురుషులకు; సతతంబున్‌= ఎల్లప్పుడు; అన్యోన్య= పరస్పరం; 
సంబంధము+ఐ+ఉందున్‌= పొత్తుగల్లి వుంటుంది కదా!; తాన్‌= స్వయంగా; ఆ+ఆత్మ= ఆ పురుషుడు; ప్రకృతిన్‌= 
ప్రకృతిని పాయుట+ఎట్లు= వదలటం ఎట్లవుతుంది? (ప్రశ్న తలపోయన్‌= ఆలోచింపగా; ఒకమాటు= ఒకతీరుగా; 
తత్పబోధముచేతన్‌= తత్త్వజ్ఞానంచేత; భవభయంబులన్‌+ఎల్లన్‌= సంసారానికి సంబంధించిన భీలినంతటిని; పాయుట+ఎట్లు= 
వదలటం ఎట్లవుతుంది? (ప్రశ్న; చచ్చి= చనిపోయి; 'క్రమ్మజన్‌= మరల; పుట్టనిజాడ= జన్మించనిగతి; ఏది= ఎలాంటిది? 
(ప్రశ్న; ఇన్నియున్‌= ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు; తెలియన్‌= తెలిసికొనేట్స్లు; ఆనతి+ఇచ్చి= సెలవిచ్చి; నన్నున్‌= 
జిజ్ఞాస గలదానను అయిన నన్ను కరుణన్‌= దయతో; రక్షింపవే= కాపాడుమా! 


తా : మహాత్మా! ఓ పరమపురుషా! భూమికి గంధంతోనూ, నీటికి రసంతోను విడదీయరాని సాంగత్యమున్నట్లై, ప్రకృతి 
పురుషులకు కూడ నిత్యసాంగత్యం ఉందిగదా! మరి పురుషుడు ప్రకృతినుండిగాని, ప్రకృతి పురుషునినుండిగాని విడదీయబడటం 
ఎట్లవుతుంది? తత్ప్వజ్ఞానమాత్రంచేత సాంసారిక బాధలు లేదా భయాలు ఎలా తొలగిపోతాయి? చచ్చిన జీవికి పునర్జన్మలేని 
స్థితి యేది? వివరింపుమని దేవహూతి కుమారుణ్ణి అడిగింది. 


వ. అనిన భగవంతుం డిట్లనియె, అనిమిత్తం బయిన స్వధర్మంబునను నిర్మలాంతఃకరణంబునను 
సునిశ్చితంబైన మదృ్భక్తియోగంబునను సత్మథా శ్రవణ సంపాదితంబైన వైరాగ్యంబునను దృష్టప్రకృతి 
పురుషయాథాత్యంబగు జ్ఞానంబునను బలిష్టంబయి కామానభిష్వంగంబగు విరక్తివలనం దపోయుక్తంబయిన 
యోగంబునను సుతీవ్రంబయిన చిత్తైెకాగ్రతం జేసి పురుషుని దగుప్రకృతి దందహ్యమానంబై తిరోధానంబును 
బొందు, నదియునుంగాక యరణిగతంబైన వహిచే నరణి దహింపంబడు చందంబున, జ్ఞానంబునం 
దత్వ దర్శనంబునంజేసి నిరంతరంబు బలవంతంబును దృష్టదోషంబును నగు ప్రకృతి జీవునిచేత భుక్తభోగయై 
విడువంబడు నని చెప్పి. 914 


ప్రతి : అనిమిత్తంబు +అయిన= కారణంలేని; స్వధర్మంబునను= తన ప్రవృత్తిచేతను; నిర్మల +అంతకరణంబునను= స్వచ్చమైన 
బుద్ధాదులతోను; సునిశ్చితంబు+ఐన= మిక్కిలి దృథమైన; మత్‌+భక్తియోగంబునను= నాపై భక్తిభావం కల్టివుండుట 
వల్లను; సత్‌+కథా= నా మంచి కథలను; శ్రవణ= వినుటవల్ల; సంపాదితంబు+ఐన= పొందినట్టి వైరాగ్యంబునను= 
బెరాగితనంవల్లను; దృష్టా చూడబడిన; ప్రకృతిపురుష= ప్రకృతి మరియు పురుషుని; యాథాత్యంబు +అగు= యథాతథస్థితియెన; 
జ్ఞానంబునన్‌= తెలివిడిచే; బలిష్టంబు +అయి= దృఢపడినట్టిదై; కామ +అనభిష్వంగంబు +అగు = కోర్మెలనుండి విడివడ్డ; 
విరక్తివలనన్‌= వైరాగ్యంవల్లను; తపస్‌+యుక్తంబు+అయిన= తపస్సుతో కూడిన; యోగంబునను= కూడికవల్లను 
(తపోయోగమనిభావం)) సుతీవ్రంబు +అయిన = మిక్కిలి గాఢమైనట్టి; చిత్త+ఏకాగ్రతన్‌+చేసి= చిత్తాన్ని నిలుపుటవల్లను; 
పురుషునిది+అగు +ప్రకృతి= పురుషుని అధీనమందున్న ప్రకృతి; దందహ్యమానంబు+ఐ= కాల్చ్పబడినద్రె; తిరోధానంబును= 
అదృశ్యం అవటాన్ని పొందున్‌= పొందుతుంది; అదియునుంగాక = అంతేగాక, అది ఎట్లా జరుగుతుందంటే; 
“అరణిగతంబు+ఐన= అరణి అనే కరలో దాగిన; వహ్షిచేన్‌= అగ్నిచేత; “అరణి= కర్ర; దహింపంబడు చందంబునన్‌= 
కాల్చ్బబడినట్లే; జ్ఞానంబునన్‌= తెలివిడిచేతను; తత్త్వదర్శనంబునన్‌+చేసి= అభేదతత్త్సం తెలియటంవల్లను; నిరంతరంబు= 
ఎదతెగనిది;ి బలవంతంబు= బలీయమైనది; దృష్టదోషంబునున్‌+అగు= చూడబడిన దోషంగలది అయిన; ప్రకృతి, 


442 శ్రీమహాభాగవతము 


జీవునిచేతన్‌= పురుషునిచేత; భుక్త, భోగ+ఐ= అనుభవింపబడిన భోగంకలదై; విడువంబడును = వదలబడుతుంది; అని 
చెప్పి= ఇట్లు బోధించి- 
తా : నిర్నిమిత్తమైన తన ధర్మం స్వచ్చమైన అంతరంగం, అనన్యభక్తి, భగవంతుని సత్మథల్ని శ్రవణం చేయటం, వైరాగ్యం, 
కామంపట్ల అనాసక్తి ప్రకృతి పురుషతత్వం వాస్తవంగా తెలిసివుండటం, తపోయోగం, చిత్తమందు ఏకాగ్రత అనేవి పురుష 
లక్షణాలు. ఈ గుణాల ఆసరాతో పురుషుడు ప్రకృతిని వదలగలడు. ఎలా? అరణినుండి పుట్టిన అగ్ని అరణిని కాలుస్తుందిగదా! 
అలాగే పురుషుడుకూడ ప్రకృతిని వశపరచుకొని, భోగభాగ్యాలు అనుభవించి పరిత్యజిస్తాడు. 
క. విను ప్రకృతి నైజమహిమం, బునం దనలో నున్నయట్టి పురుషునకు మహే 

శునకు నశుభ విస్పురణం, బనయముం గావింపంజాల, దది యెొట్లనినన్‌. 915 
ప్రతి : విను= వినుము; ప్రకృతి= ప్రకృతి; నైజమహిమన్‌= స్వభావసిద్ధమైన ప్రభావంతో; తనలోన్‌= తనయందు; 
ఉన్న+అట్టి= ఉండేటటువంటి; పురుషునకున్‌= పురుషునికి; మహా+ఈశునకున్‌= మహేశ్వర స్వరూప మందున్నవానికి, 
అనగా పురుషునికి అనయము= ఎల్లప్పుడు; అశుభవిస్ఫురణము= చేటు; కావింపన్‌+చాలదు= చేయలేదు; అద్ది, 
ఎట్లు+అనినన్‌= అది ఏలాగ అని అంటావా? విను, 
తా : పురుషుడు “విశ్వనాథుడు” ఆయనకు సహజమైన మహిమవుంది. తనతో నిత్యసాంగత్యం ఉన్నప్పటికి ప్రకృతి 
పురుషునికి ఎలాంటి అశుభాన్ని కల్గింపజాలదు. 
చ. పురుషుండు నిద్రవోం గలలం బొందు ననర్థకముల్‌ ప్రబోధమం 

దరయంగ మిథ్యలై పురుషునందు ఘటింపని కైవదిం, బరే 

శ్వరునకు నాత్మనాథునకు సర్వశరీరికిం గర్మసాక్షికిం 

బరువడిం బొందవెన్నంటికిం బ్రాకృతదోషము లంగనామణిీ! 916 
ప్రతి : అంగనామణీ!= ఓ ప్రీరత్నమా!, పురుషుండు; నిద్ర+పోన్‌= నిద్రపోగ్యాా కలలన్‌= స్వప్నములందు; పొందు= 
తానుపొందునట్టి; అనర్థకముల్‌= ఉపద్రవాలు; ప్రబోధమందున్‌= మేల్మొనినపుడు (జాగ్రత్తునందు); అరయన్‌ +కన్‌= 
ఆలోచిస్తే మిథ్యలు+ఐ= అసత్యములై; పురుషునందున్‌= పురుషునిలో; ఘటింపనికైవడిన్‌= కూడనట్సు; ఆత్మనాథునకున్‌= 
ఆత్మకు అధిపతియైనవాడును; సర్వశరీరికిన్‌= న్ధావరజంగమాలు మేనుగాగలవాడును; కర్శసాక్షికిన్‌= జగత్మర్మలకు సాక్షియైన 
వాడునునగు; పర+ఈశ్వరునకున్‌= పరమపురుషునికి; పరువడిన్‌= క్రమంగా; ఎన్నంటికిన్‌= ఎప్పటికైనా; ప్రాకృతదోషములు= 
ప్రకృతివల్ల అంట్లుసాంట్లు: పొందవు= కలుగవు (అంటవు) 
తా : నిద్రపోయినవానికి కలలు ఎన్నో అనర్ధాలు కల్గిస్తాయి. మేలుకోగానె అవన్నీ వట్టివైపోతాయి. మిథ్యలౌతాయి. అట్లే 
ప్రకృతి అజ్ఞానికి సాంసారికమైన ఎన్నో ఉపద్రవాల్ని కల్గిస్తుంది. కాని ఆత్మస్వరూపుడును, జగత్మర్తయు, కర్మలకు సాక్షియు, 
నైన పరమ పురుషుణ్ణి ప్రకృతి యేమియు చేయలేదు. 


వ. అని వెండియు నిట్లనియె. 917 


ప్రతి : అని= ఇట్లు చెప్పి; వెండియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఇట్లన్నాడు. 


తృతీయస్కంధము 443 


తా : ప్రకృతివల్ల పురుషుని కేవిధమైన అనర్జాలు కల్లవని అంటూ మళ్ళీ ఇలా అంటున్నాడు కపిలమహర్షి 


స్ప అధ్యాత్మతత్పరుం డగువాండు పెక్కు జన్మంబులం బెక్కు కాలంబులందు 
బ్రహ్మపదప్రాప్తి పర్యంతమును బుట్టు సర్వార్థ వైరాగ్యశాలి యగుచుం 
బూనినా భక్తులచే నుపదేశింపం బడిన విజ్ఞానసంపత్తి చేతం 
బరంగం బ్రబుద్ధ్దుందై బహువారములు భూరి మత్తసాదప్రాప్తిమతిం దనర్చు 


తే. నిజ పరిజ్ఞాన విచ్చిన్న నిఫీల సంశ, యుండు, నిర్ముక్తలింగదేహుండు నగుచు 
ననఘ! యోగీంద్రహృద్గేయ మగు మదీయ, దివ్యధామంబు నొందు సందీప్తుం డగుచు. 918 


ప్రతి ;: అనఘ= ఓ పాపరహితా!; అధ్యాత్మ (అధి+ఆత్మ= ఆత్మజ్ఞానమందు; తత్పరుండు+అగువాండు= ఆసక్తిగల 
మానవుడు; పెక్కుజన్మంబులన్‌= చాల జన్మలలో; పెక్కుకాలంబులందున్‌= అనేక కాలాలలో; 'బ్రహ్మపద బ్రహ్మమయమైన 
పదవిని; ప్రాప్తిపషర్యంతమును= పొందేటంతవజకు; పుట్టున్‌= జన్మిస్తాడు; సర్వ+అర్ధ్థ = అన్ని విధాల వస్తువులయందు; 
వైరాగ్యశాలి+అగుచున్‌= వైరాగ్యాన్ని పొందినవాడై; పూని; నాభక్తులచేన్‌= (నా) హరిభక్తులచేత; ఉపదేశింపన్‌+పడిన = 
బోధింపబడ్డ; విజ్ఞానసంపత్తిచేతన్‌= అనుభవజ్ఞానమనే సంపదచేత; పరంగన్‌= క్రమంగా; ప్రబుద్దుండు+ఐ= మేల్మొన్నవాడైై; 
బహువారములు= పెక్కుదినాలు (చిరకాలం) భూరి= మిక్కిలి మత్‌= నాదైన; ప్రసాద ప్రాప్త్పిమతిన్‌= అనుగ్రహాన్ని 
పొందిన బుద్ధితో; తనర్చున్‌= ఒప్పారును, నిజపరిజ్ఞాన= తన జ్ఞానంచేత; విచ్చిన్న= పటాపంచలైన; నిఖిల= సమస్తమైన; 
సంశయుండు= సందేహాలుకలవాడు; నిర్ముక్త= వదలినట్టి; లింగదేహుండును= సూక్ష్మశరీరం కలవాడును; అగుచున్‌ = 
అవుతూ; (తరువాత); సందీప్తండు +అగుచున్‌= మిక్షిలి వెల్లిపోతూ; యోగీంద్ర= యోగీశ్వరుల; హృత్‌= పహృదయంచే; 
గేయము +అగు= కొనయాడబడుతున్ను మదీయ = నాదైన; దివ్యధామంబున్‌= మంగళకరమైన స్థానమును; (వైకుంఠం) 
పొందున్‌= చేరుకొంటాడు. 


తా : అమ్మా! పుణ్యాత్మురాలా! జ్ఞానియెనవాడు భగవంతునిపై తన చిత్తాన్ని కేంద్రీకరిస్తే, ప్రకృతి అతణ్ణి ఏమీచేయలేదు. 
కాని కేవలం ఆధ్యాత్మికజ్ఞానంతో అతడు ఆత్మారాముడైనప్పటికి అనేక జన్మలు ఎత్తుతూనే వుంటాడు. అంతవజకు అతనికి 
బ్రహ్మలోక ప్రాప్తిమాత్రమే. తర్వాత నా భక్తులప్రబోధంచేత మేల్మొని, నాయందు బద్దానురాగుడై నా దివ్యసన్నిధికి 
చేరుకొంటాడు. అతనికి శాశ్వత మోక్షపదవి లభిస్తుంది. అంతటితో అతని లింగ శరీరం అంతరిస్తుంది. 

వ మఖణజియు నణిమాద్యష్టైశ్వర్యంబులు మోక్షంబున కంతరాయంబులు, కావున వానియందు విగత 
సంగుండును మదీయచరణ సరోజస్థిత లలితాంతరంగుండును నగువాండు మృత్యుదేవత నపహసించి 
మోక్షంబు నొందు నని చెప్పి వెందియు యోగలక్షణ ప్రకారంబు వినిపింతు విను మని భగవంతుం దైన 
కపిలుండు నృపాత్మజ కిట్లనియె. 919 
ప్రతి ;: మజియున్‌= ఇంకా; అణిమ+ఆది= “అణిమ” మొదలైన; అష్ట్ర+ఐశ్వర్యంబులు= ఎనిమిదిరకాలైన సంపదలు; 
మోక్షంబునకున్‌= ఆ దివ్యపదవికి;ి అంతరాయంబులు= అడ్దుపడేవి; కావునన్‌= అయినందువల్ల; వానియందున్‌= ఆ 
ఐశ్వర్యాల్లో; విగత సంగుండును= తగులం లేనివాడును; మదీయ = నా; చరణసరోజ = పాదపద్మాలయందు; స్థిత= 
ఉంచినట్టి; లలిత +అంతరంగుండునున్‌= ప్రియమైన హృదయం కలవాడును; అగువాండు= ఈ లక్షణాలు గలజీవి; 


444 శ్రీమహాభాగవతము 


మృత్యుదేవతను= మరణ దేవతను; అపహసించి= పరిహసించి (జయించి); మోక్షంబున్‌= మోక్షపదవిని; ఒందున్‌= 
పొందుతాడు; అని చెప్పి= అని బోధించి; వెండియున్‌= మరల; యోగలక్షణప్రకారంబు= యోగలక్షణాలవైఖరిని; వినిపింతున్‌= 
వినిస్తాను; వినుము+అని= ఆలకించుమని; భగవంతుండు+ఐన= భగవంతుడయినట్టి, కపిలుండు= స్వామి; నృప+ఆత్మజకు= 
స్వాయంభువుడను మనువునకు కూతురైన తన తల్లి దేవహూతితో; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా : అణిమాది అ ప్టెశ్వర్యాలు మోక్షపదవికి అద్దు తగులుతాయి. అందువల్ల జ్ఞాని ఆ సంపదలకు చిక్కకుండ, విరాగియై, 
శ్రీమన్నారాయణుని పవిత్ర పాదపద్మాల్ని స్మరిస్తూ శాశ్వత మోక్షపదవిని అందుకోవాలి. అలాంటివానిని మృత్యుదేవత 
ఏమీ చేయలేదు అని చెప్పి, ఆ స్వాయంభువపుత్రియైన దేవహూతితో కపిలుడు యోగలక్షణాల గూర్చి చెపుతాను 
వినుమన్నాడు. 
విశే : అప్టెశ్వర్యాలు: ఇవి 8 రకాలు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం. వీటినే 
“అష్టసిద్ధులు, “అష్టభూతులు” అని అంటారు. 
క. ధీనిధులై యే యోగ వి, ధానంబునం జేసి మనము దగ విమలంబై, 

మానిత మగు మత్పదముం, బూనుదు, రా యోగ ధర్మముల నెథింగింతున్‌. 920 
ప్రతి : ధీనిధులు= బుద్ధిమంతులు; ఏ యోగవిధానంబునన్‌+చేసి= ఏ యోగముల నాచరించుటవల్ల;ు మనము= 
మనస్సు; తగన్‌= యుక్తంగ్యా విమలంబు+ఐ= స్వచ్చమైనదై) మానితము+అగు= కొనియాడబడ్డదైన; మత్‌= నాదైన; 
పదమున్‌ = స్థానాన్ని (మోక్షపదవి);; పూనుదురు = పొందుతారో; ఆ యోగధర్మములన్‌= యోగాచరణాలను; 
ఎటింగింతున్‌= తెల్పుతాను. 
తా: తల్లీ! యోగాచరణతో మనసు నిర్మల మౌతుందంటారు జ్ఞానులు. మోక్షపదవిని పొందటానికి సాధనమైన ఆ 
యోగధర్మాల్ని వివరిస్తాను. 
వ. అది యెట్లనిన శక్తికొలంది స్వధర్మాచరణంబును, శాస్త్రవినిషిద్ధధర్మ కర్మంబులు మానుటయు, దైవికంబై 
వచ్చిన యర్ధంబువలన సంతోషించుటయు, మహాభాగవత శ్రీపాదార్చనంబును, (గ్రామ్యధర్మ నివృత్తియు, 
మోక్షధర్మంబులయందు రతియు, మితంబై శుద్ధంబయిన యాహారసేవయు, విజనంబయి నిర్బాధకం 
బయిన న్థానంబున నుండుటయు, హింసారాహిత్యంబును, సత్యంబును, నస్తేయంబును దన కెంత యర్ధం 
బుపయోగించు నంత యుర్ధంబ స్వీకరించుటయు, బ్రహ్మచర్యంబును, దవశ్చాచంబులును, 
స్వాధ్యాయపఠనంబును, పరమపురుషుందైన సర్వేశ్వరుని యర్చనంబును, మౌనంబును, ఆసనజయంబును, 
దానంజేసి స్టైర్యంబును, ప్రాణవాయు స్వవశీకరణంబును, ఇంద్రియ నిగ్రహరూపం బైన ప్రత్యాహారంబును, 
మనంబుచే నింద్రియంబుల విషయంబులవలన మరలించి హృదయమందు నిలుపుటయు, దేహగతంబైన 
మూలాధారాది స్థానంబులలో నొక్క న్థానంబునందు హృదయగతంబయిన మనస్సుతోడంగూడం 
బ్రాణధారణంబును, వైకుంఠుం దైన సర్వేశ్వరుండు ప్రవర్తించిన దివ్యలీలా చరిత్ర ధ్యానంబును, 
మాన సైకాగ్రీకరణంబును, బరమాత్మ యగు పద్మనాభుని సమానాకారతయును నివియునుం గాక తక్కిన 


తృతీయస్కంధము 445 


వ్రతదానాదులం జేసి, మనోదుష్టం బయిన యసన్మార్గంబును బరిహరించి, జితప్రాణుందై మెల్లన యోజించి, 
శుచియైన దేశంబునం బ్రతిష్టించి విజితాసనుందై, యభ్యస్తకుశాజిన చేలోత్తరాసనంబైన యాసనంబు 
సేసి, బుజుకాయుందై ప్రాణమార్గంబును గుంభక రేచక పూరకంబులం గోశశోధనంబు సేసి, కుంభక 
పూరకంబులచేతం బతికూలంబు గావించి, చంచలం బయిన చిత్తంబు సుస్థిరంబు గావించి, తీవ్రంబయిన 
యమంబునం బ్రతప్తంబయి విగత సమస్త దోషం బగు చామీకరంబు కరణి విరజంబు సేసి జబితమారుతుం 
డగు యోగి క్రమ్మజం బ్రాణాయామం బను పావకునిచేత వాతపిత్తశ్లేష్తంబులను దోషంబుల భస్మీకరణంబు 
సేసి ధారణంబుచేతం గిల్సిషంబులను బ్రత్యాహారంబుచేత సంసర్గంబులను దహనంబుసేసి, ధ్యానంబుచేత 
రాగంబుల సత్వాది గుణంబులను నివారించి, స్వనాసాగ్రావలోకనంబు సేయుచు. 21 


ప్రతి : అది= ఆ యోగధర్మం; ఎట్లు+అనినన్‌= ఎలాంటిది అంటే వినుము; స్వధర్మ్శ+ఆచరణంబును = తన ధర్మం తాను 
చేయుట; శాస్త్ర+ఆధారంబులన్‌= శాస్త్రం చెప్పినరీతిగా; వినిషిద్ధ= నిషేధింపబడినట్టి; కర్మంబులు= పనులు; మానుటయున్‌= 
చేయకుండుట; దైవికంబు+ఐ= కర్మఫలరూపంగా; వచ్చిన; అర్థంబువలనన్‌= సంపదవల్ల; సంతోషించు టయును= 
ఆనందించుట;) మహాభాగవత= గొప్పభగవదృ్భక్తులయొక్క శ్రీపాద+అర్చనంబును= మంగళకరములైన చరణములను 
సేవించుట; (గ్రామ్యధర్మ= పామరులనదడవడినుండి; నివృత్తియున్‌= తొలగుటయు (కుసంస్మారం లేకుండుట); 
మోక్షధర్మంబులయందున్‌= ముక్తికనువైన నడవడియందు; రతియున్‌= ఆసక్తియు; మితంబు+ఐ= తగినంత; 
శుద్ధంబు+అయిన = దోషంలేని; ఆహారసేవయున్‌= తిండితినుట; విజనంబు+అయి= జనసంచారం లేనిదై; 
నిర్‌+బాధకంబు +అయిన = ఏ బాధలులేనట్టి; న్ధ్థానంబునన్‌= చోటున; ఉండుటయున్‌= నివాసమును; హింసారాహిత్యంబును= 
హింసలేకుందుట; సత్యంబు= నిజమాడుట; అస్తేయంబును= దొంగతనం లేమియు; తనకున్‌= తనకు; ఎంత +అర్ధంబు = 
ఎంతసొమ్ము; ఉపయోగించున్‌= ఉపయోగపడునో; అంత +అర్ధంబు= అంత సొమ్మే; స్వీకరించుటయున్‌= కైకొనుట; 
బ్రహ్మచర్యంబును= జితేంద్రియత; తపస్‌+శౌాచంబులును= తపము, పారిశుద్ధ్యం; స్వాధ్యాయపఠనంబును= వేదాన్ని 
చదవటం; పరమపురుషుండు+ఐన = పురుషోత్తముడైనట్టి; సర్వ+ఈశ్వరుని= భగవంతుని; అర్చనంబును= పూజించుట; 
మౌనంబును= మునివృత్తి (నిశ్శబ్దతు, ఆసనజయంబును +చేసి= ధ్యానాదులకు అనువుగా శరీరాన్ని నిలుపగలగటం; 
దానంజేసి= అందువల్ల; స్థెర్యంబును= కదలనిస్థితి; (స్టైరసుఖావస్థ్ర; ప్రాణవాయు= ప్రాణవాయువుని; స్వవశీకరణంబును= 
తన వశంలో ఉంచుకోవటం; ఇంద్రియని[గ్రహ= ఇంద్రియాల్ని అదుపులోపెట్టే; రూపంబు+ఐన= ఆ పేరుగల; 
ప్రత్యాహారంబును= ఈ పేరుగల యోగమును; మనంబుచేన్‌= మనస్సుచేత; ఇంద్రియంబుల= పదుకొండు ఇంద్రియాల్ని 
విషయంబులవలనన్‌= వాని వాని లక్షణాలనుండి; మరల్చి= తొలగించి; హృదయమందున్‌= ఎదలో; నిలుపుటయును = 
ఉంచుటయు; దేహగతంబు+ఐన= శరీరంలో ఉన్న మూల+ఆధారాది= మూలాధారము మొదలైన 6 చక్రాల; 
స్థానంబులలోన్‌= దారులలో; ఒక్క న్థానంబునందున్‌= ఒక్క ఆధారంలో; పహృదయగతంబు +అయిన = హృదయంలో 
చేరిన; మనస్సుతోడన్‌+కూడదన్‌ = మనస్సుతోపాటు; ప్రాణధారణంబును= పంచప్రాణాల్ని ఒడిసిపట్టుకొనుట; 
వైకుంఠుండు+ఐన = వైకుంఠంలోనున్ను సర్వ+ఈశ్వరుండు= అంతటికి ప్రభువైన, పరమాత్మ ప్రవర్తించినా పాలుపంచుకొన్న 
దివ్య= మంగళకరమైన; లీలాచరిత్ర= విలాసయుక్తములైన కథల్ని ధ్యానంబును= స్మరించుట; మానస+ఏక + 
అ(గ్రీకరణంబును= మనస్సుని ఏకాగ్రం చేయుట; పరమాత్మ+అగు= పరంధాముడైన; పద్మనాభుని= బొడ్డునందు 


446 శ్రీమహాభాగవతము 


తామరపువ్వుగలవాడైన హరితో; సమాన +ఆకారతయును= తుల్యమైన రూపమును; ఇవియున్‌+కాక= పైన చెప్పినవే 
కాకుండ్వా తక్కిన= ఇతరాలైన; వ్రతదాన +ఆదులన్‌+చేసి= వ్రతము, దానం మొదలైనవాటి చేత; మనస్‌+దుష్టంబు +అయిన= 
మనస్సులో మలినమైన; అసత్‌+మార్గంబును= తప్పుడుదారుల్ని పరిహరించి= పారద్రోలి; జితప్రాణుండు+ఐ= ప్రాణాల్ని 
జయించినవాడైై మెల్లన= తిన్నగా? యోజించి= ఆలోచించి; శుచి+ఐన= శుభ్రమైన; దేశంబునన్‌= న్థానమందు; ప్రతిస్టించి= 
కుదురుపజచి; విజిత+ఆసనుండు+ఐ= స్వాధీనమైన ఆసనముగలవాడైై; అభ్యస్త= అలవాటైన; కుశ= దర్భ; అజిన= 
జింకతోలు; చేల+ఉత్తర+ఆసనంబు= పైన తెల్లని గుడ్డకప్పబడినట్టి, ఆసనంబు+చేసి= పీటనమర్చి బుజుకాయుండు+ఐ= 
నిటారుగానుంచిన మెనుగలవాదైై; (నడుం వంచకుంద;); ప్రాణమార్గంబును= ప్రాణనాళాన్ని కుంభక= గాలిని స్తంభించే 
పద్ధతి; రేచక= ప్రాణవాయువుని వదలుట; పూరకంబులు= గాలిని పీల్చుట అనే మూడింటిచేత; కోశశోధనంబు = 
ప్రాణాదులైన అయిదు దారులను లేక దుర్గాలను శుద్ధిపరచి; కుంభకపూరకంబులచేతన్‌= గాలిని, స్తంభించుట, మరియు 
నింపుటలద్వారా; ప్రతికూలంబు= అడ్డగింపు; కావించి= చేసి చంచలంబు +అయిన = నిలుకడలేనట్టి; చిత్తంబున్‌= మనస్సును; 
సుస్థిరంబు+కావించి= గట్టిగా నిలిపి; తీవ్రంబు+అయిన = దృథమైన; యమంబునన్‌= యమము అనే యోగంతో; 
ప్రతప్తంబు+అయి= మిక్కిలి తపింపబడి; విగత = పోయిన (అంతరించిన); సమస్తదోషంబు +అగు= అన్ని దోషాలు 
గలదైనట్టి; చామీకరంబు +కరణిన్‌= బంగారంవలె; విరజంబు+చేసి= రజస్సు లేనిదిగాచేసి జితమారుతుండు +అగు = 
జయింపబడిన గాలికలవాదైన; (వాయువుని స్తంభింపగలవాడు) యోగి= యోగంగల మౌని; (క్రమ్మజన్‌= మరల; 
ప్రాణాయామంబు+అను= ప్రాణాయామచర్యలనే; పావకునిచేతన్‌= అగ్నిచేత; వాత+పిత్త +శ్లేష్ణంబులు +అను= వాతం, 
పైత్యం, గల్ల అనే; దోషంబులన్‌ = రోగాల్ని భస్మీకరణంబు+చేసి= బూడిదపాలు కావించి; ధారణంబుచేతన్‌= “ధారణ 
అనే యోగంచేత; కిల్చిషంబులను = పాపాల్ని, ప్రత్యాహారంచేతన్‌= ప్రత్యాహారమనే యోగంచేత; సంసర్దంబులను సంబంధాల్ని 
దహనంబు+చేసి= కాల్చి; ధ్యానంబుచేతన్‌= ధ్యానయోగంచేత; రాగంబులన్‌= వాంఛలను; సత్త్వ+ఆదిగుణంబులను= 
సత్త్వం మున్నగు గుణాల్చిి నివారించి= తొలగించి; స్వ+నాసా +అగ్ర+అవలోకనంబు= తన ముక్కుయొక్క కొనభాగాన్ని 
చూచుటను (దీనికి చూపు చెదరకుండా నిలపటం అని అర్థం) చేయుచున్‌= చేస్తూ... 


తా : యోగి శక్తికొలది స్వధర్మాన్ని పాటించాలి. శాస్త్రం నిషేధించిన కర్మలు చేయరాదు. దైవకృపవల్ల లభించిన ధనంతో 
తృప్తిపడాలి. భగవద్భక్తుల పాదాల్ని పూజించాలి. సంస్మారంలేని ధర్మాల్ని త్యజించాలి. మోక్షకాంక్ష కల్టివుండాలి. మితాహారిగా 
ఉండాలి. ఏకాంతవాసం, అహింస, సత్యం, చౌర్యం లేకుండుట, అవసరానికి తగినంత సొమ్ము పరిగ్రహించడం, ఇంద్రియ 
విజయం, తపస్సు, శుభ్రత, వేదపఠనం, దైవార్సన, మౌనం, స్టె్య్యం, ప్రాణవాయువుని అదుపులో నుంచుకొనుట మున్నగునవి 
అతడు తప్పక పాటించాలి. 


ఇంద్రియ విషయాలపట్ల అనాసక్తుదై '(ప్రత్యాహారాన్ని' అభ్యసించాలి. భగవత్మథల్ని వింటుండాలి. మూలాధారం 
మొదలైన షట్‌చక్రాల్లో మనస్సుతో కలిసిన హృదయాన్ని ప్రయాణించేటట్లు చేయాలి. 


ఈ లక్షణాలే గాదు. తక్మినవికూడ ఆచరించవలసినవి వున్నాయి. వ్రతాలు చేయటం, అర్జ్హులకు దానమివ్వటం, 
చెడ్డదారుల్లో నడవకుండటం, ప్రాణాలుగ్గబట్టి శుభమైన స్థలంలో దర్భలూ, దానిపై జింకతోలు, దానిపైన, తెల్లని బట్టకప్పి 
పద్మాసనంలో కూర్చోవాలి. పూరకం, రేచకం, కుంభకం అనే మూడురకాల ప్రాణాయామం నిర్వహించాలి. అందువల్ల 
అతనికి రక్తశుద్ధి అవుతాయి. యమమనే యోగం పాటించటంవల్ల పుటంబెట్టిన బంగారుకెనయైన శుద్ధసాత్వికగుణం 
కైవసమౌతుంది. ప్రాణాయామంవల్ల వాతం, పిత్తం, శ్రేష్మం అనే మూడురోగాలు నివృత్తమౌతాయి. ప్రత్యాహారాన్ని 


తృతీయస్కంధము డడ/ 


పాటించటంవల్ల, సాంగత్యదోషాల్ని నివారించవచ్చును. ధ్యానంవల్ల, రజోగుణాన్ని తమోగుణాన్ని హతమార్చవచ్చును. 
ధ్యానసమయంలో యోగి తనదృష్టిని నాసాగ్రంపైన కేంద్రీకరించాలి. 


విశే : అష్టాంగయోగం:- అష్టాంగ యోగం అంటే ఎనిమిది అంగాలుగల యోగం. అవి 1 యమం 2) నియమం 3) 
ఆసనం 4) ప్రాణాయామం 5) ప్రత్యాహారం 6) ధారణ 77) ధ్యానం 8) సమాధి. వీటిలో 'యమనియమాలు' చాలా 
ముఖ్యమైనవి. 
1) యమం : “అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యం దయార్దవమ్‌। 
క్షమా, ధృతి ర్మితాహార శౌచం చేతి యమా దశ[॥;” 

హింసింపకుండటం, సత్యం పల్మటం, దొంగలింపకుందడటం, ఇంద్రియనిగ్రహం, కరుణ, బుజువర్తనం, ఓర్పు, 
స్థిరత్వం, అల్పాహారం తినటం, శుద్ధి, అనే పది యమమనే యోగం లక్షణాలు. 
2) నియమం : తప స్సంతోష మాస్తిక్కం దాన మీశ్వరపూజనమ్‌ । 

వేదాంతశ్రవణం చైవ హ్రీర్మతిశ్చ జపో వ్రతమ్‌ ॥ 

తపస్సు, ఆతృతృప్తి, నమ్మకం కల్గివుండటం, దానం, ఈశ్వరార్చన, వేదాంత ఛవణం, లజ్జ, తెలివి, జపం 
(మంత్రోపాసన). వ్రతం అనే పది నియమయోగ లక్షణాలు. 
89) ఆసనం : ఇది అనేకవిధాలు. వాటిలో సిద్ధాసనం, పద్మాసనం శ్రేష్టమైనవి. వీటిని ముముక్షువులు తప్పక అభ్యసించాలి. 
ఇంకా పశ్చిమోత్తాసనం, బ్రవ్మాసనం కూడ మిక్షిలి శ్రేష్టమైనవి. 
4) ప్రాణాయామం : ఇది ప్రధానంగా రేచకం, పూరకం, కుంభకం అని మూడురకాలు. ఊపిరితిత్తులనుండి ప్రాణవాయువును 
బయటికి వదలుట రేచకం. బయటి వాయువును ముక్కు రంధ్రాలద్వారా లోపలికి తీసుకొనుట పూరకం. నిర్వికారుడై 
సమస్తవృత్తుల్ని లయపరచి, స్వయం ప్రకాశమే తానని భావించి, గ్రహించిన వాయువును లోపలనే అదిమివుంచుట 
“కుంభకం” అదిమిన గాలి దైహికమైన అన్ని రంధ్రాలనుండి నిర్గమించాలి. ఈ చర్యను సాధకుడు గురుముఖంగా 
అభ్యసించవలసి వుంటుంది-- 
ర్‌) ప్రత్యాహారం ; అంతరింద్రియాల్ని స్వాధీనంలో నుంచి, స్వస్వరూపధ్యానం చేయటమే ప్రత్యాహారం. 
6) ధారణ : పరమాత్మస్వరూపాన్ని హృదయగుహయందు నిక్షేపించుట. ఇందుకు “ప్రణవనాదం సహకారిగా వుంటుంది. 
"7 ధ్యానం : ఇతర చింతల్ని మనస్సులోనికి రానీకుండా, స్వ్పబోధ ప్రజ్ఞయెన ఆత్మతో బుద్ధిని లయపరచుట ధ్యానమనబడును. 


8) సమాధి:;ధ్యానం, ధ్యాత, ధ్యేయం అనే త్రిపుటి కన్పించకుండా ఉదయసాయం సంధ్యల్తో, శీతోష్టాదిగుణాలు, ఆకలిదప్పులు 
తెలియక బ్రహ్మాకారస్థితిలో నుండుట సమాధి యౌతుంది. ఈ అవస్థయే జీవన్ముక్తి. ఇదే నిజమైన విదేహ కైవల్యం. 


ధారణ ధ్యానం, సమాధి అనే మూడూ, మోక్షానికి అంతరంగ సాధనాలు- 


సమాధిలక్షణం లేని యోగికి బ్రహ్మానందపదవి లభించదు. వల లేకుండ చేపలు, శస్తాస్రాలు లేకుండ మృగాలు, 
బెషధం లేకుండ రోగాలు, దీపం లేకుండ చీకటి, తిండి లేకుండ ఆకలి, బిగ్గరగా పేరు చెపితే ఎలా లోబదవో అలాగే నేను 
రాజయోగిని - అహం బ్రహ్మాస్మి, శివో౭£_హం, సో౭_ హం) అని కోటిసార్లు గొంతెత్తి అరచినా, ఆ అరుపులు నిష్ప్రయోజనాలే. 
సాధనే ముఖ్యం. 


448 శ్రీమహాభాగవతము 


బ్ర 


దళదరవింద సుందర పత్ర రుచిరాక్షు, సలలిత శ్రీవత్స కలిత వక్షు, 
నీలనీరదనీల నీలోత్పల శ్యాము, నలికులాకులమాలికాభిరాముం, 
గౌస్తుభరుచిర ముక్తాహార యుతకంఠు, యోగిమానస పంకజోపకంఠు, 
సతత ప్రసన్న సస్మిత వదనాంభోజు, దినకర కోటిసందీప్త తేజు, 


తే. సలలితానర్హ రత్నకుండల కిరీట, హార కంకణ కటక కేయూర ముది 
కా తులాకోటిభూషు, భక్తప్రపోషుం, గింకిణీయుత మేఖలాకీర్ణజఘను, 922 


ప్రతి : దళత్‌= వికసించిన; అరవింద సుందర పత్ర= అందమైన తామరరేకులవలె; రుచిర= ఇంపైన; అక్షున్‌= కనులు 
కలవాడును; సలలిత= చూడముచ్చటెన; శ్రీవత్స= శ్రీవత్సమనే పేరుగల మచ్చతో; కలిత= కూడిన; వక్షున్‌= టొమ్ముకలవాడును; 
నీలనీరద= నల్లనిమేఘంవలె; నీల= నల్లని; నీల+ఉత్పల= నల్లకలువవలె; శ్యామున్‌= నల్లగానున్నవాడును; అలికుల= 
తుమ్మెదపిండుయొక్క ఆకుల= ముసరుపాటుగల; మాలికా+అభిరామున్‌= మాలచే ఒప్పారుచున్నవాణ్ణి, (తోమాలెగలవాడు); 
కౌస్తుభ= వక్ష్మ్యస్థలమందున్న మణీిచే; రుచిర= మెరుస్తున్న ముక్తాహార= ముత్యాల దండచేత; యుత= కూడిన; కంరున్‌= 
మెడగలవాడును; యోగిమానస= యోగుల మనస్సనెడి; పంకజ= పదానికి; ఉపకంఠున్‌= దగ్గరయైనవాడును; సతత = 
ఎల్లప్పుడు; ప్రసన్న= అనుగ్రహపరమైన; సస్మిత= చిరునగవుతోకూడిన; వదన +అంభోజున్‌= ముఖపద్మంకలవాడును; 
దినకరకోటి= కోటిసూర్యులమాదిరి; సందీప్త= వెలిగిపోతున్న; తేజున్‌= ప్రకాశం కలవాడును; సలలిత= మిక్కిలి ఆకర్షణీయమైన; 
అనర్హరత్న= విలువైన రత్నములతోడి; కుండల= చెవిపోగులు; కిరీట= మకుటం; హార= ముత్యాలదండలు; కంకణ = 
మురుగులు; కటక = కడియాలు; కేయూర= భుజకీర్తులు; ముద్రికా= ముద్దుటుంగరాలు; తులాకోటిభూషు = కాలిఅందెలు 
అను సొమ్ములు కలవాడును; భక్తప్రపోషున్‌= భక్తులను పోషించేవాడును; కింకిణీయుత = గజ్జెలతో కూడిన; 
మేఖలా+ఆకీర్ణజఘనున్‌= మొలనూలిచే ఆవరించబడిన నడుము గలవాడును అయిన శ్రీమహావిష్ణుని.. 


తా : శ్రీమన్నారాయణుని కళ్ళు తామరరేకుల్లా అందంగా ఉన్నాయి. ఆయన రొమ్ముపై శ్రీవత్సమనే మచ్చ చూడముచ్చటగా 
వుంది. ఆయన దేహకాంతి నీలమేఘాన్ని, నల్లకలువను పోలివుంది. ఆయన ధరించిన తోమాలెపై గండుతుమ్మెదలు 
ముసురుతున్నాయి. మెడలో కౌస్తుభమణితో ముత్యాలహారం మెరిసిపోతున్నది. ఆ స్వామి యోగులకు అందుబాటులోనే 
వుంటాడు. ఆయన ప్రసన్న వదనంలో ఎల్లప్పుడూ చిరునవ్వు తాండవిస్తుంటుంది. ఆయన కోటిసూర్యుల తేజస్సుతో 
ప్రకాళిస్తుంటాడు. విలువైన రత్నాలు తాపిన చెవిపోగులు, కిరీటం, రత్నహారాలు, ముంజేతికడియాలు, కాళ్ళకడియాలు, 
భుజకీర్తులు, రత్నాంగుళలీయకాలు, ఘలుఘల్నుమనే గజ్జెలు ఆయన ధరించే ఆభరణాలు. ఆయన నడుం గజ్జెలమొలనూలితో 
రవళిస్తుంది. ఆయన నిత్యవిధి భక్తసంరక్షణ. 


వ. మజథజియు. 923 

ప్రతి : మజియును= ఇంకా, 

తా : ఆ తర్వాత 

సీ కంజాత కింజల్క పుంజ రంజిత పీత కౌశేయవాసు, జగన్నివాసు, 
శత్రుభీకర చక్ర శంఖ గదాపద్మ విహిత చతుర్చాహు విగతమోహు, 


తృతీయస్కంధము 449 


నుత భక్త లోక మనోనేత్ర వర్ధిష్ణు, లాలిత సద్గుణాలంకరిష్టు, 
వరకుమారక వయః పరిపాకు, సుళ్లోకు, సుందరాకారు, యశోవిహారు, 


తే. సకలలోక నమస్కత చరణ కమలు, భక్తలోక పరిగ్రహ ప్రకట శీలు, 
దర్శనీయ మనోరథ దాయిం, గీర్త, నీయ తీరయశో మహనీయమూర్తి. 024 


ప్రతి : కంజాత= తామరపువ్వులోని; కింజల్మపుంజ= కేసరముల గుంపువలె; రంజిత = మెరుస్తున్న; లేక ముచ్చటైన; 
పీత్రకౌశేయవాసున్‌= పచ్చని పట్టుపుట్టం కలవాడును; జగత్‌+నివాసున్‌= లోకాలన్నింట నివసించేవాడును (వ్యాప్తిరూపంగా); 
శత్రుభీకర= విరోధులకు భీతినికొల్పే; చక్ర= సుదర్శనచక్రం; శంఖం= సంకువు (వలమురి) గదా= కౌమోదకి అనేగద; 
పద్మ= పద్మం, వీటిచే విహిత= కూడిన; చతుర్‌బాహున్‌= నాల్దుభుజాలుగలవాడును; విగత= వదలిన; మోహున్‌= 
వ్యామోహం గలవాడును; నుత= కొనియాడదగిన; భక్తలోక= భక్తగణం; మనస్‌+నేత్ర= మనస్సనే నేత్రంలో; వర్ధిష్ణున్‌= 
పెరుగుతున్నవాడును; లాలిత= ఇంపైన, సత్‌+గుణ= ఉత్తమ గుణాలచే; అలంకరిష్టున్‌= వెల్లుతున్నవాడును; (సద్గుణాలే 
ఆయన అలంకారాలు) వర= శ్రేష్టమైన; కుమారక= కౌమారదశగల; వయస్‌+పరిపాకున్‌= పరిపక్వమైన వయస్సగలవాడును; 
సుశ్లోకున్‌= గొప్పకీర్తిగలవాడును; సుందర+ఆకారున్‌= అందమైన ఆకారంగలవాడును; యశస్‌ +విహారున్‌ = యశస్సుతో 
వర్తించేవాడును; సకలలోక= లోకాలన్నింటిచే; నమస్కృత= నమస్మరింపబడిన; చరణకమలున్‌= పాదపద్మాలు కలవాడును; 
భక్తలోక = భక్తుల్ని పరిగ్రహ= కైకొనుటచే; ప్రకటశీలున్‌= విస్పష్టమైన నడవడిగలవాడును; దర్శనీయున్‌ = 
చూడముచ్చటైనవాడును; మనోరథదాయిన్‌= కోర్కెల నెరవేర్చువాడును; క్రీర్తనీయ= కొనియాడదగిన; తీర్ధ= పుణ్యోదకంచేత; 
యశస్‌+మహనీయమూర్తి= గొప్పకీర్తిగలవాడు; (దోషరహితమైన విగ్రహంగలవాదని అర్ధం) 


తా : మజీియు ఆ నారాయణుడు తామరపూవు కేసరాల వన్నెతో నిగనిగలాడుతున్న పచ్చని పట్టుపుట్టం ధరిస్తాడు. 
చతుర్దశభువనాల్లో వ్యాప్తిరూపంలో ఉంటాడు. శత్రువులకు వెజపు గొల్పే చక్రం, శంఖం, గద, పద్మం ధరించివుంటాడు. 
మోహం లేనివాడు, భక్తుల హృదయాల్లో, కన్నుల్లో మెదలుతుంటాడు. సద్దుణాలకు నెలవైనవాడు. కౌమారదశలో 
వెలుగొందుతుంటాడు. గొప్పకీర్తిగలవాడు. సుందరాకారుడు. లోకులెల్లరు ఆయన పాదపద్మాలపై మోకరిల్లుతారు. భక్తుల్ని 
చేరదీయటం ఆయనకు పెట్టింది పేరు. ఆయనరూపం చూడముచ్చటైంది. ఎల్లకోర్మెల్ని నెరవేర్చగల ప్రభువాయన. ఆయనక్రీర్తి 
లోకవి(శ్రుతం. 


వ. వెండియు. 925 
ప్రతి : వెండదియున్‌= మరల 


తా ; ఇంకా, 
క. అనుపమ గుణ సంపూర్షుని, ననమఘుని సుస్థితుని గతుని నాసీను శయా 
నుని భక్తహృద్గుహాశయ, నుని సర్వేశ్వరు ననంతు నుతసచ్చరితున్‌. 026 


ప్రతి : అనుపమ= సాటిలేని; గుణ= గుణాలచే; సంపూర్షునిన్‌= నిందైనవాడును; అనఘునిన్‌= పాపరహితుడును; 
సుస్థితునిన్‌= స్థిరమైనవాడును; గతునిన్‌= లోక సంచారగతులుగలవాడును; ఆసీనున్‌= ఒకచోట కూర్చొని చూస్తున్నవాడును; 


450 శ్రీమహాభాగవతము 


శయానునిన్‌= పడుకపై నిద్రిస్తున్నవాడును; భక్త= భక్తుల; హృత్‌+గుహా= హృదయమనే గుహలో; శయనునిన్‌= 
శయనించినవాడును; అనంతున్‌= అంతము లేనివాడును; నుత= కీర్తింపతగిన; ఉత్తమచరితున్‌= మంచి చరిత్రకలవాడైన; 
సర్వేశ్వరున్‌= శ్రీహరిని... 

తా ; మజియు ఆ శ్రీహరి సద్దుణపరిపూర్ణుడు. దోషరహితుడు. స్థిరబుద్ధిగా లోకసంచారిగా, ఒకచోట నిలిచి చూస్తున్నవాడుగా, 
ఒకచోట పరుండినవాడుగా దర్శనమిస్తాడు. అంతేగాక ఆయన భక్తులహృదయాల్లో తిస్టవేసుకొంటాడు. అట్టి అనంతుడైన 
ఆ సర్వేశ్వరుడు స్తుతింపదగిన మంచి చరిత్ర గలిగినవాడు. 


మ. విమలంబై పరిశుద్ధమై తగు మనోవిజ్ఞాన తత్త్వ ప్రబో 

ధ మతిన్‌ నిల్పి తదీయమూర్తి విభవధ్యానంబు గావించి చి 

త్తము సర్వాంగ విమర్శన క్రియలకుం దార్శొల్సి ప్రత్యంగమున్‌ 

సుమహాధ్యానము సేయంగా వలయుంబో శుద్ధాంతరంగంబునన్‌. 927 
ప్రతి : విమలంబు+ఐ= స్వచ్చమైై; పరిశుద్ధము+ఐ = మాలిన్యంలేనిదై; తగు= యోగ్యమగు; మనోవిజ్ఞాన = 
మనస్సంబంధిజ్ఞానం; తత్వప్రబోధమతిన్‌= ఆత్మజ్ఞానంతో కూడిన మనస్సులో; నిల్పి= నారాయణమూర్తిని పాదుకొల్పి; 
తదీయమూర్తి= ఆ పరమేశ్వరునిమూర్తి విభవ= సంపదయొక్క ధ్యానంబు= చింతన; కావించి= చేసి; చిత్తమున్‌= 
బుద్ధిని; సర్వ+అంగ= సమస్తమైన అవయవముల; విమర్శన = పరామర్శించే; క్రియలకున్‌= కార్యకలాపాలకు; తార్మొల్సి= 
దగ్గజగాచేర్చి (కదియునటు); శుద్ధ+అంతరంగంబునన్‌= పరిశుద్ధమైన మనస్సునందు; ప్రతి+అంగమున్‌= స్వామివారి 
పాదాలనుండి ముఖందాక; సుమహాధ్యానము= గొప్ప నిలుకడగల ధ్యానం; చేయన్‌+కాన్‌+వలయున్‌= చేయాలి. 
తా:ఆ పరమాత్మను స్వచ్చమైన మనోవీధిలోను, ఆత్మలోను పాదుకొల్పి, ఆయన మూర్తిని ధ్యానించాలి. ఆ స్వామివారు 
న (క్రియల్ని పరిశీలించి, ఆయన అవయవాలన్నింటిమీద మనసు లగ్నమైనట్లు తెలిసిన తర్వాత పాదాలనుండి ముఖం 
వణకు ధ్యానించాలి. 
వ. అది యెట్టి దనిన. 928 
ప్రతి : అది= ఆ ప్రత్యంగం; ఎట్టిది+అనినన్‌= ఎలాటిదనగా 
తా :; ఆ ఆపాదమస్తకమూర్తి ఎలాంటిదనగా 


సీ హల కులి శాంకుశ జలజ ధ్వజ చ్చత్ర లాలిత లక్షణ లక్షితములు 
సలలిత నఖ చంద్ర చంద్రికా నిర్జూత భక్త మానస తమః పటలములును 
సురుచిరాంగుష్ట నిష్టూత గంగా తీర్ధ మండిత హర జటా మండలములు 
అంచిత ధ్యాన పరాయణ జన భూరి కలుష పర్వత దీప్త కులిశములును 


తే. దాసలోక మనోరథ దాయకములుం, జారు యోగి మనః పద్మ షట్ప్పదములు 
ననంగం దనరిన హరిచరణాబ్దములను, నిరుపమ ధ్యానమున మది నిలుపవలయు. 929 


తృతీయస్కంధము 451 


ప్రతి ; హల= నాగలి; కులిశ= వజం; అంకుశ= ఏనుగుల కుంభస్థలాన్ని పొడిచే ఆయుధం; జలజ = తామరపువ్వు; 
ఛత్ర= గొడుగు మొదలైన; లాలిత= ఒప్పిదమైన; లక్షణ = గుర్తులచే; లక్షితములు= గుర్తింపబడినవియును; సలలిత = 
అందమైన; నఖచంద్ర= గోళ్ళు అనే చందురుని; చంద్రికా= వెన్నెలచే; నిర్జూత= ఎగురగొట్టబడినట్టి; భక్త= భక్తుల; 
మానస= మనస్సులందలి; తమఃపటలములును= చీకట్లసమూహాలు గలవీ; సురుచిర= మిక్కిలి ప్రకాశవంతమైన; అంగుష్ట 
కాలిబొటన వ్రేళ్ళనుండి; నిష్టూత= స్రవించిన; గంగాతీర్థ= గంగాజలంచేత; మండిత= అలంకరింపబడిన; హర= శివుని; 
జటామండలములు= జడల సమూహాలు గలవి; అంచిత= ఒప్పిదమైన; ధ్యానపరాయణ = ధ్యానమందు నిమగ్నులైనట్టి; 
జన= లోకుల; భూరి= గొప్పు కలుషపర్వత= పాపాలనే కొండలకు; దీప్త= వెలుగుచున్ను కులిశములును= ఖండించే 
వజ్రాయుధాలవంటివియును; దాసలోక= దాసజనం; మనోరథ = కోర్మెల్ని దాయకములున్‌= నెరవేర్చగలవియును; 
చారు= సుందరమైన; యోగి= యోగుల; మనస్‌+పద్మ= మనస్సులనే పద్మాలకు; షట్పదములు = తుమ్మెదలవంటివియును; 
అనన్‌+కన్‌= అన్నట్లు; తనరిన= ఒప్పారిన; హరి= శ్రీమహావిష్ణువు; చరణ +అబ్ద్బములను= పాదపద్మాల్ని మదిన్‌= 
ఎదలో; నిరుపమ= సాటిలేని; ధ్యానమునన్‌= ధ్యానంలో; నిలుపవలయున్‌= నిల్సాలి. 


తా; శ్రీహరి పాదపద్మాలు నాగలి, వజం, అంకుశం, పద్మం, ధ్వజం, గొడుగు మొదలైన చిహ్నాలు కలిగివున్నాయి. గోళ్ళు 
చంద్రవంకలవలె తెల్లగా నుండి, భక్తుల మనోమాలిన్యాన్ని తుడిచి వేస్తున్నట్లున్నాయి. అడుగుల బొటనవ్రేళ్ళనుండి పెల్లుబికిన 
గంగాజలం శివజటాజూటానికి అలంకారంగా వుంది. ధ్యానమగ్నులైన మనుజుల కలుషపర్వతాల్ని ఛేదించే వజ్రాయుధంలా 
వున్నాయి ఆ పాదాలు. దాసుల కోర్మెల్ని నెరవేరుస్తాయి. యోగీశ్వరుల హృదయపద్నాలకు తుమ్మెదలవలె వున్నాయి. అంత 
మహిమగల ఆ పాదపద్మాల్ని అన్యచింత వీడి ధ్యానించాలి. 
చ. కమలజు మాతయై సురనికాయ సమంచిత సేవ్యమానయె 

కమలదళాభ నేత్రములు గల్లి హృదీశ్వరభక్తి నొప్పు న 

క్కృమల నిజాంక పీఠమునం గై కొని యొత్తు పరేశు జాను యు 

గృము హృదయారవిందమున మక్కువం జేర్చి భబింపంగాం దగున్‌. 980 
ప్రతి : కమలజు= పద్మమునందు పుట్టిన బ్రహ్మకు; మాత+ఐ= తల్లియై; సురనికాయ= దేవతల సమూహానికి; సమంచిత= 
ఒప్పిదంగా; సేవ్యమాన+ఐ= పూజింపదగినదై; కమలదళ= తామరరేకుల; ఆభ= సమానమైన; నేత్రములు= కన్నులు 
కల్లి, హృత్‌+ఈశ్వర= హృదయప్రభువునందలి; భక్తిన్‌= భక్తితో; ఒప్పు= ప్రకాశించునట్టి, ఆ+కమల= ఆ లక్ష్మీదేవి; 
నిజ+అంకపీఠమునన్‌= తన ఒడిలోనికి; కైకొని= స్వీకరించి; ఒత్తు= పిసుకునట్టి, పర+ఈశు = పరమేశ్వరుడైన శ్రీహరియొక్క 
జానుయుగ్మము= మోకాళ్ళజంటను; హృదయ +అరవిందమునన్‌= హృదయమనే కమలమునందు; మక్కువన్‌= ప్రీతితో; 
చేర్చి= కూర్చి భజింపన్‌+కాన్‌+తగున్‌= స్తోత్రం చేయవలెను 


తా : శ్రీలక్ష్మి బ్రహ్మదేవునికి తల్లి. ఆమెను దేవతలెల్లరు నిరంతరం కొలుస్తారు. ఆమె కన్నులు తామరరేకుల్ని పోలివుంటాయి. 
హృదయేశ్వరుడైన శ్రీహరిపై ఆమెకు ఎనలేని భక్తి. ఆ స్వామి పాదపద్మాలను ఆమె తన ఒడిలో ఉంచుకొని ఒత్తుతూ 
వుంటుంది. అలాంటి స్వామివారి పాదాల్ని భక్తులు నిరంతరం కొలుస్తూవుండాలి. 


ఉ. చారు విహంగవల్లభు భుజంబులమీంద విరాజమాన సు 
శ్రీ రుచి నుల్లసిల్లి యతసీకుసుమద్యుతిం జాలనొప్పు పం 


452 శ్రీమహాభాగవతము 


కేరుహనాభు నూరువు లకిల్చిషభక్తి భజించి మానసాం 

భోరుహమందు నిల్చ్బం దగుం బో మునికోటికి నంగనామణీ! 931 
ప్రతి : అంగనామణీ! = స్త్రీలలో మణివంటి ఓ తల్లీ!) చారు= సుందరమైన; విహంగవల్లభు= పక్షిరాజైన గరుత్మంతుని; 
భుజంబులమీందన్‌= భుజాలపైన; విరాజమాన = వెలిగిపోతున్న సుట్రీరుచిన్‌= మంగళకరమైనకాంతితో; ఉల్లసిల్లి= ఒప్పారి; 
అతసీకుసుమ = అవిసెపువ్వుల; ద్యుతిన్‌= కాంతితో; చాలన్‌= మిగుల; ఒప్పు= విలసిల్లు; పంకేరుహనాభు= 
తామరబొడ్దునందుగల శ్రీహరి; ఊరువులు= తొడలు; అకిల్చిష= పాపరహితమైన (ఏ దోషంలేని), భక్తిన్‌= భక్తితో; 
భజించి= కొలిచి; మునికోటికిన్‌= మౌనులకు; మానస +అంభోరుహమందున్‌ = మనస్సు అనే కమలమందు; నిల్చన్‌+ 
తగున్‌+పో= నిలపాలిసుమా! 
తా: అమ్మా! మానినీమణీ! ఆ నారాయణుని తొడలు అందగాదైన ఆ గరుత్మంతుని భుజాలపై వెలుగొందుతుంటాయి. అవి 
అవిసెపూవన్నెతో మెరుస్తుంటాయి. అలాంటి ఆ స్వామివారి ఊరుద్వయాన్ని మునీశ్వరులు మనసార కొలుస్తారు. 


క. పరిలంబిత మృదు పీత్రాం, బర కాంచీగుణ నినాద భరితం బగు న 

ప్పురుషోత్తముని నితంబము, దరుణీ! భజియింపవలయుం దద్దయుం బ్రీతిన్‌. 932 
ప్రతి : తరుణీ!= యౌవనంగల తల్లీ! పరిలంబిత= చుట్టబడిన; మృదు= మెత్తని; పీత+అంబర= పట్టువస్తం పైనున్న; 
కాంచీగుణ= మొలనూలియొక్క నినాద= ధ్వనిచ్వే భరితంబు+అగున్‌= నిండినదైన; ఆ+పురుష+ఉత్తముని= పురుషప్రంగవుడైన 
ఆ దేవుని; నితంబము= పృష్టభాగం (పిజుదు); తద్దయున్‌= మిక్కిలి; ప్రీతిన్‌= ప్రీతితో; భజింపవలయున్‌= కొలవాలి. 
తా : తల్లీ! స్వామి నడుమునకు మెత్తని పట్టువస్త్రం ధరించాడు. దానిపై నున్న మొలనూలి మువ్వలు గల్గ్లుమంటున్నాయి. 
ఆ పురుషోత్తముని నడుమును ప్రీతితో తప్పక సేవించాలి. 
క. విను భువనాధారత్వం, బునం దగి విధి జనన హేతుభూతంబగు న 

వ్వనజాతముచేం గడు మిం, చిన హరినాభీసరస్సుం జింతింపం దగున్‌. 938 
ప్రతి : విను= అమ్మా! వినండి. భువన= లోకాలకు; ఆధారత్వంబునన్‌= ఆధారభావంతో; తగి= ఒప్పి; విధిజనన= 
బ్రహ్మపుట్టుకకు; హేతుభూతంబు +అగున్‌= కారణమైన; ఆ+వనజాతముచేన్‌= ఆ తామరచే; కడు= మిక్కిలి మించిన = 
కొనియాడదగ్గు హరి= విష్ణుమూర్తి; నాభీసరస్సున్‌= సరస్సును పోలినబొద్దును; చింతింపన్‌+తగున్‌= స్మరించాలి. 
తా; సర్వలోకాల సృష్టికి మూలమైన ఆ 'బ్రహ్మసృష్టికి కారణమైన తామరపువ్వును ధరించిన శ్రీహరిబొడ్డు మిక్కిలి 
ధ్యానయోగ్యమైంది. 
తే. దివ్య మరకతరత్న సందీప్త లలిత, కుచములను మౌక్తికావళి రుచులం దనరి 

యిందిరాదేవి సదనమై యెసకమెసంగు, వక్ష మాత్మను దలపోయ వలయుం జుమ్ము, 934 
ప్రతి : దివ్య= దేదీప్యమానమైన; మరకతరత్న= పచ్చలనే రత్నాలచే; సందీప్త= మిక్కిలి వెల్దుతున్న లలిత= సుందరమైన; 
కుచములను= స్తనములచేతను; మౌక్తిక +ఆవళి= ముత్తెపుగుంపుయొక్క రుచులన్‌= కాంతులతోను; తనరి= ఒప్పిన; 


తృతీయస్కంధము 453 


ఇందిరాదేవి= లక్ష్మీదేవికి; సదనము+ఐ= నెలవై ఎసకము+ఎసంగు= మిక్కిలి చెన్నాందు లేక అతిశయించు; వక్షము= 
రొమ్మును; ఆత్మలన్‌= హృదయాలలో; తలపోయవలయున్‌+చుమ్ము= స్మరించాలి సుమా! 

తా: స్వామి వక్షస్థలం పచ్చరాలు తాపిన ప్రదేశంలాగా వెలిగిపోతున్నది. ముత్యాలహారాల కాంతులతో ఒప్పారుతున్నది. 
ఇందిరాదేవికి నెలవై యలరారుతున్నది. అటువంటి వక్ష్యస్థలాన్ని ధ్యానించాలి. 


మ. నిరతంబున్‌ భజియించు సజ్జన మనో నేత్రాభిరామైక సు 

స్థిర దివ్యప్రభ గల్లు కౌస్తుభ రుచిశ్లిష్టంబునై యొప్పునా 

వర యోగీశ్వర వంద్యమానుండగు సర్వస్వామి లక్ష్మీశు కం 

ధర మాత్మం గదియించి తద్గుణగణధ్యానంబు సేయం దగున్‌. 985 
ప్రతి : నిరతంబున్‌= ఎల్లప్పుడు; భజియించు= కొలుచునట్టి; సత్‌+జన= ఉత్తములైనవారియొక్క మనస్‌= మనస్సునకు; 
నేత్ర= కళ్ళకు; అభిరామ+ఏక= ముఖ్యంగా ఆకర్షణీయమైన; సుస్థిర= ఎడబాయని; దివ్యప్రభ= దివ్యమైనకాంతి; కల్గు= 
కల్లిన; కౌస్తుభ= ఈ పేరుగలమణియొక్క రుచి= కాంతిచే; శిష్టంబున్‌+ఐ= కూడినదై; ఒప్పు= ప్రకాశించునట్టి; ఆ వర= 
(శ్రేష్టులైన; యోగి+ఈశ్వరుల= యోగీంద్రులచే) వంద్యమానుండు +అగు= కొనయాడబడినవాడైన; సర్వస్వామి= ఎల్లలోకాలకు 
ప్రభువగు; లక్ష్మీ+ఈశున్‌= సిరిమగని; కంధరము= మెడ; ఆత్మన్‌= మనసులో; గదియించి= పాదుకొల్పి; తద్‌+గుణగణ = 
ఆ దేవుని గుణసముదాయాన్నిి ధ్యానంబు= చింతన; చేయన్‌+తగున్‌= చేయడం మంచిది. 
తా : ఆ నారాయణుని మెడలో యోగుల మనసులకు నేత్రాలకు ఆహ్లాదాన్ని గొల్పే కౌస్తుభమణి మెరుస్తున్నది. యోగీంద్రులకు 
నిత్యస్తుతి పాత్రుడైన ఆ స్వామి కంధరాన్ని అనన్యచింతనులై ధ్యానించాలి. 
క. ఘన మందర గిరి పరివ, ర్తన నికషోజ్జ్వలిత కనక రత్నాంగదముల్‌ 

దనరార లోకపాలకు, లను గలిగిన బాహు శాఖలను దలంపం దగున్‌. 936 
ప్రతి : ఘన= గొప్పు మందరగిరి= మందర పర్వతాన్ని పరివర్తన= గిరగిర త్రిప్పగల్లిన; నికష+ఉజ్వలిత= ఒరిపిడిచే 
వెల్లుతున్న కనకరత్న= బంగారు మరియు రత్నాలు పొదిగిన; అంగదముల్‌= భుజకీర్తులు; తనరారన్‌= విలసిల్లుచుండగా; 
లోకపాలకులను= ఎనిమిదిమందు దిక్పాలురను; కలిగిన= మోస్తున్న బాహుశాఖలను= భుజములనెడు కొమ్మలను; 
తలంపన్‌+తగున్‌= ధ్యానించాలి. 
తా; సానబట్టిన రత్నాలు పొదివిన బంగారు భుజకీర్తులతో, స్వామివారి భుజాలు వెల్గుతున్నాయి. మందరపర్వత ఘర్షణచే 
ప్రకాశింపజేయబడిన స్వర్ణరత్నాంగదాలు కల్లివున్నాయి. అష్టదిక్పతుల్ని మోయగల్చుతున్నాయి. ఆ భుజాల్ని ధ్యానించాలి. 
వ. మథజియు విమత జనాసహ్యంబులైన సహస్రారంబులు గలుగు సుదర్శనంబును, సరసిజోదర 
కరసరోరుహంబందు రాజహంస రుచిరంబయిన పాంచజన్యంబును, నరాతిభట శోణిత కర్ద్వమలిష్తాంగంబై 
భగవశ్రీతికారిణి యగు కౌమోదకియును, బంధురసుగంధ గంధానుబంధ మంధర గంధవహాహూయమాన 
పుష్పంధయ రుంకారనాద విరాజితంబైన వైజయంతీ వనమాలికయును, జీవ తత్వంబైన కౌస్తుభ మణియును, 
బ్రత్యేకంబ ధ్యానంబు సేయందగు, వెండియు భక్త సంరక్షణార్థం బంగీకరించు దివ్య మంగళ విగ్రహంబున 


454 శ్రీమహాభాగవతము 


కనురూపంబును, మకరకుండల మణి నిచయమందిత ముకురోపమాన నిర్మల గండ మండలంబును, 
సంతత శ్రీనివాసంబు లయిన లోచన పంకజంబులును గలిగి లాలితభ్రూలతాజుష్టంబును, మధుకర 
సమాన రుచి చికుర విరాజితంబును నైన ముఖకమలంబును ధ్యానంబు గావింపవలయు, మతజియు 
శరణాగతుల కభయ ప్రదంబు లగుచు నెగడు పాణిపంకేరుహంబుల మనంబునం దలంప వలయు. 937 


ప్రతి : మజియున్‌= ఇంకా; విమతజన= విరోధులకు; అసహ్యంబులు+ఐన = సహింపశక్యంకాని; సహస్రారంబులు +కలుగు= 
వేయి అంచులుగలిగిన; సుదర్శనంబును= ఆ పేరుగల చక్రము; సరసిజ+ఉదర = పద్మగర్భుదైన ఆ (శీహరి; 
కరసరోరుహములందున్‌= కమలములబోలిన చేతులందు; రాజహంసరుచిరంబు +అయిన = రాయంచకాంతివంటిదయిన; 
పాంచజన్యంబునున్‌= పాంచజన్యం అనే శంఖమును; అరాతిభట= శత్రు సైనికుల; శోణితకర్దమ= రక్తపు బురదతో; లిప్త= 
అంటిన; అంగంబు+ఐ= శరీరంగలదై; భగవత్‌= భగవంతునికి; ప్రీతికారణి+అగు= ప్రియమైనట్టిదైన; కౌమోదకియును = 
ఈ పేరుగల గదయు; బంధుర= దట్టమైన; సుగంధగంధ= మంచి పరిమళముతో; అనుబంధ= కలిసిన; మంథర= 
మెల్లగా వీచే గంధవహ:= గాలిచేతు ఆహూయమాన = పిలువబడుచున్న పుష్పంధయ = తుమ్మెదల; రుంకారనాద = 
జుమ్మనునాదంచేత; విరాజితంబు+ఐన = వెలుగుతున్న; వైజయంతీ= ఈ పేరుగల; వనమాలికయును= మెడహారమును; 
జీవతత్వంబు+ఐన= ఆత్మీయమైన; కౌస్తుభమణియును= కౌస్తుభమనే పేరుగల మణియు; ప్రత్యేకంబు+అ= వేరువేరుగా; 
ధ్యానంబు +చేయన్‌+తగున్‌= చింతన చేయాలి; వెండియున్‌= మరల; భక్తసంరక్షణ +అర్ధంబు= భక్తుల్ని కాపాడటానిక్రై; 
అంగీకరించు= సమ్మతించునట్టి దివ్యమంగళ విగ్రహంబునకున్‌= పవిత్రము మంగళకరమునైన రూపానికి అనురూపంబును= 
తగినట్టి; మకరకుండల= చెవిపోగుల; మణినిచయ = కాంతి పుంజంచేత; మండిత = ప్రకాశితమైన; ముకుర= అద్దంతో; 
ఉపమాన = పోలిన; నిర్మల= స్వచ్చమైన; గందమందలంబును= చెక్కిళ్ళును; సంతత= ఎల్లప్పుడు; శ్రీనివాసంబులు +అయిన= 
సంపదకునెలవైన; లోచన పంకజంబులును +కలిగి= కమలాలవంటి కళ్ళును కలిగి లాలిత= సుందరమైన; భ్రూలతా= 
తీవలవంటి కనుబొమలచే; జుష్టంబులును= సేవింపబడినట్టిదియు; మధుకర= తుమ్మెదలతో; సమాన= సాటియైన; 
రుచి= కాంతిమంతమైన; చికుర= ముంగురులతో; విరాజితంబునున్‌ = వెలుగుతున్నదియు; ఐన= అయినట్టి; 
ముఖకమలంబును= పద్మమువంటిమోమును; ధ్యానంబు= స్మరణ; కావింపన్‌+వలయున్‌= చేయాలి 


తా : ఇంకా ధ్యానించవలసిన స్వామివారి అవయవాల్ని, సాధనాల్ని కపిలుడు తల్లికి నివేదిస్తున్నాడు. 


ఆ స్వామి ధరించిన వేయంచుల సుదర్శనచక్రం వైరులకు బెంబేలు పుట్టిస్తుంది. ఆయన చేతుల్లో రాయంచవన్నె 
శంఖ ముంది. విరోధుల రక్తమంటిన కౌమోదకి అనే గద వుంది. సువాసనచే ఆకర్షింపబడి జుమ్మని నాదంచేసే తుమ్మెదలు 
మూగుతున్న వనమాల మెడలో వుంది. ఆత్మతత్వానికి మారుపేరైన కౌస్తుభం వక్షస్ట్రలంలో వుంది. వీటిని విడివిడిగా 
భక్తులు ధ్యానించాలి. భక్తులను సంరక్షించడానికి ఆయన స్వీకరించిన దివ్యమంగళమూర్తికి తగినట్లుగా ఆయన ముఖమండలం 
ఒప్పుతున్నది. ఆయన చెవులకు ధరించిన మకరకుందలములందలి మణులకాంతితో ప్రకాశించు అద్దాలవంటి నిర్మలమైన 
చెక్కిళ్ళుగల్లి వున్నాడు. నిరంతర లక్ష్మీ నిలయాలైన నేత్రపద్మాలను కల్గివున్నాడు. సుందరములైన తీవలవంటి కనుబొమలు 


కల్గివున్నాడు. తుమ్మెదల బారులా నిగనిగలాడే ముంగురులు గల్లివున్నాడు. అలాంటి ఆ దేవదేవుని మోమును ధ్యానించాలి. 


విశే : పద్యసంఖ్య 920-28 మధ్య సుమారు తొమ్మది పద్యాలలో శ్రీమన్నారాయణుని మూర్తివైభవధ్యానం అభీవర్ణింపబడింది. 
ఈ వర్ణన విశివ్టాద్వైతసిద్ధాంతపరులైన శరణాగతులకు కొంగుబంగారం పాఠకుల సౌకర్యార్థం శ్రీహరి అవయవాల్ని 


తృతీయస్కంధము 455 


ఆయన తాల్చిన అలంకార సామగ్రిని ఇక్కడ సంక్షిప్తంగా వివరించడం సముచితమని భావిస్తాను. భక్తులు యధోచితంగా, 
శ్రీ స్వామివారు నిల్చినట్లు, నడుస్తున్నట్లు, పవ్వళించినట్లు ధ్యానించాలి. భగవంతుని అవయవాలన్నింటిపై మనసుంచి, 
తెలిసి ధ్యానం చేయాలి. ఆయన అవయవాలు పాదాలనుండి ముఖంవరకు- 


క్ష పాదపద్మాలు ; ధ్వజం, వజ్రం, అంకుశం, మొదలైన చిహ్నాలు గలవై ఉన్నాయి. గోళ్ళు చంద్రవంకల వలె శోభాయమానంగా 
ఉన్నాయి. 

2. తొడలు : అవిసెపూల వలె అందమై, దృఢంగా ఉన్నాయి. 

8. పిరుదులు : పీతాంబరంతో చూదడముచ్చట గొల్పుతున్నాయి. 

తీ నాభికుహరం : ఇది బ్రహ్మపుట్టడానికి కారణమైన పద్మమునకు స్థానం. 

5. వక్షస్ట్రలం : మరకతమణుల్లా వుంది. అది కంటికి ఇంపు గొల్పుతుంది. హృదయానందాన్ని కలిస్తుంది. అది లక్ష్మీదేవికి 


ఆవాసం. 
6. కంఠం : కౌస్తుభమణిచే కళ కళ లాడుతోంది. 


7. నాల్గు భుజాలు : ఆ నాల్గుచేతుల్లో సుదర్శనం అనేచక్రం, పాంచజన్యం అనేశంఖం, కౌమోదకి అనే గద, నందకం అనే 
ఖడ్గం ఉంటాయి. 


8 గళమందు వనమాల : దాని సువాసనకు గండుతుమ్మైెదలు మూగుతూ ఉంటాయి. 
9. కౌస్తుభం : ఈ మణి, జీవులకు నిర్మలంగా దర్శనమిస్తుంది. 
10. ముఖమండలం : చెవులకు ధరించిన మకరకుండలాల మణులకాంతిచే ప్రకాశిస్తుంది. 
11. ముంగురులు : ఉంగరాలుగా ఉండే ముంగురులు తుమ్మెదల్ని పోలివున్నాయి. 
12. కన్నులు : చేపల మాదిరి వున్నాయి. 
13. మందహాసం : పూవును పోలివుంది. 
14 కనుబొమల జంట : ధనుస్సులా ఉంది. 
ఈ మనోజ్జమూర్తిని భక్తుడు నిరంతరం ధ్యానించాలి. 
క. గురు ఘోర రూపకంబై, పరంగెడు తాపత్రయం బుపశమింపంగ శ్రీ 
హరిచేత నిస్ఫష్టము లగు, కరుణాలోకములం దలంపంగాం దగు బుద్ధిన్‌. 938 


ప్రతి : గురు= గొప్పు ఘఫోరరూపకంబు+ఐ= భయంకరమైన రూపంగలదై; పరంగెడు= సాగుచున్ను తాపత్రయంబు= 
ఆందోళనను; ఉపశమింపంగన్‌= శాంతింపగా; శీహరిచేతన్‌= శ్రీవిష్ణువుచేత; నిస్ఫష్టములు +అగు= వదలబడినవైన; 
కరుణా+ఆలోకనములన్‌= కనికరంగల చూపుల్ని తగుబుద్ధిన్‌= ఉచితమైన మనస్సుతో; తలయపన్‌+కాన్‌+తగున్‌= స్మరించాలి. 


తా ;: భయంకరమైన సాంసారిక బాధల నివృత్తికై, శ్రీహరి కరుణాపూర్ణమైన చూపుల్ని నిర్మలబుద్ధితో స్మరించడం కర్తవ్యం. 


456 శ్రీమహాభాగవతము 


క. ఘనరుచి గల మందస్మిత, మున కనుగుణ మగు ప్రసాదమును జిత్తమున 

న్నునిచియు ధ్యానము సేయం, జను యోగిజనాళి కెపుడు సౌజన్యనిధీ! 989 
ప్రతి : సౌజన్యనిధీ! = మంచితనానికి నెలవైనమాతా!; ఎపుడు= ఎల్లవేళల; ఘనరుచి= గొప్పకాంతిగల;) మందస్మితమునకున్‌= 
చిరునగవుకు; అనుగుణము+అగు= తగినట్టి, ప్రసాదమును= అనుగ్రహాన్ని చిత్తమునన్‌= మనస్సులో; ఉనిచియున్‌= 
దాచి; యోగిజన +ఆవలికిన్‌= యోగుల సమూహానికి; ధ్యానము+చేయన్‌+చనున్‌= ధ్యానం చేయుట తగును. 
తా : మాతా! యోగీశ్వరులు భగవంతుని అనుగ్రహానికి పాత్రులై ఎల్లప్పుడు, ఆయన అనుగ్రహాన్ని మనస్సులో పాదుకొల్పి 
ధ్యాసించాలి. 
తే. పూని నతశిరు లైనట్టి భూజనముల, శోక బామ్సాంబుజలధి సంశోషకంబు 

నత్యుదారతమము హరి హాస మెపుడుం, దలంపంగావలె నాత్మలోం దవిలి వినుము. 940 
ప్రతి : వినుము= ఆలకించుము; పూని= ప్రయత్నించి; నతళశిరులు +ఐన +అట్టి= తలలు వంచినవారైన (విధేయులైన); 
భూజనముల= లోకుల; శోక= దుఃఖంచేకల్లిన; బాష్ప+అంబు= కన్నీటి; జలధి= సముద్రమును; సంశోషకంబున్‌= 
మిక్కిలి ఎండింపగలదియు; అతి+ఉదారతమము= మిక్కిలి బెదార్యం గలదియునైన; హరిహాసము= విష్ణువు చిరునగవును; 
ఆత్మలోన్‌+తవిలి= మనస్సులో ఉంచి; తలంపన్‌+కాన్‌+వలెన్‌= స్మరించాలి. 


తా : ఆ హరి దరహాసం భక్తుల కన్నీటిని తుడిచి వేయగలదు. అంతేగాక అది ఎంతో అనుగ్రహాన్ని ప్రసాదించేది. భక్తజనం 
దాన్ని నిరంతరం తలచుకోవాలి. 


సీ, మునులకు మకరకేతనునకు మోహనం బైన స్వకీయమాయా విలాస 
మున రచితంబైన భ్రూమండలంబును ముని మనఃకుహర సమ్మోదమానుం 
డగు నీశ్వరుని మందహాసంబు నవపల్లవాధరకాంతిచే నరుణమైన 
మొల్లమొగ్గల కాంతి నుల్లసం బాడెడు దంత పంక్తిని మదిం దలంపవలయు 


తే. వెలయనీ రీతి నన్నియు వేణు వేజ, సంచితధ్యాన నిర్మల న్థానములుగ 
మనములోం గనుమని చెప్పి మజియుం బలికె, దేవహూతికిం గపిలుండు దేటపడంగ. 941 


ప్రతి : మునులకున్‌= మౌనులకును; మకరకేతనునకున్‌= మన్మథునికిని మోహనంబు+ఐన= మోహాన్ని లేదా ఆకర్షణను 
కల్గించే; స్వకీయ= తనదైన (శ్రీహరిదైన); మాయావిలాసమునన్‌= విష్ణమాయావిలాసంచేత,; రచితంబు+ఐన= చేయబడిన; 
'భ్రూమండలంబును= బొమముడియు; ముని= మునుల; మనఃకుహర= మనస్సుఅనే గుహకు; సమ్మోదమానుండు = 
మిక్కిలి ఆనందగొల్పేవాడు; అగున్‌= అయిన; ఈశ్వరుని= పరమేశ్వరుని; మందహాసంబున్‌= చిర్నగవును; నవ= కొత్త 
పల్లవ= చిగురుటాకులాంటి; అధరకాంతిచేన్‌= పెదవులకాంలిచేత; అరుణము+ఐన = ఎల్జిదైన; మొల్ల= కుంద; 
మొగ్గలకాంతిన్‌= పూమొగ్గల కాంతిని; ఉల్లసంబు +ఆడెదు= పరిహసిస్తున్న దంతపంక్తియున్‌= పళ్ళవరుసయున్సు మదిన్‌= 
మనస్సులో; తలంపవలయున్‌= ధ్యానించాలి; ఈ రీతిన్‌= ఈ విధంగా; అన్నియున్‌= అవయవాలు అన్నీ వేజువేజన్‌= 
విడివిడిగా వలయన్‌= ఒప్పారగా, వీటిని; అంచిత = ఒప్పిదమైన; ధ్యాన = చింతనకు; నిర్మల= స్వచ్చమైన; న్ధానములుగన్‌= 


తృతీయస్కంధము 45/7 


ఆధారాలుగా; మనములోన్‌= ఎదలో; కనుము= చూడుము; అని చెప్పి= ఈ విధంగా బోధించి, కపిలుండు; మజియున్‌= 
ఇంకా; దేవహూతికిన్‌; తేటపడన్‌+కన్‌= విశదమైనట్లు; పలికెన్‌= చెప్పాడు. 


తా : విష్ణ్టమాయావిలాసంగల శ్రీహరి బొమముడి అటు మునీశ్వరులకు, తన కుమారుడైన మన్మథునికి మోహాన్ని 
పుట్టింపగలదు. ఆయన చిర్న్షగవు మౌనుల హృదయాలకు అమితానందాన్ని కల్గిస్తుంది. ఆ పలువరుస క్రాంజిగురును 
పోలిన పెదవుల ఎ(రనికాంతి సోకి, మొల్లమొగ్గల్ని పోలివుంది. ఆ స్వామి ఒక్కొక్క అవయవం, ఆ రూపంలోని స్వామి 
ధరించిన ఆభరణాలన్నీ ధ్యానయోగానికి సాధనాలే అని యిలా చెప్పి, ఇంకా కపిలుడు తల్లితో ఇట్లన్నాడు. 

విశే : విష్ణమాయావిలాసం ఏ ఈ సకలసృష్టి విష్ణమాయా మయమని విశిష్టాద్వైెతుల మతం. విశ్వం విష్ణుస్వరూపమని, 
సృష్టి స్థితిలయములకు కారకుడు ఆయనే అని వైష్ణవుల విశ్వాసం. భగవానుని మాయాశక్తి ఊహకందదు. భగవదనుగ్రహమే 
దాన్ని అందుకోవటానికి సాధనమౌతుంది. వేరే దారి లేదు. అగోచరమైన వైష్ణవశక్తిని, విష్ణుమాయ యని 
విష్ణ్టమాయావిలాసమని భక్తులు పేర్కొన్నారు. 


సీ. ఈ ప్రకారమున సర్వేశ్వరునందును బ్రతిలబ్ధ భావసంపన్నుం డగుచుం 
జిరతర సద్భక్తిచేం బ్రవృద్ధం బైన యతి మోదమునం బులకితశరీరుం 
డగుచు మహోత్కంఠ, నానంద బాప్పముల్‌ జడిగొనం బరితోషజలధిం (గ్రుంకి 
భగవత్స్వరూపమై భవగుణగ్రాహక మగుచు మత్సంబంధ మనుకరించి 


తే... సుమహిత ధ్యానమునం బరంజ్యోతి యందు, మనముం జాల నియోగించి మహిమం దనరు 
మోక్షపద మాత్మలోన నపేక్షసేయు, ననఘవర్తనుందైన మహాత్ముందెపుడు. 942 


ప్రతి : ఈ ప్రకారమునన్‌= పైన చెప్పినట్లు) అనఘ= పాపరహితమైన; వర్తనుండు+ఐన= నడవడిగలవాదైన; మహా+ 
ఆత్ముందు= గొప్పమౌని; ఎపుదు= ఎల్లప్పుడు; సర్వ+ఈశ్వరునందును = విశ్వవిభుడైన శ్రీహరియందు; ప్రతిలబ్ధ= పొందదగిన; 
భావసంపన్నుండు +అగుచున్‌= (ప్రేమ అనే సంపదను పొందినవాడై; చిరతర= చాలకాలంనుండిచేసిన; సత్‌ +భక్తిచేన్‌= 
ఉత్తమ భక్తిచేత (అవ్యాజభక్తి); ప్రవృద్ధంబు+ఐన= పెంపొందినట్టి; అతిమోదమునన్‌= ఎక్కువ సంతోషంచేత; పులకిత = 
గగుర్పాటుపొందిన; శరీరుండు +అగుచున్‌= దేహంగలవాడవుతూ; మహా+ఉత్మంఠన్‌= గొప్ప తహ తహతో; 
ఆనందబాప్పముల్‌= సంతోషంవల్ల కల్టిన కన్నీరు; జడిగొనన్‌= ఏకధారగా కురియగా; పరితోష= సంతోషమనెడి; జలధిన్‌= 
సాగరమందు; క్రుంకి= మునిగి; భగవత్‌+స్వరూపము+ఐ= తానుకూడ భగవంతుని ఆకారంగా మారి; భవగుణగ్రాహకము+ 
అగుచున్‌= సంసార సంబంధమైన గుణాలను లాగి పారవేసేది అవుతూ; మత్‌+సంబంధము= నాతో తగులం; అనుకరించి= 
అనుకరణంచేసి; సుమహిత= గొప్పదైన; ధ్యానమునన్‌= ధ్యానముచేత; పరంజ్యోతియందున్‌= పరబ్రహ్మమందు; మనమున్‌= 
మనస్సును; చాల= మిక్కిలి; నియోగించి= చొనిపి;ి మహిమన్‌+తనరు= విభూతితో నొప్పు; మోక్షపదము= కైవల్యపదవిని; 
ఆత్మలోనన్‌= తనలో; అపేక్ష+చేయున్‌= కోరును 


తా : పాపరహితమైన ప్రవృత్తిగల ఆత్మవేత్త సర్వేశ్వరుడైన శ్రీహరి ప్రేమను చూరగొని, చిరకాలభక్తిచేత పులకితగాత్రుడవుతాడు. 
అపుడతని కంటినుండి ఆనందబాష్పాలు రాలుతాయి. అంతటితో తాను సంతోషమనే జలధిలో మునిగితేలి, తనకు 
భగవంతునికి తేడా లేదని భావించి, సంసార లంపటాన్ని లాగిపారవే సేవాడై; ధ్యేయరూపమైన పరబ్రహ్మమందు మనస్సును 
నిల్పి కైవల్యపదవిని అందుకొంటాడు. 


458 శ్రీమహాభాగవతము 


వ. అది గావున ముక్తి నపేక్షించు మహాత్ముండగు వాని చిత్తంబు విముక్తంబైన భగవద్వతిరిక్తాశయంబు 
గలిగి విషయాంతరశూన్యంబై విరక్తిం బొందుటంజేసి పురుషుండు శరీర భావంబుల ననన్యభావంబగు 
నిర్వాణపదంబు సూక్ష్మంబగు తేజంబు దనకంటె నధికంబగు తేజంబుతోడి సమానాకారంబగు చందంబున 
నిచ్చగించు వెండియు. 943 


ప్రతి : అది+కావునన్‌= ఆ విషయమంతే కాబట్టి, ముక్తిన్‌= మోక్షాన్ని అ పేక్షించు= కోరుతున్న మహా+ఆత్ముండు +అగువాని= 
మహాజ్ఞానియొక్క చిత్తంబు= మనస్సు; విముక్తంబు+ఐన = విడివడినట్టి; భగవత్‌= భగవంతునికంటె; వ్యతిరిక్త= భిన్నమైన; 
ఆశ్రయంబు= శరణు; కలిగి; విషయ +అంతరశూన్యంబు+ఐ= ఇంద్రియ విషయాలనుండి దూరమై (విషయాలు అంతరించి, 
విరక్తిన్‌= వైరాగ్యాన్ని పొందుటన్‌+చేసి= పొందటంవల్ల; పురుషుండు= మనుజుడు; శరీరభావంబులన్‌= ఉపాధి భావనల్ని 
అనన్యభావంబు +అగు = ఇతరచింతనలేనిదైన; నిర్వాణపదంబు= మోక్షపదవి; సూక్ష్మంబు +అగు= అణువైన; తేజంబు= 
కాంతి; తనకంటెన్‌= తనకంటే కూడా; అధికంబు +అగు= 'హెచ్చుదైన; తేజంబుతోడి= కాంతితో; సమాన +ఆకారంబు +అగు= 
తుల్యమైన స్వరూపం గలదైన; చందంబునన్‌= విధంగా; ఇచ్చగించున్‌= ఇష్టపడతాడు; వెండియున్‌= మజియు. 


తా; ఆత్మవెత్త ఇంద్రియవిషయాల బారి పడకుండా, భగవంతునికి వేరైన ఆశ్రయాన్ని వదలిపెట్టి తన మనస్సుని కేవల 
భగవదాయత్తం చేస్తాడు. అప్పుడతనికి వైరాగ్యభావన కల్చుతుంది. ఇతర చింతలేవి లేకుండా సూక్ష్మతేజం మహాతేజంతో 
ఏకమైనట్టి మోక్షపదవి నందుకొని అక్కడ పరంజ్యోతి స్వరూపంతో ఐక్యమవుతాడు. 
సీ, పురుషుండు చరమమై భువి నన్యవిషయ నివృత్తమై తగ నివర్తించు చిత్త 

వృత్యాదులను గల్లి వెలయంగ నాత్మీయ మగు మహిమ సునిష్టుందై లభించు 

సుఖదుఃఖముల మనస్సునం దలంపక యహంకార ధర్మంబులుగాం దలంచి 

యనయంబు సాక్షాతృతాత్మ తత్వము గల్గు నతండు జీవన్ముక్తుం డండ్రు ధీరు 


తే. అలతండు నే చందమున నుండు ననిన వినుము, తన శరీరంబు నిలుచుటయును జరించు 
టయును గూర్చుండుటయు నికేమియు నెజఖుంగ, కర్ధి వర్తించు విను తల్లి, యతండు, మజియు. 944 


ప్రతి : తల్లి! = అమ్మా; పురుషుందు= ఆత్మజ్జుడైన మనుజుడు; చరమము+ఐ= కడపట పొందదగినదై; భువిన్‌= లోకంలో; 
అన్యవిషయ= ఇతర విషయాలనుండి; నివృత్తము+ఐ= విడివడినద్రై తగన్‌= బాగుగా నివర్తించు= మరలునట్టి; 
చిత్తవృత్తి+ఆదులను= మనోవృత్తి మొదలైనవియును; కల్లి, వెలయంగన్‌= విలసిల్లగా; ఆత్మీయము+అగు= తనస్వాధీనమైన; 
మహిమన్‌= విభూతిలో; సునిష్టుండు+ఐ= పాదుకొన్నవాదై; లభించు = పొందేటటువంటి; సుఖదుఃఖములన్‌ = సుఖాన్ని 
బాధని, మనస్సునన్‌= మనసునందు; తలంపక= స్మరించకుండ; అహంకారధర్శ్మంబులు+కాన్‌= అవి అహంకార లక్షణాలుగా; 
తలంచి= భావించి అనయంబు= ఎల్లప్పుడు; సాక్షాత్‌ +కృత = జ్ఞాననేత్రంతో చూదడబడిన; ఆత్మతత్వము= ఆత్మభావము; 
కల్చున్‌+అతండు= స్వాధీనమైన ఆ తత్పవేదిని; జీవన్‌ముక్తుండు= బ్రతికి వుండగానే మోక్షగామి యని; ధీరులు= ప్రాజ్జులు; 
అంధడ్రు= పేర్కొంటారు; అతండు= ఆ పురుషుడు; ఏ చందమునన్‌= ఏ రీతిగా ఉండును= ఉంటాడు? అనినన్‌= అని తల్లి 
అడుగగా; (కపిలుడు); వినుము= విను తల్లీ తనశరీరంబు= అతనిదేహం; నిలుచుటయును= నిలిచివుండుటగాని; 


తృతీయస్కంధము 459 


చరించు టయును= నడయాడుటగాని; కూర్చుండుటయున్‌= ఆసీనుడగుటగాని; ఇంక +వఏమియున్‌+ఎజుంగక= మరేమీ 
తెలిసికోకుండా; అర్ధిన్‌= బుద్ధిపూర్వకంగా; వర్తించున్‌= నివసిస్తాడు; అతండు= ఆతడు; మజియున్‌= ఇంకా. 


తా : “అమ్మా! వినండి. ఆత్మజ్ఞాని చరమలక్ష్యాన్ని చెపుతాను. అతడు అన్యవిషయాలపై ఆసక్తిని వదలి మనస్సును 
భగవద్దానమందే లగ్నం చేస్తాడు. సుఖదుఃఖాల్ని గూర్చిన చింత అతని కుండదు. వాటిని అహంకార ధర్మాలని భావిస్తాడు. 
ఆత్మ సాక్షాత్మారమందే నిమగ్నుడవుతాడు. ప్రాజ్ఞు లతణ్ణి జీవన్ముక్తు డంటారు”. అతడెలా ఉంటాడంటే “తల్లీ ఆ జ్ఞాని 
నిలవటం, కదలటం, విశమించటం అనే చర్యలుగూడా తెలియని స్థితిలో నిర్వికారుడుగా ఉంటాడని అన్నాడు. 


వ. మదిరాపానంబునం జేసి మత్తుం డగువాండు దనకుం బరిధానంబగు నంబరంబు మజచి వర్తించు 
చందంబునం దన శరీరంబు దైవాధీనంబని, నశ్వరంబని, తలంచి యాత్మతత్త నిష్టుందై యుపేక్షించు, 
నదియునుంగాక సమాధియోగంబునం జేసి సాక్షాతృతాత్మ తత్త్వంబు గలవాండయి స్వాప్నిక శరీరంబు 
చందంబున యావత్మర్మ ఫలానుభవ పర్యంతంబు పుత్రదార సమేతం బగు ప్రపంచంబు ననుభవించి 
యటమీందం బుత్రదారాది సంబంధంబువలనం బాసి వర్తించు. 045 


ప్రతి : మదిరాపానంబునన్‌+చేసి= మద్యాన్ని సేవించటంవల్ల; మత్తుండు +అగువాందు= స్పృహకోల్పోయినవాడు; తనకున్‌, 
పరిధానంబు+అగున్‌= తాను చుట్టుకొన్నట్టి, అంబరంబు= వస్త్రం; మజచి= మరచిపోయి; వర్తించు చందంబునన్‌= 
ప్రవర్తించునట్లే), తనశరీరంబు= తనదేహం; దైవ+అధీనంబు +అని= దేవుని స్వాధీనమని; నశ్చరంబు+అని= నశించేది 
అని; తలంచి= భావించి; ఆత్మతత్త్వ= ఆత్మజ్ఞానమందు; నిష్టుందు+ఐ= నిలకడగలవాడై; ఉపేక్షించున్‌= చులకనచేస్తాడు; 
అదియునున్‌+కాక= అంతేగాక; సమాధియోగంబునన్‌+చేసి= అష్పాంగాలలో చివరిదైన సమాధియందున్నకారణంవల్ల; 
సాక్షాత్‌+కృత = ప్రత్యక్షం కాబడిన; ఆత్మతత్తంబు= ఆత్మజ్ఞానం; కలవాండు+అయి = పొందినవాదైై; స్వాప్నికశరీరంబు + 
చందంబునన్‌= కలలో దృశ్యమైన ఉపాధివలెె యావత్‌= పూర్తిగా కర్మఫల+అనుభవ = కర్మఫలాన్ని అనుభవించునట్టి; 
పర్యంతంబు= అంతదాక (వణకు); పుత్ర= సంతానం; దార= భార్య వీరితో; సమేతంబు+అగు= కూడిన; ప్రపంచంబున్‌= 
లోకానుభవాన్ని అనుభవించి= రుచి చూచి; అటమీందన్‌= ఆ పైన; పుత్రదార+ఆది= సంతానంతో; భార్యతోగల; 
సంబంధంబువలనన్‌= తగులంనుండి; పాసి= దూరమై; వర్తించున్‌= నదడచుకొంటాడు 


తా : జీవన్ముక్తుని లక్షణం ఇంకా వివరిస్తున్నాడు కపిలాచార్యుడు. మద్యం సేవించినవానికి తన ఒడలిమీద బట్ట వుందో 
లేదో తెలియదు. జీవన్ముక్తుడు కూడ అలాగే తనదేహం దైవాధీనమగుటవల్ల నశ్వరమని భావిస్తాడు. శరీరం (శీర్యతే ఇతి) 
నశిస్తుంది. కావున యోగి దాన్ని సరకుచేయడు. తన మనస్సును ఆత్మాయత్తం చేస్తాడు. కర్మఫలానుభవం కల్గునంతకాలం 
స్వప్నంలో కనిపించే శరీరంతో భార్యాపుత్రుల సంబంధంవలె (మగ్గి, తర్వాత ఆత్మజ్ఞానసంపన్నుడై పుత్రదారసంబంధంనుండి 
ముక్తుడవుతాడు. 
సీ సుతదార మిత్రానుజులకంటె మర్షుండు భిన్నుందై వర్తించుచున్నరీతి 

విస్ఫులింగోల్ముక విపుల ధూమములచే హవ్యవాహనుండు వేజయిన రీతి 

వలనొప్ప దేహంబువలన నీ జీవాత్మ పరికింప భిన్నరూపమున నుండుం 

దవిలి భూతేంద్రియాంతఃకరణంబుల భాసిల్లుచున్న యా ప్రకృతిరూప 


460 శ్రీమహాభాగవతము 


తే. బ్రహ్మమున కాత్మ దాం బృథగ్భావ మగుచు, ద్రష్టయయి బ్రహ్మసంజ్ఞచేం దనరు చుండు 
నఖీల భూరి ప్రపంచంబులందుం దన్నుం, దవిలి తనయందు నఖీల భూతములం గనుచు.946 


ప్రతి : సుత= బిడ్డలు; దార= భార్య; మిత్ర= చెలికాండ్రు; అనుజులకంటెన్‌= సోదరులకంటె; మరుండు= మనుజుడు; 
భీన్నుండు+ఐ= వెర్రె వర్తించుచున్నరీతిన్‌= ఉన్న విధంగానే; విస్ఫులింగ= అగ్నికణాలు; ఉల్ముక= కొజవులు; విపుల= 
విస్తారమైన; ధూమములచేన్‌= పొగలనుండి; హవ్యవాహనుండు= హవ్యాన్ని వహించే అగ్నిదేవుడు; వేలు +అయినరీలిన్‌ = 
విడిగా వున్నట్లే; ఈ జీవాత్మ= ఈ ప్రత్యగాత్మ పరికింపన్‌= పరిశీలించగా; వలనొప్పన్‌= ప్రియంగా వెలుగుతున్న 
దేహంబువలనన్‌= శరీరానికంటిె; భిన్నరూపమునన్‌= ప్రత్యేకరూపంతో; ఉండున్‌= ఉంటుంది; తవిలి= అంటి; భూత= 
పంచభూతాలు; ఇంద్రియ= పదిజ్ఞానేంద్రియకర్మేంద్రియాలు; అంతఃకరణంబులన్‌= మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలతో; 
భాసిల్లుచున్న= వెల్దుతున్న ఆ, ప్రకృతిరూపబ్రహ్మమునకున్‌= ప్రకృతి ఆకారంగా ఉండే దృశ్యబ్రహ్మకు; ఆత్మ= ప్రత్యగాత్మ; 
తాన్‌= తాను; పృథక్‌ +భావము +అగుచున్‌= వేణుభావనగలదై; అఖీల= సమస్తమైన; భూతప్రపంచంబులందున్‌ = 
చరాచరభూతాలలో; తన్నున్‌= తన స్వరూపాన్ని తవిలి= ప్రవేశపెట్టి; అలాగే, తనయందున్‌= తనలో; అభిలభూతములన్‌= 
పృథివ్యాదులగు ఇరువది నాలుగు తత్వాలను (24 తత్త్పాలు) కనుచున్‌= చూచుచు; ద్రష్ట+అయి +బ్రహ్మసంజ్ఞచేన్‌= 
ద్రష్టరూప బ్రహ్మంగా తనరుచుండున్‌= ఒప్పారుతుంటుంది. 

తా ; మానవుడు తన భార్యాపుత్రులు, స్నేహితులు, అన్నదమ్ములు మున్నగు వారికంటె వేజుగా ఉన్నట్లును, అగ్నిదేవుడు 
తననుండి పైకి ఎగిసే కణాలు, కొరువులు వగైరాకంటె వేరుగా ఉన్నట్లును, జీవాత్మ తన్నావరించిన శరీరానికంటె భిన్నుడుగా 
ఉన్నాడు. ద్రష్ట అయిన సమస్త భూతాలలో తానుదాగి, తనలో అంతర్బూతంగా ఉన్న సమస్త భూతజాలాన్ని చూస్తూ ద్రష్ట 
అయిన బ్రహ్మగా భాసిస్తూవుంటాడు. 

విశే ; “మానవుడు దారపుత్రాదులకంటె వేరు, అగ్ని విస్ఫులింగాదులకంటె వేరు. కపిలమహర్షి ఆత్మానాత్మ విభాగాన్ని 
తల్లికి బోధించాడు. 'దృశ్యం, ద్రష్ట దర్శనం” ఇదొక త్రిపుటి. మన చర్శచక్షువుకు కన్పిస్తున్నదంతా దృశ్యం. దీన్ని దర్శిస్తున్నవాడు 
[ద్రష్ట (ఆత్ముడు,. చరాచరవిశ్వానికి ఆవల నేకాకృతితో చూడడమే దర్శనం. ఆత్మ, భూతపంచకం, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు, 
తన్మాత్రలు, అంతరంగచతుష్టయం అనే 24 తత్పాలలో అంతర్నిగూఢంగా దాగివుంది. ఈ తత్పాలన్నింటిని పర్యవేక్షించే 
ద్రష్ట ఆయన. ఇర్వదినాల్టు తత్పాలతో కూడిన దృశ్యం నశ్వరమైంది. అంటే అంతరిస్తుంది. ఆపైన (ద్రష్ట భౌతికకాయాన్ని 
కలిసిపోతాదని ఆధ్యాత్మిక సిద్దాంతం. 


వ. వెండియు. 47 
ప్రతి : వెండియు= మరియు, 
తా : ఇంకా, 


సీ వరుస ననన్యభావంబులం జేసి భూతావలియందుం దదాత్మకత్వ 
మునం జూచు నాత్మీయఘనతరోపాదానములయందుం దవిలి యిమ్ముల వెలుంగు 
నిట్టి దివ్యజ్యోతి యేక మయ్యును బహుభావంబులను దోంచు ప్రకృతిగతుండు 
నగుచున్న యాత్మయుం బొగడొందు దేవ తిర్యబ్మనుష్య న్థావరాది వివిధ 


తృతీయస్కంధము 461 


తే. యోనులను భిన్నభావంబు నొందుటయును, జాలం గల్లు నిజగుణ వైషమ్యమునను 
భిన్నుండై వెల్లుం గావునం బేర్చి యదియు, దేహసంబంధి యగుచు వర్తించుచుండు. 948 


ప్రతి : ఇట్టి= ఇలాంటి; దివ్యజ్యోతి= పరంజ్యోతి; వరుసన్‌= క్రమంగా; న+అన్యభావంబులన్‌+చేసి= అన్యచింతనలు 
లేనందువల్ల; (భిన్నభావనలులేక); భూత +ఆవళలియందున్‌= పృథివ్యాదిభూత సమూహమందు; తద్‌+ఆత్మకత్వమునన్‌= 
స్వాత్మభావనతో; చూచున్‌= చూస్తుంది; ఆల్మీయ= తమవైన; ఘనతర= గొప్పు ఉపాదానములయందున్‌= ఇంద్రియ 
నిరోధాలలో; తవిలి= చొచ్చి; ఇమ్ములన్‌= ఇంపుగా; వెలుంగున్‌= ప్రకాశిస్తుంది; ఏకము+అయ్యును= ఒక్కటేయైనను; 
బహుభావంబులను= పెక్కు భావాలుగలదిగా; తోంచున్‌= కన్పిస్తుంది; ప్రకృతిగతుండున్‌= ప్రకృతితో కలిసినవాడు; 
అగుచున్న= అయినట్టి; ఆత్మయున్‌= చిదాత్ముడును; పొగడు+ఒందున్‌= మెప్పునొందును; దేవ= దేవతలు; తిర్యక్‌ = 
పశుపక్ష్యాదులు; మనుష్య= మానవులు; న్థావర= చలనంలేని స్థిరరూపాలు; ఆది= మొదలైన; వివిధ= పెక్కు యోనులను= 
గర్భములందు; భిన్నభావంబున్‌ +ఒందుటయును = వేఅగుటయును; చాలన్‌ +కల్లు = అతిశయమైనట్టి; 
నిజగుణవైషమ్యమునను = దైహికమైన హ్రస్పదీర్హభేదాలకారణంగా; భిన్నుండు+ఐ = వేజైనవాడుగా; వెల్టున్‌= ప్రకాశిస్తాడు; 
కావునన్‌= కనుక; పేర్చి= అతిశయించి; అది= ఆ వైవిధ్యమే (భిన్నత్వమే); దేహసంబంధి+అగుచున్‌= శరీరసంబంధమైందిగా; 
వర్తించుచుండున్‌= ఉంటుంది. 

తా; న్ధావరజంగమాది భూతాలు భీన్నఖీన్నమైనవి. వీటిల్లో పరంజ్యోతి స్వరూపమైన ఆత్మకూడ భిన్నరూపాలు గలదిగా 
తోస్తుంది. కాని అది భిన్నమైంది కాదు. ఒకే స్వరూపమే. దేహాదుల పొడవు - పొట్టి అనే భిన్న ప్రకృతుల్నిబట్టి, ఆత్మ ఒక్కటే 
అయినప్పటికి పెక్కురకాలైనట్లు తోస్తుంది. భూతాలు, ఇంద్రియాలు, అంతఃకరణాలు నాల్టు అనే జీవసముదాయంకంటె 
ఆత్మ భిన్నమైంది. అనగా జీవాత్మ వేరు. పరమాత్మ వేరు. అలాగే ప్రకృతి వేరు. దాన్ని నడిపే భగవంతుడు వేరు. 


క. భావింప సదసదాత్మక, మై వెలయుచు దుర్విభావ్య మగుచు స్వకీయం 

బై వర్తించుచుం బ్రకృతిని, భావమునం దిరస్మరించు భవ్యస్పూర్తిన్‌. 949 
ప్రతి : అ: (ఆత్మ) భావింపన్‌= ఆలోచింపగ్గా; సత్‌+అసత్‌+ఆత్మకము+ఐ= సత్తు, అసత్తు (ఉన్నది-లేనిదిగ్యా వెలయుచున్‌= 
ఒప్పుచూ; దుర్‌+విభావ్యము= ఊహింపనలవికానిది; అగుచున్‌= అవుతూ; స్వకీయంబు+ఐ= తనదై; వర్తించుచున్‌= 
ఉంటూ; భవ్యస్సూర్తిన్‌= విస్పష్టంగా, ప్రకృతిని; భావమునన్‌= స్వభావమందు; తిరస్మరించున్‌= తొలగదోస్తుంది (నిషేధిస్తుంది). 
తా : ఆత్మ ఉన్నదిగా, లేనిదిగా భాసిస్తుంది. దానికి మాయాశక్తి వుంది. దాని శక్తి ఊహ కందదు. ప్రకృతితో కలిసినట్లే 
ఉంటుంది. కాని దానికి భిన్నంగానే ఉంటుంది. 


వ. ఈ యాత్మ నిజస్వరూపంబునం జేసి వర్తించునని కపిలుం దెజింగించిన విని దేవహూతి వెండియు 
నిట్లనియె, మహాత్నా! మహదాది భూతంబులకుం బ్రకృతి పురుషులకుం గల్గిన పరస్పర లక్షణంబులను 
దత్స్వరూపంబులను నెటింగించితి, వింక నీ ప్రకారంబున సాంఖ్యంబునందు నిరూపింపంబడినట్టి 
ప్రకారంబును, భక్తియోగ మాహాత్యంబును, బురుషుండు భక్తి యోగంబునంజేసి సర్వలోక విరక్తుం దగునట్టి 
యోగంబును, బ్రాణిలోకంబునకు సంసారం బనేక విధంబయి యుండుం గావునం బరాపరుండవై కాల 
స్వరూపివైన న స్వరూపంబును, ఏ నీవలని భయంబునం జేసి జనులు పుణ్యకర్మంబులు సేయుచుండుదురు, 


462 శ్రీమహాభాగవతము 


మిథ్యాభూతం బైన దేహంబునందు నాత్మాభిమానంబు సేయుచు మూఢుండదై కర్మంబులందు నాసక్తంబైన 
బుద్ధింజేసి విభాంతుందై సంసార స్వరూపంబగు మహాంధకారంబునందుం జిరకాల ప్రసుప్పుందైన జనునిం 
బ్రబోధించుకొణకు యోగభాస్మరుందడవై యావిర్భవించిన పుణ్యాత్ముండవు గావున నాకు నిన్నియుం దెలియ 
సవిస్తరంబుగా నానతీయ వలయు ననిన దేవహూతికిం గపిలుం డిట్లనియె. 950 


ప్రతి : ఈ; ఆత్మ= ఈ జీవుడు; నిజస్వరూపంబునన్‌+చేసి= తనదైన ప్రత్యేకస్వరూపంచేతనే; వర్తించున్‌+అని= ప్రవర్తిస్తాడని; 
కపిలుండు= కపిలమహర్షి ఎటింగించినన్‌= తెలుపగా; విని, దేవహూతి = తల్లి అయిన దేవహూతి విన్న తరువాత; 
వెండియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది మహా+ఆత్మా= గొప్పహృదయంగలవాడా!; మహత్‌+ఆది= 
మహత్తుమొదలైన; భూతంబులకున్‌= మహత్తు అహంకారం, పంచభూతాలకు; ప్రకృతి పురుషులకున్‌= ప్రకృతి, మరియు 
పురుషునికి; కల్టిన= ఉన్నట్టి; పరస్పర= ఒండొంటి; లక్షణంబులను = స్వభావాల్స్సి తద్‌= వాటి; స్వరూపంబులను= ఆకృతిని; 
ఎథింగించితివి= తెలియపరిచావు; ఇంకన్‌= ఇంకా; ఈ ్రకారంబునన్‌= ఈ విధంగానే; సాంఖ్యంబునందున్‌ = 
సంఖ్యాశాస్తమందు; (ఆత్మానాత్మ విభాగం); నిరూపింపన్‌+పడిన +అట్టి= వివరింపబడునట్టి; ప్రకారంబును= వైఖరిని; 
భక్తియోగ= భక్తియోగసంబంధమైన; మాహాత్యంబును= మహిమను; పురుషుండు; భక్తియోగంబునన్‌+చేసి= భక్తియోగంవల్ల; 
సర్వ= సమస్తమైన; లోక= వ్యవహారాలనుండి; విరక్తుండు +అగు +అట్టి= వైరాగ్యం పొందేటటువంటిి యోగంబును = 
యోగాన్ని ప్రాణిలోకంబునకున్‌= జీవకోటికి; సంసారంబు= తగులం; అనేకవిధంబు +అయి= పెక్కురకాలై; ఉండున్‌= 
ఉంటుంది; కావునన్‌= కాబట్టీ; పర+అపరుందడవు+ఐ= మీదికి= క్రిందికి (దివికి-భువికి) కారకుదడవుగానుండి; 
కాలస్వరూపివి+ఐన = కాలమే స్వరూపంగాకల్లిన నీవు (కపిలావతారం); ఏ; నీ వలని= నీవల్ల; భయంబునన్‌+చేసి= 
భీతివల్ల; జనులు= ప్రజలు; పుణ్యకర్మంబులు = పుణ్యకార్యాలు; చేయుచుండుదురు= చేస్తారో; ఆ+విధంబును= ఆ పద్ధతియు; 
మిథ్యాభూతంబు+ఐన = అసత్యమైన; దేహంబునందున్‌= శరీరమందు; ఆత్మ+అభిమానంబు= మక్కువ; చేయుచున్‌= 
కల్టియుండి; మూఢధఢుండు+ఐ= అజ్ఞానియై; కర్మంబులందున్‌= కార్యాలలో; ఆసక్తంబు+అయిన = తగుల్మొన్నట్టి; బుద్దిస్‌+చేసి= 
తెలివితో, విభ్రాంతుండు+ఐ= మిక్కిలి భ్రాంతికి లోనైనవాడై; సంసారస్వరూపంబు +అగు= జన్మజరామరణరూపమైన; 
మహా+అంధకారంబునందున్‌= పెద్దచీకటిలో; చిరకాల= చాలకాలం,; ప్రసుప్తుండు+ఐన = బాగా నిద్రపోతున్న జనునిన్‌= 
మానవుని; ప్రబోధించుకొజకున్‌= మేల్మొల్పడానికి; యోగభాస్మరుండవు+ఐ= యోగ సూర్యుదవై ఆవిర్భవించిన= జన్మించినట్టి 
పుణ్య+ఆత్ముండవు+కావున= పవిత్రచిత్తుడవు కనుక; నాకున్‌=నాకు; ఇన్నియున్‌+తెలియన్‌= పూర్తిగా తెలిసేట్టు; 
సవిస్తరంబు+కాన్‌= విపులముగా; ఆనతి+ఈయ వలయున్‌= తెలియజేయుము; అనినన్‌= అని అడుగగా; కపిలుండు= 
కపిలముని; దేవహూతికిన్‌= తల్లియైన దేవహూతికి; ఇట్లు+అనియెన్‌= ఈ క్రింది విధంగా చెప్పాడు... 


తా : ఇట్లా కపిలుడు బోధించిన తర్వాత, దేవహూతి మళ్ళీ అడిగింది. “మహాత్మా! మహత్తు, అహంకారం, భూమి, నీరు, 
అగ్ని గాలి, ఆకాశం అనే ఏడింటికిగల అన్యోన్యసంబంధం, ప్రకృతి పురుషుల లక్షణాలు, వాటి నిజస్వరూపం మొదలైన 
అంశాలనుగూర్చి వివరించావు. ఇక సాంఖ్యశాస్త్రం, భక్తియోగ విశిష్టత, పురుషుని విరక్తిభావన, కాలస్వరూపుడవైన 
నీ నిజస్వరూపం వీటిని గూర్చి నాకు చెప్తూమని అడిగింది. మరియు ఆమె కుమారునితో 'నీకు భయపడి ప్రజలు 
ధర్మ్శకార్యాలు చేస్తున్నారు. మానవునికి మిథ్యాభూతమైన శరీరంపై అభిమానముంది. మూర్ధత్వంతో కర్మాసక్తుడై సంసారమనే. 
చీకటిగుహలోనే ('మగ్గుతున్నాడు అలాంటి మానవుణ్ణి నిద్రావస్థనుండి మేల్మ్కొల్పడానికి నీవు యోగరూపం దాల్చి పుట్టిన 
పుణ్యాత్ముడవు. కావున ఈ అన్ని విషయాల్ని నాకు వివరించు మని కోరింది. 


తృతీయస్కంధము 463 


$ కపిలుండు దేవహూతికి భక్తి యోగమును తెలియంజేయుట + 


క. నలినాయతాక్షి విను జన, ముల ఫల సంకల్ప భేదమునం జేసి మదిం 
గల భక్తియోగ మహిమం, బలవడంగ ననేకవిధము లనందగు నవియున్‌. 051 


ప్రతి : నలిన +ఆయత +అక్షి= పద్మంవంటి విశాలమగు కన్నులుగల ఓ తల్లీ!; విను= ఆలకించుము; జనముల= ప్రజల; 
ఫలసంకల్ప= ఫలములయెడ ఆసక్తియందు; భేదమునన్‌+చేసి= తేడావుండటంవల్ల; మదిన్‌+కల= బుద్ధియందున్న; 
భక్తియోగమహిమంబు = భక్తియోగమహిమ; అలవడన్‌+కన్‌= సమకూరగ్గా; వివిధములు +అనన్‌+తగున్‌= పెక్కురకాలని 
చెప్పవచ్చును; అవియున్‌= అవికూడా... 

తా :; ప్రజల ఫలాశలు పలురకాలు. కాబట్టి వారి భక్తియోగపు పోకడలుకూడ అనేక విధాలు. చెపుతాను, వినుమన్నాడు 
కపిలుడు. 


వ. వివరించెదం. దామస రాజస సాత్విక భేదంబులం ద్రివిధంబె యుండు, నందుందామస భక్తి ప్రకారం 
బెట్టిదనిన. 952 
ప్రతి : వివరించెదన్‌= తెల్పుతాను; తామస= తమస్సు; రాజస= రాజసం; సాత్విక = సాత్సికం అనే; భేదంబులన్‌+చేసి= 
(అనే) తేడాలవల్ల; త్రివిధంబు+ఐ= మూడురకాలై; ఉండున్‌= ఉంటుంది; అందున్‌= వాటిలో; తామసభక్తి+ప్రకారంబు = 
తామస భక్తివిధం; ఎట్టిది+అనినన్‌= ఎటువంటిదంటావా? 
తా : “తామసం, రాజసం, సాత్వికం అని భక్తిభఖేదాలు మూడురకాలు. వాటిలో తామసభక్తి ఎలాంటిదో చెపుతాను”. 
అన్నాడు కపిలుడు. 
తే. సతత హింసాతి దంభ మాత్సర్య రూప, తమములను జేయుచును భేదదర్శి యగుచుం 

బరంగ నాయందుం గావించు భక్తి దలంపం, దామసం బనందగు, వాండు తామసుండు, 9538 
ప్రతి : సతత= ఎల్లప్పుడు; హింసా= బాధించుట; అతిదంభ= మిక్కిలి కపటం; మాత్సర్య= ఈర్ష్య; రూప= ఆకృతిగానున్న; 
తమములను= చీకట్లను; చేయుచును= కావిస్తూ భేదదర్శి+అగుచున్‌= అన్నింట భేదాల్ని చూచేవాడై; పరంగన్‌= సాగుతూ; 
నాయందున్‌= నాప్పై; కావించు= చేసే; భక్తిన్‌= భక్తిని తలంపన్‌= ఆలోచిస్తే తామసంబు= తామస గుణమని; అనన్‌+తగున్‌= 
అనవచ్చు; వాండు= ఆ గుణం గలవాడు; తామసుండు= తామసభక్తి గలవాడు. 
తా : పరులను బాధపెట్టటం, కపటవర్తనం, అసూయవంటి గుణాలుకల్లి, ఎల్లప్పుడు భేదదృష్టిగలవాడ్రై, భగవంతునిపై 
భక్తిని ప్రదర్శించేవాడు తామసుడు. వాని భక్తి తామసభక్తి. 
క. ఘన విషయ ప్రావీణ్యము, లను సుమహైశ్వర్యయశములను బూజాద్య 

ర్పుని నను నర్ధి భబించుట, చను రాజసయోగ మనంగ సౌజన్యనిధీ! 054 
ప్రతి : సౌజన్యనిధీ! = మంచితనానికి నిధియైన మాతా! ఘన= గొప్పు విషయ = భోగవిషయాలపట్ల; ప్రావీణఖ్యములను= 
సామర్థ్యములచేత; సుమహా= మిక్షిలిగొప్పు ఐశ్వర్య= సంపదలచేత;ు యశములను= క్రీర్తిచేత; పూజాది +అర్జునిన్‌ = 


464 శ్రీమహాభాగవతము 


పూజాదులకుతగిన; ననున్‌=నన్ను (శ్రీహరిని); అర్ధిన్‌= కోర్కెతో; భజించుట= కొల్చుట; రాజసయోగము +అనన్‌ +కన్‌= 
రాజయోగమనే పేరుతో; చనున్‌= ఒప్పును. 
తా ; విషయభోగాలలో నైపుణ్యంగల్లి, సంపదకొరకు, కీర్తికొరకు పూజార్జుడనగు నన్ను కొలిచే భక్తుడు రజోగుణంగల 
రాజసభక్తుడు. 
చ. అనుపమ పాపకర్మ పరిహారముకై భజనీయుండైన శో 

భన చరితుం డితం దనుచు భావమునం దలపోసి భక్తిచే 

ననితర యోగ్యతన్‌ భగవదర్పణబుద్ధి నొనర్చి కర్మముల్‌ 

జనహితకారియై నెగడ సాత్వికయోగ మనంగం జొప్పడున్‌. 055 
ప్రతి :; అనుపమ= సాటిలేని; పాపకర్శ= పాపచర్యల; పరిహారముకై= తొలగించుకొనటానికై; భజనీయుందు +ఐన = 
స్తుతింపదగిన; శోభనచరితుండు +ఇతండు= పవిత్రచరిత్రకలవాడితడు; అనుచున్‌= అంటూ; భావమునన్‌= మనస్సులో; 
తలపోసి= భావించి; భక్తిచేన్‌= భక్తిచేత; కర్మముల్‌= చేసేపనులు; అనితరయోగ్యతన్‌= అసాధారణమైన సామర్థ్యంతో; 
భగవత్‌= భగవంతునికి; అర్పణబుద్ధిన్‌= సమర్పించే మనస్సుతో; ఒనర్చి= చేసి జనహితకారి+ఐ= ప్రజలకు మేలుచేయువాడ్రై; 
నెగడన్‌= పేరొందగా; సాత్వికయోగము+అనన్‌+కన్‌= (అది) సాత్వికయోగముగా; చొప్పడున్‌= గుర్తింపబడుతుంది. 
తా; దోషకర్శల్ని నివారిస్తూ 'తన నడవడి లోకానికి ఆదర్శప్రాయమై వుండేటట్లు నడచుకొంటూ, కర్శల్ని భగవదర్చణంగా 
చేసే మనుజుడు సాతికయోగి అవుతాడు. అతని గుణాలు ప్రజాహితంగా వుంటాయి. 


చ. మనుసుత! మద్లుణ (ఢశవణమాత్ర లభించినయట్టి భక్తిచే 

ననఘుండ సర్వశోభన గుణాశయుండం బరమేశ్వరుండనై 

తనరిన నన్నుం జెందిన యుదాత్తమనోగతు లవ్యయంబుబై 

వననిధిగామి యైన సురవాహినిం బోలె ఫలించు నిమ్ములన్‌. 956 
ప్రతి : మనుసుత!= స్వాయంభువ మనుపుత్రీ! మత్‌= నాదైన; గుణ= గుణాల్ని ఛ్రవణమాత్ర= విన్నంతటనే; లభించిన +అట్టా 
చేకూరినటువంటి; భక్తిచేన్‌= భక్తిచేతు అనఘుండన్‌= పాపరహితుడును; సర్వ= సమస్తమైన; శోభనగుణ= మహనీయమైన 
గుణాలకు; ఆశ్రయుండన్‌= నెలవైనవాడును; పరమ+ఈశ్వరుండను= భగవంతుడును; ఐ= అయి; తనరిన = నెగడినట్టి; 
నన్నున్‌= (కపిలుణ్జి); చెందిన= చేరినట్టి; ఉదాత్త= మహనీయమైన; మనస్‌+గతులు= మనోభావాలు; అవ్యయంబులు+ఐ= 
నష్టపడనివై ఇమ్ములన్‌= ప్రీతితో; వననిధిగామి= సముద్రదిశగా నేగుచున్న సురవాహినిన్‌+పోలెన్‌= దేవగంగతో సమానమై; 
ఫలించున్‌= నెరవేరుతాయి. 
తా; అమ్మా! మనుపుత్రీ! నెను పాపభావాలు లేనివాణ్ణి. కళ్యాణగుణాలతో విలసిల్లేవాణ్లి. అంతేగాదు. పరమాత్మను. నా 
గుణాల్ని చెవులారా విని, భక్తితో నన్ను కొలిచే భక్తుల మనోభావాలు సముద్రాన్ని చేరే దేవగంగమాదిరి ఫలవంతమవుతాయి. 


క. హేయ గుణ రహితుం డనంగల, నాయందలి భక్తి లక్షణముం దెలిపితి, నన్‌ 
బాయక నిర్హెతుకముగం, జేయు మదీయదవతైక చిరతర భక్తిన్‌. 057 


తృతీయస్కంధము 465 


ప్రతి : హేయగుణ రహితున్‌= నీచమైనగుణాలు లేనివాడు; అనన్‌+కల= అని పేరొందిన; నా+అందలి= నాలోని; భక్తి 
లక్షణమున్‌= భక్తిగుణాన్ని, తెలిపితిన్‌= తెల్పినాను; నన్‌= నన్ను, పాయక= వదలకుండ; నిర్‌+హేతుకముగన్‌= ఏ 
కారణంలేకుండా (ఫలాశలేనిరీతి; మదీయ= నాదైన; వ్రత= పూజయందలి; ఏక= ముఖ్యమైన; చిరతరభక్తిన్‌= చిరకాలభక్తిని; 
చేయు= చేయుము. 


తా ; నేను నీచగుణాలకు దూరంగా ఉంటాను. నాపై ఉండవలసిన భక్తిభావన ఎలాంటిదో చెప్పాను. ఏ ఫలితాన్ని 
ఆశించకుండ నాయెడ చిరకాల భక్తిభావం గల్దియుండుము. 


వ. నిష్మాములయిన మదీయ భక్తులను నట్టి భక్తి యోగంబు సాలోక్య సామీష్య సారూప్య సాయుజ్యంబులకు 
సాధనంబు, కావున మహాత్ములగు వారు నిజమనోరథ ఫలదాయకంబు లయినను మదీయ సేవావిరహితంబు 
లయిన యితర కర్మ్శ్మంబు లాచరింప నొల్లరు, దీని నాత్యంతిక భక్తి యోగంబని చెప్పుదురు, సత్వరజస్తమో 
గుణహీనుం డయిన జనుండు మత్సమానాకారంబుం బొందునని చెప్పి మజియు నిట్లనియె. 958 


ప్రతి : నిస్‌+కాములు+అయిన= ఏ కోర్మెలులేనట్టి; మదీయ= నా, భక్తులకున్‌= భక్తులకు; అట్టి, భక్తియోగంబు= 
ఆ భక్తియోగం; సాలోక్య= భగవంతుని దర్శనం; సామీష్య= భగవంతుని చెంతచేరటం; సారూప్య = భగవంతుని రూపాన్ని 
పోలివుండటం; సాయుజ్యంబులకున్‌= భగవంతునిలోఐక్యమగుట అనేయీ నాల్లింటికి; సాధనంబు= ఆధారం; కావునన్‌= 
కాబట్టి; మహా+ఆత్ములు +అగువారు= గొప్పవారు; నిజ= తమదైన; మనోరథ= కోర్కెలకు; ఫలదాయకంబులు +అయినను= 
ఫలితాన్ని ఇచ్చేవైనప్పటికి; మదీయ = నా; సేవా= సేవకు; విరహితంబులు+అయిన = దూరమైన; ఇతరకర్మంబులు= 
అన్యదేవతాసేవవంటి వేరు కర్మలు; ఆచరింపన్‌= చేయుటకు; ఒల్లరు= ఇష్టపడరు; దీనిన్‌= ఇట్టి అన్యకర్శనిరాసాన్ని 
ఆత్యంతిక= అన్యకాంక్షలేని; భక్తియోగంబు+అని= భక్తియోగమని; చెప్పుదురు= చెప్తారు; సత్వరజస్‌+తమస్‌ +గుణ= 
సత్వం, రజస్సు, తమస్సు అనే గుణములచే; హీనుండు+అయిన = రహితుదైన; జనుండు= మనుజుడు; మత్‌= నాతో; 
సమాన= తుల్యమైన; ఆకారంబున్‌= ఆకృతిని; పొందున్‌= పొందుతాడు; అని, చెప్పి, మజియున్‌= ఇంకా; ఇట్లు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు (కపిలుడు). 


తా:ఃనా భక్తులనుసరించే భక్తి నిష్మామభక్తి. వారికి ఫలాపేక్ష ఉండదు. అలాంటివారికి సాలోక్యం, సామీప్యం, సారూప్యం, 
సాయుజ్యం అనేవి నాల్గు సాధనాలు. కాన నాల్షింటితో వెలసిన భక్తికి ఆత్యంతిక భక్తియనిపేరు. అన్యదేవతల్ని కొలుచుటవల్ల 
ఏర్పడే ఎలాంటి కోర్మెలనైనా, నన్నే ఆరాధించే నా భక్తులు తిరస్కరిస్తారు. అన్యకర్మల్ని వారు అపేక్షించరు. ఆత్యంతిక 
భక్తిభావంగల మనుజుడు త్రిగుణాలకతీతుడై 'నా ఆకారాన్ని పొందగల్లుతాడు. 


విశే : శరణాగతికి 'భక్తియే' ఆలంబనం. దీని ఆసరాతో విశిష్టాద్వైతులు భగవత్సాయుజ్యాన్ని పొందగలమని విశ్వసిస్తారు. 
ఈ ఘట్టంలో కపిలాచార్యులు తల్లికి ప్రబోధించిన భక్తిమార్గం అయిదు విధాలుగా ఉంది. 


1) తామస భక్తి; హింస, దంభం, మచ్చరం వీనివల్ల క్రోధాన్ని భేదదృష్టిని అవలంబించటం. 
2) రాజస భక్తి: కీర్తి సంపదలు మున్నగువానికై విగ్రహారాధన చేయటం 


8) దోషనివారణకు లేదా పాపవిముక్తికై శాస్త్రగతిని అనుసరించి భగవంతుని ప్రీతికొజకై ప్రయత్నించటం. 


466 శ్రీమహాభాగవతము 


4) నిర్గుణ భక్తి: ఫలాపేక్షగాని, పైనతెల్పిన మూడుగుణాలతో గాని నిమిత్తంలేని భక్తి. 


5) ఆత్యంతిక భక్తి: భగవంతుని సేవ తప్ప తక్కిన దేన్నీ కోరని భక్తి, 


బ్ర 


నిత్యనైమిత్తిక నిజధర్మమున గురు శ్రద్ధా గరిష్టతం జతుర పాంచ 
రాత్రోక్త హరి సమారాధన క్రియలను నిష్కామనంబున నెజి మదీయ 
విగ్రహ దర్శన వినుతి పూజా వందన ధ్యాన సంశ్రవణములం గర్మ 
సంగి గాకుండుట, సజ్జన ప్రకరాభిమానంబు నొందుట, హీనులందుం 


తే. జాల ననుకంపం జేయుట, సములయందు, మైత్రి నెజపుట యమనియమ క్రియాది 
మైన యోగంబుచేత నాధ్యాత్మికాధి, భౌతికాదులం దెలియుట పలుకుటయును. 959 


ప్రతి : నిత్య= ఎల్లప్పుడు పాటింపవలసినదియు; నైమిత్తిక= నిమిత్తంగా చేయబడేదియునగు; నిజధర్మమునన్‌= 
స్వధర్మాచరణమందు; గురు= గొప్ప; ఢద్దాగరిష్టతన్‌= అతిశయమైన దీక్షతో; చతుర= సమర్థమైన; పాంచరాత్ర= పాంచరాత్ర 
(క్రియాయోగమందు; ఉక్త= చెప్పబడిన; హరి= విష్ణుసంబంధమైన; సమారాధన క్రియలను= పూజావిధులను; 
నిష్మామనంబునన్‌= కోరికలేని చిత్తముతో; నెటిన్‌= బాగుగ్యా మదీయ= నాదైన; విగ్రహదర్శన= రూపాన్ని దర్శించినప్పటి; 
వినుతి= స్తోత్రము; పూజ= అర్చించుట; వందన= నమస్మారం; ధ్యాన= చింతనం; సంశ్రవణములన్‌= వినికిడి 
మొదలగువాటిచే; కర్మసంగి= కర్మలతో బంధంగలవాడు; కాక+ఉండుట= కాకపోవటం; సత్‌+జన= ఉత్తమమానవుల; 
ప్రకర= సమూహమందు; అభిమానంబున్‌= ప్రేమను; ఒందుట= పొందటం; హీనులందున్‌= నిరుపేదలందు; అనుకంపన్‌+ 
చేయుట = దయగల్లివుండుట; సములయందున్‌= సమానమైన వారియెడ; మైత్రి+నెజపుట = స్నేహం గల్గివుందడటం; 
యమనియమ+క్రియా+ఆది+ఐన = నిష్టగా చేయదగ్గ యమనియమాదులైన కార్యములు; యోగంబుచేతన్‌= దీక్షత్రో; 
ఆధి+ఆత్మిక= ఆత్మసంబంధియైన; ఆధిభౌతిక= శారీరకములైన; ఆదులన్‌= మొదలగువానిన్ని తెలియుట = తెలిసికోవటం; 
పలుకుటయున్‌= వాటినిగూర్చి ప్రవచించుటయును 


తా : సంధ్యావందనాది నిత్యవిధులు, తిథి వారనక్షత్రాదుల ననుసరించి పితృతర్పణాలు, సాంవత్సరికాలు మున్నగు 
నిజధర్మాల్ని (శ్రద్ధతో చేయాలి. పాంచరాత్ర క్రియాయోగంలో చెప్పబడిన శ్రీహరి ఆరాధన క్రియలు నిష్మామదృష్టితో 
చేయాలి. శ్రీమహావిష్ణుని విగ్రహాన్ని దర్శించి, స్తోత్రం, సాగిలపడటం, నమస్కరించటం, సేవించటం, ధ్యానించటం, 
(శ్రవణం మొదలైన క్రియలు నిష్టతో నిర్వహించాలి. కర్మసాంగత్యం లేకుండటం, మంచివారిపట్ల ప్రేమ, దీనులయెడ 
దయ, తుల్యులైనవారితో స్నేహంగా మసలటం, మున్నగు నియమవిధులతో యోగసాధన కావించాలి. ఆధ్యాత్మికం, 
ఆధిభౌతికం, ఆధిదైవికం అనే మూడింటిని గూర్చి తెలిసికోవాలి. వాటిని గూర్చి ఇతరులకు ప్రవచించాలి. 


విశే : ముందటి వచనంలో 'ఆత్యంతికభక్తి అనే పదముంది “అంతమతిక్రాంతో9_త్యంతః స ఏవాత్యంతికళొ అని 
“ఆత్యంతిక” శబ్దానికి నిర్వచనం. అంతవజకు ఏ మాత్రం మిగులకుండ నిర్వహించడాన్ని 'ఆత్యంతికం”' అంటారు. అంటే 
భగవంతుని పూజావిధానంలో అనుసరించవలసిన యే విధిని కూడ విస్మరించరాదు. విస్మరిస్తే కర్తకు ఏదోవిధమైన నష్టం 
కల్గుతుందని శాస్త్రవచనం. దీని పిందితార్థం 'అవినాళి అని గుర్తుంచుకోవాలి. 


తృతీయస్కంధము 46/7 


వ. మజథజియును. 960 
ప్రతి : మజియును= ఇంకా కపిలుడంటున్నాడు - 
తా ; ఇంకా కపిలుడు (ఇలా అంటున్నాడు) 


క. హరి మంగళ గుణకీర్తన, పరుందై తగ నార్జ్ణవమున భగవత్పరులం 

గర మనురక్తి భబించుట, నిరహంకారముగ నుంట నిశ్చలుం డగుటన్‌. 961 
ప్రతి : హరి= శ్రీహరియొక్క మంగళ= పవిత్రమైన; గుణకీర్తన = గుణాల్ని పాడుకొనుటయందు; పరుండు+ఐ= ఆసక్తికలవాడ్రై; 
తగన్‌= యుక్తంగా; ఆర్జవమునన్‌= బుజువర్తనతో; భగవత్‌+పరులన్‌= భాగవతుల్స్సి కరము= మిక్కిలి; అనురక్తిన్‌= 
(గ్రేమతో; భజించుట= కొలుచుట; నిర్‌+అహంకారముగన్‌+ఉంటన్‌= పొగరుబోతుతనం లేకుండటం; నిశ్చలుండు= 
శాంతుడు; అగుటన్‌= అగుట... 
తా : భక్తుడు శ్రీమన్నారాయణుని గుణకీర్తన చేయాలి. భగవంతుని భక్తుల్ని ప్రేమతో మన్నించాలి. అహంకారం, చాంచల్యం 
లేకుండా మసలుకోవాలి. 


క. ఇవి మొదలు గాంగ గలుగు భ, గవదుద్దేశ స్వధర్మ కలితుందై వీ 
నివలనం బరిశుద్ధగతిం, దవిలిన మది గలుగు పుణ్యతముం డెయ్యెడలన్‌. 962 


ప్రతి : ఇవి+మొదలు+కాంగన్‌= పైనచెప్పినవి మొదలైనవిగాా కలుగు= కల్గిన; భగవత్‌+ఉద్దేశ= భగవత్‌భావనగల; 
స్వధర్శ్మ= తన ధర్మములైన; కలితుండు+ఐ= కూడినవాదైై; వీనివలనన్‌= ధర్మక్రియలవల్ల; పరిశుద్ధ= స్వచ్చమైన; గతిన్‌ = 
నడవడి; తవిలిన మదిన్‌= సోకినబుద్ధి; కలుగు= ఉన్నట్టి; పుణ్యతముండు= పుణ్యాత్ముడు; ఏ+ఎడలన్‌= ఎట్టి 
ఆపదలలోనైనను... 

తా : పైన చెప్పిన దైవారాధనకార్యాలలో నిమగ్గుడై, వానివల్ల ప్రేరణ పొందిన పుణ్యాత్ముడు మంచిమార్గంలో పయనిస్తాడు. 


తే. గురుతరానేక కల్యాణ గుణ విశిష్టం, డనంగ నొప్పిన ననుం బొందు నండ గొనక 

పవన వశమునం బువ్వుల పరిమళంబు, ఘ్రూాణమున నావరించిన కరణి మెజసి. 963 
ప్రతి : (ఆ పుణ్యనిధి) అండన్‌+కొనక= ఇతరాన్ని దేనినీ ఆశ్రయించక; పవనవశమునన్‌= గాలివల్ల; పువ్వుల పరిమళంబు= 
పూలవాసన; ఘ్రూణమునన్‌= ముక్కునందు; ఆవరించినకరణిన్‌= చొచ్చినట్లు;, మెజసి= ప్రకాళించి; గురుతర = గొప్పవైన; 
అనేక= పెక్కు కల్యాణగుణ= శుభగుణములచే; విశిష్టుండు= కూడినవాడు; అనన్‌+కన్‌+ఒప్పిన= అని పేరొందినట్టి; 
ననున్‌= కపిలావతారుదైన శ్రీహరిని; పొందున్‌= చేరును (సాయుజ్యప్రాప్తి నొందును). 
తా: స్వామి గుణగణాల్ని నిరంతరం కీర్తించే పుణ్యాత్ముడు “అన్వాశ్రయుడు” కాకుండ గాలిలో కలిసిన పూలవాసన 
నాసారంధ్రాల్లో చొచ్చినట్లే కల్యాణగుణశోభితుడనైన నాలో ఐక్యమవుతాడు. 


విశే : శరణాగతుల చరమలక్ష్యం 'సాయుజ్యప్రాప్తి. ఆ యంశమే ఈ పద్యంలో దర్శనమిస్తుంది. 


చ. అనిశము సర్వభూత హృదయాంబుజవర్తి యనం దనర్చు స్స్‌ 
శు నను నవజ్ఞ సేసి మనుజుం డొగి మత్రృతిమార్చనావిడం 


468 శ్రీమహాభాగవతము 


బనమున మూధుండై యుచిత భక్తిని నన్ను భబింపండదేని న 
మృనుజుండు భస్మకుందమున మానక వేల్చిన యట్టివాం డగున్‌. 964 


ప్రతి : అనిశము= ఎల్లప్పుడు; సర్వ సమస్తమైన; భూత= ప్రాణులయొక్క హృదయ+అంబుజ= హృదయమనే పద్మములందు; 
వర్తి= నివసించువాడు; అనన్‌= అన్నట్లుగా? తనర్చు= ఒప్పుచున్న్య ఈశున్‌= పరమేశ్వరుడనైన; ననున్‌= నన్ను మనుజుండు= 
మానవుడు; ఒగిన్‌= క్రమంగా; అవజ్ఞ+చేసి= చులకనగా చూచి; మత్‌= నాదైన; ప్రతిమా+అర్చనా= (నా) విగ్రహార్చనను; 
విదంబనమునన్‌= అనుసరించుటవల్ల మూఢుందు+ఐ= అజ్ఞానిర్రై; ఉచితభక్తిని= యోగ్యమగుభక్తితో; నన్నున్‌= భగవంతుడనైన 
నన్ను భజింపండు +ఏనిన్‌= కొల్వనివాడైతే; ఆ+మనుజుండు= ఆ మానవుడు; భస్మకుందడమునన్‌= కాలుతున్న గుండంలో; 
మానక = వదలక; వేల్చిన +అట్టివాండు= హవిస్సు అర్పించినవాడు; అగున్‌= అవుతాడు 


తా : చరాచరభూతాల్లో నివసించే నన్ను ఏ మానవుడు లెక్కచేయకుండ, కేవలంనా విగ్రహాన్ని మాత్రమే కొలుస్తూ నాపై 
అనన్యభక్తిని ప్రదర్శింపడో, అలాంటివాడు బూడిదలో హవిస్సు వదలినయట్టి వాడవుతాడు - అనగా వ్యర్థజీవనుడని 
భావం. 


స్ప అబ్బాక్షి! నిఖీల భూతాంతరాత్ముండ నైన నాయందు భూతగణంబునందు 
నతిభేదదృష్టి మాయావులై సతతంబుం బాయక వైరానుబంధ నిరతు 
అగు వారి మనములం దగులదు శాంతి యొన్నటి కైన నేను నా కుటిల జనుల 
మానక యెపుడు సామాన్యాధిక ద్రవ్య సమితిచే మత్పదార్చన మొనర్చ 


తే. నర్ధి నా చిత్తమున ముదం బందకుందు, ననుచు నెటింగించి మజియు నిట్లనియెం గరుణం 
గలిత సద్గుణ జటిలుం డక్కపిలుం డెలమిం, దల్లితోడ గుణవతీమతల్లితోడ. 965 


ప్రతి : అబ్బ+అక్షై తామరలవంటి కన్నులదానా!; నిఖీల= సమస్తమైన; భూత= ప్రాణులయొక్క అంతర+ 
ఆత్ముండను+ఐన = లోన ఆత్మరూపంతో ఉన్నట్టి; నా+అందున్‌= నాలోనను; భూతగణమునందున్‌= చరాచరభూత 
సముదాయమందును; అతిభేదదృష్టిన్‌= మిక్షిలి భేదదృష్టితో; మాయావులు+ఐ= వంచకులై; సతతంబున్‌= ఎల్లప్పుడు; 
పాయక= విడువక; వైర+అనుబంధ= వ్యతిరేకతను అనుసరించుటయందే; నిరతులు+అగువారి= ఆసక్తిగలవారి; మనములన్‌= 
మనస్సులలో; శాంతి= నిశ్చలత; ఎన్నటికైనన్‌= ఎప్పటికైనా తగులదు= పొందుపడదు; నేనున్‌ (కపిలుడు); ఆ కుటిలజనుల= 
ఆ మాయావుల; మానక = వదలకుండ; ఎపుడు = ఎల్లప్పుడు; అర్ధిన్‌= కోరికతో; సామాన్య= సాధారణమైనట్టిది; అధిక = 
అతిశయమైనట్టిది అగు; 'ద్రవ్యసమితిచేన్‌= పూజాద్రవ్యాలసమూహంచేత; మత్‌= నాదైన; పద+అర్చనము= పద సేవ; 
ఒనర్పన్‌= చేయగా; నా చిత్తమునన్‌= నా మనస్సులో; ముదంబు= సంతోషం; అందక +ఉందున్‌= పొందను; అనుచున్‌= 
ఇట్లని; ఎటింగించి= తెల్పి మజియున్‌= మరల; కరుణన్‌= దయతో; కలిత= కూడిన; సత్‌+గుణ జటిలుండు= ఉత్తమగుణాలు 
జడలవలె సాంద్రంగా అల్లుకొన్నవాడు అయిన; ఆ+కపిలుండు= ఆ కపిలాచార్యుడు; గుణవతీ= గుణవంతురాండ్రలో; 
మతల్లితోడన్‌= శ్రేష్టురాలగు; తల్లితోడన్‌= తనతల్లియైన దేవహూతితో; ఇట్లు+అనియెన్‌= ఇట్లన్నాడు. 


తా; “త్రల్లీ! సమస్తభూతాలలో ఉన్న నాకు ఈ భూతప్రపంచానికి విడదీయరాని సంబంధముంది. కుటిలాత్ములైన జనానికి 
ఇది తెలీదు. వారికి నాయందు, ఈ భూతాలయందు ఎల్లప్పుడు తేడాయే కన్పిస్తుంది. అలాంటి మాయావులకు ఎప్పటికీ 


తృతీయస్కంధము 469 


శాంతి లేదు. వారు సామాన్యద్రవ్యంతో గాని విశేషద్రవ్యంతోగాని నన్ను పూజించినా, నాకు సంతోషం కలుగదు అని 
చెప్పి, కపిలుడు గుణవతులలో అగ్రగణ్యయైన తల్లితో ఇంకా ఇలా అన్నాడు. 


సీ. తరళాక్షి! విను మచేతన దేహములకంటెం జేతన దేహముల్‌ శ్రేష్ట్ర మందుం 
బ్రాణవంతంబులై స్పర్భనజ్ఞానంబు గలుగు చైతన్యవృక్షములకంటె 
ఘనరసజ్ఞాన సంకలిత చేతను లుత్తములు, రసజ్ఞానంబు గలుగువాని 
కంటె గంధజ్ఞాన కలిత భృంగంబులు గడు శ్రేష్టములు, వానికంటె శబ్ద 


తే. వేదు లగుదురు శ్రేష్టులు, వెలయు శబ్ద, విదులకంటెను సద్రూప వేదులైన 
వాయసాదులు శ్రేష్టముల్‌, వానికంటె, వరుస బహుపాదు లుత్తముల్‌, వానికంటె. 966 


ప్రతి : తరళ+అక్షి= చంచలమైన కన్నులుగల ఓ తల్లీ!; విను= వినుము; అచేతన దేహములకంటెన్‌= చైతన్యంలేని 
న్ధావరాలకంటిె; చేతనదేహముల్‌= చైతన్యంగల జీవులు; శ్రేష్టము= మేలు; అందున్‌= ఆ చేతన దేహాల్లో, ప్రాణవంతంబులు+ 
ఐ= ప్రాణాలుగలవై; స్పర్భనజ్ఞానంబు= స్పర్శజ్ఞానం; కలుగు= కలిగినట్టి, చైతన్యవృక్షములకంటెన్‌= చైతన్యం కలిగిన 
వృక్షాలకంటే; ఘన= గొప్పదైన; రసజ్ఞాన = రసాస్వాదయోగ్యమైన తెలివితో; సంకలిత = కూడినట్టి; చేతనులు= జీవులు; 
ఉత్తములు= శ్రేష్టులు; రసజ్ఞానంబు= రసాస్వాదయోగ్యమైన జ్ఞానం; కలుగువాని కంటెన్‌ = కలవారికంటిె; గంధజ్ఞాన= 
వాసనాజ్ఞానంచేత; కలిత= కూదడినట్టి; భృంగంబులు= తుమ్మెదలు; కడు శ్రేష్ట్మములు= మిక్షిలి మెలైనవి; వానికంటెన్‌= ఆ 
తుమ్మెదలకంటిె; శబ్దవేదులు= శబ్దజ్ఞానం ప్రాణులు; శ్రేష్టులు= మెలైనవి; అగుదురు= అగును; వెలయు= ఒప్పుచున్న; 
శబ్దవిదులకంటెన్‌= శబ్దవేత్తలకంటిె; సద్‌+రూపవేదులు+ఐన= ఆకృతి జ్ఞానంగల; వాయస+ఆదులు = కాకులు మొదలైనవి; 
శ్రేష్టముల్‌= మెరుగైనవి; వానికంటెన్‌= కాకులు మొదలగువానికంటె; వరుసన్‌= క్రమంగా బహుపాదులు= పెక్కు 
పాదాలుగలవి; ఉత్తముల్‌= మెరుగైనవి; వానికంటెన్‌= బహుపాదాలుగల వానికంటె... 
తా : తల్లీ! అచేతన శరీరాలకంటె ప్రాణులు; ఆ ప్రాణుల్లో వృక్షాలకంటె రసవేదులైన జీవులు, వాటికంటె గంధవేదులైన 
తేనెటీగలు, తేనెటీగలకంటె శబ్దవేదులైన పాములు, వాటికంటె రూపవేదులైన కాకులు, కాకులకంటె పెక్కు పాదాలుగలవి, 
జీవులు శ్రేష్టమైనవి. 
క. తలంపం జతుప్పదు లధికులు, బలకొని మథి వానికంటెం బాదద్వయముం 

గల మనుజు లలఘుతము లి, మ్ముల వారలయందు వర్ణములు నాల్లరయన్‌. 067 
ప్రతి ; తలంపన్‌= ఆలోచిస్తే చతుప్పదులు= నాల్గుకాళ్ళుగలవారు; అధికులు= గొప్పవారు; బలకొని= అతిశయించి; 
మటథి, వానికంటెన్‌= చతువ్చదులకంటె; పాదద్వయమున్‌+కల = రెండుకాళ్ళు గలట్టి; మనుజులు= మానవులు; 
అలఘుతములు= మిక్షిలి శ్రేష్టులు; ఇమ్ములన్‌= ప్రియంగా; వారలయందున్‌= వారిలో; అరయన్‌= ఆలోచిస్తే వర్ణములు = 
తెగలు, నాల్టు= నాలుగు. 
తా :; బహుపాదులకంటిె, నాల్టుకాళ్ళ జంతువులు, వాటికంటె రెండుకాళ్ళుగల మానవులు మిక్కిలి శ్రేష్టులు. మానవుల్నో 
నాల్దుతెగలవారున్నారు. 


470 శ్రీమహాభాగవతము 


వ. అందు. 968 
ప్రతి : అందున్‌= అందులో- 
తా ; ఆ తెగలలో 


సీ తలంప బ్రాహ్మణ లుత్తములు, వారికంటెను వేదవేత్తలు, వేదవిదులకంటె 
విలసిత వేదార్థ విదులు, వారలకంటె సమధిక శాస్త సంశయము మాన్సు 
మీమాంసకులు, మథి మీమాంసకులకంటె నిజధర్మ విజ్ఞాననిపుణు, అరయ 
వారికంటెను సంగవర్ణిత చిత్తులు దగ వారికంటె సద్ధర్మపరులు, 


తే. ధార్మికులకంటిె నుత్తమోత్తముండు వినుము, మత్సమర్పిత సకల కర్మ స్వభావ 
మహిమములు గల్లి యితర కర్మములు విడిచి, సమత వర్తించు న ప్పుణ్యతముండు ఘనుండు. 969 


ప్రతి : తలంపన్‌= ఆలోచిస్తే 'బ్రాహ్మణులు= బ్రాహ్మణులుగా పుట్టినవారు; ఉత్తములు = శ్రేష్టులు; వారికంటెను= ఆ 
బ్రాహ్మణులకంటెకూడ; వేదవేత్తలు= నాల్గువేదాలు తెలిసినవారును; వేదవిదులకంటెన్‌= వేదజ్ఞులకంటిె; విలసితా ఒప్పిదమైన; 
వేద+అర్థవిదులు= (బుక్‌, యజుస్‌, సామ, అధర్వణాలనే) వేదాలలోని పరమతత్త్వం తెలిసినవారు; వారలకంటెన్‌= ఆ 
అర్థవిదులకంటిె; సమ్‌ +అధిక= మిక్కిలి ఎక్కువ; శాస్రసంశయమున్‌= ఆరుశాస్రాలలోని సందేహాల్ని మాన్సు= తీర్చగల; 
మీమాంసకులు = కర్మబ్రహ్మజ్ఞానంగలవారు; మటథి= ఇంకా; మీమాంసకులకంటెన్‌= ఈ పేరుగల శాస్రజ్జులకంటె నిజ= 
తమ; ధర్మవిజ్ఞాన = ధర్మజ్ఞానమందు; నిపుణులు = సమర్ధులు; అరయన్‌= ఆలోచింపగా; వారికంటెను= విజ్ఞానధనులకంటిె; 
సంగవర్ణితచిత్తులు = సంసారబంధాలనుండి విడివడినవారు; తగన్‌= ఒప్పుగ్యా వారికంటెన్‌= ఆ సంగవర్ణితులకంటిె; 
సత్‌+ధర్మపరులు= ఉత్తమ ధర్మమునందాసక్తిగలవారు, (శ్రేష్టులు) ధార్మికులకంటెన్‌= ధర్మపరాయణులకంటె; ఉత్తమ+ఉత్తముం 
దు= శ్రేష్టలలో (శ్రేష్టుడు; వినుము= వినవమ్మా మత్‌= నాయందు; సమర్చిత= బాగా అర్చించినట్టి, కర్మస్ప్వభావమహిమములు= 
కర్మము, స్వభావము, మహిమ; కల్లి, ఇతరకర్మములు = అన్యదేవతాసేవలు; విడిచి= వదలి; సమతన్‌= భేదబుద్ధిలేకుండ; 
వర్తించు= నదచుకొనే; ఆ+పుణ్యతముండు= ఆ పుణ్యపురుషులలో శ్రేష్టుడు; ఘనుండు= గొప్పవాడు. 


తా: మానవుల్లో నాలుగు జాతులు, ఆ జాతుల్లో (బ్రాహ్మణులు, వారిలో వేదజ్ఞులు, వారికంటె వేదార్థం తెలిసినవారు, 
వారికంటె శాస్రసందేహాల్ని తీర్చగల మీమాంసకులు, వారికంటె స్వధర్శ్మమెరిగినవారు, వారికంటె అనుభవజ్ఞులు, వారికంటె 
సంగవిముక్తులు, వారికంటె ఉత్తమధర్శ్మహాయణులు, వారికంటె కూడ ఎవడు అన్యదేవతారాధనల్ని త్యజించి, తనకర్శ్మలన్నింటిని 
నన్నుద్దెశించి చేస్తాడో, వాడు ఉత్తమోత్తముడు. వాదే నిజంగా సమభావంతో వర్తించే గొప్పవాడు. 


వ. అట్టివాని. 970 
ప్రతి : అట్టివానిన్‌= ఆ సమదర్శిని 
తా ; అలా= అన్నింటియందు సమదర్శనం కలవానిని, 


క. కని సకలభూత గణములు, మనమున నానంద జలధి మగ్నము అగుచున్‌ 
ఘన బహుమాన పురస్సర, మనయముం బాటిల్ల వినుతు లర్ధిం జేయున్‌. ర్ర71 


తృతీయస్కంధము ఉ/1 


ప్రతి : కని= చూచి; సకల= సమస్తమైన; భూతగుణములు = భూతకోటి; మనమునన్‌= మనస్సునందు; ఆనందజలధి= 
సంతోషమనే సము[ద్రమందు; మగ్నములు+అగుచున్‌= మునుగుతూ; ఘన= గొప్పు బహుమానపురస్సరము= 
గౌరవపురస్సరత్వము; అనయమున్‌= నిరంతరం; పాటిల్లన్‌= పొసగునట్స్లు; అర్ధిన్‌= కోర్కెతో; వినుతులు= స్తోత్రాలు; 
చేయున్‌= చేస్తుంది. 

తా : సమదర్శియైన ఆ భక్తునిచూచి, భూతకోటి (సకలజాతులు) ఆనందవార్ధిలో మునిగి, ఆయనను గౌరవపురస్మారంగా 
వేనోళ్ళ స్తుతిస్తుంది. 

వ. అంత నీశ్వరుండు జీవస్వరూపానుప్రవిష్ణుందై యుండు, నట్టి భగవంతుం జూచి భక్తి యోగంబున 
నేని, యోగంబున నేనిం బురుషుండు పరమాత్మం బొందుం, బ్రకృతి పురుషాత్మకంబును దద్వతిరిక్తంబును 
నైన దైవంబునై కర్శవిచేష్టితం బగుచు నుండు, నదియ భగవద్రూపం, బిట్టి భగవద్రూపంబు రూపభేదాస్పదం 
బగుచు నద్భుత ప్రభావంబు గల కాలం బనియుం చెప్పంబడు, నట్టి కాలంబు మహదాది తత్తంబులకును 
మహత్తత్వాభిమానులగు జీవులకును భయావహం బగుటంజేసి సకల భూతంబులకు నాశయం బగుచు 
నంతర్గతంబై భూతంబులచేత భూతంబుల (గ్రసించుచు యజ్ఞఫలప్రదాత గావున వశీకృత భూతుందై 
ప్రభుత్వంబుల భజియించి విష్ణుండు ప్రకాశించుచుండు, నతనికి మిత్రుండును శత్రుండును బంధుండును 
లేం, దట్టి విష్ణుండు సకలజనంబులయం దావేశించి యప్రమత్తుండై ప్రమత్తులయిన జనంబులకు 
సంహారకుందై యుండు, నతనివలన భయంబునంజేసి వాయువు వీచు, సూర్యుండు దపియించు, నింద్రుండు 
వర్షించు, నక్షత్రగణంబు వెలుంగుం, జంద్రుండు ప్రకాశించుం, దత్తత్మాలంబుల వృక్షలతాదు లతోషధులతోడం 
గూడి పుష్పఫల భరితంబు లగు, సరిత్తులు ప్రవహించు, సముద్రంబులు మేరలు దప్పకయుండు, నగ్ని 
ప్రజ్వలించు, భూమి గిరులతోంగూడ బరువునం గ్రుంగ వెజచు, నాకాశంబు సకలజనంబులకు నవకాశం 
బిచ్చు, మహత్తత్త్వంబు జగత్తునకు నంకుర స్వరూపంబు గావున సవ్తావరణావృతం బగు లోకం బను 
స్వదేహంబు విస్తరింపంజేయు గుణాభిమానులగు బ్రహ్మాదులు సర్వేశ్వరునిచేత జగత్సర్గంబునందు 
నియోగింపంబడి ప్రతిదినంబు నయ్యయి సర్గంబు సేయ నప్రమత్తులై యుందడుదురు. పిత్రాదులు పుత్రోత్పత్తిం 
జేయుదురు, కాలుండు మృత్యుసహాయుందై మారకుందై యుండు, చరాచరాత్మకంబగు సకల ప్రపంచంబు 
భగవదధీనంబై యుండునని చెప్పి కపిలుండు వెండియు నిట్లనియె. 972 
ప్రతి : అంతన్‌= తర్వాత ఈశ్వరుండు= భగవంతుడు; జీవస్వరూప= ఆత్మస్వరూపమందు అనుప్రవిష్టుండు +ఐ= చొచ్చినవాడై 
ఉండున్‌= ఉండును; అట్టి= ఆత్మరూపుడైనట్టి, భగవంతున్‌= భగవానుని; చూచి= కాంచి; భక్తియోగంబునన్‌+ఏనిన్‌= 
భక్తియోగం ద్వారా కాన్సి యోగంబునన్‌+ఏనిన్‌= అమవ్టాంగయోగం ద్వారా కాని పురుషుండు= మానవుడు; పరమాత్మన్‌= 
పరమేశ్వరుని; పొందున్‌= చేరుకొంటాడు; ప్రకృతిపురుష+ఆత్మకంబును= ప్రకృతి పరుషుల రూపంగాను; తద్‌+వ్యతిరిక్తంబును= 
దానికి ఖిన్నంగాను; ఐన= ఉన్నట్టి; దైవంబున్‌+ఐ= దేవాత్మయై; కర్మవిచేష్టితంబు +అగుచున్‌+ఉండున్‌= విళశిష్టకర్మలు 
చేయుచుండును; అది+అ= అదే; భగవత్‌ +రూపంబు= భగవంతుని స్వరూపం; ఇట్టి= ఈ విధమైన; భగవత్‌+రూపంబు = 
భగవంతుని స్వరూపం; రూపభేద+ఆస్పదంబు +అగుచున్‌= 'పెక్కురూపాలకు నిలయమై; అద్భుతప్రభావంబు= ఆశ్చర్యకరమైన 


472 శ్రీమహాభాగవతము 


మహిమగల; కాలంబు +అనియున్‌= కాలమని కూడ; చెప్పంబడున్‌= చెప్పబడుతుంది; అట్టి కాలంబు= భగవత్‌ స్వరూపమైన 
ఈ కాలమే; మహత్‌+ఆది= మహత్తు మొదలైన; తత్పంబులకును= ఏడు తత్వాలకు; మహత్‌తత్వ+అభిమానులు+అగు = 
పై ఏడు తత్పాలలో అభిమానంగల్లిన; జీవులకును= ప్రాణులకును; భయ+ఆవహంబు +అగుటన్‌ +చేసి = భీతికి 
నెలవైనదగుటవల్ల; సకలభూతంబులకున్‌= సమస్తమైన భూతకోటికి; ఆతథయంబు +అగుచున్‌= న్థానమై; లేక ఆధారమై; 
అంతర్గతంబు+ఐ= లోపల దాక్కొని; భూతంబులచేతన్‌= ప్రాణులచేతు భూతంబులన్‌= ప్రాణుల్ని గ్రసించుచున్‌= మింగుతూ; 
యజ్ఞఫలప్రదాత = యజ్ఞానికి ఫలితాన్ని ఇచ్చేవాడు; కావునన్‌= కాబట్టి, వశీకృత= స్వాధీనం చేయబడ్డ; భూతుందు +ఐ= 
ప్రాణులుగలవాడై; ప్రభుత్వంబులన్‌= ఆధిపత్యాలను; భజియించి= గుత్తగొని; విష్ణుండు= శ్రీహరి; ప్రకాశింపుచు+ఉందున్‌= 
వెలుగుతూవుంటాడు; అతనికిన్‌= ఆ విష్ణువునకు; మిత్రుండును= చెలికాడు; శత్రుందును= విరోధి బంధుండును= బంధువు; 
లేండు= లేనేలేడు; అట్టివిష్టుండు= ఆ విష్ణుదేవుడు; సకల= సమస్తమైన; జనంబులయందున్‌= ప్రజలయందు; ఆవేశించి= 
ప్రవేశించి; అప్రమత్తుండు +ఐ= జాగరూకుడై; ప్రమత్తులు= ప్రమాదానికి గురి అయిన; జనంబులకున్‌= మానవులకు; 
సంహారకుండు+ఐ= చంపువాడైై ఉండున్‌= ఉంటాడు; అతనివలనన్‌= ఆ విష్ణుమూర్తివల్లు భయంబునన్‌+చేసి= కలిగే 
భీతిచేతు వాయువు= గాలి; వీచున్‌= వీస్తుంది; సూర్యుండు= సూర్యుడు; తపియించున్‌= మందును; ఇంద్రుండు= దేవేంద్రుడు; 
వర్షించున్‌= కురియును; నక్షత్రగణంబులు= తారకలు; వెలుంగున్‌= ప్రకాశిస్తాయి; చంద్రుండు= చందమామ; హకాశించున్‌= 
వెన్నెలకాస్తాడు; తద్‌+తద్‌+కాలంబులన్‌= ఆ యా కాలాలలో; వృక్ష+లతా+ఆదులు = చెట్టు, తీగెలు వగైరా ఓషధులతోడన్‌= 
వృక్షాదులతో; కూడి= కలిసి; పుష్ప= పూలు; ఫల= పండ్లు వీటిచే;, భరితంబులు +అగున్‌= నిండును; సరిత్తులు= నదులు; 
ప్రవహించున్‌= పారుతాయి; సముద్రంబులు= సాగరాలు; మేరలు= హద్దులు; తప్పక+ఉండున్‌= దాటనివై వుంటాయి; 
అగ్ని= అగ్గి; ప్రజ్వలించున్‌= మండుతుంది; భూమి= నేల; గిరులతోన్‌+కూదడ= కొందలతోకూడ; బరువునన్‌= భారముతో; 
క్రుంగన్‌= క్రుంగుటకు; వెజిచున్‌= భయపడుతుంది; ఆకాశంబు= ఆకసం; సకల= ఎల్ల జనంబులకున్‌= ప్రాణికోటికి; 
అవకాశంబు= నెలవు; ఇచ్చున్‌= ఇచ్చును; మహత్‌+తత్వంబు= మహత్తు అనే తత్వం; జగత్తునకున్‌= విశ్వానికి; 
అంకురస్వరూపంబు = భీజరూపం; కావునన్‌= అయినందువల్ల; సప్త= ఏడు; ఆవరణ= (మహత్‌, అహంకారం, 
పంచభూతాలు) అనే ఆవరణాలచే; ఆవృతంబు +అగు = చుట్టబడినట్టి; లోకంబు +అను = లోకరూపమైన; స్వదేహంబున్‌= 
తను ఉపాధిని; విస్తరింపన్‌+చేయున్‌= పెంపొందిస్తుంది గుణ+అభిమానులు +అగు= సత్పరజస్తమోగుణాలయందు 
ఆసక్తిగలవారైన; బ్రహ్మ+ఆదులు= బ్రహ్మమొదలైనవారు; సర్వేశ్వరునిచేతన్‌= జగత్మర్తయైన భగవంతుని చేత; 
జగత్‌+సర్గంబునందున్‌= ప్రపంచసృష్టియందు; నియోగింపన్‌+పడి= నియమింపబడి; ప్రతిదినంబు= నిత్యమూ; ఆ+ఆ= 
ఆయా; సర్గంబు= సృష్టి చేయన్‌= చేయటానికి; అప్రమత్తులు +ఐ= జాగరూకులై; ఉండుదురు = ఉంటారు; పెతృ+ఆదులు= 
తల్లిదండ్రులు; పుత్ర+ఉత్పత్తిన్‌ +చేయుదురు= బీడ్డల్ని కంటారు; కాలుండు= కాలస్వరూపుదైన యముడు; 
మృత్యుసహాయుందడు+ఐ = మృత్యుదేవతకు తోడై; మారకుండు+ఐ= సంహారకుడుగా; ఉందున్‌= ఉంటాడు; 
చర+అచర+ఆత్మకంబు +అగు = జంగమన్థావరరూపమైన; సకల= సమస్తమైన; ప్రపంచంబు= జగత్తు భగవత్‌= భగవంతుని; 
అధీనంబు+ఐ= అదుపులో ఉన్నదైై ఉండున్‌= ఉంటుంది; అని చెప్పి= ఇట్లు బోధించి; కపిలుండు= కపిలముని; 
వెండియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తా : జగత్మర్త సకల జీవకోటిలో ఆత్మరూపుడై వుంటాడు. పురుషుడు భక్తియోగంద్వారాగాని, అష్టాంగయోగమార్దంలో 
గాని, 'పరమాత్మను దర్శిస్తాడు. ప్రకృతి మాత్రం 'పురుషస్వరూపంగా ఒక్కొక్కప్పుడు అందుకు భిన్నంగా ఉన్న దైవస్వరూపాన్ని 


తృతీయస్కంధము 4/73 


పొంది “క్రియలు” నిర్వర్తిస్తుంది. ఇదే భగవంతుని స్వరూపం. ఈ స్వరూపం వివిధరూపాలతో భాసించే కాలమని చెప్పబడుతుంది. 
కాలస్వరూపం మహత్తు మొదలైన ఏడుతత్త్పాలకు, వీటియందు తగుల్మొన్న ప్రాణికోటికి భీతిని కల్గిస్తుంది. భూతాలలో 
దాగి వాటిని నాశనం చేస్తుంది. విష్ణుమూర్తి యజ్ఞఫలాన్ని ఇచ్చేవాడు కాబట్టి, సమస్త విశ్వాన్ని తన గుప్పిట్లో వుంచుకొని 
అధికారం చెలాయిస్తుంటాడు. ఆయనకు బంధువులు గాని, శత్రుమిత్రులు గాని వుండరు. సకల ప్రాణికోటిలో ఆయన 
మేల్ళొని, నిద్రావస్థలో వున్న ప్రాణుల్ని సంహరిస్తాడు. అతడంటే భయంతో గాలి వీస్తుంది. సూర్యుడు వెల్టుతాడు. ఇంద్రుడు 
వర్షిస్తాడు. తారకలు వెల్గుతాయి. చంద్రుడు చల్లగా వెన్నెల కురిపిన్తాడు. సముద్రాలు చెలియలికట్ట దాటవు. చెట్టు, 
తీగెలు బుతుధర్మం తప్పక కాయలు కాస్తాయి. పూలు పూస్తాయి. నదులు ప్రవహిస్తాయి. అగ్ని మండుతుంది. కొండలతో 
కూడిన భూమి క్రుంగదు. ఆకాశం ఎల్లజీవులకు నెలవై వుంటుంది. జగత్తుకు మపహత్తే వీజం కాబట్టి, అది ఏడు 
ఆవరణాలతో కూడిన తన ఉపాధిని విస్తరిస్తుంది. త్రిగుణాభఖిమానులైన బ్రవ్మాదులు సృష్టికార్యమునందు భగవంతునిచే 
నియోగింపబడి వారి పని వారు జాగ్రత్తగా చేస్తుంటారు. తల్లిదండ్రులు సంతానాన్ని ఉత్పత్తి చేస్తారు. కాలుడు మృత్యువుతో 
కలిసి ప్రాణికోటిని సంహరిస్తాడు. న్థావర జంగమాత్మకమైన సమస్త జగత్తు భగవంతుని అధీనంలోనే వుంటుంది” అని 
చెప్పి, కపిలుడు మరల అంటున్నాడు. 


విశే ;: భగవంతునికి మరో పేరు కాలం. “కాలః కలయతామహం” అని భగవానుడే గీతలో అన్నాడు. అంటే శుభాశుభాల్సిి 
వృద్ధి క్షయాల్ని చేస్తున్నవారిలో కాలస్వరూపుడు భగవంతుడే. 
క. నెటి నిట్టి నిఖిలలోకే, శ్వరుని పరాక్రమముం దెలియ సామర్థ్యం బె 

వ్వరికిని గలుగదు! మేఘము, గరువలి విక్రమముం దెలియంగా లేని గతిన్‌. 978 
ప్రతి : మేఘము= మబ్బు; కరువలి= గాలియొక్క విక్రమమున్‌= శక్తిని, తెలియన్‌+కాన్‌+లేనిగతిన్‌= తెలిసికోలేని 
విధంగానే; నెటిన్‌= చక్కగా ఇట్టి= ఇటువంటి; నిఫఖీల= సమస్తమైన; లోక +ఈశ్వరుని= జగత్తుకు అధిపతియైనవాని; 
పరాక్రమమున్‌ = సామర్దాన్ని; తెలియన్‌= తెలిసికోగల; సామర్ధ్యంబు= శక్తి ఎవ్వరికినిన్‌+కలుగదు= ఏ వ్యక్తికి కూడ 
కలుగదు. 
తా : ప్రభంజనపు తాకిడి ఎలావుంటుందో మేఘానికి తెలియనట్లే, జగత్మర్త బలమెంతటిదో ఎవ్వరికీ బోధపడదు. 


క. మగువా! విను సుఖహేతుక, మగు నర్థము దొరకమికి మహాదుఃఖమునం 
దగులుదు రిది యంతయు నా, భగవంతుని యాజ్ఞంజేసి ప్రాణులు మజియున్‌. ్ర7డ 


ప్రతి : మగువా! విను= తల్లీ! విను; ప్రాణులు= జీవులు; ఇది+అంతయున్‌= ఈ లోకవృత్తమంతా; ఆ భగవంతుని= 
ఆ పరమాత్మునియొక్క ఆజ్ఞన్‌+చేసి= ఆజ్ఞకు అధీనమైనందువల్ల; సుఖహేతుకము +అగు= సుఖాన్ని కలిగించే; అర్ధము = 
జ్ఞానసంపద (వస్తువు); దొరకమికిన్‌= లభించనందువల్ల;) మహాదుఃఖమునన్‌= ఎక్కువ ఆవేదనయందు; తగులుదురు= 
మజ్ఞులౌతారు. 


తా : అమ్మా! ఈ ప్రాణికోటి భగవంతుని మాయకు లోబడినట్టిదె. తమకు సుఖదాయకమైన సంపద చేతికందనందువల్ల 
ఎప్పుడూ బాధలకు గురియౌతుంటుంది. 


474 శ్రీమహాభాగవతము 


విశే : “సుఖ హేతుకమగునర్థము” అనే మాట ఈ పద్యంలో వుంది. సుఖదాయకమైన అర్ధం (లేదా సొమ్ము) ఏదో కాదు- 
అది ఆత్మజ్ఞానమే. భౌతిక సుఖం కాదని తెలియాలి. ఆత్మజ్ఞునికి దుఃఖం లేదని భగవంతుడదన్నాడు. ఆత్మజ్ఞాన సంపద 
అక్షయసుఖమని తెలిసికోవాలి. 


సీ. పూని యనిత్యంబులైన గృహక్షేత్ర పశుధనసుత వధూబాంధవాది 
వివిధ వస్తువులను ధ్రువముగా మది నమ్మి వజలు దుర్మతి యగువాండు జంతు 
సంఘాత మగు దేహసంబంధమున నిల్చి య ర్థి నయ్యె యోనులందుం జొరంగ 
ననుగమించును వానియందు విరక్తుండు గాక యుండును నరకస్థుందైన 


తే. దేహి యాత్మీయదేహంబు దివిరి వదల, లేక తన కది పరమసౌఖ్యాకరంబు 
గాంగ వర్తించు నదియునుగాక యతండు, దేవమాయా విమోహిత భావుం డగుచు. 9075 


ప్రతి : పూని= ప్రయత్నించి; అనిత్యంబులు +ఐన= శాశ్వతంగాని వైనట్టి; గృహ= ఇళ్ళు; క్షేత= పొలం; పశు= పసులు; 
ధన= సొమ్ము; సుత= సంతానం; వధూ= భార్య; బాంధవ= బందుగులు; ఆది= మున్నగు; వివిధ వస్తువులును= పెక్కు 
పదార్దాలను; ధ్రువము+కాన్‌= స్థిరమైనవిగా; మదిన్‌= మనస్సులో; నమ్మి వజలు= మసలుకొనే; దుర్‌+మతి+ 
అగువాందు= దుర్చుద్ధిగలవ్యక్తి జంతుసంఘాతము +అగు= పశు సమూహానికి సంబంధించినట్టి; దేహసంబంధమునన్‌+నిల్చి= 
శరీర బంధంలో నిల్చి; అర్ధిన్‌= కోర్కెతో; ఏ+ఏ యోనులందున్‌= వివిధ జాతుల గర్భాలలో; చొరన్‌+కన్‌= ప్రవేశించుటకు; 
అనుగమించును= ప్రయాణించునో; వానియందున్‌= ఆ వివిధ జాతులలో; విరక్తుండు+కాక= విరాగికాకుండ 
(ఆసక్తుడుగాకుండా); ఉండున్‌= ఉంటాడు; నరకస్థుండు+ఐన = నరకయాతనపడదే; దేహి= ప్రాణి; తివిరి= ప్రయత్నించి; 
ఆల్మీయదేహంబున్‌= తన శరీరాన్ని వదలలేక = విడిచిపెట్టలేక; తనకున్‌+అది= తనకు ఆ దేహం; పరమసాఖ్య= మిక్కిలి 
సుఖాలకు; ఆకరంబు= నెలవు; కాన్‌+కన్‌= కాగా; అదియున్‌+కాక= అంతేగాక; అతండు= ఆ దేహి; దేవమాయా= 
విష్ణమాయచే; విమోహిత= వ్యామోహంచెందిన; భావుండు= భావనకలవాడు; అగుచున్‌= అవుత్తూ; వర్తించున్‌= ఉంటాడు- 


తా; అజ్ఞాని క్షణభంగురాలైన నివాసం, క్షేత్రం, పశుసంపదలు, భార్య, సంతానం, బంధువులు, అన్యపదార్థాలు మున్నగు 
అనిత్యవస్తువుల్ని నిత్య వస్తువులుగా నమ్మి జీవిస్తాడు. పెక్కు జంతుదేహాలలో ప్రవేశించాలని ఉబలాటపడతాడు. ఆతనికి 
వైరాగ్యభావన వుండదు. నరకకూపంలాంటి తన దేహాన్ని వదులుకోలేడు. అదే తనకు మిక్కిలి సుఖప్రదమని భావిస్తాడు. 
అతడు విష్ణమాయకు లోబడ్డవాడే. 


క. ఘనమగు తనయ వధూ పశు, ధన గృహ రక్షణమునందుం దత్తత్రియలన్‌ 
మనమునం దలపోయుచు దిన, దినమున్‌ దందహ్యమాన దేహుం డగుచున్‌. 976 


ప్రతి : ఘనమగు= గొప్పదగు; తనయ= సంతానం; వధూ= భార్య; పశు= పసులు; ధన= సంపద; గృహ= నివాసం 
మున్నగువాని; రక్షణమునందున్‌= కాపాడుకొనుటయందును; తద్‌+తద్‌+క్రియలన్‌= ఆ యా ఇతర వ్యాపారాలను; 
మనమునన్‌= మనస్సునందు; తలపోయుచున్‌= స్మరించుకొంటూ; దిన దినమున్‌= ప్రతిదినం; దందహ్యమాన = మిక్కిలి 
కాల్చ్బబడుచున్న దేహుండు +అగుచున్‌= శరీరంగలవాడవుతూ; 


తృతీయస్కంధము 4/5 


తా : భార్య, పిల్లలు, పశువులు, సొమ్ము, ఇల్లు, వాకిలి మొదలైనవాటి రక్షణ, వాటికి సంబంధించిన వ్యాపారాలలో 
తగుల్మొని, ప్రతినిత్యం దహ్యమానమైన శరీరం కలవాడవుతూ, 
క. అతిమూఢ హృదయుం డగుచు దు, రిత కర్మారంభమునం జరించుచుం దరుణీ 

కృత గోప్యభాషణములను, సుతలాలన భాషణములం జొక్కుచు మజఖణియున్‌. 977 
ప్రతి : అతిమూధ = మిక్షిలి తెలివిలేని; పహృదయుండు +అగుచున్‌= మనస్సు గలవాడవుతూ; దురితకర్మ= పాపకర్మలు; 
ఆరంభమునన్‌= చేయుటచే; చరించుచున్‌= నడుస్తూ తరుణీకృత= భార్య తన చెవిలో ఊదినట్టీ; గోప్య= రహస్యమైన; 
భాషణములను= మాటలతోను; సుత= కుమారుల లేక సంతానంయొక్క లాలన = అవ్యక్తమధురమైన; భాషణములన్‌= 
మాటలతో; చొక్కుచున్‌= పరవశిస్తూ మజియున్‌= ఇంకా... 
తా; బుద్ధిహీనుడై పాపకర్శల్ని చేస్తూ భార్య చెప్పే రహస్యాలు, పిల్లల తియ్యని పల్కులు విని పరవశించే దౌర్భాగ్యుదవుతాడు 
(ఇంకా) 
క. విను మింద్రియ పరవశుందై, మునుకొని తత్కూట ధర్మములు గల దుఃఖం 

బనయము సుఖరూపంబుగ, మనమునం దలపోసి తదభిమానుం డగుచున్‌. 9778 
ప్రతి : వినుము= అమ్మా! ఆలకించు; ఇంద్రియ పరవశుండు+ఐ= జ్డాన కర్మేంద్రియాలలో తగుల్మొన్నవాదై; మునుకొని= 
సాహసించి; తద్‌= ఆ, కూట ధర్మములు+కల= వెకలి చర్యలు గల్లినట్టి; దుఃఖంబు= ఏడ్పు; అనయము= ఎల్లప్పుడు; 
సుఖరూపంబు+కన్‌= సుఖాన్ని ఇచ్చేదిగా; మనమునన్‌= మనసునందు; తలపోసి= భావించి; తద్‌+అభిమానుండు = 
దానియందాసక్తికలవాడు; అగుచున్‌= అవుతూ (ఇంకా)... 


తా : ఇంద్రియదాసుడైనవాడు వాని వెకలి చర్యలందే ఆసక్తుడవుతాడు. దుఃఖమే అతనికి సుఖంగా తోస్తుంది. వాటియందే 
అభిమానం కల్టివుంటాడు. 


క. సతతముం దమతమ సంపా, దిత మగు నర్థములచేత ధృతిం బరులకుం గు 

త్సీతమతి హింసలు సేయుచు, నతిమూఢమనస్కు లగుచు నాత్మజనములన్‌. 9/9 
ప్రతి : సతతము= ఎల్లప్పుడు; తమతమ = స్వకీయమైన; సంపాదితము+అగు= గడించినట్టి; అర్థములచేతన్‌= సంపదలచేత; 
ధృతిన్‌= ధైర్యంతో; పరులకున్‌= ఇతరులకు; కుల్సితమతిన్‌= దుర్చుద్దితో; హింసలు= బాధలు; చేయుచున్‌= చేస్తూ అతి= 
మిక్కిలి మూఢమనస్ములు +అగుచున్‌= అవివేకంగల మనస్సుగలవారై; ఆత్మజనములన్‌= తమవారిని... 


తా : తాము సంపాదించిన ధనంతో గర్వించేవారు ఇతరులకు ఎల్లప్పుడు బాధలు కల్గిస్తూనే వుంటారు. వారు మహామూర్చులు. 
తమవారిని రక్షించుటే వారికి ముఖ్యం. 


తే. పూని రక్షించుచును వారి భుక్త శేష, మనుభవించుచు నంత జీవనము వోక 
గడంకతో నపుడు పరార్థకాముం డగుచు, సత్వ మెడలి కుటుంబ పోషణమునందు. 980 


ప్రతి : పూని= ప్రయత్నించి; రక్షించుచును= తమవారిని రక్షిస్తూ వారి= ఆ బంధువులయొక్క భుక్తశేషము= తినగా 


యచంి 


మిగిలిన ఎంగిలి; అనుభవించుచున్‌= కుడుస్తూ అంతన్‌= ఆపైన; జీవనము+పోక= బ్రతుకు నీడ్వలేక; కడంకతోన్‌= 


476 శ్రీమహాభాగవతము 


పూనికతో; అపుడు; పర+అర్ధకాముండు = అన్యులసాొత్తు కోరువాడు; అగుచున్‌= అయి; కుటుంబపోషణమునందున్‌ = 
కుటుంబాన్ని కాపాదటంలో; సత్వము= చేవ; ఎడలి= తగ్గి (ఇంకా)- 


తా ; తమవారిని రక్షింపనెంచే మూర్చుడు ఆ పనిలోనే మునుగుతూ, తేలుతూ, వారు తినగా మిగిలినదానితో పొట్టపోసుకుయూ, 
జీవితాన్ని సాగదీస్తాడు. వాడు పరభాగ్యోపజీవి. వానికి తన కుటుంబాన్ని పోషించే శక్తికూడ ఉండదు. 


సీ బలిమి సాలక మందభాగ్యుందై కుమతియై పూని యప్పుడు క్రియాహీనుం డగుచుం 
దవిలి వృథాప్రయత్నంబులు సేయుచు మూఢుందై కార్పణ్యమునం జరించు 
నట్టి యకించనుం డగువానిం జూచి త ద్దారసుతాదు లాత్మలను వీండు 
గడు నశక్తుండు, ప్రోవంగాం జాలం, డితం దని సెగ్గింతు రర్థిం, గృషీవలుండు 


తే... బడుగు ముసలెద్దు రోసిన పగిది, నంత, నతండు నే వెంటలను సుఖం బందలేక 
తాను పోషించు జనులు దన్‌ దనరం బ్రోవ, బ్రదుకు ముదిమియు మిక్కిలి బాధ పజుప. 981 


ప్రతి : బలిమి= శక్తి చాలక= లేక; మందభాగ్యుండు+ఐ= క్షీణించిన సంపదలుగలవాడై; కుమతి+ఐ= చెడిన బుద్ధిగలవాద్రె; 
పూని= ప్రయత్నించి; అప్పుడు= ఆ సమయంలో; క్రియాహీనుండు +అగుచున్‌= ఏమీచేయటానికి తోచనివాడై; తవిలి= 
పూని; వృథాప్రయత్నంబు= వ్యర్థమైన ప్రయత్నాలు; చేయుచున్‌= చేస్తూ మూఢుండు+ఐ= అవివేకియై; కార్పణ్యమునన్‌= 
దీనత్వంతో; చరించున్‌+అట్టి= తిరుగునట్టి అకించనుండు+అగువానిన్‌+చూచి= దరిద్రుణ్ణి చూచి; తద్‌= వాని; దారసుత+ 
ఆదులు= భార్య మజియు పిల్లలు మొదలైనవారు; ఆత్మలను= తమ మనస్సులలో; వీండు= ఈ వ్యక్తి కడు= మిక్షిలి; 
అశక్తుండు= దుర్చలుడు; ప్రోవన్‌+కాన్‌= రక్షించుటకు; చాలండు= తగడు; ఇతండు+అని= ఈతడంటూ; అర్ధిన్‌= 
బుద్ధిపూర్వకంగా; కృషీవలుండు = రైతు; బడుగు = బక్కచిక్కిన; ముసలి+ఎద్బున్‌= వయసుమళ్శిన ఎద్దును; రోసినపగిదిన్‌= 
ఈసడించుకొన్నట్లు; సెగ్గింతురు= ఈసదిన్తారు; అంతన్‌= తర్వాత; అతండు= ఆ బలహీనుడు; ఏ వెంటలను= ఏ దారిలో 
కూడ; సుఖంబు= సంతోషం; అందన్‌లేక= పొందజాలక; తాను= అతడు; పోషించు = రక్షించే, జనులు= మానవులు; 
తన్‌= తనను; తనరన్‌= ఒప్పుగా; ప్రోవన్‌= కాపాడగా; మదిమియున్‌= ముసలితనం; మిక్కిలిబాధపజుపన్‌= ఎక్కువగా 
బాధించగా; బ్రదుకున్‌= జీవిస్తాడు. 


తా : కుటుంబాన్ని రక్షించలేని దరిద్రుడు సిరిసంపదలకు దూరమై, చెడుబుద్ధి గలవాడై ఏ పని చేయజాలక వ్యర్ధప్రయత్నాలు 
చేస్తూ మూఢత్వంతో ప్రవర్తిస్తాడు. కృపణత్వంతో జీవిస్తాడు. అతనిది నిర్ణయావస్థ. భార్య, పిల్లలు వాణ్ణి అశక్తుడని, తమని 
పెంచి పోషించలేని అధముడని నిందిస్తారు. వారు అతణ్ణి రైతు బక్కచిక్కిన ముసలెద్దుని చూచినట్లు చులకనగా చూస్తారు. 
ఆయనకు ఏ విధమైన సుఖం లేదు. ఒకప్పుడు తాను పోషించినవారే తనకింత పిడచపెడితే కాదనలేక బతుకుని వృద్ధాప్యంలో 
సాగదీస్తూ బాధలను అనుభవిస్తారు. 


క. వెడరూపుం దాల్చి బాంధవు, లడలంగ నిర్యాణమునకు నభిముఖుందై యి 
లైడలంగం జాలక శునకము, వడువునం గుడుచుచును మేను వదవడ వడంకన్‌. 982 


ప్రతి : బాంధవులు= చుట్టాలు; అడలన్‌+కన్‌= శోకించగా; వెడరూపున్‌+తాల్చి= వికృతాకారాన్నిపొంది; నిర్యాణమునకున్‌= 
చావుకు; అభిముఖుండు+ఐ= ఎదురుగా నడచువాదైై ఇల్‌= స్వగ్భహాన్ని, ఎడలన్‌+కన్‌+చాలక = విడచిపోలేక; శునకము 
వడువునన్‌= కుక్కవలె; కుడుచుచును= తింటూ; మేను= దేహం; వడవదన్‌= గడగదతో; వణకన్‌= వణుకుతుందగా... 


తృతీయస్కంధము 47/7 


తా : ఆ దీనుడు అవసానదశలో వికృతాకారుడై, బంధువులు ఏడుస్తుండగా, చావుకదురుచూస్తూ, ఇంటిని వదలిపోలేక 
కుక్కమాదిరి ఎంగిలి కుడుస్తూ, శరీరం గజగజ వణుకుతుంటే (జీవితాన్ని వెళ్ళదీస్తాడని ముగింపు). 


స్స్‌ అతిరోగపీడితుందై మంద మగు జఠరాగ్నిచే మిగుల నల్పాశి యగుచు, 
మెజసి వాయువుచేత మీందికి నెగసిన కన్నులు, కఫమునం గప్పంబడిన 
నాళంబులను గంఠనాళంబునను ఘుర ఘుర మను శబ్దంబు దొరయ బంధు 
జనులమధ్యంబున శయనించి బహువిధములం దన్నుం బిలువంగం బలుకలేక, 


తే. చటులతర కాలపాశ వశంగతాత్ముం, డగుచు బిడ్డలం బెండ్లాము నరసి ప్రోచు 
చింత వికలములైన హృషీకములను, గలిగి విజ్ఞానమును బాసి కష్టుం డగుచు. 983 


ప్రతి : అతిరోగపీడితుండు +ఐ= మిక్కిలిరోగాలచే బాధింపబడినవాదై; మందము +అగు= స్వల్పమైన; జఠర +అగ్నిచేన్‌= 
కడుపులోని అగ్నిచేత; మిగులన్‌= పూర్తిగా అల్బ+ఆళశి+అగుచున్‌= కొద్దిగా తింటున్నవాదై; మెజసి= బయటపడి; 
వాయువుచేతన్‌= ప్రాణవాయువుచే) మీందికిన్‌= పైకి; ఎగిసిన= లేచిన; కన్నులు; కఫమునన్‌= కళ్ళెచేత; కప్పన్‌+పడిన= 
ఆచ్చాదింపబడినట్టి; నాళంబులను= కంఠనాళమును; కంఠనాళంబునన్‌= గొంతులో; ఘురఘుర +అను= గురగురమనే; 
శబ్దంబు= ధ్వని; దొరయన్‌= పెచ్చరిల్లగ్యా బంధుజనుల మధ్యంబునన్‌= చుట్టాలనడుమ; శయనించి= పరుండి; 
బహువిధములన్‌= పెక్కురీతుల; తన్నున్‌= తనను; పిలువన్‌+కన్‌= హెచ్చరించగా; పలుకలేక= మాటాడజాలక; చటులతర= 
భయంకరమైన; కాలపాశ= యమపాశమునకు; వశంగత+ఆత్ముండు +అగుచున్‌= చిక్కినవాడవుతూ; బిడ్డ్దలన్‌= సుతానమును; 
'పెండ్లామున్‌= భార్యను; అరసి= చూచి; ప్రోచుచింతన్‌= రక్షించే ఆలోచనయందు; వికలములు+ఐన= పట్టుదప్పిన; 
హృషీకములను+కలిగి= ఇంద్రియాలను కలిగి విజ్ఞానమునున్‌+పాసి= తెలివిదప్పి; కష్టుండు+అగుచున్‌= కష్టాలే 
మిగిలినవాడ్రై... 

తా : దీనుడు అవసానదశలో రోగగ్రస్తుడవుతాడు. ఆకలి తగ్గిపోతుంది. ఒక్క ముద్ద కూడ ముట్టలేడు. అస్తమించే 
సమయానికి కళ్ళు తేలేస్తాడు. గొంతులో కఫం కమ్ముకుంటుంది. గొర గొర శబ్దం ఏర్పడుతుంది. అంతలోనే బంధువులు 
తన చుట్టుచేరి పిలుస్తుంటే ఉలుకూ పలుకూ ఉండదు. ఆయన్ని కాలపాశం బిగిస్తుంది. భార్యని, పిల్లల్ని పోషించగల 
పట్టు తప్పుతుంది. ఇంద్రియాలలో నిస్సత్తువ ఆవేశిస్తుంది. తెలివి దప్పిన అతనికి కష్టాలే దిక్కు 

వ. అంత మరణావస్థం బొందు సమయంబున నతి భయంకరాకారులు సరభసేక్షణులు నగు యమదూత 
లిద్దణు దన ముందటి నిలిచినం జూచి త్రస్తహృదయుందై శకృన్నూత్రంబులు విడుచుచు, యమపాశంబులచే 
గళంబున బద్భుందై శరీరంబువలన నిర్గమించి యాతనాశరీరంబు నవలంబించి బలాత్మారంబున దీర్హంబై 
దుర్గమం బగు మార్గంబును బొంది రాజభటులచే నీయమానుం డగుచు దండనంబున కభిముఖుందై చను 
నపరాధి చందంబునం జనుచుంది. 984 


ప్రతి : అంతన్‌= ఆ అవసానదశలో; మరణ +అవస్టన్‌= మరణస్ధితిని; పొందుసమయంబునన్‌= పొందే తరుణంలో; 
అతి= మిక్షిలి; భయంకర+ఆకారులును = వెజిపుగొల్పే స్వరూపంగలవారును; సరభస+ఈక్షణులును= తొందరించే చూపులు 
గలవారును; అగు= అయిన, యమదూతలు +ఇద్దజు = ఇద్దరు యమభటులు; తనముందజన్‌= తనయెదుట; నిలిచినన్‌= 


478 శ్రీమహాభాగవతము 


నిలువగా; చూచి= కాంచి; (త్రస్తహృదయుండు +ఐ= భీతిల్లిన గుండెగలవాదై; శకృత్‌+మూత్రంబులు = మలమూత్రాలు; 
విడుచుచున్‌= వదలుతూ; యమపాశంబులచేన్‌= యముని త్రాళ్ళచేత; గళంబునన్‌= కుత్తుకయందు; బద్దుండు+ఐ= 
కట్టబడినవాద్రె; శరీరంబువలనన్‌= దేహంనుండి; నిర్ణమించి= వెలువడి; యాతనాశరీరంబున్‌= తీవ్రబాధలు 
అనుభవించవలసిన శరీరాన్ని; అవలంబించి= పొంది; బలాత్మారంబునన్‌= బలవంతంగా; దీర్ధంబు+ఐ= నిడుపై; 
దుర్గమంబు+అగు= చొరరానిదైన; మార్దంబును= దారిని; పొంది= అవలంబించి; రాజభటులచేన్‌= రాజుగారి సేవకులచేత; 
నీయమానుందు +అగుచున్‌= కొనిపోవబడినవాదవుతూ; దండంబునకున్‌= శిక్షకు; అభిముఖుండు+ఐ= ఎదురుగా నిలిచినవాడ్రె 
చను= వెళ్ళుచున్న్య అపరాధి చందంబునన్‌= దోషివలె; చనుచుండి= వెళ్ళుతూ; 


తా : ఆ దీనునికి చావుదగ్గర పదగానే భయంకరమైన ఆకారాలు గలవారును, కొరకొర చూచే చూపులు గలవారును 
అయిన ఇద్దఖు యమదూతలు తన యెదుట నిలబడతారు. వారిని చూడగానే అతడు భయంతో మలమూత్రాలు విసర్జిస్తాడు. 
దూతలు యమపాశంతో వాని బొందినుండి ప్రాణం వెలువరిస్తారు. అంతట జీవుడు బాధలనుభవించవలసిన 
యాతనాశరీరాన్ని ధరిస్తాడు. రాజభటులు దోషిని శిక్షాస్టానానికి గుంజుకొని పోయినట్లు, యమభటులు బలాత్కారంగా 
అతణ్ణి బహుదూరం, వెళ్ళడానికి కూడా వీలుగాని భయంకరమైన త్రోవలో శిక్ష ననుభవింపజీేయడానికి ఈడ్పుకొనిపోతారు. 


చ. అనయము మూర్భనాందు శునకావలిచేతను భక్ష్యమాణుందై, 

యనుపమ కాలకింకర భయంకర తర్జన గర్జనంబులన్‌ 

మనము గలంగ, దేహము సమస్తము గంపము వొందం గాం, బురా 

తన భవ పాపకర్మ సముదాయముం జిత్తములోం దలంచుచున్‌. 985 
ప్రతి: శునక+ఆవలిచేతన్‌= కుక్కలగుంపుచేత; భక్ష్యమాణుండు+ఐ= తినబదుచున్నవాడై; అనుపమ = సాటిలేని; కాలకింకర= 
యమభటులయొక్క భయంకర= భీతినిగొల్పే; తర్జ్దనగర్దనంబులన్‌= చూపుడువైలిని చూపి చేసే బెదరింపులచేత మనము= 
మనస్సు; కలంగన్‌= కలతపడగా; దేహము సమస్తము= శరీరమంతయు; కంపమున్‌= వణుకును; ఒందన్‌+కాన్‌= 
పొందగా; పురాతన= ముందటి; భవ= జన్మల; పాపకర్మసముదాయము= పాపపుపనుల సంచయం; చిత్తములోన్‌= 
మనస్సులో; తలంచుచున్‌= నెమరువేసుకొంటూ; అనయము= ఎడతెరపి లేకుండ; మూర్చన్‌+ఒందున్‌= స్పృహతప్పి 
పడిపోతాడు. 
తా : యమలోకంలో దీనుని దశ ఎట్లుంటుందో కపిలుడు తల్లికి నివేదిస్తున్నాడు. దీనుని శరీరాన్ని అక్కడి జాగిలాలు పీక్కు 
తింటాయి. యమభటులు భయంకరంగా పెడబొబ్బలు పెట్టి భయ(గ్రస్తుణ్ణి చేస్తారు. వాని దేహం భయంతో వణికిపోతుంది. 
తాను పూర్వజన్మలో చేసిన పాపకార్యాల్ని తలపోసుకొంటూ వాడు స్పృహ కోల్పోతాడు. 
సి అనుపమక్షుతృష్ట లంతర్వుథలం జేయ రుంరూనిలజ్వలజులన చండ 

భానుప్రదీప్తితప్తంబైన వాలుకా, మార్గానుగత తప్యమానగాత్రుం 

దై వీంపుం గశలచే నడువంగ వికలాంగుం, డగుచు మార్గమునందు నచట నచటం 

జాల మూర్చిల్లు చాశయశూన్యమగు నీళ్ల, మునుంగుచు లేచుచు మొనసి పాప 


తే. రూప మయిన తమముచే నిరూఢుం డగుచు, వెలయం దొంబది తొమ్మిదివేల యోజ 
నముల దూరంబు గల యమనగరమునకుం, బూని యమభటుల్‌ గొంపోవం బోవునంత. 986 


తృతీయస్కంధము 4/79 


ప్రతి :; అనుపమ= సాటిలేని; క్షుత్‌+తృష్టలు = ఆకలిదప్పులు; అంతర్‌ +వ్యథలన్‌+చేయన్‌= లోపల బాధింపగా; 
రుంరూ+అనిల= తీవ్రమైన గాలిచే; జ్వలత్‌= రేగుచున్న జ్వలన = అగ్నిచ్రే; చంద= తీవ్రమైన; భానుప్రదీప్తి= సూర్యకాంతిచేత; 
తప్తంబు+ఐన= కాగినట్టి; వాలుకా= ఇసుకతోడి; మార్గ+అనుగత= దారివెంట నడిచిన; తప్యమాన= మండింపబడిన; 
గాత్రుండు+ఐ= శరీరం కలవాడై; వీంపున్‌= పృష్టభాగాన్ని; కశలచేన్‌= చబుకులచేత, కొరడాలతో; అడువన్‌+కన్‌= 
కొట్టగా వికల+అంగుండు+అగుచున్‌= పట్టుదప్పిన అవయవాలుగల వాడవుతూ; మార్గమునందున్‌= దారివెంట; 
అచటన్‌+అచటన్‌= అక్కడక్కడ; చాల= మిక్షిలి; మూర్చిల్లుచు= స్పృహ తప్పుతూ; ఆశ్రయశూన్యము+అగు= ఆధారం 
లేనట్టి; నీళ్ళన్‌= నీటియందు; మునుంగుచున్‌= మునకలువేస్తూ లేచుచున్‌= తేలుతూ; మొనసి= పూని; పాపరూపము+అయిన = 
దోషరూపమైనట్టి; తమముచేన్‌= చీకటిచే; నిరూఢుండు +అగుచున్‌= చిక్కినవాడై (గట్టిపడి); వెలయన్‌= బాహాటంగా; 
తొంబది తొమ్మిదివేల= తొంభైతొమ్మిదివేల సంఖ్యగల; యోజనముల= ఆమడల; దూరంబు= దవ్వు కల= కల్షినట్టి; 
యమనగరమునకున్‌= యమపురికి; పూని= ఉద్యమించి; యమభటుల్‌= యముని కింకరులు; కొంపోవన్‌= తీసికానిపోగా; 
పోవున్‌= వెళ్ళును; అంతన్‌= ఆ తర్వాత... 


తా : ఆ దీనుడు ఆకలిదప్పులతో అలమటిస్తాడు. తుఫాను గాలికి హోరుమని రేగుతూ, ఎండకు మలమలమాడే ఇసుక 
గల దారిలో నడుస్తూ తపించినవాడౌతాడు. యమభటుల కొరడాదెబ్బలకు వీపు బద్దలవుతుంది. దేహం పట్టుతప్పుతుంది. 
మార్గమధ్యంలో స్పృహ దప్పినపుడు, నిరాశయమైన నీళ్ళలో మునుకలు వేస్తూ దారిసాగుతాడు. గతంలోని పాపపు 
చీకట్లు కమ్ముకుంటాయి. తొంబై తొమ్మిదివేల యోజనాలనిడివిగల ఆ యమపుర మార్గంలో భటులు వాణ్ణి ఈడ్చుకొని 
పోతారు. 


వ. ఇట్లు మహాపాపాత్ముం దైనవాండు ముహూర్తత్రయ కాలంబునను సామాన్య దోషి యగువాండు 
ముహూర్తద్వయంబునను నేంగి యాతనం బొందు నందు. 98/7 
ప్రతి : ఇట్లు= పైన చెప్పినరీతి; మహా+పాప+ఆత్ముందు+ఐనవాందు= గొప్ప పాపియైనవ్యక్తి, ముహూర్తత్రయ= మూడు 
ముహూర్తాల; కాలంబునను= సమయంలోను; సామాన్యదోషి= సాధారణపాపి; అగువాండు= అయినవాడు; 
ముహూర్తద్వయంబునను= రెండు ముహూర్తాల కాలంలోను; ఏంగి= పోయి; యాతనన్‌+పొందున్‌= నరకబాధ లనుభవిస్తాడు; 
అందున్‌= ఆ నరకంలో- 


తా : మహాపాపి యమపురిమార్గంలో మూడు ముహూర్తాల కాలంలో సాగిపోగా, సామాన్యపాపి రెండు ముహూర్తాల 
కాలంలోనే ఆ దారిలో పోయి యమనగరం చెరి నరకబాధ లనుభవిస్తాడు. 


క. పట్టుదురు కొజవులను వడిం, బెట్టుదు రసిపుత్రికలను బెనుమంటలయం 

దొట్టుదురు నొడలు నలియంగ, మట్టుదు రప్పాపచిత్తు మత్తుం బెలుచన్‌. 988 
ప్రతి : మత్తున్‌= మదించినవాడైన; ఆ+పాపచిత్తున్‌= పాపబుద్ధియైనవాణ్ణి; పెలుచన్‌= మిక్కిలిగా కొణవులను= మండే 
కట్టెలతో, కొఅకచ్చుతో; పట్టుదురు= పట్టుకుంటారు; అసిపుత్రికలను= చురకత్తుల చేత్స వడిన్‌ +పెట్టుదురు= మిక్కిలి 
బాధిస్తారుు పెనుమంటల+అందున్‌= పెద్ద మంటల్లో ఒట్టుదురు= పడదోస్తారుు ఒదలు= దేహం; నలియన్‌+కన్‌= 
నుగ్గగునట్లు మట్టుదురు= నల్గగొట్టుతారు. 


480 శ్రీమహాభాగవతము 


తా : యమభటులు పాపాత్ళ్ముల్ని కొణవుల్లో పట్టుకుంటారు. కత్తివాదజలకు గురిచేస్తారు. అగ్గి గుండాల్లో పడదోస్తారు. 
ఒళ్ళు నుగ్గయ్యేట్లు బదియలతో మోదుతారు. 


ఉ. ముంతురు తప్త్రతోయముల మొత్తుదు రుగ్ర గదాసిధారలన్‌ 
దైంతురు పొట్టప్రేవులు, వధింతురు, మీంద నిభేంద్రపంక్తి టౌ 
ప్పింతురు, ఘోరభంగిం గజపింతురు పాములచేత, బిట్టు ద్రా 
బ్చింతురు మీంద గుండ్లు, తినిపింతురు దేహము గోసి కండలన్‌. 989 


ప్రతి : (ఆ పాపాత్ముణ్ణి తప్తతోయములన్‌= సలసల కాగుతున్న నీటిలో; ముంతురు= ముంచుతారు; ఉగ్ర= భయంకరమైన; 
గదా= గదలతో; అసి= కత్తుల; ధారలన్‌= వాదరలతో; మొత్తుదురు= కొడతారు, నరుకుతారు; పొట్టప్రేవులు= కడుపులోని 
ప్రేగుల్ని తైంతురు= కోసివేస్తారుు వధింతురు= చంపుతారు; మీందన్‌= దేహంపై; ఇభ+ఇంద్ర= గజేంద్రాలయొక్క 
పంక్షిన్‌= వరుసచే; టొప్పింతురు = త్రొక్కిస్తారు; ఘోరభంగిన్‌= భయంకరంగా; పాములచేతన్‌= సర్పాలతో; కజపింతురు= 
కరిపిస్తారు; బిట్టు= శీఘ్రంగా; మీందన్‌= పైన; గుంద్లు= రాళ్ళు; ద్రొబ్బింతురు= పడవేయిస్తారు; దేహము+కోసి= శరీరాన్ని 
ఖండించి; కండలన్‌= చియ్యల్ని తినిపింతురు= వానిచేతనే తినిపిస్తారు. 


తా ;: యమభటులు పాపాత్ముణ్ణి కొాణవులతో కాలుస్తారు. సలసల కాగే నీటిలో ముంచుతారు. గదలతో మోది, కత్తులతో 
చీలుస్తారు. పేగుల్ని తెంచి, చిత్రవధ చేస్తారు. ఏనుగుల్తో త్రొక్కిస్తారు. పాములతో కరపిస్తారు. కాయంమీద గందశిలల్ని 
దొర్లిస్తారు. వాని కండలు కోసి వాని నోటితోనే తినిపిస్తారు. 


వ. మజణజియుం గుటుంబపోషణంబునం గుక్షింభరుం డగుచు నధర్మపరుండై భూతద్రోహంబున 
నతిపాపుందై నిరయంబునం బొంది, నిజధనంబులు గోలుపడి మొజవిెట్టు నాపన్నుని చందంబునం బరస్పర 
సంబంధంబునం గల్పింపంబడిన తామిస్రాంధతామిస్ర రౌరవాదు లగు నరకంబులం బడి, తీవ్రంబులైన 
బహుయాతనల ననుభవించి, క్షీణపాపుందై పునర్నరత్వంబునుం బొందు నని చెప్పి వెండియు నిట్లనియె. 990 


ప్రతి ; మజియున్‌= ఇంకా; కుటుంబపోషణంబునన్‌= కుటుంబం పోషిస్తుంటే; కుక్షింభరుండు +అగుచున్‌ = 
కడుపునింపుకొంటున్నవాడై; అధర్శ్మపరుండు+ఐ= పాడి తప్పినవాడైై భూతద్రోహంబునన్‌= ప్రాణులకు ద్రోహం చేయటంవల్ల; 
అతిపాపుండు +ఐ= మిక్కిలి పాపంచేసినవాడై; నిరయంబునన్‌+పొంది= నరకంపాలై; నిజధనంబు= తన సొమ్ము కోలుపడి= 
పోగొట్టుకొని; మొజ+పెట్టు= రోదించే; ఆపన్నుని= ఆపదలబాటి పడ్డవాని; చందంబునన్‌= వఠ్సె పరస్పర సంబంధంబునన్‌= 
అన్యోన్య ప్రీ పరుష బాంధవ్యముచ్చే; కల్పింపన్‌+పడిన = చేయబడిన; తామిస్ర= తామిస్రము; అంధతామిస్ర= అంధతామిస్రం; 
రౌరవ= రౌరవం; ఆదులు+అగు= మొదలైన; నరకంబులన్‌+పడి= నరకాలలో కూలి; తీవ్రంబులు+ఐన = ఘోరమైన; 
బహుయాతనలన్‌= పెక్కుబాధల్ని అనుభవించి= రుచిచూచి; క్షీణపాపుండు+ఐ= పాపాలన్నీ కరిగినవాడై; పునః= తిరిగి; 
నరత్వంబునున్‌= మానవజన్మని; పొందున్‌= పొందుతాడు; అని చెప్పి= ఇట్లు తెల్పి వెండియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= 
క్రింది విధంగా చెప్పినాడు. 


తా; పాపాత్ముడు అవసానదశలో పరివారం పోషిస్తుంటే, వారిచ్చిన తిండితో పొట్ట నింపుకొంటూ, పాడిదప్పి, నరకంలో 
పడి అలమటిస్తాడు. నిధి కోల్పోయి ఏడ్చే దీనుని మాదిరి, దాంపత్యదోషంవల్ల కల్టిన “'తామిఫ్రం, అంధతామిస్రం, రౌరవం” 


తృతీయస్కంధము 481 


అనే ఘఫోరనరక కూపాలలో పడిపోతాడు. తర్వాత పాపసంచయం వ్యయమైపోగా మరల మానవజన్మ నెత్తుతాడు అని 
కపిలుడు తల్లికి పాపాత్ముని చరిత్రను ఏ కరువు పెట్టాడు. మళ్ళీ, తన ప్రవచనం ఇలా కొనసాగించాడు. 


 కపిలుండు దేవహూతికి( బిండోత్పత్తి క్రమంబు(€దెలువుట * 


సీ. కైకొని మఠి పూర్వకర్మానుగుణమున శశ్వత్రృకాశకుం దీశ్వరుండు 
ఘటకుందడు గావునం [గ్రమ్మణ జీవుండు దేహసంబంధంబుం దివిరి తాల్ప 
దొరకొని పురుష రేతోబిందు సంబంధి యొ వధూగర్భంబునందుం జొచ్చి 
కైకొని యొక రాత్రి గలిలంబు పంచరాత్రముల బుద్బుదమును దశమదివస 


తే. మందుం గర్మంధు వంతయౌ నంతమీందం, బేశియగు నంతమీందటం బేర్చి యండ 
కల్పమగు నొక్క నెల మస్తకమును మాస, యమళ మైనను గరచరణములుం బొడము. 991 


ప్రతి : శశ్వత్‌= ఎల్లప్పుడు; ప్రకాశకుండు = వెలుగొందుతున్నవాడగు; ఈశ్వరుండు = భగవంతుడు; ఘటకుండు+కావునన్‌= 
కూర్చేవాడు కాబట్టి; కైకొని= పూని; మటి= ఇంక్సా పూర్వకర్మ= గతజన్నకు సంబంధించిన; కర్మ= చేతలకు; అనుగుణమునన్‌= 
తగినట్లు; క్రమ్మజన్‌= మరల; జీవుండు= ప్రాణి; దేహసంబంధంబున్‌ = శారీరకబంధాన్ని తివిరి= కోరి; తాల్చన్‌= 
ధరించుటకు; దొరకొని= ప్రయత్నించి; పురుష= పురుషుని; రేతస్‌+బిందు= బిందుమాత్రమైన ఇంద్రియానికి; సంబంధి+ఐ= 
సంబంధించిన రూపంగల్లి; వధూగర్భంబునందున్‌= ప్రీ యోనియందు; చొచ్చి= ప్రవేశించి; ఒకరాత్రిన్‌= ఒక్కరేయి; 
కలిలంబున్‌= శుక్రశోణిత మిశ్రమాన్ని కైకొని= పొంది; పంచరాత్రములన్‌= అయిదురాత్రులలో; బుద్బుదమును= 
బుడగరూపాన్నిి దశవమదివసమందున్‌= పదవనాటికి; కర్మంధువు +అంత +బె= గంగరేగంతగా అవుతుంది; 
అంతమీందటన్‌= ఆ పైన; పేర్చి= పెరిగి అండకల్పము+అగున్‌= [గ్రుద్దుతో సమానమైనదవుతుంది; ఒకృనెలన్‌= నెలదినాలకు; 
మస్తకమును= తలయు; మాస యమళము+ఐనను= రెండు నెలలైతే (జంటనెలలయితే); కరచరణములున్‌ = కాళ్ళు 
చేతులు; పొదమున్‌= ఏర్పడుతాయి. 


తా : తల్లీ! ఈ పిండోత్పత్తి క్రమాన్ని కూర్చేవాడు ఆ భగవంతుడే. ఆయన శాశ్వతంగా ప్రకాశిస్తుంటాడు. నరకంలో పాపం 
వ్యయంకాగానే జీవుడు పురుషుడుగా శారీరక బంధాన్ని కోరి తన యింద్రియాన్ని ప్రీగర్భంలో నిక్షపిస్తాడు. ఆయింద్రియం 
ఒక్కరాత్రి గడవగానే శుక్రశోణిత మిశ్రమంగా ఏర్పడుతుంది. అయిదురోజులకు బుడగగాను, పదవరోజుకు 
గంగరేగుపండంతగాను, ఆ మీదట అండం అంత మాంసపిండంగాను ఎదుగుతుంది. ఒక్కనెలకు తల, రెండు నెలలకు 
కాళ్ళుచేతులు ఏర్పడుతాయి. 


వ. మథజియు మాసత్రయంబున నఖ రోమాస్టి చర్మంబులు లింగచ్చిద్రంబులును గలిగి నాల్లవమాసంబున 
సప్త ధాతువులును బంచమ మాసంబున క్షుతృష్ణలును గలిగి, షష్టమాసంబున మావిచేతం బొదువంబడి 
తల్లికుక్షిని దక్షిణ భాగంబునం దిరుగుచు, మాతృభుక్తాన్నపానంబులవలనం దృష్తిం బొందుచు నేధమాన 
ధాతువులు గల్లి జంతుసంకీర్ణంబగు విణ్మూత్ర గర్తంబందుం దిరుగుచుం [గ్రిమిభక్షిత శరీరుందై మూర్భలం 
బొందుచుం దల్లి భక్షించిన కటుతిక్తోష్ట లవణ క్షారామ్లాద్యుల్బణంబులైన రసంబులచేతం బరితప్తాంగుం 
డగుచు జరాయువునం గప్పంబడి బహిఃప్రదేశంబునందు నాంత్రంబులచేత బద్దుండై కుక్షియందు శిరంబు 


482 శ్రీమహాభాగవతము 


మోపికొని భుగ్నంబైన పృష్టగ్రీవోదరుండై స్వాంగచలనంబునందు నసమర్జ్థుం డగుచుం బంజరంబునందుందడు 
శకుంతంబు చందంబున నుండి దైవకృతంబైన జ్ఞానంబునం బూర్వ జన్మ దుష్కతంబులం దలంచుచు 
దీర్గోచ్బాసంబు సేయుచు నే సుఖలేశంబునుం బొందక వర్తించుచు, నంత నేడదవనెల యందు లబ్ధజ్ఞానుందై 
చేష్టలు గలిగి విట్రిమిసోదరుండై యొక్క దిక్కున నుండక సంచరించుచుం బ్రసూతి మారుతంబులచేత 
నతివేపితుం డగుచు యాచమానుందును, దేహాత్మదర్శియుం బునర్గర్భవాసంబునకు భీతుండు నగుచు 
బంధన భూతంబగు సప్తధాతువులచే బద్దుందడై కృతాంజలిపుటుందడు, దీనవదనుండునై జీవుండుదా నెవ్వనిచే 
నుదరంబున వసియింప నియమింపంబడె నట్టి సర్వేశ్వరుని నిట్లని స్తుతియించు. 992 


ప్రతి ;: మజియున్‌= ఇంకా మాసత్రయంబునన్‌= మూన్నెల్లలో; నఖ= గోళ్ళు; రోమ= వెండ్రుకలు; అస్థి= ఎముకలు; 
చర్మంబులు= తోలు; లింగచ్చిద్రంబులును= ప్రీ పురుష జననేంద్రియాలును; నాలవమాసంబునన్‌= నాల్గవనెలలో; 
సప్తధాతువులు= రసం, రక్తం, మాంసం, మేదస్సు, అస్ధి, మజ్జ, శుక్రం అనే ఏడు పదార్హాలును; పంచమమాసంబునన్‌= 
అయిదవనెలలో; క్షుత్‌+తృష్ణలును+కలిగి= ఆకలి దప్పులు కలిగి; షష్టమాసంబునన్‌= ఆరవనెలలో; మావిచేతన్‌= 
జరాయువుచేత; పొదువన్‌+పది= చుట్టబడి; తల్లికుక్షిని= తల్లి గర్భంలో; దక్షిణభాగంబునన్‌= దక్షిణదిశయందు; తిరుగుచున్‌= 
బ్రమిస్తూ మాతృభుక్త= తల్లి ఆరగించినట్టి అన్నపానంబులవలనన్‌= అన్నం నీళ్ళతో; తృప్తిన్‌+పొందుచున్‌= సంతోషిస్తూ; 
ఏధమానధాతువులు గల్లి= వర్ధిల్లుచున్న ధాతువులు కలిగి; జంతుసంకీర్ణంబు +అగు= (క్రిములతో కూడిన; విట్‌+మూత్ర= 
మలమూత్రములయొక్క గర్తంబందున్‌= నాళాలలో, గోతిలో తిరుగుచున్‌= భ్రమిస్తూ క్రిమి= పురుగులచే; భక్షిత= 
తినబడిన; శరీరుండు+ఐ= అవయవాలు గలవాదై; మూర్చలన్‌+పొందుచున్‌= స్పృహకోల్పోతూ; తల్లి భక్షించిన= అమ్మ 
ఆరగించినట్టి; కటు= కారం; తిక్త= చేదు; ఉష్ణ వేడి; లవణ= ఉప్పు; క్షార= కటువైనది; ఆమ్ల= పులుపు; ఆది= 
మొదలైన; ఉల్చ్బణంబులు+ఐన= అతిశయించిన; రసంబులచేతన్‌= రసాలతో; పరితప్త= వేగుచున్న అంగుందు= అవయవాలు 
గలవాడు; అగుచున్‌= అవుతూ; జరాయువునన్‌= మావిచేత; కప్పంబడి= చుట్టబడి; బహిఃప్రదేశమునందున్‌= వెలుపల, 
ఆత్రంబులచేతన్‌= ప్రేవులచేత; బద్భుండు+ఐ= బంధింపబడినవాడై; కుక్షియందున్‌= కడుపునందు; శిరంబు= తల; మోపికొని= 
ఉంచి; భుగ్నంబు+ఐన = వంకరగానున్న పృష్టగ్రీవ +ఉదరుండు+ఐ= వీపు, మెడ, పొట్టకలవాడ్రై స్వ+అంగచలనంబునందున్‌= 
తన అవయవాల కదలికలందు; అసమర్థుండు+అగుచున్‌= శక్తిలేనివాడై పంజరంబునందు +ఉండుశకుంతంబు= బోనులో 
బంధింపబడిన పక్షి చందంబునన్‌= మాదిరి; ఉండి= ఉంటూ; దైవకృతంబు+ఐన = దైవంవల్ల ఏర్పడ్డ; జ్ఞానంబునన్‌= 
తెలివితో; పూర్వజన్మ గతజన్మలోనైనట్టి; దుష్మ్కర్మశతంబులన్‌= వందలకొలది పాపాల్ని తలంచుచున్‌= స్మరించుకొంటూ; 
దీర్ణశ+ఉచ్చ్యాసంబు +చేయుచున్‌= నిడుదమైన నిట్టూర్పు విడుస్తూ ఏ సుఖంబును= ఎలాంటి సుఖాన్ని పొందక, వర్తిచుచున్‌= 
ఉంటూ; అంతన్‌= తర్వాత ఏదవనెలయందు= ఏడోనెలలో; లబ్ధజ్ఞానుందు+ఐ= పొందబడిన తెలివిగలవాదై; చేష్టలు+కలిగి= 
కదలికలు కలిగి; విట్‌+క్రిమి= మలక్రిములకు; సోదరుండు+ఐ= సహజాతుడై) ఒకదిక్కునన్‌= ఒకవైపున; ఉండక= 
నిలువలేక; సంచరించుచున్‌= తిరుగుతూ; ప్రసూతి మారుతంబులచేతన్‌= ప్రసవ సంబంధివాయువులచేత; 
అతివేపితుందు +అగుచున్‌= మిక్కిలి కంపింపబడినవాడై; యాచమానుండును = ప్రార్ధించువాడును; దేహ+ఆత్మదర్శియున్‌= 
దేహము నాత్మగా చూచువాడు; పునః= తిరిగి గర్భవాసంబునకున్‌= తల్లి కడుపులో పడుటకు (పునర్జన్మకు); 
భీతుండును +అగుచున్‌= భయపడ్డవాడవుతూ; బంధన భూతంబు+అగు = చెరతో సమానమైన; సప్తధాతువులచేన్‌= ఏడు 


తృతీయస్కంధము 483 


ధాతువులతో; బద్భుండు+ఐ= కప్పబడినవాదై; కృత +అంజలి పుటుండును = జోడించిన దోయిలికలవాడును; 
దీనవదనుండును+ఐ= దైన్యముతో కూడిన మోముగలవాడయి; జీవుండు= ప్రాణి; తాన్‌= తాను; ఎవ్వనిచేన్‌= ఏ ఘటకునిచే; 
ఉదరంబునన్‌= కడుపునందు; వసియింపన్‌= ఉండుటకు; నియమింపన్‌+పదెన్‌ = కట్టడిచేయబడెనో; అట్టి= అలాంటి; 
సర్వ+ఈశ్వరున్‌= అంతటికి ప్రభువైన భగవంతుణ్ణి; ఇట్లు+అని= ఈ విధంగా; స్తుతియించున్‌= ప్రార్థిస్తాడు. 
తా:ఆ గర్భపిండంలో మూడునెలలకు వెంట్రుకలు, ఎముకలు, చర్మం, లింగమార్దం, ఏర్పడుతాయి. నాల్గవనెలలో రసం, 
నెత్తురు, కండలు, మెదడు, ఎముకలు, మూలగ, ఇంద్రియం అనే ఏడు పదార్థాలు ఉత్పన్నమవుతాయి. అయిదవనెలలో 
ఆకలిదప్పులు, ఆరవనెలలో మావి ఆవేశిస్తాయి. అప్పుడా పిండం తల్లి కడుపులో దక్షిణభాగాన తిరుగుతూ ఉంటుంది. 
పురుగులతో కూడిన పురీషనాళంలోనూ, మూత్రనాళంలోను సంచరిస్తుంది. మూర్చలో మునుగుతుంది. నాళాలలో 
సంచరించేటప్పుడు (క్రిములు కొరుకుతుంటాయి. తల్లి తిన్న ఆహారం కారం, చేదు, వేడి, ఉప్పు, పులుపు మొదలైన 
రసాదులతో వేగిపోతూ వుంటుంది. మావి సర్వాంగాల్సి, 'ప్రేవుల్ని చుట్టుకొని వుంటుంది. ఆ పిండం కడుపులో తలదించుకొని, 
వంకరగా వున్న పృష్టభాగం, మెదడకల్ళి, అవయవాల్ని కదల్చ్బలేక పంజరంలో బంధింపబడిన చిలుక మాదిరి కర్తవ్యం 
తోచక వుంటుంది. భగవద్దత్తమైన బుద్ధితో గతజన్మలో తాను చేసిన దుష్క్మర్మల్ని స్మృతికి తెచ్చుకుంటూ నిట్టూర్పులు 
నిగిడిస్తుంటుంది. 

తర్వాత ఏదడవనెలలో జ్ఞానం వికసించి, నదయాడుతూ, మలద్వారంలోని క్రిమిసాంగత్యం కల్ళి, ఒకేచోట స్థిరంగా 
వుండలేక, సంచారం చేస్తూ వుంటుంది. తర్వాత గర్భవాయువులచే కంపన గల్గి, దేహమందలి ఆత్మను స్మరిస్తూ, పునర్జన్మకు 
భయపడుతూ, సప్తధాతువులచే నిర్చంధింపబడి దైవప్రార్ధనలో నిమగ్నమవుతాడు జీవుడు. 

ఇక చిట్టచివర చేతులు జోడించి తన గర్భవాసానికి కారకుదైన పరమాత్మని ఇలా స్పుతిస్తాడు. 


సప్తధాతువులు : చర్మము, మాంసము, రక్తము, మజ్జ, అస్థి, వస, శుక్షము. 
ఆస్థి గర్భస్తుం డగు జీవుండు భగవంతుని స్తుతించుట + 

క. అనయమును భువనరక్షణ, మునకై స్వేచ్చానురూపమునం బుట్టెడి వి 

ష్టుని భయవిరహిత మగు పద, వనజయుగం బర్ధిం గొల్తు వారని భక్తిన్‌. 993 
ప్రతి ;: అనయమును= ఎల్లప్పుడును; భువనరక్షణమునకై= లోకాల్ని రక్షించుటక్రై; స్వేచ్చా+అనురూపమునన్‌= తన 
యిష్టమునకు తగినట్లు; పుట్టెడి= అవతరించే, విష్ణుని= శ్రీహరియొక్క భయవిరహితము+అగు = భీతిలేనిదైన; పదవనజ 
యుగంబు= పాదపద్మాల జంటను; అర్ధిన్‌= కోర్కెతో; వారని భక్తిన్‌= ఎడతెగని భక్తిభావంతో; కొల్తున్‌= స్మరిస్తాను. 
తా : స్వయంగా లోకరక్షణకై తన ఇచ్చమేరకు అవతరిస్తున్న ఆ శ్రీహరి భయరహిత పాదపద్మాల్ని నిరంతరం స్థిరమైన 
భక్తితో కోరి భజిస్తాను. 
విశే : భయవిరహితము - భక్తులకు అభయాన్ని ప్రసాదించే అనే అర్ధాన్ని (గ్రహించాలి. 
వ. అదియునుంగాక పంచభూత విరహితుం డయ్యుం బంచభూత విరచితంబైన శరీరంబునందుం 
గప్పంబడి యింద్రియ గుణార్థ చిదాభాస జ్ఞానుండనైన నేను. 994 


484 శ్రీమహాభాగవతము 


ప్రతి : అదియునున్‌+కాక = అంతేగాదు; పంచభూత = పృథివ్యాదులైన అయిదు భూతాలచే; విరహితుండు +అయ్యున్‌= 
శూన్యుడనై కూడ; పంచభూత = అవే అయిదు భూతాలచే; విరచితంబు+ఐన = నిర్మింపబడినట్టి; శరీరంబునందున్‌= 
దేహంలో; కప్పన్‌+పడి= ఉంచబడి; ఇంద్రియగుణ= దశేంద్రియాలు, త్రిగుణాలతోడను; అర్థ= ప్రయోజనకరమైన; 
చిత్‌+ఆభాసజ్ఞానుండను = ఆత్మరూపజ్ఞానముతోడ కూడినవాడను; ఐననేను= ఐనట్టినేను. 


తా :; అంతేగాదు. నేను పృథివ్యాది పంచభూతాలకు అతీతుడను. ఆయనా పంచభూతాలతో నిర్మింపబడినదియు, 
దశేంద్రియాలతో ఒప్పుచున్నదియునైన భౌతికశరీరంచే చుట్టబడి భాసిస్తున్నాను. అట్టినేను 


స్‌ ఎవ్వండు నిఖీల భూతేంద్రియ మయ మగు మాయావలంబన మహిత కర్మ 
బద్ద్భుందై వర్తించు పగిది దందహ్యమానంబగు జీవచిత్తంబునందు 
నవికారమై శుద్ధమై యఖండ జ్ఞానమున నుండు వానికి ముఖ్యచరితు 
నకు నకుంఠిత శౌర్యునకుం బరంజ్యోతికి సర్వజ్ఞునకుం గృపాశాంతమతికిం 


తే. గడంగియుం బ్రకృతి పురుషులకంటెం బరముం, డైనవానికి మొక్కెద నస్మదీయ 
దుర్భరోదగ్ర భీకర గర్భనరక, వేదనలం జూచి శాంతిం గావించుకొణకు. 095 


ప్రతి :; ఎవ్వండు= ఏ పరమాత్మ నిఖీల= సమస్తమైన; భూత= పృథివ్యాది భూతాలు; ఇంద్రియ = పంచజ్ఞానేంద్రియ 
పంచకర్మేంద్రియాల; మయము+అగు= రూపంగా కల్షిన; మాయా+అవలంబన= మాయ ఆశయంగాకల; మహితకర్మ= 
పేర్ళానదగ్గ కర్శలచే; బద్భుండు+ఐ= బంధింపబడినవాద్రై వర్తించుపగిదిన్‌= నడుచుకునేటట్లు; దందహ్యమానంబు+అగు= 
మిక్కిలి కాల్బబడుతున్ను జీవచిత్తంబునందున్‌= ప్రాణిమనస్సులో; అవికారము+ఐ= ఏ వికారం లేనిదై; శుద్ధము+ఐ= 
స్వచ్చమైనదై; అఖండ జ్ఞానమునన్‌= మొక్కవోని ఆత్మజ్ఞాన రూపంగా; ఉందున్‌= ఉంటాడో; వానికిన్‌= ఆ పరమాత్మకు; 
ముఖ్యచరితునకున్‌= గొప్పనడవడి గల్గినవాడును; అకుంఠిత = మొక్కవోని; శౌర్యునకున్‌= పరాక్రమం గలవాడును; 
పరంజ్యోతికిన్‌= శ్రేష్టమైన జ్యోతిస్స్వరూపుడును; సర్వజ్ఞునకున్‌= అంతయు నెరిగినవాడును; కృపాశాంతమతికిన్‌= దయచ్చే, 
శాంతమైన బుద్ధిగలవాడును; కడంగియున్‌= పూని; ప్రకృతి పురుషులకంటెన్‌= ఈ జంటకంటె; పరముండు +ఐనవానికిన్‌= 
అతీతుడైనవాడును అగు; అస్మదీయ = నాదైన దుర్భర= భరింపరాని; ఉత్‌+అ(గ్ర= మిక్కిలి దారుణమైన; భీకరా భయంకరమైన; 
గర్భ= గర్భసంబంధియైన; నరకవేదనలన్‌= యమయాతనలను; చూచి= తిలకించి; శాంతిన్‌= ప్రశాంతతను; కావించు 
కొజణకున్‌= చేయడానికి; మొైక్కెదన్‌= నమస్మ్కరిస్తాను. 

తా : పాంచభౌతికం, దశేంద్రియమయమైన కర్మలతో కూడినది శరీరం. అందులో మాయామయమైన కర్మవాసనలతో 
వేగిపోతున్నది మనస్సు. ఇలాంటి పాంచభౌతిక దేహిచిత్తంలో స్వచ్చంగా ఆత్మతేజస్సుతో వెలుగుతున్నవాడు, పరమాత్మ. 
ఆయన చరిత్ర కొనియాడదగింది. ఆయనకు తెలియని దేదీ లేదు. ఆయన పరాక్రమం తిరుగులేనిది. దయా శాంత 
గుణాలకు ఆయన నెలవు. ఆ స్వామి ప్రకృతి పురుషులకంటె భిన్నమైనవాడు. పరంజ్యోతి స్ప్వరూపుడు. నా యా నరకతుల్యమైన 
గర్భబాధలనుండి విముక్తి పొందటానికి నేను ఆయనకు నమస్కరిస్తున్నాను - (జీవుని ఆవెదనతో నిండిన స్తోత్రమిది. ) 


సీ. అనవుడు సుతునకు జనని యిట్లనుం దగ మహితాత్మ! యెవ్వని మాయచేత 
ఘనమోహులై గుణకర్మ నిమిత్త సాంసారిక మార్గ సంచారములను 


తృతీయస్కంధము 485 


ధృతి 'సెడి యలసి యే దిక్కు నెబుంగక హరి పదధ్యానంబు నాత్మ మజచి 
యుండు వారలకునే యుక్తియు నమ్మహాపురుషు ననుగ్రహ బుద్ధి లేక 


తే. తద్గుణ ధ్యాన తన్మూర్తి దర్శనములు, గోచరించుట యొట్లు? నాకును బ్రబోధ 
కలితముగం బల్కు మనవుడుం గపిలుం డనియె, నంబతోడను సుగణకదంబతోడ. 9096 


ప్రతి : అనవుడు= అని కపిలుడు చెప్పగా; సుతునకున్‌= కుమారునితో జనని= దేవహూతి; తగన్‌= తగినవిధంగా; 
ఇట్లు+అనున్‌= ఇలా అన్నది మహిత +ఆత్మా!= గొప్ప హృదయం గలవాడా!; ఎవ్వని= ఏ పరంధామునియొక్క మాయచేతన్‌= 
మాయచే; ఘనమోహులు +ఐ= గొప్పమోహానికి లోనైనవారై; గుణ= త్రిగుణాలయొక్కయు; కర్మ= చేతలయొక్కయు; 
నిమిత్త= కారణంచేనైనట్టి; సాంసారిక= సంసార సంబంధమైన; మార్గ= దారిలో; సంచారములనున్‌= తిరుగుళ్ళతో; 
ధృతి+చెడి= ధైర్యం కోల్పోయి; అలసి= బడలిక చెంది; ఏ దిక్కును= ఏ దిశకూడ; ఎజుంగక= తెలియక (దిక్కుతోచక); 
హరిపదధ్యానంబు= శ్రీ మహావిష్ణుపాదస్మరణం; ఆత్మన్‌= హృదయంలో; మజిచి= మరచిపోయి; ఉండువారలకున్‌ = 
జీవిస్తున్న వారికి; ఏ యుక్తియున్‌= ఏ ఉపాయంకూడ; ఆ+మహాపురుషున్‌= ఆ దివ్యమూర్తియైనహరియొక్క అనుగ్రహబుద్ధి= 
ప్రసాద భావన; లేక= లేకుండ; తద్‌+గుణ= ఆయన గుణాల్ని ధ్యాన= స్మరించుట; తద్‌= ఆ స్వామియొక్క దర్శనములు= 
సాక్షాత్మారాలు; గోచరించుట+ఎట్లు? = ఎలాగా?; నాకును= నాకు; ప్రబోధకలితము+కన్‌= బోధనాపూర్వకంగా; పల్ముము= 
'సెలవిమ్ము అనవుడున్‌= అని తల్లి అడుగగా; కపిలుండు= కపిలమహర్షి సుగుణకదంబతోదన్‌ = సద్దుణరాశియైన; 
అంబతోడను = తల్లితో; అనియెన్‌= ఇట్లన్నాడు. 


తా : దేవహూతి కపిలుని అడిగింది- “మహాత్మా! ఆ సర్వేశ్వరుని మాయకు లోనై, గుణకర్మల జంజాటంతో కూడిన 
సంసారంలో పడి ధైర్యం కోల్పోయినవారికి, దిక్కు తోచనివారికి, విష్ణుపాదస్మరణ మరచినవారికి ఆ స్వామిఅనుగ్రహం 
లేకపోతే, ఆయన్ని స్మరించటంగాని, ఆయన సందర్శనంగాని ఎలా చేకూరుతాయి? నాకు వివరంగా తెల్పు” అని అందుకు 
కపిలుడు మళ్ళీ ఆమెతో ఇలా చెప్పాడు. 


వ. అట్టి యీశ్వరుండు కాలత్రయంబునందును జంగమన్థావరాంతర్యామి యగుటం జేసి జీవ 
కర్మమార్గంబులం బ్రవర్తించువారు తాపత్రయ నివారణంబుకొజకు భజియింతురని చెప్పి మజియు నిట్లనియె. 
997 


ప్రతి : అట్టి ఈశ్వరుండు= ఆ పరమేశ్వరుడు; కాలత్రయంబునందును= భూతభవిష్యద్వర్తమానాలనే మూడుకాలాలలో 
కూడ; జంగమ = సంచరించే జీవుల; న్ధావర= సంచరించక స్థిరంగా వుండే వృక్షాదులందు; అంతర్యామి = లోపలనున్నవాడు; 
అగుటన్‌+చేసి= అయినందువల్ల; జీవకర్మమార్గంబులన్‌= ప్రాణుల కర్మమార్గంలో; ప్రవర్తించు మానవులు; తాపత్రయ = 
ఆధిభౌతిక;ు ఆధ్యాత్మిక, ఆధిదైవికములనే మూడు తాపములయొక్క నివారణంబు కొజకున్‌= పోగొట్టుకోవటానికి; 
భజియింతురు= కొలుస్తారు; అని, మజియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తా:;ఆ సర్వేశ్వరుడు మూడు కాలాలలో మానవులు, పశుపక్ష్యాదులతోకూడిన ప్రాణికోటియందు, ప్రాణంలేని పర్వతాది 
స్థావరాలలోను ఉన్నాడు. కర్మమార్గంలో ఉన్న ప్రాణులు ఆధిభౌతికం, ఆధ్యాత్మికం, ఆధిదైవికం అనే తాపత్రయాలనుండి 
విముక్తి కోరి ఆ భగవంతుని సేవిస్తారు. 


486 శ్రీమహాభాగవతము 


విశే ; తాపత్రయం : మూడు తాపాలు. 
1. అధిభౌతిక తాపం : పాములు, తేళ్ళు మొదలగు ఇతర ప్రాణులచే గల్గు బాధలు. 
లె ఆధ్యాత్మిక తాపం : తన దేహేంద్రియాలకు కలిగే వ్యాధులచే కల్చుతాపం. 


8. ఆధిదైవిక తాపం : లోకానికి దైవికంగా సంభవించే అతివృష్టి, అనావృష్టివల్ల భూకంపం ఇత్యాదులచే గల్లు 


బ్య 


తాలం. 


క. జనయిత్రి! గర్భమందును, ఘన క్రిమివిణ్మూత్ర రక్త గర్తములోనన్‌ 

మునుంగుచు జరఠరాగ్నిని దిన, దినమును సంతప్యమానదేహుం డగుచున్‌. 998 
ప్రతి : జనయిత్రి= అమ్మా; గర్భమందును= కడుపులో; ఘన= గొప్పు; క్రిమి= పురుగులతోడి; విట్‌= మలం; మూత్ర= 
మూత్రం; రక్త= నెత్తురు కల్టిన; గర్తములోనన్‌= గోతిలో మునుంగుచున్‌= మునకలు వేస్తూ జఠర+అగ్నినిన్‌= కడుపుమంటచే; 
దినదినమును= ప్రతిదినం; సంతప్యమాన = మిక్కిలి కాల్చ్బబడుచున్న; దేహుండు+అగుచున్‌= శరీరం కలవాదై; 
తా; తల్లీ! ఆ ప్రాణి పురుగులు, మలమూత్రాలు, నెత్తురుతో కూడిన గర్భపుసంచిలో మునిగి తేలుతుంటాడు. అంతేగాక 
జరరాగ్నితో తపిస్తుంటాడు. 
ఆఅ. దీనవదనుం డగుచు దేహి యీ దేహంబు, వలన నిర్గమింపం దలంచి చనిన 

నెలల నెన్నుకొనుచు నెలకొని గర్భంబు, వలన వెడలం ద్రోయువారు గలరె? 999 


ప్రతి : దేహి= శరీరధారియగు జీవుడు; దీనవదనుండు +అగుచున్‌= జాలిపుట్టించే మోముగలవాడగుచు; ఈ దేహంబువలనన్‌= 
ఈ శరీరంనుండి; నిర్ణమింపన్‌= బయటపడాలని; తలంచి= భావించి; చనిన నెలలన్‌= గడచిన మాసాల్ని ఎన్నుకొనుచున్‌= 
లెక్కపెట్టుకొంటూ; నెలకొని= నిలుకడగా; గర్భంబువలనన్‌= కడుపునుండి; వెడలన్‌= బయటపడేట్లు; త్రోయువారు+కలరె= 
నెట్టగలవారున్నారా? (జీవుని ప్రశ్డు... 

తా: గర్భస్థజీవుడు దీనుదై గర్భగుహ నుండి బయలు పడాలని, నెలలు లెక్కపెట్టుకొంటాడు. తల్లి కడుపునుంది బయటికి 
తన్ను త్రోసేవారెవరైనా ఉన్నారా? అని చింతిస్తాడు. 


వ. అని తలంచుచు దీనరక్షకుందయిన పుండరీకాక్షుండు దన్ను గర్భనరకంబువలన విముక్తునిం జేయ 
నమ్మహాత్మునికిం బ్రత్యుపకారంబు 'సేయలేమికి నంజలి మాత్రంబు సేయందగు నట్టి జీవుండ నైన నేను 
శమదమాది యుక్తంబైన శరీరంబునందు విజ్ఞాన దీపాంకురంబునం బురాణపురుషు నిరీక్షింతునని మతియు 
నిట్లనియె. 1000 


ప్రతి : అని, తలంచుచున్‌= ఆలోచిస్తూ; దీనరక్షకుండు +అయిన= దీనుల్ని కాపాడేవాడైన; పుండరీక +అక్షుండు = పద్మంవంటి 
కన్నులుగలవాడైనశ్రీహరి; తన్నున్‌= తనను (దీనుణ్ణి); గర్భనరకంబువలనన్‌= నరకతుల్యమైన కడుపునుండి; విముక్తునిన్‌+ 
చేయన్‌ = బయటపదేవాణ్ణిగా చేయగా; ఆ+మహా+ఆత్మునికిన్‌= ఆ మహానుభావునికి; ప్రతి+ఉపకారంబు= బదులుగా 
మేలు; చేయలేమికిన్‌= చేయజాలనందుకు; అంజలిమాత్రంబు= దోసిలొగ్గి నమస్మరించుట మాత్రమే; చేయన్‌+తగు +అట్టి= 


తృతీయస్కంధము 48/7 


చేయజాలినట్టి; జీవుందన్‌+ఐననేను= ప్రాణినైనట్టినేను; శమ= అంతరింద్రియ నిగ్రహం; దమ= బహిరింద్రియ 
సంబంధియునైన శాంతము; ఆది= మొదలైన గుణాలచే; యుక్తంబు+ఐన= కూదినట్టి; శరీరంబునందున్‌= బొందియందు; 
విజ్ఞాన= అనుభవజ్ఞానమనే; దీప+అంకురంబునన్‌= దీపకళికచేత; పురాణపురుషున్‌= ఆదిదేవుణ్ణి నిరీక్షింతున్‌= ప్రతీక్షిస్తాను; 
అని మజియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఇట్లన్నాడు. 


తా : భగవంతుడు దీనజనులను రక్షించేవాడు. నరకతుల్యమైన గర్భంనుండి నన్ను వెలికితీస్తే, అందుకు ప్రతిఫలంగా నేను 
ఆయనకు చేయగల మేలేమీ లేదు. చేతులు జోడించి ఆయనకు నమస్కరిస్తున్నాను. అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ 
నిగ్రహం (శమం, దమం) గల ఈ దేహమందు వెల్గుతున్న విజ్ఞానదీప ప్రకాశంతో ఆ స్వామికై ఎదురుచూస్తుంటాను అని 
చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు. 
సీ నెలకొని బహుదుఃఖములకు నాలయమైన యీ గర్భనరకము నేను వెడలం 

జాల బహిః ప్రదేశమునకు వచ్చిన ననుపమ దేవమాయా విమోహి 

తాత్ముండనై ఘోరమైనట్టి సంసార చక్రమందును బరిశ్రమణ శీలి 

నై యుండ వలయుందా, నది గాక గర్భంబు నందుండు శోకంబు నపనయించి. 


తే. యాత్మ కనయంబు సారథియైన యట్టి, రుచిర విజానమునం దమోరూపమైన 
భూరి సంసార సాగరోత్తారణంబు, సేసి యీ యాత్మ నరసి రక్షించుకొందు. 1001 


ప్రతి : నెలకొని= నిలుకడగల్లి;ి బహుదుఖములకున్‌= పెక్కు శోకాలకు; ఆలయము+ఐన = నివాసమైనట్టి ఈ గర్భనరకమున్‌= 
నరకతుల్యమైన ఈ గర్భాన్ని ఏను= నేను; వెడలన్‌+చాలన్‌= నిర్ణమించలేకున్నాను; బహిఃప్రదేశమునకున్‌= బయటిలోకానికి; 
వచ్చినన్‌= వస్తే అనుపమ= సాటిలేని; దేవమాయా= భగవంతుని మాయచేత; విమోహిత= మిక్కిలి మైమరచిన; 
ఆత్ముండన్‌+ఐ= మనస్సుగలవాడినయి; ఘోరము+ఐన +అట్టి= భయంకరమైనట్టి, సంసారచక్రమందును= సంసారమనే 
చక్రంలో; పరిశమణశీలిని+ఐ = తిరుగుతున్నవాదనై; తాన్‌= తాను; ఉండవలయున్‌= ఉండక తప్పదు; అది+కాక= ఆ 
చక్రంలో తిరగటమే కాదు; గర్భంబునందున్‌ +ఉండుశోకంబున్‌= గర్భంలో పొందిన దుఃఖం; అపనయించి= పోగొట్టి; 
ఆత్మకున్‌ మనస్సుకు; అనయంబు= నిరంతరం; సారథి+ఐన +అట్టి= నడిపే సారథియైన; రుచిర విజ్ఞానమునన్‌= ూశించే 
అనుభవజ్ఞానంచేత; తమస్‌+రూపము+ఐన= చీకటిని బోలిన; భూరి= గొప్ప; సంసార సాగర= సంసారమనే కడలిని; 
ఉత్‌+తారణంబు= దాటుట; చేసి= కావించి; ఈ+ఆత్మన్‌= ఈ ్రత్యగాత్మను; అరసి= తెలిసి రక్షించుకొందున్‌= 
కాపాడుకొంటాను. 


తా : తల్లి గర్భవాసం నరక తుల్యమైంది. దీనినుండి నేను బయటపడ జాలకున్నాను. ఒకవేళ బయపడినా, భగవన్మాయకు 
లోనై మనస్సు కుదుటలేక సంసారచక్రంలో పడి త్రిప్పులుపడుట తప్పదు. ఇకపై, ఈ గర్భశోకంనుండి బయటపడి, 
విజ్ఞానంతో సంసారబంధాలనుండి విముక్తుణ్ణి, ప్రత్యగాత్మను గ్రహించి నన్ను నేను నిరీక్షిస్తూ కాపాడుకొంటాను. 


వ. మజథణజియును. 1002 
ప్రతి : మజియును= పైన చెప్పిందేకాదు; ఇంకా... 


488 శ్రీమహాభాగవతము 


చ. పరంగుచు నున్న దుర్వసనభాజనమై ఘనదుఃఖమూలమై 

యరయంగం బెక్కు తూట్లు గలదై క్రిమిసంభవ మైనయట్టి దు 

స్తర బహుగర్భవాసముల సంగతి మాన్పుటకై భజించెదన్‌ 

సరసిజనాభ భూరి భవ సాగర తారక పాదపద్మముల్‌ 1003 
ప్రతి : సరసిజనాభ= కమలం బొద్దునందుగల స్వామియొక్క్మ; భూరి= గొప్ప; భవసాగర = సంసారసాగరమును; తారక= 
తరింపజేయగల్లిన; పాదపద్మముల్‌= అడుగుతామరలను (భగవంతునిపాదాలను) పరంగుచున్‌+ఉన్న= ఒప్పుతున్న; 
దుర్‌+వ్యసన = చెడ్డ అలవాట్లకు; భాజనము+ఐ= నెలవై; ఘన= గొప్ప; దుఃఖమూలము+ఐ= సంకటాలకు నిలయమై; 
అరయన్‌+కన్‌= ఆలోచించగా; పెక్కు తూట్లు= చాలా రంధ్రాలు; కలది+ఐ= కల్షినట్టిదై; (క్రిమిసంభవము+ఐన +అట్టి= 
పురుగుల నుత్పత్తిచేయగల్లినట్టి; దుస్తర= తరింపశక్యంకాని; బహుగర్భ= 'పెక్కుగర్భాల; వాసముల:= నివాసాల (పునర్జన్మల); 
సంగతిన్‌= సాంగత్యాన్ని మాన్చుటకై= పాపుటకై; భజించెదన్‌= కొలిచెదను 
తా : గర్భవాసం చెడ్డవ్యసనాలకు న్థావరమైంది. సంకటాన్ని కల్గిస్తుంది. దానికి అన్నీ రంధ్రాలే. క్రిముల్ని ఉత్పత్తి చేస్తుంది. 
ఇలాంటి గర్భవాసాల్లో మళ్ళీ మళ్ళీ పడకుండా (పునర్జన్మలేకుండ) ఉండాలని, సంసారసముద్రాన్ని తరించడానికి అనువైన 
కమలనాధుని పాదపద్మాల్ని కొలుస్తూ ఉంటాను. 
క. అని కృతనిశ్చయుం డయియే, చిన విమలజ్ఞాని యగుచు జీవుండు గర్భం 

బున వెడల నొల్లకుండం, జనియెడు నవమాసములును జననీ! యంతన్‌. 1004 
ప్రతి : జననీ!= ఓ తల్లీ!; అని= అంటూ; జీవుండు= ప్రాణి; కృతనిశ్చయుండు +అయి= దృఢమైన అభిప్రాయం కలవాడై; 
ఏచిన= అతిశయించినట్టి; విమలజ్ఞాని+అగుచున్‌= స్వచ్చమైన తెలివిగలవాడవుతూ; గర్భంబునన్‌= కడుపునుండి; వెడలన్‌= 
బయటపడడానికి; ఒల్లక+ఉండన్‌= కోరకముందే; నవమాసములు = తొమ్మిదినెలలు; చనియెడున్‌= గడిచిపోతాయి. 
తా : అమ్మా! పైన చెప్పినట్లు జీవునికి కొన్ని దృఢమైన నిర్ణయాలు ఉంటాయి. తాను తల్లిగర్భంనుండి బయటపడటానికి 
తటపటాయిస్తుండగానే అలా తొమ్మిదినెలలు దాటిపోతాయి. 
ప. దశమ మాసంబున వాని నధోముఖుం గావించిన నుచ్చాస నిశ్చాసంబులు లేక ఘనదుఃఖభాజనుండు 
విగతజ్ఞానుండు రక్తదిగ్ధాంగుండునై వివ్థాస్థ క్రిమియుంబోలె నేలంబడి యేడ్చుచు జ్ఞానహీనుండదై జడుం 
డునుం బోలె నుండి యంత నిజభావనానభిజ్ఞులగు నితరులవలన వృద్ధిం బొందుచు నభిమతార్థంబులం 
జెప్ప నేరక యనేక కీటసంకులం బయిన పర్యంకంబునందు శయానుందై యవయవంబులు 
గండూయమానంబు లైన గోంకనేరక యాసనోత్థాన గమనంబుల నశక్తుందై తన శరీరచర్శంబు మశక 
మత్కుణ మక్షికాదులు వొడువం గ్రిములచే వ్యథంబడు క్రిమియుంబోలె దోదూయమానుండై రోదనంబు 
సేయుచు విగతజ్ఞానుండై మెలంగుచు శైశవంబునం దత్తత్రియానుభవంబు గావించి పౌగండవయస్సునం 
దదనురూపంబులగు నధ్యయనాది దుఃఖంబు లనుభవించి తదనంతరంబ యౌవనంబు ప్రాప్తంబైన నభిమతార్థ 
ఫలప్రాప్తికి సాహసపూర్వంబు లగు వృథాగ్రహంబులు సేయుచు పంచమహాభూతార్థంబగు దేహంబందుం 


తృతీయస్కంధము 489 


బెక్కుమాజు లహంకార మమకారంబులం జేయుచుం దదర్ధంబులైన కర్మంబు లాచరించుచు సంసారబద్దుం 
దగుచు దుష్పురుష సంగమంబున శిశ్నోదర పరాయణుందై వర్తించుచు నజ్ఞానంబునం జేసి 
వర్థిష్యమాణరోషుం డగుచుం దతృలంబులగు దుఃఖంబు లనుభవించుచుం గాముకుందై నిజనాశంబునకు 
హేతువులగు కర్మంబులం బ్రవర్తించుచుండు మజియును. 1005 


అవ : జన్మనెత్తిన తర్వాత ప్రాణిపడే అవస్థను ఇక్కడ వర్ణిస్తున్నాడు కవి. 


ప్రతి : దశమమాసంబునన్‌= పదవనెలలో; వానిన్‌= ఆ జీవుణ్ణి; అధస్‌+ముఖున్‌= తలక్రిందులుగా ఉండువానినిగా; 
కావించినన్‌= చేయగా; ఉచ్చ్వాస నిశ్వాసంబులు= ఊర్పులు లేక; ఘన= గొప్పు దుఃఖభాజనుందడును= దుఃఖాలకు 
పొత్రుడును; విగతజ్ఞానుండును = తెలివిలేనివాడును; రక్తదిగ్ధాంగుండున్‌+ఐ= నెత్తుటిలో తడిసిన శరీరంకలవాడై; వివ్థాస్థ= 
మలంలోనున్న్య క్రిమియున్‌+పోలెన్‌= పురుగువలె; నేలన్‌+పడి= భూమిపై పడి; ఏడ్చుచు= రోదిస్తూ జ్ఞానహీనుండు+ఐ= 
తెలివిలేనివాదై; జడుండునున్‌+పోలెన్‌= మందునివలె; ఉండి= ఉంటూ; అంతన్‌= అటు తర్వాత; నిజభావన +అనభిజ్ఞ్జులు + 
అగు= తన భావనను తెలియనివారగు; ఇతరులవలనన్‌= పరులవల్ల; వృద్ధిన్‌+పొందుచున్‌= పెరుగుతూ; అభిమత+ 
అర్థంబులన్‌= తన కోర్కెలకు అనువైనవాటిని; చెప్పన్‌+నేరక= తెలియచేయలేక; అనేక = పెక్కు కీటసంకులంబు+ఐన = 
(క్రిములు వ్యాపించిన; పర్యంకంబునందున్‌= పడకయందు; శయానుండు+ఐ= పదుకొన్నవాడై అవయవంబులు= అంగాలు; 
కండూయమానంబులు +ఐనన్‌= దురదగలవైతే; గోంకన్‌+నేరక = గీరుకోజాలక; ఆసన = కూర్చొనుట; ఉత్ధాన= లేచుట; 
గమనంబులన్‌= నడచుటలందు; అశక్తుండు +ఐ= సత్తువలేనివాడై; తన, శరీరచర్శంబు= దేహానికి చెందిన తోలు) మశక= 
దోమలు; మత్కుణ= నల్లులు; మక్షికా+ఆదులు= ఈగలు మొదలైనవి; పొడువన్‌= కరుస్తుండగా; (క్రిములచేన్‌= పురుగులచే; 
వ్యథన్‌+పడు = వెతచెందే; క్రిమియున్‌+పోలి= పురుగుమాదిరి; దోదూయమానుండు+ఐ= పీడింపబడినవాదైై; 
రోదనంబు+చేయుచున్‌= ఏడుస్తూ విగతజ్ఞానుండు+ఐ= తెలివిలేనివాడై; మెలంగుచున్‌= ఉంటూ; శైశవంబునన్‌= బాల్యంలో; 
తద్‌+తద్‌= ఆయా; క్రియా +అనుభవంబు= చేష్టలసాంగత్యాన్ని; కావించి= చేసి పౌగండ వయస్సునన్‌= పదేండ్ల ప్రాయమందే, 
బాల్యమందే; తద్‌+అనురూపంబులు +అగు= వాటికి తగినట్టి; అధ్యయన +ఆది= చదువుకొనే సమయం మున్నగు; దుః 
ఖంబులు= బాధలు; అనుభవించి= కుడిచి; తద్‌+అనంతరంబు= ఆ తర్వాత యెవనంబు= కోడెప్రాయం; ప్రాప్తంబు+ఐనన్‌= 
ప్రాప్త్పించగా; అభిమత= తనకు నచ్చిన; అర్థ= ప్రయోజనకరమైన; ఫలప్రాప్తికిన్‌= ఫలితాన్ని పొందడానికి; 
సాహసపూర్వంబులు +అగు= తొందరపాటుతో కూడినవైన; వృథా+ఆగ్రహంబులు= పనికిమాలిన పట్టుదలలు; చేయుచున్‌= 
వహిస్తూ పంచమహాభూత +అర్ధంబు +అగున్‌= పంచభూతమయమైన; దేహంబు +అందున్‌= శరీరంలో; పెక్కుమాజులు = 
పలుమారులు; అహంకారమమకారంబులన్‌+చేయుచున్‌= నేను, నాది అన్న భావాన్ని కల్లి వుంటూ; తద్‌+అర్ధంబులు+ఐన= 
వాటికి ఉద్దిష్టమైన; కర్మంబులు= పనులు; ఆచరింపుచున్‌= చేస్తూ; సంసారబద్దుండు +అగుచున్‌= సంసారంలో 
తగుల్కొన్నవాడవుతూ; దుస్‌+పురుష= చెడ్డవారితోడి; సంగమంబునన్‌= కలయికతో; శిశ్న+ఉదర= జననేంద్రియానికి, 
పొట్టకు; పరాయణుండు+ఐ= వశుడై (రత్యాసక్తి ఉదరపోషణలు); వర్తింపుచున్‌= మెలగుతూ; అజ్ఞానంబునన్‌+చేసి= 
తెలివిలేమివల్ల; వర్ధిష్యమాణ = పెరుగుతున్న; రోషుండు +అగుచున్‌= కోపంగలవాడై; తద్‌+ఫలంబులు +అగు= అందుకు 
ఫలాలైన; దుఃఖంబులు= కష్టాలు, రోదనలు; అనుభవించుచున్‌ = అనుభవిస్తూ కాముకుండు+ఐ= వ్యభీచారియై; 
నిజనాశంబునకున్‌= తన వినాశానికి; హేతువులు +అగు= కారణాలైన; కర్మంబులన్‌= పనులచే; ప్రవర్తించుచున్‌+ఉందున్‌= 
మెలగుతూ ఉంటాడు); మజియును= ఇంకా... 


490 శ్రీమహాభాగవతము 


తా : ఆ జీవుడు పదవనెల రాగానే గర్భంనుండి వెలికి వస్తాడు. ఊర్పులు ఉడిగి, పెను దుఃఖంతో కూడి, జ్ఞానశూన్యుడై 
నెత్తురు ముద్దగా నేలపై పడతాడు. పరివారం అతణ్సి పోషిస్తుంది. తనకేది కావాలో చెప్పలేని అశక్తుడై మంచంపై 
ఆయాసంతో ఇటునటు దొర్లుతూ వుంటాడు. దోమలు, నల్లులు, ఈగలు అతని దేహంపై మూగి కుడుతుంటాయి. 
పురుగులవల్ల బాధపడే పెద్ద పురుగులా వుంటాడు. అవి కుడుతూ ఉంటే దిక్కుదోచక ఏడుస్తూ, వుంటాడు. బాల్యావస్థ 
గడచి యౌవనంలో ప్రవేశిస్తాడు. అనుచితమైన సాహసకార్యాలకు పూనుకొంటాడు. అనవసరమైన ఆవేశాలకు లోనవుతాడు. 
సంసారంలో తగుల్మొని, చెడ్డవారితో చెలిమి చేస్తూ రత్యాసక్తి ఉదరపోషణ ఈ రెండే తనకు ఇంపైనట్లు నడుచుకొంటాడు. 
తెలివిలేమివల్ల అజ్ఞానియె కోపంతో మసలుకొంటాడు. ఫలితంగా దుఃఖభాజనుడవుతాడు. 


సీ జనయిత్రి! సత్యంబు శౌచంబు దయయును ధృతియు మౌనంబు బుద్ధియును సిగ్గు, 
క్షమయును యశమును శమదమ భగములు, మొదలుగాంగల గుణంబులు నశించు 
జనుల కసత్సంగమున నని యొజింగించి, వెండియు నిట్లను వినుము మూఢ 
హృదయులు శాంతివిహీనులు దేహాత్మ, బుద్ధులు నంగనామోహ పాశ 


తే. బద్ధ కేలీమృగంబుల పగిదిం దగిలి, పరవశస్వాంతమున శోచ్యభావులైన 
వారి సంగతి విడువంగవలయు, నందు, నంగనా సంగమము దోష మండ్రుగాన. 1006 


ప్రతి : జనయిట్రి= తల్లీ; సత్యంబు= అబద్దాలాడకుండుట; శాచంబు= పారిశుద్ధ్యం; దయయును= కనికరం; ధృతియున్‌= 
ధైర్యం; మౌనంబు= మాటలాడకుండుట,; బుద్ధియును= జ్ఞానం; సిగ్గు= బిడియం; క్షమయును= ఓర్చు; యశమును= 
కీర్తియును; శమదమభగములు= లోపలి, వెలుపలి ఇంద్రియనిగ్రహం; మొదలు+కాన్‌+కల= మొదలైనట్టి; గుణంబులు = 
నడవడికలు; జనులకున్‌= మానవులకు; అసత్‌+సంగమునన్‌= దుస్సాంగత్యంవల్ల; నళశించున్‌= అడుగంటుతాయి; అని; 
ఎటింగించి= తెల్పి వెండియున్‌= మరల; ఇట్లు+అనున్‌= ఇలా అన్నాడు; వినుము= అమ్మా! వినండి; మూధఢహృదయులు= 
తెలివిలేనివారు; శాంతివిపీనులు= శాంతికి దూరమైనవారు; దేహ+ఆత్మబుద్దులు= దేహాన్ని ఆత్మగా తలంచేవారు; అంగనా= 
ప్రీల; మోహపాశ= వ్యామోహమనే వాగురులచే; బద్ధ= బంధింపబడిన; కేలీమృగంబుల పగిదిన్‌= క్రీడా జంతువులవలె; 
తగిలి= సక్తులై, పరవశ= పరాధీనమైన; స్వాంతమునన్‌= మనస్సుతో; శోచ్యభావులు= విచారణీయులు; ఐనవారి సంగతిన్‌= 
అయినట్టివారల గూర్చిన తగులం; అంగనాసంగమము = ప్రీలసాంగత్యం; దోషము+అండ్రు= తప్పు అని చెపుతారు; 
కావునన్‌= కాబట్టి; విడువంగన్‌+వలయున్‌= పరిత్యజించాలి. 

తా; “అమ్మా! నిజాన్ని పల్మటం, శుద్ధత, కనికరం, ధైర్యం, మునివృత్తి, తెలివి, సిగ్గు, ఓర్పు, కీర్తి, శమం, దమం, సంపద 
మొదలైన సద్దుణాలు చెడ్డవారితో చెలిమి చేస్తే నశిస్తాయి! అని చెప్పి, కపిలుడు మళ్ళీ, “అజ్ఞానులు, అశాంతులు, శరీరమే 
ఆత్మ అనుకునేవారు, ప్రీ వ్యామోహం గలవారు. ఇలాంటి వారిని గూర్చి ఆలోచించకూడదు. ఎందుకంటే స్త్రీ వ్యామోహం 
అనుచితమని ప్రాజ్ఞులంటారు” అని చెప్పాడు. 


వ. దీని కొక్కయితిహాసంబు గలదు. తొల్లి యొక్కనాండు ప్రజాపతి దన కూంతురయిన భారతి మృగీరూప 
ధారిణిమై యుండం జూచి తదియరూపరేఖావిలాసంబులకు నోటువడి వివశీకృతాంతరంగుండును, 
విగతత్రపుండునునై తానును మృగరూపంబు నొంది తదనుధావనంబు హేయంబని తలంపక ప్రవర్తించె. 


తృతీయస్కంధము 491 


కావున నంగనా సంగమంబు వలవ దస్మదీయ నాభీ కమల సంజాత చతుర్ముఖ నిర్మిత మరీచ్యాద్యుద్భూత 
కశ్యపాది కల్పిత దేవమనుష్యాదులందు మాయాబలంబునం గామినీజన మధ్యంబున విఖండిత మనస్ముండు 
గాకుండం బుండరీకాక్షుం దైన నారాయణబుిపషికిం దక్క నన్యులకు నెవ్వరికిం దీరదని వెందడియు నిట్లనియె. 1007 


ప్రతి : దీనికిన్‌= ప్రీసాంగత్యంవల్ల చెడతారనడానికి; ఒక్క ఇతిహాసంబు= ఒక పూర్వగాథ; కలదు= ఉంది; తొల్లి+ఒక్క 
నాండు= పూర్వం ఒకదినాన; ప్రజాపతి= బ్రహ్మ తనకూంతురు+అయిన= తనబిడ్డయెన; భారతి= సరస్వతి; మృగీదాషూరిణి+ 
ఐ+ఉండన్‌= ఆడుజింక రూపెత్తి ఉండగా? చూచి= ఆమెను కాంచి; తదీయ= ఆమెయొక్క రూపరేఖా= అందానికి; 
విలాసంబులకున్‌= సాబగులకు; ఓటువడి= వశుడై; వివశీకృత= వశం తప్పిన; అంతరంగుండును= మనస్సుగలవాడును; 
విగతత్రపుండునున్‌+ఐ= సిగ్గుమాలినవాడును, అయి; తానును= తానూ మృగరూపంబున్‌+ఒంది= మగజింక రూపమెత్తి 
(బ్రహ్మ; తద్‌+అనుధావనంబు= ఆ ఆడజింకననుసరించి పరుగిడుట; హేయంబు+అని= నీచమని; తలంపక= 
ఆలోచించకుండ; ప్రవర్తించెన్‌= నడుచుకొన్నాడు; కావునన్‌= అందువల్ల అంగనాసంగమంబు= ప్రీ సాంగత్యం; వలవదు= 
తగదు; అస్మదీయ = నాదైన; నాభీకమల= బొడ్డుదామరయందు; సంజాత = పుట్టినట్టి; చతుర్‌+ముఖ= నలువచే; నిర్మిత= 
పుట్టింపబడిన; మరీచి+ఆది+ఉత్‌+భూత= మరీచి మొదలైనవారినుండి కల్గినట్టియు; కశ్యప+ఆది= కశ్యపుడు మున్నగువారిచే; 
కల్పిత= సృష్టించబడిన; దేవ= దేవతలు; మనుపష్య+ఆదులందున్‌= మానవులు మున్నగువారియందు; మాయాబలంబునన్‌= 
బలమైన మాయచేత; కామినీజన = ప్తీల; మధ్యంబునన్‌= నడుమ; విఖండిత= చెదరిన; మనస్ముండు= మనస్సుకలవాడు; 
కాక+ఉందన్‌= కాకపోవుటకు; పుండరీక +అక్షుండు +ఐన = పద్మపత్ర నేత్రుడైనట్టి; నారాయణబుిషికిన్‌= నారాయణ 
మహర్షికి, తక్క తప్పు అన్యులకున్‌= ఇతరులకు; ఎవ్వరికిన్‌= ఎలాంటివారికైనను; తీరదు +అని= సాధ్యంకాదు; అని; 
వెండియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 
తా: ప్రీ సాంగత్యం తగదనటానికి ఒక పూర్వకథ వుంది. పూర్వం బ్రహ్మ తన కూతురు శారదను కన్నాడు. ఆమె ఆడుజింక 
రూపమెత్తింది. ఆ రూపాన్ని చూచి బ్రహ్మ వ్యామోహియై, మగజింక రూపమెత్తి, అనాలోచితంగా దాని వెంటబడి రమించాడు. 
దీనిని బట్టి ప్రీసాంగత్యం అనుచితమని తెలుస్తుంది. బ్రహ్మ మరీచ్యాదుల్ని కశ్యపాదుల్ని సృష్టించాడు. వారు దేవతల్ని 
మానవుల్ని పశుపక్ష్యాదుల్ని కన్నారు. ఇంత ప్రాణికోటి నడుమ ప్రీ వ్యామోహానికి గురికాని మహాత్ముడు ఒక్కనారాయణ 
మహర్షి మాత్రమే. ఆ జితేంద్రియత ఆయన కొక్కనికే చెల్లింది. ఇతరు లెవ్వరికి సాధ్యపడలేదు” అని కపిలుడన్నాడు. 
విశే : నారాయణబుిషి : నరుడు, నారాయణుడు అనేవారు సనాతన మహర్షులు. ఈ ఇర్వురు జంటబుషులు. పరమాత్మయే 
ఈ జంటకు మూలపురుషుడు. వీరికి లెక్కలేనన్ని జన్మలు గడిచాయి. 

భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ అర్జునునితో “బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున! తాన్యహం వేద సర్వాణి, 
నత్వం వేత్ధ పరంతప!” అంటాడు. అంటే అర్థం. “అర్జునా! నీకు, నాకు ఎన్నో జన్మలు గడిచాయి. అవన్నీ నాకు తెలుసు. 
నీకు తెలీదు” అని. 


ఈ ఇర్వురు ద్వాపరయుగంలో “నరుడు నారాయణుడుగా జన్మించారు. 


తే. రూఢి నా మాయ కామినీ రూపమునను, బురుషులకు నెల్ల మోహంబుం బొందం జేయుం 
గాన పురుషులు సతుల సంగంబు మాని, యోగవృత్తిం జరించుచు నుందడవలయు. 1008 


492 శ్రీమహాభాగవతము 


ప్రతి : రూఢిన్‌= దృఢంగా; ఆ+మాయ= దైవమాయ; కామినీరూపమునను= స్త్రీ రూపంతో; పురుషులకున్‌+ఎల్లన్‌= 
పురుషులందరికి; మోహంబు= వ్యామోహాన్ని పొందన్‌+చేయున్‌= కల్గిస్తుంది; కానన్‌= అందువల్ల; పురుషులు= మగవారు; 
సతుల= ప్రీలయొక్క సంగంబు= పొత్తు మాని= విడిచి; యోగవృత్తిన్‌= యోగవ్యాపారమునందు; చరించుచున్‌= నడుస్తూ 
ఉందవలయున్‌= ఉండాలి. 
తా : విష్ణమాయ ప్రీరూపమెత్తి, పురుషుణ్ణి మోహపరవశుణ్ణి చేస్తుంది. అందువల్ల మగవారు ప్రీల సాంగత్యంలో చిక్కుకోకుండ 
యోగవృత్తి నవలంబీంచాలి. 
క. ధీరతతో మత్పదసర, సీరుహ సేవానురక్తిం జెందిన వారల్‌ 

నారీసంగము నిరయ, ద్వారముగా మనములందుం దలంపుదు రెందున్‌. 1009 
ప్రతి : ధీరతతోన్‌= ధైర్యముతో; మద్‌+పద= నా అడుగులనెడు; సరసీరుహ= తామరల; సేవా+అనురక్తిన్‌= కొలుచుటయందు 
ఆసక్తిని; చెందినవారలు= పొందిన భక్తులు; నారీసంగమున్‌= స్రీసాంగత్యాన్ని నిరయద్వారము+కాన్‌= నరకద్వారంగా; 
ఎందున్‌= ఎక్కడైనను; మనములందున్‌= బుద్దులందు; తలంపుదురు= భావిస్తారు. 
తా : నా పాదపద్మాల్ని నిరంతరం చిత్తశుద్ధితో కొలిచే భక్తులు స్రీలపొత్తును నరకద్వారమని భావిస్తారు. 
క. హరిమాయా విరచితమై, తరుణీ రూపంబుం దాల్చి ధరం బర్విన బం 

ధురతృణ పరివృతకూపము, కరణి నదియు మృత్యురూపకం బగు మతణియున్‌. 1010 
ప్రతి :; హరిమాయా= విష్ణమాయచే; విరచితము+ఐ= కావింపబడినదై; తరుణీరూపంబున్‌= ప్రీరూపాన్ని తాల్చి= 
ధరించి; ధరన్‌= లోకమందు; పర్వినన్‌= వ్యాపింపగా; అదియున్‌= ఆ రూపం; బంధుర= దట్టమైన; తృణపరివృత = 
గడ్డిచే కప్పబడిన; కూపము = బావి; కరణిన్‌= మాదిరి; మృత్యురూపంబు +అగున్‌= చావుగా పరిణమిస్తుంది; మజియున్‌= 
ఇంకా... 


తా : దట్టమైన గడ్డిచే కప్పబడిన బావిలాగా విష్ణమాయచే కామం ప్రీరూపం దాల్చి మిత్తిగా పరిణమిస్తుంది. 


చ. ధన పశు పుత్ర మిత్ర వనితా గృహ కారణభూతమైన యీ 

తనువున నున్న జీవుండు పదంపడి యెట్టి శరీర మెత్తిన 

న్ననుగతమైన కర్మఫల మందక పోవంగరాదు, మింటం బ్రా 

కిన భువిం దూజినన్‌ దిశల కేగిన నెచ్చటనైన దాంగినన్‌. 1011 
ప్రతి : ధన= సొమ్ము; పశు= పశువులు; పుత్ర= కొడుకులు; మిత్ర= స్నేహితులు; వనితా= ప్రీలు; గృహ= ఇండ్లు, వీటికి; 
కారణభూతము+ఐన = హేతువుగానున్న; ఈ తనువునన్‌= ఈ శరీరమందు ఉన్న జీవుండు= ప్రాణి; మిన్ను+ప్రాకినన్‌= 
ఆకాశమంటినప్పటికి; భువిన్‌= నేలలో; దూటినన్‌= దాక్కొన్నను; దిశలన్‌= దిక్కుల్లో; ఎచటన్‌+అయినన్‌= ఎక్కడైనను; 
దాంగినన్‌= మరుగుచొచ్చినను; పదంపడి= తర్వాత; ఎట్టిశరీరము +ఎత్తినన్‌= ఏ రకమైన తనువు ధరించినప్పటికి; 
అనుగతము+ఐన = గతజన్మనుండి అనుసరించివస్తున్న కర్మఫలము = చేసినపనికి ఫలితాన్ని అందక= పొందకుందడ; 
పోవన్‌+కన్‌+రాదు= తప్పించుకొని పోలేడు-- 


తృతీయస్కంధము 493 


తా ఏ; సంపదలు, పశువులు, దార పుత్రాదులు, చెలికాండ్రు, నివాసాలతో తానెంత గొప్పవాదైనా జీవుడు (లేక) 
ఏ జంతురూపమెత్తినా, కాక ఆకాశాని కెగబ్రాకినా, భూమిలో దాగినా, దిక్కులవెంట పరుగెత్తినా గతజన్మ కర్మఫలితాన్ని 
అనుభవింపక తప్పదు. 


వ. అట్టి పురుషరూపంబు నొందిన జీవుండు నిరంతర ప్రీ సంగంబుచే విత్తాపత్య గృహాది ప్రదంబగు 
ప్రీత్వంబు నొందు, నీక్రమంబున నంగనారూపుండగు జీవుండు మన్మాయచేం బురుష రూపంబు నొంది 
ధనాది ప్రదుండగు భర్తను నాత్మబంధ కారణంబగు మృత్యువునుగ నెబుంగవలయు, మతణియు జీవోపాధి 
భూతంబగు లింగదేహంబుచే స్వావానభూతలోకంబున నుండి లోకాంతరంబు నొందుచుం 
బ్రారబ్బకర్మఫలంబుల ననుభవించుచు మరలం గర్మాదులం దాసక్తుం డగుచు మృగయుండు గాననంబున 
ననుకూల సుఖ ప్రదుందైనను మృగంబునకు మృత్యువగు చందంబున జీవుండు భూతేంద్రియ మనోమయం 
బైన దేహంబు గలిగి యుండు, నట్టి దేహనిరోధంబె మరణంబు, ఆవిర్భావంబె జన్మంబు, కాన సకల వస్తు 
విషయజ్ఞ్డానంబు కలుగుటకు జీవునకు సాధనంబు చక్షురింద్రియంబ. ద్రష్టు దర్శనీయ యోగ్యతా ప్రకారంబున 
జీవునకు జన్మమరణంబులు లేవు గావున భయ కార్చణ్యంబులు విడిచి సంభ్రమంబు మాని జీవప్రకారంబు 
జ్ఞానంబునం దెలిసి ధీరుందై ముక్తసంగుం డగుచు యోగ్యవైరాగ్య యుక్తంబైన సమ్యగ్‌జ్ఞానంబున 
మాయావిరచితంబైన లోకంబున దేహాదులం దాసక్తి మాని వర్తింపవలయు నని చెప్పి వెండియు నిట్లనియె. 
1012 


ప్రతి : అట్టి= పైన చెప్పినవిధంగ; పురుషరూపంబున్‌= మగరూపు; ఒందిన= పొందిన; జీవుండు= ప్రాణి; నిరంతర = 
ఎదబాయని; ప్రీసంగంబుచేన్‌= ప్రీతోడికలయికచేత; విత్త= ధనం; అపత్య= సంతానం; గృహ+ఆది= నివాసం మున్నగువానిని; 
ప్రదంబు+అగు = ఇచ్చునట్టిదైన; ప్రీత్వంబున్‌= ఆడతనాన్ని ఒందున్‌= పొందుతాడు; ఈ క్రమంబునన్‌= ఈ వరుసలో; 
అంగనారూపుందు+అగు= ప్రీత్వమొందినట్టి; జీవుందు= ప్రాణి; మద్‌+మాయచేన్‌= నా (విష్ణు మాయచేత; పడషరూపంబున్‌= 
మగరూపాన్ని ఒంది= పొంది; ధన+ఆది= సంపద మున్నగువాని; ప్రదుండు+అగు= ఇచ్చేవాదైన; భర్తను= మగణ్జి; 
ఆత్మబంధకారణంబు +అగు= ఆత్మకి గుదిబండయైన (వానినిగాా మృత్యువు +కన్‌= మిత్తిగా ఎజుంగవలయున్‌= తెలియాలి; 
మతియున్‌= ఇంకా; జీవ= జీవునికి ఉపాధిభూతంబు +అగు= ఆధారరూపమైన; లింగదేహంబుచేన్‌= సూక్ష్మశరీరంతో; 
స్వ+ఆవాస= తన నివాసమైన; భూతలోకంబునన్‌= పాంచభౌతిక ప్రపంచంలో (భూలోకం); ఉండి= నివసించి; 
లోక +అంతరంబున్‌+ఒందుచున్‌= ఇతరలోకాలకు పోతూ (స్వర్గనరకాలు); ప్రారబ్ధ= ఈ జన్మలో అనుభవానికి వచ్చిన; 
కర్మ= మంచి చెడు కర్మలకు; ఫలంబు= ఫలితాన్ని; అనుభవింపుచున్‌= భోగిస్తూ మరలన్‌= మళ్ళీ; కర్మ+ఆదులందున్‌= 
ఆయాకర్శలందే; ఆసక్తుండు +అగుచున్‌= తగుల్మ్కొన్నవాడవుతూ; మృగయుండు= వేటకాడు (బోయ); కాననంబునన్‌= 
అడవియందు; అనుకూల= తనకు ఇష్టమైన; సుఖప్రదుండు+ఐనను= సాఖ్యమిచ్చువాడైనప్పటిక్సి మృగంబునకున్‌= జింకకు 
(జంతువు) మృత్యువు+అగు= చందంబునన్‌= మిత్తియగునట్ట్లు; జీవుండు= ప్రాణి; భూత+ఇంద్రియ+మనస్‌+మయంబు= 
శారీరకమైన జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు; మనస్సు వీటితోకూడిన; దేహంబు = శరీరం; కల్టియుండున్‌= తాల్చిఉంటాడు; 
అట్టి= అలాంటి; దేహనిరోధంబు +ఎ= శరీరాన్ని వదలడమే; మరణంబు= చావు; ఆవిర్భావంబు+ఎ= పుట్టుకయే; జన్మంబు= 


494 శ్రీమహాభాగవతము 


జన్మ కానన్‌= అందువల్ల; సకల= సమస్తమైన; వస్తు= పదార్ధములకు; విషయ= సంబంధించిన; జ్ఞానంబు= తెలివి; 
కలుగుటకున్‌= ఏర్పడటానికి; జీవునకున్‌= ప్రాణికి; చక్షుస్‌+ఇంద్రియంబు+అ= కన్నుమాత్రమే; సాధనంబు= ఆధారం; 
ద్రష్ట్ర= చూచేవాడు (ద్రష్ట); దర్శనీయ= చూడదగింది (దృశ్యం)అనే; యోగ్యతా ్రకారంబునన్‌= సామర్ధాన్నిబట్టి; 
జీవునికిన్‌= ప్రాణికి; జన్మమరణంబులు= పుట్టుట గిట్టుటలు, లేవు; కావునన్‌= అందువల్ల; భయకార్పణ్యంబులు = 
భయం, దీనత్వం అనే గుణాలు, విడిచి= వదలి; సంభ్రమంబు= తొట్రుపాటు; మాని= వదలి; జగత్‌+ప్రకారంబు= 
లోకపుతీరు; జ్ఞానంబునన్‌= తెలివితో; తెలిసి= గుర్తించి; ధీరుండు+ఐ= ధైర్యశాలిల్లై; ముక్తసంగుందు +అగుచున్‌= విడువబడిన 
బంధంగలవాదడై; యోగ= ధ్యానం; వైరాగ్య= త్యాగం ఈ రెండింటిచే; యుక్తంబు +ఐన= కూదినట్టి; సమ్యక్‌ +జ్ఞానంబునన్‌= 
మంచి తెలివితో (నిశ్చయబుద్ధితో); మాయావిరచితంబు+ఐన= మాయచే నిర్మితమైన; లోకంబునన్‌= ప్రపంచమందు; 
దేహ+ఆదులందున్‌= శరీరాలపై; ఆసక్తిమాని= ఆసవిడిచి; వర్తింపవలయున్‌= మెలగుతుండాలి; అని, చెప్పి వెండియున్‌= 
మరల; ఇట్లు+అనియెన్‌= ఇట్లా చెప్పాడు... 


తా : జీవుడు ఏ రూపమెత్తినా గతజన్మలో తానుచేసిన కర్మలకు ఫలితం అనుభవించితీరాలి. ఇహలోకంలో పురుషాకృతి 
తాల్చిన జీవుడు స్రీసాంగత్యంవల్ల ధనం, ఇల్లు, వాకిలి అనే భౌతికసంపదల రూపంలో ఉన్న ప్రీత్వాన్ని పొందుతాడు. 
ప్రీ రూపధారియై జన్మించిన జీవుడు, పురుషాకృతి తాల్చి ధనాదిరూపంగానున్న భర్తను మృత్యువని భావించాలి. 
ఈ మగరూపంలో మృత్యువు మనస్సుకు గుదిబండ వంటిది. లింగదేహధారియైన ఈ జీవుడు ప్రీయెనా, పురుషుడైనా, 
జీవనోపాధికై ఏవోకర్మలు చేస్తూ, తత్మారణంగా కర్మఫలాల్ని అనుభవిస్తూ, వేటగాని చేతికి చిక్కిన జింకవలె అనేక 
కష్టాలకు గురియై మిత్తికి ఎర అవుతూనే వుంటాడు. మనోమయమైన శరీరాన్ని మరల మరల ధరిస్తూనే వుంటాడు. 
ఈ దేహత్యాగమే మరణం. ఈ దేహధారణయే జననం. ఇది చావుపుట్టుకల కమం. పదార్థ పరిజ్ఞానంకొఅకు; జీవునికి 
సాధనమైంది కన్ను. జీవుడు (ద్రష్ట్రలక్షణంగల్లి, వస్తువును దర్శించగల యోగ్యత గల్లి వుంటే, తనకు చావుపుట్టుకలు లేవు. 
ఈ దశకు జీవుడు చేరుకోవాలంటే, ఆయనకు ఛీతిగాని, దైన్యంగాని వుండరాదు. తొట్రుపాటు తగదు. జీవలక్షణం 
తెలిసినవాదై, ధైర్యశాలియై, బంధముక్తుడు కావాలి. ఇందుకు ప్రధానమైన సాధనాలు ధ్యానం మరియు వైరాగ్యం. వీటి 
ఆసరాతో, మాయావృతమైన ఉపాధియందు తగుల్మొనకుండా నడుచుకోవాలి అని కపిలుడన్నాడు. 

విశే ; వేటగాడు అడవిలో “సంగీతం వినిపించి జింకకు సుఖం కల్గించేవాడైనా చివరికి మరణకారణమవుతాడు. (ద్రష్ట 


అనగా చూచువాడు, సాక్షిభూతుడైన పరమాత్మ దర్శనీయమైనది మాయావిరచిత జగత్తు. ఈ రెండింటి భేదం తెలిస్తే 
జీవుడు జననమరణాలు లేనివాడవుతాదు. 


స్ప గృహమందు వర్తించు గృహమేధు లగువారు మహిత ధర్మార్థ కామముల కొజకు 
సంప్రీతు లగుచుం దత్సాధనానుష్టాన నిరతులై వేదనిర్లీత భూరి 
భగవత్సుధర్మ తద్భక్తి పరాజ్బ్ముఖు లై దేవగణముల ననుదినంబు 
భజియించుచును భక్తిం బైతృక కర్మముల్‌ సేయుచు నెప్పుడు శిష్టచరితు 


తే. లగుచుం దగ దేవపితృసువ్రతాధ్యు అయిన, కామ్యచిత్తులు ధూమాదిగతులం జంద్ర 
లోకమును జెంది పుణ్యంబు లుప్త మయిన, మరలి వత్తురు భువికి జన్మంబు నొంద. 1018 


తృతీయస్కంధము 495 


ప్రతి : గృహమందున్‌+వర్తించు= ఇంట నివసించునట్టి గృహమేధులు+అగువారు= సాంసారికులు;) మహిత= కొనియాడదగిన; 
ధర్మ+అర్ధ, కామముల కొజకున్‌= ధర్మం, అర్ధం, కామం అనే మూడు పురుషార్థాల్రై సంప్రీతులు+అగుచుస్‌= సంతసించినవార్రై; 
తద్‌+సాధన= వాటికి మూలకారణాలైన; అనువ్రాన= ఆచరణలందు; నిరతులు+ఐ= ఆసక్తిగలవారై; వేద= వేదాలచే; 
నిర్ణీత= నిర్ణయింపబడిన, భూరి= గొప్ప; భగవత్‌= దైవికమైన; సుధర్మ= ధర్మమునకు; తద్‌= ఆ దైవికమైన; భక్తి= భక్తికిని; 
పరాక్‌+ముఖులు+ఐ= వ్యతిరేకులై; దేవగణములన్‌= అన్యదేవతల్ని; అనుదినంబు= నిత్యం; భజియింపుచును= కొలుస్తూ 
భక్తిన్‌= నిష్టతో; 'పైతృక కర్మముల్‌= పితృతర్చణాదులు; చేయుచున్‌= చేస్తూ ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; శిష్టవరితులు +అగుచున్‌= 
సదాచారం పాటించువారై; తగన్‌= యుక్తంగా; దేవ= దేవతలు; పితృ= తండ్రులు అను వీరియొక్క సువ్రత +ఆధ్యులు+ 
అయిన= వ్రతాల్ని చేయటంలో నెర్పుగలవారైనట్టి; కామ్యచిత్తులు= కోర్మెలతోడి మనస్సులుగలవారు; ధూమ +ఆదిగతులన్‌= 
పొగచూరిన మార్గాలలో; చంద్రలోకమున్‌ = చంద్రలోకాల్ని; చెంది= పొంది; వుణ్యంబు= తాము చేసిన పుణ్యం; 
లుప్తము+ఐనన్‌= అడుగంటగా; జన్మంబున్‌+ఒందన్‌= పుట్టుటకు; భువికిన్‌= భూలోకానికి; మరలివత్తురు= తిరిగివస్తారు. 
తా; గృహస్థులు పురుషార్ధ్థాలైన ధర్మం, అర్థం, కామం అనే మూడింటితో సంతృప్తి చెంది వాటిసాధనలో నిమగ్నులవుతారు. 
వేదం నిర్దెశించిన ఉత్తమ ధర్మాలపట్ల, భక్తిపట్ల వ్యతిరేకులై, అన్యదేవతల్ని కొలుస్తారు. (శ్రద్ధగా పితృక్రియలు చేస్తూ, 
శిష్టాచారులైయుంటారు. వీరందజు కామ్యకర్మల యందాసక్తి గలవారు. పొగచూరిన దారుల్లో సాగుతూ చంద్రలోకం 
చేరి, అక్కడ కొంతకాలానికి తమపూర్వపుణ్యం నశిస్తూనే భూలోకంలో మళ్ళీ జన్మిస్తారు. 


వ. అదియునుంగాక. 1014 
ప్రతి : అదియునుంగాక (అదియునున్‌+కాక)= అంతేగాదు 
తా : ఇంకా 


తే. ప్రవిమలానంత భోగితల్పంబునందు, యోగనిద్రాళువై హరి యున్నవేళ 

నఖిల లోకంబులును విలయంబు నొందు, నట్టి సర్వేశ్వరునిం గూర్చి యలఘుమతులు 1015 
ప్రతి : ప్రవిమల= స్వచ్చమైన; అనంతభోగి= అనంతుడనే సర్పరూపమైన; తల్చ్పంబునందున్‌= పడకపై) యోగనిద్రాళువు+ఐ= 
యోగనిద్రాశీలుడై; హరి= శ్రీమహావిష్ణువు; ఉన్నవేళన్‌= ఉన్నసమయంలో; అఖీల= సమస్తమైన; లోకంబులును= భువనాలు; 
విలయంబున్‌+ఒందున్‌= ప్రళయాన్ని పొందతాయి; అట్టి= అటువంటి; సర్వ+ఈశ్వరునిన్‌+కూర్చి= పరమేశ్వరునుద్దేశించి; 
అలఘుమతులు = మహాబుద్ధిమంతులు... 


తా : శ్రీహరి అనంతుడనే పాముని పడకగా చేసికొని యోగనిద్రలో ఉంటాడు. అప్పుడు ప్రళయం జరుగుతుంది. 
మహాత్ములు విష్ణుమూర్తిని గూర్చి - 
మ. పరికింపన్‌ నిజభక్తియుక్తి గరిమం బాటిల్లు పంకేరుహో 

దర విన్యస్త సమస్త ధర్మముల శాంతస్వాంతులై సంగముం 

బరివర్ణించి విశుద్ధచిత్తు లగుచుం బంకేజపత్రేక్షణే 

తర ధర్మైక నివృత్తులై సతతమున్‌ దైత్యారిం జింతించుచున్‌. 1016 


496 శ్రీమహాభాగవతము 


ప్రతి : పరికింపన్‌= ఆలోచింపగా? నిజ= తమదైన; భక్తియుక్తి గరిమన్‌= భక్తియోగ శ్రేష్టతచే; పాటిల్లు= విలసిల్లునట్టి; 
పంకేరుహ+ఉదర= కమలం గర్భమందుగల శ్రీహరియందు; విన్యస్త= ఉంచబడిన; సమస్త ధర్మములన్‌= సకల ఆచారాలచేత; 
శాంత +స్వాంతులు+ఐ= శాంతచిత్తులై) సంగమున్‌= ఇతర సాంగత్యాన్ని పరివర్ణించి= బాగావదలి పెట్టి; విశుద్ధ= మిక్కిలి 
స్వచ్చమైన; చిత్తులు+అగుచున్‌= మనస్సులుగలవార్రై; పంకేజపత్ర+ఈక్షణ= తామరలవంటి కన్నులుగలవాడైన విష్ణువుకంటె; 
ఇతర= భిన్నమైన; ధర్మ+ఏకనివృత్తులు+ఐ= ఆచారాలనుండి తొలగినవారై; సతతమున్‌= ఎల్లప్పుడు; దైత్య+అరిన్‌= 
రాక్షసులకువిరోధియైన శ్రీహరిని; చింతింపుచున్‌= స్మరిస్తూ... 


తా : అలఘుమతులైన యోగులు భక్తిపరులై తమ వర్ణాశ్రమాచారాల్ని పాటిస్తూ, వైష్ణవధర్మాల్ని సైతం శాంతంగా 
అనుసరిస్తూ బంధముక్తులవుతారు. అంతేగాక పరిశుద్ధభావులై, వైష్ణవేతరమైన ధర్మాలపట్ల వైముఖ్యం కల్గి ఎప్పుడూ 
విష్ణుమూర్తినే ధ్యానిస్తుంటారు. 


సీ మజియు నహంకార మమకార శూన్యులై యర్ధి వర్తించుచు నర్చిరాది 
మార్గ గతుండును మహనీయ చరితుండు విశ్వతోముఖుండును విమలయశుండు 
జగదుద్భృవస్థానసంహార కారణుం డవ్యయుం దజుండుం బరాపరుందడుం 
బురుషోత్తముండు నవ పుండరీకాక్షుండు నైన సర్వేశ్వరునందుం బొంది 


తే. మానితాపునరావృత్తిమార్గ మయిన, ప్రవిమలానంద తేజోవిరాజమాన 
దివ్యపదమున సుఖీయించు ధీరమతులు, మరలిరా రెన్నటికిని జన్మముల నొంద. 1017 


ప్రతి : మజియున్‌= ఇంకా; (అలఘుమతులు); అహంకార= దర్పం; మమకార= ఆత్మీయత, ఈ రెండింటిచే; శూన్యులు+ఐ= 
విడివడ్డవారై; అర్థిన్‌= బుద్ధిపుర్వకంగా; వర్తింపుచున్‌= మసలుకొంటూ; అర్చిః+ఆది= అగ్ని, జ్యోతి మొదలైన; 
మార్గగతుండును= దారియందున్నట్టియు; మహనీయ చరితుండు= పూజింపదగిన నడవడి గల్దినట్టియు; విశ్వతో 
ముఖుండును= జగత్తునే ఆకారంగా కల్టినట్టియు; విమలయశుండు= అచ్చమైన కీర్తిగల్లినట్టియు; జగత్‌= విశ్వంయొక్క 
ఉత్‌+భవ= పుట్టుకకు; న్థాన= స్థితికి; సంహార= లయానికి; కారణుండు= కారణమైనట్టియు; అవ్యయుండు= నాశనం 
లేనట్టియు; అజుండు= పుట్టుక లేనట్టియు; పర+అపరుండున్‌= దివికి భువికితానె అయినట్టియు; నవ= కొంగ్రొత్త; 
పుండరీక= తామరపూవువంటి; అక్షుండున్‌= కన్నులు కల్టినట్టియు; పురుష+ఉత్తముందు = పురుషశ్రేష్టుడు; ఐన= ఐనట్టి; 
సర్వ+ఈశ్వరు +అందున్‌= జగత్పతియైన శ్రీహరియందు; పొంది= చొచ్చి; మానిత= పూజితమైన; అపునరావృత్తి+ 
మార్గము +అయిన = తిరిగిరానిదైన, పునర్జన్మరహిత మార్గమగు; ప్రవిమల= మిక్కిలి స్వచ్చమైన; ఆనందతేజస్‌= ఆనందమనే 
కాంతితో; విరాజమాన= వెల్దుతున్న దివ్యపదమునన్‌= దివ్యన్థానమందు; సుఖీయించు= సుఖపడుచున్న ధీరమతులు = 
బుద్ధిమంతులు; జన్మములన్‌+ఒందన్‌= మరలపుట్టుటకు; ఎన్నటికిన్‌= ఎప్పటికి; మరలిరారు = తిరిగిరారు. 


తా : ఆ మహాత్ములకు అహంకారంగాని మమకారం కాని ఉండవు. వారు శుక్షమార్గంలో చరించేవాడు, అద్వితీయమైన 
చరిత్రగలవాడు, విశ్వమూర్తి, విమలకీర్తి సృష్టి స్థితి లయకారకుడు, అవినాళి, అజుడు, ఇహపరాలుతానే అయినవాడు, 
పురుషోత్తముడు, క్రొాందామరలవంటి కన్నులవాడైన ఆ సర్వేశ్వరునిలో తాదాత్యం చెందుతారు. పునర్జన్మరహితులై, 
అమందానందాన్ని పొందుతూ వైకుంఠంలోనే నివసిస్తారు. సాయుజ్యం పొందిన ఆ యోగులకు 'పునరావృత్తి ఉండదు. 


తృతీయస్కంధము 49/7 


వ. మఠజియుం బరమేశ్వర దృష్టిచే హిరణ్యగర్భు నుపాసించువారు సత్యలోకంబున ద్విపరార్థావసానంబగు 
ప్రళయంబుం దనుకం బరుండగు చతురాననుం బరమాత్మ రూపంబున ధ్యానంబు సేయుచు నుండి 
పృథివ్యప్తేజో వాయ్వాకాశమానసేంద్రియ శబ్బాది భూతాదులతోడంగూడ లోకంబును బ్రకృతియందు లీనంబు 
సేయ సర్వేశ్వరుండు సకల సంహర్తయగు సమయంబున గతాభిమానంబులు గలిగి బ్రహ్మలోకవాసులగు 
నాత్మలు బ్రహ్మతోడం గూడి పరమానందరూపుండును సర్వోతృష్టుండు నగు పురాణపురుషుం బొందుదురు, 
కావున నీవు సర్వభూతహృదయ పద్మనివాసుండును శ్రుతానుభావుందును నిష్మళంకుందును నిరంజనుండును 
నిర్వంద్వుండును నగు పురుషుని భావంబుచే శరణంబు నొందు మని చెప్పి మజియును నిట్లనియె. 1018 


ప్రతి ; మజియున్‌= ఇంకా; పరమేశ్వర దృష్టిచేన్‌= పరమేశ్వరుడు అనే దృష్టితో; హిరణ్యగర్భున్‌= సృష్టికర్త అయిన 
బ్రహ్మదేవుణ్ణి; ఉపాసించువారు= కొలిచేవారు; సత్యలోకంబునన్‌= సత్యలోకంలో; ద్విపరార్థ+అవనానంబగు= 
ద్విపరార్ధకాలముయొక్క చివరిదైన; ప్రళభయంబు+తనుకన్‌= ప్రళఖయం వచ్చేవరకు; పరుండు+అగు= ప్రకృతికంటె భిన్నుడైన; 
చతుస్‌+ఆననున్‌= నాల్దమోములుగల బ్రహ్మను; పరమాత్మ రూపంబునన్‌= భగవంతుడనే రూపంలో; ధ్యానంబు+ 
చేయుచున్‌= ధ్యానిస్తూ ఉండి; పృథివి= భూమి; అప్‌= నీరు; తేజస్‌ = అగ్ని వాయు= గాలి; ఆకాశ= ఆకాశం; మానస= 
మనస్సు; ఇంద్రియ= జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు మొదలైన; భూత+ఆదులతోడన్‌= 16 భూతాలతోకూడ; లోకంబును= 
లోకాన్ని ప్రకృతియందున్‌= విశ్వమందు; లీనంబు+చేయన్‌= లయమగునట్లు చేయుటకు; సర్వ+ఈశ్వరుండు = జగత్మర్త 
సకల= సమస్తానికి; సంహర్త+అగు= వినాశకుడయ్యే, సమయంబునన్‌= ప్రళయకాలంలో; గత +అభిమానంబులు+కలిగి= 
మమకారాల్ని వదలి; (బ్రహ్మలోక = ('బ్రహ్మాండమందు; వాసులు= నివసిస్తున్నవారగు; ఆత్మలు = ప్రత్యగాత్ములు; 
బ్రహ్మతోడన్‌+కూడి= బ్రహ్మతోకలిసి; పరమ= మిక్కిలి; ఆనందరూపుండును= ఆనందమే స్వరూపంగాకలవాడును; అగు= 
అయినట్టి సర్వ+ఉత్కృష్టుండున్‌+అగు= అందరికంటె ఉన్నతుడు అయిన; పురాణపురుషున్‌= సనాతనుడైన పరంధాముని; 
పొందుదురు= చేరుకొంటారు; కావునన్‌= అందువల్ల నీవు= (దేవహూతి) సర్వభూత = ఎల్లభూతాల; పహృదయపద్మ= 
పృదయమనే పద్మమందు; నివాసుండును = ఉనికి కల్టినట్టియు; శుత+అనుభావుండును= వినదగిన ప్రభావం గ్లినట్టివాడును; 
నిష్మళంకుండును = కళంకరహితుడును; నిరంజనుండును = దోషములులేనట్టియు; నిర్‌+ద్వంద్వుండును= రెండుకానట్టి 
ఏకాకృతియు; అగు= అయిన; పురుషునిన్‌= పరమపురుషుని; భావంబునన్‌= చిత్తముతో; శరణంబున్‌+ఒందుము= 
శరణు వేడుకొనుము; అని, చెప్పి= బోధించి మజియున్‌= ఇంకా; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా : తల్లీ! భూమి, నీరు, అగ్ని గాలి, ఆకాశం అనే పంచభూతాలు, మనస్సు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనే 
భూతాలతో కూడిన క్షేత్రాల్ని సర్వేశ్వరుడు ప్రకృతిలో విలీనం చేసే పశ్రయసమయం ఆసన్నమైనప్పుడు బ్రహ్మలోకంలో 
నివసిస్తున్న ఆత్మలు బ్రహ్మతోసహా శరీరంపై ఆస ఉడిగి పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తారు. కావున ఓ అమ్మా! నీవుకూడ 
సర్వభూతాంతర్వర్తియు, ప్రభావశాలియు, నిర్ణోషియు, ఏకాకృతియునైన ఆ పరమపురుషుని శరణుకోరుము అని కపిలుడు 
బోధించి మళ్ళీ ఇట్టన్నాడు. 


మ. సకలన్థావర జంగమ ప్రతతికిం జర్చింపం దా నాధ్యుందై 
యకలంకటశుతిగర్భుండుం బరముండు న్నైనట్టి యీశుండు పై 


498 శ్రీమహాభాగవతము 


వక యోగీంద్ర కుమార సిద్ధముని దేవజశ్రేణి యోగ ప్రవ 
ర్తకమై తన్ను భజింపంజూపు సగుణ బ్రహ్మంబు లీలాగతిన్‌. 1019 


ప్రతి : సకల= సమస్తమైన; న్థావర= పర్వతాదిస్థిరరూపమైన; జంగమ = నడయాడే మానవపశుపక్ష్యాదిరూపమైన; ప్రతతికిన్‌= 
భూతసముదాయానికి; చర్చింపన్‌= ఆలోచిస్తే తాన్‌= ఆ సర్వేశ్వరుడే; ఆధ్యుండు+ఐ= మొదటివాడై, అకలంక= స్వచ్చమైన; 
ఢుతి= వేదవాబ్మయాన్ని గర్భుండున్‌= తనయందిముడ్చుకొన్నట్టియు; పరముండున్ను= సర్వశ్రేష్ణుడూ; ఐన +అట్టై ఐనటువంట్సి; 
ఈశుందు= పరమేశ్వరుడు; 'సేవక= భక్తులు; యోగీంద్ర= యోగీశ్వరులు; కుమార= సనత్ముమారాదులు; సెద్ధా గంధర్వజాతులు; 
ముని= మునులు; దేవ= దేవతలు మున్నగువారి; శేణి= గుంపు; తన్నున్‌= తనను; భజింపన్‌= కొల్వగా; లీలాగతిన్‌= 
విలాసగమనంతో; సగుణబ్రహ్మంబున్‌= త్రిగుణాత్మకమైన, వైష్ణవతేజాన్ని; చూపున్‌= ప్రదర్శిన్తాడు. 


తా : కదిలేది, కదలని అయిన సమస్త భూతప్రకృతికి ప్రభువు. ఆ సర్వేశ్వరుదే. వేదవాజ్బయమంతా ఆయన అధీనమైవుంది. 
భక్తులు, యోగులు, సనత్ముమారాది సిద్ధయోగులు, సిద్ధసాధ్యులు, మునులు, సకలదేవతలు ఎల్లరు యోగదృష్టితో ఆయన్న 
కొలుస్తారు. ఆ స్వామి భూతాలకొజకై ప్రతిమాది సగుణరూపాన్ని ధరించి వైష్టతేజాన్ని ప్రదర్శిస్తాడు. 


విశే ; ఆరాధన సగుణమని, నిర్ద్ణణమని రెండురకాలు. ఈ ఆరాధనకు మూలస్వరూపమైన బ్రహ్మతేజంకూడ సగుణ 
నిర్ణుణాత్మకమే. నిర్ద్ణణ మనగా త్రిగుణాలకు అతీతమై, వినిర్మలమై ప్రకాశించే చలనంలేని కేవలచైతన్యస్వరూపం. అది 
చర్మ్శచక్షువునకు అందనిది. చరాచరవిశ్వమందు వ్యాప్తిరూపంగా ఉండే వైష్ణవతేజం. ఆ తేజస్సును జ్ఞానులు ఆంతరచక్షుస్సుతో 
దర్శిస్తారు. ఇక సగుణబ్రహ్మం అంటే సామాన్యులకొఅకు ఉద్దిష్టమైంది. ఇది సత్వరజస్తమస్సులనే త్రిగుణాలతో కూడివుంటుంది. 
ఇది విగ్రహరూపం లేదా ప్రతిమారూపంతో విలసిల్లే వైష్ణవతేజస్సు. సామాన్య ఉపాసకుల సౌకర్యార్ధం ఆ మూలవిరాట్టు 
గుళ్ళలో, గోపురాలలో ప్రతిమారూపంగా దర్శనమిస్తాడు. 


స్స్‌ అట్టి సర్వేశ్వరుం దడయ్యయికాలంబు లందును దద్గుణవ్యతికరమున 
జనియించుచుండు, నీ చాడ్పున బుషి దేవ గణములు దమ తమ కర్మ నిర్మి 
తైశ్వర్య పారమేష్ట్రములందుం బురుషత్వమునం బొంది యధికారములు వహించి 
వర్తించి క్రమ్మజ వత్తురు, మథి కొంద జారూఢ కర్మానుసారమైన 


తే. మనములను జాలం గలిగి ధర్మములయందు, (శ్రద్ధతోం గూడి యహప్రతిషిద్ధమైన 
నిత్యనైమిత్తికాచార నిపుణు లగుచుం, దగి రజోగుణ కలిత చిత్తములు గలిగి. 1020 


ప్రతి : అట్టి సర్వేశ్చ్వరుండు= ఆ పరమేశ్వరుడు; ఆ+ఆ కాలంబులందున్‌= వేర్వేరు కాలాలలో; తద్‌+గుణ వ్యతికరమునన్‌= 
ఆ గుణాల కూడికతో; ఈ చాడ్పునన్‌= ఈ విధంగానే (సగుణ 'బ్రహ్మరూపంమాదిరి); జనియించుచుందున్‌= పుట్టుతూ 
ఉంటాడు; బుషి= బుషుల; దేవ= దేవతల; గణములు= సమూహాలు; తమతమ = స్వకీయమైన; కర్మనిర్మిత= కర్మలచే 
చేయబడిన; ఐశ్వర్య= సంపదలు; పారమేస్ట్రములు +అందున్‌= సమృద్ధియందు; పురుషత్వమునన్‌+పొంది= పౌరుషాన్ని 
పొంది; అధికారములు= పెత్తనాలు; వహించి= కైకొని; వర్తించి= మసలుకొని; (క్రమ్మజన్‌= మరల; వత్తురు= వస్తారు; 
మఠతికొందజు= వీరుకానివారు కొందరు; ఆరూఢ= పాతుకపోయిన; కర్మ+అనుసారము+ఐన = కర్మలనుసరించునట్టి; 
మనములను= మనస్సుల్చి చాలన్‌+కలిగి= పెక్కింటినిపొంది; ధర్మములయందున్‌= నదడవడికలలో; (శ్రద్ధతోన్‌+కూడి= 


తృతీయస్కంధము 499 


శ్రద్ధగలవార్రై అప్రతిషిద్ధము+ఐన = నిషేధింపబడనట్టి నీత్య= తప్పక జరుగవలసిన; నైమిత్తిక= సకారణమైన; ఆచారనిపుణులు = 
ఆచారంలో నైపుణ్యం గలవారు; అగుచున్‌= అవుతూ; తగి= ఒప్పి; రజస్‌+గుణ= రజోగుణంతో; కలిత= కూడిన; 
చిత్తములు= మనస్సులు; కలిగి= పొంది... 


తా:;ఆ సర్వేశ్వరుడు కాలానుగుణంగా మూలస్వరూపంనుండి విడివడి గుణాల కలయికతో పెక్కు అవతారాలు (సగుణరూపాలు) 
ఎత్తుతూ ఉంటాడు. బుషులు దేవతలు వారి కర్మగతి ననుసరించి, స్వర్దాది లోకాలలో పురుషరూపం ధరించి, కొంత 
పెత్తనం కావించి పురుషులుగా తిరిగివస్తారు. ఇతరులు కర్మానుసారులై ప్రాపంచిక ధర్మాలయెడ (శ్రద్ధగల్లి, 
నిత్యనైమిత్తికకార్యాలలో తగుల్ఫొని, పితృదేవతలనే ఆరాధిస్తూ, తమయింటినే అంటిపెట్టుకొని జీవిస్తారు. (బీరికి విష్ణుభావన 
ఉందదని తాత్పర్యం). 


వ. సకాములై యింద్రియ జయంబు లేక పితృగణంబుల నెల్లప్పుడుం బూజించుచు గృహంబులయందు 
వర్తించి హరి పరాబ్బ్ముఖు లఅగువారు తైవర్గిక పురుషులని చెప్పంబడుదురు. 1021 


ప్రతి : (తైవర్షికులు) సకాములు+ఐ= కోర్కెలుగలవారై; ఇంద్రియజయంబులేక= ఇంద్రియాలపై అదుపులేక; 
పితృగణంబులన్‌= పితృదేవతల్ని ఎల్లప్పుడు= నిరంతరం; పూజించుచున్‌= సేవిస్తూ గృహంబులయందున్‌= తమ నివాసాలలో; 
వర్తించి= జీవించి; హరి పరాక్‌+ముఖులు+అగువారు= హరియందు విముఖులైనవారు; త్రైవర్గిక పురుషులు +అని= 
త్రివర్దమైన ధర్మార్ధకామాలలో ఆసక్తులైన పురుషులని; చెప్పన్‌+పడుదురు = చెప్పబడతారు. 

తా : ఈ తైవర్షికులకు ఇల్లే సర్వస్వం. వీరికి కోర్మెలు మెండు. కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలలో వీరికి అదుపు ఉండదు. 
వీరు నిరంతరం పితృదేవతల్ని మాత్రమే ఆరాధిస్తారు. శ్రీహరిని కొల్వరు. వీరిని (తైవర్షిక పురుషులంటారు. 


చ. వినుత గుణోత్తరుండు నురువిక్రముందైన హరిన్‌ భజించి త 
న్మనన లసత్మథామృతము మానుగం [గ్రోలుట మాని దుష్కథల్‌ 
విని ముద మందుచుందురు, వివేకవిహీనత నూరంబంది యా 
త్మను మధురాజ్యభక్ష్యములు మాని పురీషముకేగు చాడ్పునన్‌. 1022 


ప్రతి : (ఈ హరివిముఖులు); వివేకవిహీనతన్‌= తెలివిలేమిచే; వినుత= స్తుతింపదగిన; గుణ +ఉత్తరుండు = విశిష్టగుణాలు 
కలవాడును; ఉరువిక్రముండు= గొప్పపరాక్రమం కలవాడును; ఐన= ఐనట్టి హరిన్‌= విష్ణువును; భజించి= కొలిచి; తద్‌= 
ఆస్వామి; మనన = ధ్యానంవల్ల కల్గిన; లసత్‌= ఒప్పిదమైన; కథా+అమృతము= అమృత తుల్యమైన కథల్ని మానుగన్‌= 
ప్రీతితో; కోలుట= ఆన్వాదించుట; మాని= వదలి; దుస్‌+కథల్‌= చెడ్డకథలు (అన్యదేవతాసంబంధి), విని ముదము= 
సంతోషం; అందుచున్‌+ఉందురు= పొందుతుంటారు; ఎట్లన; ఊరంబంది= గ్రామంలోనిపంది; ఆత్మను = బుద్ధియందు; 
మధుర= ఇంపైన; ఆజ్యా నేతితోడి; భక్ష్యములు= పిండివంటలు; మాని= వదలి; పురీషముకున్‌= పెంటకు; ఏగుచాడ్పునన్‌= 
వెళ్ళునట్టు. 


తా: ఈ విష్ణుపరాజ్ముఖులు అవివేకులు. మహాగుణశాలి, పరాక్రమధనుదైన శ్రీహరి కథామృతాన్ని చవిచూడ నిచ్చగించరు. 
అన్యదేవతా కథలంటే వీరికి చాలయిష్టం. వీరు నేతి పిండివంటలు మాని పీత్రికై పరుగులెత్తే ఊరబందు ల్లాంటివారు. 


500 శ్రీమహాభాగవతము 


చ. అలవడ ధూమమార్గగతుబై పితృలోకముం బొంది పుణ్యముం 
బొలసినవారు దొంటి తమ పుత్తులకుం దగం దాము పుట్టి వి 
హ్వలమతి గర్భగోళ పతనాది పరేత ధరాగతాంతమై 
వెలసిన కర్మ మిం దనుభవింతురు గావున నీవు భామినీ! 1023 


ప్రతి : అలవడన్‌= పొందగునట్లు ధూమమార్షగతులు +ఐ= చీకటి దారిపట్టినవారై; పితృలోకమున్‌+పొంది= పితృదేవతల 
లోకాన్ని; పుణ్యమున్‌+పొలసినవారు = పుణ్యం నశించినవారు; తొంటి= పూర్వం; తమపుత్రులకున్‌= తమకొడుకులకు; 
తాము, తగన్‌+పుట్టి= బాగా జన్మించి; విహ్వలమతిన్‌= నిలుకడలేని మనస్సుతో; గర్భగోళ= కడుపు అనే సుడిలో; 
పతన+ఆది= పడుట మొదలుగా; పరేతధరా= శ్మశాన ప్రదేశమునకు; గత+అంతము+ఐ= గమనం చివరిదైన; వెలసిన = 
స్పష్టమైన; కర్మము= అనుచిత క్రియల్ని ఇందున్‌= ఇహలోకమందు; అనుభవింతురు= రుచిచూస్తారు; కావునన్‌= అందువల్ల; 
భామినీ!= అమ్మా, నీవు... 

తా : వివేక (భ్రష్టులు చీకటిదారిలో ఊర్ధ్వలోకాలకు వెళ్ళి పితృలోకం పొందినవారు. అక్కడ తాము కూడబెట్టిన కర్మఫలం 
అంతరించగానే, తిరిగి తమ పుత్రులకే జన్మించగలరు. తల్లిగర్భగోళవాసం మొదలు శృశానవాటికా గమనంవరకు శృశానవాటి. 
పెక్కు దుర్భరక్రియల్ని అనుభవిస్తారు. అమ్మా! నీవు మాత్రం ఈ ఊబిలో పడవద్దు. అని చెప్పి కపిలుడు ఆమెకు పునర్జన్మ 
రాహిత్యాన్ని బోధిస్తున్నాడు. 

విశే : చీకటి, రాత్రి, ఆరు నెలల దక్షిణాయన మార్గాన్ని ఛేదాంతులు” ధూమయానమన్నారు. మందభాగ్యులు ఆ దారిలో 
పితృలోకం చేరి పుణ్యం ఖర్చయిపోగా, అదే దారిలో తిరిగి భూలోకం చేరి, తమ సంతానానికే బీడ్డలవుతారు. నరకతుల్యమైన 
గర్భవాసం మొదలు స్మశానప్రాప్తి పర్యంతం ఈ లోకంలో కర్మానుభావం కల్లి ఉంటారు. 


క. విను సర్వభావములం బర, ముని ననఘు ననంతు నీశుం బురుషోత్తము స 
న్మనమున భబజియింపుము ముద, మునం, బునరావృత్తి లేని ముక్తి లభించున్‌. 1024 

ప్రతి : విను= అమ్మా! ఆలకించు; ముదమునన్‌= సంతోషంతో; సర్వభావములన్‌= మనోవృత్తులన్నింట; పరమునిన్‌= 
పరబ్రహ్మయు; అనఘున్‌= దోషరహితుడును; అనంతున్‌= తుదిలేనివాడును; ఈశున్‌= జగత్మర్తయును; అగు, పురుష+ 
ఉత్తమున్‌= శ్రీమహావిష్ణుమూర్తిని, సత్‌+మనమున= మంచి మనస్సుతో; భజియింపుము = కొల్వుము; పునస్‌ +అవృత్తిలేని= 
తిరిగిరాని (పునర్జన్మలేని); ముక్తి= మోక్షం; లభించున్‌= దొరుకుతుంది. 

తా: “అమ్మా! నీవు త్రికరణశుద్ధిగా, పరంధాముడు, పాపరహితుడు, ఆదిమధ్యాంతములు లేనివాడు, జగత్మర్తయైన 
శ్రీమన్నారాయణుని నిరంతరం సేవిస్తూ ఉండు. అంతటితో నీకు పునర్జన్మ రహితమైన మోక్షం (సాయుజ్యప్రాప్తి లభిస్తుంది. 
వ. అని చెప్పి వెందియు నిట్లనియె: భగవంతుండగు వాసుదేవునియందుం బ్రయుక్తంబగు భక్తియోగంబు 
బ్రహ్మసాక్షాత్మార సాధనంబు లగు వైరాగ్యజ్ఞానంబులం జేయు, నట్టి భగవద్భక్తి యుక్తంబైన చిత్త బింద్రియ 
వృత్తులచే సమంబులగు నర్థంబులందు వైషమ్యంబును ప్రియాప్రియంబులును లేక నిస్సంగంబు 
సమదర్శనంబు హేయోపాదేయ విరహితంబునై యారూఢంబైన యాత్మపదంబు నాత్మచేం జూచుచుండు 


తృతీయస్కంధము 501 


జ్ఞానరూపుండును బరబ్రహ్మంబును బరమాత్ముండును నీశ్వరుండును నగు పరమపురుషుం దేకరూపంబు 
గలిగి యుండియు దృశ్యద్రష్తకరణంబులచేతం బృథగ్భావంబును బొందుచుండు, నిదియ యోగికి సమగ్రంబగు 
యోగంబునం జేసి ప్రాప్యంబగు ఫలంబు, కావున విషయవిముఖంబు లగు నింద్రియంబులచేత జ్ఞానరూపంబును 
హేయగుణ రహితంబును నగు బ్రహ్మంబు మనోవిభ్రాంతిం జేసి శబ్దాది ధర్మంబగు నర్ధరూపంబునం దోంచు, 
అది యొట్టు లర్ధాకారంబునం దోంచు నని యడిగితివేని నహంకారంబు గుణరూపంబునం జేసి త్రివిధంబును, 
భూతరూపంబునం బంచ విధంబును, నింద్రియరూపంబున నేకాదశ విధంబునై యుండు, జీవరూపుం డగు 
విరాట్పురుషుండు జీవవిగ్రహంబైన యండంబగు జగంబునం దోంచుచుండు, దీని శద్ధాయుక్తం బయిన 
భక్తిచేత యోగాభ్యాసంబునం జేసి సమాహిత మనస్ముండై నిస్సంగత్వంబున విరక్తుందైన వాండు వొడగను 
చుండు, నది యంతయు బుధజన పూజనీయ చరిత్రవు గావున నీకుం జెప్పితి, సర్వయోగ సంప్రాప్యుండును 
నిర్గ్ణుణుండును భగవంతుందని చెప్పిన జ్ఞానయోగంబును, మదీయ భక్తి యోగంబును నను రెండు నొక్కటియ, 
యింద్రియంబులు భిన్నరూపంబులు గావున నేకరూపంబయిన యర్ధం బనేక విధంబు లగున ట్లేకం బగు 
బ్రహ్మం బనేక విధంబులుగం దోంచు, మజియును. 1025 


ప్రతి : అని చెప్పి= పైవిధంగా పునర్జన్మరాహిత్యాన్ని బోధించి; వెండియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఇలా చెప్పాడు; 
భగవంతుండు +అగు= పరమాత్మయెన; వాసుదేవునియందున్‌= శ్రీమహావిష్ణువునందు; ప్రయుక్తంబు+అగు= ప్రయోగింపబడిన; 
భక్తియోగంబు= భక్తియోగం; బ్రహ్మసాక్షాత్మార= భగవంతుని దర్శించడానికి; సాధనంబులు +అగు= ఉపకారణములైన; 
వైరాగ్యజ్ఞానంబులన్‌= విరక్తినీ/జ్ఞానాన్ని చేయున్‌= కల్లించును; అట్టి, భగవత్‌ +భక్తి= పరమాత్మయందలి భక్తిచే; 
యుక్తంబు+ఐన= కూడినట్టి; చిత్తంబు= మనస్సు; ఇంద్రియవృత్తులచేన్‌= ఇంద్రియవ్యాపారాలచేత; సమంబులు+అగు= 
భేదరహితములగు; అర్ధంబులందున్‌= వస్తువులందు; వైషమ్యంబును= వైరుద్ధ్యమును; ప్రియ+అప్రియంబులును= ఇష్టము; 
అనిష్టము= ఈ రెండూ; లేక = లేకుండా; నిస్‌+సంగంబు = సంగరహితము (దేనితోనూ తగుల్మొనకుండుట్సు సమదర్శనంబు= 
అన్నింట సమద్బ్భష్టి; హేయ+ఉపాదేయ= గ్రహింపరానిది; గ్రహింపదగింది అనే రెండింటిచే; విరహితంబును = విడివడినది 
(గ్రాహ్యం, అగ్రాహ్యం అనే తేడాలేనిది); ఆరూధఢంబు +ఐన = సువ్యవస్థితమైన; ఆత్మపదంబున్‌= ఆత్మపదవిని; ఆత్మచేన్‌= 
బుద్ధిచేత; చూచుచున్‌+ఉండున్‌= చూస్తూ వుంటుంది; జ్ఞానరూపుండును= జ్ఞానమే రూపంగా గలవాడును; పరబ్రహ్మంబును= 
ఉత్కృష్టబహ్మస్వరూపుడును; పరమ +ఆత్ముండును= సర్వోత్తమమైన, ఆత్మయు; ఈశ్వరుండును= సర్వాధిపతియు; అగు = 
అయినట్టి), పరమపురుషుండు= ఉత్తమపురుషుడైన నారాయణుడు; ఏకరూపంబు= ఒకే ఆకృతి; కలిగి+ఉండియున్‌= 
కలవాడైకూడ; దృశ్య= చూడదగిన ప్రకృతి; ద్రష్ట్ర= చూచేవాడు; కరణంబులచేతన్‌= సాధనమైన కన్ను అనే మూడింటిచేత 
(దృక్కు - ద్రష్ట - దృశ్యం); పృథక్‌+భావంబును= వేర్వేరగుటను; పొందుచున్‌+ఉండున్‌= తాల్చుతుంటాడు; ఇది+అ= 
ఇదే; యోగికిన్‌= ధ్యాతకు; సమగ్రంబు+అగు= పరిపూర్ణమైన; యోగంబునన్‌ +చేసి= యోగంవల్ల; ప్రాప్యంబు+అగు= 
పొందదగినట్టి; ఫలంబు= ఫలితం; కావునన్‌= అందుచేత; విషయవిముఖంబులు +అగు = ఇంద్రియార్థాలకు దూరమైనట్టి; 
ఇంద్రియములచేతన్‌= ఇంద్రియాలచేత; జ్ఞానరూపంబు= తెలివియు; హేయగుణరహితంబున్‌+అగు= విడువదగిన 
గుణంలేనిదియు (ఉపాదేయగుణం)నైన; 'బబ్రహ్మంబు= పరమాత్మ; మనస్‌ +విభ్రాంతిన్‌ +చేసి= మిథ్యామతిచేత; 
శబ్ద+ఆదిధర్మంబు +అగున్‌= శబ్బస్పర్భరూపరసగంధలక్షణాలైన; అర్ధరూపంబునన్‌+తోంచున్‌= వస్తురూపంలో కనిపిస్తుంది; 


502 శ్రీమహాభాగవతము 


అది= ఆ రూపం; ఎట్టుల= ఏ విధంగా; అర్థ+ఆకారంబునన్‌= వ్యక్తమైన రూపంతో; తోంచున్‌+అని= తోస్తుందని; 
అడిగితివి+ఏనిన్‌= అడిగినదానవయ్యావో (చెపుతా విను); అహంకారంబు= అహంకృతి (నేను అనే భావన); 
గుణరూపంబునన్‌+చేసి= సత్త్వరజస్తమోగుణాలని; త్రివిధంబును= మూడురకాలు; భూతరూపంబునన్‌= భూతాకృతితో; 
పంచవిధంబునున్‌= నేల, నీరు, అగ్ని గాలి, ఆకాశమనే అయిదు రకాలును; ఇంద్రియరూపంబునన్‌= ఇంద్రియాల 
ఆకారంతో; ఏకాదశవిధంబును+ఐ = మనస్సు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు మొత్తం 11 రకాలుగామారి; 
ఉందున్‌= ఉంటాయి; (జీవరూపుండు+అగు= ప్రాణరూపంగా ఉన్నట్టి, విరాట్‌ పురుషుండు); జీవవిగ్రహంబు+ఐన = 
జీవశరీరమగు; అండంబు +అగు= [గ్రుడ్దురూపంలోనున్న జగంబునన్‌= విశ్వంలో; తోంచుచుందున్‌= కన్పిస్తుంది; దీనిన్‌= 
ఈ రూపాన్ని (శ్రద్ధా= (శ్రద్ధతో; యుక్తంబు+ఐన = కూడినట్టి; భక్తిచేతన్‌= ధ్యానంతో; యోగ+అభ్యాసంబునన్‌+చేసి= 
యోగాన్ని పాటించుటచేత; సమ్‌+ఆహిత= బాగుగా పొందుపడిన; మనస్ముండు+ఐ= మనస్సుకలవాడైై, నిస్సంగత్వంబునన్‌= 
సాంగత్యంలేకుండ; విరక్తుండు+ఐనవాండు= విరాగియైన మానవుడు; పొడ+కనుచుండున్‌= దైవంయొక్క ఆచూకి 
తెలిసికోగల్లును; అది+అంతయున్‌= ఆ వాస్తవాన్ని బుధజన= పండితులచే; పూజనీయ= కొనియాదబడిన; చరిత్రవు= 
నడవడి కలదానవు; కావునన్‌= కాబట్టి; నీకున్‌= తల్లీ, నీకు (దేవహూతికి) చెప్పితిన్‌= తెల్పినాను; సర్వ= సమస్తమైన; 
యోగ= ధ్యానాది యోగాలచే; సంప్రాప్యుండును= పొందదగినవాడును; నిర్‌+గుణుండును= హేయగుణములు లేనివాడును; 
భగవంతుండు +అని= పరమేశ్వరుడని; చెప్పిన= చెప్పినట్టి; జ్ఞానయోగంబును; మదీయ= నాదైన; భక్తియోగంబును= 
భక్తియోగం; అను రెండున్‌= ఈ రెండు యోగాలు; ఒక్కటి+అ= ఒక్కటే (భేదం లేదు); ఇంద్రియంబులు= వకాదశేంద్రియాలు; 
భిన్నరూపంబులు= వేజువేజు; కావునన్‌= కాబట్టి; ఏకరూపంబు+అయిన= ఒకే ఆకారమైన; అర్ధంబు= వస్తువు; అనేక 
విధంబులు+అగునట్లు= పలువిధాలైనట్లు; ఏకంబు+అగు= ఒక్కటే అయిన; బ్రహ్మంబు= పరమాత్మ అనేకవిధంబులు+కన్‌= 
పలురకాలుగా; తోంచున్‌= కన్సడుతుంది; మజియున్‌= ఇంకా, 


తా ; భగవంతు నుద్దేశించే భక్తియోగం పరమాత్మసాక్షాత్మారానికి అనువైన వైరాగ్యానికి, జ్ఞానానికి సాధనమైంది. భగవద్భక్తితో 
కూడిన బుద్ధి ఇష్టానిమ్టాలయందును, ఇంద్రియార్థములందును, ఉచితానుచితములందును సమదృష్టి గల్లి ఆత్మాన్వేషణ 
చేస్తుంది. పరమాత్మ ఎల్లప్పుడు ఒకే స్వరూపం గల్గి, దృశ్యం, (ద్రష్ట దృక్కు అనే క్రిపుటి కారణంగా వేజైనట్లు తోస్తాడు. 
యోగి తనయోగరూపంతో భఖిన్నరూపుడైన భగవంతునియందు అఖండరూపాన్నే దర్శిస్తాడు. అదే అనగా ఆ దర్శనమే 
ఆయనకు ఫలం. సామాన్యులకు మనోభ్రాంతివల్ల ఆ అఖందరూపం ఖండ ఖందంగా గోచరిస్తుంది. ఈ ఖండస్వరూపం 
ఎలాంటిదంటావా? అమ్మా! వినండి. అహంకారమనేది గుణస్వభావాన్ని బట్టి మూడురకాలు (సత్వం - రజస్సు - 
తమస్సు)గా; భూతస్వరూపాన్నిబట్టి పృథివి, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాత్మకంగా, 
ఇంద్రియరూపాన్నిబట్టి మనస్సు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలనే పదకొండు ఇంద్రియాలుగా ఖండరూపముంది. 
విరాట్పురుషుడు అండాకారంగా వున్న జగత్తునందు జీవరూపం తాల్చివున్నాడు. ఈ జగత్సత్యాన్ని నిస్సంగుదైనయోగి 
భక్తియోగంద్వారా మాత్రమే తెలుసుకోగల్లుతాడు. భగవంతుడు సకల యోగాలకూ వశుడవుతాడు. ఆయన ట్రిగుణాతీతుడు. 
ఆయన్ను పొందడానికి జ్ఞానభక్తి యోగాలు రెండూ సాధనాలే. వీటికి తేడా లేదు. ఇంద్రియాలు వేలు వేజు. కాబట్టి 
ఒకేభావన పలురకాలుగా తోస్తున్నట్లే, బ్రహ్మస్వరూపంకూడ ఒకటే అయినప్పటికి భిన్నంగా తోస్తున్నది. 


సీ అంబ! నారాయణుం దఖిల శాస్త్రములను సమధికానుష్టిత సవనతీర్థ 
దర్శన జపతపో£_ధ్యయన యోగక్రియా దాన కర్మంబులం గానంబడండ, 


తృతీయస్కంధము 503 


యేచిన మనము బాహ్యేంద్రియంబుల గెల్చి సకల కర్మత్యాగ సరణి నొప్పి 
తలకొని యాత్మ తత్పజ్ఞానమున మించి యుడుగక వైరాగ్యయుక్తిం దనరి 


తే. మహిత ఫల సంగరహిత ధర్మమునం దనరు, నట్టి పురుషుండు దలపోయ, నఖిల హేయ 
గుణములను బాసి కల్యాణ గుణవిళిష్టుం, దైన హరి నొందుం బరమాత్ము ననఘుం డగుచు. 1026 
ప్రతి : అంబ! = అమ్మా; నారాయణుండు= శ్రీహరి; అఖిలశాస్తములను= సమస్తశాస్తాలనధ్యయనం చేయటంవల్లగాని; 
సమ్‌ +అధిక= మిక్కిలి ఎక్కువగా; అనుసష్టిత= చేయబడిన; సవన= యజ్ఞాలు; తీర్ధదర్శన = పుణ్యతీర్థాల్ని చూచుట; జప= 
మంత్రజపం; తపస్‌= తపస్సు; అధ్యయన = వేదం చదువుట (స్వాధ్యాయం) యోగక్రియా= అమ్రాంగయోగాలు 
(యమనియమాదులు) దానకర్మంబులన్‌= దానాది క్రియలవల్లగాని; కానన్‌+పడండు +అ= కన్పించనే కన్పించదు; ఏచిన 
మనము= శుద్ధమైన మనసును; బాహ్య+ఇంద్రియంబులన్‌= జ్ఞానేంద్రియాల్ని కర్మేంద్రియాల్ని; గెల్చి= జయించి; సకల= 
సమస్తమైన; కర్మ= కర్మల; త్యాగసరణిన్‌= వదలిన పద్ధతితో; మించి= అతిశయించి; తలకొని= పూనుకొని; 
ఆత్మతత్వజ్ఞానమునన్‌= ప్రత్యగాత్మ ఎజుకచే, మించి, ఉడుగక= విశ్రమించక; వైరాగ్యయుక్తిన్‌= విరక్తితో; తనరి= ఒప్పి; 
మహిత= గొప్ప; ఫలసంగరహిత= ఫలాసక్తివీడిన; ధర్మమునన్‌= క్రియతో; తనరు+అట్టి= ఒప్పారుచున్నట్టి పురుషుండు= 
మానవుడు; అనఘుండు+అగుచున్‌= ఏ దోషాలు లేనివాడై; తలపోయన్‌= ఆలోచింపగా; అఖిల= సమస్తమైన; 
హేయగుణములను= నీచగుణాల్ని పాసి= వదలి; కల్యాణగుణ= మంగళకరమైన గుణాలచే; విశిష్పుండు+ఐన= కూడినవాడగు; 
పరమాత్మున్‌= పరమేశ్వరుణ్ణి; ఒందున్‌= పొందగలడు. 
తా : అమ్మా! కేవలం శాస్త్రాలు వల్లె వేసేవారికి, యజ్ఞాలు, చేస్తూ పుణ్యతీర్జాలు, తిరుగుతూ, జపం, తపం, వేదాధ్యయనం, 
యోగాలు, దానధర్మాలు చేసేవారికి శ్రీమన్నారాయణుని దర్శనం కానే కాదు. మనస్సును, దశేంద్రియాల్ని జయించి, 
కర్మలన్నింటిని త్యజించి, త్యాగియై, ఆత్మజ్ఞానసంపన్నుడై, విరాగిగా నున్నట్టి, ఫలాసక్తిలేని పురుషునికి కల్యాణగుణాకరుదైన 
ఆ పరమాత్ముని దర్శనం లభిస్తుంది. 
విశే : ఇక్కడ కపిలమహర్షి పరమాత్మదర్శనం కావాలంటే 'సర్వకర్శల్ని త్యాగం చేయుమన్నాడు. ఇక్కడ కర్శల్ని వదలటమంటిే, 
కర్మఫలాపేక్ష వదలి నిష్మామంగా కర్మలు చేయాలి అని భావం. 


వ. అది గావున నీకుం జతుర్విధ భక్తియోగ ప్రకారంబుం దేటపడ నెణింగించితి, నదియునుం గాక 
కాలరూప యగు మదీయ గతి జంతువులయందు నుత్పత్తి వినాశరూపంబుల నుండు, నవిద్యా కర్మ 
నిర్మితంబులైన జీవుని గతు లనేక ప్రకారంబులై యుండు, నదియు జీవాత్మ వానియందుం బ్రవర్తించి 
యాత్మగతి యిట్టిదని యెబుంగక యుండునని చెప్పి మజియు నిట్లనియె. ఇట్టి యతిరహస్యంబగు సాంఖ్యయోగ 
ప్రకారంబు ఖలునకు, నవినీతునకు, జడునకు, దురాచారునకు, దాంభికునకు, నింద్రియలోలునకుం, 
బుత్ర దారాగారాద్యత్యంతాసక్త చిత్తునకు, భగవద్శక్తిహీనునకు, విష్ణదాసులయందు ద్వేషపడువానికి 
నుపదేశింపవలవదు, శద్ధాసంపన్నుండును, భక్తుండును, వినీతుండును, నసూయారహితుండును, 
సర్వభూతమిత్రుందును, శుశూషాభిరతుందును, బాహ్యార్ధజాత విరక్తుండును, శాంత చిత్తుండును, 
నిర్మత్సరుండును, శుద్దాత్ముందును, భక్తులయందుం (బ్రేమ గల వాండును, నన్యకాంతా విముఖుండును, 


504 శ్రీమహాభాగవతము 


నిష్మాముండును నగు నధికారికి నుపదేశింప నర్హం బగు. ఈ యుపాఖ్యానం బే పురుషుండేనిం బతివ్రత 
యగు నుత్తమాంగన యేని (్రద్ధాభక్తులు గలిగి మదర్చిత చిత్తంబున న్వినుం బఠియించు నట్టి పుణ్యాత్ములు 
మదీయ దివ్యస్వరూపంబుం బ్రాపింతు రని చెప్పెనని మైత్రేయుండు విదురునకు వెండియు నిట్టనియె, ఈ 
ప్రకారంబునం గర్ద్వమదయితయైన దేవహూతి గపిలుని వచనంబుల విని నిర్ముక్త మోహపటల యగుచు 
సాష్టాంగ దండ ప్రణామంబు లాచరించి తత్త్వ విషయాంకిత సాంఖ్యజ్ఞాన ప్రవర్తకం బగు స్తోత్రంబు సేయ 
నుపక్రమించి కపిలున కిట్లనియె. 1027 


ప్రతి : అది= భగవద్దర్శనం; కావునన్‌= అలాంటిది కాబట్టి; నీకున్‌= తల్లీ! నీకు; చతుర్విధ= నాల్టురకాలైన; 
భక్తియోగప్రకారంబు = భక్తియోగపుతీరు; తేటపడన్‌= వెల్లడియగనట్స్లు; ఎటింగించితిన్‌= తెల్పినాను; అదియునున్‌+కాక = 
అంతేకాకుండా; (కాలరూప+అగు= కాలరూపంగా ఉన్న; మదీయగతి= నా గమనం; జంతువులయందున్‌= ప్రాణులందు; 
ఉత్పత్తి= పుట్టుట; వినాశ= గిట్టుట; అనే, రూపంబులన్‌= రూపాలుగా; ఉండున్‌= ఉంటాయి; అవిద్యాకర్మ= అజ్ఞాన 
కర్మలచే; నిర్మితంబులు+ఐన= ఏర్చడినట్టి; జీవునిగతులు= ప్రాణినదకలు; అనేకప్రకారంబులు= పెక్కురకాలుగా; ఐ+ఉందున్‌= 
అయివుంటాయి; అదియున్‌= ఇంకా; జీవ+ఆత్మ= జీవుడు; వానియందున్‌= ఆ నానావగతులలో; ప్రవర్తించి= నెలకొని; 
ఆత్మగతి= ఆత్మస్థితి; ఇట్టిది+అని= ఇటువంటిదని; ఎజుంగక= తెలియకుండా; ఉండున్‌= ఉంటుంది; అని చెప్పి= ఇట్లని 
చెప్పి; మజియున్‌= ఇంకా; ఇట్లు+అనియెన్‌= కపిలుడిట్లన్నాడు; ఇట్టి, అతిరహస్యంబు +అగు = మిక్షిలి దాచుకోదగినట్టి; 
సాంఖ్యయోగప్రకారంబు= జ్ఞానయోగపడద్ధతి (సాంఖ్యం = ఆత్మానాత్మ విచారజ్ఞానం); ఖలునకున్‌= దుర్శార్థునికి; అవినీతునకున్‌= 
నడవడిసరిలేనివానికి; జడునకున్‌= అజ్ఞానికి; దుర్‌+ఆచారునకున్‌= దురాచారపరునికి; దాంభికునకున్‌= డంబాచారం 
కలవానికి; ఇంద్రియలోలునకున్‌ = ఇంద్రియచాపల్యం గలవానిక్సి పుత్ర= కుమారులు; దార= భార్య; ఆగార+ఆది= ఇల్లు 
మున్నగు; వానియందు; అతి+అంత = మిక్కిలి, ఆసక్తునకున్‌= ఆసక్తిగలవానికి; భగవత్‌ +భక్తి= భగవంతునియందుభక్తి; 
హీనునకున్‌= లేనివానికి; విష్ణుదాసుల+అందున్‌= విష్ణుభక్తుల పై; ద్వేషపడువానికిన్‌= శత్రుత్వంగలవానికి; ఉపదేశింపన్‌= 
బోధపరచుట; వలదు= తగదు; శద్దాసంపన్నుండు= శ్రద్ధ గలవాడు; భక్తుండును= దైవభక్తుడు; వినీతుండును= నీతిగలవాడు; 
అసూయారహితుండును = ఈర్వ్యలేనివాడు; సర్వభూత= సమస్తప్రాణులకు; మిత్రుండును= మేలుకోరువాడు; 
శుళూషా+అభిరతుండును= సేవయందు ఆసక్తి గలవాడును; బాహ్య+అర్ధజాత= భౌతికవిజ్ఞానమందు; విరక్తుండును= 
ఆసక్తిలేనివాడు; శాంతచిత్తుండును= నెమ్మదియైన మనస్సుకలవాడు; నిర్మత్సరుండును= ద్వేషంలేనివాడు; శుద్ధ+ఆత్ముండును= 
నిర్మలమైన మనస్సుగలవాడు; భక్తుల+అందున్‌= నా భక్తులపై; (ప్రమగలవాండు= అభిమానంగలవాడు; అన్యకాంతా 
విముఖుండును= పరప్రీసాంగత్యంపట్ల ఆసక్తిలేనివాడు; నిష్మాముండునున్‌= ఏ కోర్కెలు లేనివాడు; అగు= అయినట్టి; 
అధికారికిన్‌= యోగ్యునకు; ఉపదేశింపన్‌= బోధచేయుటకు; అర్హంబు +అగున్‌= తగును; ఈ ఉపాఖ్యానంబు= ఈ ఉపకథ; 
ఏ పురుషుండు+ఏనిన్‌= ఎలాంటిమానవుడైనను; పతివ్రత+అగు= పతిభక్తిగలదైన; ఉత్తమ +అంగన +ఏని= యోగ్యురాలైనను; 
ద్దాభక్తులు= దీక్షమరియుభక్తి; కల్గి, మద్‌+అర్చిత= నా యందుంచిన; చిత్తంబునన్‌= బుద్ధితో; వినున్‌= వినునో; 
పరఠియించున్‌= చదువునో; అట్టి= అలాంటి; పుణ్య+ఆత్ములు= పవిత్రమైన ఆత్మలుగలవారు; మదీయ = నాదైన; 
దివ్యస్వరూపంబున్‌= మంగళకరమైన రూపాన్ని ప్రాపింతురు= పొందినవారవుతారు; అని= ఇట్లు బోధించి; చెప్పెన్‌+అని= 
చెప్పాడని; మైత్రేయుండు; విదురునకున్స్‌ వెండియున్‌= మరల; ఇట్లు+అనియెన్‌= ఇలా చెప్పాడు; ఈ ప్రకారంబునన్‌= ఈ 
రీతిగా; కర్ద్వమదయిత+అయిన దేవహూతి= కర్వమప్రజాపతి భార్యయైన దేవహూతి; కపిలుని వచనంబులు= కపిలాచార్యుని 


తృతీయస్కంధము 505 


పల్ములను; విని; నిర్‌+ముక్త= పూర్తిగా వదలిన; మోహపటల+అగుచున్‌= అజ్ఞానం గలదై; స+అష్ట+అంగ= ఎనిమిది 
అంగాలతో కూడిన; దండప్రణామంబులు = కథజ్జిలా సాగిలపడి నమస్మరించుటలు; ఆచరించి= చేసి; తత్పవిషయ = 
యథార్థవిజ్ఞానమే; అంకిత = గుర్తుగాగల్లిన; సాంఖ్యజ్ఞాన = సాంఖ్యయోగంచ్చే; ప్రవర్తకంబు +అగు = వెలసినట్టి; స్నోతంబున్‌= 
స్తుతిని; చేయన్‌= చేయుటకు; ఉపక్రమించి= ప్రారంభించి; కపిలునకున్‌= కపిలాచార్యునితో; ఇట్లు+అనియెన్‌= ఇలా 


అంది... 


తా : నిర్మలమైన మనస్సు, ఇంద్రియవిజయం, ఫలనిరపేక్ష వైరాగ్యం అనేవి భక్తియోగంలోని నాలుగు ముఖ్యాంశాలు. 
వీటిని తనతల్లికి కపిలుడు చక్కగా బోధించి ఇంకా ఇలా అన్నాడు. “అమ్మా! నేను కాలస్వరూపుణ్ణి. నా గతి ప్రాణికోట్లలో 
“పుట్టుట, గిట్టుటి అనే రీతిగా వుంటుంది. అజ్ఞానకర్మలవల్ల జీవుని గమనం రకరకాలుగా ఉంటుంది. ఆ జీవుల్లో జీవాత్మ 
గుప్తంగా దాగివుంటుంది. దాన్ని తెలిసికోవటం తేలిక కాదు. ఈ సాంఖ్యవిజ్ఞానాన్ని (ఆత్మానాత్మవిచారాన్నిి నీతిమాలినవారికి, 
జ్ఞానహీనునికి, నడవడిక సరిలేనివానికి, దురహంకారికి, ఇంద్రియగ్గాని కలవానికి, భార్య, పిల్లలు, నివాసం వగైరాలందు 
ఆసక్తిగలవానికి, దైవభక్తి లేనివానికి, హరి భక్తుల్ని ద్వేషించేవానికి, బోధించరాదు. మరి ఎవరికి బోధించవచ్చో చెపుతున్నాడు 
స్వామి: 

“అమ్మా! (శద్ధగలవాడు, ధ్యానించేవాడు. వినయశీలుడు, ఈర్వ్యలేనివాడు, ఎల్లరియందు మైత్రిగలవాడు, 
గురుసేవాసక్తుడు, ప్రాపంచిక విషయాలపట్ల విరక్తిగలవాడు, నెమ్మదియైనవాడు, ద్వేషం లేనివాడు, పరిశుద్ధమైన 
అంతరాత్మగలవాడు, నా భక్తులపట్ల (గ్రేమగలవాడు, పరప్రీ సాంగత్యం కోరనివాడు, కోర్మెలేవియు లేనివాడు ఇలాంటి 
గుణగణాలు గలవానికి మాత్రమే సాంఖ్యయోగ రహస్యాలు బోధించాలి. ఈ ఉపాఖ్యానాన్ని ఏ ప్రీపురుషులు (శద్దాభక్తులు 
కల్గి నా యందే బుద్ధినిల్పి వింటారో లేక చదువుతారో అలాంటి పుణ్యాత్ములకు నేను సాక్షాత్మరిస్తాను” అని కపిలుడు తల్లికి 
జ్ఞానబోధ చేశాడు” అని మైత్రేయుడు విదురునికి నివేదించాడు. 

తర్వాత మైత్రేయుడు విదురునితో “అయ్యా! కర్టముని భార్యయైన దేవహూతి ప్రసంగమంతా విని, మోహభ్రాంతి 
తొలగినదై తన కుమారుడైన కపిలునికి సాగిలపడి నమస్కరించి, సాంఖ్యయోగ విజ్ఞానం ధ్వనించే స్తోత్రమిలా చేసింది. 
మళ్ళీ యిలా అంది- 
విశే : చెవి యొగ్గి విని, విన్నదాన్ని ఆచరించేవారే జ్ఞానబోధకర్పులు. ఇది సార్వకాలీనమూ, సార్వజనీనమైన సత్యం. 
అవధానం, అధికారం లేనివారికి నీతులు బోధించటం వ్యర్థం. వానచినుకు ముత్తెపు చిప్పలోపడి ముత్తెమౌతుంది. నీటి 
చిప్పలోపడి పురుగౌతుందంటారు. అయోగ్యుని గతికూడ ఇలాంటిదే. సత్యం ఎప్పుడూ సార్వకాలీనం అనటానికి ఈ 
ఉపాఖ్యానం సాక్షి శ్రేతాయుగంలో కపిలుడుగా జన్మించిన శ్రీహరి తల్లిదేవహూతికి జ్ఞానోపదేశం చేశాడు. ఆత్మానాత్మజ్ఞానం, 
భగవద్భక్తి, జననమరణరహస్యం, కాలప్రభావం అనే తత్వవిషయాల్ని పూసగుచ్చినట్లుచెప్పి, ఈ ప్రబోధం ఎవరికి చేయాలో, 
ఎవరికి చేయకూడదో విశదం చేశాడు. 
సీ అనయంబు విను మింద్రియార్ధ మనోమయంబును భూతచయమయంబును నశేష 

భూరి జగద్బీజ భూతంబును గుణప్రవాహ కారణమును వలను మెజయు 

నారాయణాభిఖ్య నాం గల భవదీయ దివ్యమంగళమూర్తిం దేజరిల్లు 

చారు భవద్గర్భ సంజాతుం డగునట్టి కమల గర్భుండు సాక్షాత్కరింప 


506 శ్రీమహాభాగవతము 


తే. లేక మనమునం గనియె ననేకశక్తి, వర్గములు గల్లి సుగుణప్రవాహరూప 
మంది విశ్వంబు దాల్చి సహ(్రశక్తి, కలితుండై సర్వకార్యముల్‌ గలుగంజేయు. 1028 


ప్రతి : విను= కుమారా! వినుము; అనయంబు= ఎల్లప్పుడు; ఇంద్రియ+అర్థ= శబ్బాది విషయాలు; మనస్‌+మయంబును= 
మనోరూపమూ; భూతచయమయంబునున్‌ = పృథివ్యాది అయిదుభూతాలుగానున్నాడు; అశేష= ఎల్ల భూరి= గొప్ప; 
జగత్‌= లోకాల ఆవిర్భావానికి; వబీజభూతంబును= విత్తనమైనదియు; గుణప్రవాహ కారణమును = సత్త్వరజస్తమోగుణములనే 
ప్రవాహమునకు హేతువైనదియు; వలనుమెజయు= దిశలందు 'ప్రకాశించునట్టి; “నారాయణ +అభిఖ్య” +నాన్‌= 
“నారాయణుడు అనే పేరు; కల= కల్షినట్టి; భవదీయ= నీదైన; దివ్య= దేదీప్యమానమైన; మంగళ= శుభప్రదమైన; 
మూర్తిన్‌= స్వరూపమును; తేజరిల్లు= ప్రకాశిస్తున్న చారు= సుందరమైన; భవత్‌= నీయొక్క గర్భ= కడుపునందు; 
సంజాతుండు = పుట్టినవాడు; అగున్‌ +అట్టి= అయినట్టి; కమలగర్భుండు = బ్రహ్మ సాక్షాత్మరింపన్‌ లేక= దర్శించజాలక; 
మనమునన్‌= మనస్సులో; కనియెన్‌= దర్శించాడు; అనేక శక్తివర్గములు+కల్లి= పెక్కు శక్తుల సమూహాల్నికల్లి; 
సుగుణప్రవాహరూపము= సద్దుణాలనే ప్రవాహరూపమును; అంది= పొంది; విశ్వంబు +తాల్చి= ప్రపంచాన్ని ధరించి; 
సహస్రశక్తి కలితుండు+ఐ= వేలకొలది శక్తులతో కూడినవాదై; సర్వకార్యముల్‌= అన్నిపనుల్ని (విధులు); కలుగన్‌+చేయున్‌= 
చక్కబెట్టును. 

తా : తల్లి దేవహూతి కపిలునితో అంటున్నది. కుమారా! నీది ప్రపంచంలో దేదీప్యమానమైన స్వరూపం. దాన్ని నారాయణుడని” 
అంటారు. ఆ రూపం శబ్దాది విషయమయం మనోమయం. పృథివ్యాది పంచభూతాలమయం, టత్రిగుణాల ఉనికికి 
హేతువు, అయి దిక్కులన్నింట దేదీప్యమానంగా వెల్దుతున్నది. నీ గర్భకుహరంనుండి (బ్రహ్మ పుట్టాడు. అతడు నీ రూపాన్ని 
సాక్షాత్తుగా దర్శింపలేక కేవలం మనస్సుతో భావించాడు. దానికనేక శక్తులున్నాయి. ఈ విశ్వమంతట నీ సుగుణాలు 
ప్రవాహరూపంగా వ్యాపించివున్నాయి. సర్వశక్తిమంతమైన నీ రూపం సర్వజగత్సార్యాలను నిర్వహిస్తున్నది. 


వ. అంత. 1029 
ప్రతి : అంతన్‌= అనంతరం. 
తా : అంతలో. 
తే. అతుల భూరి యుగాంతంబునందుం గపట, శిశువవై యొంటి కుక్షి నిక్షిప్త నిఫీల 
భువన నివహుండవై మహాంభోధి నడుమం, జారు వటపత్ర తల్పసంస్థాయి వగుచు. 1030 


ప్రతి : అతుల= సాటిలేని; భూరి= గొప్పు యుగ+అంతంబునందున్‌= యుగం ముగిసే సమయంలో (ప్రళయకాలంలో); 
కుక్షి= కడుపునందు; నిక్షిప్త= దాచిన; నిఖిల= సమస్తమైన; భువననివహుండవు+ఐ= లోకాల సమూహంగలవాడవై; 
మహా+అంభోధినడుమన్‌= గొప్ప కడలిమధ్య; కపటశిశువవు+ఐ= కృత్రిమమైన బిడ్డవై ఒంటిన్‌= ఒక్కడవే; చారు= 
సుందరమైన; వటపత్రతల్ప= మట్దియాకు సెజ్జయందు; సంన్థాయివి+అగుచున్‌= పరున్నవాడవై... 


తా : ప్రళభయకాలాంతంలో నీవు 'సమస్తలోకాల్ని కడుపులో దాచుకొని, కపట శిశువుగా పెద్ద కడలినడుమ 'వటపత్రశాయివిగా 
కన్పిస్తావు. 


తృతీయస్కంధము 50/7 


తే. లీల నాత్మీయ పాదాంగులీ వినిర్గ, తామృతము గ్రోలినట్టి మహాత్మ! నీవు 

గడంగి నా పూర్వభాగ్యంబు కతన నిపుడు, పూని నాగర్భమున నేండు పుట్టితయ్య! 1031 
ప్రతి ; మహా+ఆత్మ= గొప్పహృదయంగల ఓ మహానుభావా; లీలన్‌= ఒకక్రీడగా; ఆల్మీయ= నీదైన; పాద+అంగుల్లీ= 
కాలిబొటనవ్రేలినుండి; వినిర్ణత= బయల్వెడలిన; అమృతమున్‌= సుధను; క్రోలిన+అట్టి= ఆస్వాదించినట్టి; నీవు= నీవు; 
కడంగి= పూని; ఇపుడు= ప్రస్తుతం; నా పూర్వభాగ్యంబుకతనన్‌= నా పూర్వజన్మపుణ్యవశాన; నాగర్భమునన్‌=నా కడుపునందు; 
నేండు= ఇప్పుడు; పుట్టితి+అయ్య= జన్మించినావయ్యా! 
తా; మహాత్మా! నీ కాలిబొటనవైేల బుట్టిన అమృతము సేవించిన మహానుభావుడవు. నా పూర్వజన్మపుణ్యంవల్ల నేటికి నా 
కడుపున పుట్టావు” అన్నది దేవహూతి. 
విశే ; ఇక్కడొక పౌరాణికగాథవుంది. పూర్వజన్మంలో కర్ణముని పుత్రికయైన కళకు మరీచివల్ల ఒక బిడ్డ కల్గింది. ఆమెపేరు 
పూర్ణిమ. ఈమె వేరొక జన్మలో హరిపాదాల్ని కడిగిన నీటిలో గంగ అనే పేరుతో పుట్టింది. ఈమెకు దేవకుల్య అనేకూతురు, 
విరజుడు అనే కొడుకు పుట్టారు. కళ ఎవరోకాదు. దేవహూతికి బిడ్డే. 

ప్రస్తుత పద్యంలో దేవహూతి హరి అవతారుడైన (భాగవతకథ) కపిలుణ్ణి స్తుతిస్తూంది. ఆమె తన గర్భాన శ్రీహరి 
అవతారమెత్తి నందుకు ఆశ్చర్యచకితురాలైనట్లు పద్యభావం ఉంది. ఆశ్చర్యమెందుకు? అనేది ప్రశ్న. శ్రీహరి విశ్వమయుడు. 
పంచభూతాలు, ఏకాదశేంద్రియాలు, పదునాల్దుభువనాలు ఆయన గర్భంలో దాగివున్నాయి. ఇంత గొప్పభారాన్ని మోసే 
విశ్వమూర్తి తన గర్భంలో ఎలా ఇమిడాడా? అని ఆశ్చర్యపడింది. అయితే ఆమె స్వామిని మాయాశిశువుగా పోల్చుకొంది. 
తన బొటనవ్రేల పొడమిన గంగాజలాన్ని స్వామి ఆస్వాదిస్తున్నట్లు ఆమె భావించింది. ఇది బాల్యచేష్ట. చిన్నపిల్లలు 
కాలివేళ్ళు, చేతివేళ్ళు చీకటం సహజమే కదా! 


వ. అట్టి పరమాత్ముండ వయిన నీవు. 1032 
ప్రతి : అట్టిపరమాత్ముండవు= అంతటి గొప్పదేవుడవు; అయినన్‌+నీవు= అయినట్టి నీవు (కపిలుడు). 

తా : సాక్షాత్తు పరమాత్ముడవు అయిన ఓ కపిల మహాశయా! నీవు, 

వరుస విగ్రహ పారవశ్యంబునను జేసి రఘురామ కృష్ణ వరాహ నార 

సింహాది మూర్తు లంచితలీల ధరియించి దుష్టనిగ్రహమును శిష్టపాల 

నమును గావించుచు నయమున సద్ధర్మ నిరత చిత్తులకు వర్ణింపం దగిన 

చతురాత్మతత్త విజ్ఞాన ప్రదుండవై వర్తింతు వనఘ! భవన్మహత్త 


బ్ర 


తే. మజున కయినను వాక్రువ్వ నలవి గాదు, నిగమ జాతంబు లయిన వర్షింపలేవ 
యొజింగి సంస్తుతి సేయ నే నెంత దాన?, వినుత గుణళీల! మాటలు వేయు నేల? 10338 


ప్రతి: విగ్రహపారవశ్యంబుననున్‌+చేసి= అవతారమెత్తే ఆతురతతో; వరుసన్‌= క్రమంగా; రఘురామ= శ్రీరాముడు; 
కృష్ణ= వాసుదేవుడు; వరాహ= కిటి (పంది); నారసింహ = నరసింహస్వామి; ఆది= మొదలైన; మూర్తులు= అవతారాలు; 


508 శ్రీమహాభాగవతము 


అంచితలీలన్‌ = ఒప్పిదమైన విలాసంతో; ధరియించి= తాల్చి; దుష్ట నిగ్రహమును= దుర్మార్దుల్ని మట్టు పెట్టుట; 
శిష్టప్రాలనమును= సన్మార్గుల్ని రక్షించుట; కావించుచున్‌= చేస్తూ: నయమునన్‌= న్యాయంగా; సత్‌+ధర్మ= 
ఉత్తమధర్శకార్యాలలో; నిరత= ఆసక్తిగల; చిత్తులకున్‌= మనస్సులు కలవారికి; వర్ణింపన్‌+తగిన = కొనియాడదగినట్టి; 
చతుస్‌+ఆత్మతత్వ= మనోబుద్ధి చిత్తాహంకారరూపమైన; విజ్ఞానప్రదుండవు+ఐ= జ్ఞానమార్ల ప్రదర్శకుడవు అయి; వర్తింతువు= 
సంచరిస్తావు; అనఘ = ఓ పాపరహితుడా!; భవత్‌= నీయొక్క మహత్వంబు= మహిమ; అజునకున్‌+అయినను= బ్రవ్మాకుకూడ; 
వాక్రువ్వన్‌= చెప్పడానికి; అలవి కాదు= సాధ్య పడదు; నిగమజాతంబులు +అయినన్‌ = వేదసమూహంకూడ; 
వర్ణింపన్‌+లేవు+అ= వివరించజాలవు; ఎటింగి= తెలిసి సంస్తుతి+చేయన్‌= కొనియాడుటకు; నేను= నేను; ఎంతదానన్‌= 
ఎంతశక్తిగలదాన్ని? (అశక్తురాలనని భావం); వినుత= కొనియాడదగిన; గుణశీల= మంచిగుణాలే నడవడికగా గల ఓ 
మహాత్నా!; మాటలు; వేయున్‌+ఏల= పెక్కేల? (మాటలతో పనిలేదని భావం). 


తా : స్వామీ! నీవు అవతారాలనెత్తే ఆసక్తిగలవాడవు. శ్రీరాముడు, కృష్ణుడు, ఆదివరాహం, నారసింహుడు మొదలైన ఎన్నో 
అవతారా లెత్తావు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేశావు. ధర్మాత్ములకు ఆత్మవిజ్ఞానమార్గాన్ని నిర్దెశించావు. నీ మహిమను ఆ 
బ్రహ్మకూడ వర్ణించలేడు. వేదబ్బందం సైతం వివరించలేదు. వేయిమాటలేల? మరి నిన్ను పొగడటానికి నేనెంతదాన్ని? 
(స్వామి వర్ణనాతీతుదని భావం). 


వ. అదియునుం గాక. 1034 
ప్రతి : అదియునున్‌+కాక= ఈ చెప్పిందే కాదు. 
తా ; అంతమాత్రమే కాక 


క. ధీమహిత! భవన్మంగళ, నామస్మరణానుకీర్తనము గల హీనుల్‌ 
శ్రీమంతు లగుదు, రగ్శి ష్టోమాదికృదాళికంటె శుద్ధులు దలంపన్‌. 10385 


ప్రతి: ధీమహిత= ఓ బుద్దివైభవం గలవాడా!; భవత్‌= నీ; మంగళనామ = శుభనామాన్ని స్మరణ= స్మరించటం; 
అనుకీర్తనము= పాడటం; గల= కల్లినట్టి; హీనుల్‌= అధములు; శ్రీమంతులు +అగుదురు= ధనికులవుతారు; అగ్నిష్టామ= 
అగ్నిష్టామం; ఆది= మొదలైన వాటిని; కృత్‌+ఆళికంటె= చేయువారికంటె; తలంపన్‌= ఆలోచింపగా; శుద్ధులు= ఆ 
హీనులు పరిశుద్దులు. 


తా; మహాత్మా! ట్‌ పవిత్ర నామాన్ని స్మరించేవారు, స్తుతించేవారు ఎంత అధములైననూ, వారు నిజంగా శ్రీమంతులే 
అవుతారు. అంతేగాదు అగ్నిష్టోమాది క్రతువులు చేసే యజ్ఞకర్తలకంటె కూడ పవిత్రులే. 


వ. అదియునుం గాక. 1036 
ప్రతి : అదియునున్‌+కాక= అంతేగాదు 
తా ; ఇంకా... 


క. నీ నామస్తుతి శ్వపచుం, డైనను జిహ్వాగ్రమందు ననుసంధింపన్‌ 
వానికి సరి భూసురుండుం, గానేరండు చిత్ర మిది జగంబుల నరయన్‌. 1037 


తృతీయస్కంధము 509 


ప్రతి : నీ నామస్తుతిన్‌= నీ పేరు పేర్కొనుట; శ్వపచుండు+ఐనను= కుక్క మాంసంతినే చండాలుడైనను; జిహ్వా+అ[గ్రమండున్‌= 
నాలుక కొసయందు; అనుసంధింపన్‌= నూల్మొల్చగా; భూసురుండున్‌= బ్రాహ్మణుడుసైతం (నామస్మరణ లేనివాదైతే); 
వానికిన్‌= ఆ చండాలునికి; సరి కానేరండు= సమానుడు కాజాలడు; అరయన్‌= ఆలోచిస్తే జగంబులన్‌= లోకాలలో; 
అది= అట్లగుట; చిత్రము= ఆశ్చర్యకరం. 


తా:నీ పేరుచ్చరించేవాడు చండాలుడైనను, అతడు బ్రాహ్మణునికంటె కూడ శ్రేష్టుడే. ఇది నిజంగా లోకంలో విచిత్రమైన 
సంగతి. 
ఉ. ఈ విధ మాత్మలం దెలిసి యెప్పుడు సజ్జనసంఘముల్‌ జగ 

త్పావనమైన నీ గుణకథామృత మాత్మలం (గోలి సర్వ త్రీ 

ర్ధావళిం గ్రుంకినట్టి ఫల మందుదు రంచు సమస్త వేదముల్‌ 

వావిరిం బల్ముం గావునను వారలు ధన్యులు మాన్యు లుత్తముల్‌. 1038 
ప్రతి : ఎప్పుడు= ఎల్లప్పుడు; సత్‌+జనసంఘముల్‌= ఉత్తములైన వారెల్లరు; ఈ విధము= ఈ నీ నామోచ్చారణ విధానం; 
ఆత్మలన్‌+తెలిసి= మనస్సులకు ఒంటబట్టించుకొని; జగత్‌+పావననము+ఐన = లోకాన్ని పవిత్రం చేయజాలిన; నీ; 
గుణకథా +అమృతమున్‌= న్స్‌ గుణాల్ని తెల్పే కథలనే అమృతాన్ని; ఆత్మలన్‌= హృదయపూర్వకంగా; (కోలి= ఆస్వాదించి; 
సర్వ= ఎల్ల; తీర్ధ+ఆవళిన్‌= పుణ్యతీర్థాలన్నింట; క్రుంకిన +అట్టి= మునకలు వేసినటువంటి; ఫలము= ఫలితాన్ని అందుదడురు= 
పొందుతారు; అంచున్‌= అంటూ; సమస్తవేదముల్‌= నాల్గువేదాలు; వావిరిన్‌= వరుసగా (పనిగట్టుకొని); పల్మున్‌= 
ఘోషిస్తాయి; కావునను= అందువల్ల వారలు= నీ నామామృతాన్ని పానంచేసినవారలు; ధన్యులు= అదృష్టవంతులు; 
మాన్యులు= పూజింపందగినవారు; ఉత్తముల్‌= క్రేష్టులు. 
తా; భగవన్నామస్మరణచేసే చండాలుడు సైతం బ్రాహ్మణునికంటె కూడ శ్రేష్టుడనే సత్యం తెలిసినవారు లోకపావనమైన 
నీ కథామృతపానంవల్ల, ఎల్లతీర్థాల్లో మునిగితే వచ్చే ఫలాన్ని పొందగల్లుతారు. ఈ వాస్తవాన్ని వేదవాజ్బ్యయం చాటుతోంది. 
ఆ అమృతాన్ని చవిచూచిన వారే ధన్యులు, వారే పూజ్యులు, వారే సజ్జనులు. 
వ. అది గావునం బరబ్రహ్మంబవును, బరమ పురుషుందవును, బ్రత్యబ్మనోభావ్యుండవును, సమస్త జన 
పాపనివారక స్వయం ప్రకాశుండవును, వేదగర్భుండవును, శ్రీ మహావిష్ణుండవును నగు నీకు వందనంబు 
లాచరించెద నని స్తుతియించినం బరమ పురుషుండును. మాతృవత్సలుండును నగు కపిలుండు గరుణారసార్ద 
హృదయ కమలుండై జనని కిట్లనియె. 1039 
ప్రతి : అది కావునన్‌= ఆ కారణంవల్లు పరబ్రహ్మంబవును= అక్షర పరబ్రహ్మస్వరూపుడవు; పరమపురుషుండవును= 
పురుషశ్రేష్టుడవు; ప్రత్యక్‌+మనస్‌= ప్రత్యగాత్మచేత; భావ్యుండవును= భావింపదగ్గవాడవును; సమస్తజన= ఎల్లజనులయొక్క 
పాపనివారక= దోషాల్ని మట్టుపెట్టే స్వయంప్రకాశుండవును= స్వయంజ్యోతి స్వరూడవూ; వేదగర్భుండవును= వేదములను 
కడుపులో దాచుకొన్నవాడవూ; శ్రీమహావిష్ణుండవునున్‌= శ్రీమన్నారాయణుడవు; అగున్‌= అయినట్టి; నీకున్‌= (కపిలాచార్యునకు); 
వందనంబులు= నమస్మారాలు; ఆచరించెదన్‌+అని= సమర్పింతును అని; స్తుతియించినన్‌= స్తోత్రం చేయగా; 
పరమపురుషుండును= ఉత్తమపురుషుడునూ; మాతృవత్సలుండునున్‌= తల్లిప్రేమను చూరగొన్నవాడును, తల్లియందు 


510 శ్రీమహాభాగవతము 


(శ్రేమగలవాడును; అగు= అయిన; కపిలుండు= కపిలముని; కరుణారస= దయారసంచేత; ఆర్ట= తడిసిన (మృదువైన); 
పహృదయకమలుండు+ఐ= ఎదతామరగలవాడై; జననికిన్‌= తల్లితో; ఇట్లు+అనియెన్‌= ఇలా అన్నాడు. 

తా : దేవహూతి కుమారుడైన కపిలునుద్దేశించి, “ఆర్యా! నీవు అక్షర పరబ్రహ్మస్వరూపుడవు, పురుషశ్రేష్టుడవు. ప్రత్యగాత్మకు 
మాత్రమే అందేవాదవు. ఎల్లపాపాల్ని తుదముట్టించగల ప్రకాశం నీ అధీనం. వేదవిజ్ఞానస్వరూపుడవైన సాక్షాత్‌ 
శ్రీమన్నారాయణుడవు. నీకివేనా నమస్మారాలు అని అనగా, మాతృవాత్సల్యం చూరగొన్న ఆయన హృదయం దయారసంతో 
ఉప్పొంగిపోయింది. తల్లితో అంటున్నాడు. 


తే. తవిలి సుఖరూపమును మోక్షదాయకంబు, నైన యీ యోగమార్ల మే నంబ! నీకు 
నెజుంగ వివరించి చెప్పితి నిది దృఢంబు, గాంగ భక్తి ననుష్టింపు కమలనయన! 1040 


ప్రతి : అంబ= అమ్మా!; కమలనయన= తామరలవంటి కన్నులుగల మాతా!; తవిలి= పూని; సుఖరూపమును = 
సుఖప్రదమైనదియు; మోక్షదాయకంబున్‌= మోక్షాన్ని ఇచ్చేదియు; ఐన= అయినట్టి ఈ యోగమార్గము= ఈ యోగవిజ్ఞానాన్ని 
ఏన్‌= నేను; నీకున్‌+ఎజుంగన్‌= నీకు తెలిసేటట్లు; వివరించి= విడమర్చి; చెప్పితిన్‌= బోధించాను; ఇది= ఈ విజ్ఞానము; 
దృఢంబు +కాంగన్‌= నీలో పాదుకొనేటట్ట్లు; భక్తిన్‌= (శ్రద్ధతో; అనుష్టింపు= ఆచరించుము. 


తా: తల్లీ! పూజ్యురాలా! సుఖదాయకమూ, మోక్షప్రదమూ అయిన యా యోగరహస్యాన్ని నీకు విస్తరించి చెప్పాను. 
ఏమరక భక్తితో నీవు అనుష్టించవలసింది. 


క. జీవన్ముక్తి లభించుం, గావున నేమజణక తలయు కైకొని దీనిన్‌ 
వావిరి నొల్లని వారికిం, దావల మగు మృత్యుభయము, దవ్వగు సుఖమున్‌. 1041 


ప్రతి : కావునన్‌= అందువల్ల (అనుష్పానంవల్ల); జీవత్‌+ముక్తి= బ్రతికివుందగానే లభించుమోక్షం; లభించున్‌= చేకూరుతుంది; 
ఏమజక= మరువకుండ; తలంపు= భావించుము; కైకొని= గ్రహించి; దీనిన్‌= ఈ అనుష్వానాన్ని; వావిరిన్‌= క్రమం 
తప్పకుండా; ఒల్లనివారికిన్‌= అనుష్టించనివారికి; మృత్యుభయము= మిత్తిఖీతి; తావలము+అగున్‌= దరి చేరుతుంది; 
సుఖమున్‌= సుఖం కూడ; దవ్వు+అగున్‌= దూరమౌతుంది. 


తా : 'యోగానుష్థానంవల్ల జీవన్ముక్తి లభిస్తుంది. దీన్ని గ్రహించి ఏమరుపాటు లేకుండా తలంచుము. దీన్ని మనసారా 
ఆచరించని వారికి మృత్యుభయం వెన్నంటే వుంటుంది. సుఖంకూడ హుళక్కి 


క. అని యిట్లు దేవహూతికి, మన మలరంగం గపిలుం డాత్మ మార్గం బెల్లన్‌ 
వినిపించి చనియె నని విదు, రునకున్‌ మైత్రేయమునివరుం దెటింగించెన్‌. 1042 


ప్రతి : అని+ఇట్లు= ఈ విధంగా; కపిలుండు= కపిలమహర్షి దేవహూతికిన్‌= తల్లియైన దేవహూతికి;ి మనము +అలరన్‌+ 
కన్‌= మనస్సు ఆనందం పొందేవిధంగా; ఆత్మమార్దంబు= ఆత్మజ్ఞానాన్ని (సాంఖ్యం) ఎల్లన్‌= పూర్తిగా; వినిపించి= చెప్పి; 
చనియెన్‌= వెళ్ళిపోయాడు; అని= ఈ విధంగా; మైశ్రేయమునివరుండు= మైత్రేయుడనే మునీశ్వరుడు; విదురునకున్‌= 
విదురునికి; ఎటింగించెన్‌= తెల్పాడు. 


తా : ఇలాగా కపిలుడు తల్లియైన దేవహూతికి సాంఖ్యవిజ్ఞానాన్ని వివరించి చెప్పి అంతర్జానం చెందాడు అని మైత్రేయ 
మహాముని విదురునికి చెప్పాడు. 


తృతీయస్కంధము 511 


వ. అట్లు కపిలుం దేగిన పిదప దేవహూతియుం బుత్రుండు సెప్పిన యోగమార్గంబున విజ్ఞానంబు 
గలిగి యుండియుం బెనిమిటియైన కర్ట్దమునిం దనయుందైన కపిలునిం బాసి నష్టవత్సయగు గోవు 
చందంబునం దల్లడిల్లుచుం గపిలమహామునిం దలంచుచుం గర్ద్వమ తపస్సామర్థ్యంబున నైనయట్టి. 1048 
ప్రతి : అట్లు= ఆ విధంగా; కపిలుండు; ఏగినపిదపన్‌= వెళ్ళిన తర్వాత; దేవహూతియున్‌= దేవహూతి; పుత్రుండు +చెప్పిన= 
కుమారుడు బోధించినట్టి; యోగమార్గంబునన్‌= యోగపద్ధతిద్వారా; విజ్ఞానంబు= అనుభవజ్ఞానాన్ని కలిగి +ఉండియున్‌= 
పొందికూడ; పెనిమిటి+ఐన= భర్తయైన; కర్టమునిన్‌= కర్టమప్రజాపతిని;ి తనయుండు +ఐన= కుమారుడైన; కపిలునిన్‌= 
కపిలుణ్జి; పాసి= విడిచి; నష్టవత్స= దూడని కోల్పోయినది; అగు= అయినట్టి గోవు చందంబునన్‌= ఆవువలె; తల్లడిల్లుచున్‌= 
దుఃఖిస్తూ కపిలమహామునిన్‌= కపిలుణ్ణి;ి తలంచుచున్‌= స్మరిస్తూ కర్వమ= తనభర్తయైన కరమ మహర్షియొక్క 
తపస్‌+సామర్ధ్యంబునన్‌= తపః ప్రభావంవల్ల ఐన +అట్టి= పుట్టినటువంటి... 
తా : కపిలుడు వెళ్ళిపోయాక దేవహూతి కుమారుని యోగమార్గోపదేశంతో విజ్ఞానవతి అయింది. అనంతరం ఆమె తన 
భర్తయైన కర్దమ ప్రజాపతి, కుమారుడైన కపిలుడు తనని వదలిపోగా, దూడని కోల్పోయిన గోమాతలాగా తల్లడిల్లింది. 
ఎదలో కపిలుణ్సి స్మరించుకొంటూ తనభర్త కర్టముని తపోభూమివైపు దృష్టిసారించింది. 
ఉ. మానిత సౌరభప్రసవ మంజుల పక్వ ఫలప్రవాళ భా 

రానత చూత పోత విటపాగ్ర నికేతన రాజకీర స 

మ్మాని సుఖానులాప పరిమందిత కర్దమతాపసాశ్రమో 

ద్యాన వన ప్రదేశ కమలాకర తీర నికుంజ పుంజముల్‌. 1044 
ప్రతి :; మానిత= కొనియాడదగిన; సౌరభప్రసవ= వాసనగలపూలచే; మంజుల= ఇంపైన; పక్వఫల= పండిన పండ్లచే; 
ప్రవాళభార= చిగురాకుల బరువుచే; ఆనత= క్రిందికి వంగిన; చూతపోతవిటప= గున్నమామిడి చెట్ల కొమ్మలయొక్క 
అ[గ్ర= చివరనున్న; నికేతన = గూళ్ళయందలి; రాజకీర= రాచిల్మలయొక్క సమ్మాని= ఆదరింపదగిన; సుఖ+అనులాప= 
ఇంపు గలిగించే సల్లాపాలచే; పరిమండిత= ప్రకాశిస్తున్న కర్టమ= కర్దముని; తాపస+ఆశ్రమ= తపోవనమందలి; 
ఉద్యానవనప్రదేశ= విహారవనభూమిలోనున్న కమల+ఆకరతీర= సరోవరపు గట్టులయందలి; నికుంజ పుంజముల్‌= 
పొదరిళ్ళ గుంపులు. 
తా : కర్ట్వముని తపోవనమందు ఏపైన గున్నమామిడిచెట్లున్నాయి. అవి పూచిన పూలతో, పండిన పళ్ళతో, ఎ్జిని 
చివురుటాకులతో భూమికి వంగి ఉన్నాయి. ఆ చెట్ల కొసల్లో రాచిల్మలు, గూళ్లెక్కి కర్దమ మహర్షి కీర్తికి నీరాజనాలర్పిస్తున్నవా 
అన్నట్లు మనోజ్ఞంగా ఆలాపిస్తున్నాయి. ఆ తపోవనమందలి ఉద్యానవనంలో చక్కని సరోవరం. దాని తీరంవెంట పొదరిళ్ళు 
ఉన్నాయి. 
వ. వెండియు. 1045 
ప్రతి : వెందియున్‌= మజియు 


తా; ఇంకా 


512 శ్రీమహాభాగవతము 


బ్ర 


అంచిత స్ఫటిక మయ స్తంభ దీప్తిచేం గొమరారు మరకత కుద్యములను 
సజ్ఞాతి వజ్రాల సజ్ఞాలరుచులచే భాసిల్లు నీల సోపానములను 

దీపించు చంద్రకాంతోపలవేదుల విద్రుమ గేహళలీ విలసితముల 

హాటక రత్న కవాట శోభితముల నలరిన సౌధశాలాంగణముల 


తే. వర పయః ఫేన పటల పాండుర కరీంద్ర, దంత నిర్మిత ఖట్వాతి ధవళ పట్ట 
రచిత శయ్యాళులును జతురంతయాన, కనక పీఠాది వస్తు సంఘముల నెల్ల. 1046 


ప్రతి : అంచిత= ఒప్పిదమైన; స్పటికమయ= పటికపుజాలతోడి; స్తంభదీప్తిచేన్‌= కంబములకాంతిచేత; కొమరారు= 
అలరారుచున్న మరకత= పచ్చరాళ్ళుపొదిగిన కుద్యములను= గోడలను; సత్‌ +జాతివజ్రాల= ఉత్తమ జాతివజ్రాలయొక్కయు; 
సత్‌= చక్కని; జాల= కిటికీల) రుచులచేన్‌= కాంతులతో; భాసిల్లు= ప్రకాశిస్తున్న నీల= నీలివన్నెల; సోపానములను= 
మేడమెట్లను; దీపించు= వెల్లుతున్న; చంద్రకాంత+ఉపల= చలువజాతి; వేదుల= తిన్నెలతో; విద్రుమ= పగడపు; గేహల్లీ= 
గదడపలచే; విలసితములన్‌ = ఒప్పారుచున్నవియు; హాటక= బంగారం; రత్న= రత్నాలు పొదివిన; కవాటశోభితములన్‌ = 
ద్వారబంధాల అలంకారంతో; అలరిన = ఒప్పినట్టి, సౌధశాలా= ఇంటి; అంగణములన్‌= ముంగిళ్ళతోను; వర= శ్రేష్టమైన; 
పయస్‌= పాల; ఫేనపటల= నురుగువలె; పాండుర= తెల్లనైన; కరి+ఇంద్ర, దంత= శ్రేష్టమైన ఏనుగు దంతంచే; నిర్మిత= 
చేయబడిన; ఖట్వా= మంచాలప్రై; అతి ధవళపట్టరచిత = స్వచ్చమైన పట్టములచే ఏర్పరిచిన; శయ్యాళులను= పడకల 
సమూహములను; చతరంతయాన = పల్లకీలు; కనకపీఠ +ఆది= బంగారు పీటలు మొదలైన; వస్తు సంఘములన్‌ +ఎల్ల= 
వస్తుసమూహములన్నింటిని... 

తా : కర్టముని తపోవనవాటికలో పటికపురాలచే నిర్మించిన స్తంభాలతో చూడముచ్చటైన పచ్చరాలచే నిర్మింపబడిన 
గోడలున్నాయి. వజ్రాలు పొదివిన చక్కని కిటికీలతో, విలసిల్లుతున్న నీలివన్నెల మెడమెట్టు, చలువరాతి తిన్నెలతో, 
పగడాలకాంతిగల గడపలతో వాటిక శోభాయమానంగావుంది. అక్కడి సౌధశాలలకు బంగారుతో తయారై, రతనాలు 
పొదివిన వాకిళ్ళు అమర్చారు. పాలనురుగువలె తెల్లనైన ఏనుగు దంతాలతో చెక్కబడిన మంచాలు, వాటిపై స్వచ్చమైన 
పట్టాల సెజ్జలు, పల్లకీలు, బంగరుపీటలు వీటితో ఆ వాటిక విలసిల్లుతున్నది. 

వ. మజథియు వికచకమల కుముద సౌగంధిక బంధుర సుగంధానుబంధి గంధవహ శోభితంబును నరవింద 
నిష్యంద కందళిత మరంద రసపాన మదవదిందిందిర సందోహ రుంకార సంకులంబునునై చెలువారు 
బావులు గలిగి, పురందర సుందరీ నందితంబైన కర్ద్వమాశ్రమంబుం బరిత్యజించి కుటిలంబులైన కుంతలంబులు 
జటిలంబులుగా ధరియించి సరస్వతీ బిందు సరోవరంబులం ద్రిషవణ స్నానంబు గావించుచు 
నుగ్రతపోభారంబునం గృశీభూత శరీరయై నిజకుమారుండును బ్రసన్నవదనుండును గపిల నామధేయుండును 
నగు నారాయణుని సమస్త సన్యస్త చింతనలచే ధ్యానంబు సేయుచుం బ్రవాహరూపం బైన భక్తి యోగంబునను 
నధికవైరాగ్యంబునను యుక్తానువ్యాన జాతంబై బ్రహ్మత్వాపాదకంబగు జ్ఞానంబును విశుద్ధ మనంబును గలిగి. 1047 
ప్రతి ;: మజియున్‌= ఇంకా; వికచ= విచ్చినట్టి; కమల= తామరలు; కుముద= నల్లకలువలు; సౌగంధిక = చెంగల్వలు; 
వీటిచే; బంధుర = మనోజ్ఞమైన; గంధవహ= గాలిచే; శోభఖితంబున్‌= విలసిల్లునదియు; అరవింద= తామరపూవులనుండి; 


తృతీయస్కంధము 513 


నిష్యంద= ప్రవించుటచే; కందళిత= పొటమరించిన; మరందరస= తేనెను; పాన= త్రాగుటవల్ల; మదవత్‌= మదించిన 
(మత్తెక్కిన); ఇందిందిర= తేనెటీగలగుంపుయొక్క రుంకార= జుమ్మను నాదంచే; సంకులంబునున్‌+ఐ= వ్యాపించినదియు 
అయి; చెలువారు= ఒప్పారుచున్న బావులు కలిగి= బావులతో; పురందరసుందరీనందితంబు +ఐన = దేవతా ప్రీలచే 
కొనియాదబడిన; కర్దమ +ఆశ్రమంబున్‌= కర్ణముని ఆ(శ్రమమును; పరిత్యజించి= వదలి; కుటిలంబులు+ఐన = వంకరలైన; 
కుంతలంబులు= తలవెండ్రుకలు; జటిలంబులుగాన్‌= జడలుగా; ధరియించి= తాల్చి; సరస్వతీబిందు సరోవరంబులన్‌= 
సరస్వతి బిందు సరస్సులందు; త్రిషవణ= మూడు వేళల; స్నానంబు +కావింపుచున్‌= జలకమాడుచు; ఉగ్ర= తీవ్రమైన; 
తపస్‌+భారంబునన్‌= భారమైన తపస్సువల్ల; కృశీభూత= శుష్మించిన; శరీర+ఐ= దేహంగలదై; నిజకుమారుండును= 
తనకొడుకును; ప్రసన్న= నిర్మలమైన; వదనుండును= మోముగలవాడును; కపిలనామధేయుండును= కపిలుదనే 
పేరుగలవాదడును; అగు= అయినట్టి; నారాయణునిన్‌= శ్రీహరిని; సమస్త= పూర్తిగా; సన్వ్యస్త= విడువబడిన; చింతలచేన్‌ = 
ఆలోచనలతో అనగా ఎల్లకోర్కెలనుండి విముక్తయై; ధ్యానంబు+చేయుచున్‌= ధ్యానిస్తూ; ప్రవాహరూపంబు+ఐన = ఎడతెగక 
సాగుచున్ను భక్తియోగంబునన్‌= భక్తియోగంచేత; అధిక= అతిశయమైన; వైరాగ్యంబునను= విరక్తి గుణంతో; యుక్త= 
యోగ్యమైన; అనుష్టానజాతంబు+ఐ= ఆచారంవల్ల కల్లినదియు; బ్రహృత్వ+ఆపాదకత్వంబున్‌= బ్రహ్మస్వరూపాన్ని 
కల్టించగలదియు; అగు = అయినట్టి; జ్ఞానంబును= తెలివిని; విశుద్ధమనంబును= మిక్షిలి దోషంలేని మనస్సును; కలిగి= 
పొంది... 


తా; ఇంకాఆ కర్దమాశ్రమం వికసించిన తామరలు, నల్లకలువలు, చెంగల్వలు మున్నగువాటియొక్క సువాసనల్నిటి 
గ్రహించి వీస్తున్నగాలులు, తామరపూలనుండి స్రవించే తేనెను ఆస్వాదించి మత్తెక్కిన జుంటీగలు ముసరుతున్న బావులు, 
కల్షివుంది. ఇంకా చిత్రవిచిత్రమైన ఆభరణాలు, వాసనాద్రవ్యాలు ఎన్నోవున్నాయి. దేవహూతి వాటిన్నింటిని పరిత్యజించింది. 
సరస్వతి నదిలోను బిందుసరస్సులోను నిత్యం మూడువేళల స్నానంచేస్తూ, ధ్యానంలో మునిగి, తపస్సు చేసి కృశించిన 
శరీరం గలదయింది. నిర్మలచిత్తముతో భక్తియోగం, వైరాగ్యం ఆసరాగా, ప్రశాంత వదనుడును, తనకుమారుడును, అగు 
శ్రీమన్నారాయణమూర్తి అవతారం తాల్పిన కపిలుని స్మరిస్తూ బ్రహ్మజ్ఞానం పదసింది. 
విశే : కర్ణమాశ్రమాన్ని మహావైభవం కలదిగా వర్ణించారు. ఆ వర్ణనలో దేవహూతి ప్రలోభ పడకపోవటం అనే మహాగుణాన్ని 
తెలియజెప్పటం తాత్పర్యం. 
సీ అనయంబు నాత్మనాయకుండును విశ్వతోముఖుం డనంతుండుం బరముండు నజుండు 

చతురుండు నిజపరిజ్ఞాన దీపాంకుర మహిమ నిరస్త సమస్త భూరి 

మాయాంధకారుం డమేయుం డీశ్వరుం డగు నా పరబ్రహ్మంబునం దవిరత 

బద్ధతత్వ జ్డాన పరతచే నిర్ముక్త జీవ భావమున విశిష్టయోగ 


తే. భవ్యసంప్రాప్త నిర్మల బ్రహ్మభావ, ములను గలిగి సమాధిచే నెలమిం దనరు 
నపునరావృత్త మగు త్రిగుణప్రధాన, తత్వముల నొప్పి సంతతోదారనియతి. 1048 


ప్రతి : అనయంబున్‌= ఎల్లప్పుడు; ఆత్మనాయకుండును= ఆత్మకు అధిపతియు; విశ్వతస్‌+ముఖుండు= సర్వజగద్య్యాప్తుడు; 
పరముండు= శ్రేష్టుడును; అజుండు= పుట్టుకలేనివాడును; చతురుండు = చాతుర్యంకలవాడును; నిజపరిజ్ఞాన= తన ఎజుక 


514 శ్రీమహాభాగవతము 


అనే; దీప+అంకుర= దీపపుమొలక; మహిమన్‌= కాంతిచేత; నిరస్త= అంతరించిన; సమస్త= ఎల్ల భూరి= గొప్ప; 
మాయా+అంధకారుండు= మాయలఠఅనే చీకటిగలవాదును; (ఆ స్వామిస్వరూపజ్ఞానంవల్ల మాయాంధకారం నశిస్తుంది); 
అమేయుండు = మితిలేనివాడును; ఈశ్వరుండు= ప్రభువును; అగున్‌= అయినట్టి, పరబ్రహ్మంబునందున్‌= అవినాశియైన 
బ్రహ్మస్వరూపమందు; అవిరత= విశ్రాంతిలేనట్టి; బద్ధ= తగుల్మొన్న తత్వజ్ఞానపరతచేన్‌= అభేదజ్ఞానమందలి ఆసక్తిచే; 
నిర్‌+ముక్త= వదలిపెట్టబడిన; జీవభావమునన్‌= జీవత్వముచే; విశిష్ట= ప్రశస్తమైన; యోగ= యోగంవలన; భవ్య= 
దివ్యముగా; సంప్రాప్త= పొందబడిన; నిర్మల= దోషంలేనట్టి; బ్రహ్మభావములను = బ్రహ్మస్మరణలను; కలిగి= పొంది; 
సమాధిచేన్‌= నిష్టచేత; ఎలమిన్‌= ప్రీతితో; తనరున్‌= ఒప్పారునట్టి నపునరావృత్తము +అగు = తిరిగిరానట్టి (జన్మరాహిత్యం) 
త్రిగుణప్రధాన= సత్వము రజస్సు తమస్సులనే, ముఖ్యమైన; తత్సములన్‌= స్వరూపాలతో; ఒప్పి= వెలసి; సంతత= ఎల్లప్పుడు; 
ఉదారనియతిన్‌= క్రమగతమైన బెదార్యంతో... 

తా : దేవహూతి ఆత్మజ్ఞాన సాధనతో జీవత్వభ్రాంతి ఆస న ప్రకృష్ణమైన పరబ్రహ్మమందు లీనమైంది. ఆ పరబ్రవ్మాస్వరూపం 
ప్రత్యగాత్మకు మూలరూపం. విశ్వమంతట వ్యాపించినట్టిది. శ్రేష్టమైనది. పుట్టుక లేనిది. స్వకీయమైన జ్ఞానదీపంతో 
మాయాంధకారాన్ని పటాపంచలు చేయగల్లింది. అమేయమైంది. విశ్వమంతటిపై అధికారంగలది. అలాంటి అద్వితీయమైన 
అక్షరపరబ్రహ్మమందు దేవహూతి దృష్టిని నిలిపి, సమాధిద్వారమున భగవంతునిలో విలీనమై పునర్జన్మ విముక్తిని కోరుతూ 
ఉంది. 


విశే : నపునావృత్తము - మరల సంభవించినవి. జ్ఞానం పొందడంవలన దేవహూతి సంసారబంధ నిమిత్తాలైన గుణాదులు 
తిరిగి కలుగలేదు - అని తాత్పర్యం. 


తే. కలలం దోంచిన వస్తుసంఘముల మేలు, కొని కనుంగొనంగా లేని మనుజు పోల్కిం 

బొలంతి తన యాత్మ మజచి యిమ్ముల సధూమ, మైన పావకుగతి నుండె నంతలోన. 1049 
ప్రతి : కలలన్‌= స్వప్నమందు; తోంచిన= కస్పించినట్టి, వస్తుసంఘములన్‌= పదార్దాలను; మేలుకొని= మేల్మొని; 
కనుంగొనన్‌+కాన్‌= లేని, చూదడజాలని; మనుజు+పోల్మిన్‌= మానవునివలె; పొలంతి= ఆమె; తన+ఆత్మన్‌= తన శరీరాన్ని; 
మజచి= మరచిపోయి; ఇమ్ములన్‌= శాంతంగా సధూమము+ఐన= పొగచూరిన; పావకుగతిన్‌= అగ్నివలె; ఉండెన్‌= 
ఉండింది; అంతలోనన్‌= ఆ లోపల 


తా : కలలో కన్పించిన వస్తువు మేల్మోగానే కన్పించదు. దేవహూతికూడ ఆత్మతత్త్వ సాక్షాత్కారంకాగా దేహవిస్మరణపొంది 
పొగచూరిన అగ్నిలా ఉండిపోయింది. 


క. గురుయోగ శక్తిచే నం, బరతలమున కెగసి సతృపామయుండగు నా 
పరవాసుదేవు చరణాం, బురుహ యుగన్యస్త చిత్తము గలది యగుచున్‌. 1050 
ప్రతి : గురు= గొప్పదైన; యోగశక్తిచేన్‌= యోగబలంచేత; అంబర తలమునకున్‌= ఆకాశ ప్రదేశానికి; ఎగసి= ఎగిరిపోయి; 


సత్‌+కృపామయుండు +అగున్‌ = మంచి దయామయుదైన; ఆ, పరవాసుదేవు = పరమాత్మయైన శ్రీహరియొక్క 
చరణ+అంబురుహ= పాదపద్మాల యుగ= జంటయందు,; న్యస్త= పాదుకొల్పిన; చిత్తము+కలది+అగుచున్‌= మనస్సుగుదై... 


తృతీయస్కంధము 515 


తా: యోగశక్తితో ఆ దేవహూతి ఆకాశాని కెగసి, దయాసముద్రుదైన ఆ శ్రీమన్నారాయణుని అడుగుదామరలపై మనసు 
నిల్పింది. 


వ. ఇట్లు కపిలోక్తమార్గంబున దేవహూతి శ్రీహరియందుం గలసె, నయ్యంగనారత్నంబు మోక్షంబునకుం 
జనిన క్షేత్రంబు “సిద్ధిపదం” బనుపేరం బరంగి ప్రసిద్ధి వహించె, అంత నక్కడం గపిలుండు తల్లిచేత 
ననుజ్ఞాతుందై సిద్ధ చారణ గంధర్వాప్సరోముని నివహ సంస్తూయమానుం డగుచు సముద్రునిచేత దత్తార్హణ 
పూజా నికేతనంబులు వదసి సాంఖ్యాచార్యాభిషప్పుతంబగు యోగంబు నవలంబించి లోకత్రయ శాంతి కొజకు 
సమాహితుందై స్వపిత్రాశమంబు విడిచి యుదగ్భాగంబునకుం జనియె నని మైత్రేయ మహాముని విదురున 
కిట్లనియెం దండ్రీ! యీ యుపాఖ్యానంబును నాకు గోచరించిన రీతి నీకుం జెప్పితి, నిది కపిల “దేవహూతి 
సంవాదం” బత్యంత పావనంబు, గపిల ప్రణీతంబు నయిన యోగంబు, దీనిం బరమభక్తి యుక్తుండై 
యెవ్వండు పఠించు, నెవ్వండు విను, నట్టి పుణ్యాత్ములు విగతపాపులై గరుడ ధ్వజుండయిన పుండరీకాక్షుని 
శ్రీచరణారవిందంబులం బొందుదురని మైత్రేయుండు విదురున కెజింగించిన విధంబున శుక యోగీంద్రుండు 
పరీక్షిన్నరేంద్రునకుం జెప్పెనని సూతుండు శౌనకాది మహామునులకు నీ కథా వృత్తాంతంబు సెప్పిన విని 
ప్రహృష్ట హృదయులై మునికులోత్తమా! భవద్వాక్పూరం బగు భగవత్మథామృతంబు [గోలుచుండ మా 
మనంబులం దనివోవ, దింకను దరువాతి వృత్తాంతంబులు మాకు విశదంబులుగ వినిపింప నీవ యర్హుండ 
వని యడుగుటయు. 1051 


ప్రతి : ఇట్లు= ఈ విధంగా; కపిల+ఉక్త= కపిలునిచే చెప్పబడిన; మార్గంబునన్‌= పద్ధతితో; దేవహూతి= దేవహూతి; 
శ్రీహరియందున్‌ = విష్ణుదేవునియందు; కలసెన్‌= విలీనమైంది; (అనగా “సాయుజ్యప్రాప్తి ఆమెకు కల్టింది) 
ఆ+అంగనారత్నంబు= ఆ స్రీరత్నమైన దేవహూతి; మోక్షంబునకున్‌= వైకుంఠానికి; చనిన= వెళ్ళినట్టి (కారణభూతమైన); 
క్షేతంబు= పుణ్యభూమి; సిద్ధిపదంబు +అనుపేరన్‌= ఫెద్ధిపద? మనేపేరుతో; పరంగి= ఒప్పి; ప్రసిద్ధిన్‌= ఖ్యాతిని వహించెన్‌= 
పొందింది; అంతన్‌, అక్కడన్‌= ఆ క్షేత్రంలో; తల్లిచేతన్‌= దేవహూతిచే; అనుజ్ఞాతుండు+ఐ= అనుమతింపబడినవాడ్రై; 
సిద్ధ= సిద్ధులు; చారణ= చారణులు; గంధర్వ గంధర్వులు; అప్పరస్‌= అప్సరసలు; ముని= మునులు మున్నగువారి; 
నివహ= సమూహముచే; సంస్తోయమానుండు +అగుచున్‌= కొనియాడబడుచున్నవాడై; సముద్రునిచేతన్‌= సాగరంచేత; 
దత్త= ఇవ్వబడిన; అర్హణ, పూజా= అర్హ్యము, పూజ, నివాసమునకు వసతి అనువానిని; నికేతంబులు; పడసి= పొంది; 
సాంఖ్య+ఆచార్య= సాంఖ్యశాస్తమెరిగిన గురువులచే; అభిష్టుతంబు +అగు= పొగడబడినట్టి; యోగంబున్‌= యోగాన్ని 
(సాంఖ్యయోగాన్ని;ి అవలంబించి= ఆశ్రయించి; లోకత్రయ= ముల్లోకాల; శాంతికొజకున్‌= శాంతికై సమాహితుండు+ఐ= 
పూనుకొన్నవాదడై; స్వ= తన; పితృ+ఆశ్రమంబు= తండ్రియైన కర్దముని ఆశ్రమం; విడిచి= వదలి; ఉదక్‌+భాగంబునకున్‌= 
ఉత్తరదిశకు; చనియెన్‌= వెళ్ళాడు; అని; మైత్రేయమహాముని= గొప్పమునియైన మైత్రేయుడు; విదురునకున్‌= విదురునితో; 
ఇట్లు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు; తండ్రీ!= నాయనా!; ఈ+ఉపాఖ్యానంబు= ఈ ఉపకథ); నాకున్‌= (మైభ్రేయునకు); 
గోచరించినరీతిన్‌= తెలిసినంతమేర; నీకున్‌= నీకు (విదురునకు); చెప్పితిన్‌= వివరించాను; ఇది= ఈ ఉపకథ; 
కపిలదేవహూతి= కపిలుడు, దేవహూతి అనేవారి; సంవాదంబు= సంభాషణం (ప్రశ్నోత్తరగర్భితమైనది); అతి+అంత= 


516 శ్రీమహాభాగవతము 


మిక్షిలి; పావనంబు= పుణ్యప్రదము; కపిల= కపిలాచార్యునిచే; ప్రణీతంబున్‌+అయిన = రూపుదిద్దుకొన్నట్టి; యోగంబు= 
యోగం; దీనిన్‌= ఈ యోగాన్ని పరమ= మిక్కిలి; భక్తియుక్తుండు+ఐ= భక్తితో కూడినవాడై (ధ్యానియై); ఎవ్వండు= ఏ 
మానవుడు; పరించున్‌= చదువుతాడో; ఎవ్వండు= ఏ ప్రాణి; వినున్‌= వింటాడో; అట్టిపుణ్య+ఆత్ములు = అలాంటి ధన్యులు; 
విగతపాపులు+ఐ= పాపాలు తొలగినవార్రై గరుడధ్వజుండు+ఐన= గరుడుడు వాహనంగా, ధ్వజంగా కల్లిన; పుండరీక +అక్షుని= 
పద్మనయనుడైన విష్ణువుని; శ్రీ= మంగళకరమైన; చరణ +అరవిందములన్‌= అడుగుదామరలను; పొందుదురు +అని = 
అందుకొంటారని, మైత్రేయుండు= మైశత్రేయముని; విదురునకున్‌; ఎటింగించిన విధంబున= తెల్పినరీతిగ; అని; 
శుకయోగి+ఇంద్రుండు= శుకమహాయోగి; పరీక్షిత్‌+నర+ఇంద్రునకున్‌= పరీక్షిన్మహారాజు అనుపేరు గలవానిక్తి చెప్పెన్‌+అని= 
చెప్పినాడు అని; సూతుండు= కథకుడైన సూతుడు; శౌనక +ఆది= శౌనకుడు మొదలైన; మహామునులకున్‌= మహర్షులకు; 
ఈ కథావృత్తాంతంబు= ఈ ఉపాఖ్యానాన్ని చెప్పినన్‌= చెప్పగా, విని= విన్న తర్వాత; ప్రహృష్ట హృదయులు+ఐ= సంతృప్తి 
చెందిన మనస్సుగలవారై; మునికుల+ఉత్తమా= మునుల వంశములో శ్రేష్టుడా! ఓ సూతా!; భవత్‌= తమ; 
వాక్‌+పూరంబు +అగు= నీ పల్ములతో నిండినదైన; భగవత్‌= భగవంతునిదైన; కథా+అమృతంబు= కథ అనే తేనెను; 
కోలుచు+ఉందన్‌= ఆస్వాదిస్తుండగా; మామనంబులన్‌= మా మనస్సులో; తని+పోవదు= తృప్తి నొాందకున్నది; ఇంకను = 
మరియు; తర్వాతివృత్తాంతంబులు= తర్వాత జరిగిన సంఘటనలు; మాకున్‌ (శౌనకాదులకు); విశదంబులుగన్‌= స్పష్టంగా; 
వినిపింపన్‌= చెప్పటానికి; నీవు+అ= నీవే (సూతుడే); అర్హుంణడవు+అని= యోగ్యుడవని; అడుగుటయున్‌= ప్రార్థింపగా... 


తా : దేవహూతి కపిలుడు బోధించిన యోగమార్గంలో పయనించి శ్రీహరి సాయుజ్యం పొందింది. ఆమె వైకుంఠానికేగుట 
కాస్మారమైన ఆ పుణ్యక్షేత్రం “సిద్ధిపదం' అనేపేరుతో వాసికెక్కింది. ఇక అక్కడే కపిలుడు తల్లిని వదలి ఆకాశసంచారులైన 
సిద్ధసాధ్యగంధర్వులు, అప్సరసలు, మునులు ప్రస్తుతిస్తుండగా, సముద్రుడిచ్చిన పూజాదులను పొంది, లోకశాంతి నిమిత్తం 
ఉత్తరదిక్కుకు వెళ్ళిపోయాడు అని మైత్రేయుడు విదురునికి చెప్పి “తండ్రీ! ఈ ఉపకథ నాకు తెలిసినంతవజణకు నీకు 
చెప్పాను. ఇది కపిల దేవహూతి సంవాదం. మిక్కిలి పవిత్రమైంది. దీన్ని రచించినవాడు కపిలుడే. ఇదొక యోగం. దీన్ని 
యే మానవుడు భక్తితో వింటాడో లేక చదువుతాడో వాడు పుణ్యాత్ముడు. సర్వపాపాలనుండి విముక్తుడవుతాడు. భగవంతుడైన 
శ్రీహరి పాదపద్మాల్ని చూరగొంటాడు” అని చెప్పి ముగించాడు. 'ఈ కథ శ్రీశుకుడు పరీక్షిన్నరేంద్రునికి చెప్పాడని 
సూతుడనే కథకుడు శౌనకాది మహామునులకు వివరించాడు. అప్పుడా శౌనకాదులు మహానందం చెంది, మహాత్మా! మీ 
వాగమృతాన్ని రుచిచూస్తుంటే మాకు తనివి తీరదు. ఇంకా తర్వాతి కథలు విన్పించండని ప్రార్ధించారు. 


విశే : దేవహూతికి వైష్ణవతత్త్వంలో ఇమిడిన సాయుజ్యప్రాప్తి ఈ వచనంలో అఖభివర్ణించబడింది. ఈ ఉపాఖ్యానం 
శరణాగతితత్వానికి శిఖరాయమాణమైనట్టిది. విశిష్టాద్వైతమతానికి ఎత్తిన కరదీపిక ఇది. అత్యంతపుణ్యప్రదమైన కథ అని 
వ్యాసమహర్షియే ఉగ్గడించాడు. 

ప్రధానంగా భాగవతపురాణం విష్ణుమాహాత్యాన్ని లోకానికి చాటడానికి ఏర్పడిన మహోత్కృష్టగ్రంథం. ఇందులోని 
ప్రధానేతి వృత్తానికి పోషకంగా ఉన్న ఉపాఖ్యానాలన్నీ శ్రీహరి అద్వితీయమహిమను చాటేవే. ఆ ఉపాఖ్యానాలన్నింట 
“'కపిలదేవహూతి' సంవాదమనే ఉపాఖ్యానం మేల్చంతి. 


దేవహూతి పునర్జన్మ రాహిత్యాన్నిపాంది శాశ్వతముక్తి పదవిని అందుకొనింది. భారతీయసాహిత్యంలోగాని, 
వైదికవిభాగంలోగాని కపిలదేవహూతి సంవాదంవంటి విళశిష్టోపాఖ్యానం వేరొకటి కన్పించదు. 


తృతీయస్కంధము 51/7 


చ. జనకసుతా మనో విమల సారస కోమల చంచరీక! చం 

దన శరదిందు కుంద హర తార మరాళ పటీర చంద్రికా 

వినుత యశోవిశాల! రఘువీర! దరస్మిత పద్మపత్ర లో 

చన! నిటలాంబక ప్రకట చాపవిఖందడన! వంశమందనా! 1052 
ప్రతి :; జనకసుతా= జనకుని కూతురైన సీత్రాదేవియొక్క మనస్‌= మనస్సనే; విమలసారస= స్వచ్చమైన పద్మానికి; 
కోమల= మృదువైన; చంచరీక= తుమెదవంటివాడా!; చందన= శ్రీగంధం; శరత్‌+ఇందు= శరదృతువులోని చంద్రుడు; 
కుంద= మొల్ల హర= పరమశివుడు; తార= నక్షత్రం; మరాళ= హంస్స్త; పటీర= చందనం; చంద్రికా= వెన్నెల మున్నగువానివలె; 
వినుత= కొనియాడబడిన; యశస్‌+విశాల= స్వచ్చమైన కీర్తిగలవాడా!; రఘువీర= రఘువంశానికి చెందిన వీరుడా!; 
దర= ఇంచుక; స్మిత్ర= చిరునవ్వుగల; పద్మపత్ర= తామరరేకులవంటి; లోచన = కన్నులుగలవాడా!; నిటల+అంబక = 
నొాసటమూడవకన్నుగల పరమేశ్వరుని; ప్రకట= పేరుగాంచిన; చాప= వింటిని; విఖందన= త్రుంచినవాడా!; వంశ= 
రఘుకులానికి; మండనా= అలంకారమైనవాడా!; 
తా : “సీతాదేవి పహృదయపద్నానికి శ్రీరాముడు తుమ్మెదను పోలినవాడు. ఆ స్వామికీర్తి శ్రీగంధం. శరచ్చంద్రుడు, మొల్లలు, 
శివుడు, నక్షత్రాలు, హంస, గంధపుచెట్టు, వెన్నెలవలె స్వచ్చమైంది. ఆయన రఘువంశవీరుడు. ఆయన కన్నులు విచ్చిన 
తెల్లదామరరేకుల్ని పోలివున్నాయి. శివధనుర్భంగం కావించినవాడు. రఘువంశానికి అలంకారమైనవాడు. 
తరలము : 

పరమపావన! విశ్వభావన! బాంధవ ప్రకరావనా! 

శరధిశోషణ! సత్యభాషణ! సతృపామయ భూషణా! 

దురిత తారణ! సృష్టికారణ! దుష్టలోక విదారణా! 

ధరణిపాలన! ధర్మశీలన! దైత్యమర్దన ఖేలనా! 1053 
ప్రతి : పరమపావన! = మిక్కిలి పవిత్రమైనవాడా!; విశ్చభావన = విశాలమైన భావాలుగలవాడా!; బాంధవప్రకర= బంధుకోటిని; 
అవనా= రక్షించువాడా!; శరధిశోషణ = సముద్రుని ఇంకించినవాడా!; సత్యభాషణ= సత్యమునే పల్కువాడా!; సత్‌+కృపామయ 
భూషణా= ఉత్తమమైన దయారూపమగు ఆభరణంగలవాడా!; దురితతారణ= పాపాలనుండి తరింపజేయువాడా!; సృష్టికారణ = 
లోకసృష్టికి కారణమైనవాడా!; దుష్టలోక= దుర్మార్గుల్ని, విదారణా!; చెండాడువాడా!; ధరణిపాలన= భూమిని పాలించినవాడా; 
ధర్మశీలన= ధర్మబద్ధమైన నడవడిగలవాడా!; దైత్యమర్దన= రాక్షసవధయే; ఖేలనా= (క్రీడగా గలవాడా! 
తా : ఆ శ్రీరాముడు మిక్కిలి పవిత్రుడు. ఆయన ఆశయాలు విశాలమైనవి. ఆయన బంధువర్గానికి రక్షకుడు. ఒకప్పుడు 
బాణం ఎక్కుపెట్టి సముద్రాన్న ఎండించినవాడు. సత్యవాది, దయాభరణుడు. పాపాల్ని మట్టుపెట్టెవాడు. సృష్టికారకుడు 
దుష్టసంహారకుడు. ధర్మబద్ధంగా రాజ్యమేలినవాడు. రాక్షసవధ ఆయనకొక క్రీడ. 
విశే : తరళవృత్తానికి పాదపాదంలో - నభరసజజగ - అనే గణాలున్నాయి. ప్రతిపాదంలో 12వ అక్షరంతో యతిమైత్రి. 
ప్రాసనియమం గలది. 


518 శ్రీమహాభాగవతము 


మాలిని ; 

దివిజగణవరేణ్యా! దీపితానంతపుణ్యా! 

ప్రవిమల గుణజాలా! భక్తలోకానుపాలా! 

భవ తిమిర దినేశా! భానుకోటి ప్రకాశా! 

కువలయ హితకారీ! ఘోరదైత్య ప్రహారీ! 1054 
ప్రతి : దివిజగణ= దేవతాసమూహంలో; వరేణ్యా! = శ్రేష్టుడా!; దీపిత= వెల్లుతున్న అనంత= విస్తారమైన; పుణ్యా! = 
పుణ్యంగలవాడా; ప్రవిమల= మలినమేమీలేని; గుణజాలా! = మంచిగుణాల సమూహం గలవాడా; భక్తలోక= భక్తబృందాన్ని 
అనుపాలా!= పాలించేవాడా; భవ= సంసారమనే; తిమిర= చీకటికి; దిన +ఈశా! = సూర్యునివంటి వాడా; భానుకోటి= 
కోటిసూర్యులవంటి; ప్రకాశా= వెలుగు కలవాడా; కువలయ = భూమండలానికి; హితకారీ= మేలు చేయువాడా; ఘోర= 
భయంకరులైన; దైత్య= రక్షసుల్ని 'ప్రహారీ= మట్టు పెట్టువాడా! 
తా : ఆ రామచంద్రుడు దేవతల్ని రక్షిస్తాడు. ఆయన వెలుగుతున్న నిరవధికమైన పుణ్యం. ఆయన గుణగణాలు మచ్చ 
లేనవి. భక్తజనపాలకుడు ఆయన. సంసారమనే చీకటికి సూర్యుని వంటివాడు. కోటిసూర్యతేజో విలసితుడు. లోకహితం 
చేయగలవాడు. రాక్షసుల్ని హతమార్చినవాడు. 


విశే: న, న, మ, య, య అనే గణాలున్నాయి. ప్రతిపాదంలో 9వ అక్షరంతో యతిమైత్రి గలదు. ప్రాసనియమంగల 
యీ పద్యం 'మాలిని” అనే పేరుగలది. 

గద్యము : ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసనమంత్రి పుత్ర సహజపాండిత్య పోతనామాత్య 
ప్రణీతం బయిన శ్రీమహాభాగవతంబను మహాపురాణంబునందు విదురనీతియు, విదురుని తీర్ధాగమనంబును, 
నుద్ధవ సందర్శనంబును, గౌరవయాదవ కృష్ణాది నిర్యాణంబును, గంగాద్వారంబున విదురుండు మైత్రేయునిం 
గనుటయు, విదురమైత్రేయ సంవాదంబును, జగదుత్పత్తి లక్షణంబును, మహదాదుల సంభవ ప్రకారంబును, 
మహదాదులు నారాయణు నభినందించుటయు, విరాడ్విగ్రహ ప్రకారంబును, శ్రీ మహాభాగవత భక్తి 
కారణంబగు పద్మ సంభవు జన్మప్రకారంబును, బ్రహ్మతపంబును, బరమేష్టికిం బుండరీకాక్షుందు బ్రత్యక్షం 
బగుటయు, బ్రహ్మకృతం బయిన విష్ణు స్తోత్రంబును, గమలసంభవుని మానససర్గంబును, బరమాణువుల 
పుట్టువును, భూర్భువస్సువరాది లోకవిస్తారంబును, గాల దివస మాస వత్సరాది నిర్ణయంబును, నాయుః 
పరిమాణంబును, జతుర్యుగ పరిమాణంబును, బద్మసంభవు సృష్టిభేదనంబును, సనకాదుల జన్మంబును, 
స్వాయంభువమనువు జన్మంబును, శ్రీహరి వరాహావతారంబును, భూమ్యుద్ధరణంబును, సూకరాకారుందైన 
హరిని విధాత స్తుతియించుటయు, దితి కశ్యప సంవాదంబును, గశ్యపుండు రుద్రునిం బ్రశంసించుటయు, 
గశ్యపువలన దితి గర్భంబు ధరియించుటయుం, దత్రభావంబునకు వెజచి దేవతలు బ్రహ్మసన్నిధికిం జని 
దితిగర్భప్రకారంబు విన్నవించుటయు, సనకాదులు వైకుంఠంబున కరుగుటయు, నందు జయవిజయుల 
కలిగి సనకాదులు శపించుటయు, శ్రీహరి దర్శనంబును, బ్రాహ్మణ ప్రశంసయు, సనకాదులు హరిని 


తృతీయస్కంధము 519 


నుతించుటయు, హిరణ్యకళశిపు హిరణ్యాక్షుల జన్మప్రకారంబును, హిరణ్యాక్షుని దిగ్విజయంబును, సవన 
వరాహ హిరణ్యాక్షుల యుద్ధంబును, బ్రహ్మస్తవంబును, హిరణ్యాక్ష వధయు, నమర గణంబులు శ్రీహరి 
నభినందించుటయు, హరి వరాహావతార విసర్జనంబు సేయుటయును, దేవతిర్యజ్మనుష్యాదుల సంభవంబును, 
గర్దమ మహాముని తపంబునకు సంతసించి శ్రీహరి ప్రత్యక్షం బగుటయుం, గర్ద్వముండు స్వాయంభువ 
మనుపుత్రియైన దేవహూతిం బరిణయం బగుటయు, దేవహూతి పరిచర్యలకు సంతసిల్లి కర్టముండు 
నిజయోగ కల్పితంబగు విమానంబునందు నిలిచి సహస్రదాసీ పరివృతయైన దేవహూతింగూడి భారతాది 
వర్షంబులు గలయం గ్రుమ్మరుటయు, దేవహూతి కర్టమునివలన గన్యకానవకంబును గపిలునిం గనుటయుం, 
దత్మన్యకా వివాహంబులును, కర్టముని తపోయాత్రయు, కపిల దేవహూతి సంవాదంబును, శబ్బాది 
పంచతన్నాత్రల జన్మప్రకారంబును, బ్రహ్మాండోత్పత్తియు, విరాట్పురుష కర్మేంద్రియ పరమాత్మ ప్రకారంబును, 
బ్రకృతి పురుష వివేకంబును, నారాయణుని సర్వాంగ స్తోత్రంబును, సాంఖ్యయోగంబును, భక్తియోగంబును, 
జీవునకైన గర్భసంభవ ప్రకారంబును, జంద్రసూర్య మార్గంబును, బితృమార్గంబును, దేవహూతి 
నిర్యాణంబును, గపిల మహాముని దపంబునకుం జనుటయు నను కథలు గల తృతీయస్కంధము. 1055 


ప్రతి: ఇది, శ్రీ పరమ+ఈశ్వర= శ్రీ పరమాత్మునియొక్క కరుణా= దయచే; కలిత= కలిగిన; కవితావిచిత్ర= కవితచే 
విచిత్రుదైన; కేసనమంత్రిపుత్ర= కేసనామాత్యుని కుమారుడగు; సహజ పాండిత్య= సహజసిద్ధమైన వైదుష్యంగల; పోతన+ 
అమాత్య= పోతనామాత్యునిచేత; ప్రణీతంబు+అయిన= రచింపబడిన; శ్రీమహాభాగవతంబు +అను= మహాభాగవతమనే; 
మహాపురాణంబున +అందున్‌= గొప్పపురాణంలో; విదురనీతి= విదురునిచే చెప్పబడిన నియమాలు; విదురుని= విదురుని; 
తీర్ధ+అభిగమనంబునున్‌= తీర్ధయాత్ర; ఉద్ధవ సందర్శనంబును= ఉద్ధవుని చూచుట; కౌారవయాదవ కృష్ణ+ఆది నిర్యాణంబును= 
కౌరవుల; పాండవుల శ్రీకృష్ణాదులమరణం; గంగాద్వారంబునన్‌= గంగ పుట్టినచోట; విదురుండు; మైశత్రేయునిన్‌+కనుటయున్‌= 
మైత్రేయమునిని చూచుట; విదురమైత్రేయ సంవాదంబును= విదుర మైత్రేయుల సంభాషణము; జగత్‌= లోకాల; ఉత్పత్తి 
లక్షణంబును= పుట్టుకకు సంబంధించిన వైఖరులు; మహత్‌+ఆదుల= మహత్తు మొదలైనవాటి; సంభవ ప్రకారంబును= 
ఆవిర్భావ విధానం; మహత్‌+ఆదులు= మహత్తుమొదలైనవి; నారాయణున్‌= శ్రీహరిని; అభినందించుటయున్‌= 
కొనియాడుటయు; విరాట్‌ విగ్రహఫప్రకారంబున్‌= విరాట్‌రూపం తీరుతెన్నులు; శ్రీమహాభాగవతభక్తి= మహాభాగవతుల 
భక్తికి, కారణంబు+అగు= హేతువైన; పద్మసంభవు = బ్రహ్మయొక్క జన్మప్రకారంబును= జన్మించినతీరు; బ్రహ్మతపంబును= 
బ్రహ్మచేసిన దీక్ష పరమేప్టికిన్‌= బ్రహ్మకు; పుండరీక +అక్షుందు= పద్మనేత్రుడైన శ్రీహరి; ప్రత్యక్షంబు+అగుటయున్‌= 
సాక్షాత్మరించుట; బ్రహ్మకృతంబు+అయిన = బ్రహ్మచే చేయబడినట్టి; విష్ణుస్తోత్రంబును = శ్రీహరిస్తుతి; కమలసంభవుని= 
బ్రహ్మదైన; మానససర్గ్దంబును= మానససృష్టి పరమ+అణువుల= సూక్ష్మశక్తుల; పుట్టువును; భూః= ప్రాణం; భువః 
అపానం; సువః= వ్యానం; ఆది= మొదలైన ప్రాణాలచే; లోకవిస్తారంబును= ప్రపంచవ్యాప్తి కాల, దివస, మాస, వత్సర= 
కాలసంబంధమైన,; దినాలు, నెలలు, సంవత్సరాలు; ఆది= మొదలైన; నిర్ణయంబునున్‌= విభాగం; ఆయుః= ఆయుస్సుయొక్క 
పరిమాణంబును= కొలత; చతుస్‌+యుగ= కృతత్రేతాద్వాపర కలియుగాల; పరిమాణంబును = నిడివియు; పద్మసంభవు= 
బ్రహ్మయొక్క సృష్టిభేదనంబును = సృష్టివైవిధ్యం; సనక+ఆదుల= సనకసనందన సనత్కుమార సనత్సుజాతులనే 
బ్రహ్మమానసపుత్రులయొక్క జన్మంబును= పుట్టుకయు; స్వాయంభువమనువు= స్వాయంభువమనువుయొక్క జన్మంబును= 


520 శ్రీమహాభాగవతము 


పుట్టుక; శ్రీహరి వరాహ+అవతారంబును= విష్ణువు వరాహరూపమెత్తుట; భూమి +ఉద్ధరణంబును= భూమిని రక్షించుట; 
సూకర +ఆకారుండు +ఐన = వరాహరూపమెత్తిన; హరిని= విష్ణువును; విధాత= బ్రహ్మ స్తుతియించుటయున్‌= స్తోత్రం 
చేయటం; దితికశ్యప= దితి కశ్యపుల; సంవాదంబును = సంభాషణ; కశ్వపుండు = కశ్యపప్రజాపతి; రుద్రునిన్‌= పరమేశ్వరుని; 
ప్రశంసించుటయున్‌= పొగడుట; కశ్యపువలనన్‌= కశ్యపునివల్ల; దితి, గర్భంబున్‌+ధరించుటయున్‌= గర్భం తాల్ప్చుట; 
తద్‌+ప్రభావంబునకున్‌= ఆ గర్భశక్తికి; వెజచి= భయపడి; దేవతలు, బ్రహ్మసన్నిధికిన్‌= బ్రహ్మచెంతకు; చని= పోయి; 
దితి గర్భప్రకారంబున్‌= దితి గర్భవిషయాన్ని, విన్నవించుటయున్‌= నివేదించుట; సనక+ఆదులు= సనకుడు మొదలైన 
నల్గురు; వైకుంఠమునకున్‌= వైకుంఠానికి; అరుగుటయున్‌= వెళ్ళుట; అందున్‌= ఆ వైకుంఠంలో; జయవిజయులకున్‌= 
ఈ పేరుగల ద్వారపాలకుల పై; అలిగి= కోపగించి; సనకాదులు = సనకాది మహర్షులు; శపించుటయున్‌= శాపమిచ్చుట; 
శ్రీహరిదర్శనంబును = విష్ణుని చూచుట; బ్రాహ్మణప్రశంసయు= బ్రాహ్మణులను స్తుతించుట; సనక+ఆదులు = 
సనకాదిమునులు; హరిని= విష్ణువును; నుతించుటయున్‌= పొగడుట; హిరణ్యకశిపు హిరణ్యాక్షుల= ఈ ఇర్వురి; 
జన్మప్రకారంబును= పుట్టుకయొక్క విధము; హిరణ్యాక్షుని; దిక్‌+విజయంబును= దిక్కుల్ని జయించుట; సవనవరాహ = 
యజ్ఞవరాహస్వామి; హిరణ్యాక్షుల= హిరణ్యాక్షులయొక్క యుద్ధంబును= సమరమూ; బ్రహ్మస్తవంబును= బ్రహ్మస్తోత్రం; 
హిరణ్యాక్షవధయు= హిరణ్యాక్షునిచావు; అమరగణంబులు = దేవతా సమూహాలు; శ్రీవారిని= విష్ణుమూర్తిని; 
అభినందించుటయున్‌= పొగడుట; హరి= విష్ణువు; వరాహ+అవతారంబు= వరాహావతారాన్ని; విసర్షనంబు+చేయుటయున్‌= 
వదలివేయుట; దేవ= దేవతలు; తిర్యక్‌= పశుపక్ష్యాదులు; మనుష్య= మానవులు; ఆది= మొదలైనవారి; సంభవంబును= 
పుట్టుకయు; కరరుమహాముని = కర్దముదనే మహాముని; తపంబునకున్‌= తపస్సుకు; సంతసించి= మెచ్చి; శ్రీహరి; 
ప్రత్యక్షంబు +అగుటయున్‌= సాక్షాత్మరించుట; కర్టముండు= కర్వమముని్వి స్వాయంభువమను= స్వాయంభువుడు అనే 
మనువుయొక్క పుత్రిక+ఐన= బిడ్డ అయిన; దేవహూతిన్‌= దేవహూతి అనే కన్యను; పరిణయంబు+అగుటయున్‌= 
పెళ్ళాడుట; దేవహూతి పరిచర్యలకున్‌ = దేవహూతి చేసిన సేవలకు; సంతసిల్లి= మెచ్చుకొని; కర్ణముండు; 
నిజయోగకల్పితంబు +అగు= తన యోగబలంచే నిర్మించినట్టి; విమానంబునందు నిలిచి= విమానంలో నిలబడి; సహస్రదాసీ= 
వేయిమంది సేవికలతో; పరివృత+ఐన = కూడినట్టి; దేవహూతిన్‌= దేవహూతిని; కూడి= కలిసి; భారత+ఆదివర్షంబులు = 
భారతదేశం మొదలుపెక్సుదేశాలు; కలయన్‌+తిరుగుటయున్‌= నిండుగా సంచారం చేయుట; దేవహూతి, కర్దమునివలనన్‌= 
భర్తవల్ల కన్యకానవకంబును= తొమ్మిదిమంది కూతుళ్ళను; కపిలునిన్‌= కపిలుణ్సి; కనుటయున్‌= ప్రసవించుట; 
తద్‌+కన్యకావివాహంబులును= ఆ తొమ్మండుగురి పెళ్ళిళ్ళు; కరముతపస్‌+యాత్రయున్‌= తర్వాత కర్దముడు తపస్సుకై 
ప్రయాణమగుట; కపిలదేవహూతి సంవాదంబును= కపిలునికి, దేవహూతికి మధ్యనడచిన సంభాషణమూ; శబ్బ+ఆది= 
శబ్బస్పర్శ రూపరసగంధాదులగు; పంచతద్‌+మాత్రల= అయిదు తన్నాత్రలయొక్క జన్మప్రకారంబును= పుట్టుక; 
బ్రహ్మాండ +ఉత్పత్తియున్‌= బ్రహ్మాండముయొక్క పుట్టుక; విరాట్‌పురుష= విరాట్టురుషునియొక్క కర్మ+ఇంద్రియ= కరచరణాది 
ఇంద్రియాలతో; పరమాత్మప్రకారంబును= భగవంతుని తీరుతెన్నులు; ప్రకృతి పురుషవివేకంబును = ప్రకృతి మరియు 
పురుషుని విజ్ఞానం; నారాయణుని సర్వాంగస్తోత్రంబును = శ్రీహరి ప్రత్యంగస్తుతి; సాంఖ్యయోగంబును = 
ఆత్మానాత్మవిచారయోగం; భక్తియోగంబును = భక్తియోగం; జీవునకు+ఐన = ప్రాణికి సంబంధించి; గర్భసంభవ = కడుపులో 
జరిగిన; ప్రకారంబును= పరిస్థితి; చంద్రసూర్య మార్గంబునన్‌= చంద్రమార్లం, సూర్యమార్గం; పితృమార్గంబునన్‌= మర్య్యమార్లం; 
దేవహూతి నిర్యాణంబును= దేవహూతి అవసానదశ (మరణించుట); కపిలమహాముని= కపిలాచార్యుడు; తపంబునకున్‌= 


తృతీయస్కంధము 521 


దీక్షకై; చనుటయున్‌ = వెళ్ళుట; అను కథలుగల= అనే ఉపాఖ్యానములు కల్షినట్టి; తృతీయస్మంధము = మూడవ స్కంధం; 
సంపూర్ణం= సమాప్తి. 

తా :; పోతన కేసనమంత్రి కుమారుడు. అతనికి 'సహజపాండిత్యుడు” అనేది బిరుదం. ఆయనకు కవిత దబైవప్రసాదం. 
ఆయన రచించిన (గ్రంథం. భాగవతమనే పేరుగల ఒక మహాపురాణం. ఈ గ్రంథంలోని కథాంశాలు. 


విదురనీతి, విదురుని తీర్థయాత్ర, ఉద్ధవదర్శనం, కౌరవులు, పాండవులు, శ్రీకృష్ణుడు చనిపోవుట, విదురుడు 
మైత్రేయుని చూచుట. వారిర్వురి సంభాషణ, జగత్తు ఆవిర్భవించుట, మహత్తు, అహంకారాల ఆవిర్భావం, మహదాదులు 
శ్రీహరిని పొగడుట, విరాట్‌స్వరూపం, భాగవతులు భక్తిహేతువైన శ్రీహరి పుట్టుక, బ్రహ్నదీక్ష బ్రహ్మకు శ్రీహరి ప్రత్యక్షమగుట, 
బ్రహ్మస్తోత్రం, బ్రహ్మదేవుని సృష్టి పరమాణువుల ఆవిర్భావం, ప్రాణాపానవ్యానాది పంచప్రాణాల విసృృతి; కాలనిర్ణయం, 
గాలి ఆకృతి, నాల్గుయుగాల విభజన, బ్రహ్మసృష్టి విధానం, సనకాదులపుట్టుక, స్వాయంభువమనువు జన్మించుట, 
శ్రీహరి వరాహరూపమెత్తుట, బ్రహ్మ చేసిన వరాహస్తుతి, దితికశ్యపుల సంభాషణ, కశ్యపుని శివస్తుతి, దితి గర్భధారణ, 
దేవతలు బ్రహ్మచెంతకేగుట, సనకాదులు వైకుంఠమెగుట, జయవిజయులకు కల్టినశాపం, శ్రీహరిసందర్శనం, బ్రాహ్మణ 
ప్రశంస, సనకాదుల హరిస్తుతి, హిరణ్యకళిపు హిరణ్యాక్షులజన్మ, హిరణ్యాక్షుని దిగ్విజయం; యజ్ఞవరాహహిరణ్యాక్షుల 
యుద్ధం; బ్రహ్మ చేసిన స్తోత్రం, హిరణ్యాక్షవధ, దేవతలు హరినిస్తుతించుట. హరి వరాహావతారాన్ని విరమించుట, 
దేవతల, పశుపక్ష్యాదుల మానవుల పుట్టుక, కర్టముని తపస్సు, శ్రీహరి ప్రత్యక్షమగుట, కర్దముడు దేవహూతిని పెళ్ళాడుట, 
దేవహూతి పరిచర్య, కర్దముడు విమానం సృష్టించుట, దంపతుల విహారయాత్ర, తొమ్మిదిమంది కన్యకలు, కపిలుడు 
దేవహూతికి కల్గుట, కన్యకల పెళ్ళిళ్ళు, కర్టముని తపోయాత్ర, కపిల దేవహూతుల సంవాదం. శబ్దాదుల ప్రకారం, 
ప్రకృతి పురుషుల అనుభవజ్ఞానం, నారాయణుని అవయవవర్ణన, చంద్రసూర్యపితృయాణాలస్వరూపం, దేవహూతి 
సాయుజ్యప్రాప్తి, కపిలుడు తపస్సునకేగుట అనే కథలతో ఈ మూడవస్కంధం పూర్తియెైంది. 


౫ తీక్పుష్తార్ద్ణణమన్తు. :: 


పద్యగద్యసూచి 


తృతీయస్కంధము 
అంచిత దివ్యమూర్తి! పరమాత్మక! 
అంచిత బ్రహ్మచర్యవ్రత యోగ్యమై 
అంచిత స్ఫటిక మయ 
అంచితాష్టాంగయోగ 'క్రియాకలాపు, లైన 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత 
అంత డగ్గజ నేతెంచి 
అంత నా కర్దముండు 
అంత నిక్కడ 
అంత నీశ్వరుండు జీవస్వరూపానుప్రవిష్ణుండై 
అంత నొక్కనాండు 
అంత మరణావస్థం బొందు 
అంత మాయామయవరాహ ఘుర్చురారావంబు 
అంత స్వాయంభువుండు గనకరథారూఢుం 
అంతం గశ్యపుండు దత్మాలసముచిత 
అంతం బ్రజాసర్దమందు నియుక్తులై 
అంతట లీలంబోలె జగదాత్ముండు 
అంతమీంద విష్ణు నాజ్ఞ 
అంతరిక్షంబునం బ్రత్యక్షంబైన 
అందఖజుం దమలో నైక్యముం, 
అందు 
అందు 


38-668 
8-72 
3-1046 
38-489 
38-175 
38-354 
38-514 
38-596 
38-675 
38-685 
38-692 
38-706 
38-1029 
38-150 
38-849 
38-695 
8-92 
38-183 
38-954 
38-412 
38-762 
8-4/5 
38-406 
38-489 
38-790 
38-749 
38-717 
38-512 
38-968 


524 


శ్రీమహాభాగవతము 


అందు నరవింద సౌరభ, 

అందుం దమాలసాల 

అందుం బరమాణు ద్వయంబొక్క 

అందుం బ్రకృతి చతుర్వింశతి 

అంబ! నారాయణుం దఫీల 

అకుటిలభక్తిం గేశవసమర్పణబుద్ధిం (గ్రతుక్రియల్‌ 
అఖీలజగత్మల్ప నాటోపమునకుం బాల్చడిన 
అగు సర్వేశుం బరాత్పరు, 

అగుచు నొప్పు దివ్యవిమానంబుం 
అగుణుండ నై లీలార్థము, 

అగుణుండగు నీశ్వరునకు, జగదవనోద్భవ 
అజిన పట రత్నకంబళ, 

అట్టి జగన్నివాసుండు మురాసురభఖేది 

అట్టి దుష్కర్ములకును మహాత్ము 

అట్టి నీ పౌత్రుండు 

అట్టి నేను దలంప 

అట్టి పరమాత్ముండ వయిన 

అట్టి పురుషరూపంబు నొందిన 

అట్టి యజ్ఞపోత్రిమూర్తిం జూచి 

అట్టి యహంకారమం దధిష్టించి 

అట్టి యాశ్వరుండు గాలత్రయంబునందును 
అట్టి యెడ 

అట్టి యోగజనితమైన విజ్ఞానంబు, 

అట్టి సరోజాక్షుం డాత్మీయ 

అట్టి సరోజాక్షుం డాద్యంత 


అటి సరంబు 
(ఈ (౧ 


8 
న 


అటి సర్వేశ్వరుం డయ్యయికాలంబు 


8 


అట్లయిన మాకుం బ్రియం 

అట్లయినం బరులయెడ వినయంబులు 
అట్లావిర్భవించిన యనంతరంబ 

అట్లు కపిలుం దేగిన 


38-179 
83-764 
38-346 
38-891 
38-1026 
38-401 
38-407 
38-220 
38-814 
38-825 
38-281 
38-186 
8-81 
8-48] 
38-491 
3-55" 
3-1032 
3-1012 
38-422 
38-895 
38-997 
3-76 
38-283 
8-71 
8-99 
38-344 
38-1020 
38-970 
8-46 
83-581 
8-57 
38-606 
3-1043 


పద్యగద్యసూచి - తృతీయస్కంధము 


అట్లు గావున 

అట్లు గ్రమ్మజం జేరి 

అట్లు దలంచి సరోజజుం 

అట్లు వొడగని యార్తుండై 

అబట్లేని 

అట్లేని వినుము 

అతండు తత్పద్మ కర్ణికయందు 
అతని చరిత్రం బవ్వా, 

అతనికిం దలపోయ హితా, 

అతి నిశిత 

అతిగంభీర విశాల వారినిధితోయాంతర్నిమగ్నాంగుండై 
అతిభక్తిం బ్రతివాసరంబును హరి 
అతిమూధఢహృదయుం డగుచు 
అతిరోగపీడితుందై మంద మగు 
అతివ, భగవతృతంబును నఖీల 
అతుల తమాల మహీజ,ప్రతతి 
అతుల భూరి యుగాంతంబునందుం 
అతుల సరస్వతీ సరిదుదంచిత 
అత్తజి హిరణ్యాక్షుం దతిభయంకరాకారుందై 
అది కారణంబుగా 

అది గాన దనుజయోనిం, 

అది గావున 

అది గావున నీకుం 

అది గావున ముక్తి 

అది గావున సూరిజనోత్తముండవైన 
అది గావునం బరబ్రహ్మంబవును, 
అది దనుం దాంకకుండ 

అది దేవతారూపంబున నుండుం 
అది యొట్టి దనిన 

అది యెట్టు లంటేని 

అది యెట్లంటిరేని 

అది యొట్లనిన శక్తికొలంది 
అదియు నారాయణాసక్తమయ్యె 


38-907 
38-282 
3-3886 
38-816 
38-863 
8-29 
3-26 
38-891 
38-464 
38-766 
38-281 
38-796 
8-97 
38-983 
38-815 
38-766 
38-1030 
38-760 
38-664 
38-826 
38-594 
38-792 
38-1027 
38-943 
83-234 
38-1039 
38-666 
38-894 
38-928 
38-896 
38-529 
38-921 
38-688 


525 


526 


శ్రీమహాభాగవతము 


అదియును గాక ముకుందుని, 
అదియునుం గాక 

అదియునుం గాక 

అదియునుం గాక 

అదియునుం గాక 

అదియునుం గాక 

అదియునుం గాక 

అదియునుం గాక 

అదియునుం గాక 

అదియునుం గాక 

అదియునుం గాక దేవా,! 
అదియునుం గాక నాతోడి 
అదియునుం గాక పరమశాంతుందడ 
అదియునుం గాక భవదుదితంబయిన 
అదియునుం బ్రచండ మార్తాండ 
అదియునుంగాక 

అదియునుంగాక 

అదియునుంగాక 

అదియునుంగాక 

అదియునుంగాక 

అదియునుంగాక 

అదియునుంగాక 

అదియునుగాక మీరు నృపులందజుం 
అధ్యాత్మతత్చరుం డగువాండు పెక్కు 
అనం దగి సంధ్యారూపం, 

అనఘ సంతాన పర్యంతంబు 
అనఘ! నీ చేత 

అనఘ! భవత్సుతుండు 

అనఘ! యేకోదకమై 

అనఘ! విరక్తులకైనం, 
అనఘంబగు నీ చరితము, 
అనఘా! యీ యభిజిన్ముహూర్తమున 
అనఘా! యుద్ధవ! నీకుం 


38-892 
8-2 
38-188 
8-5585 
38-624 
38-670 
38-880 
38-853 
3-1034 
3-1036 
38-754 
38-453 
38-67 
3-86 
38-6/9 
8-93 
38-153 
38-5/5 
3-1014 
38-745 
38-994 
38-725 
8-97 
38-915 
8-72 
3-8628 
38-786 
౩3-544 
38-272 
38-783 
38-714 
38-671 
38-163 


పద్యగద్యసూచి - తృతీయస్కంధము 


అనఘా! యొక్కండవయ్యు 
అనఘా!, యమోఘ 
అనఘాత్మ! నన్నునీ 
అనఘాత్మ! మజి భవదవతార 
అనఘు సర్వేశ్వరు 

అనఘుండు భగవంతుం 
అనపుడు సుతునకు జనని 
అనయంబు నాత్మనాయకుండును 
అనయంబు విను మింద్రియార్థ 
అనయము భవదీయాణిత, 
అనయము మూర్చనొందు 
అనయమును భవనరక్షణ, 
అనల సుధాకర రవి 

అనవుడు దానవేంద్రుండు 
అనవుడు దేవహూతి 

అనవుడు నతనికి నతం 
అనవుడు నమ్మునివరేణ్యుండు 
అనవుడు నుద్ధవుం డవ్విదు, 
అనవుడు బాదరాయణి 
అనవుడుం గశ్యపుండు 

అని కశ్యపుం డెటింగించిన, 
అని కృతనిశ్చయుం డయి 

అని చెప్పి బాదరాయణి, 

అని చెప్పి మునికులాగ్రణి, 
అని చెప్పి వెండియు 

అని చెప్పి వెందియు 

అని చెప్పిన మైశత్రేయునిం 
అని చెప్పిన మైశత్రేయునిం 
అని చెప్పిన విదురుండు 

అని తలంచుచు దీనరక్షకుండయిన 
అని దనుజులు దమ 

అని ధర్మబోధమునం బలి, 
అని పలికి భవదాగమనంబునకు 


38-755 
38-860 
38-445 
38-804 
38-293 
38-552 
38-996 
3-10456 
3-10258 
3-8654 
38-985 
38-993 
38-463 
38-631 
38-886 
38-403 
3-9334 
38-165 
8-11 
83-454 
38-482 
3-1004 
8-78 
38-394 
38-1025 
38-715 
38-382 
క... 
83-244 
38-1000 
38-786 
8-22 
38-776 


52/ 


528 


శ్రీమహాభాగవతము 


అని పలికి యమ్మరీచిం, 

అని పలికిన స్వాయంభువ, 
అని పల్మి డాసి 

అని (బ్రహ్మవాదు లగు 

అని మజియు 

అని మైత్రేయ 

అని మైశ్రేయుండు 

అని మైత్రేయుండు 

అని మైత్రేయుం డవ్విదు, 
అని యనుకంప 

అని యమ్మనుచరితము 

అని యర్భకునిగతి యనుకొని 
అని యాక్షేపించినం 

అని యానతిచ్చి 

అని యాశ్చర్యభయంబులు, 
అని యిట్లు దథటిమి 

అని యిట్లు దుర్యోధనుం 

అని యిట్లు దెలుపుచు 

అని యిట్లు దేవహూతికి, 
అని యిట్లు నమ్మునీంద్రుండు, 
అని యిట్లు విదురుం 

అని యిట్లు విన్నవించిన, 
అని యిట్లు వేదనాభర, 

అని యిబృంగి నుతించినన్‌ 
అని యిబృంగి మునీంద్రు 
అని యిబృంగి విపన్నులై 
అని యిబృ్బంగి సరోరుహాక్షుండు 
అని యీ పుణ్యచరిత్రము, 
అని యుద్ధవుండు విదురుం 
అని వనజాసనుం డాడిన, 
అని వరుణుండు వల్శిన 
అని వితర్మించు సమయంబున 
అని విదురుండు మైశత్రేయుం, 


3-8645 
8-89 
38-819 
38-486 
3-ర5బి4 
38-443 
38-889 
83-866 
38-228 
38-813 
38-8602 
38-282 
38-649 
38-759 
38-640 
3-34 
3-86 
3-86584 
3-1042 
3-86858 
38-885 
3-86558 
38-882 
38-75 
38-883 
38-116 
38-662 
38-711 
3-16 
38-600 
3-62 
38-410 
38-195 


పద్యగద్యసూచి - తృతీయస్కంధము 


అని విదురుండు మైశ్రేయుని, 
అని విదురుండు వల్మిన 
అని వెండియు 

అని వెండియు నిట్లనియె 
అని వెండియు నిట్లనియెః 
అని వెందియు నిట్లు 

అని వెండియు మన్యు 

అని వెండియు విదురుండు 
అని వెండియుం గర్జమునిం 
అని వెజింగంది యద్దనుజు 
అని వెజంగు నొంది 

అని సనకాదులు దత్పద, 
అని సరసిజగర్భుండు వ, 
అనిన భగవంతుం డిట్లనియె, 
అనిన మునీంద్రుం డిట్లనియె 
అనిన విని 

అనినం బ్రసన్నుండై హరి 
అనిశము సర్వభూత 

అను సమయంబున 
అనుజాతుండగు 
అనుజుందు వీం 
అనుదినమును 

అనుపమ గుణ సంపూర్షుని, 
అనుపమ పాపకర్మ 
అనుపమ రాజ్య 
అనుపమక్షుతృష్ట 
అన్యకథానులాపము 
అబ్బాక్ష! సకల 

అబ్బాక్షి! నిఖిల 

అమర తిర్యబ్మనుష్యాది 
అమరగణంబు లెల్లం 
అమరారి విపుల నిశ్చ్వా, 
అమరి భువనంబు లతని 


38-261 
38-893 
3-64 

38-917 
38-100 
8-4బి4 
38-870 
38-154 
3-8643 
38-729 
38-705 
38-553 
38-672 
38-914 
38-715 
3-34 
38-204 
83-964 
38-531 
8-65 

3-66 

3-92 
38-926 
38-955 
38-806 
38-986 
38-222 
38-753 
38-965 
38-806 
38-499 
38-616 
38-341 


529 


530 


శ్రీమహాభాగవతము 


అమరోద్యానవన ప్రదేశములు, 
అమలిన గృహమేధిక 
అమలిన భక్తిం గొందజు 
అమ్మహాభాగవతామ్నాయ 
అమ్మాయచేత 

అయిన నమ్మహాత్ముని 
అయ్యవసరంబున 
అయ్యవసరంబున 
అయ్యవసరంబున 
అయ్యవసరంబున 
అయ్యవసరంబున 
అయ్యవసరంబున 
అయ్యవసరంబునం 
అయ్యవసరంబునం 
అయ్యవసరమున 

అరయ నిష్మామధర్ములై 
అరయ లేదు విధాత! 
అరయ సమస్తభూత 
అరవిందనాభుని 
అరవిందసంభవు 
అరవిందానన! వీండె నీ 
అరవిందోదర! తావకీన సిత 
అరిగె వికుంఠ ధామమున 
అరిగె వికుంఠ ధామమున 
అరుగుచు దైత్యభేదన దయాపరిలబ్ధ 
అర్భకులు లేని దగుటను, 
అలఘుఫణాతపత్ర 
అలఘుమతి 
అలఘుయుగాంత 

అలరు భవత్పదాంబుజ 
అలవడ ధూమమార్గ 
అలవడ నాకు 

అలిగి మెము 


38-823 
38-782 
38-866 
38-265 
38-283 
8-70 
38-602 
38-612 
38-652 
3-68 
38-697 
38-634 
38-107 
8-క4/ 
38-886 
38-299 
38-404 
38-800 
38-189 
38-837 
38-462 
38-429 
38-710 
38-761 
8-4 
3-4/4 
38-286 
38-559 
38-277 
38-551 
8-1023 
38-556 
38-580 


పద్యగద్యసూచి - తృతీయస్కంధము 


అల్బతరమైన 

అవితృస్తేక్షణ 

అవియును 

అవిరళ యోగ 
అవివేకానుగత 

అవ్వా! యివ్వధంబున 
అవ్విధం బతనికిం 
అసదింద్రియ 
అస్మత్చియన్వామి నచ్యుతుం బరు 
ఆ చక్రభానుదీప్తి ధ, 

ఆ చెలికి గర్భచిహ్నము, 
ఆ దితిగర్భమందు 

ఆ దివిజాధీశుండు, 

ఆ మంత్రితులై 

ఆ మహనీయ పట్టణము 
ఆ మహితాత్మకుండు 

ఆ యొడం గాలు 

ఆ రాత్రి భువనత్రయము 
ఆ వనజనాళ మూలం 

ఆ సనకాదు లంతం 
ఆకర్ణింపుము 

ఆతజి మంద కొందలము 
ఆద్యంతశూన్యంబు 
ఆహవముఖమున 
ఇంతకు మూల 

ఇంతి దనసుతుల్‌ సురలం 
ఇంద్రియంబులతోడ నెలమి నొప్పెడి 
ఇజ్జలముల నతిభక్తి ని, 
ఇట్లనిరి 

ఇట్లనిరి 

ఇట్టి మహోత్సవంబున దేవహూతికిం 
ఇట్లని వితర్మించె 

ఇట్లనిరి 


38-263 
8-68 

38-719 
38-644 
38-182 
38-889 
38-289 
38-866 
38-145 
38-694 
3-46 
38-496 
8-22 
38-592 
38-505 
38-490 
8-44 

38-855 
38-280 
38-590 
38-450 
38-115 
38-342 
83-554 
38-599 
38-601 
83-246 
38-816 
38-522 
3-52 
38-889 
3-28 
38-8/9 


531 


532 


శ్రీమహాభాగవతము 


ఇట్లనిరి 

ఇట్లు కపిలోక్తమార్గంబున 
ఇట్లు గనుంగొని 

ఇట్లు చేసిన 

ఇట్లు దమలోన 

ఇట్లు దలపడి 

ఇట్లు దిరుగుచు 

ఇట్లు దోంచిన 

ఇట్లు పొడగని 

ఇట్లు ప్రవేశించి 

ఇట్లు భగవత్రోక్తంబును, 
ఇట్లు భువనంబులం 
ఇట్లు మహాపాపాత్ముం 
ఇట్లు లోంబడిన 

ఇట్లు వందనంబు 

ఇట్లు వచ్చిన పాండవుల 
ఇట్లు వలుకుచు 

ఇట్లు విదురుండు 
ఇట్లు విదురుండు 
ఇట్లు విశ్వనిర్మాణ 
ఇట్లు విహరించుచుం 
ఇట్లు వొంది 

ఇట్లు సంచరించుచుం 
ఇట్లు సని చని 

ఇట్లు సఫలంబు లయిన 
ఇట్లు సొచ్చిన 

ఇట్లు స్వాయంభువుండు 
ఇట్లుద్ధవుండు 

ఇతర కథాకర్ణనముల, 
ఇతరారాధన మాని 
ఇత్తెజంగువ నీశుండగు 
ఇది శ్రీ పరమేశ్వర 
ఇన్ని దలియంగ 


38-780 
3-1051 
38-181 
త-డ/1 
38-189 
3-66 
38-159 
38-211 
38-415 
8-79 
38-21 
38-389 
38-987 
38-699 
38-778 
8-12 
38-722 
38-196 
38-162 
38-205 
38-416 
38-868] 
8-41 
38-794 
3-18 
83-614 
38-803 
8-1 
38-186 
38-558 
38-213 
3-1055 
8-10 


పద్యగద్యసూచి - తృతీయస్కంధము 


ఇన్నియుం దెలియ 

ఇలం గల మానవావలళికి 
ఇలం బుత్రపాత్రసంపద, గలిగిన 
ఇవి మొదలు గాంగ 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున గదం బోవం 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున సమస్త 

ఈ కన్యారత్నమునకు, 

ఈ జలమందు 

ఈ ప్రకారమున 

ఈ ప్రజాసృష్టి కల్పనం 
ఈ మంజుస్తవరాజము, 
ఈ యాత్మ నిజస్వరూపంబునం 
ఈ యిరువురు 

ఈ సౌకుమార్య, 

ఈవిధ మాత్మలం 
ఉండునంత నా దితియుం 
ఉచిత మగునట్టి 

ఉదుగక పంకజాతభవుం 
ఉద్ధవుం దరిగిన పిదప 
ఉన్న యెడ 

ఉన్న సమయంబునం 
ఉపరతి వుట్టె నైహిక 
ఎందేనిం దొల్లి 

ఎన్నం బదాతి 
ఎలింగింతు విను 
ఎవ్వండు నిఖీల 

ఎవ్వని కరుణ 

ఎసంగు మోదంబు 

ఏ నరుందే నొక 
పరమేశుచే జగము 

ఏ భక్తి భవద్దుణపర, 


లా 


38-260 
38-262 
3-24/ 
38-962 
38-856 
38-682 
38-713 
3-8624 
3-7868 
8-29 
38-942 
38-724 
38-826 
38-950 
83-554 
38-726 
3-10356 
8-49" 
38-259 
38-885 
38-176 
8-18 
38-610 
38-829 
38-795 
38-659 
83-264 
38-995 
3-46 
38-186 
38-193 
8-80 
38-875 


533 


534 


శ్రీమహాభాగవతము 


ఏమును సత్పురుషులైన 
ఒక వృక్షమూల 

ఒకనికై యిట్లు కుల 
ఒప్పియు నగుచు 

ఒప్పు నప్పరమ 

ఓ కదళీస్తంభోరువ!, యే 
కంజాత కింజల్మ పుంజ 
కంటిం గంటి భవాట్టి 
కందర్వ్పాంశమునం 
కటివిరాబిత 

కఠిన సటా చృటోత్కట 
కడంగి పెక్కిడుమలం 
కణంకన్‌ వారలు వెండి 
కని డాయ నేంగి 

కని నఖపద్మరాగమణి కాంతి 
కని యనురాగ వికాసము, 
కని యిట్లనె మైశ్రేయుని, 
కని సకలభూత 

కనియెం దాపస 

కనియెన్‌ నిశ్చలభక్తి 
కనుంగవ నిప్పులు 
కనుంగొని తత్పాదంబులు, 
కనుంగొని 

కనుంగొని చతురాననుండు 
కనుంగొని యిట్లనియె 
కమలజు మాతయై సురనికాయ 
కమలదళాక్ష! నీవలనం 
కర మణి హేమ 

కర మనురక్తిషట్పదము 
కరముల వలనను బలమును, 
కరమొప్పంగా 

కరి పుండరీక వృక 
కరివెనుకం దగులు 


38-466 
3-క41 
8-88 
38-654 
8-/7/1 
38-731 
38-924 
38-146 
8-51 
38-586 
38-413 
38-94 
38-880 
38-169 
83-542 
8-డ/ 
8-9 
38-91 
38-145 
38-254 
38-689 
8ార్‌ 
38-706 
38-292 
38-861 
38-980 
3-5/1 
38-585 
38-550 
38-900 
38-896 
38-770 
3-64 


పద్యగద్యసూచి - తృతీయస్కంధము 


కలలం దోంచిన 

కశ్యపుం గనుంగొని 

కాంచన నవరత్న 

కాన సరోజలోచను 
కారందవ జలకుక్కుట, 
కాలానలజ్వల 

కావున 

కావున 

కావున 

కావున జీవునకు 

కావున నమ్మహాత్ముని 

కావున నా విభుం 

కావున నీ యర్థమ 

కావున నెజింగింపు మట్టి 
కావున భూమ్యుద్ధరణము, 
కావున మచ్చారిత్ర క, 
కావున మద్భాత భవ, 
కావున యజ్ఞముల్‌ హరి 
కావున వారల కపకృతిం, 
కావున హరిస్వరూపుండవై 
కావునం గీర్తనీయ గతకల్మష 
కావునం బాందునందనులం 
కుతలోద్ధర్త మనంబునం 
కురుకులు లాదరింపంగ 
కురున్ఫప పాండు నందను 
కులశైలాభ శరీరముల్‌ దనర 
కుసుమముల వృష్టి బోరనం 
కూరలుం గాయలు నీ 
కైకొని బహువిధ కాలగ 
కెకొని మఠి పూర్వకర్మానుగుణమున 
కైకొని యిట్లు పంకరుహగర్భ 
కోరి ప్రభాసతీర్థమునకుం జని 
కారవ పాండవు లిరువురు, 


535 


3-1049 
8-43 
38-515 
38-442 
38-769 
38-686 
38-190 
38-899 
38-446 
38-241 
38-69 
38-626 
38-456 
38-896 
38-405 
3-932ఐ4 
38-465 
38-402 
3-16 
38-780 
38-545 
8-92 
38-676 
8-50 
38-968 
38-609 
38-651 
8-89 
38-859 
38-991 
38-875 
38-185 
8-21 


536 


శ్రీమహాభాగవతము 


క్రతుదానో[గ్ర తపస్సమాధి 
క్రతువులు సేయుచో 
క్రమమున నిజకుల 
'క్రమమునం ద్రిగుణము 
'క్రమమునం ద్రెవర్గిక 
క్రూరాత్ము లగుచు 
క్రోధమాత్సర్యధనుండు 
క్రితిపై నిలిపిన కతమున, 
గజవిభుం డుద్ధతి 
గణుతింపంగం గృషిగో 
గద సారించి మదాసురేంద్రుండు 
గద సారించి యసహ్యవిక్రమ 
గీర్వాణులార! 

గురు కుచభార 

గురు ఘోర రూపకంబై, 
గురుతరానేక 

గురుభక్తిం జిత్తము మ, 
గురుభుజుం 

గురుయోగ శక్తి చే 
గురుశక్తితో 

గుహలు రొదలిచ్చెం, బాప, 
గృహమందు వర్తించు 
గొనకొని నీ వీ 

గొనకొని యమ్మహాత్ముండు 
గోపాల వరుల కైనను, 
గోవిందుని రూపంబును, 
గోవితతిన్‌ ధరాదివిజకోటిని 
ఘన నాడీపుంజము 

ఘన మందర గిరి 

ఘన విషయ ప్రావీణ్యము, 
ఘన సత్పురుషానుగ్రహ, 
ఘన సూకర! మూఢాత్మక!, 
ఘన సౌంధాంతరశయ్యా, సన 


38-801 
38-560 
38-142 
38-890 
83-354 
8-14 
38-59 
3-14 
38-452 
38-218 
38-665 
38-419 
38-502 
38-734 
38-988 
38-963 
38-868 
38-680 
38-1050 
38-697 
38-606 
3-1013 
38-642 
38-622 
38-106 
38-256 
38-562 
38-901 
38-986 
38-954 
38-295 
38-641 
38-812 


పద్యగద్యసూచి - తృతీయస్కంధము 


ఘనగదం గేలం బూని 
ఘనగదం గేలం బూని 
ఘనగదాభ్యాస చిత్ర సంగతుల 
ఘననిర్భాగ్యులుగా మదిం, గను 
ఘనపుణ్యుం డన్వయ పా, 
ఘనమగు తనయ వధూ 
ఘనముగ నెమ్మనమున మిం, 
ఘనరుచి గల మందస్మిత, 
ఘనసారరుచి వాలుకా 
ఘనసాహసస 

ఘనుండు విదర్భేశు 
ఘనుండు స్వయంభువునకు 
చంద్రికారూపంబైన, 
చక్రాయుధుసౌందర్య 
చతురత దీపింప 

చతురతతో నం దొక్కొక, 
చతురతతో నిజమాయా, 
చతురాత్మ! విను 
చతురామ్నాయ 

చనంగ నొల్లక 

చని చని కాంచి 

చని చని తొంటి 

చని చని ముందటం 

చని జలమధ్యంబున 

చని యచట భీష్మ 

చను నవసరమున నారద, 
చనుచున్నవాండ నని ప, 
చనుదెంచి యచటి 
చనుదెంచితి, యస్మత్రా, ర్ధనం 
చలన మందక భూరి 
చలితేంద్రియుండై 

చారు పటీర హీర 

చారు విహంగవల్లభు 


38-683 
38-653 
38-60 

38-469 
8-48 
38-976 
38-860 

38-989 
38-180 
3-26 
38-128 
38-890 
38-736 
38-258 
38-245 
38-128 
38-140 
38-850 
38-431 


38-504 
3-46 
38-178 
3-6832 
8-20 
38-628 
38-161 
8-28 
38-785 
8-75 
38-663 
38-856 
38-981 


53/ 


538 


శ్రీమహాభాగవతము 


చాలు! బురే! సరోజభవ! 
చిరకేళీరతి బాలకుల్‌ 
చిరభాగ్యోదయ! దేవ దేవ! 
చిరశుభమూర్తి 

జనకసుతా మనో 

జనన వృద్ధి వినాశ 

జనన స్థితి విలయంబుల, 
జననం బందిన నాచే, 

జననం బందిన 

జననం బందుట లేని 
జననము లేని నీవు 

జననుత! కృతయుగసంఖ్య 
జననుత! సత్వరజ స్తమో 
జనయిత్రి! గర్భమందును, ఘన 
జనయిత్రి! విను, మథి 
జనయిత్రి! సత్యంబు శౌచంబు 
జనలోక నివాసకు లర్ధిని, 
జలజాక్ష! యెట్టి 
జలజాతాంకుశ 
జలమధ్యంబున 

జలముల లోపల 

జీవంబై పరమాత్మకుం, 
జీవన్ముక్తి లభించుం, గావున 
జీవావలిం గల్పించుచు, జీవావలిలోనం 
జీవుండు సుషుష్యాద్యవస్థల 
జీవేశ్వర తత్వజ్ఞానంబునం 
డాయంజనం బురజనము లు, 
డాయంజని 

తగ నహంకార మూలతత్త్వంబు 
తదనంతరంబ హరిం దన, 
తన జఠరము లోపలం 

తన ధర్మపత్ని వలనను, 

తన సృష్టి వృద్ధి 


38-880 
3-11 
3-5/4 
38-862 
3-1052 
38-805 
38-803 
38-296 
38-868 
8-72 
38-152 
38-849 
38-904 
38-996 
3-67 
3-1006 
3-85 
38-811 
8-55 
38-406 
38-206 
38-210 
8-1041 
38-829 
38-912 
38-910 
38-796 
38-516 
3-88] 
38-149 
3-24 
38-455 
38-740 


పద్యగద్యసూచి - తృతీయస్కంధము 


తనరిన మోక్షము నొందెద, 
తనరుదు రప్పుణ్యాత్ములు, 
తనువునం బుట్టినట్టి 

తమ పలికిన భాషణములు, 
తరణి సుధాకర కిరణ 
తరణింబోలి చరింపకున్న 
తరళ తరంగ వీచి 
తరళలోచన! నీవు 

తరళాక్షి! విను మచెతన 
తరుణీ! యొక్క 

తరుణీ! సంచితధర్శ్మా, 

తలంప బ్రాహ్మణ లుత్తములు, 
తలంప రసాతలాంతర గతక్షితిం 
తలంపం జతుప్పుదు లధికులు, 
తలంపుము మశ్రీతికినై, 
తలకొని నీ యొనర్చు 
తలకొని పంచభూత 
తలపోయంగ నప్రాకృత, 
తవిలి విముక్త కేశ 

తవిలి శశ్వత్స్వరూప 

తవిలి సుఖరూపమును 
తామిస్రమును నంధ 
తిరముగ భవదీయాంత,, 
తివిరి చతుర్దశ భువనంబులను 
తివిరి సేవక ధర్ములై 

తుద మొదళ్లకుం జిక్కి 
తెజంగొప్ప నఖీలవిశ్వము 
తెజంగొప్పన్‌ జననీ 

తోయజ సంభవుం దడత్తతి, 
తోయములమీంద భూమి 
త్రిగుణప్రధానకంబుగ, 
త్రిదశారి దన్ను వేసిన, 
త్రివిధం బగుచును నాధ్యా, 


3-8664 
38-8682 
38-555 
38-591 
38-750 
38-775 
38-793 
38-460 
38-966 
38-461 
38-815 
38-969 
38-433 
38-967 
38-880 
38-917 
38-809 
38-8652 
38-691 
38-802 
8-1040 
38-721 
38-862 
38-415 
38-219 
3-68 
38-343 
8-62 
3-88 
38-650 
38-252 
38-681 
38-209 


539 


540 


శ్రీమహాభాగవతము 


త్రిసవన పాదుండగు నా, 
త్వక్కున నఖిల వేదములు, 
దండధరుం బెల్బ డాకాలం 
దనుజానీక మనేక వారములు 
దళదరవింద సుందర పత్ర 
దశమ మాసంబున వాని 
దాని వలనను మేఢ్రంబు 
దాసీపుత్రుని మీర లు, 
దిట చెడి లోంబడె 

దితి జరరంబునందుం దన 
దితి తన విభు 

దితి యీ గతిం 
దితిజాధీశుని నీ గతిం 
దితిజుండు దనబల మప్రతి, 
దితిజుండు రోషోద్ధతుందై, 
దితియును నిషిద్ధకర్శ్మ, 
దివి నింద్రాదులు 
దివిజగణవరేణ్యా! 
దివిజాధీశు గుఠించి 
దివిజారి యెదురం దగం 
దివిజుల కోర్మిం దీర్చ 
దివ్య మరకతరత్న 
దివ్యమగు వాసుదేవా, 
దివ్యమణి స్తంభదీప్తి 
దీనవదనుం డగుచు 

దీని కొక్క యితిహాసంబు 
దీనికిం జింతం దక్కుండు, 
దీపింపం గాలస్వరూపుండై 
దురిత స్వరూప పాట, 
“దేవ! జితం జితం 

దేవ! దుర్దనులకు భావింప 
దేవగణాళి కెల్లం బరదేవతలై 
దేవజనావళి కుపహతి 


38-693 
38-425 
38-449 
38-101 
38-922 
38-1005 
38-899 
8-85 
38-698 
38-611 
38-696 
3-4558 
38-420 
3-6584 
38-688 
8-4/2 
38-700 
3-1054 
38-113 
38-683 
8-92 
38-934 
8-8692 
3-8606 
38-999 
38-1007 
3-55858 
38-362 
38-776 
38-423 
83-546 
38-5/0 
38-583 


పద్యగద్యసూచి - తృతీయస్కంధము 


దేవా! కార్యరూపంబగు 
దేవా! నీ వఖండిత 

దేవా! శబ్దాది విషయ 
దైవకర్మాత్మ శక్తి 

ధన పశు పుత్త 

ధర బ్రాహ్మణాదికము 

ధర శునకభోగ్యమును 

ధర సుజనాపరాధులగు 
ధరణి గంపించెం, 

ధరణి సురోత్తమ సేవా, 
ధరణి సురోత్తముల్‌ 
ధరణిభరంబు 
ధరణీదివిజులు శ్రుతులును, నరవర! 
ధరణీనాయక! 

ధరియించి యమ్మునీంద్రుని, 
ధర్మమూర్తివి జగత్మర్తవు నగు 
ధీనిధులై యే యోగ 
ధీమహిత! భవన్మంగళ, 
ధీరగుణుండు సరస్వతీ 
ధీరజనోత్తమ! 

ధీరతం బంచాబ్దముల 
ధీరతతో మత్పదసర, సీర్రుహ 
ధృతిం బాతాళమునందు 
ధృతిం బూని కాలచోదితము 
నందుని మందకుం జని 
నను నిట సంస్థాపించెద, 
నను నెదురంగం జాలిన 
నను వైరంబున నైనను, 
ననుం బరమేశుం బరంజ్యో, 
నర నారాయణ తాపసాశమ 
నర పితృసుర పరమాయుః, 
నరనుత! యా దివ్యపురుషోత్తముని 
నరలోక విడంబనమున, 


38-501 
38-156 
38-756 
38-207 
8-1011 
38-217 
38-468 
38-483 
38-603 
38-555 
38-563 
38-103 
38-216 
3-24 
3-88 
3-56 
38-920 
3-10835 
38-747 
38-102 
38-519 
38-1009 
38-656 
38-201 
38-104 
38-661 
38-660 
38-586 
3-86 
38-160 
3-34 
38-214 
3-68 


541 


542 


శ్రీమహాభాగవతము 


నరవర! వేణుజానల 
నరునకు నాత్మ దేహజగుణంబులం 
నలినాక్ష! మాయాగుణ 
నలినాయతాక్షి! విను జన, 
నలు వొంద నఖీల 
నలువొప్పంగ షదంగయుక్త 
నళినాక్షుండు దమదెసం గృప, 
నవ్య కాంచనరణ న్మణి 

నా చేతం బూర్వంబునం 
నా మనమునం గల 
నారాయణాఖ్య నున్నతి నొప్పు 
నాలోని జీవకోటులు, 
నావుడు రాజేంద్రునకు 
నిందకు నోర్చి యాజిమొన 
నిందకు రోయక లజ్జం, 
నిఖిల మునీంద్ర వర్ణిత 
నిగమస్తుత! లక్ష్మీపతి!, 
నిగమార్థగోచరుం దన 
నిజతేజోహానిగ జయ, 
నిజనివాసంబు 
నిత్యనైమిత్తిక 

నిను శరణంబు 
నిరతంబున్‌ భజియించు 
నిరతిశయోజ్వల తేజః, 
నిశితసితదంతరోచులు 
నిష్మాములయిన 

నీ కిప్పుడు గానంబడె, 

నీ కిప్పుడు వివరించెద, 

ర్ట నామస్తుతి శ్వపచుం, 

నీ వొనరించు తపో 
నీపుత్రుల శౌర్యంబును, 
నీవు చరాచర ప్రచయ 
నీవు మహానుభావుండ 


8-43 
38-242 
38-294 
38-951 
38-820 
38-121 
3-56 
38-726 
38-859 
38-409 
38-720 
38-819 
38-178 
38-623 
38-648 
3-58 
38-810 
38-800 
38-597 
38-215 
38-959 
38-870 
38-985 
38-865 
38-646 
38-956 
38-828 
38-270 
38-1037 
38-816 
3-28 
38-500 
38-881 


పద్యగద్యసూచి - తృతీయస్కంధము 


నీవు సెప్పినయట్ల 
నుతచరితులార! మీరలు, 
నుతి౩క్కి సిద్ధగణ 

నెఠి నట్టి జలజభవునకుం, 

నెటి నిట్టి నిఖిలలోకే, 

నెలంత! తద్దివ్యదృష్టి 

నెలకొని బహుదుఃఖములకు 
పంకజోదర నీ వపార 

పటు ఘన నీరంధ్ర 

పట్టుదురు కొజవులను వడిం, 
పడిన దనుజేశ్వరునిం జూచి 
పతి సమ్మానము వడసిన, 
పతులు మజందులున్‌ సుతులు 
పరంగ నతం డంతం 

పరంగ సుధాశన తిర్య, 
పరంగిన దర్పోద్ధతు లి, ద్దు 
పరంగుచు నున్న దుర్వసనభాజనమై 
పరబ్రహ్మంబుం జిత్తంబున నిల్పి 
పరమ తపోవిధూత భవపాపులమై 
పరమపావన! విశ్వభావన! బాంధవ 
పరము ననంతు భక్తపరిపాలు 
పరమేష్టి యీ సృష్ట్యాది 
పరయోగీంద్రులు 

పరికింపం గొందజు 
పరికింపన్‌ నిజభక్తియుక్తి 
పరితాపంబును బొందుచు, 
పరిపక్వ్ప ఫలభరానత, 
పరిలంబీత మృదు 

పరువడి దితిసుతుం దతి 
పరువడిం బట్టి 

పాండునృపాల నందనులు 
పాండుభూమీశ్వరుండు 
పాదవిభేదంబున 


38-459 
38-840 
38-864 
8-79 
38-973 
38-805 
38-1001 
38-483 
3-86658 
38-988 
38-702 
83-454 
38-119 
38-269 
38-886 
38-480 
38-1003 
3-86866 
38-549 
3-1053 
38-528 
38-867 
38-296 
38-89 
3-1016 
38-526 
38-765 
38-982 
38-674 
38-124 
8-8 
8-63 
38-851 


543 


544 


శ్రీమహాభాగవతము 


పాపము దలంపక 

పాషండ మార్గంబుం 

పుండరీకాక్షు నెజుంగని 

పుందడరీకాక్షుం డయ్యును 

పుట్టించి వారికిం బురుషరూపంబైన 
పుట్టించెం దద్దుణంబునం బరమేశ్వరు 
పురుషాకృతి నాత్మాంశ, 

పురుషాకృతిం బ్రతియుగమున: 
పురుషాధీశ! భవత్పదాబ్దయుగళీ 
పురుషుండు నిద్రవోం గలలం 

పురుషుండు నిద్రవోం గలలం 

పురుషుండు చరమమై 

పురుషోత్తమ! నీ పద, 

పూని చరించుచు విషయ, 

పూని నతశిరు లైనట్టి 

పూని మోక్టార్ధి యగు 

పూని యనిత్యంబులైన గృహక్షేత్ర 

పూని రక్షించుచును వారి 

పూనిన యోగసిద్ధి దగం 
పూర్వపరార్దాదినిం గలిగిన బ్రహ్మకల్పంబుం 
పెట్టిరి విషాన్న మంటం, గట్టిరి 

పొందని యానతిచ్చి హరి 

పాదడగని దనుజుండు పెదవులు, 

పొలుచు నా మానసాంభోజాత 

పొలుపు దీపింప నిత్యవిభూతి 
ప్రకటముగం గమలభవ 

ప్రతివీరక్షయకారి నాంబరంగి సత్రాజిత్తనూజా 
ప్రళయజీమూత సంఘాతభయదభూరి, గర్జనాటోప 
ప్రవిమలానంత భోగితల్పంబునందు, యోగనిద్రాళువై హరి 
బలిమి గలదేని నాతోం, 

బలిమి సాలక మందభాగ్యుందై 

బలిసి దక్షప్రజాపతి తనూభవ 

బాల శీతాంశు రేఖా 


38-882 
38-255 
8-78 
38-673 
38-742 
3-25 
38-200 
38-625 
38-806 
38-288 
38-916 
38-944 
38-151 
38-906 
38-940 
38-906 
38-975 
38-980 
38-845 
38-861 
8-18 
38-595 
38-680 
38-565 
38-569 
8-90 
38-125 
8-41 
3-1015 
38-656 
38-981 
38-451 
38-421 


పద్యగద్యసూచి - తృతీయస్కంధము 


బాలుండు గరమున నుగ్ర, 

బుద బుడ నెత్తురు 

బుద్ధిం దోంచిన 

భగవంతుం బురుషోత్తమున్‌ హరిం 
భగవదృ్భక్తులు సుజనులు, దగ 
భయదటప్రక్రియ నట్లు దోంచిన 

భరిత నిజ యోగమాయా, 

భవదీయ చారు రూప, 

భవదుదర ప్రభూతమగు పద్మమునందు 
భావింప సదసదాత్మక, 

భూమీశ్వర! మైత్రేయ 

భూరి నిగమార్థసార విచార 

భూరి మదీయ మోహతమముం 

భూరి విజ్ఞాన నిధులగు 
భూర్భువస్స్వర్లోకములకంటెం బొడువునం గడు 
భూయుగళంబునం గ్రోధంబు, నధరంబునందు 
మంగళమైన యీ కథ 

మండిత తేజోనిధి యై, 

మందప్రజ్ఞుందనై గో, విందుని 

మగువా! విను సుఖహేతుక, 
మథురాపురముం జతుర్విధ బలౌఘములతో 
మదిం దన శాసన 

మదిరాపానంబునం జేసి మత్తుం 

మనమున శాంతిం బూని, 

మనుజేంద్ర! విదురుం డంతకు 

మనుసుత! నీ మది 
మనుసుత! మద్దుణ శ్రవణమాత్ర 
మరకతరత్న తోరణ సమంచిత 

మటథి నారాయణు పాదపద్మములు 
మతియు 

మజథజియు జ్ఞానానందపరిపూర్ణ మాత్రంబును, 
మజథియు ధర్మదేవత కృతయుగంబున 
మజియు నణిమాద్య ప్టైశ్వర్యంబులు మోక్షంబున 


38-669 
38-701 
38-199 
38-88 
83-164 
38-607 
38-568 
38-732 
8-9812 
38-949 
38-280 
38-268 
38-869 
8-18 
38-852 
38-876 
38-440 
3-6 
3-96 
3-94 
38-129 
3-74 
38-945 
38-621 
8-4 
38-883 
38-956 
38-517 
38-885 
38-923 
8-29 
38-850 
38-919 


545 


546 శ్రీమహాభాగవతము 


మతియు నపరిచ్చిన్నంబును నిరుపమానంబును 38-288 
మతియు నయ్యజ్ఞవరాహంబు త-డకేడ 
మజియు నయ్యాదివరాహం బవార్యశార్యంబున 38-686 
మజియు నహంకార మమకార 8-1017 
మజథియు నీ విశ్వ 38-495 
మతియు భూతేంద్రియ గుణాత్ముం ౩8-822 
మజియు మహాత్మా! మహితోపాసకు 8-57 
మజియు మాసత్రయంబున నఖ ౩8-992 
మతీియు ముఖములు, మహితకర్మములుం 38-886 
మతియు లలిత నికషణ 8-87 
మఖజియు వికచకమల కుముద 8-1047/ 
మజథజియు విమత జనాసహ్యంబులైన 38-937 
మజథజియు విరాట్పురుషునం దుదయించిన 8-903 
మతియు శబ్దబ్రహ్మ శరీరవంతుండును, 38-751 
మటథియు శాంతోగ్రరూపధరుండైన సర్వేశ్వరుండు ౩-91 
మతజియు షోడశ వికారయుక్తంబై, 89-868 
మథజియు సంసారచక్ర పరిభ్రామ్యమాణుల 38-851 
మజియు సరోరుహోదరుని మంగళ 3-511 
మజియు హరిధ్యాన నిష్రాగరిష్టుం ౩8-499 
మతియుం గుటుంబపోషణంబునం గుక్షింభరుం 38-990 
మథియుం గైవల్యంబు మూర్తీభవించిన 38-507 
మతియుం జరణారవింద మంజు 38-589 
మథజియుం జిత్తం బహంకార 3౩-874 
మతియుం దదీయ సౌందర్యం 8-7388 
మతియుం బరమేశ్వర దృష్టిచే 8-1018 
మథజియుం గనక పాత్రరచితంబు ౩8-820 
మజియుం జక్షురింద్రియ గ్రాహ్యంబగు 8-ర్‌డీ4 
మఖజియును 8-84 
మజియును 28-110 
మజియును 8-గ44 
మజియును 89-287 
మజియును 89-285 


మజియును 38-480 


పద్యగద్యసూచి - తృతీయస్కంధము 


మతజియును 

మతజియును 

మతజియును 

మతజియును 

మతజియును 

మతజియును 

మతజియును 

మతజియును 

మతజియును 

మతజియును 

మతజియును 

మజియును బుష్యాశ్రమ వన, 
మథతియును దుకూల చీనాం, 
మతజియును నమ్మహాజలధి మధ్యమునన్‌ 
మటలునాండు రేపకడ భా, 
మహనీయగుణగరిష్టులగు నమ్ముని శ్రేష్టులకు 
మహిం దలపోయ నెవ్వని 

మహిత దేహాద్యభిమానంబు దిగనాడి 
మహితయశోవిలాస గుణమందన! సర్వశరణ్య! 
మహిమ దీపింపం గాలకర్మ 

మానవైక వికాసమానమై తనకును 
మానస సంబంధంబును, బూనిన 
మానసమున నిలిపిరి 

మానిత జ్డాన విజ్ఞాన 

మానిత ధర్మమార్గ మహిమస్స్ఫుట 
మానిత సౌారభప్రసవ మంజుల 
మానితవ్రత యోగసమాధి నియతిం, 
మానితాఖీల జగన్మయ దేహమునం 
మాయజూదంబు వన్ని దుర్మార్లవృత్తిం, 
మాయావి వగుచు నిప్పుడు, 

మించి ప్రభాసతీర్ధమున మృత్యువశంబునం 
మీ కరుణావలోకన సమేతులుగా 

మీ రసురయోనియం దని, 


మీ సృష్టి చాలు; 


38-486 
38-583 
38-586 
38-589 
38-615 
38-686 
38-690 
8-8622 
3-8646 
38-960 
38-1002 
38-858 
38-809 
38-617 
38-170 


38-52 
38-492 
38-552 
38-221 
8-89 
38-883 
38-543 
3-8645 
38-804 
3-1044 
38-865 
38-126 
తామ 
38-643 
38-122 
38-580 
38-593 
8-32 


54/7 


548 


శ్రీమహాభాగవతము 


ముంతురు తప్తతోయముల 

ముందటం గాంచె నంత 

ముందటం గాంచె నంత 

ముకుళిత కరకమలుం డయి, 

మునిగణ సేవిత మగు 

మునిజన ముఖపద్మములు ముకుళింపంగ 
మునినాథచంద్ర! ననుం 

మునివర! యే కోరిక 

మునివరు లేంగుదేర 

మునివరుం డొకనాం డిమ్ములం, 
మునివరుల్‌ తమ చిత్తములం 
మునుకొని తండ్రియాజ్ఞం దలమోచి 
మునుకొని లజ్ఞావనత 

మునులకు మకరకేతనునకు మోహనం 
మునులమగు మమ్ము నతిమోదమునను 
మున్ను కృష్ణునిం గూడి 

మృదుగతిం బువ్వుందేనియ రమించుచుం 
మొదవులు నెత్తురుంజీమును, బిదికెన్‌, 
యదుకులనిధి యగు కృష్ణుని, 
యముందను ఘనకాలభుజం, గమ 
యమునానది దాంటి కతిపయ 
యాదవుల వలన రాజ్య, 
యాదోగణాధీశుం డగుచుం బాతాళ 
యుక్తిం దలంప భవద్వతి, 
యోగమాయా విదూరుందై యుగసహస్ర, 
యోగవిస్తార మహిమలు యాగములును, 
రక్షింపుము రక్షింపు ము, 

రమణి! నీ సుతులందు 

రాముండు దానుగూడి మధురాపురికిం 
రుద్రనామంబిు నీకు నిరూఢ 

రుద్రునిచేత నీ గతి 

రూఢి నా మాయ 

రూఢిం బ్రధాన పూరుష 


38-989 
38-168 
38-763 
38-752 
38-865 
38-863 
38-183 
38-756 
3-1384 
38-8625 
38-566 
38-896 
8-4*/0 
38-941 
38-5/9 
8-79 
38-194 
38-605 
8-7 
8-62 
8త-క్ష// 
38-866 
38-619 
3-54 
38-23 
83-254 
38-723 
38-485 
38-120 
38-869 
8-81 
3-10086 
3-8686 


పద్యగద్యసూచి - తృతీయస్కంధము 


రూపసంసక్తిం జేసి నిరూధఢకర్మ, 

లలి నా మదిం 

లలిత తదీయ సుందర 

లలిత పతివ్రతామణి విలాసవతీ 

లలిత విలోల నిర్మల 

లలిత సహకార పల్లవ, 

లలితోద్యాన వనాంత సంచరణ 

లీల నాత్మీయ పాదాంగుళీ 

వదలక భూజనావళికి వచ్చు 

వన తటాకోపసనయన వివాహ 

వనజ రుచి సన్నిభము 

వనజజుండు దన్నుం గృత 

వనజదళాక్ష! భక్తజనవత్సల! దేవ! 
వనజదళాక్ష! యీ జగతివారల 

వనజాక్ష యోగమాయా, జనితం 
వనజాతప్రభవుండు కేవలతపో వ్యాసంగుండై 
వనరుహసంజాతుండు నె, మ్మనమున 

వర నియమ వ్రత 

వర యమునా నదీ 

వరకరుణామతిన్‌ దుహితృవత్సలతం దనరారు 
వరగుణస్వాయంభువ మను వంశం 
వరగుణాకర! భగవదృ్భక్తియుక్తుండ వైన 
వరతత్త్వజ్ఞులు కరుణా, కర! 

వరతపోయోగ విద్యా సమాధి 

వరదుం బ్రసన్న మనోరథ, 

వరపీత కౌశేయ పరిధానకాంతి 
వరయమునా నదీ సలిల 

వరయోగీంద్రులు యోగమార్గముల నెవ్వానిన్‌ 
వరయోగీశ్వర! దేవహూతి యను 
వరయోగీశ్వరులార! మమ్ము మది 
వరవైకుంఠము సారసాకరము, దివ్యస్వర్ణశాలాంక 
వరుణుని బలములు దనుజే, 

వరుస ననన్యభావంబులం జేసి 


38-206 
38-245 
8-12 
8-53 
38-240 
38-767 
38-810 
3-1031 
83-256 
38-328 
38-685 
38-741 
38-545 
38-707 
38-197 
38-815 
38-314 
38-834 
38-112 
8-45" 
83-744 
38-774 
38-155 
38-743 
38-745 
3-28 
38-106 
38-703 
38-781 
83-528 
38-513 
38-615 
38-948 


549 


550 


శ్రీమహాభాగవతము 


వరుస విగ్రహ పారవశ్యంబునను 
వలనొప్ప లౌకిక వైదిక 

వానిం గాం దన్నుం 

వానిభేదంబులును మనువంశములును, మనుకులాధీశ్వరులును 
వామలోచన! వినుము దుర్వర్ణ 

వారలు నిస్స్ఫృహు లగుచు 

వారలు విని తమ 

వారలె యా దితిగర్భా, 

వారి తండ్రి పాలు 

వారించిన వారలు 

వారిజ సంభవుండు బుధవంద్యుండు 
విగతరజస్తమోగుణుండు విశ్రీతచారుయశుండు శుద్ధ 
వితతార్థజ్ఞాన జప, స్తుతి 

విదురుండు దురితావనిభృ, దృిదురుండు 
వినరా యోరి యమంగళాచరణ! 

విని తన తనయులు 

విని మందస్మిత లలితా, 

విని యా కువలయాక్షి 

విని వెజంగంది పరీక్షి 

వినిపింపం దొడంగె 

విను జీవుని చిత్తము 

విను ప్రకృతి నైజమహిమం, 

విను భువనాధారత్వం, బునం 

విను మది గాక 

విను మదియుంగాక ప్రాణుల, 

విను మనఘ!, కృతయుగంబున, 

విను మాత్మ వేత్తకు 

విను మింద్రియ పరవశుండై, 

విను మెన్నండు పంకజనా, 

విను సర్వభావములం 

విను హృదయము వలనను 

విను, మది గాక 

వినుం డయ్యనఘచరిత్రుల, కనయముం 
వినుం డిలమీంద 


38-1033 
38-131 
3-38 
38-249 
38-488 
38-508 
38-525 
38-596 
38-25 
38-521 
3-3885 
38-506 
38-291 
38-340 
38-655 
38-496 
38-871 
3-81 
8-6 
38-395 
38-872 
38-915 
38-988 
3-ర885 
38-321 
38-746 
38-911 
8-96 
38-360 
3-1024 
38-902 
3-65 
38-564 
3-58 


పద్యగద్యసూచి - తృతీయస్కంధము 


వినుండు సకాములునై హరి, 

వినుత గుణోత్తరుండు నురువిక్రముండైన 
వినుము నృపాల! 

వినుము వితర్మవాదములు విష్ణుని 

వినుము! భగవద్బలాన్విత వినుతగుణులు, 
వినుము, ఫలారంభుండు గృప, 

విమలం బై పరిశుద్ధమై 

విమలమతిం దలంప నెవ్వని, 
విమలాంతరంగ బహిరం, గములను 
విమలాత్మ! దీని కొక 

విమలాత్మ! యా పృథివికిని 

విమలాత్ముండైన యవ్విదురుండు మైత్రేయ 
విలయాది భేదముల 

విలసత్ముండలి రాజసఖ్యమున నుర్వీభృత్సమాఖ్యన్‌ 
వివరించెదం. దామస రాజస 

వివరింపన్‌ హరి యజ్ఞమూర్తిం 

విశ్వభవస్థితి ప్రళభయవేళలయందు వికారసత్త్సమున్‌ 
విశ్వమునకెల్లం గర్తవు విశ్వనిధివి, 
విష్ణస్వయంవ్యక్త విమలభూములను బవిత్రంబులగు 
వెండియు 

వెండియు 

వెండియు 

వెండియు 

వెండియు 

వెండియు 

వెండియు నమ్మెటి విష్ణమంగళ 

వెండియు నిట్లనియె 

వెందియు ముహుర్ముహు ర్భృగవదావిర్భావంబు 
వెండియు రూపాంతరంబులం బొందుచున్న 
వెందియుం బుణ్యభూములం బవిత్రసరిత్తులం 
వెండియుం గృష్టుండు కౌరవ 

వెదరూపుం దాల్చి బాంధవు, 

వెలయంగం బద్మం బేక, 

శరదాగమారంభ సంపూర్ణ పూర్ణిమాచంద్ర 


551 


38-8642 
38-1022 
3-26 
38-286 
38-876 
38-754 
8-92 
8-95 
38-494 
38-789 
38-913 
38-716 
38-25" 
38-290 
38-952 
38-400 
3-4836 
38-578 
8-8 
8-11 
38-509 
38-811 
38-925 
38-947 
3-1045 
38-801 
38-229 
38-426 
38-202 
8-45 
38-180 
38-982 
38-785 
38-115 


552 


శ్రీమహాభాగవతము 


శరనిధికన్యకామణియు సంభ్రమ మొప్పంగం 
శరనిధిలోని మహోగ్రా, మరకంటకుం 
శుకయోగి పరీక్షిత్తున, కకుటిలమతి 
శౌరియు నతిరథ వరులు 

శౌర్యము వోవందట్టి, నిజసాధనముల్‌ 
్రద్దాగరిష్టుండై సత్యమైనట్టి మ 

భిత భయహరణుండు, మునిజన, 

శ్రీ రమణీశ్వర! నీ 

(భీనాథనాథా! జగన్నాథ! నమైకరక్షా! 
శీమహిత వినుత దివిజ 
శీరమణీ మనోవిభుండు సింహ 
ీలలనేశ్వర దర్శన, లాలసులై 
ీవనితాధిప! నామ 

శీవిభుని వలన నీ 

శీహరి యజ్ఞవరాహ రూపముం 
శ్రీతులు దమలోన వివరించి 
శ్రీతులును గ్రతుజాతము 

సంపూర్ణ పూర్ణిమా చంద్ర 

సకల జగన్నియానుక విచక్షణలీలం 
సకల నియంత యైన 
సకలజీవులకెల్లం బ్రకట దేహము 
సకలర్తు శోభితంబును, సకల 
సకలన్థ్ధావర జంగమ ప్రతతికిం 
సకాములై యింద్రియ జయంబు 
సజ్జనస్తుత!, విను చతురతం 

సతత హింసాతి దంభ 

సతతంబు నప్రతిహత యోగమాయా 
సతతంబు నర్భార్థిజనశిరో౨_ లంకార పదరేణువులు 
సతతముం దమతమ సంపా,దిత 
సతతమున్‌ సరసీరుహోదర సత్మథామృత 
సతి! నీ వే 

సతి! విను భూతగణ 

సత్త్వ ప్రధానమై స్వచ్భమై 


38-534 
త-శత]/ 
38-712 
8-12 
38-613 
38-909 
38-864] 
83-154 
38-203 
తాకే 
38-109 
38-520 
38-192 
38-791 
8-డ4డీ/ 
38-225 
3-56 
38-182 
38-434 
8-19 
38-198 
38-813 
38-1019 
3-1021 
38-789 
38-953 
38-561 
3-5/3 
8-99 
38-185 
8-డ// 
8-49 
38-893 


పద్యగద్యసూచి - తృతీయస్కంధము 


జ 


త్వగుణమున సద్భక్తి సంభవించు, 
న్యసింపంగం గోరిన సతి 

మతన్‌ స్నేహముచే సుతత్వమును, 
మధిక నిష్టం గృతయో, 

మధిక షద్దుణిశ్వర్య కారణుందవు 
మధిక న్థావరజంగమాత్మకమైవ వసుమతీచక్ర 
మతి నొప్పు సత్పురుషసఖ్యము 
మతి వీరు దైత్యకులశాసను 
యము గాదని తన 

రవిం (గ్రిందన్‌ మీందం, 

రసిజ గర్భుండు దనచే, 
రసిజనేత్రుండు దనుజే, శ్వరు 
రసిజభవుం దడయ్యెడం 

రసిజలోచన కరుణా, పరిలబ్ధ 
రసిజలోచన కరుణా, పరిలబ్ధి 
రసిరుహోదర మంగళ, చరితామృతపాన 
రసిరుహోదరు మంగళ, చరితామృత 
సరసిరుహోదరుం దొడరి సంగర 
సర్వేశ! కల్పాంతసంస్థిత మగు 

సలలిత వేదశోస్తమయ సౌకరమూర్తి 
సవన వరాహమూర్తి సురశాత్రవుం 
సవనవరాహమూర్తి కథ సర్వము 
సుతదార మిత్రానుజుల కంటె 
సునిశితభక్తిం దన్ముఖముం జూచిన 
సుమహిత తత్ప్వజ్ఞానా, ర్ధము 
సురతిర్శబజ్మనుజ న్ధా, వరరూపము 
సురతిర్యబ్నరరాక్షస, గరు దోరగ 
సురరిపు వాక్యాంకుశముల, గురుకుపిత 
సూక్ష్మకాలంబు; విను మది 
సూరిజనగేయ మగు రాజసూయ 
సేవించి భక్తితో 

స్థిరశుభలీల నట్లరుగుదెంచిన యవ్విభు 
హరి దన నాభిపంకరుహమందు 

హరి నరయుచుం జనిచని 


బబ బల ఖల బి 
బర్ట్‌ రో 


ర్‌ 


బట బటబు బు బు బజ జ్‌ 
రి 


న 


38-425 
38-862 
38-8683 
38-860 
38-856 
8-4832 
38-881 
38-704 
38-620 
38-250 
8-77 
3-67 
8-73 
8-15 
8-ర52ి 

38-285 
38-191 
38-629 
38-807 
38-485 
38-709 
38-445 
38-946 
3-54] 
8-86855 
38-905 
38-251 
38-645 
38-845 
8-15 

83-266 
38-540 
8-49 

38-143 


553 


554 


శ్రీమహాభాగవతము 


హరి నరుల కెల్లం 

హరి నిజదాసకోటికి గుహాశయుండై 

హరి నిరాయుధుందడైన, సురారి 

హరి పరమాణురూపమున నందు 

హరి పరమాత్ముం డీశుం 

హరి పితృ సుపర్వ 

హరి మంగళ గుణకీర్తన, 

హరి మహిమముం దన్నాథీ, 

హరి మురభఖేదిం బరాపరుం, 

హరి యేకాదశ 

హరి సర్వేశుం డనంతుం 

హరిం బరమేశుం గేశవు 
హరికరుణాతరంగిత కటాక్ష నిరీక్షణ 
హరిచరణారవింద యుగళార్చన సన్నుతి 
హరిచేం బాలితమైన కాంచనవిమానారూఢ 
హరినామాంకిత సత్మథామృత రసవ్యాలోలుం 
రిపద జలరుహ విరహా, 

రిపదసేవకుం దరి 

రిపాదాంబురుహద్వ యార్పితతులస్యామోదముం గొంచుం 
రిభక్తులు పుణ్యాత్ములు, దురితవిదూరులు 
హరిమాయా విరచితమై, తరుణీ 
హరిమీందన్‌ దితిసంభవుండు ఘనమాయాకోట్లు 
హరియుం దన మాయాగతిం, 
హరివిముఖాత్ము లన్యవిషయాదృత చిత్తులుం 
హరిహయుం డంత రోషవివశావిల 
హర్షము గదురంగ భారత, 

హల కులి శాంకుశ 

హల కులిశ జలజరేఖా, 

హవరూపివి! హవనేతవు!, హవభోక్తవు! 
హారకలాప పుష్పనిచయంబులం జంచదనర్హ 
హేయ గుణ రహితుం 

హోమానలంబుల ధూమంబు లదడరెను 


ఖళ్య ఖత 


8-73 
త-శత4డకే 
38-676 
83-364 
38-212 
38-853 
38-961 
83-224 
38-166 
38-105 
3-5832 
38-510 
3-61 
38-243 
38-515 
38-223 
38-156 
3-54 
38-799 
8-48 
8-1010 
38-689 
383-226 
38-506 
38-114 
8-40 
38-929 
38-865 
8-4లి/ 
38-289 
38-95 
38-604 


